హదిసు కిరణాలు 
(రియాజుస్పాలిహీన్‌) 


(రెండవ సంపుటం) 


నంకలనం 
ఇమామ్‌ అబూ జకరియా యహ్యో బిన్‌ షరఫ్‌ నవవీ (రహ్మలై) 


ఉరూ అనువాదం, వ్యాఖ్యానం 
హాఫిజ్‌ సలాహుద్దీన్‌ యూసుఫ్‌ 


తెలుగు అనువాదం 
హాఫిజ్‌ ఎస్‌.ఎమ్‌. రసూల్‌ షర్పీ 


ప్రకాశకులు 
ట్రూత్‌ పజ్లకేషన్స్‌ 
హైదరాబాద్‌ - 59, ఎ.పి. ఇందియా 


https://teluguislam..net - https://telugudua.net 


Hadeesu Kiranaalu (Part -2) 


మ న (Telugu) 


Compiled by: 
Imam Abu Zakaria Yahya Bin Sharaf Navavi (RAH) 


Urdu Translation by: 
Hafiz Salahuddin Yousuf 


Telugu Translation by: 
Hafiz §.M. Rasool Sharfi 


Edited by: 
Mohd. Azeez-ur- Rahman 


First Edition : August 2007 
Copies ఇ 2000 

Price - Rs. 300/- 

Typeset at Al Baseer Graphics 


Hyderabad. Ph:9441055065 


Printed at + Sai Krishna Graphics 
Hyderabad. Ph:9441184732 


Binding at :  N.Narsimulu & Sons, 
Hyderabad. Ph: 24751839 


Published by Truth Publications 


Near Ujalesha Masjid, 
Sayeedabad, Hyderabad - 59. 
Ph: 24551559, 24557976, 24528950 


https://teluguislam.net - https://telugudua.net 


svt కలీ 12 
“హరీను' కిరణాలు=2 v రు కాలూ 


కృతజ్ఞతాంజలి! 


'రియాజుస్సాలిహీన్‌' అనేది ఓ విశ్వ విఖ్యాత హదీసు సంకలనం గ్రంథం. 
క్రీ. శ. 7వ శతాబ్దంలో ప్రఖ్యాత ఇస్లాం తత్వవేత్త, విద్వాంసులు అబూ జకరియా 
యహ్‌యా బిన్‌ షరఫ్‌ నవవీ (రహ్మలై) గారి చేత సంకలనం చేయబడిన ఈ 
హదీసు గ్రంథం నేటికి కూడా మున్లిం సమాజంలో గొప్ప ఆదరణకు 
నోచుకుంటోంది. ఈ గ్రంథ ప్రామాణికత మీద, దీని ప్రాముఖ్యత మీద యావత్తు 
ముస్లిం సమాజం ఎకాభిప్రాయాన్ని కలిగి ఉందని చెప్పటంలో ఏమాత్రం 
సందేహం లేదు. ఈ గ్రంథం ఇంత గొప్పగా జనాదరణ పొందటానికి కారణం 
ఇమామ్‌ నవవి (రహ్మలై) గారు ఇందులో ముత్యాలు, రతనాల వంటి హదీసులను 
పొందుపరిచారు. 


ఇంత గొప్ప గ్రంథాన్ని “ హదీసు కిరణాలు” అనే పేరుతో తెలుగులో 
ప్రచురించే సౌభాగ్యం మాకు కలగటం నిజంగా దైవానుగ్రహం. అందుకు మేము 
ఆయనకు ఎంతగా కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే. ఈ పుస్తకంలోని సుగుణాలన్నీ 
అల్లాహ తరపు నుంచి వచ్చినవి. లోపాలు మా స్వయంకృతాలు. 


అల్లాహ ఈ సత్కార్యంలో పాలుపంచుకున్న వారందరికీ ఇహపరాల్లోనూ 
గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక! (ఆమీన్‌) 


- మహమ్మద్‌ సైపుద్దీన్‌ 
దైనీడెంట్‌, టూత్‌ వబ్లికేషన్స్‌. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 న! ర గ 


ఆశీర్వచనాలు 


రష అన్నది అభిప్రాయాల వెల్లడికి సాధనం. ఆ సాధనాన్ని విని 
యోగించుకుని ఏ విషయాన్నయినా వెల్లడించవచ్చు, దేన్నయినా ప్రచారం 
చేయవచ్చు, ఏ దుష్ప్రచారమయినా చేయవచ్చు. ప్రకృతి ప్రసాదించిన 
సాధనాలను మానవ డ్రేయానికీ, మానవ సౌఖ్యానికి, మానవ సాఫల్యానికీ 
వినియోగించిన వ్యక్తి ఎవరయినా సరే మానవుల్లో ఉత్తమ శ్రేణికి చెందిన 
వాడవడంలో ఎటువంటి సందేహమూ లేదు. మిత్రులు, సత్యపథ సహచరులు 
ఎస్‌. ఎమ్‌. రసూల్‌గారు అటువంటి ఉత్తమ లక్షణాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తి 
అనడం అతిశయోక్తి కాదు. 

ఎస్‌. ఎమ్‌. రసూల్‌ పిన్న వయసులోనే ధర్మమార్గాన తాంనడవటమే 
కాక, ధర్మపథ చిహ్నాలను తోటి మానవ సోదరులకు సయితం పరిచయం 
చేయాలన్న తపన గలవారు. ఈ భావన, తపన, ఆవేదన ఎంతయినా 
శ్లాఘనీయం. దైవం వీటిలో మరింత వృద్దిని అనుగ్రహించుగాక! లోగడ 
రసూల్‌ ధార్మిక పుస్తకాలు కొన్నింటిని తెలుగులో అందజేసినా తొలిసారిగా 
ఈయన  'హదీసు' వచనాలను అంధ్రీకరించేందుకు పూనుకుని చాలా 
మటుకు సఫలీకృతులయ్యారనే నేను చెప్పగలను. దైవం ఈయన కలంలో 
ఇతోధిక శక్తిని ప్రసాదించుగాక! 

“రియాజుస్సాలిహీన్‌' అనే హదీసు సంకలన గ్రంథాన్ని “హదీసు 
కిరణాలు' అనే పేరుతో తెలుగు ప్రజలకు అందజేస్తున్నారు ఎస్‌. ఎమ్‌. 
రసూల్‌. అన్ని విధాలా ప్రోత్సాహానికీ, ప్రోద్బలానికి అర్హులు. అల్లాహ్‌ 
ఈయనకు, శక్తితోపాటు సద్భుద్ధినీ సదా తోడుగా కొనసాగనివ్వాలని 
ప్రార్థిస్తున్నాము. 


హైదరాబాద్‌ .. -నీస్‌నీమ్‌, నులిక్‌ 
29-11-2005 గౌరవ సంపాదకులు, గీటురాయి” 


https://teluguislam.net - https://telugudua.net 


ప IMI కలీ 10 
హాదీను కిరణాలు =2 vii Cail, 


బిస్మిల్లాపహిర్రహ్మానిర్ర హీమ్‌ 


గ్రంథ పరిచయం 


ఇన్నల్‌ హమ్‌ద లిల్లావా. నహిమదుహూ వ నన్తయీనుహూ 

వ నస్తగ్‌ఫిరుహూ వ నవూజు బిల్లాహా మిన్‌ షురూరి అన్‌పుసినా 

వమిన నయ్యిఆతి అమాలినా మైంయ్యవాదిహిల్లావు ఫలా 

ముజిల్లలహ్‌. వమైంయ్యుజ్‌లిల్‌ ఫలా హాదియ లవా. వ 

అష్‌వాదు అల్లా ఇలావా ఇల్లల్లావు వవాదవూ లా 

షరీకలహూ వ అష్‌హదు అన్న ముహమ్మదన్‌ అబ్దుహూ బ్‌ 

రనూలుహ్‌. నల్లల్లాహు అలైహి వ నల్లం. అమ్మాబాద్‌ : 

ఇస్తాం ధర్మం సంపూర్ణ జీవన విధానం. యావత్‌ ప్రపంచ మానవాళి మార్గ 
దర్శకత్వం కోసం పరమప్రభువైన అల్లాహి తరపు నుంచి అవతరించిన నిజధర్మం. ఈ 
ధర్మాన్ని అర్థం చేసుకోవటంలో, దాని బోధనల గురించి తెలుసుకోవటంలో రెండు 
వస్తువులు ప్రధాన భూమికను పోషిస్తాయి. ఒకటి : దివ్య ఖుర్‌ఆన్‌. రెండు : దైవప్రవక్త 
(సల్లం) గారి సున్నత్‌ అనగా హదీసులు. ఈ రెండింటి మూలం ఒక్కటే. అదే దైవవాణి 
(వహీ); 


“అతను (అంటే ముహమ్మద్‌ - సల్లం) తన మనోవాంఛలను అనుసరించి 
చెప్పటం లేదు. ఇది ఒక వహీ, అతనిపై అవతరింపజేయబడుతుంది.” 
(నజ్మ్‌ నూరా : 3, 4 నూక్తులు). 
వహీ అనేది అల్లాహ్‌ తరపు నుంచి ప్రవక్తల పై అవతరిస్తుంది. ప్రపంచంలో మానవాళి 
మార్గదర్శకత్వం కోసం పంపబడినవారు దైవప్రవక్తలు. వీరి సంఖ్య ఖచ్చితంగా ఎంతో 
అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. అయితే ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్త పుట్టాడన్నది ఎవరూ 
తిరస్కరించలేని నిజం. 
“మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా 
అందరికీ ఇలా హెచ్చరిక చేశాము : అల్లాహ్‌ను ఆరాధించండి. మిథ్యా 
దైవాల ఆరాధనకు దూరంగా ఉండండి.” (నహ్హ్‌ నూరా : 36) 


ఆ ప్రవక్తల పరంపరలో అందరికంటే చివర్లో ప్రభవించినవారే ముహమ్మద్‌ 
ముస్తఫా సల్లల్లాహు అలైహి వ సల్లం. ఆయన ప్రపంచమంతటి కోసం కారుణ్యమూర్తిగా, 
అంతిమ దైవప్రవక్తగా పంపబడ్డారు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 viii ర శాల 


“ముహమ్మద్‌! ఇలా ప్రకటించు : మానవులారా! నేను మీ అందరి వైపునకు 

వచ్చిన అల్లాహ్‌ సందేశహరుణ్ణి.” (ఆరాఫ్‌ నూరా : 157వ నూక్షి) 

ఆయన తర్వాత ఇక ప్రళయం వరకూ మరే ప్రవక్తా రాడు. కనుక ఆయన 
ధర్మాన్ని పరిపూర్ణం చేయటం జరిగింది. 


“ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీపై నా 
అనుగ్రహాన్ని పూర్తిచేశాను. మీ కొరకు ఇస్త్లామ్‌ను మీ ధర్మంగా అంగీ 
కరించాను.” (మాయిదా నూరా : ౩వ సూక్తి) 


ఈ ధర్మంలో ఎలాంటి హెచ్చుతగ్గులు జరగకుండా ఉండటానికి దీనిని కాపాడే 
బాధ్యత కూడా అల్లాహ్‌ స్వయంగా తీసుకున్నాడు. 


“ఈ జ్ఞాపికను మేము అవతరింపజేశాము. స్వయంగా మేమే దానిని 
రక్షిస్తాము.” (పొజ్ర్‌ నూరా : 9వ సూక్తి) 


దీనిద్వారా బోధపడేదేమిటంటే ఇస్లాం ఒక పరిపూర్ణమైన, సురక్షితమైన జీవన 
సంవిధానం. అది దైవవాణి (వహీయె ఇలాహి) ఆధారంగా రూపొందింది. దివ్య ఖుర్‌ఆన్‌ 
సూక్తులు దైవవాణే. అలాగే దైవప్రవక్త (సల్లం) ఖుర్‌ఆన్‌కు చెప్పిన వివరణలు, ప్రజలకు 
అనుసరించమని చెప్పిన బోధనలు కూడా వహీ ఆధారంగా చెప్పినవే. 


ఇస్లాం ధర్మం ప్రపంచవాసులందరిది. కనుక దీని బోధనల్లో ఒక విధమైన 
సమతౌల్యం, సమగ్రత కనిపిస్తుంది. బహుశా అందుకేనేమో ప్రపంచంలో నిశితబుద్ధితో 
ఆలోచించేవాడెవడైనా ఈ ధర్మాన్ని సులభంగా అర్థం చేసుకొని ఆచరించగలడు. ఇది 
విశ్వ ప్రభువు నిర్ణయించిన ధర్మం కనుక ఇందులో భౌగోళిక, వంశప్రాతిపదికల పై మానవు 
లను విభజించటం జరగలేదు. పైగా ఈ ధర్మంలో విశ్వాసానికి, సిద్దాంతానికి, నీతి 
నడవడికలకు అత్యంత ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడింది. 


“మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి, ఒకే స్త్రీ నుండి 
సృజించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు 
మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో 
అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్‌ దృష్టిలో ఎక్కువ 
గౌరవపాత్రుడు. నిశ్చయంగా అల్లాహ్‌ సర్వజ్ఞానం కలవాడు, సకల విష 
యాలూ తెలిసినవాడూను.” (హుజురాల్‌ : 13) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 ix Cer 


ఈ పవిత్ర ధర్మాన్ని ఆచరించటానికి, దైవప్రవక్త (సల్లం) ను ఆదర్శమూర్తిగా 
పరిగణించటం జరిగింది. ఆయనగారి ఉత్తమ ఆదర్శాన్ని ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకొని 
మసలుకోవటం, ఆయనగారి నైతికతా నడవడికల అద్దంలో చూసుకొని తమల్ని తాము 
సంస్కరించుకోవటం ముస్టింలకు విధి అయింది. 


“వాస్తవంగానే అల్లాహ్‌ ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది; 


par.) 


అంతిమ దినంపై ఆశలు పెట్టుకొని అత్యధికంగా అల్లాహ్‌ను స్మరించే 

ప్రతి వ్యక్తికి.” ” (అహ్‌జాబ్‌ సూరా : 21) 

దైవప్రవక్త (సల్లం) గారి రేయింబవళ్ల దినచర్యలు, వ్యక్తిగతమైన సామూహికమైన 
జీవితానికి సంబంధించిన ప్రతి విషయం భద్రపరచబడి ఉంది. ప్రపంచంలోని మరే 
సంస్కర్త లేక నాయకుని లేక నేత యొక్క జీవితమూ ఈ విధంగా భద్రపరచబడిలేదు. 
ఎవరూ తిరస్కరించలేని సత్యమిది. దీనికిగల ముఖ్యకారణమేమిటంటే దైవప్రవక్త 
(సల్లం)ను అనుసరించనిదే ఎవరూ ఇస్తాం పరిధుల్లో ఉండలేరు. ఒక వ్యక్తి ముస్లిం 
అవటానికి అతను దైవప్రవక్త అడుగుజాడల్లో నడవటం చాలా అవసరం. 


“విశ్వాసులారా! మీరు అల్లాహ్‌కు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత 
చూపండి. మీ పనులను వృధా చేసుకోకండి.” (ముహమ్మద్‌ : 33) 


“ప్రవక్తా! నీవు ప్రజలకు ఇలా చెప్పు : మీకు నిజంగానే అల్లాహ్‌ పట్ల 
(ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్‌ మిమ్మల్ని 
(ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించే 
వాడు, అనన్యంగా కరుణించేవాడూను.” (అలి ఇమూన్‌ : 31) 


అనుసరణ కోసం విద్యాజ్ఞానాలు చాలా అవసరం. ఫలానా విషయంలో దైవప్రవక్త 
ఆదేశం ఎమిటీ? ఆయన ఆచరణ ఏమిటి? అన్నది తెలుసుకున్నప్పుడే ఆయన్ని 
అనుసరించటానికి వీలవుతుంది. అంటే దైవప్రవక్త (సల్లం)ను అనుసరించటానికి హదీసు 
విద్య, ముస్లిం అవటానికి, పరలోకంలో ముక్తి పొందటానికి దైవప్రవక్త అనుసరణ చాలా 
ముఖ్యమన్నమాట. కాని మరోవైపు ప్రపంచంలోని ఏ గొప్ప సంస్కర్తకూ ఆ స్థానం లేదు. 
అతని జీవితంలోని ఒక కోణం గౌరవప్రదంగా ఉంటే మిగతా కోణాలన్నీ చీకటిగా 
ఉంటాయి. ఒకరి జీవిత చరిత్రలోని కొంతభాగం గుర్తుంటే మిగతా భాగమంతా 
అనామకంగా ఉంటుంది. ఒకరి జీవితంలోని బయటి జీవితం విజయవంతంగా కనపడినా 
గృహస్తు జీవితం మాత్రం విఫలమై ఉంటుంది. కనుక అటువంటి నాయకులు ఎ 
కారణాల చేతనయితే ఖ్యాతి గడించారో కేవలం ఆ కారణాల వైపు మాత్రమే ప్రజలు 


https://teluguislam.net - https://telugudua.net 


“|, వలీ 1౮ 
వాదీను కిరణాలు -2 x GENE, 


తమ దృష్టిని కేంద్రీకరించారు. వాటిని మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. మిగతా జీవితం 
మొత్తాన్ని వదలిపెట్టేశారు. కాని దైవప్రవక్త (సల్లం) జీవితం అన్ని విధాలుగా విజయ 
వంతమైనది. అత్యున్నత ఆదర్శప్రాయమైనది. కనుక ఆయన జీవితంలోని ప్రతి కోణం 
సురక్షితంగా ఉంది. అదీగాక ధర్మాన్ని అర్థం చేసుకోవటంలో, దాన్ని ఆచరించటంలో 
కూడా ఆయన సున్నతు (జీవన విధానం) ప్రధాన భూమికను పోషిస్తుంది. అందుచేత 
ఆయన జీవితాన్ని భద్రపరచటానికి అన్నిరకాల ఏర్పాట్లు జరిగాయి. ఆయన జీవితంలో 
జరిగిన చిన్న పెద్ద సంఘటలన్నింటిని, ఆయన ఆజ్ఞల్ని, అనుజ్ఞల్ని మొదలగు 
వాటినన్నింటిని ఆయన సహచరులు గుర్తుపెట్టుకున్నారు. తమ జీవితాలను కూడా 
వాటికి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. అంతేగాకుండా వాటిలో ఎలాంటి హెచ్చుతగ్గులు 
. చేయకుండా వాటిని యథాతథంగా తర్వాతి తరాల వారికి అందజేశారు. పైగా దైవప్రవక్త 
(సల్లం)ను అనుసరించాలన్న వారి వివరీతమైన కోరికే వారిని హదీసులను 
గుర్తుపెట్టుకునేందుకు దోహదం చేసింది. అందుకే ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ 
(రహ్మలై) ఇలా అన్నారు : హదీసులను గుర్తుపెట్టుకోవటానికి అత్యంత మంచి పద్దతి 
వాటిని అనుసరించటం. ఆచరణ ఎంత ఎక్కువగా ఉంటే విషయాలు కూడా అన్ని 
ఎక్కువగా గుర్తుంటాయి. విషయపరిజ్ఞానం కూడా అంత పరిపక్వత నాందుతుంది. 
దైవప్రవక్త సహచరులు కొందరు తమ అవసరాన్నిబట్టి దైవప్రవక్త (సల్లం) గారి 
బోధనల్ని రాసి భద్రపరచుకునేవారు. ఆ కాలంలో అరబ్బు దేశంలో వ్రాతపని అరుదుగా 
ఉండేది. వారు ఎక్కువగా తమ జ్ఞాపక శక్తినే నమ్ముకునేవారు. అరబ్బు చరిత్ర గురించి 
తెలిసిన వాడెవడైనా వారి ఈ అలవాటుని ధృవీకరిస్తాడు. అదీగాక దైవప్రవక్త (సల్లం) 
నుంచి హదీసులను నకలు చేసిన ఆయన సహచరుల సంఖ్య కూడా పరిమితంగా 
లేదు. దైవప్రవక్త (సల్లం) గారి వార్థక్యంలోనైతే వారి సంఖ్య వేలకు దాటిపోయింది. వారిలో 
ఎవరైనా ఎ విషయాల్లోనైనా తప్పు చేస్తే అతన్ని సరిదిద్దటానికి ఎంతోమంది సహచరులు 
ఉండేవారు. ముఖ్యమైన వ్యవహారాల గురించి చర్చలు జరిపి సరైన నిర్ణయాలు 
తీసుకోవటం కోసం సమావేశాలు కూడా జరుగుతుండేవి. ముఖ్యంగా హజ్రత్‌ ఉమర్‌ 
(రజి) గారి ఖిలాఫత్‌ కాలంలోనయితే ఇలాంటి ఎన్నో సమావేశాలు జరిగాయి. ఎప్పుడైనా 
ఎ ముఖ్య వ్యవహారంలోనైనా సీనియర్‌ సహాబీల అవసరం ఎర్పడవచ్చు కనుక హజ్రత్‌ 
ఉమర్‌ (రజి) తాను ఖిలాఫత్‌ బాధ్యతలు చేపట్టిన ప్రారంభకాలంలో సీనియర్‌ సహాబీ 
లెవరూ ప్రభుత్వ అనుమతి లేకుండా, అత్యవసర పరిస్థితుల్లోనే తప్ప ఖిలాఫత్‌ ముఖ్య 
పట్టణాన్ని వదలి బయటికి వెళ్ళరాదని ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత ఆ సీనియర్‌ 
సహాబీల పర్యవేక్షణలో తాబయీన్లతో కూడిన ఒక పెద్ద, అత్యంత ప్రతిభావ్యుత్సత్తులు 
గల ఒక శిష్యగణం తయారయింది. వారంతా చాలా క్రమబద్ధతతో హదీసుల సేకరణ, 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 xi Clb, 


సంకలన కార్యాల కోసం బాగా కృషిచేశారు. ఆ కాలంలో ముఖ్యమైన హదీసు గ్రంథాలెన్నో 
సంకలనం చేయబడ్డాయి. ఉదా : సహీఫయె హుమామ్‌ ఇబ్నె మంబహ్‌ (హి.శ. 132). 
దీనిని ప్రముఖ దైవప్రవక్త సహచరులు హజత్‌ అబూ హురైరా (రజి) గారి శిష్యులు 
సంకలనం చేశారు. అలాగే సహీఫయె సయీద్‌ బిన్‌ అరూబ (హి.శ. 156), సహీఫయె 
రబీ బిన్‌ సబీహ్‌ (హి.శ. 160). తర్వాత ముఅత్తా ఇమామ్‌ మాలిక్‌ బిన్‌ అనస్‌ (హి.శ. 
179), విటి తర్వాత సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లిం, అబూ దావూద్‌ మొదలగు ఎన్నో 
హదీసు గ్రంథాలు క్రోడీకరించబడ్డాయి. ఇక్కడ మచ్చుకు ప్రారంభకాలంలో సంకలనం 
చేయబడిన కొన్ని గ్రంథాల పేర్లు మాత్రమే పేర్కొనబడ్డాయి. హదీసు విద్యకు పునాదులుగా 
భావించబడే ఈ మూలగ్రంథాల్లో ఆ గ్రంథకర్తల నుంచి దైవప్రవక్త (సల్లం) వరకు ఆయా 
హదీసులను అందజేసిన వారందరి పేర్లూ నమోదు చేయబడి ఉన్నాయి. ఆ ఆధారాల 
ప్రాతిపదిక మీదే హదీసు యొక్క ప్రామాణికత, అప్రామాణికతల గురించి చర్చించటానికి 
వీలయింది. తర్వాత ఆ మూల గ్రంథాల నుంచే కొన్ని ఉపశీర్షికలతో ఇతర అనేక గ్రంథాలు 
సంకలనం చేయబడ్డాయి. వాటి గ్రంథకర్తలు వాటిలో తమ అభిరుచికి, అవసరాలకు 
అనుగుణంగా హదీసులను పొందు పరిచారు. బులూగుల్‌ మరామ్‌, రియాజుస్సాలిహీన్‌, 
మిష్కాత్‌ మొదలగు గ్రంథాలన్నీ ఆ కోవకు చెందినవే. ఈ గ్రంథాల్లో ప్రతి హదీసు 
చివర్లో, దాని ఆధారాలు, శాస్త్రపరంగా దాని ప్రామాణికతలు కూడా పేర్కొనబడ్డాయి. 
ఇటువంటి గ్రంథాల మూలంగా తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ జ్ఞానం 
ర్లెంచటానికి వీలయింది. ధర్మ విషయాలు అర్థం చేసుకోవటం సులభమయింది. ఈ 
గ్రంథాలను సంకలనం చేసినవారు హదీసు విద్యలో ఆరితేరినవారు. వేలాది హదీసుల్లో 
నుంచి వారు వీటిని సేకరించారు. కనుక ఒక సామాన్య వ్యక్తి తనకు అవసరమైన 
విషయాలు హదీసు భాండాగారాల్లో వెతుక్కునే బదులు ఈ సంకలన గ్రంథాల ద్యారా 
గ్రహించటం అత్యంత సులభమై పోయింది. వీటిలో కొన్ని గ్రంథాలకు విపరీతమైన 
ఖ్యాతి లభించింది. అలాంటిదే ఈ రియాజుస్సాలిహీన్‌ గ్రంథం. దీని ద్వారా దైవంతో 
అనుబంధం, పరలోక చింతనా మార్గాలు సుగమం అయ్యాయి. సామాన్యులు, ప్రముఖులు, 
పండితులు, విద్యారులందరి నుంచి ఈ గ్రంథానికి గొప్ప ఆదరణ లభించింది. 


రియాజుస్సాలిహీన్‌ : ఎవడైనా దైవప్రవక్త (సల్లం) గారి విధానానికి అనుగుణంగా 
జీవితం గడపదలచుకుంటే ఆయనగారి దైనందిన కార్యక్రమాల గురించి తెలుసుకోవటం 
కోసం “రియాజుస్సాలిహీన్‌” ఎలాంటి హదీసుల సంకలనమంటే దానిద్వారా మనిషి 
చాలా వరకు తన అవసరాన్ని తీర్చుకోగలడు. హదీసు విజ్ఞాన జగత్తులో హి.శ. 7వ 
శతాబ్దానికి చెందిన ప్రముఖ ధర్మపండితులు, హదీసువేత్త ఇమామ్‌ అబూ జకరియ్యా 


https://teluguislam..net - https://telugudua.net 


ర టమ 1౮ 
హదీసు కిరణాలు-2 స xii ర గారా 


యహ్‌యా బిన్‌ షరఫ్‌ నవవీ.(హి.శ. 631 - 676) ఈ గ్రంథాన్ని సంకలనం చేశారు. ఆ 
కాలంలోని సుప్రసిద్ధ పండితులు, గొప్ప గొప్ప హదీసువేత్తలు సైతం ఆయన జ్ఞానాన్ని, 
పరిశోధనను, ఆయనగారి 'ధర్మపరాయణతను వేనోళ్లా పాగిడారు. ఆయన ఖ్యాతి సిరియా 
నుంచి మొదలై మొత్తం ఇస్లామీయ జగత్తులో వ్యాపించింది. ఆయన గ్రంథాలకు 
అన్నిచోట్లా గొప్ప ఆదరణ లభించింది. హదీసు జ్ఞానఖనుల్లో పరివ్యాప్తమై ఉన్న వేలాది 
హదీసుల నుంచి ఆయన ఈ సంకలనాన్ని తయారుచేశారు. ఇందులో మొత్తం 1894 
హదీసులు ఉన్నాయి. అవి విశ్వాసాలు, చిత్తశుద్ధి మొదలుకొని దైవప్రవక్త (సల్లం) గారి 
విధానానికి అనుగుణంగా జీవితం గడపటం వరకు అన్ని విషయాల్లోనూ మనిషికి 
మార్గదర్శకత్వం వహిస్తాయి. దేవుని హక్కులు, దాసుల హక్కులు, ఆచరణల మహత్మ్యం, 
చెడుల పట్ల ఎవగింపు, ఆత్మనిగ్రహం, ధార్మిక - ప్రాపంచిక కర్తవ్యాల మధ్య సమతౌల్యం 
మొదలగు విషయాలకు సంబంధించిన హదీసులు వివిధ శీర్షికల క్రంద పొందుపరచ 
'బడ్డాయి. ఇమామ్‌ నవవీగారు తాను రాసిన ఈ గ్రంథంలో ప్రతి అధ్యాయం క్రింద 
సదరు శీర్షికకు సంబంధించిన దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తులు కొన్ని ప్రస్తావించారు. తర్వాత 
దానికే సంబంధించిన మరికొన్ని హదీసులు పేర్కొన్నారు. వీటిలో ఎక్కువ హదీసులు 
సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్టింలోనివే. మిగతావి ఇతర హదీసు గ్రంథాల్లోనివి. ఆ 
హదీసులతో పాటు వాటి ఆధారాలు కూడా ఇవ్వబడ్డాయి. మక్తబా దారుస్సలామ్‌, రియాద్‌, 
సవూదీ అరేబియా వారు హదీసును చదవగానే దాని సారాంశం పూర్తిగా బోధపడాలనీ, 
ప్రజలకు, విద్యార్థులకు హదీసుల్ని అర్థం చేసుకోవటంలో ఇబ్బందులేమీ కలగకుండా 
ఉండాలని ఈ పుస్తకం మీద మరింత కృషిచేసి ఇందులో ఆచూకీ గ్రంథాల పేర్లు, 
ముఖ్యాంశాలు, వివరణలు జోడించారు. ఈ పనిలో సుప్రసిద్ధ ధర్మపండితులు హాఫిజ్‌ 
సలాహుద్దీన్‌ యూసుఫ్‌ (లాహోర్‌)గారు ఎంతగానో శ్రమించారు. ఆయనగారు దివ్య 
ఖుర్‌ఆన్‌ గ్రంథానికి కూడా “అహ్‌సనుల్‌ కలామ్‌” అన్న పేరుతో వ్యాఖ్యానం రాసి 
వున్నారు. అది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఖుర్‌ఆన్‌ ప్రింటింగ్‌ పైస్‌ ద్వారా ప్రచురిత 
మయ్యింది. 

తెలుగులో ఈ గ్రంథాన్ని వెలువరించదలచినప్పుడు వివరణలు, సారాంశాలు 
ప్రామాణికమైనవిగా, సర్వజనామోద యోగ్యంగా ఉండాలని అందులో ఎలాంటి 
లుకలుకలు, ప్రమాణబద్ధంకాని విషయాలు ఉండకూడదని ఆ దారుస్సలామ్‌ ద్వారా 
ప్రచురితమైన మూలగ్రంథప్రతిని దృష్టిలో పెట్టుకోవటం జరిగింది. 

ఇంత ముఖ్యమైన గ్రంథాన్ని తెలుగులో తర్జుమా చేయించి ప్రచురిస్తున్నందుకు 
మాకు కేవలం ఆనందమే కాదు రెట్టింపు ఆనందం కలుగుతోంది. ఎందుకంటే మా 
విద్యాలయం “జామిఅతుల్‌ ఖుర్‌ఆన్‌” నుంచే పట్టభద్రుడైన ఒక విద్యార్థి ఈ గ్రంథాన్ని 


https://teluguislam.net - https://telugudua.net 


3% శః po ల్లో 
వాదీను కిరణాలు -2 xiii Gath, 


తెలుగులోకి అనువదించాడు. నిజానికి జామియా నుంచి పట్టభద్రులయ్యే విద్యార్థులు 
షరీఅత్‌ జ్ఞానంతోపాటు ఆధునిక విద్య అనగా ధార్మిక విద్యతోపాటు ప్రాపంచిక విద్యల్లోనూ 
ప్రవేశం కలవారై ఉండాలనీ, ప్రాంతీయ భాషల్లో ధర్మసేవ చేయటానికి అర్హత కలవారై 
ఉండాలన్న ఉద్దేశ్యంతోనే జామిఅతుల్‌ ఖుర్‌ఆన్‌ విద్యాలయం స్థాపించబడింది. ఉఊర్వులో 
ధర్మసేవ చేస్తున్న ఉలమాలకు కొదువ లేదు. కాని షరీఅత్‌ విద్య మీద పట్టును కలిగి 
ఉండి దాంతోపాటు ప్రాంతీయ భాషల్లో నైపుణ్యం గల పండితులు మాత్రం చాలా 
తక్కువ మంది ఉన్నారు. అల్లాహ్‌ కృషివల్ల ఈ సంస్థ నుంచి ఇంతకు ముందు ఇతర 
పుస్తకాలు కూడా తెలుగు భాషలో వెలువరించబడి తెలుగు జనావళి మన్ననలు 
అందుకున్నాయి. ఈ విద్యాలయ సంస్థాపకులు హాఫిజ్‌ వ ఖారీ ముహమ్మద్‌ తఖీయుద్దన్‌ 
(అలైహిర్రహ్మా గారు ఈ విద్యాలయ నిర్మాణం కోసం, దీని అభివృద్ధికోసం శాయశక్తులా 
కృషి చేశారు. అహర్నిశలూ శ్రమించారు. బహుశా ఇది ఆయన మరియు ఆయన 
సహాయకుల చిత్తశుద్ధి ఫలితమేనేమో.... అచిర కాలంలోనే ఈ జామియాకు ఎన్ని 
విజయాలు లభించాయంటే.... అందుకు అల్లాహ్‌కు ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నా 
తక్కువే. దాని స్థాపకులు ఇప్పుడు మన మధ్య లేరు కాని దీని పుణ్యంలో మనతోపాటు 
ఆయనకు కూడా భాగస్వామ్యం ఉంటుందని ఆశిద్దాం. ఎందుకంటే దీనికి అంకురార్పణం 
చేసింది ఆయనే. ఆ అంకురమే నేడు మహావృక్షంలా తయారైంది. దాని ఫలాలతో, 
చల్లని నీడలతో జనం ప్రయోజనం పొందుతున్నారు. 


ఒక భాషలో ఉన్న పుస్తకాన్ని మరొక భాషలోకి అనువదించటం ఎంత కష్టంతో 
కూడుకున్న పని. ఈ విషయం విద్యావంతులకు తెలియని విషయం కాదు. ముఖ్యంగా 
అది ఎదైనా ప్రత్యేక శాస్త్రానికి సంబంధించినదయితే....?! హదీసు విషయం అంతకంటే 
ఎక్కువ సున్నితమైనది. సాహిత్య పుస్తకాల్లో లాగా కాకుండా ఇందులో ప్రతి పదానికీ 
ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ధర్మానికి, షరీఅత్‌కు సంబంధించిన వ్యవహారం. 
దీనికోసం చాలా సూక్ష్మదృష్టి, నిజాయితి అవసరం. అప్పుడే అందులోని ఏ విషయం 
కూడా తన వాస్తవపరిధి నుంచి వైదొలగకుండా ఉంటుంది. దీనికోసం షరీఅత్‌ విద్య 
మీద పట్టుని కలిగి ఉండటంతోపాటు భాషా నైపుణ్యం కూడా ఉన్న అనువాదకులు 
అవసరమవుతారు. ఈ సందర్భంగా మా ప్రియమైన విద్యార్థి మౌల్వీ రసూల్‌..... ఎంతైనా 
అభినందనీయుడు. ఈ అబ్బాయి ఈ మహోన్నత కార్యాన్ని ఎంతో కష్టపడి, నిజాయితితో 
పూర్తిచేశాడు. ప్రముఖ తెలుగు పండితులు, గౌరవనీయ సోదరులగు అజీజుర్రహ్మాన్‌ 
గారి పునఃపరిశీలనతో ఈ అనువాదానికి మరింత బలం చేకూరింది. ఆయన ఇంతకు 
ముందు ఎన్నో పుస్తకాలు, అనేక గ్రంథాలు తెలుగుభాషలోకి విజయవంతంగా అనువాదం 


https://teluguislam.net - https://telugudua.net 


ఉ 2౪ శః 1 12 
హదీసు కిరణాలు-2 xiv Cail 


చేసివున్నారు, ఆయనగారు ఈ గ్రంథ ముసాయిదా ఆద్యంతం చదివారు. అవసరమైన 
చోట్ల సవరణలు చేశారు, తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. జామియా కమిటీ 
అధ్యక్షులు జనాబ్‌ సైపుద్దీన్‌ గారికి ఈ సందర్భంగా మనం ముఖ్యంగా కృతజ్ఞతలు 
తెలుపుకోవాలి. ఆయనగారు ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులతో ఈ ప్రాజెక్టు పనుల్ని పర్యవేక్షిస్తూ 
ఉన్నారు. లేకపోతే ఈ పని ఇంత సులభంగా ముగింపుకి చేరుకోగలిగేది కాదు. చివరగా 
ఈ గ్రంథాన్ని అత్యంత అందంగా, ఆకర్షణీయంగా ప్రచురించటానికి కృషిచేసిన ప్రియ 
తములు మౌల్వీ రజియ్గుద్దీన్‌ మస్‌వూద్‌గారి ప్రయత్నాలు బహుధా ప్రశంసనీయం. 
ఆయనగారు ఈ గ్రంథం యొక్క ఆంతరంగిక సౌందర్యంతోపాటు బాహ్య సాగసుకు, 
ప్రామాణికతకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. నిజం చెప్పాలంటే ధార్మిక పుస్తకాల 
ప్రచురణలో సాధారణంగా ఇలాంటి విషయాలకు చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తారు. 
విశ్వప్రభువైన అల్లాహ అందరి కృషిని ఆమోదించుగాక! ఈ బృహత్తర కార్యంలో 
ఎ విధంగానైనా సహాయ సహకారాలనందించిన వారందరికి గొప్ప ప్రతిఫలం 
ప్రసాదించుగాక! వారికోసం దీనిని సదఖయె జారియా (శాశ్వత పుణ్యకార్యం)గా 
మలచుగాక! మనందరికి దైవగ్రంథాన్ని, దైవప్రవక్త (సల్లం) సున్నతును అర్థం చేసుకొని 
ఆచరించే, ఇతరులకు ఆ సందేశాన్ని అందజేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక! ఈ 
సంకలనం ద్వారా వీలైనంత ఎక్కువమందికి ప్రయోజనం పొందే అదృష్టాన్ని కలిగించుగాక! 


వ సల్లల్లాహు వ సల్లమ వ బారక అలా నబియ్యినా ముహమ్మదింవ్వ 


ఆలిహీ వ అస్‌హాబిహీ అజ్‌మయీన్‌. సుబ్‌హానకల్లాహుమ్మ వ బిహమ్‌దిక 


అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్‌ఫిరుక వ అతూబు ఇలైక్‌. 


ళా 


1. Bad it 4458 ముహమ్మద్‌ అబ్బుల్‌ హాది ఉమరీ మదనీ 
క్రీ.శ. 2005 ఆగస్సు, 17. మజ్జిసుల్‌ ఖజాయిల్‌ ఇస్లామీ అధ్యక్షులు, 
| బ్రిటన్‌ 
——— యు థ్రీశ్రి 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 xv రజ్తాయార్యోర 
గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) గారి 
సంక్షిప్త జీవిత విశేషాలు 
- కోఫిజ్‌ సలాహుద్టి్‌ యూసుఫ్‌ 


జననం - జీవిత లక్ష్యం 


ఇమామ్‌ నవవీ గారి పూర్తి పేరు అబూ జకరియ్యా ముూహ్‌యుద్దీన్‌ యహ్‌యా 
బిన్‌ షరఫ్‌ నవవి, బిన్‌ మరీ బిన్‌ హసన్‌ బిన్‌ హుసైన్‌ బిన్‌ ముహమ్మద్‌ బిన్‌ జుమ్‌ఆ 
బిన్‌ హిజామ్‌. నవవీ అనగా నవాకు చెందినవాడు అని అర్థం. నవా అనేది డెమాస్కస్‌కు 
సమీపంలో హూరాన్‌ నగరంలోని ఒక బస్తీ పేరు. ఆయన ముత్తాత హిజామ్‌ ఇక్కడికి 
వచ్చి స్థిరపడ్డారు. 

ఇమామ్‌ నవవీ ఈ నవా బస్తీలోనే హి. శ. 631వ యేట జన్మించారు. ఈయన 
తండ్రి పుణ్యాత్ముడు, సత్పురుషుడు. తన ప్రియ కుమారునిలో తెలివితేటలను, ప్రతిభా 
వ్యుత్పత్తులను గమనించిన ఆయన ఇమామ్‌ నవవికి ఉత్తమ శిక్షణను అందించారు. 
షైఖ్‌ యాసీన్‌ బిన్‌ యూసుఫ్‌ మురాకషి ఇలా అంటున్నారు : నేను ఇమామ్‌ నవవిని 
నవా ఊరిలో చూశాను. అప్పుడు ఆయనకు పదేళ్లు ఉండి ఉంటాయి. తోటి పిల్లలు 
ఆయన్ని తమవెంట ఆడమని ఒత్తిడి చేస్తుంటే ఆయన వారి నుంచి తప్పించుకొని 
పారిపోతున్నారు. పిల్లల ఒత్తిడి మరీ పెరిగిపోవటంతో ఏడ్వటం మొదలుపెట్టారు. ఆ 
సమయంలో కూడా దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తులు పఠిస్తూ ఉన్నారాయన. ఆయన తెలివి 
తేటలు చూసి నాకు ఆయన మీద గ్రేమ పుట్టింది. నేను ఆయన గురువుగారి దగ్గరికి 
వెళ్ళి, “ఈ అబ్బాయి తన కాలంలో ఓ మహా పండితుడు, గొప్ప దైవారాధకుడు, ఐహిక 
అనాసక్తపరుడు అవుతాడని, ప్రజలకు ఇతని మూలంగా ప్రయోజనం కలుగుతుందని 
నేను ఆశిస్తున్నాను” అని ఆయనతో చెప్పాను. అందుకాయన “నువ్వు జ్యోతిషుడివా?” 
అని అడిగారు. “జ్యోతిషుణ్ణి అయితే కాను గాని నా నోటిద్వారా ఈ పలుకులు అల్లాహ్‌ 
చెప్పించాడు” అన్నాను నేను. 

ఆ ఉపాధ్యాయుడు ఆ విషయం ఇమామ్‌ నవవీ నాన్నతో చెప్పాడు. ఆ మాట 
వినగానే ఆయన నాన్న తన కుమారుణ్ణి ధర్మసేవ కోసం అంకితం చేద్దామని నిశ్చయించు 
కున్నారు. కొంతకాలంలోనే నవవీగారు ఖుర్‌ఆన్‌ చూసి చదవటం పూర్తి చేసుకున్నారు. 
అప్పుడు ఆయనకు యవ్వన దశకూడా దగ్గరపడింది. ఆనాడు నవా బస్తీలో ధర్మవిద్యలో 
నైపుణ్యాన్ని బోధించే పాఠశాలలు లేవు. అందుకని ఇమామ్‌ నవవీ నాన్న ఆయన్ని 
డెమాస్కస్‌ తీసుకొని వెళ్ళారు. ఆ కాలంలో డెమాస్కస్‌ నగరం నిపుణులకు నిలయం. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 xvi Cen 
పండితులకు ఆయువు పట్టు. ఎక్కడెక్కడినుంచో విద్యార్థులు అక్కడికి చేరుకునేవారు. 
వివిధ విద్యలు నేర్పించే పాఠశాలలు అక్కడ మూడువందలకు పైచిలుకు ఉండేవి. 
ఇమామ్‌ గారు అక్కడ రవాహియా అనే ఓ పాఠశాలలో విద్యాభ్యాసం మొదలుపెట్టారు. 
ఇది ఉమవీ యూనివర్సిటీ సంబంధిత పాఠశాల. దీనిని స్థాపించినవాడు ఒక వ్యాపారి. 
అతని పేరు జకియుద్దీన్‌ అబుల్‌ ఖాసిమ్‌ అలియాస్‌ ఇబ్నె రవాహా. అతని మారుపేరుతోనే 
ఆ పాఠశాలను 'మద్‌రసయె రవాహియా' అని పిలిచేవారు. అనాటి గొప్ప గొప్ప పండితులు 
అ పాఠశాలలో విద్యను బోధించేవారు. ఇమామ్‌ నవవీ (రహ్మలై) స్వయంగా ఇలా 
చెప్పారు : “నేను ఇక్కడ రెండేళ్లు గడిపాను. ఆ కాలంలో నేను ఎన్నడూ విశ్రాంతి కోసం 
నేలమీద మేను వాల్బలేదు. అలాగే అన్నం కూడా “బతికితే చాలు' అన్నట్లుగా పుచ్చు 
కునేవాణ్ణి.” 


అక్కడ చదివిన పుస్తకాలన్నిటినీ ఆయన ఆ కాలంలోనే పరిశోధించి వాటికి 
పాద వ్యాఖ్యానాలు రాస్తూపోయారు. ఆయన శ్రమను, యోగ్యతను, విద్యపట్ల గల 
మక్కువను, అంకితభావాన్ని గమనించిన ఆయనాగురువులు సైతం మక్కున వేలేసు 
కున్నారు. ఆయన్ని అమితంగా ప్రేమించటం మొదలుపెట్టారు. 


అధ్యాపకులు - గురువులు 

డెమాస్కస్‌లో ఉన్నప్పుడు ఇమామ్‌ నవవీ (రహ్మలై) ఇరవైకి పైచిలుకు పండితుల 
దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఈ గురువులందరూ మహా పండితులు. వివిధ విద్యల్లో 
ఆరితేరినవారు. ఒకరు ఫికహ్‌ శాస్త్రంలో నిపుణుడైతే మరొకరు హదీసు శాస్త్ర పారంగతుడు. 
ఒకరు “ఉసూల్‌' విద్యలో ప్రముఖుడైతే ఇంకొకరు అరబీ విద్యల్లో దిట్ట. 


విద్య పట్ల ఆసక్తి అంకితభావం 

ఇమామ్‌ నవవీ గారికి విద్యపట్ల గల శ్రద్ధాసక్తుల్ని ఆయనకు దానిమీద గల 
అంకితభావాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఆయన పన్నెండు పాఠాలు 
చదివేవారు. పాఠం చదివినప్పుడే దాని వివరణ, పాదవ్యాఖ్యానం రాసేపని కూడా 
చేసేవారు. రాత్రిపూట చాలా తక్కువగా నిద్రపోయేవారు. నిద్ర ముంచుకువస్తే పుస్తకాల 
మీదే కాసేపు కునుకుతీసేవారు. తర్వాత మేల్కొని మళ్లీ విద్యా కార్యకలాపాల్లో నిమగ్ను 
లయ్యేవారు. ఇమామ్‌ జహబీ (రహ్మలై) ఆయన గురించి ఇలా చెబుతున్నారు : రేయిం 
బవళ్లు విద్యాపనుల్లో నిమగ్నమై ఉండే ఆయన గారి ఈ పద్ధతి ప్రజల్లో ఒక సామెతగా 
చెప్పుకోబడేది. ఆయన తన సమయమంతా విద్యార్ణనకోసమే అంకితం చేసుకున్నారు. 
కాసేపు తరగతిలో కూర్చొని విద్యాభ్యాసం చేస్తారు. కాసేపు దాన్ని కంఠస్తం చేస్తూ ఉంటారు. 
మరికాసేపు పాఠంలోని కఠిన సందర్భాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 xvii Gaile, 


ఇంకాసేపు ఇతర పుస్తకాలు చదువుతూ, చదివిన విషయాలు రాసుకుంటూ ఉంటారు. 
ఆఖరికి దారిలో నడిచినప్పుడు కూడా పాఠం గుర్తుచేసుకునేవారు లేదా ఎదయినా పుస్తకం 
చదువుతూ ఉండేవారు. అల్లాహ ఆయనకు జ్ఞాపకశక్తితో పాటు అవగాహనా సామర్థ్యం 
కూడా మెండుగా ప్రసాదించాడు. ఇది దేవుని మహదనుగ్రహం. అల్లాహ్‌ ప్రసాదించిన 
వరాలను సద్వినియోగం చేసుకునేవారి వృద్ధీవికాసాల విషయంలో ఎలాంటి సందేహం 
అక్కర్లేదు. అలాగే ఇమామ్‌ నవవీ (రహ్మలై) కూడా దేవుడు తనకు అనుగ్రహించిన 
వరాలను బాగా సద్వినియోగం చేసుకొని గొప్ప ఉన్నతిని సాధించారు. 


నిరాడంబరత - ఉత్తమ నడవడిక 


విద్యలో ఎంత ఉన్నతిని సాధించినా ఆయన స్వభావంలో మాత్రం ఎంతో అణకువ 
కనిపించేది. ఆయన ఎల్లప్పుడూ చాలా నిరాడంబరమైన దుస్తులు ధరించేవారు. ఆహారం 
కూడా సామాన్య ఆహారం. పూటగడవటానికన్నట్లు కాస్తంత పుచ్చుకునేవారు. రుచికరమైన 
ఆహారం తినటం, ఆడండరంతో కూడిన వస్త్రాలు ధరించటం నిషిద్ధం కాదుగాని విద్యార్థుల 
విద్యా నిమగ్నతకు మాత్రం అవి ఎంతైనా విరుద్ధమే. అందుకే చాలామంది పండితులు, 
శాస్త్రవేత్తలు తమ జీవితాల్లో వీటికి అంతగా ప్రాముఖ్యతనివ్వరు, వీరి దృష్టిలో అసలు 
ప్రాముఖ్యత బోధన అధ్యయనాలు, ధర్మ సందేశ ప్రచార కార్యాలకు, పుస్తక పఠనానికి, 
రచనా వ్యాసంగానికి ఇతర విద్యావిషయిక కార్యాలకు మాత్రమే ఉంటుంది. వీటిలోనే 
వారికి ఆనందం, తృప్తి లభిస్తాయి. ఏమైనప్పటికీ ఇమామ్‌ నవవీ (రహ్మలై) దైవభీతి, 
ధర్మపరాయణత, ఐహిక అనాసక్తతలపరంగానూ చాలా గొప్పస్థానాన్ని సంపాదించు 
కున్నారు. ఆయన ఉద్దేశ్యాలు చాలా గొప్పవి. కాని కోరికలు మాత్రం చాలా చిన్నవి. 
షేఖ్‌ ముహియుద్దీన్‌ గారు ఇమామ్‌ గారి గురించి ఇలా చెబుతున్నారు : 


“ఆయనలో మూడు గొప్ప స్థానాలుండేవి. వాటిలో ప్రతిఒక్కటీ ఎలాంటి స్థాన 
మంటే ఎవరిలోనయినా అదొక్కటి ఉంటే అతన్ని సందర్శించుకోవటినికి ప్రజలు 
ప్రపంచం నలువైపుల నుంచి తండోపతండాలుగా వస్తారు. మొదటి స్థానం : విద్య 
మరియు దానికి సంబంధించిన బాధ్యతల నిర్వహణ. రెండవ స్థానం : ప్రపంచం పట్ట 
సంపూర్ణ నిరాసక్తత. మూడవ స్థానం : మంచి చేయమని ఆజ్ఞాపిస్తూ చెడు చేస్తున్నవారిని 
ఆపటం. ఇమామ్‌ నవవీలో ఈ మూడు సుగుణాలూ ఉండేవి. ఆయన ఓ మహా 
పండితుడు, ఓ నిరుపమాన ఐహిక అనాసక్తిపరుడు. అలాగే నిర్భయుడైన ఓ ధర్మసందేశ 
ప్రచారకుడు కూడా.” 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 xviii రా కాలూ 


మరణం, విద్యా సేవ 


తన 19 యేండ్ద ప్రాయంలో ఇమామ్‌ డెమాస్కస్‌కు వచ్చారు. అక్కడ ఎందరో 
అధ్యాపకుల దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత ఎన్నో విద్యాలయాల్లో బోధనా 
సేవలందించారు. రచనా వ్యాసంగంలో, గ్రంథసంకలనాల్లో చెప్పుకోదగిన కార్యాలు 
నిర్వర్తించారు. వాటిలో సహీహ్‌ ముస్లిం వివరణ, తహ్‌జీబుల్‌ అస్మా వల్లుగాత్‌, కితాబుల్‌ 
అజ్‌కార్‌, రియాజుస్సాలిహీన్‌ లాంటి ప్రధాన గ్రంథాలు కూడా ఉన్నాయి. వాటిద్వారా 
లక్షలాది జనం ప్రయోజనం పొందుతున్నారు. వాటి ద్వారా విశ్వప్రభువు ఆమోదించే 
సన్మార్గం ఏదో తెలుసుకుంటున్నారు. డెమాస్కస్‌లో 28 యేళ్లు గడిపిన తర్వాత ఇమామ్‌ 
గారు తన జన్మస్థలానికి చేరుకున్నారు. ఆ సంవత్సరమే హి.శ. 676లో కొంతకాలం 
అనారోగ్యంపాలై చివరికి కన్నుమూశారు. కాని విజ్ఞానపరమైన తన సేవల ద్వారా మాత్రం 
ఆయన విద్యాలోకంలో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అల్లాహ్‌ 
ఆయన్ని క్షమించి ఆయనమీద దయజూపుగాక! 


https://teluguislam..net - https://telugudua.net 


దీ 


ర్మ 
ర 


180వ 
181వ 


182వ 


183వ 
184వ 
185వ 
186వ 
187వ 
188వ 
189వ 
190వ 
191వ 
192వ 
193వ 


194వ 


195వ 
196వ 


197వ 


కిరణాలు -౨8 


అధ్యాయం 
అధ్యాయం 


అధ్యాయం 


అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 


అధ్యాయం 


అధ్యాయం 
అధ్యాయం 


అధ్యాయం 


విషయ సూచిక 


మహత్యాల ప్రకరణం 


: దివ్యఖుర్‌ఆన్‌ పారాయణ మహత్యం 
: ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకున్న తర్వాత దాన్ని 


మరచి పోకుండా గుర్తుంచుకోవాలి 


; ఖుర్‌ఆనను మధురాతి మధురంగా పారాయణం 


చేయటం, చదివించుకొని మరీ వినటం... 


: కొన్ని ముఖ్యమైన సూరాల, సూక్తుల పఠనం 
: అందరూ ఒక చోట చేరి ఖుర్‌ఆన్‌ పారాయణం చేయటం... 
* వుజూ ఘనత 

: అజాన్‌ ఘనత 

: నమాజుల ఘనత 

: ఫజ్ర్‌, అస్‌ నమాజుల ఘనత 

: మస్టిద్‌లకు కాలి నడకన వెళ్ళటం 

: నమాజ్‌కై నిరీక్షించటం 

: సామూహిక నమాజ్‌ ఘనత 

: ఫజ్ర్‌ మరియు ఇషా సామూహిక నమాజుల్లో పాల్గొనటం 
: ఫర్ట్‌ నమాజుల పరిరక్షణ విషయమై ఆజ్ఞలు, 


వాటిని త్యజించటంపై కఠినమైన వారింపులు 


: మొదటి పంక్తి ఘనత, ముందుగా తొలి పంక్తుల్ని 


భర్తీ చేయాలి, పంక్తులు తిన్నగా మధ్యలో ఖాలీ స్థలం 
లేకుండా ఉండాలి. 


: ఫర్డ్‌ నమాజులతోపాటు సున్నతె ముఅక్కదా ఘనత 
: ఉదయపు నమాజులో రెండు రకాతుల సున్నత్‌ 


విషయమై తాకీదు 


: ఫజ్ర్‌ వేళ సున్నత్‌ నమాజును సంక్షిప్తంగా చేయాలి, 


ఆ నమాజులో పఠించవలసిన సూరాలు... 


https://teluguislam..net - https://telugudua.net 


71 


78 
90 


93 


96 


హదీను కిరణాలు-2 


198వ అధ్యాయం 


199వ అధ్యాయం 
200వ అధ్యాయం 
201వ అధ్యాయం 
202వ అధ్యాయం 
203వ అధ్యాయం 
204వ అధ్యాయం 


205వ అధ్యాయం 


206వ అధ్యాయం 
207వ అధ్యాయం 
208వ అధ్యాయం 
209వ అధ్యాయం 
210వ అధ్యాయం 
211వ అధ్యాయం 


212వ అధ్యాయం 
213వ అధ్యాయం 
214వ అధ్యాయం 
215వ అధ్యాయం 
216వ అధ్యాయం 
217వ అధ్యాయం 
218వ అధ్యాయం 


219వ అధ్యాయం 


220వ అధ్యాయం 


: ఫజ్ర్‌వేళ సున్నత్‌ తర్వాత కాసేపు కుడివైపు తిరిగి 


పడుకోవటం... తహజ్ఞుద్‌ నమాజు... 


: జుహ్ర్‌కు సంబంధించిన సున్నత్‌లు 

: అప్రకు సంబంధించిన సున్నతలు ' 

: మగ్రిబ్‌కు ముందు, దాని తర్వాత చేయబడే సున్నత్‌లు 
: ఇషాకు ముందు, ఆ తర్వాత చేయబడే సున్నత్‌లు 

: జుమా నమాజ్‌వేళ చేయబడే సున్నత్‌లు 

: నఫిల్‌ నమాజులను ఇంట్లో చేయటం, ఫర్డ్‌ తర్వాత 


నఫిల్‌ కోసం స్థలం మార్చటం... 


: విత్ర్‌ నమాజు చేయమని ప్రోత్సాహం, అది 


సున్నతె ముఅక్కదా... . 


: చాప్స్‌ నమాజు- దాని రకాతుల సంఖ్య 

: చాప్స్‌ నమాజుకు సమయం 

: తహియ్యతుల్‌ మస్టిద్‌ నమాజు.. 

: వుజూ తర్వాత రెండు రకాతుల నమాజు 

: జుమా నాటి ఘనత, జుమా నమాజు... 

: వరాలు ప్రాప్తించినప్పుడు, ఆపదలు తొలగిపోయినప్పుడు 


కృతజ్ఞతా పూర్వకంగా దైవసన్నిధిలో మోకరిల్లటం 


: రాత్రిపూట చేసే నమాజు ఘనత 

: రమజాన్‌లో భియామ్‌ (తరావీహ్‌ నమాజు) 

: లైలతుల్‌ ఖద్ర్‌లో చేయబడే నమాజు... 

: మిస్వాక్‌ ఘనత, మానవ సహజమైన ఆచరణలు 
* జకాత్‌ విధింపు - దాని ఘనత... 

: రమజాన్‌ ఉపవాసాల విధింపు, వాటి ఘనత... 

: రమజాన్‌ మాసంలో ముఖ్యంగా చివరి దశకంలో 


దానధర్మాలు, సత్కార్యాలు అత్యధికంగా చేయాలి 


* సగం షాబాన్‌ మాసం తర్వాత రమజాన్‌కు ముందు 


ఉపవాసం పాటించకూడదు... 


: నెలవంకను చూసినప్పుడు పఠించవలసిన దుఆ 


https://teluguislam.net - https://telugudua.net 


101 
104 
107 
109 

112 
113 


115 


118 
122 
126 
127 
129 
131 


141 
143 
161 
165 
170 
176 
192 


199 


201 
204 


232వ 


233వ 


234వ 
235వ 


236వ 
237వ 
238వ 


అధ్యాయం 


అధ్యాయం 


అధ్యాయం 
అధ్యాయం 


అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 


: సహ్‌రీ భోజనంలో ఆలస్యం చేయటం... 205 
: ఇఫ్లార్‌లో త్వరపడటం, ఇఫ్లార్‌ కోసం ఆహార పదార్ధాలు, 
ఇఫ్తార్‌ తర్వాతి దుఆ 208 
: ఉపవాసి తన నాలుకను, ఇతర అవయవాలను 
అధర్మమైన పనుల నుండి కాపాడుకోవాలి 213 
: ఉపవాసానికి సంబంధించి కొన్ని ఆదేశాలు 215 
: ముహర్రమ్‌, షాబాన్‌ మరియు గౌరవప్రదమైన 
మాసాల్లో ఉపవాసం పాటించటం 218 
: జిల్‌హజ్ఞా మాసపు తొలి దశకంలో ఉపవాసం... 223 
: అరఫా రోజు మరియు ముహర్రమ్‌ మాసపు తొమ్మిదో 
పదో తేదీల్లో ఉపవాసం 225 
: షవ్వాల్‌ మాసపు ఆరు రోజుల ఉపవాసం 228 
: సోమ గురువారాల్లో ఉపవాసముండటం 229 
: ప్రతి నెలా ముడ్రోజులు ఉపవాసం పాటించటం 231 
: ఇఫ్తార్‌ చేయించేవారి ఘనత, అతిథి ఆతిధ్యకర్తను 
దీవించే పద్ధతి 234 
ఏతెకాఫ్‌ ప్రకరణం 
: ఏతెకాఫ్‌ ప్రాశస్త్యం 236 
హజ్‌ ప్రకరణం 
హజ్‌ విధింపు ఘనత 237 
జిహాద్‌ ప్రకరణం 
: జిహాద్‌ ఘనత 248 


: పరలోకపు పుణ్యం రీత్యా అమరగతులుగా భావింపబడేవారి 


భౌతిక గాయాలకు గుస్ట్‌ చేయించి నమాజు 
చేయటం... అవిశ్వాసులతో యుద్ధం చేస్తూ అమరులైన 


వారి భౌతిక గాయాలకు గుస్ట్‌ అవసరం లేదు... 307 
: బానిస విమోచన విశిష్టత 312 
: బానిసల పట్ట సద్వ్యవహారం 315 
: యజమాని హక్కుల్ని నెరవేర్చే బానిస 319 


https://teluguislam.net - https://telugudua.net 


కిరణాలు-2 


అధ్యాయం 
అధ్యాయం 


అధ్యాయం 


అధ్యాయం 
అధ్యాయం 


అధ్యాయం 
అధ్యాయం 


అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 


అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 


అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 


అధ్యాయం 


అధ్యాయం 


3001 ర గా 


: ఉపద్రవ కాలంలో దైవారాధన చేయటం 
: పరస్పర వ్యవహారాల్లో మృదువుగా వ్యవహరించాలి.. 


విజాన పకరణం 
pa స్‌ 


: విజ్ఞానం ఘనత 


దైవస్తోత్రం, దైవకృతజ్ఞతల ప్రకరణం 


: స్తోత్రం, కృతజ్ఞతల వైశిష్ట్యం 
: దైవప్రవక్త (సల్లం) కోసం దరూద్‌ పఠించటం... 


దైవధ్యాన ప్రకరణం 


దైవస్మరణం విశిష్టత 
: నించొని, కూర్చొని..... ఎ స్థితిలోనయినా దైవస్మరణ 


చేయవచ్చు... 


: నిద్రపోయేటప్పుడు, మేల్కొన్న తర్వాత దుఆ 

: దైవస్మరణ సమావేశాలు ఎంతో పుణ్యప్రదమైనవి... 
: ఉదయం, సాయంత్రం దైవస్మరణ 

: నిద్రపోయేటప్పుడు చేసే ప్రార్థనలు 


ప్రార్థనల ప్రకరణం 


: ప్రార్థన విశిష్టత 

: పరోక్ష ప్రార్థన విశిష్టత 

* ప్రార్థనకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు 
; వలీల మహిమలు, వారి గొప్పదనం 


వారింపబడిన విషయాల ప్రకరణం 


: పరోక్ష నింద నిషిద్ధం, నాలుకను అదుపులో 


ఉంచుకోవాలి 


: పరోక్ష నింద వినటం కూడా నిషిద్ధం... 
: పరోక్ష నింద కొన్ని పరిస్థితుల్లో సమ్మతమే 
: చాడీలు చెప్పటం నిషిద్ధం 


: ప్రజల సంభాషణలు, వారి మాటలు అనవసరంగా 


అధికారులకు చేరవేయరాదు 


: రెండు నాల్కల ధోరణి 


https://teluguislam.net - https://telugudua.net 


322 
323 


332 


వాదీను కిరణాలు-2 


260వ అధ్యాయం 
261వ అధ్యాయం 
262వ అధ్యాయం 


263వ అధ్యాయం 
264వ అధ్యాయం 
265వ అధ్యాయం 


266వ అధ్యాయం 
267వ అధ్యాయం 
268వ అధ్యాయం 
269వ అధ్యాయం 
270వ అధ్యాయం 
271వ అధ్యాయం 


272వ అధ్యాయం 


273వ అధ్యాయం 
274వ అధ్యాయం 
275వ అధ్యాయం 
276వ అధ్యాయం 
277వ అధ్యాయం 
278వ అధ్యాయం 
279వ అధ్యాయం 
280వ అధ్యాయం 


281వ అధ్యాయం 


282వ అధ్యాయం 


: అబద్దం చెప్పటం నిషిద్ధం 

i అబద్ధంలో ధర్మసమ్మతమైన రకాలు 

: మనిషి తాము చెప్పేదాన్ని ఒకరి నుంచి విని వివరించే 
దాన్ని పరిశోధించుకొని చెప్పాలి 

: అబద్ధపు సాక్ష్యం తీవ్రంగా నిషేధించబడింది 

: నిర్ణీత వ్యక్తిని లేక జంతువుని శపించటం నిషిద్ధం 

: నిర్ణీత వ్యక్తి పేరు తీసుకోకుండా అవిధేయతకు పాల్పడే 


వారందర్నీ శపించవచ్చు 


: అన్యాయంగా ముస్లింని దూషించటం నిషిద్ధం 

: చనిపోయిన వారిని దూషించటం నిషిద్ధం 

: ఇతరులను బాధపెట్టరాదు 

: పరస్పరం పగతో, సంబంధాలు త్రెంచుకొని ఉండరాదు 
: అసూయ పడరాదు 

: ఇతరుల తప్పులెన్నటం, ఇతరులకు ఇష్టం లేకపోయినా 


వారి మాటల్ని వినటానికి ప్రయత్నించటం 


: అనవసరంగా తోటి ముస్లింల గురించి 


దురనుమానాలు పెట్టుకోరాదు 


: ముస్లింలను చులకనగా చూడరాదు 

: ముస్లింకు బాధ కలిగిందని సంబరపడిపోవటం తగదు 
: వంశం గురించి దెప్పిపాడవటం నిషిద్ధం 

: నకిలీల తయారీ, మోసం చేయటం నిషిదం 


యఖ 


: వాగ్దాన ద్రోహం నిషిద్ధం 

: కానుకలు వగైరా ఇచ్చి, తర్వాత దెప్పిపాడవటం 

: గర్వప్రదర్శన, దౌర్జన్యం చేయరాదు 

: ముస్టింలు మూడు రోజులకు మించి మాట్లాడుకోకుండా 


ఉండటం నిషెద్ధం 


: మూడో వ్యక్తి అనుమతి లేకుండా ఇద్దరు వ్యక్తులు 


రహస్య విషయాలు మాట్టాడుకోరాదు... 


: బానిసను, పశువును, భార్యను, పిల్లల్ని అనవసరంగా 


శిక్షించరాదు 


https://teluguislam.net - https://telugudua.net 


513 
528 


532 
535 
537 


544 
546 
550 
551 
553 
555 


556 


560 
561 
564 
565 
566 
569 
573 
575 


578 


584 


587 


కిరణాలు -౭ 


అధ్యాయం 
అధ్యాయం 


అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 


అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 


అధ్యాయం 


అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 


అధ్యాయం 


XXIV 


: ఎ జీవాన్నీ అగ్నితో కాల్చి శిక్షించరాదు 
: హక్కుదారునికి హక్కు చెల్లించకుండా వాయిదాలు 


వేయటం తగదు 


: ఇచ్చిన కానుకల్ని తిరిగి తీసుకోరాదు... 

: అనాధుల సొమ్ము నిషిద్ధం 

= వడ్డీ కఠినంగా నిషేధించబడింది 

: ఇతరులకు చూపించటం కోసం సత్కార్యాలు 


చేయటం నిషిద్ధం 


: ప్రదర్శనాబుద్ధి (రియా) క్రిందికి రాని విషయాలు 

- పరస్త్రీ వైపు, అందమైన బాలుని వైపు చూడటం నిషిద్ధం 
: ఏకాంతంలో పరస్త్రీ వెంట ఉండటం నిషిద్ధం 

; పురుషులు స్త్రీలను, స్రీలు పురుషులను అనుకరించరాదు 
: షైతానను, అవిశ్వాసుల్ని అనుకరించరాదు 

: శిరోజాలకు నల్లరంగు వేసుకోరాదు 

; 'ఖజా చేయరాదు. ఖజా అంటే... 

; సవరాలు పెట్టుకోవటం, పచ్చబొట్లు పాడిపించు 


కోవటం నిషిద్ధం 


: తెల్లవెంట్రుకల్ని పీకేయరాదు, ప్రాజ్ఞుడైన యువకుడు 


గడ్డం మోద వచ్చే తొలి వెంట్రుకల్ని పీకేయరాదు 


: కుడిచేత్తో మలమూత్ర విసర్జన చేసుకోరాదు 

: ఒంటి చెప్పుతో నడవటం అవాంఛనీయం 

: నిప్పుని ఆర్పకుండా వదిలేయరాదు 

: 'తకల్లుఫ్‌ చేయరాదు, తకల్లుఫ్‌ అంటే... 

మృతుని మోద రోదించటం... మొదలగునవి నిషిద్ధం 
: సోదె చెప్పేవారి వద్దకు... మొదలగువారి వద్దకు పోరాదు 
: వేటినీ దుశ్శ్ళకునంగా భావించరాదు 

: ప్రాణుల బొమ్మలు గీయరాదు... 

: వేట కోసం, పశువుల పొలాల రక్షణ కోసం తప్ప 


కుక్కల్ని పంచరాదు 
జంతువుల మెడలకు గంటలు కట్టటం, ప్రయాణంలో 
కుక్కల్ని, గంటల్ని తోడుంచుకోవటం అవాంఛనీయం - 


https://teluguislam.net - https://telugudua.net 


674 


676 


ఖే 


Cath సహ Wed 10 
హదీసు కిరణాలు-2 xxv రక కా రూ 


308వ అధ్యాయం : “జల్త్లాలా' పశువు మోద స్వారీ చేయటం అవాంఛనీయం 678 


309వ అధ్యాయం : మస్టిద్‌లో ఉమ్మివేయరాదు.... 679 
310వ అధ్యాయం : మస్టిద్‌లో బిగ్గరగా అరవటం, పోయిన వస్తువుల గురించి 
ప్రకటనలు వగైరా చేయటం తగదు 682 


311వ అధ్యాయం : ఉల్లి, వెల్లుల్లి మొదలగునవి తిని మస్టిద్‌కు వెళ్ళరాదు 686 
312వ అధ్యాయం : జుమా ఖుత్పా జరుగుతున్నప్పుడు మోకాళ్ళు 


పొట్టకు ఆన్ని కూర్చోవటం అవాంఛనీయం. 689 
313వ అధ్యాయం : ఖుర్చానీ చేసేవారు తమ ఖుర్బానీ సమర్పించే వరకు 

వెంట్రుకల్ని గోళ్ళను కత్తిరించుకోరాదు. 690 
314వ అధ్యాయం : సృష్టిరాశుల మోద ప్రమాణం చేయరాదు... 691 
315వ అధ్యాయం : అబద్ధపు ఒట్టేయటం కఠినంగా వారించబడింది. 695 
316వ అధ్యాయం : ఒక విషయం గురించి ప్రమాణం చేసిన తర్వాత అంతకంటే 

మెరుగైన విషయం ముందుకు వచ్చినప్పుడు. 698 
317వ అధ్యాయం : పొరపాటు ప్రమాణం గురించి... 701 
318వ అధ్యాయం : లావాదేవీల్లో ప్రమాణం చేయటం అవాంఛనీయం 704 
319వ అధ్యాయం : అల్లాహ్‌ను స్వర్గంగాకుండా వేరితర వస్తువులు 

అడగటం అవాంఛనీయం 705 
320వ అధ్యాయం : రాజులు మొదలగు వారిని చక్రవర్తులు అని అనరాదు, 

ఎందుకంటే.. | 708 
321వ అధ్యాయం : పాపాత్ముణ్ణి, ధర్మంలో కొత్త పోకడలకు పాల్పడేవాణ్ణీ గౌరవ 

పదాలతో సంబోధించరాదు 709 
322వ అధ్యాయం : జ్వరాన్ని తూలనాడటం తగదు 710 
323వ అధ్యాయం : గాలిని తిట్టరాదు, గాలి వీచేటప్పుడు దుఆ చేయటం 

గురించి... 711 
324వ అధ్యాయం : కోడిపుంజుని తిట్టటం అవాంఛనీయం 75 


325వ అధ్యాయం : ఫలానా నక్షత్రం మూలంగానే మీకు వర్షం కురిసింది 

అని చెప్పరాదు 714 
326వ అధ్యాయం : ముస్లింని “ఓయీ దైవతిరస్కారీ!' అని పిలవటం నిషిద్ధం 716 
327వ అధ్యాయం : అశ్లిలపు మాటలు మాట్లాడరాదు, దుర్భాషలాడరాదు 717 


https://teluguislam.net - https://telugudua.net 


కిరణాలు -2 | 


338వ 


339వ 


340వ 
341వ 
342వ 
343వ 
344వ 


345వ 


అధ్యాయం 


అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 


అధ్యాయం 


అధ్యాయం 


XXVI 


చటం, వత్తులు, పాల్లులను గురించి చాదస్తంగా 
వ్యవహరించటం తగదు 


: నా మనసు మలినమయి పోయిందని చెప్పరాదు 
:' ద్రాక్షపండ్లను "కర్మ్‌ అని అనరాదు 
: అనవసరంగా స్తీ సుగుణాలను ఇతర పురుషుని 


ముందు వివరించరాదు 


: “ఓ అల్లాహ్‌! నీకు ఇష్టముంటే నన్ను క్షమించు” అని 


అనరాదు 


దేవుడు తలచింది, ఫలానా అతను తలచింది 
అని అనటం అవాంఛనీయం 


ఇషా నమాజ్‌ తర్వాత మాట్లాడుకోవటం అవాంఛనీయం 


: భార్య భర్త పిలుపును నిరాకరించటం నిషిద్ధం 
: భర్త ఇంట్లో ఉన్నప్పుడు స్తీ అతని అనుమతి లేకుండా 


ఉపవాసాలు పాటించటం 


: రుకూలో లేక సజ్ఞాలో ముఖ్లదీ ఇమామ్‌ కంటే ముందు 


తల పైకెత్తటం నిషిద్ధం 


: నమాజ్‌ చేసేటప్పుడు జబ్బల మోద చేతులు 


పెట్టటం అవాంఛనీయం 


: బాగా ఆకలిగా ఉండి అన్నం వడ్డించి ఉన్నప్పుడు.. 


నమాజ్‌ చేయటం అవాంఛనీయం 


: నమాజ్‌లో దృష్టిపైకెత్తి ఆకాశంవైపు చూడరాదు 

: అకారణంగా నమాజ్‌లో దిక్కులు చూడరాదు 

* సమాధులకు అభిముఖంగా నమాజ్‌ చేయరాదు 

: నమాజ్‌ చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళరాదు 

: ముఅబజ్జ్ఞ్జిన్‌ ఇఖామత్‌ మొదలుపెట్టిన తర్వాత ముఖ్లదీలు 


నఫిల్‌ నమాజులు చేయటం అవాంఛనీయం 


: జుమా నాటి పగలుని ఉపవాసం కోసం, రాత్రిని 


నమాజుల కోసం ప్రత్యేకించుకోరాదు 


https://teluguislam.net - https://telugudua.net 


CAEN, 


: అసహజంగా మాట్లాడటం, అర్థంకాని పదాలు ప్రయోగిం 


730 


731 


732 


733 


734 


735 


737 


738 


739 


740 


7 cf సల్మా లో 
హదీసు కిరణాలు-2 vii CEI, 


346వ అధ్యాయం : విసాల్‌ ఉపవాసం పాటించటం నిషిద్ధం 742 
347వ అధ్యాయం : సమాధి మోద కూర్చోవటం నిషిద్ధం 744 
348వ అధ్యాయం : సమాధుల మోద గుమ్మటాలు కట్టటం నిషిద్దం 745 
349వ అధ్యాయం : బానిస తన యజమాని దగ్గరి నుంచి పారిపోవటం 

చాలా తీవ్రమైన విషయం 746 


350వ అధ్యాయం : దేవుడు నిర్ణయించిన శిక్షల విషయంలో సిఫారసు చేయరాదు 747 
351వ అధ్యాయం : ప్రజలు నడిచేదారుల్లో, నీడ ఉండేచోట.... మలమూత్ర 


విసర్జన చేయరాదు 750 
352వ అధ్యాయం : నిలిచి ఉన్న నీటిలో మూత్ర విసరన చేయరాదు 752 
353వ అధ్యాయం : తండ్రి తన పిల్లలకు కానుకలు ఇవ్వటంలో ఒకరి మోద 

మరొకరికి ప్రాధాన్యత నివ్వటం అయిష్టకరం 753 
354వ అధ్యాయం : మృతుని గురించి మూడు రోజులకు మించి 

సంతాపం ప్రకటించరాదు 756 


355వ అధ్యాయం : పల్లెటూరి వాని కోసం పట్నవాసి బేరం చేయటం, 
తన సోదరుడు వివాహ సందేశం పంపిన చోట తను 


వివాహ సందేశం పంపటం తగదు 758 
356వ అధ్యాయం : షరీఅత్‌ అనుమతించని పనుల మీద ధనం ఖర్చు 

పెట్టరాదు 764 
357వ అధ్యాయం : ముస్లిం వైపు ఆయుధం చూపటం నిషిద్ధం, నగ్నఖడ్గం 

చేబూనటం తగదు 766 
358వ అధ్యాయం : అజాన్‌ తర్వాత మప్టిద్‌ నుండి బయటికి వెళ్ళి 

పోవటం అవాంఛనీయం 768 


359వ అధ్యాయం : సుగంధ ద్రవ్య కానుకను నిరాకరించటం అవాంఛనీయం 769 
360వ అధ్యాయం : గర్వాహంకారాలకు లోనవుతాడేమోనన్న భయముంటే 


ఎవర్నీ వారి సమక్షంలో పొగడరాదు 770 
361వ అధ్యాయం : అంటువ్యాధి ప్రబలివున్న నగరం నుంచి పారిపోవటం, 

బయటివారు లోనికి ప్రవేశించటం అవాంఛనీయం 774 
362వ అధ్యాయం : చేతబడి చేయటం, నేర్చుకోవటం, కఠినంగా 

నిషేధించబడింది 779 


363వ అధ్యాయం : ఖుర్‌ఆన్‌ను దైవవిరోధుల ప్రాంతాలకు తీసుకు వెళ్ళరాదు 781 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


364వ అధ్యాయం 
365వ అధ్యాయం 
366వ అధ్యాయం 
367వ అధ్యాయం 


368వ అధ్యాయం 


369వ అధ్యాయం 


370వ అధ్యాయం 


371వ అధ్యాయం 
372వ అధ్యాయం 


iii se rn obs 


al 


: వెండి బంగారు పాత్రలను ఉపయోగించరాదు 782 
: పురుషులు కాషాయరంగు దుస్తులు ధరించటం నిషిద్దం 785 
: రోజల్లా మౌనవ్రతం పాటించటం నిషిద్ధం 786 
: తన రక్తసంబంధాన్ని, తన బానిసత్వ సంబంధాన్ని 
వక్రీకరించుకోవటం నిషిద్ధం 788 
: దేవుడు, ఆయన ప్రవక్త (స) వారించిన విషయాల 
జోలికి పోరాదని హెచ్చరిక 793 
: నిషిద్ధ విషయాలకు పాల్పడినవాడు పాప నిష్కృతి కోసం 
ఎం చేయాలి? 795 
పలు విషయాల ప్రకరణం 
: ప్రళయ చిహ్నాలు 798 
ఇస్తిగ్‌పార్‌ ప్రకరణం 
: మన్నింపు వేడుకోలు 884 
: అల్లాహ్‌ విశ్వాసుల కొరకు స్వర్గంలో తయారు చేసి 
ఉంచినవాటి గురించి 895 
——=9 శ్రి — 


https://teluguislam.net - https://telugudua.net 


“2% gh 17 
హదీను కిరణాలు-2 = చ 


Wy uuu 


అనంత కరుణామయుడు, అపార కృపాళీలుడైన అల్లాహ్‌ పేరుతో ప్రారంభిస్తున్నాను. 


గ్రంథకర్త ర(ఇమామ్‌ నవవీ-రహ ర్యా లై) 
కొధిసలుకులు 


పొగడ్డలన్నీ సర్వ శక్తిమంతుడు, ఒక్కడైన 
అల్లాహ్‌కు మాత్రమే శోభిస్తాయి. ఆయన 
సర్వాధికుడు, అమితంగా మన్నించేవాడు, 
రాత్రిని పగటిలోనికి, పగలును రాత్రిలోకి 
ప్రవేశింపజేసేవాడు' (దీనివల్ల వేసవిలో 
రాత్రులు చిన్నవిగానూ, పగళ్లు దీర్ధమైనవి 
గానూ మరియు శీతాకాలంలో రాత్రులు 
దీర్చమైనవిగానూ, పగళ్లు చిన్నవిగానూ 
అయిపోతుంటాయి లేదా ఆయన రాత్రిని 
పగటిపైకి కమ్మివేసేవాడు, అంటే పగటి 
కాలం "పూర్తవగానే రాత్రి వచ్చేస్తూంది. 
అలాగే, రాత్రి నిష్కమించగానే పగలు 
మొదలవుతుంది) రేయింబవళ్ళ ఈ రాక 
పోకలు అల్లాహ్‌ పనితనమే. మనోనేత్రం 
కలవారికి, విజ్ఞతాదృష్ట కలవారికి ఇందులో 
హితబోధ వుంది. బుద్ధిజీవులు, ఆలోచనా 
పరుల కొరకు ఇందులో గుణపాఠం 
ఉంది. సృష్టిలో తన ధర్మం కోసం 
ఎన్నుకున్న వారికి ఆయన (ఇహలోక 
వాస్తవికతను గురించి) కనువిప్పూ కలిగిం 
చాడు. ఈ ప్రపంచంలో వారికి దైవభీతి, 


స్ట OU జా! మ మమ! 
ఫ్‌ 4 REIT 5 Ul 
థ్రీ హాసు రా. Ey 
als | ప్ర ఏష! థీ! ॥ 315 r Fah 
«ial oda 5 lire 

( (సో! న న. 7 
సే 6 5M LU 3 షం 33 
4 Ji ya 45 6 తలము 
oI 55 దూట మడ యమ 
Js శప బ్ర యి be మపి 


. Jb 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


ధర్మపరా యణతలు అనుగ్రహించాడు. 
ఇటువంటి వారు నిత్యం ఆయన 
ధ్యానంలో, ఆయన చింతనలో నిమగ్నులై 
వుంటారు. విశ్వంలో వ్యాపించివున్న దేవుని 
నిదర్శనాల నుండి గుణపాఠాన్ని గ్రహిస్తూ, 
అనునిత్యం తమ ప్రభువును స్మరిస్తూ 
ఉంటారు. ఆయనే వారికి ఆజ్ఞల్ని పాలించే 
సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. పరలోక శాశ్వత 
నిలయం కోసం ముందస్తు ఏర్పాట్లు 
చేసుకునేందుకు, తమ ప్రభువు తమ పట్ల 
అప్రసన్నుడయ్యే చేష్టల నుంచీ, తమని 
నరకానికి గొనిపోయే పాపకార్యాల నుండి 
బయటపడే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. వారిపై 
ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చిపడినా, 
కాలం ఎ మలుపు తిరిగినా, పరిస్థితుల 
స్వరూపంలో ఎలాంటి మార్పులు 
పొడసూపినా సరే వారు (దైవానికి విధేయత 
చూపే, చెడులకు దూరంగా ఉండే) తమ 
నడవడికపై స్థిరంగా ఉంటారు. 


నేను అల్లాహను స్తుతిస్తున్నాను. అత్యున్నత 
మైన, అతి పవిత్రమైన ఆయన కీర్తినీ, 
సర్వాంగవర్తీయ, సుప్రయోజనకర 
ఘనతను కొనియాడుతున్నాను. అల్లాహ్‌ 
తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, ఆయన 
సద్వర్తనుడనీ, అత్యంత ఉదాత్తుడనీ, క్షమా 
శీలి అనీ, కనికరించేవాడనీ నేను సాక్ష్య 
మిస్తున్నాను. ముహమ్మద్‌ (సల్లల్లాహు 
అలైహి వ సల్లం) ఆయన దాసుడిని, 
సందేశహరుడని, ఆయనకు ప్రియుడు 
మరియు సఖుడని, సన్మార్గం వైపుకు 
దర్శకత్వం వహించేవారని, పటిష్టమైన 
ధర్మం వైపునకు ఆహ్వానించేవారని కూడా 


dal; «til; ves లేమి న 
న 
4 స్వయ! ‘a yy YY dls 
మ! వమ రీ! ష్య!) ల 
Jl థు! € A; యా 4 క 
దాటి ul ws pt 
లుల are ry 
పాం గీతల, * ప్రాడ్తపే! ల 
Me 


Us}: Jw Al JG ts : iy Ul 

seg Prien 
( పటే తీసే ప పుం 

రాన్‌ lia; [0% co Re 
క యు పము బీ iL 
ప్ర SIs టి Hil ఏమై! 
ఎట్‌ ఏవ GF «sui ధీ! bas 
JY se 55 | పమ) 
ల. దాం Pr 
సవ ధ్ర set ర్‌ టై 
వయస! Gi లాటీ! తప 


https://teluguislam.net - https://telugudua.net 


దాటే 


GENE, 


హదీసు కిరణాలు-2 ] 


నేను సాక్ష్యం పలుకుతున్నాను. ఆయనపై 
మరియు ప్రవక్తలందరిపై, వారి అనుచరు 
లపై, సకల సద్వర్తనుల పై దైవ కారుణ్యం 
మరియు శాంతి వర్శించుగాక! 


అలో 


దైవప్రశస్తి, ప్రవక్త ప్రశంసల అనంతరం : 
అల్హాహ్‌ సెలవిచ్చాడు : “నేను జిన్నాతు 
లను, మానవులను కేవలం వారు నన్ను 
ఆరాధించాలని మాత్రమే వుట్టించాను. 
నేను వారినుండి ఎలాంటి ఉపాధినీ 
ఆశించను; వారు నాకు అన్నం పెట్టాలని 
కోరను; దీనిద్వారా వెల్లడయేదేమంటే 
మానవులు, జిన్నాతులు దైవదాస్యం కోసం 
మాత్రమే పుట్టించబడ్డారు. కాబట్టి వారు 
తప్పనిసరిగా తమ పుట్టుక పరమార్థం వైపు 
దృష్టి సారించాలి. లౌకిక అనాసక్తత, దైవ 
భక్తి భావాలను అలవరచుకోవాలి. 
ప్రాపంచిక భోగలాలసకు దూరంగా 
ఉండాలి. ఎందు కంటే ఇహలోకం ఏదో 
ఒకనాడు నశించి పోయేదే. ఇది శాశ్వత 
నిలయం కాదు. ఇదొక తాత్కాలిక 
వాహనమేగాని సుఖ సంతోషాల నికేతనం 
కాదు. ఇది అంతమయ్యే తటాకమే గాని 
శాశ్విత నివాసం కాదు. కాబట్టి ప్రపంచ 
వాసుల్లో ఎక్కువగా దాస్యం చేసేవారే 
అందరికన్నా విజ్ఞులు. ప్రాపంచిక సుఖ 
భోగాల కోసం పరుగులు తీయకుండా 
ఉండేవారే అందరిలోకెల్లా బుద్ధిజీవులు. 
అల్హాహ్‌ సెలవిస్తున్నాడు : “ఈ ప్రాపంచిక 
జీవితాన్ని ఇలా పోల్చవచ్చు. 
ఆకాశం నుండి నీటిని కురిపించగా 
మనుషులూ పశువులూ అందరూ తినే భూ 
ఉత్పత్తులు బాగా దట్టంగా తయార 
య్యాయి. ఆపై భూమి మంచి స్థితిలో 


మేము. 


తాల dl Jb 
కకం స ద. 
FEE ఆ! అధ శమ య! 3 
పప తగ్‌ యస ఇత మగ్‌ ఉత! 
Gi 5s నేయ EE 
నశ రంయక పరస 
JIE: yl dE 
పటు. పేదల! 1 


ls సమం id 8 
దే! శతు ఢమ ఏమ 


el Lb Gs య 
ద ప్రస తమన ద 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


ఉన్నపుడు పాలాలు బాగా పండి 
శోభిల్లుతూ ఉన్నప్పుడు వాటి యజ 
మానులు “ఇక మేము వీటివల్ల లాభం 
పాందగలము” అని - అనుకుంటున్న 
సమయంలో, అకస్మాత్తుగా రాత్రి వేళనో, 
పగటి పూటనో మా ఆజ్ఞ వచ్చేసింది. 
అప్పుడు మేము అసలు అక్కడ నిన్న ఎమీ 
లేనట్టు దానిని సర్వనాశనం చేశాము. ఇలా 
మేము మా సూచనలను స్పష్టంగా 
వివరిస్తాము.” (యూనుస్‌ - 24). దివ్య 
ఖుర్‌ఆన్‌లో ఈ భావాన్నిచ్చే వాక్యాలు 
అనేకం ఉన్నాయి. ఒకానొక కవి చాలా 
బాగా చమత్కరించాడు: 


£6 


బుద్ధిమంతులైన అల్లాహ్‌ దాసులు ఇహ 
లోకానికి విడాకులిచ్చేశారు. ప్రాపంచిక 
పరీక్షలంటే వారు భయంతో కంపించేవారు.” 


“వారు ప్రపంచాన్ని బాగా పరికించారు. ఈ 
మనిషికీ గమ్యం 
కాజాలదు అన్న వాస్తవాన్ని గ్రహించిన 


ప్రపంచం బతికున్న ఏ 


వారు ప్రపంచాన్ని (నౌక లేనిదే దాటటానికి 
వీలులేని) ఓ లోతైన సముద్రంగా ఖరారు 
చేశారు. దానికోసం తమ సత్కర్మలనే 
నౌకలుగా చేసుకున్నారు.” 


పైన నేను పేర్కొన్నట్టు, ఇహలోక వాస్తవి 
కత ఇదే అయినప్పుడు, ఇంతకు ముందు 
నేను అన్నట్టు మన పరిస్థితి, మనందరి 
పుట్టుక పరమార్థం ఇదే అయినప్పుడు 
బాధ్యతగల ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా 
సద్వర్తనుల నడవడికనే ఎంచుకోవాలి. 
బుద్ధిజీవుల, బుధజనుల బాటలోనే 


Xxxli 


రూ 
కలా ట్‌ Cd 


DBE ea pees 

యు Gg Je Ji 
bey య్యా ల Ye ob 131% 
ఆ ఈ VOGUE LG, 
Ris ol అయ్యా రీ Il 
అట! yl తమా ay, ౯. 
ఇ. ల్‌ గ ie ప్త ధక స్‌ 


gob 7 dE దధ దస 
NCE ర 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


నడవాలి. నేను సూచించిన దానికోసం 
సన్నాహాలు చేసుకోవాలి. నెను అప్రమత్తం 
చేసిన వాటి గురించి ఆలోచిసూ ఉండాలి. 
దీనికోసం అన్నింటికన్నా సవ్యమైనది, 
గమ్యం 
ముందుకు నడిపే రహదారి - మన ప్రవక్త 
(సఅసం) ద్వారా పటిష్టమైన ఆధారాలతో 
రుజువైన హదీసులను ఎంచుకోవడం. 
ఆయన ముందు, వెనకటి తరాల వారం 
దరికీ నాయకులు. గతించినవారు, 


భవిష్యత్తులో రాబోయే వారందరిలోకెల్తా 


అత్యంత గౌరవనీయులు, ఆదరణీ 
యులు. ఆయనపై, ఇంకా ఇతర ప్రవక్త 
అందరిపై అల్లాహా కరుణాకటాక్షాలు 
కురియుగాక! అల్లాహ్‌ ఆదేశించాడు : 
“మంచికి, దైవభక్తికి సంబంధించిన విష 
యాలలో మీరు పరస్పరం సహకరిం 
చుకోండి.” (అల్‌ మాయిద - 2). దైవప్రవక్త 
సల్లల్లాహు అలైహి వ సల్లం ద్వారా దృఢ 
మైన ఆధారంతో రుజువైన విషయం: 
ఆయన ఇలా బోధించారు - “ఒక చాసుడు 
తన సోదరునికి తోడ్పడుతున్నంత కాలం 
అల్లాహ్‌ అతనికి తోడ్పడుతూనే ఉంటాడు 
(245వ హదీసు). ఆయన ఇంకా ఇలా 
అన్నారు : 

ఎవడైతే ఒక మంచిపని వైపుకు జనులను 
ఆహ్వానించాడో అతనికి ఆ విషయాన్ని 
అవలంబించిన వారందరికీ లభించే పుణ్య 
ఫలం లభిస్తుంది. అయితే దానివల్ల వారి 
పుణ్యంలోనూ ఎటువంటి కోత విధిం 
చటం జరగదు. (174వ హదీసు, 20వ 
అధ్యాయం). ఇంకా ఆయన హజ్రత్‌ అలీ 
(రజి)ని ఉద్దేశించి ఇలా ఉపదేశించారు : 


xxxiti 


వైపుకు అత్యుత్తమ రీత్తిలో. 


రో కా రూ. 


GEA: WU 
ean య్ర్‌ 6 హబ్‌ ar 
es ఉదా. ప్రయాతి 
ey bad! గయ bs; 
CY ssw ) EG HE; 
0 టీ కక్ష ఈ ౮) ర దూ షు 
955 బహవో C40 955 yal » 
Wd gs: WA; asl 


న సద 


AGS: sds si 


టన bie ల! Ge S86 ssa 
Stee sl i po yaks Y 
ట్రే 45 Es MGs లీడు ర 

Woe Tals Ios త్య ఈ సట 


pI 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 000 Gali, 
అల్లాహ్‌ సాక్షిగా _ చెబుతున్నాను. నీ వ వ! తు 


మూలంగా అల్లాహ్‌ ఏ ఒక్క వ్యక్షికనా 
సన్మార్గాన్ని ప్రసాదిస్తే, అది నీ పాలిట 
ఎరుపు ఒంటెల కన్నా ఎంతో మేలైనది.” 
(175వ హదీసు, 20వ అధ్యాయం) 


ఈ హదీసులను దృష్టిలో పెట్టుకొనే నేను 
కుస్తంగా ప్రామాణిక హదీసులను క్రోడీక 
రించాలనుకున్నాను. అందులో పాఠకునికి 
పరలోకంలో సామగ్రిగా ఉపయోగపడే 
హదీసులు ఉండాలని, తద్వారా అతనికి 
అంతర్పాహ్య సంస్కారాలు అలవడాలనీ, 
ఇంకా అవి సదాచరణవైవు ప్రోత్సాహ 
కరంగా, దురాచరణ పట్ల హెచ్చరికగా 
ఉండాలని ఆశించాను. ఈ హదీసుల 
ద్వారా ప్రాపంచిక వ్యామోహం తగ్గటంతో 
పాటు ఆత్మ తృప్తికి సామగ్రి సమకూరా 
లన్నది నా ఆశయం. ఈ హదీసులు 
నడవడికను  తీర్చిదిద్దడంతో పాటు 
అంతరంగాలను కూడా శుద్ది చేయాలనీ, 
మానసిక రుగ్మతలకు చికిత్స కావాలనీ 
కోరుకుంటున్నాను. మానవ అవయవాల 
సంరక్షణతో పాటు వాటి వక్రతలను కూడా 
సరిచేయగలగాలనీ, ఇవేగాకుండా దేవుణ్ణి 
కనుగొన్న వారి ఉద్దేశాలన్నీ కూడా ఈ 


హదీసుల ద్వారా నెరవేరాలని నేను కాంక్షి 


స్తున్నాను. 


ఇందులో నేను కేవలం ప్రముఖ ప్రామా 
.ణికమైన గ్రంథాలకు సంబంధించిన 
దృఢమైన, స్పష్టమైన హదీసులను మాత్రమే 
ప్రస్తావించాలని, ప్రియ గ్రంథమైన 
ఖుర్‌ఆన్‌లోని గౌరవప్రదమైన వాక్యాలతో 
అధ్యాయములను ఆరంభించాలని, 


PI GE cnes] 
4 ప్రవ! ఎ సూట్లు yb Ce టి 
als ఓ పీ మధి! గ చి 


ee 1] SU రా) | 


శ 


sly 4 ఎపీ ల ర. ట్లో కత 
వ eb, త్స! Clg 4 లీ! 
వ్‌ లో సద 6 rej యన! 
Lolth: లో 41; 53 ( Urs 

పుటి! 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


ఏదైనా పదానికి సరైన ఉచ్చారణ 
కావాలన్నా లేక దాని నిగూఢ భావాన్ని 
విపులికరించవలసి వచ్చినా అక్కడ 
విలువైన సూచనలతో విషయాన్ని అలంక 
రించాలని నేను నిర్ణయించుకున్నాను. 
ఇంకా ఏ హదీసు ల నను 
“ముత్తఫఖున్‌ అలైహ్‌ అనంటే ఆ 
హదీసు బుఖారీ మరియు ముస్లింలు 
ఉభయులూ ఉల్ఫేఖించారని అర్థం 
చేసుకోవాలి. 


ఈ గ్రంథమే గనక పూర్తయితే - శ్రద్ధగా 
అధ్యయనం చేసేవారికి అది సత్కార్యాల 
వైపు నడిపించగలదని, అనేక చెడులు, 
వినాశకర పాపాల నుంచి రక్షించగలదని 
ఆశిస్తున్నాను. ఈ గ్రంథం సహాయంతో ఎ 
కొంతైనా లబ్ది పొందిన సోదరుణ్ణి - నా 
కోసం, నా తల్లిదండ్రుల కోసం, నా గురు 
వుల కోసం, మిత్రులు, మరియు ముస్లిము 
లందరి కోసం దుఆ చేయవలసిందిగా 
అభ్యర్థిస్తున్నాను. ' మహోన్నతుడైన అల్లాహ్‌ 
పైనే నాకు నమ్మకముంది. నా సమస్త 
కార్యాలు, ఆయనకే అప్పజెబుతున్నాను, 
ఆయన పైనే నాకు విశ్వాసం. నాకు అల్లాహ్‌ 
చాలు. ఆయనే అత్యుత్తమ కార్య 
సాధకుడు, పాపాల బారి నుండి రక్షించ 
బడాలన్నా మంచి పనులు చేయాలన్నా 
ఆయన తోడ్పాటు లేకుండా సాధ్యం కాదు. 
ఆయన సర్వాధికుడు, వివేకవంతుడూను. 


KXXXV 


GENE, 


boc టవ స్త పరస తల 5 
యప! టా! GLa ‘ SID ప్ర 
ధన Fer 6 Sly యము 


ను. ఓ జ్‌ ల 25 a 


న. కా 


టీ మ్మా 


॥ ne 


ప్రవ లీ తట! సత్త ప? 
న ei 
రే. అతదు రన్‌! ysl go 
EHS yh rel ye 
ప్త! బో 4 ఆయ ॥ డస 
నస. జ పో lly 
« golly ఆటని వ boa 
రవ న తత్త! ము స్థ 
ర హో 


జొ 
న 
న 


య] 


https://teluguislam.net - https://telugudua.net 


. Labi, 24 17 
హదీను కిరణాలు-2 XxxviI రగా క గ 


హదీసు కిరణాలు 


(రెండవ భాగం) 


https://teluguislam..net - https://telugudua.net 


2 “ఈ కల్‌ 12 
హదీను కిరణాలు-2 l RIA కాలూ 


అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్‌ పేరుతో (ప్రారంభిస్తున్నాను. 
Hua! WS A 
మయముహత్వాల ప్రకరణం 


~~ 8 తలో 


SA టయ EG 14. 
దివ్యఖుర్‌ఆన్‌ పారాయణ మహత్యం 


991. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా. జత! ఉప్పాడ! fe 141 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ భ్‌ స్త ల! న్‌ా cus TU 
అబూ ఉమామా (రజి) తెలియజేశారు: ఆ పద్దు! సప GG తప టు 
ఖుర్‌ఆన్‌ను అత్యధికంగా పారాయణం heels (యాస్‌ 
చేయండి. ప్రళయ దినాన అది, తనను క్ష 
పారాయణం చేసినవారి కొరకు 


సిఫారసుదారుగా వస్తుంది. (మున్ధిం) 
(సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


నిత్యం దివ్యఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తుండేవారు ఎంతో అదృష్టవంతులు. ప్రళయ 
దినాన దేవుని సన్నిధిలో దివ్యఖుర్‌ఆన్‌ స్వయంగా వారి కొరకు సిఫారసు చేస్తుంది. ఆ రోజు 
దేవుడు ఖుర్‌ఆన్‌కు మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు. దాంతో అది తనను పఠించినవారిని, 
తనను పారాయణం చేసినవారిని మన్నించమని దైవాన్ని కోరుతుంది. దైవం కూడా దాని 
సిఫారసును అంగీకరిస్తాడు. అయితే ఒట్టి పారాయణంతోనే తమకు ఆ భాగ్యం లభిస్తుందని 
భావించకూడదు. దివ్యఖుర్‌ఆన్‌ పారాయణంతోపాటు నిజజీవితంలో కూడా దాని ఆదేశాలను 
ఆచరించాలి. దాని ఆజ్ఞలకు అనుగుణంగా మన జీవితాల్ని మలచుకోవాలి. దాని ఆదేశాల్ని 
లెక్కచేయకుండా, దాని ఆజ్ఞల పట్ల అశ్రద్ద వహిస్తూ కేవలం మధురాతి మధురంగా దాన్ని 
పారాయణం చేసినంత మాత్రాన దేవుడు పులకించిపోడని తెలుసుకోవాలి! 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


992. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
నవ్వాస్‌ బిన్‌ సమ్‌ఆన్‌ (రజి) తెలియ 
జేశారు: ప్రళయ దినాన ఖుర్‌ఆన్‌ను 
మరియు ప్రపంచంలో దాన్ని ఆచరిం 
చినవారిని (దైవసన్నిధిలో) హాజరుపర 
చటం జరుగుతుంది. అప్పుడు బఖరా, 
ఆలిఇమ్రాన్‌ సూరాలు అందరికన్నా 
ముందుండి తమను పరఠించినవారికి 
అనుకూలంగా వాదిస్తాయి. (ముస్లిం, 


ITD 


ధరం రడ ర్థ రారని! రాం గర్గ 

వ. రు ఊలు JG ము తు! 
శ న 
ల వర ఆన దప! తమ 
ely SENET Ole 


య 


(సహీహ్‌ ముస్లిం, ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


మొత్తం ఖుర్‌ఆన్‌, అందులోనూ ముఖ్యంగా బఖరా మరియు ఆలి ఇమ్రాన్‌ సూరాలు- 
తమను పఠించి, ఆచరించినవారి కొరకు దైవసన్నిధిలో సిఫారసు చేస్తాయి. తమ ప్రభువుని 
బ్రతిమాలి అయినా వారికి మన్నింపు లభించేలా చేస్తాయి. 


993. హజ్రత్‌ ఉస్మాన్‌ బిన్‌ అప్ఫాన్‌ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా ప్రవచించారు: మీలో 
ఖుర్‌ఆన్‌ను నేర్చుకొని ఇతరులకు 
నేర్పించినవారి అందరిలోకెల్తా 
ఉత్తములు. (బుఖారీ) 


ల్‌ 


రప yen nee లాం = 4% 

స్తవ! ర్చి 06 ౮6 ము | గ్రా 

ly) ము తో! న్‌ ర gee 
eal 


(సహావ్‌ బుఖారీలోని ఖుర్‌ఆన్‌ మహత్యాల ప్రకరణం) 


994. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా (ప్రవచించారు: ఖుర్‌ఆన్‌ 
పండితుడయి ఉండి, దాన్ని పఠించే 
వ్యక్తి (ప్రళయ దినాన) గౌరవనీయులు, 
పుణ్యాత్ములయిన దైవదూతల వెంట 


Ge dl yoy isle పలు AE 

be gin 3A లాం U6 ret 
| గను! పి! gg et D5 తటి 
ఉరు STi! జ త్తం sn! 


https://teluguislam..net - https://telugudua.net 


3౪ Ref కలీ 2 
హదీను కిరణాలు-2 3 ర కార 


ఉంటాడు. ఖుర్‌ఆన్‌ను పఠించడంలో Ge as | J pw leh 
తడబడుతూ, శ్రమకోర్చి పారాయణం క్ట 

చేసేవాడు రెట్టింపు పుణ్యాన్ని పొందు 

తాడు. (బుఖారీ, ముస్లిం, 


(నహీవా బుఖారీలోని తౌహీద్‌ ప్రకరణం-నహీహ్‌ మున్లింలోని ప్రయాణీకుల 
నమాజ్‌ వ్రకరణం, 


ముఖ్యాంశాలు: 


ఇమామ్‌ బుఖారీ (రహ్మలై) ఈ హదీసుకు పెట్టిన శీర్షిక ద్వారానూ, ఇంకా ఇతర 
హదీసుల ద్వారానూ బోధపడేదేమంటే, ఇక్కడ పండితుడంటే ఖుర్‌ఆన్‌ను చక్కని 
ఉచ్చారణతో, శాస్త్రోక్తంగా మధురాతి మధురంగా పఠించేవాడని అర్థం. ఆ విధంగా ఖుర్‌ఆన్‌ను 
మధురంగా పఠించేవారికి ప్రళయదినాన గొప్పగొప్ప దైవదూతలకు లభించే సత్కారం 
లభిస్తుందన్నమాట. ఇకపోతే హదీసులో ప్రస్తావనకు వచ్చిన రెండో వ్యక్తి ఎవరంటే, అతను 
ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకోలేకపోయినప్పటికీ, ఖుర్‌ఆన్‌ పదాలను సరిగ్గా ఉచ్చరించ 
లేకపోయినప్పటికీ, ఖుర్‌ఆన్‌ పట్ల తనకున్న ప్రగాఢమైన (్రేమాభిమానాల మూలంగా- 
ఎంత కష్టంగా ఉన్నప్పటికీ దాన్ని చదవటానికి ప్రయత్నిస్తాడు. అలాంటి వ్యక్తికి రెట్టింపు 
పుణ్యం లభిస్తుంది. చదివినందుకు ఒక రెట్టు పుణ్యం లభిస్తే, ఆ కష్టాన్ని ఓర్చుకున్నందుకు 
మరో రెట్ట పుణ్యం లభిస్తుంది. 
995. హ(జత్‌ అబూ మూసా (రజి) bse ON లాలో ul ప్రల = 40 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ. ,జ్ఞళ్ల a! లం JU లత te dl ట్రం 
విధంగా ప్రవచించారు: ఖుర్‌ఆన్‌ Je lal fk gid! an శ 
పారాయణం చేసే విశ్వాసి నారింజ bs er రూ పైన్‌ సు! 


పండులాంటివాడు. నారింజ పండులో 
ల్‌! తి 3 త్ర! J 
సువాసన కూడా ఉంటుంది. ఇంకా లట sia థం 


దాని రుచి కూడా బాగుంటుంది. ల ఈ em ప్ర? ఆడ! 
ఖుర్‌ఆన్‌ పారాయణం చేయని విశ్వాసి క! J CF) Gita! 
ఖర్జూరపండు లాంటివాడు. అందులో 
సువాసన లేకపోయినా, దాని రుచి 
మాత్రం తియ్యగా ఉంటుంది. 
ఖుర్‌ఆన్‌ పారాయణం చేసే కపట 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 4 SEE ర్వా 


పన్నులో 


విశ్వాసి (గులాబి, యాస్మీన్‌లాంటి) యు! య్‌ FE Ge L 3 డు పా 
సుగంధ మొక్కలాంటివాడు. పైకి దాని ల ము! Js 0 = 
వాసన బాగున్నారుచి మాత్రం చేదుగా 
ఉంటుంది. ఇక ఖుర్‌ఆన్‌ పారాయణం 
చేయని కపట విశ్వాసి ఉమ్మెత్తకాయ 
లాంటివాడు. అందులో ఎలాగూ 
సువాసన ఉండదు. అదీగాక దాని 
రుచి చేదుగా ఉంటుంది. 

(బుఖారీ, ముస్లిం) 


(సహీవా బుఖారీలోని అన్సుపానీయాల (కరణం, నపహీవా మున్లింలోని 
ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


SY gi 
ale Gia లీ Gb; ప్రై Uy 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో నాలుగు రకాల వ్యక్తుల గురించి చెప్పబడింది. వారిలో ఇద్దరు 
విశ్వాసులైతే మరో ఇద్దరు కపట విశ్వాసులు. ఖుర్‌ఆన్‌ను మధురాతి మధురంగా పారాయణం 
చేయటంతోపాటు దాని ప్రకారం ఆచరించే విశ్వాసి, మంచి రుచి, సువాసనలు గల నారింజ 
- పండులాంటి వాడని పేర్కొనటం జరిగింది. ఎందుకంటే అతను తన మంచి పనుల చేత 
ఇటు దేవుని దృష్టిలో ప్రియమైన దాసునిగా రాణించటంతోపాటు అటు ప్రజల్లో కూడా 
గొప్ప ఆదరణీయుడుగా పేరొందుతాడు. ఇహపరాల్లోనూ సాఫల్యాన్ని సంపాదిస్తాడు. కాగా; 
ఖుర్‌ఆన్‌ను మధురాతి మధురంగా పారాయణం చేయలేకపోయినప్పటికీ నిజ జీవితంలో 
ఖుర్‌ఆన్‌ ఆజ్ఞల్ని ఆచరించే విశ్వాసికి బహుశా ఇహలోకంలో అంతగా ఆదరణ లభించక 
పోవచ్చు. కాని పరలోకంలో (దైవసన్నిధిలో) మాత్రం అతనికి గొప్ప ఆదరణ లభిస్తుంది. 
ఖర్జూర పండులో సువాసన లేకపోయినా రుచిమాత్రం ఎంతో తియ్యగా ఉంటుంది కదా! 
ఖుర్‌ఆన్‌ చదవటం రాని విశ్వాసి పరిస్టితి రూడా అంతే! 


వీరికి భిన్నంగా ఖుర్‌ఆన్‌ పారాయణం చేసే కపట విశ్వాసి, సువాసనలు గుభాళించే 
చేదుమొక్క లాంటివోడని చెప్పబడింది. ఇలాంటివాడు తన మధుర కంఠంతో ఖుర్‌ఆన్‌ 
పారాయణం చేసి లోకుల మెప్పు పొందినా, పరలోకంలో మాత్రం అతను శాశ్వత వినాశానికి 
గురికావలిసిందే! దానిక్కారణం అతను ఎంత మధురంగా పారాయణం చేసినప్పటికీ ఖుర్‌ఆన్‌ 
ఆదేశాలు అతనికి ఏమాత్రం మింగుడుపడవు. అంచేత ప్రదర్శనా బుద్దితో అతను చేసే ఈ 
పారాయణానికి ఇహలోకంలో ఆదరణ లభిస్తుందేమోగాని పరలోకంలో మాత్రం అతనికి 
పరాభవం తప్పదు. ఇకపోతే హదీసులో పేర్కొనబడిన చివరి వ్యక్తి ఖుర్‌ఆన్‌ చదవటం 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 5 Galt, 
రాని కపట విశ్వాసి. ఇలాంటి వారికి ఇహపరాల్లోనూ అవమానమే మిగులుతుంది. అందుకే 
ఇలాంటి వారిని ఉమ్మెత్తకాయలతో పోల్చటం జరిగింది. ఉమ్మెత్తకాయ రుచి చేదుగా 
ఉంటుంది. పైగా దాని కంపు ముక్కుపుటాలను అదరగొడుతుంది. 
996. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖతాబ్‌ (రజి) wars ba Gee yey ఉష 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ + ds a tee య 
విధంగా ప్రవచించారు: నిశ్చయంగా 

జ ఎ టమ UIs అదు! షల తశ 
దేవుడు ఈ గ్రంథం ఆధారంగా కొన్ని స్‌ క 
జాతుల్ని ఉచ్చస్థితికి లేపుతాడు. pm 
మరికొన్ని జాతుల్ని దీని మూలంగానే 
అధోగతి పాలుచేస్తాడు. (ముస్లిం) 

(సహీహ్‌ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 

ముఖ్యాంశాలు 


ఖుర్‌ఆన్‌ ఆదేశాలను పాటిస్తే జాతులు, సమాజాలు ఉచ్చస్థితికి చేరుకుంటాయనీ, 
ఒకవేళ వాటిని పాటించకుండా వదిలేస్తే అవి అధోగతి పాలవుతాయని పై హదీసు 
. ఉద్భాటిస్తోంది. ఇది ముమ్మాటికీ నిజం. మనం మహాప్రవక్త (సల్లం) కాలంనాటి నుంచి ఈ 
నాటి వరకు తరతరాల చరిత్రను తరచి చూస్తే బోధపడే సత్యం ఇదే! ఖుర్‌ ఆన్‌ను తమ 
జీవన సంవిధానంగా చేసుకొని, తమ జీవితాలను ఖుర్‌ఆన్‌ చట్రంలో బిగించుకున్నవారు 
ఎన్నో ప్రగతి శిఖరాలను అధిరోహించారు. దీనికి భిన్నంగా ఖుర్‌ఆన్‌ను విడనాడిన వారు 
ఇహలోకంలో అధోగతి పాలయ్యారు. ఇక పరలోకంలోనూ వారికి మిగిలేది పరాభవమే. 


997. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఇద్దరు వ్యక్తుల 
పట్ల తప్ప, మరెవ్వరి పట్లా అసూయ 
చెందకూడదు. ఒకడు: దేవుడు 
ఖుర్‌ఆన్‌ జ్ఞానాన్ని ప్రసాదించగా, 
రేయింబవళ్ళు దాన్ని ఆచరించే వ్యక్తి. 
రెండోవాడు: దేవుడు సిరిసంపదలు 
అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు 
(దైవమార్గంలో) ఖర్చుపెట్టే వ్యక్తి. 
(బుఖారీ- -ముస్లిం, 


థు! FO 44y 
Jia ౮5 పక గ్రవీ! ప్ర దలు 
న్‌ా 56 పే! రా. లమ! 
al స! (Sr me Ji! ఏం! 
OU Ul; Ji We 
Ele: 1, ale is 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


998. హజ్రత్‌ బరా బిన్‌ ఆజిబ్‌ (రజి) 
కథనం: ఒక, వ్యక్తి: (ఖుర్‌ఆన్‌లోని) 
కహఫ్‌ సూరా పారాయణం చేస్తుంటే 
అతనున్నచోట _ (ఆకాశంలో) ఒక 
మేఘం ఆవరించి. అతని వైపునకు 
రాసాగింది. ఆ సమయంలో అతనికి 
సమోపంలోనే ఒక గుర్రం రెండు 
త్రాళ్ళతో కట్టివేయబడి ఉంది. ఆ 
మేఘాన్ని చూసి అది బెదరసాగింది. 
తెల్లవారిన తర్వాత ఆ వ్యక్తి దైవప్రవక్త 
(సల్లం) సన్నిధికి వెళ్ళి ఈ సంఘటన 
గురించి ప్రస్తావించాడు. అది విని 


ఆయన(స), “ఖుర్‌ఆన్‌ మూలంగా 
అవతరించిన “స్థిమితం అది” అని 
చెప్పారు. (బుఖారీ, మున్లిం) 


(సహీహ్‌ బుఖారీలోని ఖుర్‌ఆన్‌ మహాత్యాల ప్రకరణం- 


ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


పుకు రూరం 


(EE 


Fe oe రాం -AUM 

ప్ప వరం తత : కం. సు 
నం by Siete us 
పే యా ల్‌ ఆయను సేద య 
Sh Re బ్ర! య le 


TEA 


అ స గటట టేక్‌ 
రామ! శై OR ale Gis oli 
al: పెట్టం! లి anal 


సహీవ్‌ ముస్టింలోని 


ఈ హదీసు ద్వారా కహఫ్‌ సూరా మహత్యం వెల్లడౌతోంది. మనిషి గనక భక్తీశద్ధలతో, 


మనసుని దైవం పైనే లగ్నం చేసుకొని ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తే తప్పకుండా స్థిమితం 
ఆవరిస్తుంది. హృదయాలు నెమ్మదిస్తాయి. ఆ స్థిమితమే భౌతికతను సంతరించుకొని మేఘం 
లేక పొగ మంచు రూపంలో కన్చించిందని ఈ హదీనులో చెప్పబడింది. ఖుర్‌ఆన్‌ పారాయణం 
జరిగినప్పుడు దేవుని తరఫు నుండి కారుణ్య దూతలు కూడా దిగివస్తారని ఇతర హదీసుల 
ద్వారా బోధపడుతోంది. 


999. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఎవరయినా 
దైవగ్రంథంలోని ఒక అక్షరాన్ని చదివితే 
అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ఆ 


Wl ర్ట ఠం 35 త్రో రాం - 44 
13 EA Jy) రత 0౮ ము 
న! స. గ శు! క్లాద రా " 
వ. dsl Yel 


My (వో టా దా టు చ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


ఒక్క పుణ్యం పదిపుణ్యాలకు సమా 
నంగా ఉంటుంది. నా అభిప్రాయం 
ప్రకారం “అలిఫ్‌ లామ్‌ మోమ్‌ అనేది 
ఒకే అక్షరం కాదు. పైగా “అలిఫ్‌ ఒక 
అక్షరం, 'లామ్‌' ఒక అక్షరం, “మోమ్‌” 
ఒక అక్షరం. 


(తిర్మిజీ దీనిని వెలికితీసి నన్‌) 
'సహీహ్‌'గా పేర్కొన్నారు.) 


ర రా 
ఎప lio లీ regen] ely) 


“గూ 


(సుననె తిర్మిజీలోని ఖుర్‌ఆన్‌ పుణ్య అధ్యాయాలు) 


1000. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా ప్రవచించారు: ఏమాత్రం 
ఖుర్‌ఆన్‌ పరిజ్ఞానం లేని హృదయం 
పాడుబడిన ఇంటితో సమానం. 


(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హనన్‌) 
'నహీహ్‌'గా పేర్కొన్నారు.) 


వసతు gle gl రాం 1 
Gi! లః హక 93 06 JG Ups 
a HR ప్ర tye sp రన 
poo gi iby gu dl aly, ol 


spe 


(సుననె తిర్మిజీలోని ఖుర్‌ఆన్‌ పుణ్య అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 


నిర్మానుష్యమైన, పాడుబడిన ఇండ్లలో శుభశ్రేయాలు అవతరించవు. అలాగే ఖుర్‌ఆన్‌ 
జ్ఞానంలేని హృదయాల్లో కూడా ఆధ్యాత్మిక తాజాదనం, శ్రేయోశుభాలనేవి ఉండవు. అంచేత 
ముస్లిం అయిన ప్రతి వ్యక్తీ ఎంతో కొంత ఖుర్‌ఆన్‌ను తప్పకుండా కంఠస్తం చేసుకొని 


ఉండాలి. 

1001. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అహమ్‌ 
బిన్‌ ఆస్‌ (రజి) కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం 
చారు: “ఖుర్‌ఆన్‌ను కంఠపాఠం చేసు 
కున్న వ్యక్తితో (ప్రళయ దినాన) ఇలా 


ల. 

టా ర రట త దత అం 
యం ల ‘JG 
ఫ్రీ Ei ధో (7 le 25 5 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 8 eA 


అనబడుతుంది: నువ్వు ప్రపంచంలో 
నెమ్మదిగా ఖుర్‌ఆన్‌ పఠించినట్టు, 
ఇప్పుడు కూడా అలాగే పఠిస్తూ పైకెళ్ళు. 
అలా పఠిస్తూ వెళ్తూ, ఎక్కడ పఠనం 
ఆపుతావో ఆ చివరి వాక్యం దగ్గరే నీ 
అంతస్తు ఉంటుంది.” 


న. oly) (పస స్తై! యూ dane 
* రై పలా ఆతు silly 


(అబూదావూద్‌, తిర్మిజీలు దీనిని వెలికి 

తీశారు. ఇంకా తిర్మిజీ దీనిని 'హనన్‌, 

'సహీవా'గా పేర్కొన్నారు.) 
(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం - నుననె తిర్మిజీలోని ఖుర్‌ఆన్‌ 
పుణ్య అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


ఖుర్‌ఆన్‌ను కంఠపాఠం చేసుకున్నవారిని, నిత్యం దైవగ్రంథాన్ని అధ్యయనం చేస్తుండే 
వారిని స్వర్గంలో ఘనంగా సత్కరించటం జరుగుతుంది. ఆ సమయంలో ఎవరికి ఎంత 
ఎక్కువగా ఖుర్‌ఆన్‌ జ్ఞాపకం ఉంటుందో వారు అంతే ఎత్తయిన భవనాల్లో ఉంటారు. 
అందుకే స్వర్గంలో తమ అంతస్తులు పెరిగేందుకు అనువుగా ప్రతి ఒక్కరూ వీలైనంత 
ఎక్కువగా ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకోవాలి. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


తాని! మాకు టా 


GE, 


స LU 141 


రధము భు 5౮ ప్రీ లుగు 


ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకున్న షతర్వాత, 
దాన్ని మరచిపోకుండా గుర్తుంచుకోవాలి 


1002. హజత్‌ అబూ మూసా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా ప్రవచించారు: ఖుర్‌ఆన్‌ని 
పరిరక్షిస్తూ ఉండండి (నిరంతరం దాన్ని 
పఠిస్తూ జ్ఞాపకం ఉంచుకోండి). ముహ 
మ్మద్‌ ప్రాణం ఎవరి చేతిలో ఉందో 
ఆ దేవుని సాక్షి! ఖుర్‌ఆన్‌, త్రాడు 
తెంచుకొని పారిపోయే (పొగరుబోతు) 
ఒంటెకన్నా వేగంగా విడిపించుకొని 
పారిపోతుంది. (బుఖారీ-ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీలోని ఖుర్‌ఆన్‌ మహత్యాల ప్రకరణం- 


ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


1003. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈవిధంగా ప్రవచించారు: ఖుర్‌ఆన్‌ను 
కంఠస్తం చేసుకోవటం ఒంటెను 
త్రాడుతో కట్టెయటం లాంటిది. దాన్ని 
అలాగే (కట్టెసి) కాపలా కాస్తూ ఉంటే 
అది ఎక్కడికి వెళ్ళకుండా ఒకచోట ఆగి 


Al Ces seg gl de-N 


lia మడు! :J క ర్వీ! ర యు 
Al es gia ప్రత gs A 


ole Sie Gh ట్ల! ee 


సహీహ్‌ ముస్తింలోని 


ANC sie hss Nef 
ఆలం రా లీ 


బ్‌ యః db న్‌ా ర్వ ర్‌! టు 


త మపి! MIM (పే! cole 
POS మా ల్‌ Gaul Wea 
ale Gi 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 10 సజయ! రవం 


ఉంటుంది. ఒకవేళ వదిలేస్తే అది 
ఎక్కడికైనా పారిపోతుంది. 
(బుఖారీ- ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని ఖుర్‌ఆన్‌ మహత్యాల ప్రకరణం- నహీహ్‌ ముస్టింలోని 
(ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఇంతకు ముందు హదీసులో చెప్పబడిన విషయమే ఇందులోనూ వివరించబడింది. 
మొత్తం ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకున్న వారయినా లేక ఎ కొంత భాగాన్ని కంఠస్తం 
చేసుకున్న వారయినా తరచూ దాన్ని పఠిస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే 
ఖుర్‌ఆన్‌ వాక్యాలను చాలా తొందరగా మరచిపోవటానికి ఆస్కారముంది. ఖుర్‌ఆన్‌ 
పారాయణం పట్ల నిర్లక్ష్యం వహిస్తే, తాడు త్రెంచుకున్న ఒంటె వేగంగా పారిపోయినట్లు, 
మనిషి చాలా తొందరగా ఖుర్‌ఆన్‌ వాక్యాలు మరచిపోతాడని పై రెండు హదీసుల్లో 
చమత్కరించబడింది. 


https://teluguislam..net - https://telugudua.net 


రం +, ఈ వలీ 12 
వాదీను కిరణాలు-2 1] మరయ! రమ్యం 


182వ అధ్యాయం 


రైూాకూోల్‌ అ Gl AY 
‘ya ual క Ue మా! 


ఖుర్‌ఆనస్‌ను వురరాత సుతురంగా పారాయణం 
చేయటం అభిలషణీయం, మధురంగా పారాయణం 
చేసే వారిచేత ఖుర్‌ఆన్‌ చదివించుకొని మరీ వినటం, 
దాన్ని శ్రద్ధగా ఆలకించటం.... 


1004. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూహురైరా (రజి) తెలియజేశారు: 
సుమధుర సంరంతో గొంతెతి ఖుర్‌ఆన్‌ 
నా 1 దైవప్రవక్త కంఠ హ్‌. న 
న్వరాన్ని శ్రద్ధగా ఆలకించినట్లుగా రద! ఆడ! కద దమ: gl 
దేవుడు మరే స్వరాన్నీ ఆలకించడు. ల 
(బుఖార్‌-ముస్తిం) 


మూ! షక పత l= 18 
ర! 6 లేచ శక్త శ ర్వ యజ ‘Jb 
రష అ! పదా కప 616 కర 4! 


'అజినల్లాహు' అంటే చెవులొగ్గి వినడం 

అని అర్థం. ఇక్కడ దాని భావం సుమ 

ధుత స్వరంతో ఖుర్‌ఆన్‌ పారాయణం 

చేసేవాని పట్ల దేవుడు ప్రసన్నుడయి 

అతని ఆచరణను అంగీకరిస్తాడని. 
(సహీహ్‌ బుఖారీలోని ఖుర్‌ఆన్‌ మహత్యాల ప్రకరణం- నహీహ్‌ ముస్తింలోని 
ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 

1005. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ Ay] టో న 9-100 

(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) మ రం స్తోత! ర్వ ie hl is, 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 12 RID 


తనతో ఇలా అన్నారు: నీకు హజ్రత్‌ ఆజ తక లర ప్రా సేటు Cp 
దావూద్‌ (అలైహి) గారి స్వర మాధు జ్లక్లష। ర, సీ వ Gy ols 
ర్యంలో ఒక భాగం ప్రసాదించబడింది. 4; సప ఆ tl; gil పై రం 

(బుఖారీ-మున్లిం, మద! 


ముస్టింలోని వేరొక ఉల్లేఖనం ప్రకారం 

దైవప్రవక్త (సల్లం) తనతో ఇలా కూడా 

అన్నారు: నిన్న రాత్రి నువ్వు ఖుర్‌ఆన్‌ 

పారాయణం చేస్తుండగా నేను 

_ విన్నాను. అప్పుడు నువ్వు, నన్ను చూసి 

' నట్టయితే (చాలా సంతోషించేవాడివి). 
(సహీహ్‌ బుఖారీలోని ఖుర్‌ఆన్‌ మహత్యాల ప్రకరణం- సహీవా మున్లింలోని - 
ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 

ముఖ్యాంశాలు 


మధురమైన కంఠం, ఇంపైన స్వరం నిజంగానే ఎంతో అమూల్యమైన దైవానుగ్ర 
హాలు. దైవం తాను కోరినవారికి వాటిని ప్రసాదిస్తాడు. అలాంటి మహదనుగ్రహాలకు నోచుకున్న 
వారు చాలా అదృష్టవంతులు. ఆ అనుగ్రహానికి కృతజ్ఞతగా వారు ప్రజల ముందు ఖుర్‌ఆన్‌ 
పారాయణం చేసి వారిని ధర్మం వైపునకు పిలవటానికి ప్రయత్నించాలి. అంతేగాని ధనం 
కూడబెట్టుకునే ఉద్దేశ్యంతో, అశ్లీల ప్రచారానికి పూనుకొని అలాంటి మహత్తరమైన 
అనుగ్రహాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. 


1006. హజ్రత్‌ బరా బిన్‌ ఆజిబ్‌ (రజి) లాట, ప్రా e153) rn. 
కథనం: నేనొకసారి దైవప్రవక్త (సల్లం) జో శ్ర! దమం :06 ఉట | ధు 
ఇషా నమాజ్‌లో 'వత్తీన్‌ వజ్జెతూన్‌....” ఓ అస్త, oy యి! త్రో [pe 
సూరా పఠిస్తుండగా విన్నాను. ఆయ టు ys Ga Fed Pr 
నంతటి మధురస్వరంతో ఖుర్‌ఆన్‌ సు మ 

పారాయణం చేసినవారిని నేనెన్నడూ 

చూడలేదు. (బుఖార్‌-ముస్థీం) 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్థింలోని నమాజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


5౪ శో sr 1s 
హదీసు కిరణాలు-2 13 ర కాలూ 


ముఖ్యాంశాలు 


దైవప్రవక్త (సల్లం)కు మొత్తం ఖుర్‌ఆన్‌ కంఠస్తం కావటంతోపాటు, ఆయన దాన్ని 
మధురాతి మధురంగా పారాయణం కూడా చేసేవారనడానికి ఈ హదీసు ఒక మచ్చుతునక. 
దేవుడు ఆయనకు ఎంతో ఇంపైన స్వరాన్ని అనుగ్రహించాడు. దాన్ని ఆయన ధర్మసందేశ 
ప్రచారం కోసం, ప్రజలకు ఖుర్‌ఆన్‌ సందేశం అందజేయటం కోసం వినియోగించేవారు. 


1007. హజ్రత్‌ అబూ లుబాబా బషీర్‌ 
బిన్‌ అబ్దుల్‌. ముంజిర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: ఖుర్‌ఆన్‌ను ఇంపుగా 
పారాయణం చేయనివాడు మాలోని టు. 
వాడుకాడు (అతను మా పద్ధతిని య 5 పడ 
అనుసరించట్లేదు). (అబూదావూద్‌ 

దీన్ని ఉత్తమ ఆధారాలతో వెలికి 

తీశారు.) 


(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం) 


Sg 0 gl oe - VY 

మ్ల క! di యు తతి! హ్రాం పయి! షం 
hot రయ ole నటి Je 
tl తు ae 5315 yl 


1008. హజిత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) “il ద్రం ఏవ హాకీ త్రం - \eeA 
కథనం: ఒకసారి దైవప్రవక్త (సల్లం) నాతో ele 3 జక టవ! జ్జ శ క 
మాట్లాడుతూ, “(ఇబ్నె మస్‌వూద్‌!) రం... న TE 
నాకు ఖుర్‌ఆన్‌ చదివి వినిపించు” అని ర్‌ హ్‌ జో TE soy CEE 
కోరారు. దానికి నేను, “దైవప్రవక్తా! 
ఖుర్‌ఆన్‌ అవతరించింది మీపైనే కదా! 
అలాంటప్పుడు మోకు నేను ఖుర్‌ఆన్‌ 
చదివి వినిపించటమేంటి?” అని 
ఆశ్చర్యపోతూ అడిగాను. “(ఎందుకో!) 
నాకు ఇతరుల ద్వారా ఖుర్‌ఆన్‌- 
పారాయణం వినాలనిపిస్తోంది” అని 
అన్నారాయన. అప్పుడు నేను, “నిసా 
సూరా పారాయణం చేయటం 
https://teluguislam.net - https://telugudua.net 


పొడి ము అసస pe 0 ie 
EY la J] en Ul 

Mh Fn 
౮౮ శరత నోర గ్రే ట్మే దక 
cle 5b | rE WT Gane 


శ dle ag . ob 


. హదీను కిరణాలు-2 14 Ce 


మొదలెట్టాను. అలా నేను పారాయణం 
చేస్తూ, “మేము ప్రతి అనుచర సమాజం 
నుండి ఒక సాక్షిని తెచ్చి, నిన్ను (అంటే 
ముహమ్మద్‌ ప్రవక్తను) వారందరికీ 
సాక్షిగా నిలబెట్టినప్పుడు విరి పరిస్టితి 
ఎమవుతుంది?” అనే సూక్తి దగ్గరికి 
చేరుకోగానే “ఇక చాలు ఆపెయ్యి” 
అన్నారాయన. నేను తలపైకెత్తి చూస్తే 
ఆయన కళ్ళ వెంబడి కన్నీటి ధారలు 
ప్రవహిస్తున్నాయి. (బుఖారీ-ముస్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం- సహీహ్‌ ముస్టింలోని ప్రయాణీకుల 
నమాజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


183వ అధ్యాయం 


చా తాత దివ! ఆ LU 14% 
io rau Uf; 
కొన్ని ముఖ్యమైన సూరాలు, ఆయతులు 
పరించమని ప్రోత్సహించటం గురించి... 


1009. హజత్‌ అబూ సయీద్‌ రాఫే 
బిన్‌ ముఅల్లా (రజి) కథనం: ఒకసారి 
దైవప్రవక్త (సల్లం) నాకు హితోపదేశం 
చేస్తూ, “నువ్వు మప్టిద్‌ నుండి బయటికి 
పోకముందే నేను నీకు ఖుర్‌ఆన్‌లోని 
అత్యంత గొప్ప సూరా నేర్పించనా?” 
అని చెప్పి నా చెయ్యి పట్టుకున్నారు. 
తర్వాత కాసేపటికి మేము మసీద్‌ 
నుండి బయలుదేరి వెళ్ళబోతున్నప్పుడు 
““దైవప్రవక్తా! ఇందాక మోరు నాకు 
ఖుర్‌ఆనలోని అత్యంత గొప్ప సూరా 
నేర్పిస్తానన్నారు కదా?” అని అడిగాను. 
అందుకాయన, “అవును, అల్‌హమ్తు 
లిల్లాహి రబ్బిల్‌ ఆలమోన్‌ (సూరా). ఇవి 
మాటిమాటికీ పఠించబడే ఏడు 
ఆయతులు - నాకు ఇవ్వబడిన మహో 
న్నతమైన ఖుర్‌అన్‌' అని చెప్పారు. 


(బుఖారీ) 


Nese fae gh ge leg 
క్‌... రడ పదత! రాత పమ! 
క్ర hel ము! Yin en 
ical | లో లో ర ల Ji 
మత్‌ | బ్రా లి ౮351 యు య్యా స 
యు! తమనే తమకే త్రో | శు! క. 
త్త య క :JG Ci ; కా 
bah తాయి! ఆపే! తాకి న ప్రే! 
న శ... gill సయ! 


(నపావా బుఖారీలోని ఖుర్‌ఆన్‌ మహత్యాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దివ్యఖుర్‌ ఆన్‌లో “ఓ ప్రవక్తా! మేము నీకు 


'సబయె మసానీ' - అనగా మాటిమాటికీ 


పరించదగిన ఏడు సూక్తులను, ఇంకా మహత్తరమైన ఖుర్‌ఆన్‌ను ప్రసాదించాము” అనే 
ఆయతు ఉంది. పైన పేర్కొనబడిన హదీసు ఈ ఆయతుకు వ్యాఖ్యానం లాంటిది. దైవప్రవక్త 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 16 ర కార 


(సల్లం) 'సబయె మసానీ' అంటే సూరె ఫాతిహా అని చెప్పారు. ఎందుకంటే సూరె ఫాతిహాలోని 
ఏడు ఆయతులు ప్రతి నమాజులోని ప్రతి రకాత్‌లో పఠించబడతాయి. ఈ ఆయతులు 
నమాజ్‌లోని ప్రతి రకాత్‌లోనూ పఠించబడటానికి కారణం లేకపోలేదు. దైవప్రవక్త (సల్లం) 
నమాజ్‌లో ఫాతిహా సూరా పఠించకపోతే నమాజ్‌ నెరవేరదని చెప్పారు. అంతేకాదు, ఖుర్‌ఆన్‌ 
లోని ఇతర సూరాల్లో విపులంగా వివరించబడిన విషయాలన్నీ ఈ సూరాలో సంక్షిప్తంగా 
పొందుపరచబడ్డాయి. ఈ చిన్న సూరాలోనే ఎన్నో విషయాలు బోధించబడ్డాయి. ఏకదైవతా 
సిద్ధాంతం (తౌహీద్‌) పేర్కొనబడింది. ఒకే దేవుణ్ణి ఆరాధించమనీ, సహాయం కోసం ఆయన్నే 
అర్జించమని చెప్పబడింది. ప్రళయ దినం గురించి, ఆ రోజున జరిగే తీర్పుల గురించి 
చూచాయగా చెప్పబడింది. మానవులు గత సమాజాల చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోవాలని 
చెప్పబడింది. అందుకే అబూదావూద్‌, తిర్మిజీ గ్రంథాల్లోని వేరొక ఉల్లేఖనంలో ఈ సూరాను 
“ఖుర్‌ఆన్‌ మాతృక” అని కూడా చెప్పటం జరిగింది. 


1010. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ ర్త! మ | yey ఎ 11 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) "శ i 
“ఖుల్‌హువల్లాహు అహడ్‌' సూరా 
గురించి వ్యాఖ్యానిస్తూ, “ఎవరి చేతుల్లో నో 
నయితే నా ప్రాణముందో ఆ దేవుని గ 215) ధో? : a త్రై యయ 


కం శ hie cy" ధ్‌ జ 
జ త 
కో గూ న త్తే!) మా! dl a 


సాక్షిగా చెబుతున్నాను. “ఈ సూరా pi pe JG సస! ల 
మూడోవంతు ఖుర్‌ఆన్‌కు సమానం” రయ eg: ప Sl ము! 
అన్నారు. es డబ్‌ శ 163 pel య 
వేరొక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త '4! హై Ml a pr du Cal Jy ౪ 
(సల్లం) సహచరుల్ని ఉద్దేశించి, తుల! ely రప! మ మడ! 


“మీలో ఎవరయినా ఒకే రాత్రిలో 
మూడోవంతు ఖుర్‌ఆన్‌ పఠించలేక 
పోతున్నారా?” అని అడిగారు. “అంత 
శక్తి మాకెక్కడిది దైవప్రవక్తా!” అని 
అన్నారు సహచరులు. అప్పుడాయన, 
“ఖుల్‌హు వల్లాహు అహద్‌, అల్లాహుస్స 
మద్‌” అనే సూరా మూడోవంతు 
ఖుర్‌ఆన్‌కు సమానం” అని చెప్పారు. 

(బుఖారీ) 

(సహీవా బుఖారీలోని ఖుర్‌ఆన్‌ మహత్యాల ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


Cada 10 
వాదీను కిరణాలు-2 17 ర కారా 
ముఖ్యాంశాలు: 


అంటే సూరె ఇఖ్‌లాస్‌ను ఒకసారి పఠించటం, పుణ్యం రీత్యా మూడోవంతు ఖుర్‌ఆన్‌ 
పఠనానికి సమానమన్నమాట. ఈ సూరాలో ఒకే దేవుణ్ణి ఆరాధించాలని చెప్పబడింది. ఆయనకు 
సహవర్తులుగా వేరొకరి నిలబెట్టడాన్ని ఖండించటం జరిగింది. దీనిద్వారా మానవులు కేవలం 
తనను మాత్రమే ఆరాధించటాన్ని, దేవుడు ఎంతగా ఇష్టపడతాడో అర్థమవుతోంది. అదే 
విధంగా బహుదైవారాధనను ఆయన ఎంతగా అసహ్యించుకుంటాడో కూడా బోధపడుతోంది. 


అందుకే బహుదైవారాధనను ఆయన ఎన్నటికీ క్షమార్హంకాని పాపంగా నిర్ణయించాడు. 


1011. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి)గారే చేసిన కథనం: ఒకాయన 
మాటిమాటికీ ఖులొహువల్లాహు అహద్‌ 
సూరా పరిస్తుండగా ఒకతను విన్నాడు. 
తెల్లవారిన తర్వాత ఆ వ్యక్తి దైవప్రవక్త 
(సల్లం) దగ్గరికి వెళ్ళి ఆయనకు ఆ 
మనిషి గురించి చెప్పాడు. (అంతేకాదు) 
ఆ విధంగా చదవటానికి ఏమంత 
ప్రాధాన్యత లేనట్లు మాట్టాడాడు. 
అందుకు దైవప్రవక్త (సల్లం) అతన్ని 
ఉద్దేశించి, “ఎవరి చేతుల్లోనయితే నా 
పాణముందో ఆ దేవుని సాక్షిగా 
చెబుతున్నాను, నిన్సందేహంగా ఆ 
సూరా మూడోవంతు ఖుర్‌ఆన్‌ కు 
సమానం” అని చెప్పారు. (బుఖారీ 


fs fs foyer 

es pe es ol wey 111 

C7 coe eT cg లస 3 8G ల 

దు తవం మ్ల వండే! 
= hye శ eat, Gad ల 

క న గ. 

ల లి fs థ్‌ ళ్‌ (7 కా 

(రావ! యాయ అటట తాల 

TED 


(నహీవ్‌ బుఖారీ, ఖుర్‌ఆన్‌ మవాత్యాల ప్రకరణం) 


1012. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (నల్లం) 
“ఖుల్‌హువల్లాహు అహద్‌” సూరా 
గురించి వ్యాఖ్యానిస్తూ, “ఇది మూడో 
వంతు ఖుర్‌అన్‌కు సమానం” అని 
అన్నారు. (ముస్తీం) 


శ జా _ * 

Ml gl gry VT 

తం A 03 = ire 3, cms 

de Bb UE J) dl ie 
ఇ శీ ~~ బీడీ “2 ఆళి ఆఫ్‌ 

los సప! CL రన Up మవ! 


లం 


(సహీహ్‌ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 18 Cen 


1013. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం: 
ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం)తో 
మాట్లాడుతూ, “దైవప్రవక్తా! నేను ఈ 
ఖుల్‌హువల్లాహు అహద్‌ సూరాను. 
పేమిస్తునాను” అనాడు. అది విని * 
లే జ “దానిపట్ల ళో లం దూ చా 
గల నీ ప్రేమ నిన్ను స్వర్గానికి తీసుకె Fe 
భ్తుంది” అని చెప్పారు. 


Cre SE Me 

El yl tal It లం క ర్‌! 
Sp ర Ata sf: డీ]! యు 
dbs gl ely) (మం! మమ! yi 


(తిర్మిజీ-హసనన్‌, బుఖారీ దీనిని వరం 
పరతో నిమిత్తం లేకుండా పేర్కొన్నారు... 


(సహీహ్‌ బుఖారీలోని నమాజ్‌ వకరణం- నుననె తిర్మిజీలోని ఖుర్‌ఆన్‌ వుణ్యం ' 
అధ్యాయం) 


ముఖ్యాంశాలు: 

కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఈ సూరాకు ఇంతటి మహత్యం 
లభించటానికి కారణం ఏమిటంటే- ఖుర్‌ఆన్‌ యొక్క జ్ఞానసంపదను మూడు భాగాలుగా 
వర్గీకరించవచ్చు. ఒకటి: తౌహీద్‌ (ఒకే దేవుణ్ణి ఆరాధించమని బోధించే) ఆజ్ఞలు, రెండు: 
షరీఅత్‌ నిబంధనలు, మూడు: నైతిక నియమాలు. ఈ మూడింటిలో మొదటి భాగమైన 
తౌహీద్‌, ఈ సూరాలో సమగ్రంగా, సంపూర్ణంగా పేర్కొనబడింది. అందుకే ఈ సూరాకు 
అంత టప్రాశస్తి లభించింది (నుజ్‌హతుల్‌ ముత్తఖీన్‌). దీని మహత్యానికి ఇంకా ఎన్నో కారణాలు 
చెప్పారు పండితులు. కాని ఇమామ్‌ ఇబ్నె అబ్దుల్‌ బర్ర్‌ మాత్రం అలా కారణాలు వెతుక్కోకుండా 
ఉండడమే మంచిదని అభిప్రాయపడ్డారు. 


1014. హజ్రత్‌ ఉఖ్‌బా బిన్‌ ఆమిర్‌ క ర. 

(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్హం) a లేళ జక ఎ! రు ee ధ్‌ 
ఈ విధంగా (ప్రవచించారు: ఈ sl 7 i) aut da ay oy 
విషయం మోకు తెలుసా? నిన రాత్రి * 14. 

కొన్ని ఆయతులు అన క. పంప! $s a = స క 1 
అలాంటి ఆయతులు ఇంతకు న es = 
ముందెన్నడూ అవతరించలేదు. (అవే) 

ఖుల్‌ అవూజు బిరబ్బిల్‌ వలఖ్‌ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 19 GENE, 


మరియు ఖుల్‌ అవూజు బిరబ్బిన్నాస్‌.” 
(ముస్లిం) 
(సహీహ్‌ మున్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


అలాంటి ఆయతులు ఇంతకు ముందెన్నడూ అవతరించలేదంటే, ఆసాంతం శరణు 
వేడుకునే ప్రార్థనా వచనాలతో కూడిన సూరాలు అంతకు ముందెన్నడూ అవతరించలేదని 
భావం. ఈ ప్రత్యేకత ఈ రెండు సూరాల్లో మాత్రమే కనబడుతుంది. అందుకే వీటిని 
'ముఅవ్వజతైన్‌' (శరణువేడుకునే రెండు ప్రార్థనలు) అంటారు. 
1015. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ డు! baw Gl రం - N10 
(రజి) కథనం: (ముఅవ్యజతైన్‌ ప్రక శ! Jy 55 ib we dl G05 
సూరాలు అవతరించక మునుపు 
దైవప్రవక్త (స) తన సొంత మాటల్లోనే) 
జిన్నాతుల (కీడు)నుండి, మానవుల 
దిష్టి నుండి శరణు వేడుకునేవారు. 
కొంతకాలానికి 'ముఅవ్వజతైన్‌' 
సూరాలు అవతరించాయి. ఇక అప్ప 
ట్నుంచి దైవప్రవక్త (సల్లం), ఇతర 
వాక్యాలన్నిటినీ వదలి పెట్టి, వాటి 
ద్వారానే శరణు వేడుకోవటం మొదలు 
పెట్టారు. (తిర్మిజీ, హానన్‌) 

(నుననె తిర్మిజీలోని వైద్య ప్రకరణం) 


పా OY! es లయల! ప్ర త్త 

Lp dsl 5 యు EE తై 
Ey Cr 

రూ aE ఏత sie cl) 


ముఖ్యాంశాలు 

మనుషుల మాదిరిగానే జిన్నాతుల్లో కూడా మంచివారు, చెడ్డవారు ఉంటారు. వారు 
మనుషులకు కీడు చేసినా చేస్తారు. దేవుడు వారికి ఆ శక్తినిచ్చాడు. అంతేకాదు, కొన్ని సంద 
ర్భాల్లో వారు మనుషుల్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తారు. మనుషులకు నష్టం కలిగించటా 
నికి కూడా వారు వెనుకాడరు. అదే విధంగా దిష్టి తగలడమనేది కూడా వాస్తవమే. ఒకరు 
మరొకర్ని కోపంతో లేక అసూయతో చూసినప్పుడు ఎదుటివ్యక్తి ఆ చూపులోని దుషభావా 
నికి లోనవుతాడు. దానివల్ల ఆ వ్యక్తికి హాని కలగవచ్చు. లేదా ఏదయినా ప్రమాదానికి గాని, 


https://teluguislam.net - https://telugudua.net 


ధయ 


ఇబ్బందికిగాని గురికావచ్చు. అందుకే దైవప్రవక్త (సల్లం) తొలుత ఆ రెండింటి నుండి, తన 
మాటల్లోనే దైవాన్ని శరణు వేడుకునేవారు. కొంతకాలానికి ఖుల్‌ అవూజు బిరబ్బిల్‌ ఫలఖ్‌, 
ఖుల్‌ అవూజు బిరబ్బిన్నాస్‌ సూరాలు అవతరించిన తర్వాత వాటి ద్వారానే శరణు వేడు 
కోవటం (ప్రారంభించారు. ఎందుకంటే ఈ రెండు సూరాలు, మనుషులు శరణు వేడుకోవ 
టానికే అవతరించాయి. ఆ ఉద్దేశ్యంతోనే వీటిని 'ముఅవ్వజతైన్‌' అని అనటం జరిగింది. 


వాదీసను కిరణాలు -2 20 


1016. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఖుర్‌ఆన్‌లో 
ముఫ్ఫై వాక్యాలు గల, ఒక సూరా 


మ! హల పతి టీ Gey VN 

way, « ye ale vy శ : 

లనీ! ar iJ 4 Jy dl we 

ce Br 5, ee ANS DAA 

ye go Je it SOK sj 
sf mw ణా 

oly) AU 6 తం! SG G3 టీ 


ఉంది. అది (దైవ సన్నిధిలో) ఒక వ్యక్తి 
గురించి సిఫారసు చేసి ఆఖరికి అతనికి 
క్షమాభిక్ష లభించేలా చేసింది. అదే 
“తబారకల్లజీ బియదిహిల్‌ ముల్కు' 
సూరా. (అబూదావూద్‌, తిర్మిజీ, హసన్‌) 


రూ i by gle dlly వ్వ! yl 


AS toys gl పేతం 33 


(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం- నుననె తిర్మిజీలోని “ఖుర్‌ఆన్‌ 
పుణ్యం” అధ్యాయం) 


ముఖ్యాంశాలు 
ఈ సూరా తనను పఠించేవారి గురించి దైవసన్నిధిలో సిఫారసు చేసి ఎట్టకేలకు 
వారు మన్నించబడేలా చేస్తుందని సదరు హదీసు భావం. హదీసులోని విషయం భూతక్రియ 
ద్వారా వివరించబడింది. అంటే భూతకాలంలో జరిగిపోయిన సంఘటన ఎంత నమ్మదగిన 
విషయమో, ఆ సూరా తనను పఠించినవారి గురించి సిఫారసు చేయటం కూడా అంతే 
నమ్మదగిన విషయమన్నమాట! 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ge పి 26 స్త గు! అ ఆ రు 
యినా రాత్రిపూట నూరె బఖరాలోని. సద మం టూ ప్రహారి 
చివరి 6 పరఠిసె వారి ఖ్‌ wee go Ro, rh pt 
SR య! లప iE ప మతము 
ఆ రాత్రంతా ఆ రెండు ఆయతులే స క; - 


చాలు!” (బుఖారీ-ముస్థిం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 21 GAIN, 


“చాలు” అంటే ఆ రాత్రి జరగబోయే. 
అవాంఛనీయ సంఘటనల నుండి" 
రక్షణ పొందటానికి ఆ రెండు ఆయ 
తులు చాలు అని అర్థం” అని కొంత 
మంది అన్నారు. మరికొంత మంది, 
“ఆ రాత్రంతా నమాజ్‌ చేసినంత 
పుణ్యం లభించటానికి ఆ రెండు ఆయ 
తులు పఠిస్తే చాలు” అని అభిప్రాయ 
పడ్డారు. 

(సహీహ్‌ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం, సహీహ్‌ ముస్లింలోని ప్రయాణీకుల 

నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

బఖరా సూరాలోని ఆఖరి రెండు ఆయతులు పఠిస్తే మనిషి తలబిరుసులయిన 
షైతానుల ఆగడాల నుండి సురక్షితంగా ఉంటాడని పై హదీసు ఉద్దేశ్యం. గ్రంథకర్త ఇమామ్‌ 
నవవీ (రహ్మలై) పేర్కొన్నట్లు ఈ హదీసుకు భావం- “ఆ రెండు ఆయతులను పరిస్తే 
తహజ్ఞాద్‌ నమాజ్‌ చేసినంత పుణ్యం లభిస్తుంది” అని కూడా కావచ్చు. బఖరా సూరా ఆఖరి 
రెండు ఆయతులంటే, “ఆమనర్రసూలు బిమా ఉంజిల ఇలైహి......దగ్గర్నుంచి సూరా చివరి 
వరకన్నమాట! 
1018. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా Mae fy: జ di diss de 
ప్రబోధించారు: మోరు మో ఇండ్లను = 

కృత Sle తుడు! ర yu య్‌ 

శ్మృశానాలుగా మార్చుకోకండి. నిస్ఫందే వ గ 
హంగా సూరె బఖరా పరించబడే ఇంట్లో క s13) జప! et ప. 
నుంచి షైతాన్‌ పారిపోతాడు. (ముస్లిం) 


తీస ms ప ( 
టీ! ల పత కీ రోం - \ «*\A 


aw 


(సహీవా మున్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


శ్మశానంలో మృతులు సమాధి చేయబడి ఉంటారు. వారికి ఎలాంటి సదాచరణ 
చేసే సామర్ధ్యం ఉండదు. అదే విధంగా మోరు మో ఇండ్లల్లో నఫిల్‌ నమాజులు, ఖుర్‌ఆన్‌ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -౭ి 22 Cet: 


పారాయణం లాంటి ఆరాధనలు చేయకపోతే మీ ఇళ్ళు కూడా శృశానాల మాదిరిగా 
పాడుబడిపోతాయనీ, మీలో సదాచరణ చేసే సద్బుద్ది నశిస్తుందని, మో ఇండ్లల్లో షైతానులు 
తిష్టవేస్తాయని ఈ హదీసు భావం. ఇందులో ముఖ్యంగా సూరె బఖరా పారాయణం ద్వారా 
ఇండ్ల నుండి షైతానులను తరమవచ్చని చెప్పబడింది. 


1019. హజ్రత్‌ ఉబై బిన్‌ కాబ్‌ (రజి) తాయ శ్రా Satya 1 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) _ :జ్లళ్లపు dl Js 06 నేక [నో వక్ర 
తనను “ఓ అబుల్‌ ముంజిర్‌! నీ 
దగ్గరున్న దైవ(గ్రంథ ఆయుతుల్లో | wy ERE రతన 
అన్నిటికన్నా గొప్పదేదో నీకు తెలుసా?” a eg oe వ పటు మి! 
అని అడిగారు. “అల్లాహు లా ఇలాహ 

ఇల్లాహువల్‌ హయ్యుల్‌ ఖయ్యూమ్‌' వ. లమ! లేసి తు 
అనే ఆయతు (కావచ్చు) అని 

అన్నాను నేను. అప్పుడాయన నా 

రొమ్ము తట్టి, “అబుల్‌ ముంజిర్‌! నీకు 

జ్ఞానం వల్ల శుభం కల్గుగాక! అని 

అభినందించారు. (ముస్థిం) 


(అంటే “ఖుర్‌ఆన్‌ జ్ఞానశుభంతోనే నీకు 
అన్నిటికన్నా గొప్ప ఆయతు ఎదో 
తెలిసింది అని చెప్పటమే దైవప్రవక్త 
ప్రవచన ఉద్దేశ్యం.) 


al paw e il డ్ర్‌! త్త! యమ! (డే G1 


(సహీహ్‌ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

“అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్‌ హయ్యుల్‌ ఖయ్యూమ్‌” 'ఆయతుల్‌ కుర్ప్ఫీ'కు 
సంబంధించిన వచనం. ఇక్కడ దీనిభావం, మొత్తం ఆయతుల్‌ కుర్చీ అని అర్థం చేసుకోవాలి. 
ఈ ఆయతులో మహోన్నతమైన దేవుని గుణగణాలు, మహోజ్వలమైన ఆయన అధికారాలు 
ప్రస్తావించబడ్డాయి. అందుకే ఈ ఆయతు ఎంతో మహత్యంతో కూడుకున్నది. 

“నీకు జ్ఞానం వల్ల శుభం కల్గుగాక!” అంటే నీకు ప్రయోజనకరమైన, గౌరవప్రదమైన, 
సాఫల్యాన్ని తెచ్చిపెట్టే జ్ఞానం అబ్బాలని భావం. ఇక్కడ జ్ఞానమంటే ఖుర్‌ఆన్‌ హదీసుల 
జ్ఞానం. ఇహపరాల్లో మనిషికి సాఫల్యాన్ని తెచ్చి పెట్టే జ్ఞానం అదే! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


1020. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథ నరః దైవప్రవక్త(నల్లం) నన్ను 
రమజాన్‌ మాసపు జకాత్‌ (అంటే ఫిత్రా) 
సొమ్ముకు కాపలా ఉంచారు. (ఓరోజు 
రాత్రి) ఎవరో ఒకతను వచ్చి దోసిళ్ళతో 
ఆ ధాన్యాన్ని దొంగిలించసాగాడు. 
వెంటనే నేనతన్ని వట్టుకొని, 
“(ఎవర్నువ్వు?) పద దైవప్రవక్త (సల్లం) 
దగ్గరికి” అని గద్దించాను. అందుక 

ను, (భయపడిపోతూ) “అవసరాల్లో 
ఉన్నానయ్యా! భార్యా బిడ్డలు గలోణ్ణి, 
ఇప్పుడు నాకు విపరీతమైన అవసరం 
వచ్చిపడింది” అన్నాడు. _ నేనతన్ని 
(దయతలచి) వదలిపెట్టాను. 
మరునాడు ఉదయం (నేను దైవప్రవక్త 
సన్నిధికి వెళ్ళాను). దైవప్రవక్త నన్ను 
పిలిచి “అబూహురైరా! నిన్న రాత్రి 
నువ్వు పట్టుకున్న వ్యక్తిని ఏం చేశావ్‌?” 
అని అడిగారు. దానికి నేను, “దైవ 
ప్రవక్తా! అతను తన అవసరం గురించి, 
తన మోద ఆధారపడి వున్నవారి 
గురించి మొర పెట్టుకున్నాడు. అందు 
కని నేనతని మోద దయతలచి అతన్ని 
వదలి పెట్టాను అని చెప్పాను. దానికి 
దైవప్రవక్త (సల్లం), “అతను నీతో 
అబద్ధం చెప్పాడు. అతను మళ్ళీ 
వస్తాడు. చూస్తూ ఉండు” అన్నారు. 
దైవప్రవక్త (సల్లం) చెప్పారు కాబట్టి 
అతను మళ్ళీ తప్పకుండా వస్తాడని 


+? 


23 


em 


౮ 


CRITTER 

hie #4 dy య db we 
ys gees eT stb లట ఫర 
| తమ దడ బగ pull ప్రై 
Ges else Ji ప్త త రమ 
న. లి తట లా Od 
ee: 
ప్ర! ఎవ 6 గదీ గ Fant 
యు HI L5U కే తట 
టమ తనమ యహ Nes ళు 
ETE COIS Ey Gh : రు 
యర స్తే ర రువ 


చం 


తత ఏ 


క 1 


ర 1 
Niel qe IE 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను ము -2 


నమ్మి అతనికోసం మాటేసి ఉన్నాను. 
అతను వచ్చి దోసిళ్ళతో ధాన్యాన్ని 
నింపుకోసాగాడు. (నేను మెల్లిగా వెళ్ళి 
అతన్ని పట్టుకొని), “ఇప్పుడు మాత్రం 
నేను నిన్ను తప్పకుండా దైవప్రవక్త 
దగ్గరికి తీసుకువెల్తాను ' అన్నాను. 
అందుకతను, “నన్ను వదలి పెట్టండి, 
అవసరాల్లో ఉన్నాను. భార్యాబిడ్డలు 
గలోణ్జి. ఇంకెప్పుడూ రాను. (ఈ ఒక్క 
సారికి వదలిపెట్టండి)” అని బ్రతిమా 
లాడు. నాకు అతని మోద జాలేసింది. 
అందుకని అతన్ని వదలి పెట్టేశాను. 


మరునాడు ఉదయం (నేను దైవప్రవక్త 
(సల్లం) దగ్గరికి వెళ్ళాను.) దైవప్రవక్త 
(సల్లం) నన్ను పిలిచి, “అబూహురైరా! 
నిన్న రాత్రి నువ్వు పట్టుకున్న వ్యక్తిని 
ఎం చేశావ్‌?” అని అడిగారు. “దైవ 
ప్రవక్తా! అతను తన అవసరం గురించి, 
తనమీద ఆధారపడి వున్నవారి 
గురించి మొర పెట్టుకున్నాడు. 
అందుకని నేనతని మిద దయతలచి 
అతన్ని వదలిపెట్టేశాను” అని చెప్పాను. 
అది విని దైవప్రవక్త(సల్లం), “అతను 
నీతో అబద్ధం చెప్పాడు. అతను మళ్ళీ 
వస్తాడు” అని చెప్పారు. మూడోసారి 
కూడా నేనతనికోసం మాటేసి కూర్చు 
న్నాను. అతను వచ్చి దోసిళ్లతో ధాన్యం 
నింపుకోసాగాడు. నెనతన్ని పట్టుకొని 
“ఇప్పుడు నేను నిన్ను తప్పకుండా 


రు కళా 


లోగో శవ 0G (హక ఉర ౮! 
ser aly de దాం Ta 
శ్రా 0 జ సా. 
SW LAD తరు 
CE కయ 
న 92 
నయ ప్రమీలా దృష త్‌ 
AEN ele యగ (00! ప్రా 
ప్రీ లా అ RY ఒకక్‌ ఎ 9325 
ges Jw bs nn 
eb Mg aC అయ తమ! గ గ 


https://teluguislam.net - https://telugudua.net 


హాదీను కిరణాలు -2 


దైవప్రవక్త (సల్లం) దగ్గరికి తీసుకు 
వెళ్తాను. నువ్వు ఇలా రావటం ఇది 
మూడోసారి. ప్రతిసారీ నువ్వు 
ఇంకెప్పుడూ రానని వాగ్దానం చేసి 
మళ్ళీ వన్తున్నావు” అని గద్దిన్తూ 
అన్నాను. దానికతను, “నన్ను వదలి 


25 


పెట్టండి. నేను మోకు కొన్ని వచనాలు . 


నేర్పిస్తాను. వాటి మూలంగా దేవుడు 
మోకు ప్రయోజనం చేకూరుస్తాడు” అని 
అన్నాడు. నేను, “ఏమిటా వచనాలు?” 
అని అడిగాను. అందుకతను, “మోరు 
(నిద్రపోవటానికి) పడక మీదకు వెళ్ళి 
నప్పుడు ఆయతుల్‌ కుర్సీ పఠించండి. 
అలా చేస్తే తెల్లవారే వరకు, మీ కొరకు 
అల్లాహ్‌ తరపు నుండి ఒక పర్యవేక్ష 
కుడు నియమించబడతాడు. షైతాన్‌ 
మీ దరిదాపులకు కూడా రాడు” అని 
చెప్పాడు. అప్పుడు కూడా నేనతన్ని 
వదిలేశాను. తెల్లవారిన తర్వాత 
దైవప్రవక్త (సల్లం) నాతో మాట్లాడుతూ, 
“రాత్రి నువ్వు పట్టుకున్న వాణ్ణి ఎం 
చేశావ్‌?” అని అడిగారు. “దైవప్రవకా! 
అతను నాకు కొన్ని వచనాలు నేర్పిస్తా 
నని వాగ్గానం చేశాడు. ఆ వచనాల 
మూలంగా దేవుడు నాకు ప్రయోజనం 
చేకూరుస్తాడట. అందుకని నేనతన్ని 
వదలిపెట్టేశాను” అని చెప్పాను. 
“ఎమిటా వచనాలు? ' అడిగారు 
దైవప్రవక్త (సల్లం). అప్పుడు నేను, ఆ 


రగా లగా 


ర. J tia 
మదత oy తయ రర ట్రప్‌ os 
తం ప Seb bE 3 
Jae: ప 405 J 0h el 
Sess! a1 025 6 Ciel iI 
శ్వ టవ ఉతమ యేన 
లత] i JUG వదు tats వలో 
He slew 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


వచ్చిన వ్యక్తి నాతో “మోరు (నిద్రపోవ 
టానికి) పడక మోదకు వెళ్ళినప్పుడు 
మొదటి నుంచి చివరి వరకు 
ఆయతుల్‌ కుర్చీ పఠించండి” అని 
అన్నాడని చెప్పాను. “అలాచేస్తే మో 
కొరకు అల్లాహ తరఫు నుండి ఒక 
పర్యవెక్షకుడు నియమించబడతాడు. 
తెల్లవారే వరకు సైతాన్‌ మో దరిదాపు 
లకు కూడా రాడు అని కూడా 
అన్నాడని చెప్పాను. 


అప్పుడు దైవప్రవక్త (సల్లం) నాతో, 
“విను, అతను పెద్ద అబద్దాలకోరు. 
అయినప్పటికీ అతను నీతో నిజం 
చెప్పాడు. అబూహురైరా! మూడు 
రాత్రుల నుంచి నువ్వు ఎవరితో 
మాట్లాడుతున్నావో తెలుసా?” అన్నారు. 
నేను 'తెలీద'న్నాను. “అతను షైతాన్‌” 
అని చెప్పారు దైవప్రవక్త (సల్లం). 
(బుఖారీ, 


(సహీహ్‌ 


ముఖ్యాంశాలు 


26 


Sik, 
భి ICIS i 


“lL A fs యదు! ప్రత IY: 
SLES i lS pol Bj dio 
Sir ib «YY Eb MENTE తే 

TENDED Ee 


బుఖారీలోని వకొలా ప్రకరణం, 


ఈ హదీసు ద్వారా ఆయతుల్‌ కుర్చీ యొక్క ఘనత వెల్లడౌతోంది. రాత్రిపూట 
నిద్రకు ఉపక్రమించే ముందు ఆ వచనాలను పఠించి నిద్రపోవాలని ఇందులో 


బోధించబడింది. 

1021. హజ్రత్‌ అబూ దర్గా (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: కహఫ్‌ సూరాలోని 
మొదటి పది వాక్యాలను కంఠస్తం 


Al es కతు! gl రిం- 1" TY 
bs ప్ర ‘Je 4 లేటు ర్‌! క 
per CR sy dil ప్రై అరమ 


ఫ్రా! a} ఏం JEW ప్ర 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 27 భజ్తయిర్య్యూం 


చేసుకున్నవాడు దజ్ఞాల్‌ (ఉపద్రవం) ఆయా Lally) 4S 
నుండి సురక్షితంగా ఉంటాడు. 


వేరొక ఉల్లేఖనంలో “కహఫ్‌' సూరాలోని 
చివరి పది వాక్యాలు అని ఉంది. 
(ముస్లిం, 

(సహీహ్‌ ముస్టింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ప్రళయ సమీప కాలంలో 'దజ్ఞాల్‌ అనే ఓ ఉపద్రవాగ్రేసరుడు అవతరిస్తాడు. అతని 
దగ్గర మహిమల్ని సృష్టించే శక్తి ఉంటుంది. ఆ శక్తి కూడా దేవుడు ఇచ్చినదే అయి ఉంటుంది. 
ఆ మహిమల్ని చూసి చాలా మంది బలహీన విశ్వాసులు అతని మహత్యాన్ని ఒప్పుకుంటారు. 
కనుక ఈ ఉపద్రవం చాలా కఠినమైనది. విశ్వాసుల సహనాన్ని పరీక్షించే ఉపద్రవం ఇది! 
అందుకే ప్రతి దైవప్రవక్త తమ అనుచర సమాజాన్ని ఈ ఉపద్రవం గురించి భయపెట్టారు. 
మన ప్రవక్త ముహమ్మద్‌ (సల్లం) కూడా తమ అనుచర సమాజాన్ని ఈ ఉపద్రవం పట్ల 
అప్రమత్తంగా ఉండమని ఆదేశించారు. దాన్నుండి తమల్ని తాము కాపాడుకోమని, అల్లాహ్‌ 
శరణు వేడుకుంటూ ఉండమని తాకీదు చేశారు. 

సదరు హదీసులో దజ్ఞాల్‌ పన్నే కుటిల పన్నాగాల నుండి సురక్షితంగా ఉండే 
మార్గాన్ని సూచించటం జరిగింది. కనుక కహఫ్‌ సూరాలోని మొదటి పది వాక్యాలు, చివరి 
పది వాక్యాలు కంఠస్తం చేసుకొని ఉదయం, సాయంత్రం వాటిని పారాయణం చేస్తూ 
ఉంటే దాని వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. 
1022. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 4! డ్రం yes ర SY 
కథనం: ఒకరోజు జిబ్రయీల్‌ దూత de eu se bye Go లో 
దైవప్రవక్త (నల్లం) దగ్గర కూర్చొని ర యప ట్రం శో రీ! మూ 
ఉండగా పైనుంచి ఒక శబ్దం వినిపిం హో ENE త్ర lia ప్త తః 
చింది. జిబయీల్‌ (అలెహి) తల పెకెత్తి, 
జ య ల జు లప నే త మను ra) 

ఆకాశంలోని ఒక ద్వారం తెరువ 

బడింది. దాని శబ్దమే ఇది. నేటికి 
ముందు ఆ ద్వారం ఎన్నడూ 
తెరువబడలేదు. ఆ ద్వారం గుండా 
ఒక దైవదూత దిగాడు” అని అన్నారు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ఆ దైవదూతను చూపిస్తూ, “భూమి 
మోదకు దిగిన ఈ దైవదూత, నేటికి 


ముందు ఎన్నడూ 'దిగలేదు” జక 


చెప్పారు. 


ఆ దైవదూత దైవప్రవక్త (సల్లం)కు 
సలాం చేసి “మోకు రెండు వెలుగులు 
ఇవ్వబడ్డాయనే శుభవార్తను అందజేస్తు 
న్నాను. మోకు పూర్వం ఆ వెలుగులు 
ఎవరికీ ఇవ్వబడలేదు. అవి (ఒకటి) 
ఫాతిహా సూరా, (రెండోది) బఖరా సూరా 
లోని చివరి వాక్యాలు. మోరు వీటిలోని 
ఏ అక్షరాన్ని పఠించినా అది మోకు 
ఇవ్వబడుతుంది” అని చెప్పాడు. 
(ముస్లిం, 


స dw మ 
పల్రేఫ్ప నైన: GIy! స్‌ లః 
ట్ర? వత్తు! చూ 
లో Jats ప్రా ఆద! వ 
hb ANS 
yall tail. he 


Cad 


(సహీహ్‌ మున్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ద్వారా ఫాతిహా సూరా, బఖరా సూరాలోని చివరి వాక్యాల (ఆమనర్రసూలు 
నుండి చివరి వరకు గల వాక్యాల) ప్రాశస్త్యం వెల్లడౌతోంది. చిత్తశుద్ధితో, దృఢసంకల్పంతో 


ఆ వాక్యాలను 
ప్రసాదిస్తాడు. 


పఠిస్తే దేవుడు వాటిలో పేర్కొన్న అదృష్టాన్ని సౌభాగ్యాన్ని తప్పకుండా 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 29 RIAD 


రమయ Go అయ! ధర nt 
అందరూ ఒకచోట చేరి 
ఖుర్‌ఆన్‌ పారాయణం చేయటం అభిలషణీయం 


1023. హజ్రత్‌ అబూహురైరా (రజి) ట్‌ క్‌ రయ శో! ర ౩ 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 1 6 : శక త! ర్వీ 06 :06 య 
విధంగా ప్రవచించారు: దేవుని గృహాల ప్ర] 
౦ దైవగ్రంథా మ వ వట వ 
పారాయణం చేస్తూ, దాని న. Beg sas 
పరస్పరం చర్చించుకుంటూ ఉంటే లోకే హో రాత హా! ఆటం 
(దేవుని తరపు నుండి) వారి మోద pm ls 
ప్రశాంతత ఆవరిస్తుంది. దైవకారుణ్యం 
వారిని కమ్ముకుంటుంది. దైవదూతలు 
వారిని చుట్టుముడుతారు. ఇంకా 
వారిని గురించి దేవుడు తన ఆస్థానం 
లోని వారికి పరిచయం చేస్తాడు. 
(ముస్లిం, 


(సహీహ్‌ ముస్లింలోని దైవధ్యాన ప్రకరణం) 


ర కం ల్ల క్‌ 3 అ శో . త స్త్‌ 
oe Ml ర రానే దో దిల్‌ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


185వ అధ్యాయం 


రీ లా 


లా Cl \Ao 
వుజూ ఘనత 
దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ ఇలా Eri ue > Ju a JG 
సెలవిచ్చాడు: Fn మడు! ర్త శ్రీ కట్టీ ష్య Foy 


“విశ్వసించిన ప్రజలారా! మిరు నమాజ్‌ 
కొరకు లేచినప్పుడు మీ ముఖాలను, 
మోచేతుల సమేతంగా మో చేతులను 
ప్రక్షాళనం చేసుకోండి; తలపై చేతులతో 
రాయండి, కాళ్ళను చీలమండ వరకు 
కడుక్కోండి. మీరు అవరిశుద్ధులుగా 
ఉంటే, స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. 
మోరు గనక అస్వస్థులయితే లేక ప్రయాణ 
స్థితిలో ఉంటే లేక మిలో ఎవరయినా కాల 
కృత్యాలు తీర్చుకొని వస్తే లేక మీరు 
ప్రీలను ముట్టుకుంటే, అప్పుడు నీరు 
లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో 
విధిని నిర్వహించండి; దానిపై చేతులతో 
కొట్టి మా ముఖాలపై, చేతులపై రాయండి. 
మోకు జీవితాన్ని కష్టతరం చేయటం 
అల్లాహ్‌ అభిమతం కాదు. కొని ఆయన 
మిమ్మల్ని పరిశుద్ధం చేయ గోరుతున్నాడు. 
మాపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయగోరు 
తున్నాడు మారు కృతజ్ఞులవుతారేమో 
అని.” (అల్‌మాయిదా-6) 


MEY డఫ: ఆ ట్ట] కస పం 
మద SSS eG tt a 
OT UI) AO 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 31 Slt, 
1024. దైవప్రవక్త (సల్లం) ఈ ఎధంగా | క సప =. పం 114 
ప్రవచిస్తుండగా తాను వనన హజ్రత్‌ వ్‌ స్తత! రెమ్‌ క పి న 
అబూహురైరా (రజి) తెలియజేశారు: ౧౬. పష వం హు శ! 
ప్రళయ దినాన నా అనుచర సమా య య. ఎ ల న 
జాన్ని పిలవబడినప్పుడు వారి హ్‌ ల! రో బాత బల్‌ ల్లా 
ముఖాలు, కాళ్ళు, చేతులు వుజూ ale Girt ర 
చిహ్నాలతో తెల్లగా, మహోజ్వలంగా 
ఉంటాయి. మోలో ఎవరికయినా తమ 
తేజస్సును పెంచుకునే వీలుకలిగితే 
వారు (వుజూ అవయవాలను నిర్ణీత 
_ భాగంకన్నా అధిక పరిమాణంలో కడిగి) 
తప్పకుండా పెంచుకోవాలి. 

(బుఖారీ, ముస్థిం) 


అడ ట్‌ 


(సహీహ్‌ బుఖారీలోని వుజూ (ప్రకరణం, సహీహ్‌ ముస్పింలోని శుబీశుభతల 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో 'గుర్రో అనే పదం వాడబడింది. ఇది 'అగర్రు' అనే పదానికి బహువచనం. 
అగర్రు అంటే తెలుపు లేక తేజస్సు గలవాడని అర్థం. నుదురు తెలుపుగా ఉండే గుర్రాలు 
మొదలగు జంతువుల కోసం ఈ పదాన్ని వాడతారు. ప్రళయ దినాన ముహమ్మదీయ 
అనుచర సమాజంలోని విశ్వాసుల ముఖాలు, కాళ్ళు, చేతులు వుజూ ప్రభావంతో మెరుస్తూ 
ఉంటాయి. నుదురు మరియు కాళ్ళు తెలుపుగా ఉండే గుర్రం ఎన్ని గుర్రాల మధ్య 
ఉన్నప్పటికీ తేలికగా గుర్తించబడినట్లు ప్రళయ దినాన హష్ష్‌ మైదానంలో ముహమ్మదీయ 
అనుచర సమాజంలోని విశ్వాసులు ఇతర సమాజాల వారి మధ్య ఎంతో విశిష్టంగా కనిపిస్తారు. 
దానిక్కారణం వారు వుజూ చేసుకునే అవయవాలు తెల్లగా, మహోజ్వలంగా మెరుస్తూ 
ఉంటాయి. 

రెండో విషయం ఏమిటంటే, ఈ హదీసులో వుజూ అవయవాలను నిర్ణీత భాగాల 
కన్నా అధిక పరిమాణంలో కడగాలని బోధించటం జరిగింది. ఉదా: చేతుల్ని మోచేతుల 
వరకు కడిగే బదులు భుజాల వరకు కడగాలి. కాళ్ళను చీలమండల వరకు కడిగేబదులు 
సగం పిక్కల వరకు లేదా మోకాళ్ళ వరకు కడగాలి. సహాబాలు, తాబయీన్లలో కొందరు, 
ఇంకా అత్యధికమంది షాఫయీ, హనఫీ ఫికహ్‌వేత్తలు ఈ పద్ధతిని అభిలషణీయమైనదిగా 
తలపోశారు (ఫత్‌హుల్‌బారీ). 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 32 SmI 


1025. తన ప్రాణమిత్రులయిన దైవ == ౮0 ey 1250 
ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిస్తుం oil పు మ! స క! స్త pu 
డగా తాను విన్నానని హజ్రత్‌ అబూ తి త 
హురైరా (రజి) గారే తెలియజేశారు: 

విశ్వాసి శరీరంలో వుజూ నీళ్ళు ఎక్కడి 

వరకయితే చేరుకుంటాయో (స్వర్గంలో) 

అతనికి అక్కడి వరకు ఆభరణాలు 

తొడిగించటం జరుగుతుంది. (ముస్టీం) 

(సహీహ్‌ ముస్తింలోని శుచీళుభ్రతల ప్రకరణం) 

1026. హజ్రత్‌ ఉస్మాన్‌ బిన్‌ అఫ్ఫాన్‌ Ss రా! ర oe ఎ Vo 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) స్తవ! Jy) Ub రం we Al డ్‌ 
ఈ విధంగా ప్రవచించారు: ఎవరయినా 
ఉత్తమ పద్దతిలో వుజూ చేస్తే అతని 
శరీరం నుండి పాపాలు తొలగిపోతాయి. 
చివరికి అతని గోళ్ళ క్రింద నుండి కూడా 
పాపాలు తొలగిపోతాయి. (ముస్త్హిం, 


వే బం! మ. (ur లా 
రో ప్రీ బ్ర బ్రమ బయ Gh 


(సహీహ్‌ ముస్థింలోని శుచీళుభతల ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


ఉత్తమ పద్దతిలో వుజూ చేయటమంటే సున్నత్‌ విధానానికి అనుగుణంగా వుజూ 
చేయటం అని అర్థం. పాపాలు తొలగిపోవటమంటే, పాపాలు క్షమించబడతాయని భావం. 
ఇక్కడ “పాపాలు” అంటే చిన్నచిన్న పాపాలని అర్థం. ఎందుకంటే పెద్ద పాపాలు వాటి గురించి 
పశ్చాత్తాపం చెందనంతవరకు (తౌబా చేసుకోనంతవరకూ) క్షమించబడవు. 


1027. హజ్రత్‌ ఉస్మాన్‌ (రజి) గారే on: Jie, VT 
చేసిన కథనం: దైవప్రవక్త (సల్లం) సిన 
వుజూ చేసినట్లుగానే వుజూ చేస్తుండగా 
నేను (కళ్ళారా) చూశాను. ఆ తర్వాత 
ఆయన ఇలా అన్నారు: ఎవరయితే 
ఈ విధంగా వుజూ చేస్తారో వారి వెనకటి 


https://teluguislam.net - https://telugudua.net 


సి lis ట్రై J (ప #4055 
యం ఏ యు 5 ప్రి iG 
ల! బిట్టు we i (టక ప్ర 

యయా olay (మేర యాయి! 


వాదీను కిరణాలు -2 


పాపాలన్నీ మన్నించబడతాయి. ఇక ఆ 
తర్వాత వారు నమాజ్‌ చేసినందుకు 
గాను, మస్టిద్‌కు నడచి వెళ్లినందుకు 
గాను లభించే పుణ్యం అదనం. 
(ముస్థిం) 


(సహీహ్‌ ముస్టింలోని శుచీశుభ్రతల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


వుజూ చేయటం వల్ల చిన్నచిన్న పాపాలన్నీ మన్నించబడతాయి. అయితే ఆ పాపాలు 
తోటి మానవుల హక్కులకు సంబంధించినవై ఉండకూడదు. ఎందుకంటే అలాంటి పాపాలు 
కూడా తౌబా చేయనంత వరకు లేదా హక్కుల్ని నెరవేర్చనంతవరకు క్షమార్హం కావు. మొత్తానికి 
మస్టిద్‌కు వెళ్ళాలనుకున్నప్పుడు ఇంటి దగ్గరే వుజూ చేసుకొని వెళ్ళటం గొప్ప సత్కార్యం. 
అలా చేస్తే పూర్వం తమ వల్ల జరిగిన చిన్నచిన్న పాపాలన్నీ క్షమించబడతాయి. ఇక ఆ 
తర్వాత మస్టిద్‌కు నడచి వెళ్ళినందుకు, అక్కడ నమాజ్‌ చేసినందుకు అదనంగా పుణ్యం 
లభిస్తుంది. పరలోకపు అంతస్తులు పెరుగుతాయి. 


1028. హజత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ముస్లిం లేక 
విశ్వాసి అయిన దాసుడు వుజూ చేస్తూ 
ముఖం కడుక్కున్నప్పుడు, ఆ నీళ్ళతో 
పాటు లేక ఆ నీటి చివరి బొట్టుతో 
పాటు తను కళ్ళతో చేసిన పాపాలన్నీ 
కొట్టుకుపోతాయి. తరువాత చేతులు 
కడుక్కున్నప్పుడు ఆ నీళ్ళతో పాటు లేక 
నీటి చివరి బొట్టుతోపాటు తన చేతులు 
చేసిన పాపాలన్నీ కొట్టుకుపోతాయి. 
ఇంకా అతను కాళ్ళు కడుక్కున్నప్పుడు 
నీళ్ళతోపాటు లేక నీటి ఆఖరి బొట్టుతో 
పాటు తన కాళ్ళతో నడిచి చేసిన పాపా 
లన్నీ కొట్టుకుపోతాయి. ఆ విధంగా 


hl C65 ign gl రాం = VTA 
“౯ 2 ee శ వా 
LF bp iG స్తోత! Jy రీ! మూ 


bata EE HLA ము! 

Gs UL షు యా రా బ్రో 
5p cel 3 se 
ఫర సక ఏక ఆహ స్వ బ్ర (తష J 
qs వై 3 ర. డో గ కళ yaks 
ప్‌ చవర మా Ye (sf 6౯0! 
బల లంట! త్ర Moy మ వ్రు 
న వ 2! bs 


«(rhs ely 


eg ఆ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు - 


అతను పాపాల నుండి పూర్తిగా 
పరిశుద్ధుడైపోతాడు. (ముస్తిం) 


ర కరా 


(సహీహ్‌ మున్లింలోని శుచీళుభ్రతల ప్రకరణం) 


1029. హ(జత్‌ అబూహురైరా (రజి)గారే 
చేసిన కథనం: దైవప్రవక్త (సల్లం) 
శ్మశానానికి వెళ్ళి, “మోమిన్‌ ఇంటి 
వారలారా! మోకు శాంతి కల్లుగాక! 
దైవం తలిస్తే మేము కూడా మిమ్మల్ని 
కలుసుకుంటాం. నాకు మా సోదరుల్ని 
చూడాలని ఉంది” అని అన్నారు. 


అదివిని సహచరులు ఆశ్చర్యపోతూ, 
“దెవప్రవక్తా! మేము తమరి సోదరులం 
కామా?” అని అడిగారు. అందు 
కాయన “మిరు నా సహచరులు. 
 సోదరులంటే ఇప్పటి వరకు పుట్టని 
వారని అర్థం అని అన్నారు. 
“దైవప్రవక్తా! మో అనుచర సమాజంలో 
ఇంకా పుట్టనివారిని తమరు ఎలా 
గుర్తుపట్టగలరు?” అని అడిగారు 
సహచరులు. అందుకు దైవప్రవక్త, “ఒక 
వ్యక్తి దగ్గర నుదురు, కాళ్ళు తెలుపు 
రంగులో ఉండే గుర్రాలుండి, అవి 
ముదురు నలుపురంగు గుర్రాల్లో 
కలిసిపోతే అతను తన గుర్రాల్ని గుర్తు 


పట్టలేడా చెప్పండి?” అన్నారు. దానికి... 


సహచరులు, “గుర్తుపట్టగలడు” తని 
సమాధానమిచ్చారు. . అప్పుడు దైవ 
ప్రవక్త ఇలా అన్నారు: (నా తదనంతరం 


CE ETH v4 
(3 35 at pel లేడు వవ! 
ల్‌. రర ప్రముక 
య. ఏం ద ద్ర హో టీ అము. 
ప రయ రియ ఉడ్‌ A! 
వ. Bis glee 
bw hd se GS దభ కే 
ర! ప్రల? 04 1&1 0325 క Gs 
Fe Gh Meee ss eI Is 
ol 136 Cs డస Nl re (వ 
(రి ప్ప ల లత [త త్వమ్‌ ౪ 
ల pb లే పంప te ils 
phe ely) ye 


https://teluguislam.net - https://telugudua.net 


వదీను కిరణాలు-2 వె 


వచ్చే నా అనుచరుల సంగతి కూడా 
అంతే). ప్రళయ దినాన వారు (హష్ష 
మైదానానికి) వచ్చినప్పుడు వారి. 
ముఖాలు, కాళ్ళు, చేతులు వుజూ 
ప్రభావం మూలంగా మెరుస్తూ 
ఉంటాయి. నేను వారందరికంటే 
ముందు (కౌనర్‌) సరస్సు దగ్గర 
ఉంటాను. (ముస్లిం, 


(సహీహ్‌ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

“ఇన్నమల్‌ మూమినూన ఇఖ్‌వహ్‌” అన్న దివ్యఖుర్‌ఆన్‌ సూక్తి ప్రాతిపదికగా దైవప్రవక్త 
(సల్లం) తన తదనంతరం పుట్టబోయే వారినందరినీ తన సోదరులుగా పేర్కొన్నారు. ఈ 
విషయంలో ఆయన హయాంలో జీవించివున్న అనుచరులకు ఒకింత అధిక (ప్రాధాన్యత 
లభిస్తుంది. ఎందుకంటే వారు దైవప్రవక్త సోదరులే కాదు; ఆయన సహచరులు కూడా. 

ప్రళయ దినాన దైవప్రవక్త (సల్లం) కు ప్రసాదించబడే సరస్సు గురించి కూడా ఈ 
హదీసులో ప్రస్తావించటం జరిగింది. ఆయన తన అనుచర సమాజానికి ఆ సరస్సు నీళ్ళు 
త్రాపిస్తారు. ఒకసారి ఆ నీళ్ళు త్రాగిన తర్వాత ఇక వారికి దాహమే వేయదు. అయితే 
ధర్మంలో కొత్తపోకడల్ని లేవనెత్తేవారు మాత్రం ఆ భాగ్యానికి నోచుకోలేరని ఇతర హదీసులు 
ఉద్దాటిస్తున్నాయి. ఈ హదీసులో 'ఫర్లు అనే పదం వాడబడింది. ఫర్తు అంటే ముందుగా 
గమ్యానికి చేరుకొని తన వెనుక వస్తున్న ప్రయాణ బృందానికి అవసరమైన ఏర్పాట్లు చేసే 
వాడని అర్థం. ముహమ్మదీయ అనుచర సమాజానికి ఫర్తు, స్వయంగా వారి ప్రవక్త కావటం 
నిజంగా వారి అదృష్టం! 


1030. హజ్రత్‌ అబూహురైరా (రజి) గారే క్షత రయ SE, 17 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ఏ ్పషషలత టీత్‌ 06 
(సల్లం) తన సహచరులనుద్దేశ్యించి, ౪ 15 SEs a దహన! 
“దెవం మానవుల) పాపాలను నంట న 
ప్రక్షాళనం ప త ల 
పెంచేందుకు దోహదపడే విషయాలు 
ఎమిటో నేను మోకు చెప్పనా?” అని 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 


అడగ్గా, దానికి ఆయన సహచరులు, 
“తప్పకుండా చెప్పండి దైవప్రవక్తా” అని 
విన్నవించుకున్నారు. అప్పుడాయన 
ఇలా చెప్పారు: “కష్టమనిపించినప్పటికీ 
బాగా వుజూ చేయటం, మప్టిద్‌ల వైపు 
ఎక్కువ అడుగులు వేయటం (అంటే 
దూరం నుంచి రావటం), ఒక నమాజు 
ముగిసిన పిదప తరువాతి నమాజు 
కోసం ఎదురు చూడటం. ఇదే రిబాతు! 
ఇదే రిబాతు!!” (ముస్లిం) 


(ముస్తింలోని శుచీశుభతల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


SIE, 


hort! ఆ! మి! కర 2! 
LE) న tsa! Ce al shal; 
ఆ త్వు రు! సవ 


“రిబాతు' అంటే సరిహద్దుపై కాపలా కాయటం, శత్రువు లోపలికి జొరబడకుండా 
. రేయింబవళ్లు ఒకేచోట కూర్చొని పర్యవేక్షిస్తూ ఉండటం అని అర్థం. నమాజ్‌ చేసే వ్యక్తి 
ఎడతెరిపిలేకుండా తన మనసును దైవధ్యానం, దైవారాధన యందే లగ్నం చేసుకొని షైతాన్‌ 
దాన్ని లోబరచుకోకుండా కాపాడుకుంటాడు. కనుక ఒక నమాజ్‌ తర్వాత రెండో నమాజ్‌ 
కోసం నిరీక్షించటం రిబాత్‌ (సరిహద్దుపై కాపలా కాయటం) లాంటిదని చెప్పబడింది. ఈ 


హదీసు ఇంతకు ముందు కూడా వచ్చింది. 


1031. హజ్రత్‌ అబూ మాలిక్‌ అష్‌అరీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా ప్రవచించారు: పరిశుభ్రత 
సగం విశ్వాసం (ఈమాన్‌)కు సమానం. 
(ముస్లిం, 
ఈ హదీసు ఇంతకు ముందు 
సహనం అధ్యాయంలో సుదీర్హంగా 
వచ్చింది. 
ఇంతకు ముందు “ఆశాభావం” 
అధ్యాయం చివర్లో వచ్చిన అమ్‌ బిన్‌ 
అబసా(రజి) హదీసు ఈ అధ్యాయానికి 


GA త్రుడ Gh పము - 1 
ల 3 క తంల ger hs 
మోక త ౮౮ 06 వ 5 

ps el yt పటు! 


rg తి శీ . 
AE ye yd wll డో 


a త్‌ - | 3 ళ్‌ తీ ః 
sell Tg త్రయ! మా! sj 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


కూడా వర్తిస్తుంది. అది చాలా ముఖ్య 
మైన హదీసు. అందులో ఎన్నో సత్కా 
ర్యాలను ప్రస్తావించటం జరిగింది. 


త్రో ర్ట క ర్రయ సియా ద్వేష 
hl 


(సహీహ్‌ ముస్లింలోని శుచీకుభతల ప్రకరణం) 


ముఖ్యాంశాలు . 


'తుహూర్‌' అంటే పరిశుభ్రత అని భావం. నమాజ్‌ నెరవేరటానికి పరిశుభ్రత చాలా 


అవసరం. అశుద్దావస్థలో నమాజ్‌ చేయటానికి కనీసం అనుమతి కూడా లేదు. 


పరిశుభ్రతే 


సగం విశ్వాసం (ఈమాన్‌) తో సమానమని చెప్పటం ద్వారా పరిశుభ్రత యొక్క ప్రాధాన్యత 


వెల్లడౌతోంది. 


1032. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా ప్రవచించారు: మీలో 
ఎవరయినా బాగా వుజూ చేసి, ఆ 
తర్వాత అషిహదు అల్లా ఇలాహ 
ఇల్లల్లాహు వహిదహూ లాషరీక లహూ, 
వ అష్‌హదు అన్న ముహమ్మదన్‌ 
అబ్బుహూ వ రసూలుహూ” (అల్లాహ్‌ తష 
వేరొక ఆరాధ్య దేవుడు లేడని నేను 
సాక్ష్యమిస్తున్నాను. ఆయన ఒక్కడే. 
ఆయనకు భాగస్వాములు మరెవరూ 
లేరు. ముహమ్మద్‌ (సల్లం) అల్లాహ్‌ 
దాసుడు మరియు అల్లాహ యొక్క 
ప్రవక్త అని కూడా నేను సాక్ష్య 
మిస్తున్నాను) అని పలికితే అతని కోసం 
ఎనిమిది స్వర్గద్వారాలూ తెరువబడ 
తాయి. అతను తాను కోరిన ద్వారం 
గుండా లోనికి వెళ్ళవచ్చు. (ముస్లిం) 
తిర్మిజీలో ఈ వాక్యాలు అదనంగా 
ఉన్నాయి: అల్లాహుమ్మజ్‌ అల్‌నీ మినత్త 
వ్యాబీన వజ్‌అల్‌నీ మినల్‌ ముత 
తహిరీన్‌ (ఓ అల్లాహ్‌! నన్ను ఎక్కువగా 


ఉమ! ద్ర రయ ప్రయ Nor 

20౮ శక కవీ బాం య | సట 
హ్‌ ద్రహరక ప కక 
ఉస్మస్య ను తష! 06 సంస్తల! 
మర! క 64 CN Poy 
న యా des; 


గ జ క వ 
గయలో ol3) els Ul రో gers wes 


పం glial ln: git 515, 
po ie లాం రః! ya) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 38 era 


పశ్చాత్తాపపడేవానిగా చెయ్యి. ఇంకా 
నన్ను ఎక్కువగా పరిశుద్ధతను పాటించే 
వానిగా చెయ్యి). 


(సహీహ్‌ ముస్లింలోని శుచీచుభ్రతల ప్రకరణం- సుననె తిర్మిజీలోని ఉచీశుభ్రతల 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


“తవ్వాబొ అంటే అతి ఎక్కువగా పశ్చాత్తాపపడేవారని, దైవం వైపునకు మరలేవారని 
అర్థం. అదే విధంగా అతి ఎక్కువగా పరిశుభ్రతను పాటించేవారంటే పాపాలకు, అవిధేయతలకు 
దూరంగా ఉండి ఆధ్యాత్మిక పరిశుభ్రతను పాందేవారని భావం. 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 


186వ అధ్యాయం 


ల! a EU 141 
అజాన్‌ ఘనత 


1033. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: అజాన్‌ చెప్ప 
టానికి, తొలి పంక్తిలో చేరటానికి 
ఎంతటి ఘనత ఉందో ప్రజలకు గనక 
తెలిస్తే ఆ ఘనతను పొందటానికి 
పరస్పరం లాటరీ వేసుకోవటం తప్ప 
గత్యంతరం లేదని తెలిస్తే, వారు తప్ప 
కుండా లాటరీ వేసుకుంటారు. అలాగే 
నమాజ్‌కు వేళకాగానే తొలి సమ 
యంలో (మస్టిదుకు) రావటానికి 
ఎంతటి ఘనత ఉందో తెలిస్తే, వారు 
పరుగెత్తుకుంటూ మరీ వస్తారు. అదే 
విధంగా ఇషా, ఫజ్ర్‌ (సామూహిక, 
నమాజులకు ఎంతటి ఘనత ఉందో 
తెలిస్తే, వాటి కోసం కాళ్ళీడ్చుకుంటూ 
- రావలసి వచ్చినా సరె వారు తప్పకుండా 
(మస్టిద్‌కు) వస్తారు. (బుఖారీ, ముస్లిం) 


WA es ish gl పం VY 
శ oO Jr: GRE 41955 
SS as బిల! Clty ఎమీ! 
MS eT 
EME Sgt 
క. 
tls! Gey ad ii 
a SE: ep; 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం- నహీహ్‌ మున్లింలోని నమాజ్‌ ప్రకరణం) 


1034. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
ముఆవియా (రజి) తెలియజేశారు: 
అజాన్‌ చెప్పేవారి మెడలు ప్రళయ 


మూట! ద స్త్ర పుం 178 

నీ క ws a a శ # టో 
లస హవ 05 దయ. :లేయ 
wep aly 2 0 భంగి SR స 
elas Gel eb! Jbl రంప!) 


hails 


https://teluguislam.net - https://telugudua.net . 


హదీను కిరణాలు-2 


దినాన అందరికంటే పొడుగ్గా 


(ముస్లిం) 


ctr? 12 


శ ఉత 


(సహీహ్‌ ముస్లింలోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు: 


ఈ హదీసు ద్వారా అజాన్‌ యొక్క ప్రాముఖ్యత వెల్లడౌతోంది. దైవారాధన వైపునకు, 
సాఫల్య మార్గం వైపునకు ఆహ్వానించే కొన్ని పలుకుల సముదాయాన్ని “అజాన్‌ అంటారు. 
అజాన్‌ చెపే బృవానిని “'ముఅజ్జిన్‌' అంటారు. అలాంటి ముఅజ్జిన్‌ యొక్క అజాన్‌ విని ఎంత 
మంది అయితే, నమాజ్‌ కోసం వస్తారో వారందరి నమాజుల పుణ్యం ముఅజ్జిన్‌కు కూడా 
లభిస్తుంది. ఎందుకంటే దైవప్రవక్త (సల్లం) 'మన్‌ దల్ల అలా ఖైరిన్‌ ఫలహూ మిస్‌లు అజి 
ఫాయిలిహీ' అన్నారు. అంటే మంచిపని వైపునకు మార్గదర్శకత్వం వహించేవారికి కూడా 
దాన్ని ఆచరించేవారికి సమానంగా పుణ్యం లభిస్తుందని భావం. అజాన్‌ చెప్పేవారు హష్ష 
మైదానంలో మానవులందరిలో విశిష్టమైనవారుగా కనిపిస్తుంటారు. 


1035. హ(జత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) తనతో ఇలా అన్నారని అబ్బుల్లావా 
బిన్‌ అబ్బుర్రహ్మాన బిన్‌ అబూ సాసఆ 
చెప్పారు: నీకు మేకలు, పొలాలంటే 
యిష్టమనుకుంటాను. ఎది ఎమైనా 
నువ్వు మేకల మధ్యగాని, పొలాల్లోగాని 
ఉన్నప్పుడు నమాజ్‌ కోసం అజాన్‌ 
చెప్పదలిస్తే బిగ్గరగా చెప్పు. ఎందుకంటే 
ముఅజ్జిన్‌ గొంతు ఎక్కడివరకయితే 
వినిపిస్తుందో 
జిన్నాతులు, మానవులు, ఇంకా ఇతర 
వస్తువులన్నీ ప్రళయదినాన అతనికి 
అనుకూలంగా సాక్ష్యం పలుకుతాయి. 


తను ఈ విషయం దైవప్రవక్త (సల్లం) 
ద్వారా విన్నానని హజ్రత్‌ అబూ సయీద్‌ 


(రజి) చెప్పారు. (బుఖారీ) 


దాని పరిధిలోని ' 


లా al ds 23 140 

అ. ర! మూ ల రా రతా! య 
ప్ర! జ! UA: G3 ఢా! 
తయ య ఉక 88 మధు య! ద్వా 
చం Gb యు ద్‌ తద్దుర్థ 3! 
Ye ద YL fe cel 
MIs ly Geol 
టా sf de wl ప్ర ప ష్య 
gel ely) #4 Js Gre 


(సహీవా బుఖారీలోని అజాన్‌ ప్రకరణం) 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


ముఖ్యాంశాలు 


రగా కాగా 


ఇతర వస్తువులన్నీ అంటే జంతువులు, వృక్షాలు మొదలగునవి అని అర్థం. ప్రళయ 
దినాన దేవుడు వాటికి కూడా మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు. దాని మూలంగా అవి మానవుల, 
జిన్నాతుల మాదిరిగా ముఅజ్జిన్‌కు అనుకూలంగా సాక్ష్యం చెబుతాయి. ఈ హదీసు ద్వారా 
కూడా అజాన్‌ మరియు ముఅజ్జిన్‌ల ఘనతా విశిష్టతలు వెల్లడౌతున్నాయి. 


1036. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: అజాన్‌ చెప్ప 
. బడినప్పుడు షైతాన్‌ ఆ శబ్దం వినకూడ 
దని తలచి, వెనక్కి తిరిగి పలాయనం 
చిత్తగిన్తాడు. ఆ సమయంలో 
(భయంతో) వాడికి అపానవాయువు 
కూడా వెలువడుతుంది. అయితే 
అజాన్‌ చెప్పటం అయిపోగానే వాడు 
మళ్ళీ తిరిగొస్తాడు. ఆ తర్వాత 
ఇఖామత్‌ చెప్పటం ప్రారంభించగానే 
తిరిగి వెన్నుచూపి పారిపోతాడు. 
ఇఖామత్‌ చెప్పటం అయిపోగానే 
తిరిగొచ్చి మనిషి మనసులో దురాలోచ 
నలు రేకెత్తిస్తాడు. మనిషికి అంతకు 
ముందు గుర్తులేని విషయాలను 
(నమాజ్‌లో ఉండగా) గుర్తు చేస్తూ, 
“ఇది జ్ఞాపకం తెచ్చుకో, అది జ్ఞాపకం 
తెచ్చుకో” అంటాడు. (ఆ దురాలోచనల 
మూలంగా) మనిషికి తాను ఎన్ని 
రకాతులు చేశానన్న సంగతి కూడా 
గుర్తుకు రాదు. (బుఖారీ, ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం - 


2 తో శం లీ ఫ్‌ శి ల 
ర్‌ రడీ శో! లాం NTT 


$s Sf 8 క క 06s 
pe bis J dU గ aly 
Fl ఏపీ! సజ ర వలకు ద 
సయ |] క టి. ఏ ఆఫ సు 
న. ర 3 ల Fl ట్ర్‌! 
యి 11 కప్‌ (య 3531 నర్పడ్త్‌ ను 
ఎర! రవ యా _ర్రక ప్రా మ్మ న 
ele Gi క క క్ర 
హర! డృ 


నహీహ్‌ ముస్లింలోని నమాజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 . 


1037. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 


ప్రబోధిస్తుండగా తాను విన్నానని, 


హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ 
ఆస్‌ (రజి) తెలియజేశారు: మీరు 
అజాన్‌ విన్నప్పుడు, ముఅజ్జిన్‌ ఏ 
విధంగా పలుకుతాడో ఆ విధంగా 
మోరు కూడా పలకండి. ఆ తర్వాత 
నా కొరకు దరూద్‌ పఠించండి. 
ఎవరయినా నా కొరకు ఒకసారి దరూద్‌ 
ఠిస్తే దేవుడు వారి మోద పదిసార్లు 
కారుణ్యవర్షం కురిపిస్తాడు. 


దరూద్‌ పఠించిన తర్వాత నాకు 'వసీలా' 
లభించాలని దైవాన్ని అర్ధించండి. 
నిస్సందేహంగా “వసీలా అనేది 
స్వర్గంలో ఒక ఉన్నత స్థానం. దేవుని 
దాసుల్లో ఒకే ఒక్కడు మాత్రమే దానికి 
యోగ్యుడు-ఆ ఒక్కళణ్ణి నేనే అవుతానని 
ఆశిస్తున్నాను. కనుక ఎవరయితే నాకు 
వసీలా లభించాలని కోరుకుంటారో 


వారికి తప్పకుండా నా సిఫారసు సమ్మ 


తించబడుతుంది. (ముస్తం) 


రత్త 


aa 


Ise అటి! We beg Very 


(re) Lees al ఢా లాలన! 
11వ! ఎ రా 5 రన్‌ స్తో ads 
(HE ఖ్‌ లెక క ఏక 
Ged le Ne SE le i 


త్‌ 


Gh le Je E 

ste [ లం ప త మం మా ఆ పేమ 

Jes ja Ul os ol #3 a 
తలు పయ టి మవ As 


(సహీహ్‌ ముస్తింలోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దేవుడు, ప్రవక్తపై దరూద్‌ పంపిస్తాడంటే. ఆయనపై తన కారుణ్యాన్ని కురిపిస్తాడని 


అర్థం. అదే దైవదూతలు దరూద్‌ పంపుతారంటే మన్నింపుకోసం వేడుకుంటారని భావం. 
మానవులు దరూద్‌ పంపిస్తారంటే శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారని భావం. నిఘంటువు ప్రకారం 
వసీలా అంటే సామీప్యం అని అర్థం. లక్ష్యసాధనలో ఉపయోగపడే సాధనాన్ని 'వసీలా' 
అని చెప్పవచ్చు. కాని ఇక్కడ వసీలా అంటే స్వర్గంలో ఒక మహోన్నత స్థానం. అది దైవప్రవక్త 
(సల్లం)కు మాత్రమే ప్రసాదించబడుతుంది. 

సిఫారసు అంటే ఒకరి తప్పుల్ని పొరపాట్లను మన్నించమనీ లేదా వారికి మంచి 
చేయమని మరొకర్ని అర్జించటం. హదీసు పరిభాషలో సిఫారసు అంటే దైవప్రవక్త (సల్లం)కు 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 3 GAs 
లభించనున్న ఒక హక్కు. దాని ఆధారంగా ఆయన దేవుడు తలచిన వారి మన్నింపు కొరకు 
ప్రార్థిస్తారు. 

అజాన్‌ వినేవారు దానికి జవాబుగా. ముఅజ్జిన్‌ పలికే పలుకుల్నే ఉచ్చరించాలి. 
అయితే హయ్య అలన్సలాహ్‌ మరియు హయ్యఅలల్‌ ఫలాహ్‌కు జవాబుగా మాత్రం “లా 
హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్‌” అని పలకాలి. అజాన్‌ పూర్తయిన తర్వాత దైవప్రవక్త(సల్లం,) 
కొరకు దరూద్‌ పఠించాలి. ఆయనకు 'వసీలా' స్థానం లభించాలని ప్రార్ధించాలి. అలా 
చేసేవారి కొరకు ప్రళయదినాన దైవప్రవక్త (సల్లం) సిఫారసు అనివార్యమవుతుంది. అయితే 
వారు ఏకదైవారాధకులుగా తనువు చాలించినవారై ఉండాలి. అధముల ప్రార్థనల మూలంగా 
ఉత్తములకు ప్రయోజనం కలుగుతుందని కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 


1038. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా ప్రవచించారు: అజాన్‌ 
విన్నప్పుడు ముఅజ్జిన్‌ పలికే పలుకుల్నే 
మోరూ పలకండి. (బుఖారీ-ముస్థిం) 


డ్రి! డు ఆ! ప్రస NYA | 
Is} 06 స్తత! O25 Saat ss 
షప! రిక్త య ఏష Mrs 

ale Gi 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్థింలోని నమాజ్‌ ప్రకరణం) 
1039. హ(జత్‌ జాబిర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: అజాన్‌ విన్న తర్వాత 


We al ద్ర yi 23 Nor 
“9 “0 చ ste 2 లొ ల ళ్‌ 
io Jb iar ide స్త్ర 4 లల! 


క 


ఈ విధంగా పఠించేవారి కొరకు నా 
సిఫారసు అనివార్యమవుతుంది. (అల్లా 
హుమ్మ రబ్బహాజిహిద్దా వతిత్తామ్మా.....) 
అనువాదం: ఓ అల్లాహి! ఈ పరిపూర్ణ 


jell యత్తు pat AU] య 
A CT Asal పండి! యి! 
TE DA TRE el 
ర్‌ యం శ ote WIE; ga! 


ఆహ్వానానికి, జరగబోయే నమాజ్‌కు 
అధిపతీ! ముహమ్మద్‌ (నల్లం)కు 
“వసీలా' మరియు ఘనతను ప్రసా 
దించు. నీవు ఆయనకు చేసిన వాగ్దానం 
ప్రకారం ఆయన్ని “మహ్‌మూద్‌' 
స్థానంపై ప్రతిష్టింపజెయ్యి. (బుఖారీ) 

(నహీవా బుఖారీలోని అజాన్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

“ఆహ్వానం' అంటే అజాన్‌ పలుకులని అర్థం. “పరిపూర్ణమైనది' అంటే ప్రళయం 


“తంత! oly) Trae 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 44 ర్‌ కారా 


క్త 


వరకు ఎలాంటి మార్పులకు, చేర్పులకు ఆస్కారం లేనిదనీ లేక దోషాలకు అతీతమైనదని 
భావం. అజాన్‌ అనేది ఇస్టామియ విశ్వాసాల సమగ్ర రూపం. జరగబోయే నమాజ్‌ అంటే- 
ప్రస్తుతం చెప్పబడిన అజాన్‌ తర్వాత జరగబోయే నమాజ్‌ కావచ్చు. లేదా ఈ నమాజ్‌ 
ప్రళయం వరకు నిలిచి ఉంటుందనే భావమైనా కావచ్చు. ఇందులో వసీలా ప్రార్థన యొక్క 
ఘనత ప్రస్తావించబడింది. అయితే వసీలా ప్రార్థనను అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్‌ హదీసులో 
వివరించబడినట్లుగా ప్రార్థించాలి. అంటే ముందుగా అజాన్‌ పలుకులకు సమాధానం చెప్పాలి. 
తర్వాత దరూద్‌ పఠించాలి. ఆ తర్వాత వసీలా ప్రార్థన చేయాలి. 
1040. హజ్రత్‌ సాద్‌ బిన్‌ అబూ వఖ్ఞాస్‌ f. foe ce ee 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) రథ? 1 iss క 5 igs క 
ఈ విధంగా ప్రవచించారు: అజాన్‌ విన్న i నం ధ గ 
తర్వాత ఈ విధంగా పలికేవారి పాపాలు Sl Agel O53 ea be 
మన్నించబడతాయి: (అష్‌హదు అల్లా (pres se రీ టి అరు Y ties il స 
ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ....) పస్తు ర్‌ పి డు Terre 
అనువాదం: అల్లాహ్‌ తప్ప వేరొక ఆరా గహ“ sie చు Hy Poy 
ధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. Hens 
ఆయన ఒక్కడే. ఆయనకు సహవర్తులు 
ఎవరూ లేరు. ఇంకా ముహమ్మద్‌ 
(సల్లం) ఆయన దాసులనీ, ప్రవక్త అని 
కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. 
అల్లాహిను ప్రభువుగా, ముహమ్మద్‌ను 
ప్రవక్తగా, ఇస్లాంను ధర్మంగా సంతో 
షంతో అంగీకరిస్తున్నాను. (ముస్లిం, 
(సహీహ్‌ ముస్థింలోని నమాజ్‌ ప్రకరణం) = 
bab es స. మా (Uy థ్‌] డ్‌ ఆ ర -_ 2. 
ప్రకారం దైవప్రవక్త (సల్లం ౦గా ఫ్‌ 
రా రా a Ein: IE Ul G :0b 

ప్రవచించారు: అజాన్‌ మరియు ో . పకట లచ గే . | 
ఇఖామత్‌ల మధ్య చేయబడే ప్రార్థన yl sl oly) GY ols! pe 
త్రోసిపుచ్చబడదు. అర్ర అ ఆతం gle ly 

(అబూదావూద్‌, తిర్మిజీ- హనన్‌) 

(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ వ్రకరణం-నుననె తిర్మిజీలోని నమాజ్‌ 


అధ్యాయం) 
——=ెరిశీల—- 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 45 laid, 


అడి! pa EC 14 


నమాజుల ఘనత 
దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: సమయ! య: లట ‘al JG 
“నిశ్చయంగా నమాజు అశ్లీల కార్యాల యయ? ష్‌ షక 
నుండి, చెడు పనుల నుండి నిరోధిస్తుంది.” 580, టా కు 11]ళ గ్‌ 2G 


(అల్‌ అన్‌కబూత్‌: 45) 


వివరణ 


నమాజును తగురీతిలో, దైవప్రవక్త విధానానికి అనుగుణంగా అత్యంత భక్తీ శ్రద్దలతో 
నెరవేర్చేవారికి మాత్రమే ఆ ప్రయోజనం లభిస్తుంది. అలాగాకుండా కాకి పొడుపులు పొడిచి 
నట్టు, ఎదో మొక్కుబడిగా చేసే నమాజు అసలు నమాజే కాదు. దాని వల్ల మనిషిలో 
ఎలాంటి మార్పూ రాదు. అందుకే నమాజ్‌ను పూర్తి భక్తీ శ్రద్ధలతో నెరవేర్చాలి. 


1042. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ ర్పయప్తోత! రై రత 
అబూహురైరా (రజి) తెలియజేశారు: జ ర్రీయ తర జ న. ఫస 
మోలో ఎవరి ఇంటి ముందైనా ఒక జవ fp 

సెలయేరు ఉండి, అందులో అతను ర ఆ J ee న (> ర్‌ 
ప్రతి రోజూ ఐదుసార్లు స్నానం చేస్తూ 0 ssh As MLE 
ఉంటే అతని ఒంటిపై మురికి, మాలి ము ప 
న్యాలు మిగిలి ఉంటాయా చెప్పండి?” ale gies lll og 
అని అడిగారు దైవప్రవక్త (సల్లం). 

దానికి సహచరులు, “ఎలాంటి మురికి, 

మాలిన్యాలు మిగిలి ఉండవండీ?” 

అని సమాధానమిచ్చారు. అప్పుడు 

దైవప్రవక్త (సల్లం) ఇలా అన్నారు: 

“ఐదుపూటల నమాజు సంగతి కూడా 


hl ట్రం పటి gl పప VEY 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 46 రా కాలా 
అంతే. అల్లాహ్‌ వాటి మూలంగా పాపా 
లను మన్నిస్తాడు.” (బుఖారీ-ముస్తీం) 
(సహీహ్‌ బుఖారీలోని నమాజ్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్లింలోని (ప్రార్ధనాస్థలాల 
(కరణం, 
ముఖ్యాంశాలు 
ఈ హదీసులో ఐదుపూటల నమాజ్‌ ఘనత, వాటిని నెరవేర్చటం వల్ల కలిగే ప్రయోజ 
నాలు వివరించబడ్డాయి. ప్రతి రోజూ ఐదుపూటల నమాజ్‌ చేస్తే మనిషి వల్ల జరిగే చిన్నచిన్న 
పాపాలన్నీ మన్నించబడతాయి. అయితే నియమనిబద్ధంగా, భక్తీశద్ధలతో చేసే నమాజ్‌ వల్లే 
ఇలా జరుగుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తమకు నచ్చిన విధంగా, తమకిష్టం 


వచ్చినట్లు చేసే నమాజు వల్ల ఏ పాపం మన్నించబడదు. 


1043. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: ఐదుపూటలా నమాజ్‌ 
చేయటం మోలో ఒకరి ఇంటిముందు 
నిండుగా ప్రవహిస్తున్న సెలయేటిలో, 
రోజూ ఐదుపూటల స్నానం చేయటం 
లాంటిది. (మున్లిం/ 


wl st De 
అయి! in 3 క 04 :06 
cb క. $5 ద్ద! 
న 05 ప LEE 
రాజ! దద గప!) గాయాల ely 
గ్‌ 


(సహీహ్‌ మున్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం) 


1044. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం: ఒకతను ఓ స్త్రీని ముద్దాడాడు. 
ఆ తర్వాత అతను (పాపభీతితో) దైవ 
ప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి తను చేసిన 
తప్పుని గురించి చెప్పుకున్నాడు. 
అప్పుడు “నమాజును స్థాపించు, పగటి 
యొక్క రెండు సరిహద్దు సమయాల 
లోనూ, కొంత రాత్రి గడచిన తరు 
వాతనూ. నిస్సందేహంగా సత్కార్యాలు 
దుష్కార్యాలను దూరం చేస్తాయి' అనే 
ఆయతు అవతరించింది. ఆ తర్వాత 


| ges gil లాం - «££ 
Er ae 
‘lu dl ర! న ఆ శో G1 
AA a hs Gr gra 5 
Jw 4 SEI ౮౯ POE 
ప్రమా గలే సో! సూ! JU lias గ్ర 


dle 


https://teluguislam.net - https://telugudua.net 


Sy మల్‌ 10 
హదీసు కిరణాలు-2 47 CANE, 


అతను “ఈ ఆయతులోని ఆదేశం నా 
కొక్కడికేనా?” అని అడిగాడు. దానికి 
దైవప్రవక్త (సల్లం) “నా అనుచర సమా 
జంలోని వారందరికీ” అని చెప్పారు. 
(బుఖారీ-మున్లిం) 

ముఖ్యాంశాలు 

పగటి యొక్క రెండు సరిహద్దు సమయాలలో నమాజ్‌ స్ట్థాపించటమంటే, ఫజ్ర్‌ 
మరియు మగ్రిబ్‌ నమాజులు కావచ్చు. కొంతమంది దానిభావం కేవలం ఇషా నమాజు 
అనీ, మరికొంతమంది మగ్రిబ్‌ మరియు ఇషా నమాజులని, “కొంతరాత్రి గడచిన తర్వాత” 
అంటే తహజ్ఞాద్‌ అనీ అభిప్రాయపడ్డారు. బహుశా ఈ ఆయతు మేరాజ్‌ సంఘటనకు ముందు 
అవతరించి ఉంటుందని ఇమామ్‌ ఇబ్నె కసీర్‌ (రహ్మలై) తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 
ఎందుకంటే మేరాజ్‌ సంఘటన జరిగినప్పుడే ఐదు నమాజులు విధించబడ్డాయి. అంతకు 
ముందు రెండు నమాజులే విధిగా ఉండేవి. ఒకటి- సూర్యోదయానికి ముందు, మరొకటి- 
సూర్యాస్తమయానికి ముందు. ఆ తర్వాత రాత్రి చివరి వేళల్లో తహజ్ఞుద్‌ నమాజ్‌ ఉండేది. 

ఎది ఎమైనా ఇక్కడ ఈ ఆయతు ద్వారా, నమాజ్‌ అనేది చాలా గొప్ప సత్కార్యమన్న 
విషయం బోధపడుతోంది. నమాజ్‌ చేస్తే గతంలో జరిగిన పాపాలు సమసిపోతాయి. అయితే 
దానివల్ల చిన్నచిన్న పాపాలు మాత్రమే | క్షమించబడతాయి. పెద్దపాపాలు క్షమించబడటానికి 
స్వచ్చమైన పశ్చాత్తాపం అవసరం. 
1045. హజ్రత్‌ అబూహురైరా (రజి) 4! ఢం కన్‌ తలం 1-80 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 8౬: న 
విధంగా ప్రవచించారు: ఘోరపాపాలకు ట్‌. డ్‌ . 
పాల్పడకుండా ఉంటే ఐదు పూటల 
నమాజులు, ఒక జుమా నుండి మరో 
జుమా వరకు గల కాలం, వాటి మధ్య 
జరిగే (చిన్నచిన్న) పాపాలకు 
పరిహారాలు. (ముస్లిం) 

(సహీహ్‌ ముస్థింలోని శుచీవుభ్రతల ప్రకరణం) 


SN OE 
ఆయా ం1్క్ట పాయు సప Goes 


ముఖ్యాంశాలు 


ఐదుపూటల నమాజుల విరామ సమయంలో, ఒక జుమా నుండి మరో జుమాకు 
గల మధ్యకాలంలో జరిగే పాపాలన్నీ మన్నించబడతాయని పై హదీసు ద్వారా బోధపడుతోంది. 
https://teluguislam.net - https://telugudua.net 


రో గాలా 


అయితే ఘోరపాపాలకు పాల్పడి ఉండకూడదు. ఎందుకంటే ఘోరపాపాలు మనస్ఫూర్తిగా 
పశ్చాత్తాపం చెందనంతవరకు క్షమించబడవు. బహుదైవారాధన, తల్లిదండ్రుల పట్ల అవిధేయత, 
అబద్ధ ప్రమాణాలు, అబద్ధపు సాక్ష్యాలు, అనాధుల సొమ్ము తినటం, శిఅవతుల మోద 
నిందలు మోపటం మొదలగునవన్నీ ఘోరపాపాలు. ఇవి కేవలం నమాజ్‌ చేసినంత మాత్రాన 


హదీసు కిరణాలు-2 48 


క్షమార్హం కావు. 


1046. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
ఉస్మాన్‌ బిన్‌ అపాన్‌ (రజి) తెలియ 
జేశారు: ఎ ముస్లిం అయినా ఫర్డ్‌ 
నమాజ్‌ వేళ కాగానే చక్కగా వుజూ చేసి, 
ఎంతో భక్తితో, ఉత్తమ పద్దతిలో రుకూ 
చేస్తే, అది అతని వెనుకటి పాపాలకు 
పరిహారం అవుతుంది. అయితే అతను 
ఘోరపాపానికి ఒడిగట్టి ఉండకూడదు. 
ఈ పరంపర నిత్యం కొనసాగుతూనే 
ఉంటుంది. (ముస్తిం) 


Jie ట్టు Ste yey Vet 


bys i 7 Pc . జా a ల్‌ . 
SE శు! Jy ces JU ee al వా. 


ఖీ క ళ్‌ : 5 
She sa బయ sl గ్ర Gn: 


ce 55 Bz లే లా . 
Ue యు lees క వు ner 
oe Gls WJ SUS ఉరి! (య్యా 
wes Tire = a నా a ఠి భీ 
A తప్‌ GS EF బై ఆ sl 


cls ely, cls 


(సహీహ్‌ ముస్తింలోని జుచీళుభ్రతల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


నమాజును - దాని నియమాలను, విధులను పాటిస్తూ నెరవేర్చాలని ఈ హదీసులో 
బోధించబడింది. అలాంటి నమాజే పాపాలకు పరిహారం కాగలుగుతుంది. లేకపోతే దానివల్ల 


ఎలాంటి ప్రయోజనం ఉండదు. 


https://teluguislam.net - https://telugudua.net 


3 ౪0 ఈం మల్‌ 107 
హదీసు కిరణాలు -2 49 SID 


yells wal ihe LG 144 
ఫజ్‌, అస్ర్‌ నమాజుల ఘనత 


1047. హజ్రత్‌ అబూ మూసా (రజి) ఏ! సై My gl రా - Vt 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ oe 2:06 షో స రేలు క 
విధంగా ప్రవచించారు: రెండు శీతల we See she 
le Gis హం. Sh లా! 
నమాజులను చేసేవాడు న్వర్గానికి sey ah సద 

పండూ! గ్ర ఎ 

వెళ్తాడు.” (బుఖారీ-ముస్టీం) త క్‌ 


రెండు శీతల నమాజులంటే ఫజ్ర్‌ 
మరియు అన్‌. 


(సహీవా బుఖారీలోని నమాజ్‌ వ్యవధుల (వ్రకరణం- నహీవా మున్లింలోని 
ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ముస్లిం అయిన వ్యక్తి ప్రతి నమాజునూ క్రమం తప్పకుండా చేయటం విధి అన్న 
విషయంలో ఎలాంటి సందేహానికీ తావులేదు. కాని కొన్ని నమాజుల్ని క్రమం తప్పకుండా 
పాటించాలంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ముస్లింలు ఆయా నమాజుల 
విషయంలో సోమరితనానికి లోనుగాకుండా ఉండేందుకు వాటి ఘనతావిశిష్టతల గురించి 
మరింత విపులంగా వివరించటమైనది. అలాంటి నమాజుల్లో ఒకటి వటజ్‌ నమాజ్‌. 
ముంచుకొచ్చే నిద్రమత్తును బలవంతంగా అదుపులో పెట్టుకొని, చన్నీటితో వుజూచేసి నమాజ్‌ 
చేయటం మనసుకు చాలా కష్టంగా తోస్తుంది. అదే విధంగా అనస్‌ నమాజ్‌ చేయటం 
కూడా ఒకింత కష్టంతో కూడుకున్న పనే. ఎందుకంటే సాధారణంగా మనిషి ఆ సమయంలో 
వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో తలమునకలై ఉంటాడు. వాటన్నిటినీ విడిచిపెట్టి నమాజ్‌కు 
బయలుదేరాలంటే మనసుకు కష్టంగా ఉంటుంది. అందుకే హదీసులో ప్రత్యేకంగా ఈ 
రెండు నమాజుల ఘనతను గురించి వివరించటం జరిగింది. 


1048. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా పయ ప్రే ల - 104 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ ఓ టు ఓ! క ఆ! 
అబూ జహీర్‌ ఉమారా బిన్‌ రువైబా | | 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 50 RIAD 


(ప 


(రజి) తెలియజేశారు: “సూర్యోదయా | ఏవీ అ ఘః రష ప్రక శ రం 
నికి ముందు, సూర్యాస్తమయానికి Gy J “| a ne oy 
ముందు నమాజ్‌ చేసిన వాడెవడూ 

PO PE yea 
నరకానికి వెళ్ళడు.” (ముస్టిం) న్‌ 


(సహీహ్‌ ముస్తింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

మనిషి కేవలం ఆ రెండు నమాజులు పాటిస్తే నరకం నుండి సురక్షితంగా ఉంటాడని 
అనుకుంటే పప్పులో కాలేసినట్లే. వాస్తవానికి ఐదుపూటల నమాజులు క్రమం తప్పకుండా 
పాటించేవాడే నరకం నుండి సురక్షితంగా ఉండగలడు. పై హదీసులో ఫజ్ర్‌ మరియు అస్‌ 
.నమాజుల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని అలా అనబడింది. ఈ రెండు నమాజుల్ని 
క్రమం తప్పకుండా పాటించే వ్యక్తి ఇతర నమాజుల విషయంలో కూడా నిర్లక్ష్యం వహించడని 
ఆశించవచ్చు. అలాంటి వ్యక్తి ఇతర విధుల్ని, అవసరమైన పనుల్ని కూడా నిర్వర్తిస్తాడు. 
పరలోకంలో సాఫల్యాన్ని పొందాలంటే ఇహలోకంలో విలైనంతవరకు విధుల్ని, దైవప్రవక్త 
ఆచారాలను పాటించటం అవసరం. 
1049. హజ్రత్‌ జుందుబ్‌ బిన్‌ సుఫ్యాన్‌ పడ ల్ల a తం న. 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా ప్రవచించారు: ఉదయం 
పూట (ఫజ్ర్‌) నమాజ్‌ చేసే వ్యక్తి దేవుని 
రక్షణలో ఉంటాడు. కనుక ఓ మనిషీ! 
తాను ఇచ్చిన రక్షణ గురించి దేవుడు peel pe 
నిన్ను ప్రశ్నించకుండా జాగ్రత్తపడు! 

(ముస్లిం, 


(సహీహ్‌ ముస్థింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం) 


wm లో 


a AE iG 


ముఖ్యాంశాలు 


ఈ హదీసుకు భావం ఇది: ఓ మనిషీ! నువ్వు ఫజ్ర్‌ నమాజ్‌ విషయంలో ఏమరుపాటుకు 
లోనుకాకు. దేవుని పట్టుకు భయపడు- లేదా దీని భావం ఇది కూడా కావచ్చు- మనిషీ! 
నువ్వు దేవుని రక్షణలో ఉన్న నమాజీల జోలికి పోమాకు. వారిని ఎ విధంగానూ బాధించకు. 
ఒకవేళ నువ్వు వారిని బాధిస్తే దేవుడు ప్రళయదినాన నిన్ను ఈ విషయమై నిలదీసి 
అడుగుతాడు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


రా కార 


మొత్తానికి ఈ హదీసులో ఫజ్ర్‌ నమాజును క్రమం తప్పకుండా నెరవేర్చమని, ఆ 
అలవాటును కొనసాగించమని, ఆ నమాజును నెరవేర్చేవారిని కష్టపెట్టకుండా ఉండమని 


తాకీదు చేయబడింది. 


1050. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: దైవదూతలు 
రేయింబవళ్ళు వంతులవారీగా మో 


దగ్గరికి వస్తూపోతూ ఉంటారు. ఫజ్ర్‌. 


మరియు అస్ర్‌ నమాజుల్లో వారందరూ 
కలుసుకుంటారు. ఆ తర్వాత రాత్రంతా 
మోతోపాటు గడిపిన దైవదూతలు 
తిరిగి ఆకాశం వైపు వెళ్ళినప్పుడు 
దేవుడు వారిని ఉద్దేశించి అడుగు 


తాడు- “మిరు వచ్చినప్పుడు నా 


దాసులు ఎం చేస్తున్నారు” అని. వాస్తవా 


నికి దేవునికి అంతా తెలిసే ఉంటుంది- 
దానికి దైవదూతలు, “మేము బయలు 
దేరినప్పుడు వారు నమాజ్‌ చేస్తున్నారు. 
అంతకు ముందు మేము వారి దగ్గరికి 
చేరుకున్నప్పుడు కూడా వారు నమాజ్‌ 
సితిలోనే ఉన్నారు” అని చెబుతారు. 
థి 

(బుఖారీ-మున్తిం) 


(సహీహ్‌ బుఖారీలోని నమాజ్‌ వ్యవధుల ప్రకరణం- సహీ 


స్థలాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
మానవుల కర్మలను వ్రాసిపెట్టే 


(2) 


ఎ! రైక ప్పాత్‌ ట్ర! ఎ 116 
రస్తు వస్త ఎ ర్వీ ర వరం మూ 
ప న Ty” ses 
Uy Sey వ హు 
pe | rg 
4 EN 
సు ist ill గ్ర ణ్‌ బయ! 
తా చో 
జ. re మ యంతు సో 
న (ఎప షాను ల్‌ క 


సు శస యీ న సని బట Se 
ls 
వొ ముస్థింలోని ప్రార్థనా 


దైవదూతలు ఒకరి వెనుక మరొకరు వస్తూపోతూ 


ఉంటారు. రాత్రిపూట వనిచేసే దైవదూతలు అనస్‌ నమాజ్‌ వేళ దిగివస్తారు. అప్పుడు 
పగటిపూట పనిచేసే దైవదూతలు కూడా ఉంటారు. ఆ సమయంలో ఇరు బృందాలూ 


https://teluguislam.net - https://telugudua.net 


ఈమ రురు 


వాదీను కిరణాలు-2 52 


కలుసుకుంటాయి. ఫజ్ర్‌ నమాజ్‌ వేళ పగటిపూట దైవదూతలు రాగానే రాత్రంతా పనిచేసిన 
దూతలు వెళ్ళిపోతారు. ఆ విధంగా దైవదూతలు పరస్పరం కలుసుకున్నప్పుడు మరియు 
వారిలోని ఒక బృందం ఇహలోకపు సమాచారం తీసుకొని దేవుని దగ్గరికి బయలుదేరు 
తున్నప్పుడు అదృష్టవంతులైన ముస్లింలు దైవారాధనలో, ఫజ్ర్‌ లేక అన్‌ నమాజుల్లో నిమగ్నులై 
ఉంటారు. లోకంలో జరిగే ప్రతిదీ అల్లాహ్‌కు తెలుసు. అయితే దూతల నోటితో, తన 
ప్రియదాసుల బెన్నత్యాన్ని చెప్పించాలన్న ఉద్దేశ్యంతోనే దేవుడు వారిని మానవుల గురించి 
అడుగుతాడు. 


1051. హజ్రత్‌ జరీర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ 
బజలీ (రజి) కథనం: ఒకసారి మేము 
దైవప్రవక్త (సల్లం) దగ్గర కూర్చొని 


lle pe రాల - 1201 


de US :JU We dl హ్రాం రజ! 
లన! షప ఆ! స యగన! 


ఉన్నాం. అది నిండు పున్నమి రాత్రి. 
ఆయన చంద్రుని వంక చూసి ఇలా 
అన్నారు: మోరు ఎ విధంగానయితే 
ఈ చంద్రుణ్ణి చూస్తున్నారో అదేవిధంగా 
(పరలోకంలో) మోరు మో ప్రభువుని 
చూస్తారు. ఆయన్ని చూడటంలో 
మోకెలాంటి ఇబ్బందీ ఉండదు. కనుక 
మోరు సూర్యోదయానికి ముందు 
చేయవలనిన (వజ్‌) నమాజును, 
సూర్యాస్తమయానికి ముందు చేయ 
వలసిన (అస్‌) నమాజును నెరవేర్చ 
టంలో అలసత్వానికి లోనుకాకుండా 
ఉండగలిగితే తప్పకుండా నెరవేర్చండి. 

(బుఖారీ-ముస్థిం) 


వేరొక ఉల్లేఖనంలో “ఆయన 
పధ్నాలుగో తేదీ రాత్రిన చంద్రుని వంక 
చూశారు” అని ఉంది. 


జ త్వక్‌ క [వ్వ ప్య్యిన Jw 
oh టయ తే Ss న a! 
కే Ao iis రో యు 
MSG రవ యు లయ! లట 
వవ! | మి వు ఆం ale ప్రమ 

తహ శ్రమ 


(సహీహ్‌ బుఖారీలోని నమాజ్‌ వ్యవధుల ప్రకరణం- సహీహ్‌ ముస్తింలోని తౌహీద్‌ 
(వకరణం, 


https://teluguislam.net - https://telugudua.net 


ATT 
హదీను కిరణాలు-2 53 STE 


ముఖ్యాంశాలు 
పధ్నాలుగో తేదీ రాత్రి ఉదయించే పున్నమి చంద్రుణ్ణి “బద్రి అని అంటారు. 'బడ్ర్‌' 
అసలు “'ముబాదరత్‌' అనే పదం నుండి వచ్చింది. ముబాదరత్‌ అంటే త్వరపడటం, వేగిర 
పడటం అని అర్థం. పున్నమి చంద్రుడు చాలా తొందరగా ఉదయిస్తాడు. అందుకే దానికాపేరు 
వడింది. పదిహేనో తేదీ నుండి చంద్రోదయం కాస్తంత జాప్యంగా జరుగుతూ ఉంటుంది. 
ఈ హదీసు ద్వారా బోధపడే ముఖ్యవిషయం ఏమిటంటే-ఇహలోకంలో ఎవరూ 
దేవుణ్ణి దర్శించలేకపోయినా పరలోకంలో మాత్రం విశ్వాసులు ఆ భాగ్యానికి నోచుకుంటారు. 
ఈ హదీసు కూడా ఫజ్ర్‌ మరియు అస్‌ నమాజుల్ని క్రమం తప్పకుండా నెరవేర్చాలని తాకీదు 
చేస్తోంది. ఆ నమాజుల ఘనతను చాటిచెబుతోంది. 
1052. హజ్రత్‌ బురైదా (రజి) కథనం టట! గ్ర 0 vey 1201 
ప్రకారం దైవప్రవక్త (సల్గం)ఈ విధంగా ఏయు పక పిజి :జ్లక్ల వ రీ 06 00 
ప్రవచించారు: ఎవరయితే అస్‌ ఆ మా WELLE 
నమాజును వదలిపెడతారో నిశ్చ శ్‌ న 
యంగా వారి సత్కర్మలన్నీ వ్యర్ణమయి 
పోతాయి. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని నమాజ్‌ వ్యవధుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఉద్దేశ్యపూర్వకంగా ఎ ఒక్క నమాజును వదలిపెట్టడమైనా ఘోరపాపమే. మరికొందరి 
అభిప్రాయం ప్రకారం అది కుఫ్ర్‌ (దైవతిరస్కారం)తో సమానం. కాని ముఖ్యంగా అస్‌ 
నమాజును వదలిపెడితే మాత్రం అది ఘోరాతి ఘోర పాపమవుతుంది. దానివల్ల మనిషి 
చేసుకున్న సత్కర్మలన్నీ నాశనమయిపోతాయి. అంచేత అస్‌ నమాజును పరిరక్షించుకోవటం 
చాలా అవసరం. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 54 eID 


189వ అధ్యాయం 
టాయి! తా! తాయ! రాత దయ - 144 


మస్టిద్‌లకు కాలి నడకన వెళ్ళటం 


1053. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా | Eh eal le 
ల్‌ వత న 
ప్రబోధించారని హజ్రత్‌ అబూహురైరా ere le టు! ర! 
(రజి) తెలియజేశారు: ఉదయం, ఈ టంట లో 
సాయంత్రం మస్టిద్‌కు వెళ్ళే వ్యక్తి కోసం, గో ఆో నటే టా! (లర న! 
అతను ఉదయం పూట గాని, le Gi tel 3f 11 Gls 
సాయంత్రం వేళగాని ఎప్పుడు 
మస్టిద్‌కు వెళ్ళినా దేవుడు స్వర్గంలో 
అతని ఆతిథ్యానికి ఎర్పాట్లు చేస్తాడు. 
(బుఖారీ-మున్థీం) 
(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్లింలోని ప్రార్థనా స్థలాల 
(వకరణం) 
1054. హజ్రత్‌ అబూహురైరా (రజి) గారే Ju శక ol 0 es 101 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త కాల్ల ఎ! ఇయ పే ఒలక ధ్ర టీ క్‌ 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: శ! ర్ల ర్వ! హు క్‌? Ale 
= 
ఎవరయితే తమ ఇంటి దగ్గర చక్కగా క్‌ tse వ ఢీ టై 
పరిశుద్ధతనొంది (వుజూ లేదా గుసుల్‌ పవ య 
చేసి) దేవుడు విధించిన విధుల్లో ఏదో... "గూల డర జ 
ఒకదాన్ని నిర్వర్తించే ఉద్దేశ్యంతో, దేవుని 
గృహాల్లో ఎదయినా ఒక గృహానికి 
వెళ్తారో, వారు వేసే అడుగుల్లో ఒక 
అడుగు, వారి వల్ల జరిగిన ఒక పాపాన్ని 
తుడిచి పెడ్తే మరొక అడుగు ఒక 
అంతస్తును పెంచుతూ ఉంటుంది. 
(ముస్లిం) 
(నహిహ్‌ ముస్తింలోని (ప్రార్థనా స్థలాల ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


ముఖ్యాంశాలు 


ర శారు 


ఈ హదీసులో మస్టిదికు వెళ్ళి సామూహికంగా నమాజ్‌ చేయమని పురికొల్పటం 
జరిగింది. దాని ఘనత కూడా వివరించబడింది. మస్టిద్‌కు కాలినడకన వెళితే అడుగడుగునా 
పుణ్యం లభిస్తుంది. పరలోకపు అంతస్తులు పెరుగుతాయి. 


1055. హజ్రత్‌ ఉబై బిన్‌ కాబ్‌ (రజి) 
కథనం: ఒక వ్యక్తి ఉండేవాడు. నాకు 
తెలిసినంతవరకు మసీద్‌ నుండి అతని 
ఇంటికన్నా దూరంగా ఎవరి ఇల్లూ 
లేదు. అయినా అతను ఒక్క 
నమాజును కూడా వదలిపెట్టైవాడు 
కాదు. అతనితో ఎవరో అన్నారు, 
బహుశా నేనే అన్నానేమో, “ఒక 
గాడిదను కొనుక్కొని చీకటి పడిన 
ప్పుడు, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు 
దానిపై ఎక్కి రావచ్చుగదా!?” అని. 
దానికతను “నా ఇల్లు మసీద్‌ చెంత 
నుండటం నాకిష్టం లేదండీ! నేను 
(దూరం నుండి) మస్టిద్‌కు నడిచి 
రావటం, తిరిగి మప్టిద్‌ నుండి ఇంటికి 
వెళ్ళటం నా కర్మల జాబితాలో లిఖించ 
బడాలని నేను కోరు కుంటున్నాను” 
అన్నాడు. (అతని మాటలు విని) 
దైవప్రవక్త (సల్లం) “నువ్వు కోరుకున్న 
దంతా అల్లాహ్‌ (నీ ఖాతాలో) జమ 
చేశాడు” అని అన్నారు. (ముస్లిం, 


యస్‌ ర త్రో తాం - 100 
TN లత మూ షీ! గ్రట్బ 
సం టం. 
0. న. [య చన తత్వ 
Ee 
sl! gs dl Gg PG 106 class 
ar ele 
డా 13] 2353 ciel ల! త్రయ 
అయ : సక్తి! ర) లయ “ఆలి 
peels Ws టో! 


(సహీహ్‌ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఇల్లు మస్టిద్‌కు దూరంగా ఉంటే నమాజ్‌ కోసం వస్తూ పోతూ ఉన్నప్పుడు ఎక్కువ 
అడుగులు వేయవలసి వస్తుంది. దానివల్ల పుణ్యం కూడా ఎక్కువగా లభిస్తుంది. అదే 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


CANE, 


విధంగా ఎన్నో పాపాలు కూడా క్షమించబడతాయి. మనిషి సంకల్పం నిష్కల్మషంగా ఉంటే 


ఎన్నో గొప్పగొప్ప స్థానాలు పొందగలడు మరి! 


1056. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం: 
మప్టిదె నబవీ చుట్టు ప్రక్కల్లో కొంత 
స్థలం ఖాళీ అయింది. అప్పుడు బనూ 
సలిమా తెగవారు మస్మిద్‌ సమీప 
ప్రాంతానికి తరలి వెళదామని నిశ్చయిం 


చుకున్నారు. ఈ విషయం దైవప్రవక్త 


(సల్లం)కు తెలిసింది. ఆయన వారిని, 
“మీరందరూ మస్టిద్‌ సమీప ప్రాంతా 
నికి తరలి వెళదామనుకుంటున్నారట.. 
ఏమిటీ?” అని అడిగారు. దానికి 
వారు, “జెను, దైవప్రవక్తా! మేము 
నిజంగానే వెళదామనుకుంటున్నాం' 
అని చెప్పారు. 


అప్పుడు ఆయన, “బనూ సలిమా 
తెగవారలారా! మీరు మో ఇండ్లల్లోనే 
ఉండండి. మో అడుగుల ముద్రలు 
లిఖంచబడతాయి. మోరు మో ఇండ్ల 
ల్లోనే ఉండండి. మో అడుగుల 
ముద్రలు లిఖించబడతాయి” అని 
వారికి ఉపదేశించారు. 


దాంతో వారు, “అయితే అక్కడికి తరలి 
వెళ్ళటం మాకిష్టం లేదు అని 
చెప్పారు. (ముస్లిం, 
ఇమామ్‌ బుఖారీ కూడా ఈ హదీసుని 
పోలిన హదీసునొకదాన్ని హజ్రత్‌ అనస్‌ 
(రజి) ఆధారంగా వెలికితీశారు. 


(సహీహ్‌ బుఖారీలోని నమాజ్‌ ప్రకరణం- న 


(ప్రకరణం, 


weal ఢం ge NON 
ఫ్ర (భా! J hy et :Jb 
త్ర య. తః pra ols 
వ యు oe de 2 4 
Mt! 5 pare ౮! రష 
Wh న JG 
(రర! ఇవ్‌ నంర్డు ద క్ల ‘Ow 
CE UG సయ ఇతర! యే కరు 
Ged! ఈం (యాలు CIs ప్‌ 
otal scl 


సహీవా ముస్తింలోని ప్రార్థనా స్థలాల 


https://teluguislam.net - https://telugudua.net 


' LI ర ఈం, కలి 107 
హదీను కిరణాలు-2 57 FI tn జ 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో కూడా మస్టిద్‌కు దూరంగా నివసించవలసిన ప్రాముఖ్యతను గురించి 
వివరించటం జరిగింది. అయితే ఈ ఆదేశం నిష్టాగరిష్టులకు మాత్రమే పరిమితం. మస్టిద్‌కు 
దూరం నుంచి రావటంలోని ఘనతను ప్రతి ఒక్కరూ గుర్తించగలరని చెప్పలేం. అందుకని 
దైవారాధన పట్ల, నమాజుల్ని నెరవేర్చటం పట్ల తక్కువ అభిరుచి కనబరచేవారు మప్టిద్‌కు 
సమిపంలో నివసించటమే ఉత్తమం. దానివల్ల వారు కనీసం ఫర్‌ నమాజులన్నా సక్రమంగా 
నెరవేర్చగల్గుతారు. ఎందుకంటే నఫిల్‌ నమాజుల కన్నా ఫర్డ్‌ నమాజులు చాలా ముఖ్యమైనవి. 
వాటిని పాటించటం విధి. 


1057. హజత్‌ అబూ మూసా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: నమాజు కోసం 
అందరికంటే ఎక్కువ దూరం నడిచి 


క = 4. 
Wl డ్రా my gl లాం 120౪ 
ను! dp ప్త Ml Jy WU క గా 


| వ. రు! hee అ 


వచ్చే వ్యక్తికి అందరికన్నా ఎక్కువ 
పుణ్యం లభిస్తుంది. అతని తర్వాత 
దానికంటే తక్కువ దూరం నడిచి వచ్చే 
వ్యక్తికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది. 
అదే విధంగా (సామూహిక నమాజ్‌ 
కోసం ఎదురు చూడకుండా) తొందరగా 
నమాజ్‌ చేసి పడుకునే వ్యక్తి కంటే, 
ఇమావుతోపాటు సామూహికంగా 
నమాజ్‌ చేసేంతవరకు నిరీక్షించే వ్యక్తికి 
ఎక్కువ పుణ్యం లభిస్తుంది. 
(బుఖారీ-మున్లిం) 


1 ii rey టో oe త 
ale రట YAU aa gill 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం- నహీహ్‌ 
(ప్రకరణం, 


ముస్షింలోని ప్రార్థనా స్థలాల 


1058. హజ్రత్‌ బురైదా (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: చీకట్లలో మస్టిదులకు 


చూ టి! హు స్వ ఆ ఎ 10/4 
¥ ose! lyn లంత ప్త గ! పం 
EFC పాయ! టీ స! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


నడిచి వెళ్ళేవారికి ప్రళయ దినాన 

సంపూర్ణ వెలుగు లభిస్తుందనే శుభ 

వార్తను అందించండి. 
(అబూదావూద్‌, తిర్మిజీ) 


CANE; 


gladly yl glolyy tals 


(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం- నుననె తిర్మిజీలోని నమాజ్‌ 


అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 


చీకట్లలో మస్టిదులకు వెళ్ళటమంటే ఫజ్ర్‌ మరియు ఇషాకు నంబంధించిన 
సామూహిక నమాజులకు హాజరుకావటం అని భావం. నేటి ఆధునిక యుగంలో నగరవీధులు 
కాంతిమంతమైన విద్యుద్దీపాలతో ఎంతగా వెలిగిపోయినా, చీకటివల్ల కలిగే భయాందోళనలను 
ఎవరూ తొలగించలేరని గ్రహించాలి. అందుకే ఫజ్ర్‌ మరియు ఇషా నమాజులు నేటికీ 
చీకట్లో చేయబడే నమాజులుగానే పరిగణించబడతాయి. వాటిని నెరవేర్చే అదృష్టవంతులకు 
ప్రళయదినాన దేవుని తరపు నుండి పరిపూర్ణమైన వెలుగు లభిస్తుందనే శుభవార్త ఇవ్వబడింది. 


1059. హజ్రత్‌ అబూహురరా (రజి)గారు 


చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) * 


తన సహచరులనుద్దేశ్యించి, “దైవం 
(మానవుల) పాపాలను ప్రక్షాళనం చేసి, 
(వారి) అంతస్తులను పెంచేందుకు 
దోహదపడే విషయాలు ఎమిటో నేను 
మోకు చెప్పనా?” అని అడిగారు. దానికి 
ఆయన సహచరులు “తప్పకుండా 
చెప్పండి దైవప్రవక్తా!” అన్నారు. అప్పు 
డాయన ఇలా చెప్పారు: కష్టమనిపిం 
చినా చక్కగా వుజూ చేయటం, 
మస్టిద్‌ల వైపు ఎక్కువ అడుగులు 
వేయటం (అంటే దూరం నుంచి 
రావటం) ఒక నమాజు ముగిసిన పిదప 
తర్వాతి నమాజ్‌ కోసం ఎదురు 


‘il నా. జీ రాం - 10% 

a] J 06 WE dl J Me 
ర త స ఆ 
లయ బడ! ట్ర ‘JU 
య్‌ Ul! bs 
న. గవ al మత్త పటు! 


న. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


చూడటం. ఇదే. రిబాతు! ఇదే 
రిబాతు!!' (ముస్లిం) 


(ముస్లింలోని శుచీశుభతల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకు ముందు "వుజూ ఘనత అధ్యాయంలో వచ్చింది. 


1060. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: మోరు ఒక వ్యక్తిని 


మస్టిదులకు వస్తూపోతుండగా చూస్తే 


మోరతని విశ్వాసానికి సంబంధించి 
సాక్ష్యం పలకండి. అల్లాహ్‌ ఇలా 
సెలవిచ్చాడు: “అల్లాహ్‌నూ, అంతిమ 
దినాన్నీ విశ్వసించి, నమాజును స్థాపించే 
వారు, జకాత్‌ ఇచ్చేవారు, అల్లాహ్‌కు 
తప్ప మరెవరికీ భయపడనివారు 
మాత్రమే అల్లాహ్‌ మప్టిదులకు సంరక్ష 
సేవకులూ అగలుసతాట 


(తిర్మిజీ, హనన్‌) 


కులూ, 


Goal hn ఆ oY -_ Tle 
112 ఏల ప్త రయ! ఎ యూ షు! హదు 


Aree Irv! ఏష (Srey 


mr W, 


Any re Ju gut 
చలో వమా ళ్‌ 


శు Prey SAID 
aim JU తయా! olay 21 


దా 


(సుననె తిర్మిజీలోని వ్యాఖ్యానాల అధ్యాయాలు, 


ముఖ్యాంశాలు 


హదీసు మూలంలో 'య-తాదు' అనే పదం వాడబడింది. ఇది “బెద్‌' లేక “ఆదత్‌' 


అనే పదాల నుండి వచ్చింది. 


'ఆదత్‌ొ అంటే తిరిగి వెళ్ళటం అని అర్థం. మాటిమాటికీ 


మప్టిద్‌కు వెళ్ళి సామూహికంగా నమాజ్‌ చేయటమని దాని భావం. ఒక ముస్లిం బాహ్యస్థితిని 
చూసి అతని గురించి సాక్ష్యం ఇవ్వవచ్చని ఈ హదీసు తెలుపుతోంది. ఇంకా మస్టిదులతో 
సంఘటితమై ఉండటం, మస్టిదుల్లో దైవారాధన చేయటం, వాటిని సంరక్షించటం, వాటికి 
సేవచేయటం మొదలగు సత్కార్యాలు కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. ఈ హదీసు 


ఆధారాల రీత్యా బలహీనమైనది. 


ఆకును శ్రి శ్రీ లి 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


190వ అధ్యాయం 


య! hl (య ర్య. 11, 
నమాజే్‌కై నిరీక్షించటం 


1061. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మోలో ఒకణ్ణి 
నమాజ్‌ ఆపి వుంచినంతవరకు అతను 
నమాజ్‌లోనే ఉన్నట్టుగా పరిగణించ 
బడతాడు. అతన్ని ఇంటికి వెళ్ళకుండా, 
ఒక్క నమాజ్‌ తప్ప మరీ విషయమూ 
నిరోధించి ఉండకూడదు. 
(బుఖారీ-మున్థీం) 


Bl Gey ia gl పం 1%! 

Js అఆ హక వ! 0 Ste 

త యు! తడవ 6 క త్రో ss 

య! న ro dP 
ele 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం- నహీహ్‌ మున్లింలోని ప్రార్థనా స్థలాల 


(కరణం, 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో నమాజ్‌ కోసం నిరీక్షించటం వల్ల లభించే పుణ్యం గురించి చెప్ప 
బడింది. దాసుడు నమాజ్‌ కోసం నిరీక్షిస్తూ మస్టిద్‌లో కూర్చొని ఉన్నంతసేపు, పుణ్యం 
రీత్యా, అతను నమాజ్‌లో ఉన్నట్టుగానే పరిగణించబడతాడని చెప్పబడింది. 


1062. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు; 
మోలో ఒకరు తాను నమాజ్‌ చేసిన 
స్థలంలోనే కూర్చొని ఉన్నంతసేపూ దైవ 
దూతలు అతని కోసం “అల్లాహ్‌! ఇతన్ని 
మన్నించు, అల్లావా! ఇతని మోద 
దయ జూపు” అని ప్రార్థిస్తూ ఉంటారు. 


స్తవ! Jy) dl ey VY 

GIS GSAT టం LE ih ib 

ge lbs ghey 

sls ఉహు! నటు! దంత సము! రీడ్‌ 
తంట! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


అతని వుజూ భంగరాకానంతవరకు ఈ 
పరంపర కొనసాగుతూనే ఉంటుంది. 


(బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం) 


1063. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం: ఓ 
రోజు రాత్రి దైవప్రవక్త (సల్లం) ఇషా 
నమాజు చేయించటంలో అర్ధరాత్రి 
వరకు ఆలస్యం చేశారు. నమాజ్‌ 
ముగిసిన తర్వాత మా వైపునకు తిరిగి 
ఇలా అన్నారు: ఇతర ప్రజలు నమాజ్‌ 
చేసుకొని నిద్రపోయారు. కాని మీరు 
మాత్రం నమాజ్‌ కోనం ఎదురు 
చూస్తున్నప్పటి నుంచి నమాజ్‌ స్థితిలోనే 
ఉన్నారు. 
(బుఖార్‌) 


మూ సతు లై! రల - 1" 1 


sid ie Wy fa i I 8 
Wag he Bl fil pee 
ME Jw Jot 
ely) .- AS We ఏటా ఆ IS 

ged! 


(సహీహ్‌ బుఖారీలోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఇమామ్‌ రాకకోసం, సామూహిక నమాజ్‌ కోసం నిరీక్షించటం కూడా పుణ్యప్రదమేనని 
ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. ఆ విధంగా నమాజ్‌ కోసం నిరీక్షించేవారు నమాజ్‌లో 


ఉన్నట్లుగానే పరిగణించబడతారు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


191వ అధ్యాయం 


పదను! సం pa 2G 111. 
సామూహిక నమాజ్‌ ఘనత 


1064. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: సామూహికంగా 
చేసే నమాజ్‌ ఒంటరిగా చేసే నమాజ్‌ 
కంటే ఇరవై ఎడు రెట్లు శ్రేష్టమైనది. 
(బుఖారీ-మున్లీం) 


5, 4 m= UA 
న భం 


టం 
le fies. a 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్లింలోని ప్రార్థనా స్థలాల 


(పకరణం) 
1065. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా ప్రవచించారు: మనిషి తన 
ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్‌ కన్నా 
సామూహికంగా చేసే నమాజుకు పాతిక 
రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ఈ 
_ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించ 
టానికి కారణమేమిటంటే, మనిషి 
చక్కగా వుజూ చేసుకొని కేవలం 
నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ 
సమయంలో అతను వేసే ప్రతి 
అడుగుకు దేవుడు ఒక్కొక్కటి చొప్పున 
అతని అంతస్తులను పెంచుతాడు. 
అంతేకాదు, అతని వల్ల జరిగిన పాపా 
లను కూడా ఒక్కొక్కటిగా తుడిచిపెట్టే 
స్తాడు. అతను నమాజ్‌ చేస్తూ ప 


"మీ! గ్రాలు పెటి థో! లాం 11 
సక వస్తే శు! ba JG ‘JG 


ళల 


అలా తం 
irs హి (Moe $y ధో మో 


(గొ Re sb ఉప yl as; 
rege గ్‌. ఆలో లూ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


ఉన్నంతవరకూ దైవదూతలు అతని 
మోద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, 
“అల్లాహ్‌! ఇతనిపై శాంతి కురిపించు. 
అల్లాహ్‌! ఇతణ్జి కనికరించు” అని 
అంటూ ఉంటారు. మప్టిద్‌లో ప్రవేశిం 


హా 


స్‌ ల స్త్‌ 
a Tes Ae yu సప! Js . 


el లేట్‌ Soren ల లండ్‌ 
De pg JY | ll ls 


చిన తర్వాత సామూహిక నమాజ్‌ కోసం 
అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో అంత kd tis, ర Gal IU 
సేపూ అతను నమాజ్‌లో ఉన్నట్టుగానే య. 


పరిగణించబడతాడు. (అంటే అతనికి 
అంత పుణ్యం లభిస్తుందన్నమాట,). 
(బుఖార్‌-ముస్థీం) 


ముఖ్యాంశాలు 


పైన పేర్కొనబడిన రెండు హదీసుల్లోనూ ఒంటరిగా చేసే నమాజ్‌ కన్నా సామూహి 
కంగా చేసే నమాజ్‌ ఎంతో శ్రేష్టమైనదనే విషయం బోధించబడింది. అయితే ఎన్ని రెట్లు 
శ్రేష్టమైనదనే విషయంలో రెండింటి మధ్య కాస్తంత వైరుధ్యం కనిపిస్తుంది. మొదటి హదీసులో 
ఇరవై ఏడు రెట్లు శ్రేష్టమైనదని పేర్కొనబడితే, రెండవ హదీసులో ఇరవై ఐదు రెట్లు శ్రేష్టమైనదని 
ష్‌ ప 
ప రెండు హదీసులను సమన్వయపరుస్తూ కొంతమంది పండితులు, మొదట్లో 
దైవప్రవక్త (సల్గం)కు వహీ ద్వారా ఇరవై ఐదు రెట్ల శ్రేష్టత మాత్రమే తెలుపబడిందని, ఆ 
తర్వాత కాలక్రమంలో దాని శ్రేష్టత ఇరవై ఎడు రెట్లకు పెంచబడిందని, అయితే ఆయన 
తన సహచరులకు వహీ ద్వారా అందిన సమాచారం ప్రకారం బోధించటం చేత ఉల్లేఖకుల 
ఉల్లేఖనాల్లో ఈ వైవిధ్యం చోటుచేసుకున్నదని అభిప్రాయపడ్డారు. నమాజ్‌ను ఎంత ఎక్కువ 
భక్తీ శ్రద్ధలతో నెరవేరిస్తే అన్ని ఎక్కువ రెట్లు శ్రేష్ట లభిస్తుందని మరికొంతమంది పండితులు 
అభిప్రాయపడ్డారు. 
అయితే ఇన్ని రెట్ల శ్రేష్టత ఏ విధమైన సామూహిక నమాజ్‌కు లభిస్తుంది? ఇంట్లో, 
వీధిలో, మైదానంలో ఎక్కడ సామూహికంగా నమాజ్‌ చేసినా లభిస్తుందా? లేక ఈ ఆజ్ఞ 
మస్టిదుల్లో చేసే సామూహిక నమాజ్‌కు మాత్రమే పరిమితమా? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా 
జనించటం సహజమే. ఈ విషయమై కొందరు పండితులు మొదటి అభిప్రాయాన్ని ఎన్నుకుంటే 
మరికొందరు రెండో అభిప్రాయాన్ని సమర్ధించారు. ఇమామ్‌ ఇబ్నె హజర్‌ (రహ్మలై) రెండో 
అభిప్రాయాన్నే సమర్ధించారు. 
అదీగాక హదీసులోని “ఎక్కువ రెట్లు పుణ్యం లభించటానికి కారణమేమిటంటే” 
. అనే వాక్యాలు కూడా ఈ విషయాన్నే సమర్ధిస్తున్నాయి. 


https://teluguislam..net - https://telugudua.net 


. _వొదీను కిరణాలు -2 


కమర dks 


1066. హజ్రత్‌ అబూహురైరా (రజి)గారే శ్లళ్ల ష్‌ రం 1 


చేసిన కథనం: ఒక అంధుడు దైవప్రవక్త 
(సల్లం) దగ్గరికి వచ్చి, “దైవప్రవక్తా! 
నన్ను మస్టిద్‌దాకా తీసుకొని వచ్చేవారె 
వరూ లేరు” అని విన్నవించుకుంటూ 
తనకు ఇంట్లో నమాజ్‌ చేసుకునేందుకు 
రాయితీ కల్పించమని కోరాడు. దైవ 
అతనికి ఆ మేరకు 
రాయితీనిచ్చారు. ఆ తర్వాత అతను 
తిరిగి వెళ్ళిపోతుండగా అతన్ని మళ్ళీ 
పిలిచి, నీకు నమాజ్‌ కోసం చేయబడే 
ప్రకటన (అజాన్‌) వినపడుతుందా?” 
అని అడిగారు. అతను “వినపడుతుం 
ద'న్నాడు. అవుడాయన “అయితే 
దానికి హాజరు పలుకు 
మస్టిద్‌కు వచ్చి నమాజ్‌ చెయ్యి)” అని 
ఆదేశించారు. (ముస్లిం) 


. ప్రవక్త (సల్లం) 


(అంటే 


మ్ల రే! ల! వల ము VN 

తోరానే టీ! లలు € య్‌ el Js 
i I IG ll ల లత ఏక్‌ 
ర eg ఆప్‌ పం తహ 51 3 
no SAGES ss Et OU 


Cb Ae 
త్‌ో 


‘JG రు: ‘Jb pun elud! 


he oly) 


(సహీహ్‌ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం) 


1067. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ - కొంత 
మంది అభిప్రాయం ప్రకారం - అమ్‌ 
బిన్‌ ఖైస్‌ ఉరఫ్‌ ముఅజ్జిన్‌ ఇబ్నె ఉమ్మె 
మక్తూమ్‌ (రజి) ఒకసారి దైవప్రవక్త 
(సల్లం) దగ్గరకు వచ్చి, “దైవప్రవక్తా! 
మదీనాలో పురుగులు (పాములు, 
తేళ్ళు) కూర మృగాలు చాలా ఎక్కు 
వగా ఉన్నాయి. (కనుక మోరు నాకు 
ఇంట్లో నమాజ్‌, చేసుకోవటానికి 
అనుమతినివ్వండీ)” అని మనవి 


ర్‌ శు! స త. 1Y 
‘Ju ED —e dl 7 టాం ప తపి! 
సట పట్‌ ముప రీ [ర్చ ౪ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


చేసుకున్నారు. దానికి దైవప్రవక్త (సల్లం), 
“నీకు హయ్య అలస్సలాహ్‌ మరియు 


GEN, 


CA bE i యు! lh ఈ 
= ప్రా Dene ౨31౨ nl oly) ప 


హయ్య అలల్‌ ఫలాహ్‌ అనే పలుకులు 

వినిపిస్తాయా? ఒకవేళ వినిపిస్తే 

మస్టిద్‌కు రా” అని అన్నారు. క్ట 
(అబూదావూద్‌- హసనన్‌) 


ర 


ముఖ్యాంశాలు 


సై రెండు హదీసుల్లో పేర్కొనబడిన సంఘటన హజ్రత్‌ ఇబ్నె ఉమ్మె మక్తూమ్‌(రజి)కు 
సంబంధించినదే. అయితే ఈయన అసలు పేరు విషయంలో భిన్నాభిప్రాయా లున్నాయి. 
కొంతమంది ఈయన పేరు అబ్దుల్లాహ్‌ అని అంటే, మరికొందరు అమ్‌ బిన్‌ ఖైస్‌ అని 
అంటున్నారు. రెండోపేరు బహుళ ప్రచారంలో ఉంది. అత్యధిక మంది పండితులు కూడా 
ఈయన అసలు పేరు అదేనని భావిస్తున్నారు. ఏది ఏమైనా పై హదీసుల్లో ఇబ్నె ఉమ్మె 
మక్తూమ్‌గారు అంధులైనప్పటికీ దైవప్రవక్త (సల్లం), సామూహిక నమాజ్‌ విషయమై ఆయనకు 
ఎలాంటి రాయితీ కల్పించలేదు. దీని ద్వారా ఇస్లాంలో సామూహిక నమాజ్‌కు ఎంతటి 
ప్రాముఖ్యం ఉందో బోధపడుతోంది. 


1068. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఎవరి చేతిలో 
నయితే నా ప్రాణముందో ఆ ప్రభువు 
సాక్షి! కట్టెలు సమోకరించమని, నమాజు 
కోసం అజాన్‌ ఇవ్వమని ఆజ్ఞాపించి, 
"ప్రజలకు నమాజ్‌ చేయించటం కోసం 
(నా స్థానంలో) మరెవరినైనా నిలబెట్టి 
(సామూహిక నమాజులో పాల్గొనని) 
వారి దగ్గరకు నేను స్వయంగా వెళ్ళి 
వారిని వారి ఇండ్ల సమేతంగా తగల 
బెడదామని నేను ఎన్నోసార్లు అను 
కున్నాను. (బుఖారీ-ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం- స 
(ప్రకరణం, 


ఏ! ట్రం పెట ఆగే లం - 11+ ORY, 
ok gsr 20 8 dl I, She 
gi 1 Meats (6 
క. aly 3 జయ్‌ 
లా! మ! ( తలే! హ్‌ పూ క! 
న tinh a9, 


సహీహ్‌ ముస్లింలోని ప్రార్థనా స్థలాల 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 66 ర గారూ 
ముఖ్యాంశాలు 

స్థానికులు, ఆరోగ్యవంతులయినవారు మస్టిద్‌కు వెళ్ళి సామూహిక నమాజ్‌లో 
పాల్గొనటం విధి. అలాంటివారు ఒంటరిగా నమాజ్‌ చేసుకున్న పక్షంలో నమాజ్‌ నెరవేరి 
నప్పటికీ ఒక విధిని విడిచి పెట్టినందుకు వారు పాపాత్ములుగా పరిగణించబడతారని 
పండితులు అభిప్రాయపడుతున్నారు. అందుకు ఈ హదీసుని, ఇంతకు ముందు వచ్చిన 
ఇబ్నె ఉమ్మె మక్తూమ్‌ హదీసుని నిదర్శనంగా చూపెడుతున్నారు. సామూహిక నమాజు ఫర్డ్‌ 
అయినందునే దానిగురించి అంతగా తొకీదు చేయబడింది, సామూహికంగా చేసే నమాజు 
ఒంటరిగా చేసే నమాజు కన్నా ఇరవై ఏడు రెట్లు శ్రేష్టమైనదని చెప్పబడింది. ఈ హదీసు 
ద్వారా బోధపడే ఇంకొక విషయం ఎమిటంటే, ఇండ్లల్లో దాక్కున్న వారిని అత్యవసర పరిస్థి 
_ తుల్గో ఎ విధంగానయినా బయటికి తీయవచ్చు. 'అదే విధంగా నిందితుల్ని, నేరస్తుల్ని 
ఎమరుపాటులో ఉన్న స్థితిలో హఠాత్తుగా అరెస్టు చేయవచ్చు. 


1069. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం: రేపు (ప్రళయ దినాన) తానొక 
ముస్లింగా దేవుణ్ణి కలవాలనుకునే వ్యక్తి 
ఈ నమాజుల కొరకు అజాన్‌ (ప్రకటన) 
ఇవ్వబడినప్పుడల్లా వాటిని పరిరక్షిం 
చుకోవాలి, (అంటే వాటిని తప్పకుండా 
నెరవేర్చాలి.) ఎందుకంటే దేవుడు మో 
ప్రవక్త కొరకు మార్గదర్శక పద్ధతుల్ని * 
నిర్ణయించాడు. నమాజులు కూడా ఆ 
- మార్గదర్శక పద్దతుల్లోనివే. . ఒకవేళ 
మోరు కూడా ఈ వెనక ఉండేవాని 
మాదిరిగా ఇంట్లో నమాజ్‌ చేసుకుంటే 


మోరు మో ప్రవక్త విధానాన్ని వదలి 


_పెట్టినవారవుతారు. మోరు గనక మో 
ప్రవక్త విధానాన్ని విడిచి పెట్టినట్లయితే 
తప్పకుండా భ్రష్టత్వానికి లోనవుతారు. 


మా కాలంలో నేను గమనించేవాణ్ణి- 


తే! దడ ర రకం - «14 
wed diy Jb ie 
తనయ! రవ JE Wh LL 
శక బ్ర 
33 “తలే! జా రా లలం Sig! ప్రమ 
mre ఏ సమా సవ 
3 త్వ మ జు TEE 


- జ.” త Aye 
al ob రెడ్ల తమ యూ 


శయ వతి 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 


పేరెన్నికగన్న కపటులు మాత్రమే 
(సామూహిక నమాజ్‌లో పాల్గొనకుండా) 
వెనక ఉండిపోయేవారు. (వ్యాధి 
మొదలగు కారణాల చేత) నడవలేక 
పోతున్నవారిని ఇద్దరు మనుషుల 
సాయంతో తీసుకొని వచ్చి పంక్తిలో 
నిలబెట్టడం జరిగేది. (ముస్లిం) 


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది: దైవప్రవక్త (సల్లం) మాకు మార్గ 
దర్శక పద్ధతులు నేర్పించారు. ఆ మార్గ 
దర్శక పద్ధతుల్లో అజాన్‌ ఇవ్వబడే 
మస్టిద్‌లో నమాజ్‌ చేయటం కూడా 
ఒకటి. 


67 GN, 


జ చ; మట చు షు షు స్‌ 
తే! పయి ప్రత శయం 
ప 654 6 త్య త “5! ఫ్‌ భ్‌ 
al దుష ప ఆవ ప్రధమ 

గ వలే Gul టాం . ారలాతి 
ల coi ce cl టు క 
ధ్ర lg G వయ! sgl 2 


త్ర రిక 


(సహీహ్‌ ముస్లింలోని (ప్రార్ధనా స్థలాల ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో మొదటగా సామూహిక నమాజు గురించి తాకీదు చేయబడింది. 


తర్వాత దైవప్రవక్త సహ 


చరులకు నమాజ్‌ పట్ల ఉండిన శ్రద్ధాసక్తులు వివరించబడ్డాయి. 


సామూహిక నమాజ్‌ పట్ల నిర్లక్ష ౦ వహించటం కపటుల వైఖరి అని చెప్పబడింది. చివరగా 
దైవప్రవక్త విధానాన్ని అనుసరించమని పురికొల్పటం జరిగింది. 


1070. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూ దర్గా (రజి) తెలియజేశారు: ఎ 
నగరంలోనయినా 
ప్రాంతంలోనైనా ముగ్గురు వ్యక్తులుండి 
అక్కడ (సామూహిక) నమాజు నెలకొల్ప 
బడకపోతే ఖచ్చితంగా వారిని షైతాన్‌ 
లోబరుచుకుంటాడు. కనుక మోరు 


లేక అడవి + fren కత లే జ్ఞ లో 
వ్యవ! A న వయ! సిటి పియా 


స్త ఎ! రు. కం లత ie dl 


యాం ర్చ! 9 


VES టి వట్ట టి ల 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 68 Sadie నేం 


నంవుటితులై ఉండండి. తోడేలు teks Map dh నయ్‌ 
మంద నుండి దూరంగా ఉండే మేకనే ఖే (సదు! యమ! క an (Ge ధక 
తినగలుగుతుంది సుమా! య 

(అబూదావూద్‌) ' 


(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు: 

ఈ హదీసులో కూడా సామూహిక నమాజు ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పబడింది. 
సామూహిక నమాజు చేయకపోవటం వల్ల కలిగే నష్టాల గురించి వివరించటం జరిగింది. 
జమాఅత్‌కు (సంఘానికి) దూరంగా ఉండే వ్యక్తి, మందలో నుంచి బయటికివెళ్ళి తోడేలుకు 
చిక్కే మేక వంటివాడనీ, అతన్ని కూడా షైతాన్‌ ఇలాగే తన కుశంకలు, దురనుమానాలతో 
చాలా సులభంగా వల్లో వేసుకుంటాడని ఇందులో చెప్పబడింది. 


https://teluguislam..net - https://telugudua.net 


హాదీను కిరణాలు-2 


1902న అధ్యాయం 


య గో 4 శ్‌ Ye 7 శ 5B జ వ 
ముం అడు! GEL డున య తవ! LU 


ధయ ర్య 


ఆలో 


\4Y 


ఫజ్ర్‌ మరియు ఇషా 
సామూహిక నమాజుల్లో పాల్గొనమని పురికొల్పటం గురించి 


1071. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 
ధిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
ఉస్మాన్‌ బిన్‌ అపాన్‌ (రజి) తెలియ 
జేశారు: ఎవరయినా ఇషా నమాజును 
సామూహికంగా నెరవేరిస్తే వారు అర్ధ 
రాత్రి వరకు దైవారాధనలో గడిపినట్లే. 
మరెవరయితే ఫజ్ర్‌ నమాజును సామూ 
హికంగా నెరవేరుస్తారో వారు రాత్రంతా 
నమాజ్‌ చేసినట్లే. (ముస్తిం) 


తిర్మిజీలోని ఉస్మాన్‌ బిన్‌ అప్ఫాన్‌(రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఇషాకు సంబం 
ధించిన సామూహిక నమాజులో 
పాల్గొన్నవారికి అర్ధరాత్రి వరకు నమాజ్‌ 
చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇషా 
మరియు ఫడ్ర్‌లకు సంబంధించిన 
సామూహిక నమాజుల్లో పాల్గొనేవారికి 
ఒక రాత్రంతా నమాజ్‌ చేసినంత 
పుణ్యం లభిస్తుంది. 


(ఇమామ్‌ తిర్మిజీ ఈ హదీనును 
హనన్‌' 'సహీవ్‌'గా పేర్కొన్నారు.) 


Sie బ్లా తోయ fe _ 1౪1 
వత! ర్వ దయ వరత టిడి! gs 
హదు ట్ర పట్టూ! het లేడ 
sie ప్ర J Cw ఫై పస 
పా దేహ తడవ ల్‌ జ! 
డున! పు ఆం లా టా ల్‌ 
206 మ తీ! క dus gi Ouse be 
థో * yl మ్య ప్ర హక రం తం 
des య. 
క Us ట్ర lly యి 

నా తయా ‘gil JG (పై 


జ్‌ 


న 


(సహీహ్‌ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం- నుననె తిర్మిజీలోని నమాజ్‌ 


అధ్యాయాలు, 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


1072. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం, దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఇషా మరియు 
ఫజ్ర్‌ నమాజుల్ని (సామూహికంగా) 


చేయటంలో ఎంత. పుణ్యం ఉందో 


ప్రజలకు తెలిస్తే, వాటి కోసం మోకాళ్ళు 
ఈడ్చుకుంటూ నడవవలసివచ్చినా సరే 

వారు తప్పకుండా వస్తారు. 
(బుఖారీ-ముస్తిం) 
ఈ హదీసు ఇంతకు ముందే వివరంగా 
వచ్చింది. 


1073. హజ్రత్‌ అబూహురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 


కపట విశ్వాసులకు ఫజ్ర్‌ మరియు ఇషా 
నమాజాలకన్నా బరువైన నమాజ్‌ 
మరొకటి లేదు. ఆ రెండింటిని 


నెరవేర్చటంలో ఎంతపుణ్యం ఉందో 
వారికి తెలిస్తే, వాటి కోసం మోకాళ్ళు 
ఈడ్చుకుంటూ నడవవలసి వచ్చినా సరే 
వారు తప్పకుండా, పోటిపడి మరీ 


వస్తారు. (బుఖారీ-మున్లిం) 
(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం - నహీ 
(ప్రకరణం, 

ముఖ్యాంశాలు 


ప స శ్‌ | 
en 1 es 


త ఆ తా 


3 0 sy 1 గో 
Je Ja హ్‌ తావో సా 
dss is i Te an 


హ్‌ ముస్లింలోని ప్రార్థనా స్థలాల 


కటప విశ్వాసులు ఇతరులకు చూపించే ఉద్దేశ్యంతో నమాజ్‌ చేస్తారు. కనుక ఫజ్ర్‌ 
. మరియు ఇషా నమాజుల్లో తాము పాల్గొన్నా, చీకటి మూలంగా ఎవరూ తమలి గుర్తుపట్టరు. 
ఆ విధంగా వారి అభిప్రాయం ప్రకారం ఆ నమాజుల వల్ల పెద్దగా ఒరిగే ప్రయోజనం ఎమో 
ఉండదు. అందుకే ఆ నమాజుల్లో పాల్గొనటం, వారి మనసులకు పెద్ద బరువుగా తోస్తుంది. 


~—— శ్రీ శ్రీ శ్రి 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -లి 


193వ అధ్యాయం 


se యిం నీ! LU. 14 
త! El అధు! శి! 
ల ఆ ఆల! 2310 
ఫర్‌ నమాజుల పరిరక్షణ విషయమై ఆజ్ఞలు, వాటిని 
త్యజంచటం పై కఠినమైన వారింపులు, తీవ్రమైన 
వాచ్చరికల గురించి 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 


“నిరు మి నమాజులను కాపాడుకోండి- 
ముఖ్యంగా మధ్య నమాజును” 
(అల్‌ బఖర-238) 
“ఒకవేళ వారు పశ్చాత్తాపపడితే, నమాజును 
స్థాపిస్తే, జకాత్‌ ఇస్తే వారిని విడిచిపెట్టండి.” 
(తౌబా-5) 
వివరణ, 


de మీమీ యా తీ! JG 

ఇ ప! పస్‌ శయ! 
(పతం ఆ Jb, గా పై!) 
ప పు! కప హయ! (త 


[0 ప్పిన] శృ 


“'మధ్యనమాజు' అంటే అస్ర్‌ నమాజు అని అర్థం. “విడిచిపెట్టండి” అంటే వారి ధన 
ప్రాణాలకు హాని తలపెట్టకండి అని భావం. ఇస్లామీయ విధుల్ని నిర్వర్తించే వారెవరైనా 
ముస్లింగానే పరిగణించబడతారు. కనుక వారికి హానితల పెట్టకూడదు. అంటే నమాజ్‌, 
జకాత్‌లాంటి ఇస్లామోయ విధుల్ని నియమనిబద్ధంగా పాటించేవారు ముస్లింలుగా పిలువ 


బడటానికి అర్హులేనన్నమాట! 


1074. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం: నేను దైవప్రవక్త (సల్లం)ను 
“దైవానికి అత్యంత ప్రీతికరమైన 
ఆచరణ ఏది?” అనడిగాను. దానికా 
యన “వేళకు నమాజ్‌ చేయటం” అని 
సమాధానమిచ్చారు. “ఆ తర్వాత 
ఏది?” అనడిగాను. “తల్లిదండ్రుల 


మ! గ్రాలు తా రీ రాం = 1౪4 


a డ్ర్‌! మక్‌ శ! కూ రత లేత ren 


U5 Se ial: fail లయ! 
నము బ్రమ లు 1౮6 'డ్ర స వరు 
ఆయా tl beg 4 5౮౪ HR 

le 


https://teluguislam.net - https://telugudua.net : 


వాదీను కిరణాలు-2 


పట్ట మంచిగా మెలగటం” అని 
అన్నారాయన. నేను మళ్ళీ, “ఆ తర్వాత 
ఎది?” అనడిగాను. అప్పుడాయన 
“దైవమార్గంలో పోరాడటం” అని 
చెప్పారు. (బుఖారీ-ముస్తిం) 


ముఖ్యాంశాలు 


Gals 


నమాజ్‌ను దాని నిర్ణీత వేళలోనే పాటించాలి. ఆలస్యంగా నమాజ్‌ చేయటం మంచిది 
కాదు. నమాజ్‌ విషయంలో ఆలస్యం చేస్తూపోతే, క్రమంగా మనిషి సోమరి అయిపోతాడు. 
నమాజ్‌ను నిర్లక్ష్యం చేసే అలవాటు పడిపోతుంది. ఇది మనిషి విశ్వాసానికే గొడ్డలిపెట్టు. 


సమయం మించిపోయేదాకా నమాజ్‌ చేయకుండా ఉండే సోమరులకు మరణ 
దండన విధించాలని ఇమామ్‌ షాఫయీ (రహ్మలై) అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా నమాజ్‌ 


పట్ల అశ్రద్ధ వహించటం, 


ఆలస్యంగా వేళ తప్పించి నమాజ్‌ చేయటం, అనవసరంగా 


ఏకకాలంలో రెండు ఫర్జ్‌ నమాజుల్ని చేయటం, సామూహిక నమాజులకు నిత్యం ఆలస్యంగా 
హాజరుకావటం మొదలగునవన్నీ ఘోరమైన నేరాలు. ఇవన్నీ నమాజ్‌ను నిర్లక్ష్యం చేయటం 


క్రిందికే వస్తాయి. 


1075. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఇస్లాం ధర్మం 
ఐదు పునాదులపై ఆధారపడి ఉంది. 
1) అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్యుడు 
- లేడనీ, ముహమ్మద్‌ (సల్లం) దైవప్రవక్త 
అని సాక్ష్యం పలకటం, 2) నమాజ్‌ 
స్థాపించటం, 3) జకాత్‌ చెల్లించటం, 
4) దైవగృహ యాత్ర చేయటం, 5) 
రమజాన్‌ నెలలో ఉపవాసాలు పాటిం 
చటం. (బుఖార్‌-ముస్థిం) 


33 జ ల 
ఎ! ధూం ౮ లో! Seas కోర్‌ 


యట IG 
Gray yds: gf 
alleys Adlai; “ail 
Flute 


లట 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్టీంలలోని విశ్వాస ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో ఇస్తాం ధర్మాన్ని ఐదు పునాదులతో కూడిన ఓ గొప్ప కట్టడంతో 


పోల్చటం జరిగింది. ఏ 


ఏ విధంగానయితే పునాదులు లేకుండా కట్టడం గట్టిగా నిలబడజాలదో 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


er 


అదే విధంగా పైన పేర్కొనబడిన ముఖ్యాంశాలు లేకుండా ఇస్లాం ధర్మం మనజాలదు. 
కనుక ఎవరైనా ఆ ఐదు విధుల్లో ఏ ఒక్క విధిని తిరస్కరించినా వారు, ‘కాఫిర్‌ (ధర్మతిరస్కా 
రులు)గా పరిగణించబడతారు. ఒకవేళ సోమరితనంతోనో, ఎమరుపాటుతోనో వాటిని నిర్లక్ష్యం 
చేస్తే “ఫాసిఖ్‌' (పాపాత్ములు)గా పరిగణించబడతారు. 


1076. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రవచించారు: అల్లాహ్‌ 
తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనీ, 
ముహమ్మద్‌ (స) దేవుని ప్రవక్త అనీ 
ప్రజలు సాక్ష్యం ఇవ్వనంతవరకూ, (ఆ 
తర్వాత) నమాజ్‌ స్థాపించి, జకాత్‌ 
దానం చెల్లించనంతవరకూ వారితో 
యుద్ధం చేస్తూ ఉండాలని నాకు ఆదేశ 
మయింది. వారు గనక ఈ విధుల్ని 
నెరవేరిస్తే, ఇస్లామీయ చట్టాలకు 
అనుగుణంగా వారి ధన (ప్రాణాలకు 
నా నుండి రక్షణ ఉంటుంది. (ఇస్తా 
మీయ చట్టాలకు అనుగుణంగా అంటే 
వారు ఎవరినయినా అన్యాయంగా 
హత్య చేస్తే దానికి ప్రతిగా వారికి కూడా 
మరణ దండన ఉంటుంది). ఆ 
తర్వాత వారి (ఆంతరంగిక వ్యవహా 
రాల) లెక్కను దేవుడు చూసు 
కుంటాడు. 


(బుఖారీ-ముస్లిం) 


JY 0 ey VV 
a Ef 2% +? + dis భి i 
Jd! pul od oh tid 
ase రస dy dlls 
శీ తో ళ్‌ = రే 
డం 6 పడి! Foy edly 
- a తతో లజ 
ge 12 తు కడు Bp GS 
YG స als బపు 
ele Gia (Ml AE సాట్లేయా 


(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లింలోని విశ్వాన ప్రకరణాలు) 


ఈ హదీసు ఇంతకుముందు 49వ అధ్యాయంలో కూడా వచ్చింది. 


1077. హజ్రత్‌ ముఆజ్‌ (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) నన్ను (యమన్‌ 


టూ వీ! is) ప పలు — VW 
రావు! ౮! శక త! తృ వ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


వైపుకు) పంపినప్పుడు, ఇలా హితబోధ 
చేశారు: (ఓ ముఆజ్‌!) నువ్వు గ్రంథ 
వహులైన ప్రజల దగ్గరికి వెళుతున్నావు. 
(కనుక ముందుగా) నువ్వు వారిని, 
అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు, 
ముహమ్మద్‌ దైవప్రవక్త అని సాక్ష్యం 
పలకమని ఆహ్వానించు. వారు గనక 
నీ మాట వింటే అప్పుడు, దేవుడు 
రేయింబవళ్ళలో వారిపై ఐదుపూటల 
నమాజులు విధిగా చేశాడని వారికి 
చెప్పు. దానికీ వారు ఒప్పుకుంటే, దేవుడు 
వారిపై జకాత్‌ దానాన్ని విధిగా చేశాడని, 
అది వారి ధనవంతుల నుండి వసూలు 
చేయబడి వారిలోని బీదవారికి పంచ 
బడతుందని తెలియజెయ్యి. దానికి 
కూడా వారు అంగీకరిస్తే 
వసూలు చేసినప్పుడు) నీవు 
(స్వయంగా) వారి సంపదలోని. నాణ్య 
మైన వస్తువుల్ని తీసుకోకుండా జాగ్రత్త 


_ పడు. (అలా చేస్తే వారిని పీడించినట్లవు 


తుంది కనుక) పీడితుని ఆర్తనాదానికి 
భయపడు. ఎందుకంటే పీడితుని 
ఆర్తనాదానికి- దేవునికి మధ్య ఎలాంటి 


అడ్డుతెర లేదు. (అతని శాపానికి 
దేవుడు తప్పకుండా ఆమోద ముద్ర 
వేస్తాడు.) (బుఖారీ-ముస్తీం) 


(జకాత్‌. 


(సహీహ్‌ బుఖారీలోని జకాత్‌ ప్రకరణం- న 


GaN 


(న Jt రా bs gle dlp :J@ 
ab dt Yay y di 5542 లో! 36 
ము య్య Ew రక ఎ! ర్వా 
రూ కాట త్ర! Js al ర్‌! 
ibis op మ (x Jp lle 
రావ! JW al ర! wb UW 
IS జ! ట్ర మయము సము 
పరు తరపు 26 ; గ ర్‌ పే 
ర్‌: య. వ్రత శం er pe 51553 

le Gi te dl లా! 


హ్‌ ముస్తింలోని విశ్వాస ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 75 రా కాలూ 


1078. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా షే! కి లా 0s = 1౪0 

ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 51 :ల్పష శశ! ర్య యు ల 
జాబిర్‌ (రజి) తెలియజేశారు: మనిషికీ, . ప్ర న వయ! ప్రద టమ! పడ 
దైవతిరస్కారానికి మధ్య విచక్షణారేఖ యాక్టు అడు! 
నమాజ్‌ను వదలిపెట్టడమే. (ముస్లీం) - 


(సహీవా మున్లింలోని విశ్వాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు | 

నమాజు, దైవంపై విశ్వాసానికి - దైవతిరస్కారానికి మధ్య అడ్డుగోడ లాంటిది. ఇస్లాం 
ధర్మాన్ని అవలంబించి నమాజ్‌ ఆచరించే వ్యక్తి తనకూ - దైవ తిరస్కారానికి మధ్య ఒక 
అడ్డుగోడను నిర్మించుకుంటాడు, దానివల్ల దైవతిరస్కార, బహుదైవత్వ భావాలు అతన్ని 
ఏమాత్రం అంటుకొనజాలవు. ఎవరయినా ఇస్లాం స్వీకరించినప్పటికీ నమాజ్‌ చేయకపోతే, 
అతనికి - దైవతిరస్కారానికి మధ్య ఎలాంటి అడ్డుగోడ ఉండదు. ఒక విధంగా అతనింకా 
అవిశ్వాసే! నమాజు, మనిషిని అవిశ్వాస భావాల నుండి నిరోధిస్తుంది. నమాజ్‌ చేయని 
వ్యక్తి తనకూ - దైవతిరస్కారానికి మధ్యనున్న అడ్గుగోడను కూల్చేసినట్లే! (ఇబ్నె అల్లాన్‌). 

దీని ద్వారా నమాజును వదలిపెట్టడం దేవుణ్ణి తిరస్కరించటంతో సమానమని 
బోధపడుతోంది. చాలా మంది పండితులు ఈ ఆదేశం తిరస్కార భావంతో నమాజును 
వదలి పెట్టేవారికి మాత్రమే పరిమితమనీ, సోమరితనంతో, ఎమరుపాటుతో నమాజును వదలి 
పెట్టేవారికి ఈ ఆదేశం వర్తించదని అభిప్రాయపడుతున్నారు. తిరిగి పశ్చాత్తాపం చెంది నమాజ్‌ 
చేయటం 'ప్రారంభించకపోతే వారికి కూడా మరణదండన విధించాలని మరికొంతమంది 
పండితులు అంటున్నారు. ఇంకొంతమంది పండితులు తిరిగి నమాజ్‌ చేయటం మొదలు 
పెట్టేవరకు వారిని బాగా దేహశుద్ధి చేయాలని చెబుతున్నారు. మొత్తానికి ఈ హదీసు ద్వారా 
ఇస్లాంలో నమాజుకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో బోధపడుతోంది. నమాజ్‌ చేయనివారు 
అసలు ముస్లింలే కారని తెలుస్తోంది. 


1079. హజ్రత్‌ బురైదా (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: మాకు-వారికి మధ్య 
గీటురాయి నమాజు. దాన్ని వదలి 
పెట్టినవాడు దైవాన్ని తిరస్కరించినట్లె. 

(తిర్మిజీ-హనన్‌, సహీహ్‌) 


మూట! ద్రుమ ద్రం = 10% 

యూ భే! షమ :౮6 ప్రో ద్రవ ట్ర 

లత య ధక సప పదు! సస 
దా రూ డయా వలకు gis 


https://teluguislam.net - https://telugudua.net 


ఈదు ల్‌ ర 
రళైడుత్యరు 


వాదీను కిరణాలు -2 3 ల్‌ 


1080. హజ్రత్‌ షఖీఖ్‌ బిన్‌ అబ్బుల్హాహ్‌ 
తాబయీ (రహ్మలై) కథనం (ఈయన 
మంచితనం విషయంలో పండితుల 
మధ్య ఏకాభిప్రాయం ఉంది): ముహ 
మద్‌ (సల్లం) సహచరులు ఆచరణల్లో 
దేనిని విడిచిపెట్టినా *కుఫ్రగా తలపోసే 
వారు కాదు, ఒక్క నమాజును తప్ప. 
(తిర్మిజీ దీనిని విశ్వాస ప్రకరణంలో 
ప్రామాణికమైన ఆధారాలతో ఉల్లేఖిం 
చారు.) 


ముఖ్యాంశాలు 


Sl he రా త్రయ ద్రం VM 
ఉమ వధ లు GE Gl 
అ మీక యడ యక శ్ర. చ్‌. db 
ఏదు ఫో Je ( ప (aD 
seh oul రాద తే ద్రుంచి! 0 
రహో 


ఇంతకు ముందు పేర్కొనబడిన హదీసుల్ని దృష్టిలో పెట్టుకునే దైవప్రవక్త (సల్లం) 
సహచరులు ఆ విధంగా భావించేవారు. కనుక నమాజును వదలిపెట్టడాన్ని “రుఫ్‌'గా 
ఖరారు చేసే హదీసుల్ని దైవప్రవక్త సహచరులు కేవలం మందలింపులుగా భావించేవారు 
కాదనీ, నమాజు విషయంలో సోమరితనంతో, ఎమరుపాటుతో వ్యవహరించేవారిని కూడా 
వారు కాఫిర్లు, మతభ్రష్టులుగానే తలపోసేవారని చెప్పటానికి ఈ హదీసు ప్రబల నిదర్శనం. 


1081. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: నిశ్చయంగా 
ప్రళయదినాన దాసుని ఆచరణల్లో 
మొట్టమొదటగా విచారణ జరిగేది 
నమాజ్‌ గురించే. అది గనక సక్రమంగా 
ఉంటే అతను కృతకృత్యుడు, కృతా 
రుడు అవుతాడు. అది చెడుగా ఉంటే 
అతను విఫలుడౌతాడు. వినాశానికి 
గురౌతాడు. ఒకవేళ అతని ఫర్ట్‌ 
నమాజుల్లో ఎదయినా వెలితి ఉంటే, 
అప్పుడు దేవుడు, “నా దాసుని 
కర్మపత్రంలో నఫిల్‌ నమాజులేవైనా 


Me) పష gl రాం VA! 


djlop 2d J 0 Ie 
సవా ప్రా ull ల 
IE Cac తు 
vail 9} a) TY 
Jesse త్త! dU “ఆడ మట! రా 
4 హు ధ్రట్‌ ప తు త్‌ ట్‌! 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 77 Cait, 


ఉన్నాయేమో చూడండి. వాటి ద్వారా పటు రక్త 2 'ట్పుపే! పు ఉమ! ౮ 
ఫర్డ్‌ నమాజుల వెలితిని పూరించవచ్చు' :0ఎ౮, silly యయ టయ! 
అని అంటాడు. తర్వాత అతని 
ఆచరణలన్నిటిని అలాగే విచారించటం 
జరుగుతుంది. (తిర్మిజీ-హసన్‌) 


(నుననె తిర్మిజీలోని నమాజ్‌ ప్రకరణం) 


రాజా జ్టాతవా 


ముఖ్యాంశాలు . 

ఇక్కడ “ఆచరణలు' అంటే, దైవారాధనలు లేక దేవుని హక్కులు అని భావం. 
వాటన్నిటిలో ముందుగా నమాజ్‌ గురించి లెక్క తీసుకోవటం జరుగుతుంది. ఒకవేళ దాసుల 
హక్కుల విచారణ మొదలైతే వాటిలో ముందుగా రక్తపాతాల గురించి లెక్క తీసుకోబడుతుంది. 
మొత్తానికి ఈ హదీసు విధుల్ని నెరవేర్పాలనీ, అది కూడా సక్రమంగా నెరవేర్పాలనీ వాటితో 
పాటు స్వచ్చంద సత్కార్యాలు కూడా చేస్తూ ఉండాలని తాకీదు చేస్తోంది. విధుల్లో ఏమయినా 
వెలితి ఉంటే దానిని స్వచ్చంద సత్కార్యాల ద్వారా పూరించటం జరుగుతుందని చెబుతోంది. 


https://teluguislam.net - https://telugudua.net 


Pat శః wh 127 | 
వాదీను కిరణాలు-2 78 Bin dele 


ys లో! దయ LG 141 
Gs రాసన Git, లీ! ఉమ! ఎటు 
మొదటి పంక్తి ఘనత గురించి, తొలి పంక్ల్తుల్ని భర్తీ 
చేయాలి, పంక్తుల్ని తిన్నగా ఉంచాలి, మధ్యలో ఖాళీ స్థలం 
వదలకుండా కలిసి నించోవాలి అనే ఆజ్ఞల గురించి 


1082. హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ సముర ఫు gt ట్రా ప్రాతం VAY 
(రజి) కథనం: అంక (సల్లం) మా En వ. రత వ. ని 
poe pe WOT 
0 అగా బారులు “a std Go, ay de తశ 
: నిలబడతారో ఆ విధంగా మీరూ య. as న ను 
నిలబడరా?”అని అన్నారు. అందుకు 2౯ హస ల ఆహం (టీ! ds 6 
మేము, “దైవప్రవక్తా! దైవదూతలు రస! తయ! bifid "ప 
తమ ప్రభువు దగ్గర ఎలా బారులు న alg Osos 
తీరి నిలబడతారు?” అని అడిగాం. 

దానికాయన, “వారు ముందుగా తొలి 

పంక్తుల్ని భర్తీ చేస్తారు. పోతపోసిన సీసపు 

గోడలాగా బాగా కలిసి నించుంటారు” 

అని చెప్పారు. (ముస్లిం) 


(సహీహ్‌ మున్లింలోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

గోడలో పేర్చబడిన ఇటుకలు ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. వాటి మధ్య 
ఖాలీ స్థలం ఉండదు. అదే విధంగా నమాజ్‌ చేసే వ్యక్తులు కూడా బారులు తీరి నిలబడి 
నప్పుడు తమ మధ్య ఎలాంటి ఖాళీ స్థలం వదలకుండా పాదానికి పాదం, భుజానికి భుజం 
ఆనించి నించోవాలి. పంక్తులు ఒంకరటింకరగా లేకుండా, పోతపోసిన దృఢమైన సీసపు 
గోడలాగా తిన్నగా నిలబడాలి. అదే విధంగా పంక్తుల్లో నిలబడినప్పుడు ముందుగా తొలి 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 79 రా కారా 


పంక్తుల్ని పూర్తిచేయాలి. తొలి పంక్తుల్లో ఖాళీ స్థలముంచుకొని వెనక పంక్తుల్లో నించోవటం 
భావ్యం కాదు. 

1083. హజ్రత్‌ అబూహురైరా (రజి) “4 డ్రై వ లా! బ్ర ఎ VAY 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం, ఈ aoe J ర ప్‌ 4! hs st as 
విధంగా ప్రవచించారు: అజాన్‌ _౧; ల ప 
చెప్పటానికి, తొలి పంక్తిలో చేరటానికి 9 5 తళ లాటే 
ఎంతటి ఘనత ఉందో ప్రజలకు “లాల మూ టన ల ఏ సత్తా 
తెలిస్తే, దానిని పొందటానికి పరస్పరం le ప్రమా 
లాటరీ వేసుకోవటం తప్ప గత్యంతరం 

లేదని తెలిస్తే, వారు తప్పకుండా లాటరీ 

వేసుకుంటారు. (బుఖార్‌-ముస్తిం) 


1084. హజ్రత్‌ అబూహురైరా (రజి) గారే. ఏల యయ. 148 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లం) 
ఈ విధంగా ప్రవచించారు: పురుషుల 
పంక్తుల్లో అత్యంత శ్రేష్టమైనది మొదటి Jae ్ల 
పంక్తి. అత్యంత హీనమైనది చివరి "గో "శ! పడు GT 
పంక్తి. స్త్రీల పంక్తుల్లో అత్యంత శ్రేష్ట 
మైనది చివరి పంక్తి. అత్యంత హీన 
మైనది మొదటి పంక్తి. (ముస్లిం, 
(సహీహ్‌ ముస్లింలోని నమాజ్‌ ప్రకరణం) 


- Be se, ew 

Jel Gio rer 12 lJ 25 
క 33 ళు తో 1 భో ల ma 
Gye sy cael ut; gs 


ముఖ్యాంశాలు 


పరపురుషుల, పర స్రీల కలయికను ఇస్లాం ధర్మం తీవ్రంగా గర్హిస్తుంది. అలాంటి 
స్రీ పురుషులు పరస్పరం దూరాన్ని పాటించాలని, పరదా చేయాలని ఆదేశిస్తోంది. పంక్తుల 
యొక్క ఉత్కృష్టత, నికృష్ణతల గురించి వివరిస్తున్న ఈ హదీసు కూడా, ఆ విషయాన్ని 
దృష్టిలో పెట్టుకొని చెప్పబడిందే! 

దైవప్రవక్త (సల్లం) కాలంలో మస్టీదె నబవీలో పురుషులతో పాటు స్రీలు కూడా 
సామూహిక నమాజుల్లో పాల్గొనేవారు. పురుషుల పంక్తుల వెనకే స్రీలు కూడా బారులు తీరి 
నమాజు చేసేవారు. ఆ రోజుల్లో స్త్రీల కోసం గ్యాలెరీలుగాని, ప్రత్యేక ఏర్పాట్ట్లుగాని ఉండేవి 
కావు. ఆ స్థీతిలో పురుషుల తొలిపంక్తి స్రీలకు చాలా దూరంగా ఉంటుంది. కనుకనే దాన్ని 
శ్రేష్టమైన పంక్తిగా పేర్కొనటం జరిగింది. అదే విధంగా స్త్రీల చివరి పంక్తి కూడా పురుషులకు 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 80 ERD 


దూరంగా ఉంటుంది, కనుక దాన్ని కూడా శ్రేష్టమైన పంక్తి అని అనటం జరిగింది. దీనికి 
భిన్నంగా పురుషుల చివరి పంక్తి మరియు స్ర్తీల మొదటి పంక్తికి మధ్య ఆట్టే ఎక్కువ 
దూరం ఉండదు. కాబట్టి ఆ రెంటినీ నికృష్టమైన పంక్తులుగా పేర్కొనటం జరిగింది. అయితే 
ఈ ఉత్కృష్ట నికృష్ణతలు పుణ్యం రీత్యా నిర్ణయించబడినవేకాని స్వతహాగా ఎ పంక్తీ నికృష్ణమైనది 
కాదు. నమాజు కోసం నిలబడిన పంక్తులన్నీ ఉత్మృష్టమైనవే. కాకపోతే పైన పేర్కొనబడిన 
కారణం వల్ల పురుషుల తొలిపంక్తిలో, స్రీల చివరి పంక్తిలో నించున్నవారికి ఎక్కువ పుణ్యం 
లభిస్తుంది. 'దీనికి భిన్నంగా పురుషుల చివరి పంక్తిలో, స్త్రీల మొదటి పంక్తిలో నించున్నవారికి 
తక్కువ పుణ్యం లభిస్తుంది. 


1085. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం: తన సహచరులు వెనుక 
(వంక్తుల్లొ) ఉండిపోవటం చూని క్వ పడ గయ! 
దైవప్రవక్త (సల్లం) వారిని మందలిస్తూ టి Ih LEG సయ 
“ముందుకు రండి, మిరు నన్ను (శ 09 ప నస నద్ర. 
అనుసరించండి. మో తర్వాత వచ్చిన ple ely) Cal ర DEE 
వారు మిమ్మల్ని అనుసరిస్తారు. 
(జాగ్రత్త!) ప్రజలు గనక ఎప్పుడూ వెనకే 
ఉంటే దేవుడు కూడా వారిని వెనక 
బాటు తనానికి గురిచేస్తాడు” అని 
అన్నారు. (మున్లిం, 
(సహీహ్‌ ముస్లింలోని నమాజ్‌ ప్రకరణం) 


డ్రి! వ ల! ర అ గీరి 


శంస వ్రత! క as hl 7 యూ 


ముఖ్యాంశాలు 


నమాజ్‌ విషయంలో వెనుకంజ వేయటాన్ని, వెనక పంక్తుల్లో నమాజ్‌ చేయటాన్ని 
దైవప్రవక్త (సల్లం) అసహ్యించుకునేవారు. తనకు దగ్గరగా, తొలిపంక్తుల్లో నమాజ్‌ చేయమని 
సహచరులకు తాకీదు చేసేవారు. ఆ సందర్భంగా ఆయన, ఎల్లప్పుడూ వెనుక ఉండేవారిని 
దేవుడు కూడా వెనుకబాటుతనానికి గురిచేస్తాడని హెచ్చరించేవారు. ఆయన చేసిన ఆ 
హెచ్చరిక ఒక్క నమాజ్‌కే కాదు, ఇతర సత్కార్యాలన్నిటికీ వర్తిస్తుంది. జీవితపు ఏ రంగంలో 
నయినా పైకి ఎదగాలంటే మనిషిలో దూసుకుపోయే తత్వం ఉండాలి. గౌరవ ప్రతిష్టలు, 
విద్యా, ఆచరణ మొదలగు రంగాల్లో బిడియ పడకుండా, వెనుకంజ వేయకుండా సాధన 
చేసినప్పుడే వ్యక్తిత్వాలు ఇనుమడిస్తాయి. తమకంటూ ఓ శ్రేష్టమైన స్థానాన్ని సంపాదించు 
కోవాలనుకునేవారు దానికి తగ్గట్టు కృషి చేయాలి. ఆ విధంగా కృషిచేస్తే దేవుడు కూడా వారి 
కొరకు మార్గాలను సుగమం చేస్తాడు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


1086. హజ్రత్‌ అబూ మస్‌వూద్‌ (రజి) 


Saitek, 


Als) syne gl gey- VAT 

డాప ప్త త! రుం పచ :లఆ ఉప్‌ 
VU) లేతు pall og UG 
ము Goh చో (మ 
ఫల టిం బట! స! 


టు పటే 


కథనం: (మేము నమాజు కోసం 
నించున్నప్పుడు) దైవప్రవక్త (సల్లం, మా 
భుజాలను తాకుతూ “తిన్నగా నిల 
బడండి. మోరు పరస్పరం విభేదిం 
చుకోకండి. లేకపోతే (విభేదించుకుంటే) 
మో హృదయాలు కూడా విభేదించు 
కుంటాయి. నేను నమాజు చేయిస్తున్న 
ప్పుడు మోలోని బుద్ధిమంతులు, 
తెలివిగలవారు. నాకు _ దగ్గరగా 
నిలబడాలి. వారి వెనుక, వారికన్నా 
తక్కువ ప్రతిభావంతులు నిలబడాలి. 
ఆ తర్వాత వారికన్నా తక్కువ ప్రతిభా 
వంతులు నిలబడాలి” అని ఉపదేశించే 
వారు. (ముస్లీం) 

(సహీహ్‌ ముస్లింలోని నమాజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


బాహ్య స్థితిగతుల ప్రభావం అంతరంగాలపై పడుతుందనటానికి ఈ హదీసు ప్రబల 
నిదర్శనం. హదీసులోని “విభేదించుకోకండి...” అనే వాక్యం ఈ విషయాన్నే సూచిస్తోంది. 
నమాజ్‌ చేసేటప్పుడు పంక్తులు ఒంకరటింకరగా ఉంటే హృదయాల్లో కూడా వక్రత చోటు 
చేసుకుంటుంది. దానివల్ల ఉపద్రవాలు తలెత్తుతాయి. భేదాభిప్రాయాలు జనిస్తాయి. ముస్లింల 
' ఐకమత్యం ఛిన్నాభిన్నమైపోతుంది. శత్రువు వారి మోద ఆధిక్యతను సాధిస్తాడు. కనుక ఇమామ్‌ 
నమాజ్‌ మొదలుపెట్టే ముందు పంక్తుల్ని తిన్నగా ఉంచుకోమని ప్రకటించాలి. అప్పటికీ 
పంక్తులు తిన్నగా అవకపోతే తన చేతుల్లో ప్రజల్ని సరిగ్గా నిలబెట్టాలి. దైవప్రవక్త (సల్లం) 
స్వయంగా అలా చేసేవారు. ఇమామ్‌కు దగ్గర్లో తెలివి, సమయస్ఫూర్తి గలవారు నించోవాలి. 
దీనిద్వారా ఇస్లాంలో ప్రతిభావంతులకు, బుద్ధిజీవులకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో బోధపడు 
తోంది. దైవప్రవక్త (సల్లం) నమాజు సమయంలో కూడా, అలాంటివారు తన చెంతనుండాలని 
కోరుకునేవారు. 


1087. హజిత్‌ అనస్‌(రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: మో పంక్తుల్ని తిన్నగా 


WEA sy లా yey - Ve AV 
ల లో 


నా న 3s, 8 తో జే బో అ 
యి కకత రే తియ 20 
త్‌ sp 


గదూ iy cal! స్తు ర్‌ రం 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


ఉంచుకోండి. నిశ్చయంగా పంక్తుల్ని 
తిన్నగా ఉంచుకోవటం నమాజు 
పరిపూర్ణతలో అంతర్భాగం. 

(బుఖారీ-ముస్లిం, 
బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో 
“పంక్తుల్ని తిన్నగా ఉంచటం నమాజు 
స్థాపనలో అంతర్భాగం అని చెప్ప 
బడింది, 


gel ily) hy ale Gi Ga 


యి! ఆర్‌! స ద్ర! ప్పుడు రః 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్తింలోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో కూడా నమాజు చేసేటప్పుడు పంక్తుల్ని తిన్నగా ఉంచుకోమని తాకీదు 
చేయబడింది. పైగా అది నమాజు వ్యవస్థ పరిపూర్ణతలో, నమాజు స్థాపనలో అంతర్భాగమని 
చెప్పబడింది. కనుక పంక్తులు తిన్నగా లేకుండా నమాజ్‌ చేస్తే, ఆ నమాజు పూర్తిగా నెరవేరినట్లు 
కాదు. ఈ విధంగా నమాజ్‌కు సంబంధించి కూడా శిక్షణ ఇవ్వబడుతున్నదంటే దీనిద్వారా 
మన ధర్మంలో క్రమశిక్షణకు ఎంత ప్రాముఖ్యత ఉందో బోధపడుతోంది. 


1088. హజ్రత్‌ అనస్‌ (రజి)గారే చేసిన 
కథనం: ఓ రోజు నమాజు కోసం 
ఇఖామతు చెప్పబడింది. ఆ తర్వాత 
దైవప్రవక్త (సల్లం) మా వైపుకు తిరిగి 
“పంక్తుల్ని తిన్నగా ఉంచుకోండి. పోత 
పోసిన సీసపు గోడ మాదిరిగా కలిసి 
నిలబడండి. నేను వెనుకవైపు నుండి 
మో చర్యల్ని గమనిస్తూ ఉంటాను” 
అని చెప్పారు. (బుఖారీ-మున్లిం) 
సై వాక్యాలు బుఖారీలోనివి. ఇలాంటి 
ఒక ఉల్లేఖనం ముస్లింలో కూడా 
ఉంది. బుఖారీలోని వేరొక ఉల్లేఖ 
నంలో “మాలోని ప్రతి ఒక్కరూ తన 
ప్రక్కనున్నవారి భుజానికి భుజం, 


గ తస! ః rd ము 1 AA 
Ht పట 02; un Jt es! 
Jb de15s కు న. 06 

త్తి! వ gb £153 లా న్‌! 
413) న. (ene lib 
లో త్య Gast ప్రయ తాయి 
దమ్మ సాదా దక 


https://teluguislam.net - https://telugudua.net 


a 


Pat శః rd Pea 
వాదీను కిరణాలు-2 83 Hadas 


పాదానికి పాదం ఆనించి నించునే 

వారు” అని ఉంది. 
(నహీహ్‌ బుఖారీ లోని అజాన్‌ ప్రకరణం - సహీవ్‌ ముస్తింలోని నమాజ్‌ 
ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో దైవప్రవక్త (సల్లం)గారి మహిమ ఒకటి వివరించబడింది. సామూహిక 
నమాజులో ఉన్నప్పుడు వెనుక పంక్తుల్లో నమాజ్‌ చేస్తున్న తన సహచరుల రుకూ, సజ్ఞాలను 
కూడా ఆయన గమనించగలిగేవారు. అయితే చాలామంది అనుకుంటున్నట్లు, ఆయన 
తాను తలచినప్పుడల్లా ఆ విధంగా చూడగలిగేవారు కాదు. సామూహిక నమాజుల్లో, అది 
కూడా దైవాభీష్టం మేరకే ఆ మహిమ జరిగేది. ఎందుకంటే మహిమలనేవి దేవుడు 
తలచినప్పుడే ఉనికిలోకి వస్తాయి. దైవప్రవక్తలు ఈ విషయంలో నిమిత్త మాత్రులే. కనుక 
వారు తాము కోరినప్పుడల్లా మహిమల్ని ప్రదర్శించలేరు. దైవప్రవక్తలకే గనక ఆ శక్తి 
ఉండివున్నట్లయితే తాము తలచినప్పుడల్లా, ప్రజలు కోరినప్పుడల్లా వారు మహిమల్ని చూపించి 
ఉండేవారు. కాని దైవప్రవక్తల్లో అంతటి శక్తిమంతులెవరూ లేరు. ఆఖరికి ముహమ్మద్‌ 
(సల్లం)కు కూడా ఆ శక్తి ప్రసాదించబడలేదు. ఈ హదీసు ద్వారా బోధపడే రెండో విషయం 
ఎమిటంటే- నమాజు కోసం బారులుతీరి నిలబడినప్పుడు ప్రజలు పరస్పరం భుజానికి 
భుజం, పాదానికి పాదం ఆనించి తిన్నగా నించోవాలి. ఏ విధంగానయితే పోతపోసిన గోడ 
దృఢంగా తిన్నగా ఉంటుందో, నమాజ్‌ చేసే వారు కూడా అదేవిధంగా దృఢంగా, తిన్నగా 
బారులు తీరి నిలబడాలని ప్రబోధించటం జరిగింది. 


1089. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా కం రయి! 3 1 4% 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ CI ‘JG జట మే! ప్రత్తి 
'నోమాన్‌ బిన్‌ బషీర్‌ (రజి) తెలియ ఇయు లీ :ర్చీ పోత రేం 
జేశారు: “మీరు మో పంక్తుల్ని తిన్నగా టై సు ఉమ Ses 
ఉంచుకోవాలి. లేకపోతే అల్లాహ్‌ మి " | ( 
ముఖాలను పరస్పరం వ్యతిరేకంగా 
మార్చివేస్తాడు.” '(బుఖారీ-మున్తిం) 
ముస్టింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది: దైవప్రవక్త (సల్లం) బాణాలను 
పంక్తులతో తిన్నగా చేసినట్లు మా 
పంక్తుల్ని సరిచేసేవారు. ఆ విధంగా 
తన ప్రవర్తన ద్వారా మేము దీని 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 84 Galas 


ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నామని ఏ క్లేక్ల ఉర ల తాల్‌ tls J 


గ్రహించాకే ఆయన (అల్లాహు అక్బర్‌ (4 తశ టీక కై తుడు ఆ 
అంటూ నమాజ్‌ మొదలెట్టేవారు.) జే అ యహ కి 65 శ మ! 
ఒకరోజు ఆయన (నమాజ్‌ చేయించటం. ఆక లస 556 Fs pw i ట్రా 
కోసం ఇంటి నుండి) బయటికి _ :0౮ఆ డడ! ప్రై పా ఉర టా 
వచ్చారు. నమాజు కోసం నిలబడి శసిడ re FOI రకు టను! Ste) 
అల్లాహు అక్పర్‌ అనబోయేంతలో es ప! 
(వెనుక నించున్న) ఒక వ్యక్తి రొమ్ము 
భాగం, (పంక్తి నుండి) బయటికి వచ్చి 
నట్టు ఆయనకు కనిపించింది. వెంటనే 
ఆయన “దేవుని దాసులారా! 
(నమాజుకు ఉపక్రమించి నప్పుడు) 
మోరు మో పంక్తుల్ని తప్పకుండా 
తిన్నగా ఉంచుకోవాలి. లేకపోతే అల్లాహ్‌ 
మో ముఖాల్ని పరస్పరం వ్యతిరేకంగా 
మార్చివేస్తాడు ' అని హెచ్చరించారు. 


(సహీవ్‌ బుఖారి, క్రితాబుల్‌ అజాన్‌ - 


ఈ హదీసు ఇంతకు ముందు కూడా వచ్చింది. ఇది, ఈ అధ్యాయానికి కూడా 
వర్తిస్తుంది. కనుక గ్రంథకర్త దీనిని మళ్ళీ ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించారు. ఈ హదీసులో 
“దేవుడు మో ముఖాలను పరస్పరం వ్యతిరేకంగా మార్చివేస్తాడు' అని చెప్పబడింది. అంటే 
మో మధ్య విద్వేషాన్ని, వైషమ్యాన్ని సృష్టిస్తాడని భావం. దానివల్ల మోలో ఐకమత్యం నశించి 
అనైక్యత, అలజడులు చోటుచేసుకుంటాయి. మో శక్తిసామర్థ్యాలు సన్నగిల్లుతాయి. మో 
మధ్య శాంతీ సామనస్యాలు అంతరించిపోయి, అశాంతి అలజడులు చెలరేగుతాయి. ఇస్తాం 
మరియు ముస్లింల ప్రాబల్యం నశించి శత్రువు ఆధిపత్యం మో మోద తిష్ట వేస్తుంది. 

లేక ముఖాలను పరస్పరం వ్యతిరేకంగా మార్చివేయటమంటే శాబ్దిక అర్థమైనా 
కావచ్చు. అంటే పంక్తుల్ని తిన్నగా ఉంచకపోతే దానికి శిక్షగా దేవుడు మీ ముఖాలను 
మెడల వైపునకు త్రిప్పుతాడని భావం. ఆ రెండు రకాల శిక్షల నుండి దేవుడు మనందరిని 
రక్షించుగాక! 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


1090. హజ్రత్‌ బరా బిన్‌ ఆజిబ్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) పంక్తుల 
మధ్య ఆ చివర నుండి ఈ చివర వరకు 
తిరిగేవారు. మా రొమ్ముల్ని భుజాల్ని 
పట్టుకొని (పంక్తుల్ని సరిచేస్తూ) “'ఒంకర 
టింకరగా నించోకండి. లేదా మో 
హృదయాలు కూడా ఒంకరటింకరగా 
అయిపోతాయి అనేవారు. ఇంకా 
ఇలా అనేవారు: “నిస్సందేహంగా 
' దేవుడు, దైవదూతలు తొలి పంక్తుల్లో 
ఉండేవారిపై కారుణ్యాన్ని కురిపి 
స్తారు.” (అబూదావూద్‌-దీని ఆధారాలు 
హసన్‌ కోవకు చెందినవి.) 


Erie 
Fw oe tl రాత 1" ఇం 
సక్తి! రం os ‘JG టలు "al డం 
Cai sn Bet be Gite Jia: 


ఈల 
త్తం వ 


శ! శ్ర ర్వ పేతు PER ( as వంగ 
5 చయయ! టా SL పస్తు 


అ ట్రామా leh sols gl elyy 


(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీనులో కూడా వంక్తుల్ని తిన్నగా ఉంచాలని తాకీదు చేయబడింది. 
బాహ్యపరమైన విభేదాల వల్ల అంతరంగాల్లో కూడా విభేదాలు చోటు చేసుకుంటాయని 
చెప్పబడింది. నమాజు చేస్తున్నప్పుడు పంక్తుల్లో ముందుకి లేక వెనక్కి జరిగి నించోవటం 
ఒక విధంగా బాహ్యపరమైన విభేదం లాంటిది. దాని చెడు ప్రభావం నమాజీల మనసుల 
మోద కూడా పడుతుంది. ఫలితంగా వారిలో వ్యతిరేక భావాలు జనిస్తాయి. 


రెండో విషయం ఏమిటంటే-'సలాత్‌' అనే పదానికి కారుణ్యం కురిపించటం అనీ, 
మన్నింపు కోసం వేడుకోవటం అని అర్ధం. అంటే దైవదూతలు తొలి పంక్తుల్లోని వారి 


మన్నింపు కోసం ప్రార్థిస్తారనీ, అల్లాహ్‌ వారి 


భావం. 


1091. హజ్రత్‌ ఉబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: పంక్తుల్ని 
తిన్నగా ఉంచండి, భుజాలు పరస్సరం 
సమానంగా ఉండేలా సరిచేసుకోండి. 


మోద కారుణ్య వర్గాన్ని కురిపిస్తాడని దాని 


టి రకు పమ క రూ 1241 
మ హన ఓ. (టూ 


య జరప! 3 ల ey తయడు! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాల క పరం 
పంక్తుల మధ్య ఖాళీని పూరించండి. (య స్‌ పల్‌ ల JE! 
మో సోదరుల చేతుల్లో మెత్తగా గల త ర Uy SE 
మారిపోండి. షైతాన్‌ కోసం (పంక్తుల |. గగ డూడ్‌ ఏ5 4 
మధ్య) ఖాలీ స్థలాన్ని వదలి పెట్టకండి. ‘gosh sls 
ఎవరయితే పంక్తుల్ని కలుపుతారో 

వారిని దేవుడు కలుపుతాడు. మరెవ 

రయితే పంక్తుల్ని త్రెంచుతారో దేవుడు 

కూడా వారిని త్రెంచుతాడు. (అబూ 

దావూద్‌- దీని ఆధారాలు దృఢమైనవి) 


(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

“మో సోదరుల చేతులకు మెత్తగా ఉండండి” అంటే పంక్తుల్ని సరిచేయటానికి 
ప్రయత్నించేవారితో సహకరించండి, వారిని విసుక్కోకుండా, వారిచ్చే ఆజ్ఞల్ని సహృదయంతో 
అంగీకరించి పంక్తుల్ని తిన్నగా చేసుకోండి అని భావం. ఈ హదీసులో కూడా పంక్తుల్ని 
తిన్నగా ఉంచుకోమని ఆజ్ఞాపించబడింది. పంక్తుల మధ్య ఖాళీ స్థలం వదలటం పైశాచిక 
శక్తులకు చోటు కల్పించటంతో సమానమని చెప్పబడింది. 

పంక్తుల్ని కలపటమంటే పంక్తుల మధ్య ఖాళీ వదలకుండా, తొలి పంక్తి పూర్తయిన 
తర్వాత వెనక పంక్తిలో నించోవటం అని అర్థం. అదే విధంగా పంక్తుల్ని త్రెంచటమంటే 
పంక్తుల మధ్య ఖాళీ స్థలం వదలిపెట్టి నించోవటం, మొదటి పంక్తిలో స్థలం ఉండగా 
వెనక పంక్తిలో నించోవటం అని అర్థం. హదీసులో వచ్చిన చివరి వాక్యాలను “పంక్తుల్ని 
కలిపేవారిని దేవుడు కలుపుగాక! పంక్తుల్ని తైంచేవారిని దేవుడు త్రెంచుగాక!” అని ప్రార్ధనా 
ధోరణిలో కూడా చెప్పవచ్చు. ఆ విధంగా చెప్పినట్లయితే దైవప్రవక్త (సల్లం), ఆ వాక్యాల 
ద్వారా పంక్తుల్ని కలిపేవారిని ఆశీర్వదించారనీ, వాటిని త్రెంచేవారిని శపించారని అర్థం 
చేసుకోవాలి. 


1092. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం యశ! వాం లో! తపం VY 

ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా యము (0 ఏం క్షత bee | 
ప్రబోధించారు: పంక్తుల్లో పోతపోసిన శు Geet Fe ey Gs 12963 
గోడమాదిరిగా నించోండి. పంక్తులు 
పరస్పరం దగ్గరగా ఉండేటట్లు 
నిలబడండి. మెడలను సమానంగా 


ట్రా J రయ! తీ లో! తయా తా 
డూ Gi! Gs wi ys 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 87 Gals 


ఉంచండి. ఎవరిచేతిలోనయితే నా పూడి లా kh 35h gl ly) moe 
ప్రాణముందో ఆయన సాక్షి! నిస్సందే. ల పేంటి బాల Gil. le 
హంగా నేను చూస్తున్నాను. షైతాన్‌ సమ సం లర ల రహా పా 
మేకపిల్లలాగా పంక్తుల్లో ఉండే ఖాళీ eat రీతూ Sasi 
స్థలం గుండా దూరిపోతున్నాడు. (ఈ [| 
హదీసు దృఢమైనది. అబూ. దావూద్‌ 
దీనిని ముస్లిం గారి ఆధార షరతులకు 
అనుగుణంగా వెలికితీశారు.) 

(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

పంక్తుల్ని పోతపోసిన గోడలమాదిరిగా, దృఢంగా ఉంచాలనే ఆజ్ఞతోపాటు, వాటిని 
పరస్పరం దగ్గరగా ఉంచాలని కూడా ఈ హదీసులో బోధించబడింది. కనుక నమాజ్‌ చేస్తున్న 
ప్పుడు పంక్తుల మధ్య మరీ అంత ఎక్కువ యెడం ఉండకూడదు. మెడలను సమానంగా 
ఉంచటమంటే వాస్తవానికి భుజాలను సమానంగా ఉంచటమని భావం. దీని గురించి 
ఇంతకుముందు కూడా వివరించటం జరిగింది. ఇక షైతాన్‌ పంక్తుల గుండా దూరిపోయే 
విషయానికొస్తే, బహుశా దైవప్రవక్త (సల్లం) నిజంగానే తన కళ్లారా ఆ దృశ్యాన్ని తిలకించి 
ఉండవచ్చు. అంటే దేవుడు ఒక మహిమ రూపంలో ఆ దృశ్యాన్ని చూపించి ఉండవచ్చు. 
లేదా “వహీ” ద్వారా ఆయనకు ఈ విషయం తెలిసి ఉంటుంది. 


1093. హజ్రత్‌ అనస్‌ (రజి) గారే చేసిన శ్తఉ!ర్పం ర! యం. 14 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ల్లీ! జే మవ రము టో 0 
ఇలా (ప్రబోధించారు: ముందుగా తొలి © శ ల థో get ర్‌ రః వత ve al 
పంక్తిని భర్తీ చేయండి. వ్‌? దాని gal shore) 
వెనక పంక్తిని భర్తీ చేయండి. ఎమైనా - 
వెలితి ఉంటే అది వెనక పంక్తిలోనే 
ఉండాలి. (అబూదావూద్‌-ఆధారాలు 
(ప్రామాణికమైనవి) 
ముఖ్యాంశాలు 

పంక్తుల్ని భర్తీ చేయటం చాలా అవసరం. కనుక తొలిపంక్తులు నిండిన. తర్వాతే 
వెనక పంక్తుల్లో నించోవాలి. ముందు పంక్తులు నిండకముందే వెనకపంక్తుల్లో నించుంటే 


ముందు పంక్తులు వెలితిగా ఉంటాయి. ఆ విధంగా నించోవటం భావ్యం కాదు. వెలితి 
ఎమైనా ఉంటే వెనక పంక్తిలో ఉండాలిగాని ముందు పంక్తుల్లో ఉండకూడదు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


1094. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: నిస్సందేహంగా 


Galata, 


Ue dl oy is be 146 


చరం హత! ర, JG : POE 


Chil రడ se es CE 


దేవుడు మరియు దైవదూతలు 
పంక్తుల్లో కుడివైపున ఉండేవారి మోద 
కారుణ్యాన్ని కురిపిస్తారు. (ఈ 
హదీసును అబూదావూద్‌ ముస్లిం 
ఆధార షరతులను అనుసరించి వెలికి 
తీశారు. దీని ఆధారాల్లో ఒక ఉల్లేఖ 
కుడు ఉన్నాడు. అతని విశ్వసనీయత 
విషయమై హదీసువేత్తల మధ్య 
భిన్నాభిప్రాయాలున్నాయి.) 

(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం) 


ple bss «= ఖా వు ul bu 


ముఖ్యాంశాలు 

“ఆ ఉల్లేఖకుడు ఉసామా బిన్‌ జైద్‌ లైసీ. ఈయన విషయంలో హదీసు పరిశోధకులు, 
నిపుణులు ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చారు. దాని ప్రకారం ఒకవేళ ఈయన వివరించిన 
హదీసు ఇతర ' ఉల్పేఖకుల హదీసులకు విరుద్ధంగా లేకపోతే, అది ప్రామాణికమైనదే” అని 
షేఖ్‌ అల్‌బానీ తెలిపారు. ఈ హదీసు గురించి “తాలీఖాతె మిష్కాతొలో అల్‌బానీగారు ఇలా 
అంటున్నారు: 'దీని ఆధారాలు ప్రామాణికమైనవే. కాని దీని ఉల్లేఖకులలో కొందరు హదీసు 
మూలాన్ని వివరించటంలో పారపడ్డారు. వీరు హదీసుని “పంక్తుల్లో కుడివైపున ఉండేవారి 
మోది అని ఉల్లేఖించారు. విశ్వసనీయులైన ఉల్లేఖకులు మరికొందరు దీంతో విభేదిస్తున్నారు. 
వారు “పంక్తుల్ని కలిపేవారి మోద' అని ఉల్లేఖించారు. ఇదే సరైనది. ఇమామ్‌ బైహభీ కూడా 
ఈ విషయాన్నే సమర్ధించారు (ఇబ్నె అల్లాన్‌). 
1095. హజిత్‌ బరా బిన్‌ ఆజిబ్‌ (రజి) 
కథనం: మేము దైవప్రవక్త (సల్లం) 
వెనక నమాజ్‌ చేసినప్పుడు ఆయన 
ముఖం మా వైపునకు ఉండాలని 
మేము ఆయనకు కుడివైపు నించోవ 
టానికి యిష్టపడే వాళ్ళం. (ఒకరోజు) 
ఆయన ఈ విధంగా ప్రార్థిస్తుండగా 


వ! సై రవ! రం 1 రం 

పత! ధాం GE le ప్‌ ‘JG 
ము లే త్త ప్రి వం ol టు! 
పష 5 25) నలప మయ 3 
ly) Ue _ See క 


అ 


https://teluguislam.net - https://telugudua.net 


“11624 
హదీను కిరణాలు-2 89 HAINES 


నేను విన్నాను: ప్రభూ! నువ్వు నీ 
దాసుల్ని తిరిగి బ్రతికించే రోజున, నన్ను 
నీ శిక్ష నుండి కాపాడు. (లేక ఆయన 
ఇలా అని ఉంటారు!) “నువ్వు నీ 
దాసుల్ని లెక్క తీసుకునేందుకు 
సమోకరించే రోజున, నన్ను నీ శిక్ష 
నుండి కాపాడు.” (ముస్తిం) 
(సహీహ్‌ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
ఈ హదీసులో నమాజ్‌ చేసేటప్పుడు ఇమామ్‌కు కుడివైపున నించోవటం అభిలషణీ 
యమని చెప్పబడటంతోపాటు, నమాజ్‌ ముగిసిన తర్వాత ఇమామ్‌ కాసేపు ముక్తదీల వైపు 
తిరిగి కూర్చోవటం సంప్రదాయమని కూడా బోధించబడింది. చాలా మన్దిదుల్లో ఈ 


సంప్రదాయాన్ని ఆచరించకపోవటం శోచనీయం! నమాజ్‌ ముగిసిన తర్వాత ముక్తదీలు 
తమతమ చోట్లలో కాసేపు కూర్చొని ఉండాలని కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 
1096. హజ్రత్‌ అబూహురైరా (రజి) షి! 5 ప ఆ పుం 141 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ధయ, :జ్లక్లత 90౮ :0౮ 
ప్రబోధించారు: ఇమామ్‌ను మధ్యలో 
ఉంచండి. పంక్తుల మధ్య ఖాళీని 
పూరించండి. (అబూదావూద్‌) 

(సుననె అబూదావూద్‌లో నమాజ్‌ ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

షేఖ్‌ అల్‌బానీ ఇలా అంటున్నారు: ఈ హదీసు ఆధారాల్లోని ఇద్దరు ఉల్లేఖకుల 
గురించి పూర్తి వివరాలు తెలియటం లేదు. అయినప్పటికీ ఈ హదీసులోని “పంక్తుల 
మధ్య ఖాళీని పూరించండి” అనే మాట ఇతర సాక్ష్యాధారాల మూలంగా సమర్ధనీయమే. 
ఇంతకు ముందు ఈ అధ్యాయంలోనే గడచిన ఇబ్నె ఉమర్‌గారి హదీసు దానికి సాక్షిగా 
నిలుస్తోంది. (అల్‌బానీగారి చేత పరిశోధించబడిన రియాజుస్సాలిహీన్‌ గ్రంథం చూడండి.) 


.౨3l3 shel) కర 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 90 Gal, 
ఆ మక! యా య రకం 14 
Ee bs కహ భేద wi 
ఫర్ట్‌ నమాజులతోపాటు సున్నతె ముఅక్కద ఘనత... 


1097. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా క 41. 
ప్రవచిస్తుండగా తాను విన్నానని క 
విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్‌ ఉమ్మె 
హబీబా రమా బిన్తె అబూ సుఫ్యాన్‌ 
తెలియజేశారు: ఎ ముస్లిం దాను 
డయినా అల్లాహ్‌ కోసం ప్రతిరోజూ ఫర్జ్‌ 
నమాజులు కాక (అదనంగా) పన్నెండు ల స స 
రకాతుల నఫిల్‌ నమాజ్‌ చేస్తాడో, న గ 
అల్లాహ్‌ అతనికోసం స్వర్గంలో ఒక 
గృహాన్ని నిర్మిస్తాడు (లేక) అతనికోసం 
స్వర్గంలో ఒక గృహం నిర్మించబడు 
తుంది (అని అన్నారు). (ముస్లీం) 


(సుననె ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


ఏర్పడు క్త ఏ మ. డు 
SIA Aa Legs yu 
Yl chi sb అ iss isis టై 
Ve: శ [ముం OE 


ముఖ్యాంశాలు 


ఫర్డ్‌ (విధిగా చేయవలసిన) నమాజులుగాక అదనంగా, స్వచ్చందంగా చేసే నమాజు 
లను “నవాఫిలొ అంటారు. నవాఫిల్‌ అనేది నఫిల్‌కు బహువచనం. నఫిల్‌ నమాజులను 
పాటించటాన్ని అరబీలో “తతవ్వూ' అని అంటారు. సాధారణంగా ఫర్డ్‌, వాజిబ్‌ నమాజులు 
మినహా, సున్నతె ముఅక్కదా, సున్నతె గైర్‌ ముఅక్కదా మొదలగు వాటినన్నిటిని 
నవాఫిల్‌గానే వ్యవహరిస్తారు. మొత్తానికి ఈ హదీసులో నఫిల్‌ నమాజుల ఘనత వివరించ 
బడింది. నఫిల్‌ నమాజులు చేసే అలవాటు స్వర్గానికి గొనిపోతుందని చెప్పబడింది. 


https://teluguislam..net - https://telugudua.net 


| “2 శం air 
హదీను కిరణాలు-2 91 NEE, 


1098. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 4! క మీ! లు. 144 
కథనం: నేను దైవప్రవక్త (సల్లం) వెంట శక ఉ లు బ్ర తము 06 య 
జూహూ నమాజ్‌కు ముందు రెండు ము యం మీ! క నగా 
రకాతులు, జుప్‌ నమాజ్‌ తర్వాత మ్‌ యా బహ ప జం 
రెండు రకాతులు, జుమా తర్వాత సు డు! a క్‌; Ci 
రెండు రకాతులు, మగ్రిబ్‌ తర్వాత “rT స I 
రెండు రకాతులు, ఇషా తర్వాత రెండు = 
రకాతుల నమాజ్‌ చేశాను. 


(బుఖారీ-మున్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని తహజ్ఞాద్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్లింలోని ప్రయాణీకుల 
నమాజ్‌ వకరణం) 


ముఖ్యాంశాలు 

ప్రతి ఫర్ట్‌ నమాజుకు ముందు లేక తర్వాత అదనంగా చేసే నఫిల్‌ నమాజులను 
రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. వాటిలో మొదటి రకం: దైవప్రవక్త (సల్లం) క్రమం 
తప్పకుండా పాటించిన నమాజులు. వీటిని 'సుననె ముఅక్కదా' లేక 'సుననె రవాతిబ్‌' అని 
అంటారు. దైవప్రవక్త(సల్లం) ఈ నమాజులను తను స్వయంగా క్రమం తప్పకుండా చేయటం 
తోపాటు వాటిని నెరవేర్చమని తన అనుచర సమాజానికి కూడా తాకీదు చేశారు. పై హదీసులో 
ఈ రకమైన సున్నతుల గరిష్ట సంఖ్య పది రకాతులు అని చెప్పబడింది. మరికొన్ని ఉల్లేఖనాల 
ద్వారా వాటి గరిష్ట సంఖ్య పన్నెండు లేక పధ్నాలుగు రకాతులని బోధపడుతోంది. 

ఇకపోతే దైవప్రవక్త (సల్లం) నిత్యం కాకుండా అప్పుడప్పుడూ చేసిన నమాజులను 
'నవాఫిల్‌' లేక 'సుననె గైర్‌ ముఅక్కదా' అని అంటారు. అయితే దేవునితో ప్రత్యేక సంబంధాన్ని 
ఏర్పరచుకోవటంలో ఈ నఫిల్‌ నమాజులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. కనుక విశ్వాసులు 
వీటిని నిర్వర్తించటంలో ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. షరీఅత్‌ పరంగా చూస్తే నఫిల్‌ నమాజుల్ని 
పాటించటం వల్ల పుణ్యం లభిస్తుంది. ఒకవేళ పాటించకపోతే ఎ పాపం లేదు. మరొక 
విషయమేమిటంటే “సున్నతె ముఅక్కదా' నమాజులను ఇంట్లో చేసుకోవటం ఉత్తమం. 
దైవప్రవక్త (సల్లం) స్వయంగా అలా చేసేవారు. పైగా తన సహచరుల్ని కూడా అలాగే 
చేయమని ప్రోత్సహించేవారు. 


1099. హజ్రత్‌ అబ్బుల్హాహ్‌ బిన్‌ అలర J oy AlAs fey 14 
ముగప్ఫల్‌ (రజి) కథనం ప్రకారం దైవ గ్ర అక్షి 3 ఎ! ap JU క eal 
ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 92 Gale, 


చారు: ప్రతి రెండు అజానుల మధ్య ర అరక న తం ఆర! 
ఒక నమాజు ఉంది. ప్రతి రెండు గట ప్రవీః వటీ! ఇ 06 తయ ఎప! 
అజానుల మధ్య ఒక నమాజు ఉంది. 
ప్రతి రెండు అజానుల మధ్య ఒక 
నమాజు ఉంది. 


రీ: SESE, “_ 


మూడోసారి ఆ మాట అన్నప్పుడాయన 
'చేయదలచుకున్న వారికి అని 
చెప్పారు. (బుఖారీ-మున్లిం, 


రెండు అజానులంటే అర్థం అజాన్‌ 
మరియు ఇఖామత్‌. 


(సహీవా బుఖారీలోని అజాన్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల 
నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ప్రతి అజానకు మరియు ఇఖామత్‌కు మధ్య ఉండే విరామ సమయంలో రెండు 
రకాతుల నమాజ్‌ చేయటం అభిలషణీయం (ముస్తహబ్‌). ఈ నమాజుని గైర్‌ రాతిబా లేక 
గైర్‌ ముఅక్కదాగా వ్యవహరిస్తారు. ఐదు ఫర్డ్‌ నమాజు వేళల్లోనూ (అజాన్‌ తర్వాత ఇఖామత్‌కు 
ముందు) ఈ నఫిల్‌ నమాజు చేయవచ్చు. అయితే ఫజ్ర్‌ తర్వాత గైర్‌ ముఅక్కదా, నఫిల్‌ 
నమాజులు చేసే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఎందుకంటే దైవప్రవక్త (సల్లం)గాని 
ఆయన సహచరులుగాని ఆ సమయంలో నఫిల్‌ నమాజులు చేసిన దాఖలాలు లేవు. 
వాస్తవం దేవునికే తెలుసు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


196వ అధ్యాయం 


ర కాలూ 


శాల! మయం నో 0 14% 
ఉదయపు నమాజులో రెండు రకాతుల 
సున్నత్‌ విషయమై తాకీదు 


1100. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: దైవప్రవక్త (సల్లం) జుహ్రకు 
ముందు నాలుగు రకాతులను, 
ఉదయానికి (ఫజ్ర్‌కు) ముందు రెండు 
రకాతులను ఎన్నడూ వదలిపెట్టేవారు 
కాదు. (బుఖారీ) 


Ge dl ss ise pe 11+ 
ool J Wl 4 Y 66 స్తో రవీ! 51 
Sobel oly యి! HE 


(సహీహ్‌ బుఖారీలోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దైవప్రవక్త (సల్లం) జుహర్‌కు ముందు నాలుగు రకాతుల సున్నత్‌ నమాజును, 
ఫజ్ర్‌కు ముందు రెండు రకాతుల సున్నత్‌ నమాజును క్రమం తప్పకుండా పాటించేవారని 
ఈ హదీసులో చెప్పబడింది. ఇలాంటి నమాజులనే 'సుననె రవాతిబ్‌' లేక 'సుననె ముఅక్కదా' 


అని పిలుస్తారు. 
1101. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
గారే చేసిన కథనం: దైవప్రవక్త (సల్లం) 
ఫజ్ర్‌ వేళ చేసే రెండు రకాతుల 
(సున్నత్‌) నమాజ్‌ విషయంలో చాలా 
జాగ్రత్త వహించేవారు. ఆ విధంగా మరే 
నఫిల్‌ నమాజ్‌ విషయంలోనూ ఆయన 
అంత జాగ్రత్త కనబరిచేవారు కాదు. 
(బుఖరీ-ముస్తిం) 


ఈక నీ తత Gs 110 


dl Jl రా! తోయ శక్‌ డ్రి! 


రమ పప! యం టం TUE 


ళో 


(సహీహ్‌ బుఖారీలోని నమాజ్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల 


నమాజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


1102. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: ఫజ్ర్‌ 
వేళ చేసే రెండు రకాతుల (సున్నత్‌) 
నమాజు - ప్రపంచం మరియు 
అందులో ఉన్న వస్తువులన్నిటికంటే 
శ్రేష్టమైనది. (ముస్తిం) 
ముస్లింలోని వేరొక ఉల్పేఖనంలో ఇలా 
ఉంది: ఆ రెండు రకాతులు నాకు 
ప్రపంచమంతటి కన్నా ప్రియమైనవి. 


రూ శారా 


ల హక Ges 41 
he దప! ఫ్ర క ధిని! యాః 


(సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


1103. దైవప్రవక్త (సల్లం) గారి ముఅజ్జిన్‌ 
అయిన హజ్రత్‌ అబూ అబ్దుల్లాహ్‌ 
బిలాల్‌ బిన్‌ రబాహ్‌ (రజి) కథనం 
ప్రకారం ఓ రోజు తను దైవప్రవక్త 
(సల్లం)కు ఉదయం నమాజు గురించి 
తెలియజేద్దామని ఆయన వద్దకు 
వెళ్ళారు. అప్పుడే హజ్రత్‌ ఆయిషా 
(రజి.అన్‌హా) బిలాల్‌ (రజి)ని ఎదో 
విషయం అడిగారు. ఆయన ఆమె 
(ప్రశ్నకు జవాబు చెప్పే) పనిలో నిమ 


గ్నులై ఉన్నంతలోనే బాగా తెల్లవారింది. 


ఇక అప్పుడు బిలాల్‌ (రజి) తేరుకొని 
దైవప్రవక్తకు నమాజ్‌ వేళ అయిందని 
తెలియజేశారు. ఎన్నోసార్లు తెలియ 
జేశారు. అయినా ఆయన మాత్రం 
బయటికి రాలేదు. 


మరికాసేపటికి బయటికి వచ్చి ప్రజ 
లకు నమాజ్‌ చేయించారు. అప్పుడు 


ge Ces es 
రాలలో al he gl ey 111 


స్తుత! ౮ త్రి న ర్‌ 
స శీ (హక ఎ! J al ul 
ve yk Jy ise తయ. Gil 
రుం 0% AE lie స ఆహ as 
లా క న we cal 
lle ho బ్రవ Ul హక్‌ ఈ 025 
EI ఎం యము హుం ఈ పక్‌ 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 షు రతర. 
బిలాల్‌ (రజి) తనను ఆయిషా mr ma (= హహ! ఆ 
(రజి.అన్‌హా) ఒక విషయం అడిగారని, స్త క యు రడ Et 


ఆమెకు జవాబు చెప్పే పనిలో నిమ హ్‌ రట ఇసు తకు దక 
గ్నుణ్ణయి ఉండగా బాగా తెల్లారి 


పోయిందని దైవప్రవక్త (సల్లం)కు 1 fr హు డం 44! 
సంజాయిషీ చెప్పుకున్నారు. ఆ తర్వాత Ey Wes న 1 ప! దయం 

ఆయన ఆలన్యంగా బయటికి Slo yl ely యమ్‌ nt 
రావటానికి కారణమేమిటో అడిగారు. “రాశా eh 


అందుకు దైవప్రవక్త (సల్లం) “ఆ 
సమయంలో నేను ఫడ్ర్‌కు సంబం 
ధించిన రెండు రకాతుల (సున్నత్‌) 
నమాజ్‌ చేస్తూ ఉన్నాను” అని చెప్పారు. 
అందుకు బిలాల్‌ (రజి) “ఎమైనప్పటికీ 
తమరు బాగా తెల్లారిన తర్వాతగాని 
బయటికి రాలేదు అని అన్నారు. 
అప్పుడు ఆయన దీనికన్నా ఎక్కువ 
తెల్లారినప్పటికీ నేను ఆ రెండు 
రకాతుల సున్నత్‌ నమాజ్‌ను సక్ర: 
మంగా, అత్యుత్తమరీతిలో నెరవేరు 
స్తాను' అని చెప్పారు. (అబూదావూద్‌, 
ఆధారాలు హనన్‌ కోవకు చెందినవి, 
(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఫజ్ర్‌ వేళ చేయవలసిన రెండు రకాతుల సున్నత్‌ నమాజు ఘనత ఏమిటో దీని 
ద్వారా బోధపడుతోంది. అంతేకాదు, వాటిని అత్యుత్తమ రీతిలో, అత్యంత భక్తీ శ్రద్ధలతో 
ఆచరించాలని కూడా తెలుస్తోంది. మొత్తానికి ఇంతవరకు పేర్కొనబడిన హదీసులన్నీ రుజువు 
చేసేదేమిటంటే ఫజ్ర్‌ వేళ చేసే రెండు రకాతుల సున్నతుకు ఎంతో విశిష్టత ఉంది. కనుక 
ఆ నమాజ్‌ చేయాలి. అలసత్వం, సోమరితనంతో దాన్ని నిర్లక్ష్యం చేయరాదు. 


—్రీ———— 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


లే! జయ్‌ 
bess obs టట జ Uys 
ఫుజ్ర్‌ వేళ సున్నత్‌ నమాజును తేలికగా, సంక్షిప్తంగా చేయాలి, 
ఇంకా ఆయా రకాతుల్లో ఏ సూరాలు పఠించాలి, ఏ 
వేళప్పుడు ఆ నమాజు చేయాలి అనే విషయాల గురించి.... 


1104. హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: దైవప్రవక్త (సల్లం) ఉదయపు 
నమాజ్‌వేళ అజాన్‌కు- ఇఖామత్‌కు 


మధ్య సంక్షిప్తంగా రెండు రకాతుల 


నమాజ్‌ చేసేవారు. (బుఖార- ముస్తిం) 


బుఖారీ - ముస్టింలలోని వెరొక 
ఉల్లేఖనంలో ఇలా ఉంది: దైవప్రవక్త 
(సల్లం) ఫజ్ర్‌ వేళ రెండు రకాతుల 
(సున్నత్‌) నమాజ్‌ చేసేవారు. అజాన్‌ 
వినగానే వాటిని చాలా సంక్షిప్తంగా చేసే 
వారు. ఆ నమాజు చూస్తుంటే నాకు, 
అసలు ఆయన ఆ రకాతుల్లో ఫాతిహా 
సూరా పఠించారా లేదా అనిపించేది. 


ముస్లింలోని వేరొక ఉల్పెఖనంలో ఇలా 
ఉంది: అజాన్‌ వినగానే ఆయన 
తేలికగా రెండు రకాతుల నమాజ్‌ చేసే 
వారు. ఇంకొక ఉల్టేఖనంలో ఉషో 
దయం అయినప్పుడు అని ఉంది. 


(నహీవా బుఖారీలోని నమాజ్‌ వకరణం- 


ణీకుల నమాజ్‌ ప్రకరణం) 


| “a7 Ey, 
ee! ww 


ఆలో 


న 20 1 


ie dl es మిల ప్ర 111 

రయ యయ బయ 66 జక రవీ! ర్‌ 
ఆః ihe le GUY a పక్ష 
ula యే వు లై le Gi 
వ. ఎప! ల్‌ 
ఛో కలప సట కవ రత 

లే! ట్ర be OU ‘ple ప్తె 
టీం లోల ius, ప్ర ఆ ఏ1 


eh 


సహీహ్‌ మున్లింలోని ప్రయా 


https://teluguislam.net - https://telugudua.net 


2 ఠః 217 
హదీసు కిరణాలు-2 97 Galak . 


ముఖ్యాంశాలు 


“తేలికగా” అంటే ఫజ్‌వేళ చేసే సున్నత్‌ నమాజులోని ఖియామ్‌, ఖిరాత్‌, రుకూ, 
సజ్ఞా మొదలగు విధుల్ని సుదీర్ధంగా కాకుండా సంక్షిప్తంగా నెరవేశ్చేవారన్నమాట. ఎందుకంటే 
ఆ తర్వాత ప్రజలకు ఫర్డ్‌ నమాజ్‌ చేయిస్తారు. అందులో ఎలాగూ సుదీర్హ ఖుర్‌ఆన్‌ 
పారాయణం చేయవలసి ఉంటుంది. కనుక ఆయన సున్నత్‌ నమాజును సంక్షిప్తంగా చేసి 
ఫర్జ్‌ నమాజుకు సన్నద్భ్ధులయేవారు. ఫజ్ర్‌ వేళ అజాన్‌ ఇవ్వగానే దైవప్రవక్త (సల్లం) సున్నత్‌ 
నమాజ్‌కు ఉపక్రమించేవారంటే, ఆ నమాజు పట్ల ఆయనకు ఎంతటి శ్రద్ధాసక్తులు ఉండేవో 
అర్థమవుతోంది. 


1105. హజ్రత్‌ హఫ్సా (రజి.అన్‌హా) హీ! గ పహ ప్రిక్కు_ 11 ౪ 

కథనం: ముఅజ్జిన్‌ ఉదయపు నమాజ్‌. రీక్కిఏ1 వక! 13} ఏ5 ,ప్తోవ రర! 
కోసం అజాన్‌ ఇస్తాడు, ఉదయం వేళ క్ర తా న 
ప్రారంభమవుతుంది. అప్పుడు వ హం. dle Gi. ఆజ 


దైవప్రవక్త (సల్లం) సంక్షిప్తంగా రెండు బ్య ప క... ప 
రకాతుల నమాజు చేసేవారు యం sy} 
. ace ణా లీ . 


(బుఖారీ-ముస్లిం, 


ముస్టింలోని వేరొక ఉల్లెఖనంలో ఇలా 

ఉంది: దైవప్రవక్త (సల్లం) ఉషోదయం 

అయినప్పుడు తేలికపాటి రెండు 

రకాతులు తప్ప మరే ఇతర నమాజు 

చేసేవారు కాదు. 
(సహీవా బుఖారీలోని నమాజ్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల 
నమాజ్‌ ప్రకరణం, 

ముఖ్యాంశాలు 


పై హదీసు ద్వారా బోధపడేదేమిటంటే, ఫజ్ర్‌ యొక్క సున్నత్‌ నమాజును ఉషోదయం 
అయిన తర్వాతే చేయాలి. ఉషోదయానికి ముందు చేయకూడదు. ఇంకా ఆ నమాజును 
సంక్షిప్తంగా, తేలికగా చేసుకోవాలి. ఆ నమాజును తేలికగా చేసుకుంటే, ఆ తర్వాత ఫజ్ర్‌ 
నమాజును నూతనోత్సాహంతో, అత్యంత భక్తీ శ్రద్ధలతో చేసుకోవచ్చు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1106. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) రాత్రి 
(తహజ్ఞాద్‌) నమాజు రెండేసి రకాతుల 
చొప్పున చేసేవారు. చివరి జామున 
వితర్‌ నమాజు ఒక రకాత్‌ చేసేవారు 

(ఆ తర్వాత) ఉదయపు నమాజ్‌కు 
ముందు రెండు రకాతుల (సున్నత్‌) 
నమాజ్‌ చేసేవారు. (దాన్ని ఎంత త్వరగా 
చేసేవారంటే) ఆయన చెవులకు 
ఇఖామత్‌ వినపడుతుందేమోననిపిం 
చేది. (బుఖారీ-ముస్తీం) 


GANG, 


"al కం య! ey - VV 

be ఆయనన రం తత ide Ug 

లలా మూ” ప్‌ ౮ ఆ Ja 

ఏ రక్‌ ఇహ! sth NE 
dle Gis. st Sy 6; clas! 


(సహీహ్‌ బుఖారీలోని విత్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్టింలోని ప్రయాణీకుల నమాజ్‌ 


(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


దైవప్రవక్త (సల్లం) ఫజ్ర్‌ వేళ రెండు రకాతుల సున్నత్‌ నమాజును చాలా త్వరగా 
చేసేవారు. ఏ విధంగానయితే ఇఖామత్‌ పలుకులు వినపడుతూ ఉండి, ఫర్ట్‌ నమాజును 


తొలివేళలో చేసే అవకాశం చేజారిపోతుందేమోనన్న భయంతో, నఫిల్‌ నమాజుల్ని వడివడిగా 
చేస్తారో ఉదయపు రెండు రకాతుల సున్నత్‌ నమాజును కూడా అదే విధంగా చేసేవారాయన.. 

ఈ హదీసు ద్వారా బోధపడే విషయాలు ఏవంటే; రాత్రిపూట నఫిల్‌ నమాజులు 
రెండేసి రకాతుల చొప్పున చేయాలి. వితర్‌ నమాజు ఒక రకాత్‌ అయినా చేయవచ్చు. ఫజ్ర్‌ 


వేళ" అజాన్‌ ఇవ్వగానే సున్నత్‌ నమాజ్‌ చేసుకోవాలి. అందులోని రకాతుల్ని సంక్షిప్తంగా 
నెరవేర్చాలి. 


పే! సత le లకీ లం - 11. .V 

త క. కక | Os Sl డక 

Rr Ep asl Ss 

ఖల్‌ పస! 4 bi పుష్ప Ur 
SOE యట పజ! జై (క! 

క్‌. ళో a Et GE Nay 


1107. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) ఫజ్ర్‌ వేళ 
రెండు రకాతుల్లోని మొదటి రకాతులో 
అల్‌బఖరా సూరాకు సంబంధించిన 
'ఖూలూ ఆమన్నా బిల్లాహి వమా 
ఉన్‌జిల ఇలైనా అనే ఆయతును 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 99 రా కాలో 


చివరి వరకు పఠించేవారు. రెండో. శభ ఫి ర లో టన! వన! ట 
రకాత్‌లో 'ఆమన్నా బిల్లాహి వష్‌హద్‌ ౬౫ శకము మస es 
బిఅన్నా ముస్లిమూన్‌’ (అంటే 'ఫలమ్మా de 
అహస్స ఈసా మిన్‌హుముల్‌ కుఫ్‌ర 

ఖాల మన్‌ అన్‌సారీ ఇలల్హాహ్‌- ఆలి 

ఇ(మాన్‌-52) ఆయతును చివరి వరకు 

పరించేవారు. 


వేరొక ఉల్లేఖనం ప్రకారం రెండో 
రకాత్‌లో ఆలి ఇమ్రాన్‌ సూరాలోని 
'తఆలోౌ ఇలా కలిమతిన్‌ నవాయిన్‌ 
బైననా వ బైనకుమ్‌' అనే ఆయతును 
పఠించేవారు. (పై రెండు ఉల్లేఖనాలూ 
ముస్టింలోనివే) 
(సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


1108. హజ్రత్‌ అబూహురైరా (రజి) Ml es id టే దం 11 | 
చేసిన కథనం: దైవప్రవక్త (సల్లం) ఫజ్ర్‌ క 3 15 జక 4| రు ర! 
(వేళ చేసే) నున్నత్‌ (నమాజులోని) 4 ei oD heal 
రెండు రకాతుల్లో 'ఖుల్‌యా అయ్యు స్క we ల స్టా! 


$e “hh na 
హల్‌ కాఫిరూన్‌' మరియు “ఖుల్‌హు Ta ly il nF 3 
వల్లాహు అహద్‌' సూరాలు పఠించారు. 
(ముస్లిం, 


(సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


1109. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం: నేను దైవప్రవక్త (సల్లం)ను 
నెలరోజులపాటు పరిశీలనగా చూశాను: 
ఆయన ఉదయపు నమాజుకు 


3 ‘ mm లో Vn 

ళు! $Y) oo - Ny 

తరు es మక Ue 
Ae తీ గ్‌ ల న టీ కస 
న హా టం + 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 100 Salis 


ముందు రెండు రకాతుల్లో 'ఖుల్‌యూ పహ ను ¢ ల్వుడా! 
అయ్యుహల్‌ కాఫిరూన్‌' మరియు 'ఖుల్‌ డఊయా : రేడు లావ! 133.4 
హువల్లాహు అహద్‌' సూరాలు పఠించే Dire 
వారు. (తిర్మిజీ-హసన్‌) 

(నుననె తిర్మిజీలోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఫజ్ర్‌ వేళ చేయబడే సున్నత్‌ నమాజులో ఎ సూరానయినా పఠించవచ్చు. కాని పైన 
పేర్కొనబడిన ఆయతులను లేక, సూరాలను పఠిస్తే, దైవప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించి 
నట్లవుతుంది. ప్రతి ముస్లిం దైవప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించటానికి, దానివల్ల లభించే 
పుణ్యాన్ని పొందటానికి కృషి చేయాలి. ఈ హదీసు ద్వారా నమాజులో ఒకే సూరాని చాలాకాలం 
పాటు పఠిస్తూ ఉండవచ్చని కూడా బోధపడుతోంది. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


198వ అధ్యాయం 
ధ్‌ 3 J 


wd 


101 GE, 


Jy tires! A] en అ 4A 


యం దవ సప! $4 96 pu) 
Yh JUL AF పత ths 
ఫబ్‌వేళ రెండు రకాతుల సున్నత్‌ తర్వాత కాసేపు 
కుడివైపుకు తిరిగి పడుకోవటం అభిలషణీయం, ఇంకా 
తహజ్ఞుద్‌ నమాజ్‌ చేసినా చేయకపోయినా ప్రజల్ని 
దానికోసం పురికొల్పటం గురించి... 


1110. హ(జత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: దైవప్రవక్త (సల్లం) ఫజ్ర్‌ వేళ 
రెండు రకాతుల (సున్నత్‌) నమాజ్‌ 
చేసుకున్న తర్వాత కుడి వైపునకు తిరిగి 
పడుకునేవారు. (బుఖారీ) 


(మ dl ges మం ప్రదం 111. 

య SE ప్రవ రర ౨. 

మంట బ్రమ! నే 
తంతు! 


cla ఎ రహో! -క 


(సహీహ్‌ బుఖారీలోని తహజ్జాద్‌ ప్రకరణం) 


1111. హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
గారే చేసిన కథనం: దైవప్రవక్త (సల్లం) 
ఇషా నమాజు ముగించుకున్నప్పటి 
నుంచి ఫజ్ర్‌ వరకు మధ్యకాలంలో 
పదకొండు రకాతులు చేసేవారు. ప్రతి 
రెండు రకాతుల మధ్య సలాం చేసే 
వారు. ఒక రకాత్‌ విత్ర నమాజు చేసే 
వారు. 


(ఫజ్ర్‌ వేళ) ముఅజ్జిన్‌ అజాన్‌ చెప్పి 
ఊరుకుంటాడు. ఉదయం ప్రస్ఫుట 


రయ ఈ 


oe bh పదు Ja పరల 
కడ ఆ] లే లా! య! య 
తం 6 యయా గ్ర ల న మ 


య ప్రా రకస! ఉద 13] మూసు 
,రీ$సపి। sel=3 sa గ యా మిలే! 


https://teluguislam.net - https://telugudua.net 


అ 


హదీసు కిరణాలు-2 102 భ్రమరం 0 


మవుతుంది. ముఅజ్జిన్‌ (నమాజ్‌ వేళ గ్రా! స గ Fry a i 
అయిందని చెప్పటానికి) ఆయన a Sis అప = Pe 
దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కా ధక గ్‌ా లగ 
సంక్షిప్తంగా రెండు రకాతులు చేసేవారు eile Os 
ఆ తర్వాత ముఅజ్జిన్‌ నమాజ్‌ మొదలు 3 phe gn యు బక 


పెట్టటం కోసం వచ్చేవరకు కుడివైపునకు యము ప్రమ 
తిరిగి పడుకునేవారు. (మున్లిం, 


“ప్రతి రెండు రకాతుల మధ్య సలాం 
చేసేవారు” - ముస్లింలోని వాక్యాలు 
ఇలాగే ఉన్నాయి. ఆయన ప్రతి రెండు 
రకాతులు అయిపోయిన తర్వాత 
సలాం చేసేవారని దీనిభావం. 


(సహీహ్‌ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త (సల్లం) రాత్రిపూట తహజ్జుద్‌ నమాజు పదకొండు రకాతులు చేసేవారు. 
రెండేసి రకాతుల చొప్పున పది రకాతులు చేశ సేవారు. ఆ తర్వాత ఒక రకాతు విత్ర నమాజు 
చేసేవారు. మరికొన్ని తల ద్వారా ఎనిమిది రకాతుల తర్వాత మూడు రకాతులు 
విత్ర చేసేవారని తెలుస్తోంది. పై రెండు పద్ధతులూ సరైనవే. ఒక రకాతు విత్ర్‌ నమాజ్‌ 
చేయవచ్చని కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 


తహాజ్ఞాద్‌ మరియు విత్‌ నమాజుల్ని ఇషా నమాజు ముగిసినప్పటి నుంచి 
ఉషోదయానికి ముందు వరకు మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు. కాని రాత్రి చివరిజామున 
చేయటం ఉత్తమం. ఆ విధంగా చేస్తే తహజ్ఞాద్‌ అయిపోగానే ఫజ్ర్‌ నమాజు కూడా 
సామూహికంగా నెరవేర్చవచ్చు. రమజాన్‌ మాసంలో చేసే తరావీహ్‌ నమాజు కూడా తహజ్ఞాద్‌ 
నమాజే. సౌలభ్యం కోసం, సామూహిక నమాజు పుణ్యం కోసం రమజాన్‌ మాసంలో దాన్ని - 
తొలివేళలోనే, అంటే ఇషా నమాజ్‌ ముగిసిన వెంటనే చేస్తారు. కనుక తరావీహ్‌ నమాజ్‌ 
కూడా ఎనిమిది రకాతులే. దైవప్రవక్త (సల్లం) రమజాన్‌లోగాని, రమజానేతర మాసాల్లోగాని 
ఎన్నడూ ఎనిమిది రకాతులు, ఆ తర్వాత మూడు రకాతుల విత్ర్‌ కంటే ఎక్కువ చేయలేదు. 
హీహ్‌ బుఖారీలోని హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) హదీసు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. 
హదీసుల్లో రాత్రిపూట చేసే నమాజును 'ఖియాముల్లైల్‌ గా అభివర్ణించటం జరిగింది. దాన్నే 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 103 ర కాగా 


ఖుర్‌ఆన్‌ మరియు హదీసులు తహజ్జుద్‌గా పేర్కొన్నాయి. కాని దానికోసం తరావీహ్‌ అనే 
పదం ఏ హదీసులోనూ వాడబడలేదు. రమజాన్‌కు సంబంధించిన ఖియాముల్లైల్‌కు తరావీహ్‌ 
అనే పేరు దైవప్రవక్త, ఆయన సహచరుల కాలం తర్వాత మొదలయింది. కనుక తరావీహ్‌ 
నమాజును దైవప్రవక్త (సల్లం) ద్వారా రుజువైనన్ని రకాతులు చేయటమే ఉత్తమం. ప్రామాణిక 
హదీసుల ద్వారా తరావీహ్‌ నమాజు ఎనిమిది రకాతులేనని తెలుస్తోంది. 
1112. హజ్రత్‌ అబూహురైరా (రజి) స్పా ప్యాన్‌ టీ రప 1117 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ ale BURP x dW క 
విధంగా ప్రవచించారు: మీలో ఎవరైనా . Ve il Pat నిస! మూ స! 
ఫజ్ర్‌ వేళ రెండు రకాతుల (సున్నత్‌) న. cay an fox oe 
నమాజ్‌ చేసుకుంటే ఆ తర్వాత కుడి ,"-. “౪ ల 
వైపునకు తిరిగి పడుకోవాలి. (అబూ రతా రారా పిళ్తత్యున! Jb హయాం 
దావూద్‌ మరియు తిర్మిజీలు ఈ డా 
హదీసుని ప్రామాణికమైన ఆధారాలతో 
వెలికితీశారు. ఇమామ్‌ తిర్మిజీ దీనిని 
“హసన్‌ మరియు “సహీహ్‌” కోవకు 
చెందిన హదీసుగా పేర్కొన్నారు.) 

(సుననె అబూదావూద్‌, నుననె తిర్మిజీలోని నమాజ్‌ అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 


ఇంతకు ముందు వచ్చిన హదీసుల్లో దైవప్రవక్త (సల్లం) గారి ఆచరణ వివరించబడింది. 
ఈ హదీసులోనేమో ఆయన ఆదేశం పొందుపరచబడింది. మొత్తానికి ఫజ్ర్‌ యొక్క సున్నత్‌ 
నమాజ్‌ తర్వాత కాసేపు కుడివైపునకు తిరిగి పడుకోవటమనేది దైవప్రవక్త (సల్లం) ఆచరణ 
మరియు ఆదేశం- రెండింటి ద్వారా రుజువయిందని బోధపడుతోంది. ఇది దైవప్రవక్త 
సంప్రదాయం అనటంలో ఎలాంటి సందేహం లేదు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 104 SNE, 


199వ అధ్యాయం 


0 గే 3 
టు! షు కళ అ |44 
జుహ్ర్హకు సంబంధించిన సున్నత్‌లు 


కథనం: నేను దెవప్రవక్త (సల్లం) వెంట - ul Ws 
a అధి [వో య 4! టే బి li “A 
జుహ్ర్‌ (వేళ, ఫర్డ్‌ నమాజు) కు ముందు గన, సతః ల _ Se 
రెండు రకాతులు, దాని తర్వాత రెండు ో పు అమ! ప్‌ ధ్ర 
రకాతులు నమాజ్‌ చేశాను. ale Gi 
(బుఖారీ-ముస్లిం, 
1114. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) | క పు 1! 
కథనం: దైవప్రవక్త (సల్లం) జుప్రాకు .( PCT Siete ళల Ft pre 
ముందు నాలుగు రకాతులను Ps అ : లర హ్‌ రల! ఎ! pe 
ఎన్నడూ వదలిపెట్టేవారు కారు. él! 135 ఒలటి! 
(బుఖారీ) 
(సహీహ్‌ బుఖారీలోని తహజ్జుద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
కొన్ని ఉల్లేఖనాల్లో జుహ్ర్‌కు ముందు రెండు రకాతులు దాని తర్వాత రెండు రకాతులు 
చేయాలని చెప్పబడింది. ఈ హదీసులోనేమో జుహ్ర్‌కు ముందు నాలుగు రకాతులున్నాయని 
వివరించబడింది. ఈ రెండు సంఖ్యలూ సరైనవే. పరిస్థితుల కనుగుణంగా రెండింట్లో ఏ 
హదీసునయినా ఆచరించవచ్చు. 
1115. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) ర్‌ ఈర ముం 1110 
గారే చేసిన కథనం: దైవప్రవక్త (సల్లం) ul hl Bs 1 స వస్తు! 
లా ఆలీ ౮ క శ న గ్ర 
ము ల 
ల్లావేం ia పత; రము ఆజ్‌ 


చేసేవారు. "తర్వాత బయటికి వెళ్ళి మ్‌ ్‌ , 
యయ (జ Ee శీ er | 
ప్రజలకు నమాజ్‌ చేయించేవారు. ఆ * య్‌ నప 


https://teluguislam.net - https://telugudua.net 


. wat ఈ ped 2 
హదీసు కిరణాలు-2 105 latch, 


తర్వాత ఇంటికి వచ్చి రెండు రకాతులు బ్లు Es ఏయి! ల్లా త్‌ 
చేసేవారు. అదే విధంగా ప్రజలకు | ఫ్ర అ క్‌ కం 
మగ్రిబ్‌ నమాజు చేయించేవారు. 
తర్వాత ఇంటికి వచ్చి రెండు రకాతులు 
చేసేవారు. అలాగే ప్రజలకు ఇషా 
నమాజు చేయించి, ఇంటికి తిరిగొచ్చిన 
తర్వాత రెండు రకాతులు చేసేవారు 

(ముస్లిం, 

(సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 
1116. హజ్రత్‌ ఉమ్మె హబీబా 
(రజి.అన్‌హా) కథనం ప్రకారం దైవప్రవక్త ప్రా గ ర 36 ల us 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: లీ! గస అయ 1 Er ee 
జుప్రాకు ముందు నాలుగు రకాతుల్ని, గ్లో! డె ద i: 
దాని తర్వాత నాలుగు రకాతుల్ని క్రమం 2 లోలో య శా మ బ్ర 
తప్పకుండా చేసేవారి కొరకు దేవుడు పలా తా 1౮ Gdally voy yi 
నరకాగ్నిని నిషిద్ధం చేస్తాడు. (అబూ గి 
దావూద్‌, తిర్మిజీలు దీనిని ఉల్లేఖిం 
చారు: తిర్మిజీ దీనిని హసన్‌ మరియు 
హీహ్‌గా పేర్కొన్నారు) 
(సుననె అబూదావూద్‌, నుననె తిర్మిజీలలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


స! తా ప్త టం MM 


ముఖ్యాంశాలు 

నరకాగ్నిని నిషిద్ధం చేయటమంటే ఇస్తాం స్థితిలోనే వారికి మరణం సంభవిస్తుందని 
భావం. కనుక అలాంటివారు అవిశ్వాసుల మాదిరిగా శాశ్వతంగా నరకంలో ఉండాల్సిన 
అవసరం లేదు. అదే విధంగా కొన్ని హదీసుల్లో నరకాగ్ని వారిని అంటుకొనజాలదు అని 
వస్తుంది. దాని భావం కూడా అదే. అంటే శాశ్వత నరకం వారిని అంటుకొనజాలదన్నమాట! 


ఒకవేళ ముస్లిం వ్యక్తి గనక పాపాత్ముడయి, శిక్షార్హుడయి ఉంటే అతను కూడా 
కొంతకాలంపాటు నరకంలో శిక్షననుభవించాల్సిందే! ఆ విధంగా ముస్లింల నరక ప్రవేశం 


సదరు హదీసులాంటి హదీసుల భావాలకు విరుద్ధమూ కాదు. ఎందుకంటే ముస్లింలు 
అంతిమంగా నరకం నుండి బయటికి తీయబడి స్వర్గానికి పంపబడతారు. ముస్లింలు 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 106 Gada, 
నరకంలో ఎల్లకాలం ఉండరు. అయితే ముస్లింలు ఎం చేసినా అసలు వారికి నరక శిక్షే 
ఉండదని భావించటం కూడా తగదు. దేవుడు గనక వారిని ప్రారంభంలో క్షమించకపోతే, 
ఆయన తలచినంత కాలం నరకంలో మాడిచావాల్సిందే. ఆ తర్యాతే వారికి స్వర్గభాగ్యం 


లభిస్తుంది. 


1117. హజ్రత్‌ అబ్బుల్లాహి బిన్‌ సాయిబ్‌ 
(రజి) కథనం: దైవప్రవక్త (సల్లం) 
సూర్యుడు నడినెత్తి నుండి క్రిందికి 
వాలిన తర్వాత జుప్రా నమాజుకు 
ముందు నాలుగు రకాతులు చేసే 
వారు. ఇంకా ఇలా అనేవారు: “ఇది 
ఎలాంటి సమయమంటే ఇందులో 
ఆకాశ ద్వారాలు తెరుచుకుంటాయి. 
కనుక ఈ ఘడియలో నా సదాచరణలు 
పైకి వెళ్ళటాన్ని నేను యిష్టపడతాను.” 

(తిర్మిజీ-హనన్‌) 


లలా! eg Al Le ప్ర 1114 

రద శక్త! ర్వ ర్‌! యయా వే! ss 
Js రామ! D5 త av sl ల 
Gh sb (యే rb, లు! 
నా బు! 
దయా 2065 జాన! స్ప le గ్రహ 


రాలా 


(సుననె తిర్మిజీలోని నమాజ్‌ అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


సూర్యుడు నడినెత్తి నుండి వాలగానే జుప్‌ నమాజ్‌ వేళ ప్రారంభమవుతుంది. దీని, 


ద్వారా దైవప్రవక్త (సల్లం) జుహ్ర్‌కు సంబంధించిన నాలుగు రకాతుల సున్నత్‌ నమాజును 
తొలివేళలో చేసేవారని అర్థమవుతోంది. అదీగాక దైవప్రవక్త (సల్లం) ఒక్క ఇషా నమాజు 
మినహా మిగతా నమాజులన్నిటిని తొలివేళలోనే నెరవేర్చేవారు. ఆకాశ ద్వారాలు తెరుచుకుంటా 
యంటే ఆ సమయంలో మానవుల ఆచరణలు దైవసన్నిధికి గొనిపోబడతాయని భావం. 


1118. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా). ఉ1 5 పహ ప్రయ. 1114 


కథనం: దైవప్రవక్త (సల్లం) ఎప్పుడైనా 
జుహ్రకు ముందు నాలుగు రకాతులు 
చేయలేకపోతే జుహ్ర్‌ తర్వాత వాటిని 
నెరవేర్చేవారు. (తిర్మిజీ-హనన్‌/ 


టు! రత టీ13 రత క్ష రవీ! ర Us 
gies BI FANS yd య 


ty కం 


(సుననె తిర్మిజీలోని నమాజ్‌ ప్రకరణం) 


———=D ల 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


200వ అధ్యాయం 


107 


GAN, 


FEET: 


అస్ర్‌కు సంబంధించిన సున్నత్‌లు 


1119. హ(ఃజత్‌ అలీ బిన్‌ అబూతాలిబ్‌ 
(రజి) కథనం: దైవప్రవక్త (సల్లం) అస్‌ 
నమాజుకు ముందు నాలుగు 
రకాతులు చేసేవారు. సన్నిహితంగా 
ఉండే దైవదూతలు, వారిని అనుస 
రించే ముస్లింలు, విశ్వాసులకు సలాం 
చేసి వాటిని వేరుపరిచేవారు. 
(తిర్మిజీ-హసన్‌) 


Gio glib gl oy ge హోం 1114 

yall Js ia ii ob :Jb we Al 
Je hE హా hak 
ahd be న ట్ర పి! తని 
మయా లత gil త well 


per” 


Jak Us శ్ర 


(సుననె తిర్మిజీలోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


వాటిని సలాంతో వేరుపరచేవారంటే రెండేసి రకాతుల చొప్పున నాలుగు రకాతులు 
చేసేవారని భావం. దైవదూతల మాదిరిగా విశ్వాసులు కూడా దేవుని ఏకత్వాన్ని ఆయన 
గొప్పదనాన్ని విశ్వసిస్తారు కనుక వారిని న | అనుసరించేవారని చెప్పబడింది. 


1120. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
“అపకు ముందు నాలుగు రకాతులు 
చేసేవారిని దేవుడు కరుణించు 
గాక!అని దీవించారు. (అబూదావూద్‌, 
తిర్మిజీ- హసనన్‌) 


fara p25 ర క్త కవీ ఏక 
c౨4l3 yl క్క ఫ్ర క్క! Ee 


¥ er” 


క ల. :Jby gel 


(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఇంతకు ముందు హదీసులో వివరించబడిన దైవప్రవక్త ఆచరణకు అనుగుణంగా 
ఆ నాలుగు రకాతులను రెండేసి రకాతుల చొప్పున చేయవచ్చు. వీలైతే నాలుగు రకాతుల్ని 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 108 ర కాలూ 


ఒకే సలాంతో కూడా నెరవేర్చవచ్చు. రెండు పద్ధతులూ సరైనవే. అయినప్పటికీ కొంతమంది 
తొలిపద్ధతి ప్రకారం చేయటమే ఉత్తమమని భావిస్తున్నారు. అస్ర్‌కు ముందు చేసే సున్నత్‌ 
నమాజును పండితులు 'గైర్‌ ముఅక్కదా'గా పేర్కొన్నారు. ఏది ఏమైనా ఆ నమాజు చేసినవారిని 
దైవప్రవక్త ఆశీర్వదించటం దాని ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. 


1121. హజ్రత్‌ అలీ బిన్‌ అబూ తాలిబ్‌ ల తోలు ge పలు - 1 

(రజి) కథనం: దైవప్రవక్త (సల్లం) అగ్‌కు ge: రే స్తో రీ! ర్‌! Vas al” డూ 

ముందు రెండు రకాతులు చేసేవారు తను. ఈ శక్‌ gal క 

(అబూదావూద్‌, ఆధారాలు దృఢ | గి 

మైనవి) | 
(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

దీని ద్వారా అస్ర్‌కు ముందు సున్నత్‌ నమాజు రెండు రకాతులు కూడా చేయవచ్చని 
బోధపడుతోంది. కాని షేఖ్‌ అల్‌బానీ గారు ఈ హదీసులోని రెండు రకాతులు అనే పదం 
అరుదైనదనీ (షాజ్‌ అనీ), ఇది నాలుగు రకాతుల ప్రస్తావన ఉన్న విశ్వసనీయమైన హదీసులతో 


'విభేదిస్తోందని అంటున్నారు. కనుక అస్‌కు ముందు సున్నత్‌ నాలుగు రకాతులు చేయటం 
ఎందుకైనా మంచిది. 


https://teluguislam.net - https://telugudua.net 


న కః st 1 
హదీసు కిరణాలు-2 109 SAAS 


201 వ అధ్యాయం 


Gs GL Oe U1 
మగ్రిబ్‌కు ముందు, దాని తర్వాత చేయబడే సున్నత్‌లు 


(క్రితం అధ్యాయాల్లో హజత్‌ ఇబ్నె 
ఉమర్‌ మరియు ఆయిషా (రజి)లు 
వివరించిన (ప్రామాణిక హదీనుల ae స. 
ద్వారా దైవప్రవక్త (సల్లం) మగ్రిబ్‌ “= గ్రే రో 
తర్వాత రెండు రకాతులు చేసేవారని తాత 
తెలుస్తోంది. 


శీ a ఇ ల. అకట 
ల yqd> iy me డో a” 
Jlrs Ley isl is టమ 


1122. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ Jue oA he ies ఎ కక 
ముగప్ఫల్‌ (రజి) కథనం ప్రకారం దైవ ij 0 హక శ్‌! లో త ఢి 
ప్రవక్త (సల్లం) మగ్రిబ్‌కు ముందు ఇడా సప :వవీ! ఆ రక ఆన గ్రే 
నమాజ్‌ చేయండి” అని (మూడుసార్లు) Gh 
అన్నారు. మూడోసారి “చేయదలచిన | 
వారు” అని అన్నారు. (బుఖారీ) 

(సహీహ్‌ బుఖారీలోని తహజ్జుద్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


మగ్రిబ్‌ అజాన్‌ తర్వాత ఫర్డ్‌ నమాజ్‌కు ముందు రెండు రకాతుల సున్నత్‌ నమాజ్‌ 
చేయటం అభిలషణీయం. ఎన్నో ఇతర హదీసులు కూడా ఈ విషయాన్ని సమర్ధిస్తున్నాయి. 
వాస్తవానికి ఈ నమాజు గైర్‌ ముఅక్కదా అయినప్పటికీ దైవప్రవక్త (సల్లం) దాన్ని నెరవేర్చమని 
మూడుసార్లు తాకీదు చేయటం ద్వారా దాని ప్రాముఖ్యత వెల్లడౌతోంది. మొత్తానికి ఈ నమాజు 
చేయటం అభిలషణీయం అన్న విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. రాబోయే 
హదీసులు ఈ విషయాన్ని మరింతగా నొక్కి వక్కాణిస్తునాయి. 


1123. హజ్రత్‌ అనస్‌ ae కథనం: 4! ధ్‌ లో! ల - 11 


నేను దైవప్రవక్త సహచరుల్లో గొప్ప ఏ) ట్రా We 
గొప్ప వారిని 1 వారు "మగ్రిబ్‌ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 110 రో కాలూ 


వేళ మస్టిద్‌ స్తంభాల దగ్గరికి వెళ్ళటానికి వ. ము 13 రు వీక్‌ | 
తొందరపడేవారు. (బుఖారీ) అ Ten] oly, 
(సహీహ్‌ బుఖారీలోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త సహచరులు మగ్రిబ్‌ వేళ ఫర్ట్‌కు ముందు మస్టిద్‌ నిట్టాడులను 'సుత్రా'గా 
చేసుకొని రెండు రకాతుల నమాజ్‌ చేసేవారు. అయితే మస్టిద్‌లో సహచరులందరికీ చాలినన్ని 
నిట్టాడులు ఉండేవికావు. అందుకని వారు నిట్టాడుల కోసం పరస్పరం పోటీ పడేవారు. ఈ 
హదీసు ద్వారా బోధపడే రెండో విషయం ఏమిటంటే, మస్టిద్‌లో నఫిల్‌ లేక సున్నత్‌ నమాజులు 
చేసేటప్పుడు ఎదురుగా ఏదయినా వస్తువు అడ్డం 'సుత్రా' పెట్టుకోవటం అవసరం. సుత్రా 
లేకుండా సాధారణంగా జనం నడిచే దారిలో నమాజుకు ఉపక్రమించకూడదు. ప్రజలు ఈ 
విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మసలుకోవాలి. 

ఒల్లో జా శ . తొ 5s 7 లొట్టలు నా కిం 
1124. హజ్రత్‌ అనస్‌ (రజి) వ. SEAR EG క 11rt 
దెవప్రవక (సలం) కాలంలో మెము టి 
అ ఈ 5 ( అం) జ య py ప్రక 1 J he 
సూర్యాస్తమయం తర్వాత మగ్రిబ్‌ 
- మ SU: J (లన! J gel 
ఫర్డ్‌కు ముందు రెండు రకాతులు చేసే 
వారము bg 55 206 tae హక్‌ ఎ| లం 


35 ఆటు ఏ టి డ్‌ 
అనస్‌ (రజి) ఈ హదీసును వివరిస్తున్న చ 


ప్పుడు ఎవరో ఆయన్ని “మరి దైవప్రవక్త ae 
(సల్లం) కూడా చేసేవారా?'” అని 
అడగ్గా, మేము ఆ రెండు రకాతులు 
చేస్తుండగా ఆయన మమ్మల్ని చూసే 
వారు. అయితే ఆయన మమ్మల్ని 
చేయమని ఆజ్ఞాపించేవారు కాదు. 
వద్దని వారించేవారు కూడా కాదు” అని 
చెప్పారు. (ముస్లిం) 


(సహీహ్‌ మున్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
ఈ హదీసు ద్వారా దైవప్రవక్త సహచరులు మగ్రిబ్‌ ఫర్ట్‌కు ముందు రెండు రకాతులు, 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 111 రా శా లూ 


అది కూడా దైవప్రవక్త సమక్షంలోనే చేసేవారని తెలుస్తోంది. అయితే హజ్రత్‌ అనస్‌ (రజి) ఈ 
హదీసులో దైవప్రవక్త (సల్లం) ఈ విషయంలో తటస్థ వైఖరిని అవలంబించారనీ, దీని గురించి 
ఆయన ఆజ్ఞాపించేవారు కాదనీ, దాన్ని వారించేవారు కూడా కాదనీ అభిప్రాయపడ్డారు. ఇది 
ఆయన అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన హదీసుల్లో దైవప్రవక్త 
(సల్లం) మగ్రిబ్‌కు ముందు నమాజు చేయమని మూడుసార్లు తాకీదు చేసి మరీ ఆదేశించారని 
చెప్పబడింది. బహుశా హజ్రత్‌ అనస్‌ (రజి) గారికి ఈ హదీసు గురించి తెలిసి ఉండకపోవచ్చు. 
అందుకే ఆయన ఆ విధంగా అభిప్రాయపడ్డారు. 


1125. హజ్రత్‌ అనస్‌(రజి) కథనం: పపం ద 5:06 ట్కు _ 1110 
మేము మదీనాలో ఉన్నప్పుడు షమి! పడు రప్‌ఏి! ఏక్‌ క్ట 
ముఅజ్జిన్‌ మగ్రిబ్‌ నమాజ్‌ కోనం రయ యు 255 OR ae] 
అజాన్‌ ఇవ్వగానే పజలు (మసీద్‌) eae Drab, 2 
నిట్టాడుల కోసం పోటీపడేవారు. ఆ ళో జో లే రాదో! లా! 
తర్వాత రెండు రకాతుల నమాజ్‌ చేసే లోలో లా ఆమం 6 Dal] ౮| 
వారు. వారు ఆ నమాజ్‌ ఎంత ఎక్కు DD 
వగా చేసేవారంటే, క్రొత్త వ్యక్తి 
ఎవరయినా మస్టిద్‌కు వస్తే వారి 
వాలకం చూసి ఫర్డ్‌ నమాజ్‌ అయి 
పోయిందేమో (ప్రజలు ఆ తర్వాతి 
సున్నత్‌ నమాజులు చేసుకుంటు 
న్నారేమో) ననుకుంటాడు. (ముస్లిం) 

(సహీహ్‌ ముస్థింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు: 

మొత్తానికి పై హదీసుల ద్వారా బోధపడేదేమిటంటే దైవప్రవక్త సహచరులు మప్లిదె 
నబవీలో మగ్రిబ్‌ వేళ ఫర్ట్‌ నమాజ్‌కు ముందు రెండు రకాతుల నఫిల్‌ నమాజును ఆనవాయితీగా 


చేసేవారు. అయినప్పటికీ ఆ నమాజు సున్నతె గైర్‌ ముఅక్కదాగానే పరిగణించబడుతుంది. 
ఫర్ట్‌ తర్వాత చేసే రెండు రకాతులు మాత్రం 'సున్నతె ముఅక్కదా'గా పరిగణించబడతాయి. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 112 Cad, 


Gis యవ sll మదిర. YY 
ఇషాకు ముందు, ఆతర్వాత చేయబడే 
సున్నత్‌ నమాజుల వివరణ 


ఇంతకు ముందు ఇబ్నె ఉమర్‌ (రజి) టం ne ప్ర rere ఓ 

వివరించిన, “నేను దెవప్రవక (సలం) లం దా ne ree 

వెంట ఇషా సా కతి ల ము వ. న రూ 
J oh ij gale మ 

చేశానన్న హదీసు, అట? బిన్‌ మం Mane పరో 

ముగప్ఫల్‌ (రజి) గారి, “ప్రతి రెండు - : 

అజాన్‌ల మధ్య ఒక నమాజు ఉంది” 

అన్న (బుఖారీ, ముస్టిం) హదీసు ఈ 

అధ్యాయానికి కూడా వర్తిస్తుంది. 


ముఖ్యాంశాలు 


ఇషా నమాజ్‌ వేళ దైవప్రవక్త (సల్లం) చేసినది, ఆయన ప్రియ సహచరులు యావత్తు 
ముహమ్మదీయ సమాజానికి తెలిపినది నాలుగు రకాతుల ఫర్డ్‌ మరియు ఆ తర్వాత రెండు 
రకాతుల సున్నత్‌ మాత్రమే. ఇక్కడ విత్ర్‌ నమాజ్‌ గురించి వివరించబడలేదు. దానిక్కారణం 
దైవప్రవక్త (సల్లం) సాధారణంగా తహజ్జుద్‌తోపాటు విత్ర్‌ నమాజ్‌ చేసేవారు. ఆ మూడు రకాతుల 
విత్ర్‌ కలుపుకున్నా ఇషా వేళ మొత్తం తొమ్మిది రకాతులే అవుతాయి. కాని తెలిసో తెలియకో 
ప్రజలు ఇషావేళ పదిహేడు రకాతులు సృష్టించుకున్నారు. అది విని సామాన్య జనం, అసలు 
నమాజ్‌ చేయటానికే జంకుతున్నారు. ప్రజలకు గనక దైవప్రవక్త విధానాన్ని అనుసరించి ఇషా 
నమాజు మొత్తం తొమ్మిది రకాతులేనని చెబితే వారు నమాజ్‌ గురించి, ముఖ్యంగా ఇషా 
నమాజ్‌ గురించి ఎన్నటికీ భయపడరేమో! 


https://teluguislam.net - https://telugudua.net 


from 10 
వాదీను కిరణాలు-2 113 రో కాలూ 


203వ అధ్యాయం 


మాల! ము ప! సడ లర. Tr 
జుమా నమాజ్‌ వేళ చేయబడే సున్నత్‌లు 


1126. ఇంతకు ముందు ఇబ్నె ఉమర్‌ 
(రజి) వివరించిన “దైవప్రవక్త (సల్లం) 
వెంట నేను జుమా తర్వాత రెండు 
రకాతుల నమాజ్‌ చేశానన్న (బుఖారీ- 
ముస్లిం) హదీసు ఈ అధ్యాయూనికి 
కూడా వర్తిస్తుంది. 


35 a Cy 7d 3 ఓ 
sl క రా య VY 
మ! ద క ౫ 


ముఖ్యాంశాలు 

గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) ఈ అధ్యాయంలో జుమా తర్వాత ఎన్ని రకాతుల 
నమాజ్‌ చేయాలనే విషయం గురించి వివరిస్తున్నారు. రాబోవు రెండు హదీసుల్లో దానిగురించి 
ఇంకా వివరంగా విశదీకరిస్తారు. ఇకపోతే జుమాకు ముందు ఎన్ని రకాతులు చేయాలి? అనే 
విషయమై హదీసుల ద్వారా బోధపడేదేమిటంటే, జుమా నమాజ్‌ కోసం మస్టిద్‌కు వచ్చే వ్యక్తి 
రెండు రకాతులు చేసిన తర్వాతగాని కూర్చోకూడదు. ఆఖరికి ఖుత్సా (ప్రసంగం) సమయంలో 
వచ్చినాసరే, సంక్షిప్తంగానయినా రెండు రకాతులు చేసుకోవాలని దైవప్రవక్త (సల్లం) ఆదేశించారు. 
అయితే ప్రసంగానికి ముందు రెండు రకాతుల తహియ్యతుల్‌ మస్టిద్‌ నమాజ్‌ తర్వాత రెండేసి 
రకాతుల చొప్పున నఫిల్‌ నమాజు ఎన్ని రకాతులైనా చేసుకోవచ్చు. 


1127. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మీలో 
ఎవరయినా జుమా తర్వాత నాలుగు 
రకాతుల నమాజ్‌ చేసుకోవాలి. pe) 


(ముస్తీం) 
(సహీహ్‌ ముస్థింలోని జుమా ప్రకరణం) 


hl ges ig gl bes - MY 

gle 131 వస్తూ త! Jy రత 106 We 
ba జ్‌ వు Sa 

dsl Gy ah మసి! హమ! 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 114 GANG 


1128. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) “| గ్రా pe ధో! ధే 1 ఈగ 
అధర వ (= జూ షయం రత ప ప్ర రో 4s 
తర్వాత (మప్టిద్‌లో) ఎలాంటి నమాజ్‌ wer fen 7 cb f° hey 
యాన డున ఏరీ ల సడటా 
చేసేవారు కాదు. మసీద్‌ నుండి తిరిగి శో రోం వ హ్‌ 
వెళ్ళిన తర్వాతే ఇంట్లో రెండు న 
రకాతులు చేసేవారు. (మున్లిం, 
(సహీహ్‌ ముస్లింలోని జుమా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఒక హదీసులో జుమా తర్వాత నాలుగు రకాతులు చేయాలనీ, మరో హదీసులో 
రెండు రకాతులు చేయాలని చెప్పబడింది. దీనిద్వారా రెండు పద్ధతులూ సరైనవేనని 
బోధపడుతోంది. కొంతమంది పండితులు ఈ రెండు హదీసుల్ని సమన్వయ పరచటానికి 
ప్రయత్నించారు. జుమా తర్వాత మస్టిద్‌లోనే నమాజ్‌ చేయదలచుకునేవారు నాలుగు రకాతులు 
చేయాలనీ, ఇంట్లో చేసేవారు రెండు రకాతులు చేసుకుంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. 


ఇకపోతే నాలుగు రకాతుల నమాజును ఏ విధంగా చేయాలి? ఈ విషయంలో కూడా 
రెండు అభిప్రాయాలున్నాయి. ఒక విధానం నాలుగు రకాతులు ఒకే సలాంతో చేయాలనీ, 
మరొక విధానం రెండేసి రకాతుల చొప్పున చేయాలని. రెండు పద్ధతులూ సమ్మతమైనవే. 
అయితే రెండేసి రకాతుల చొప్పున చేసుకోవటమే ఉత్తమం. ఎందుకంటే ఒక ప్రామాణిక 
హదీసులో రాత్రి మరియు పగటిపూట నఫిల్‌ నమాజులు రెండేసి రకాతులు చేయాలని 
చెప్పబడింది. ఇమామ్‌ బుఖారీ (రహ్మలై) కూడా తన గ్రంథంలో “రాత్రి మరియు పగటి పూట 
(నఫిల్‌) నమాజులు రెండేసి రకాతులే” అనే శీర్షికతో ఒక అధ్యాయాన్ని ఏర్పరచారు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 115 రజ్రమర్య 


యఘు! J అబన! శ = 
As రయం పయ కరన సం 
రకు ees oe మీటు లక 
నక్క దే! 


ముఅక్కదాలైనా, క్‌ ముఅక్కదాలైనా నఫిల్‌ నమాజులను 
ఇంట్లో చేయడమే అభిలషణీయమైన పద్ధతి, ఫర్ట్‌ తర్వాత 
నఫిల్‌ కోసం స్థలం మార్చాలి, లేదా కనీసం 
మాటలతోనయినా వాటే మధ్య కాస్త వ్యవధినివ్వాలి 


1129. హజ్రత్‌ జైద్‌ బిన్‌ సాబిత్‌ (రజి) 'ఉ! 55 ౮ gt oe 45 be NMA 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ ద్‌! 4 ie 0౪ ప్త ద! has 
విధంగా ప్రవచించారు: ప్రజలారా! ఎ! ie P| yal ప్‌ PU ధో 
మోరు మో ఇండ్లల్లో (కూడా) నమాజ్‌ టై రలు పృ! న్న టు స 
చేస్తూ ఉండండి. పురుషుని నమాజుల్లో 

ఇంట్లో చేసుకునే నమాజే అత్యుత్తమ 

మైనది- ఒక్క ఫర్డ్‌ నమాజ్‌ తప్ప! 


(బుఖారీ-మున్లి 0) 
(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల నమాజ్‌ 
ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ఫర్ట్‌ నమాజును మస్టిద్‌లో సామూహికంగా నెరవేర్చవలసి ఉంటుంది. ఇకపోతే మిగిలిన 
సున్నత్‌, నఫిల్‌ నమాజులను ఇంట్లో, మస్టిద్‌లో ఎక్కడైనా చేసుకోవచ్చు. అయితే వాటిని 
ఇంట్లో చేసుకోవటమే ఉత్తమం. పై హదీసులో సున్నత్‌, నఫిల్‌ నమాజులను ఇంట్లో చేసుకోవాలని 
అదేశించబడింది. నఫిల్‌ నమాజులను ఇంట్లో చేసే వ్యక్తి ప్రదర్శనా బుద్దితోగాక చిత్తశుద్ధితో 
చేస్తాడు. అంతేకాదు, దానివల్ల ఇంట్లో శుభం కూడా అవతరిస్తుంది. 


https://teluguislam.net - https://telugudua.net 


 వదీను కిరణాలు-2 


1130. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మో నమాజుల్లో 
కొన్నింటిని మో ఇండ్ల కొరకు ప్రత్యేకిం 
చుకోండి. వాటిని (అనగా మో 
ఇండ్లను) శ్మశానాలుగా చేసుకోకండి. 

(బుఖారీ-మున్లిం, 


bg యు పం శక ప్రవ! రై క 


తయడు ఇసుక థు భ్తూం 


(సహీహ్‌ బుఖారీలోని నమాజ్‌ ప్రకరణం- నహీహ్‌ ముస్లింలోని ప్రయాణీకుల 


నమాజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు: 


“కొన్నింటిని అంటే నఫిల్‌ మరియు సున్నత్‌ నమాజులని భావం. ఇంట్లో నమాజ్‌ 
చేయకపోతే ఆ ఇల్లు శ్మశానంలా తయారవుతుంది. శ్మశానాల్లో ఆచరణ, ఆరాధనలు జరగవు. 
అలాగే ఇండ్లల్లో నమాజ్‌ చేయకపోతే ఆ ఇంటి మనుషుల్లో కూడా ఆచరణ, ఆరాధనా భావాలు 
సమసిపోతాయని ఈ హదీసు చూచాయగా హెచ్చరిస్తోంది. 


1131. హ(జత్‌ జాబిర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: మోలో ఎవరయినా 
మస్టిద్‌లో నమాజ్‌ చేనుకుంటే 
అందులో కొంతభాగాన్ని తమ ఇంటి 
కొరకు కూడా ఉంచుకోవాలి. నిస్పం 
దేహంగా అతని నమాజు మూలంగా 
దేవుడు అతని ఇంట్లో శుభాన్ని 
అవతరింపజేస్తాడు. (ముస్లిం, 


Us 


కన జ యాయ ఆ యు (మ 
యా త Mss She te 


(సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


1132. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ అతా 
కథనం: నాఫే బిన్‌ జుబైర్‌ గారు తన 
నమాజులో హ(జత్‌ ముఆవియా (రజి) 
గారు చూసి (తనను మందలించి)న 
విషయం గురించి సాయిబ్‌ బిన్‌ ఉళ్లె 
నమర్‌ (రజి)ని అడిగిరమ్మని నన్ను 


ర్‌! gle రా పడ ప్ర _ 11% 
వం. 

FO టల 

ర క్‌. రవ వు! 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


పంపించారు. ఆ సందర్భంగా ఆయన 
ఇలా అన్నారు: 


“జెను..నేను ముఆవియాతో పాటు 
మక్‌సూరాలో నమాజ్‌ చేశాను. 
ఇమామ్‌ సలాం చేసి నమాజ్‌ ముగిం 
చిన తర్వాత నేను ఫర్ట్‌ చేసిన స్థలంలోనే 
నిలబడి (సున్నత్‌) నమాజ్‌ చేశాను. 
ఇంటికెళ్ళిన తర్వాత ముఆవియా గారు 


117 


SIE, 


థర dey ua Jaa) 
ల ss Es ba a gt 
hs by rs IIS సా 
AAS Ey Gh Ed] 
dl lh Gs aE FU Fes 
brates ఎయు పయ ey న 

P= 


నన్ను తన వద్దకు పిలిపించి, “నువ్వు 
ఈ రోజు చేసినట్లు ఇంకెప్పుడూ 
చేయకు. జుమా నమాజ్‌ చేసిన 
తర్వాత ఎవరితోనయినా మాట్లాడనంత 
వరకు, అక్కడి నుండి కదలనంత 
వరకు (అంటే సలం మార్చుకోనంత 
వరకు) ఎ ఇతర నమాజూ చేయకు. 
ఎందుకంటే మనం ఒక నమాజు చేసిన 
తర్వాత మాట్లాడనంత వరకు లేదా 
అక్కడి నుండి వెడలనంతవరకు వేరొక 
నమాజును దాంతో కలపకూడదని 
దైవప్రవక్త (సల్లం) ఆజ్ఞాపించారు” అని 
చెప్పారు.” (ముస్తిం) 
(సహీహ్‌ ముస్తింలోని జుమా ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


'మక్‌సూరహ్‌' అంటే మస్టిద్‌ మూలలో తయారు చేయబడిన ఓ చిన్న కుటీరం లాంటిది. 
ఆ రోజుల్లో రాజులు, అధికారులు తమ రక్షణ నిమిత్తం అలాంటి కుటీరాలు నిర్మించుకునేవారు. 
వాటిలోనుంచే ప్రజలతోపాటు సామూహికంగా నమాజ్‌ చేసేవారు. హదీసులో పేర్కొనబడిన 
సంఘటన జుమా నమాజుకు సంబంధించినది కాబట్టి ముఆవియా (రజి)గారు ప్రత్యేకంగా 
జుమా గురించే ప్రస్తావించారు. వాస్తవానికి ప్రతి ఫర్ట్‌ నమాజు అనంతరం అదే పద్ధతిని 
అవలంబించాలి. మాట్లాడటం ద్వారాగాని, స్థలం మార్చిగాని, మస్టిద్‌ నుండి బయటికి లేక 
ఇంటికి వెళ్ళటం ద్వారాగాని ఫర్డ్‌ నఫిల్‌ నమాజుల మధ్య వ్యవధినివ్వాలి. 


—— కర్రి @్రి తి —— 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీసుకిరణాలు-2 Iie SAE 


205వ అధ్యాయం 


jie SE ఈ! దర Yeo 

43 963 కరడ హి ఓహో ంద్తు 
విత్రనమాజ్‌ చేయమని ప్రోత్సాహం, ఇంకా అది సున్నతె 
ముఅక్కదా అనే విషయం గురించి, దాని వ్యవధి గురించి 


1133. హజ్రత్‌ అలీ (రజి) కథనం: విత్ర “| gn వ 11 
నమాజు ఫర్డ్‌ నమాజు మాదిరిగా తపుని 
సరిగా పాటించవలసింది కట టు ప SE 
వాస్తవానికి దైవప్రవక్త (సల్లం) దీనికి py alo} : mee 
శ్రీకారం చుట్టారు. (అంటే ఇది Cy Wit తగ Fy డు 
సున్నత్‌). ఆయన ఈ విధంగా ప్రవచిం byl వలకు shelly Syl yl ely 
చారు: నిస్సందేహంగా దేవుడు బేసి ధూ 
సంఖ్యలో ఉన్నాడు. బేసిని ప్రేమి 
స్తాడు. కనుక ఖుర్‌ఆన్‌ (గ్రంథంగల) 
ప్రజలారా! బేసి సంఖ్యలో నమాజ్‌ 
చేయండి. 

(అబూదావూద్‌, తిర్మిజీ-హనన్‌) 

(సుననె అబూదావూద్‌, నుననె తిర్మిజీలోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


'విత్ర్‌' అంటే బేసి అని అర్థం. అల్లాహ్‌ బేసిసంఖ్యలో ఉన్నాడంటే తన అస్తిత్వం, 
గుణగణాల రీత్యా దేవుడు ఒక్కడేనని భావం. ఆయన అస్తిత్వంలో ద్వైత్వాన్ని ఊహించటం 
కూడా సమ్మతం కాదు. అదే విధంగా విత్ర్‌ నమాజులో ఒకటి లేక మూడు లేక ఐదు లేక ఎడు 
మొదలగు రకాతులు చేయబడతాయి. కనుక ఆ నమాజుకు విత్ర్‌ (బేసి) నమాజ్‌ అని పిలుస్తారు. 
ఈ నమాజును రెండు, నాలుగు, ఆరు రకాతుల్లో చేయడం ధర్మసమ్మతం కాదు. ఈ హదీసు 
ద్వారా విత్ర్‌ నమాజు-ఫర్ట్‌, వాజిబ్‌ నమాజుల్లాంటి నమాజ్‌ కాదనీ, అది కేవలం సున్నతె ముఅక్కదా 
మాత్రమేనని బోధపడుతోంది. అయినప్పటికీ ఈ నమాజు పట్ల అశ్రద్ధ వహించటం, నిర్లక్ష్యం 
చేయటం ఎంతమాత్రం సమంజసం కాదు. దైవప్రవక్త సంప్రదాయాన్ని నిర్లక్ష్యం చేయటం ఒక 
విశ్వాసికి ఎంత మాత్రం శోభించదు. 


https://teluguislam.net - https://telugudua.net 


_వాదీను కిరణాలు -2 119 


GAIN, 

ఈ హదీసులో దైవప్రవక్త (సల్లం) తన సహచరుల్ని ఖుర్‌ఆన్‌ ప్రజలారా! (అహై ఖుర్‌ఆన్‌!) 
అని సంబోధించారు. అహై ఖుర్‌ఆన్‌ అంటే, వారు హదీసుల్ని నమ్మేవారు కారని అర్థం 
ఎంతమాత్రం కాదు. వారు ఇస్తామోయ షరీఅత్‌ను అనుసరించేవారని భావం. ఖుర్‌ఆన్‌ హదీసుల 
సమాహారమే ఇస్త్లామోయ షరీఅతు. ఖుర్‌ఆన్‌ ఒక్కటే పరిపూర్ణ ఇస్తామోయ షరీఅత్‌ కాజాలదు. 
ఆధునిక యుగంలో ఒక వర్గం వారు తమల్ని తాము ఖుర్‌ఆన్‌ ప్రజలుగా చెప్పుకుంటున్నారు. 
వారు హదీసులను తిరస్కరిస్తారు. అలాంటి వారు వాస్తవానికి ఖుర్‌ఆన్‌ని కూడా తిరస్కరిస్తున్నారని 
తెలుసుకోవాలి. ఎందుకంటే ఖుర్‌ఆన్‌ హదీసుల మధ్య అవినాభావ సంబంధ ముంది. 
హదీసులేని ఖుర్‌ఆన్‌ ఫల రహితం. ఖుర్‌ఆన్‌లేని హదీసు మూల రహితం. 


1134. హజ్రత్‌ ఆయిషా (రజి. అన్‌హా) a il oy మడ సం _ rt 


కథనం: దైవప్రవక్త (సల్లం) రాత్రి తొలి 
భాగంలో, మధ్య భాగంలో, చివరి 


ag రాగ sel ప లా 5 gh fs 


భాగంలో ప్రతి భాగంలోనూ నమాజు 

చేసేవారు. ఆఖరి రోజుల్లో ఆయన 

చేసే విత నమాజు ఉషోదయం 

వరకు చేరుకునేది. (బుఖారీ-ముసిం) 
(సహీహ్‌ బుఖారీలోని వి(్‌ ప్రకరణం- ప 
ప్రకరణం) 


le Gia మ! ఆక JE 


హీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల నమాజ్‌ 


ముఖ్యాంశాలు 

పై హదీసులో విత్ర నమాజ్‌ యొక్క సమయం గురించి వివరించబడింది. దాని 
సమయం ఇషా నమాజ్‌ అయిపోయిన తర్వాత నుంచి ఉషోదయం వరకు ఉంటుంది. ఈ 
మధ్యలో విత్ర్‌ నమాజ్‌ ఎప్పుడైనా చేసుకోవచ్చు. 
1135. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మోరు విత్‌ 
నమాజును రాత్రిపూట చివరి నమాజ్‌గా 
చేసుకోండి. (బుఖారీ-మున్లిం,) 

(సహీహ్‌ బుఖారీలోని విత్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్థింలోని ప్రయాణీకుల నమాజ్‌ 

(ప్రకరణం) 


ష్‌ ధో] pe లో! త 
క. brea 


‘i sed కాళ 


pe 


ముఖ్యాంశాలు 
“విత్‌ నమాజును రాత్రిపూట చివరి నమాజ్‌గా చేసుకోండి” అన్న దైవప్రవక్త వారి ఈ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 120 ర కాలూ 


ప్రవచనాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది పండితులు విత్ర్‌ నమాజ్‌ తర్వాత నఫిల్‌ నమాజ్‌ 
చేయటం సమ్మతం కాదని అభిప్రాయపడ్డారు. అయితే ఇమామ్‌ నవవీ, మరికొందరు 
విద్వాంసులు మాత్రం పై హదీసులోని ఆదేశం అనివాఠ్యమేమో కాదుగాని, అలా చేయటం 
ఉత్తమ పద్ధతి అని వివరించారు. ఎందుకంటే స్వయంగా దైవప్రవక్త (సల్లం) విత్ర నమాజ్‌ 
అనంతరం రెండు రకాతుల నఫిల్‌ నమాజు చేశారని ప్రామాణికమైన హదీసుల ద్వారా 
బోధపడుతోంది. అందుకని పై హదీసు దృష్ట్యా ఎవరైనా విత్ర నమాజును తమ అఖరి నమాజుగా 
చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఎవరైనా విత్ర్‌ తర్వాత రెండు రకాతుల నఫిల్‌ నమాజు 
చేసుకున్నా అందులో ఎలాంటి తప్పులేదు (మిర్‌ ఆతుల్‌ మఫాతీహ్‌). 

షేఖ్‌ అల్‌బానీ ఇబ్నె ఖుజైమాగారి ఒక ఉల్లేఖనాన్ని నకలు చేశారు. అందులో దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రవచించారని ఉంది- “మిలో ఎవరైనా విత్ర్‌ నమాజు తర్వాత రెండు రకాతుల 
నఫిల్‌ నమాజు చేసుకుంటే వారు ఖీయాముల్లైల్‌ '(తహజ్ఞాద్‌) చేసినట్లే. ఈ హదీసుని నకలు 
చేసిన తర్వాత అల్‌బానీగారు ఇలా రాశారు విత్ర తర్వాత రెండు “రకాతుల నమాజ్‌ చేసే 
విషయమై నేను చాలా కాలం నుండి తటస్థవైఖరిని అవలంబిస్తూ వచ్చాను. అయితే ఈ 
హదీసును చూసినప్పటి నుంచి నేను కూడా దాన్ని ఆచరించటం ప్రారంభించాను. అంతేకాదు, 
'విత్ర నమాజును రాత్రిపూట మో చివరి నమాజ్‌గా చేసుకోండి” అన్న ప్రవచనంలోని ఆదేశం 
అనివార్యమైనది (వాజిబ్‌) కాదనీ, అది కేవలం ముస్తహబ్‌ (ఉత్తమ పద్ధతి) మాత్రమేనని కూడా 
అర్థం చేసుకోగలిగాను (అల్‌బానీగారి రిసాలయె ఖియామె రమజాన్‌). ఈ హదీసు ద్వారా 
బోధపడే మరొక విషయం ఏమిటంటే విత్ర్‌ నమాజును రాత్రిపూట ఆఖరి సమయంలో చేయటం 
ఉత్తమం. అయితే ప్రతిరోజూ అలవాటుగా నిద్రలేచి తహజ్ఞాద్‌ నమాజ్‌ చేసేవారికే ఈ ఆదేశం 
వర్తిస్తుంది. సామాన్య ప్రజలు ఇషా నమాజ్‌తో పాటే విత్ర్‌ చేసుకోవటం మంచిది. లేకపోతే గాఢ 
నిద్ర మూలంగా అసలు నమాజ్‌ తప్పిపోయే ప్రమాదముంది. 
1136. హ(జత్‌ అబూసయీద్‌ ఖుద్రీ శ్రమ! i నం. న 
రజి) కథనం (ప్రకారం దెవప్రవక్త య్‌ క 
అజ థనం 0 Soo | sh dugg hd tags 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: | సం 
తెల్లవారక ముందే విత్ర నమాజు మ | రి క్‌ 
చేసుకోండి. (ముస్తిం) 

(సహీవా మున్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 
1137. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) స్య Ge పేదా se, 114 
రాత్రి (తహజ్ఞాద్‌) నమాజు చేసుకునే 
టప్పుడు, తను ఆయన ముందు ఢీ క వప os Gs Jie 
పడుకొని ఉండేది. ఆఖరికి విల్‌ థో ౧): gi ఇటో OD] 
నమాజ్‌ మిగిలి ఉందనగా ఆయన 
తనని నిద్రలేపేవారు. అప్పుడు తను 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 fe 


కూడా విత్ర నమాజ్‌ చేసేది. (ముస్లిం) 
ముస్లింలోని వేరొక ఉల్లేఖనం ప్రకారం 
విత్ర నమాజ్‌ మిగిలి ఉందనగా 
ఆయన తనను ఉద్దేశ్యించి, “ఆయిషా! 
లే, లేచి విత్ర చేసుకో” అని చెప్పేవారు. 


PEL HA శై bp IED 


(సహీహ్‌ బుఖారీలోని విల్‌ ప్రకరణం- నహీహ్‌ ముస్లింలోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1) నమాజ్‌ చేస్తున్న వారి ముందు ఎవరైనా పడుకొని ఉన్నా దానివల్ల వారి నమాజ్‌కు 
ఎలాంటి హాని జరగదు. 2) రాత్రిపూట నఫిల్‌ మొదలగు నమాజులు చేయటం కోసం 
ఇంట్లోవారిని నిద్రలేపటం అభిలషణీయం. 3) రాత్రి చివరిభాగంలో నిద్రలేచి కేవలం విత్ర్‌ 


నమాజ్‌ అయినా చేసుకోవచ్చు. 

1138. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: తెల్లవారక 
ముందే విత్ర నమాజ్‌ చేయటం కోసం 
తొందరపడండి. (అబూదావూద్‌, 
తిర్మిజీ-హనసనన్‌, నహీవ్‌) 


Nose g3 = 111/4 
యు! 530 06 క్త శనీ! త! lps 
db, fils ssl ప్‌. ys 


(నుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం- నుననె తిర్మిజీలోని నమాజ్‌ 


అధ్యాయం, 
1139. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: రాత్రి చివరివేళలో నిద్ర 
లేవలేమని భయమున్నవారు తొలివేళ 
లోనే విత్ర నమాజ్‌ చేసుకోవాలి. రాత్రి 
చివరివేళలో నిద్రలేవగలమని నమ్మక 
మున్న వారు చివరివేళలోనే విత్ర 
చేసుకోవాలి. ఎందుకంటే రాత్రి చివరి 
వేళ చేసే నమాజ్‌కు దైవదూతలు 
హాజరవుతారు. కనుక అలా చేయటం 


ఉత్తమం. (ముస్లిం, 


శతశో న్య 


యా Al స్టార్ట gle ప్ర ఎ 111% 

: Ge : లి “కక్‌ | గా లేత :0¥ 
ఫట! న లు! లో హా టో 

5 harps | స్‌ రీ ఏ 

లమ! ర gre యే! 5 వయ 


pis sl 


జ 


(సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


20౧6వ అధ్యాయం 


122 పురుడు 


డ్డ మం. సయ య ధిర 11 
p ray పైట్‌ షే gif 
VATA 
చాష్‌ నమాజ్‌ ఘనత, దాని రకాతుల కనిష్ట, గరిష్ట, మధ్యమ 
సంఖ్య, దాన్ని క్రమం తప్పకుండా చేస్తూ ఉండమని 
ప్రోత్సహించటం గురించి 


1140. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం: నా మిత్రులు (ముహమ్మద్‌ 
(సల్లం) నాకు హితోపదేశం చేశారు- 
ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసం 
పాటించమనీ, _ చాప్త్‌ వేళ రెండు 
రకాతుల నమాజ్‌ చేయమనీ, నిద 
పోకముందే విత్‌ నమాజ్‌ చేసుకోమ 
నీను. (బుఖారీ, ముస్లిం, 


నిద్రపోకముందే విత్ర నమాజ్‌ చేయట 
మనేది రాత్రి చివరి వేళలో నిద్రలేవగల 
మని నమ్మకం లేనివారికి మాత్రమే 
అభిలషణీయమైన పద్ధతి. ఒకవేళ 
నమ్మకముంటే రాత్రి చివరి వేళలో విత్ర 
చేసుకోవటమే ఉత్తమం. 


(సహీహ్‌ బుఖారీలోని తహజ్ఞాద్‌ ప్రకరణం- 


నమాజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


Wl ద్రాం ప్రవ gl ర - 11౬ 
ప 2 AE gol db is 
ol; (ఆహ! య HE opt 
Say le Gi sl త! రై yf 
GY DE శ చవర రప! టవ య 
గ్ర G3 bp « Ji pT bE 
yal yh 


సహీహ్‌ ముస్టింలోని ప్రయాణీకుల ' 


ఇక్కడ “హితోపదేశం చేశారంటే అర్థం తాకీదు చేశారని. ఎందుకంటే ఫర్డ్‌ నమాజుల 


https ://teluguislam.net - https ://telugudua.net 


హాదీను కిరణాలు -2 


123 రడ కార 


తోపాటు నఫిల్‌ నమాజులను కూడా ఆచరించటం దైవసామీప్యాన్ని పొందటానికి అత్త్యుత్తమమైన 


మార్గం. 


పెన హదీసులో ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసం పాటించాలని ఆదేశించబడింది. 
దానిప్రకారం నెలలో ఎప్పుడైనా మూడ్రోజులు ఉపవాసం ఉండవచ్చు. అయితే పున్నమి దినాల్లో 
(అంటే చాంద్రమాసంలోని 13,14,15 తారీకుల్లో) ఉపవాస ముండటం ఉత్తమం. ఎందుకంటే 
దైవప్రవక్త (సల్లం) కూడా ఆయా దినాల్లో ఉపవాసం పాటించేవారని హదీసుల ద్వారా 


బోధపడుతోంది. 


1141. హజ్రత్‌ అబూజర్ర (రజి)కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: మీలోని ప్రతి ఒక్కరూ 
ప్రతిరోజూ ఉదయం తన ఒక్కొక్క 
కీలుకు బదులుగా సదఖా (దానం) 
ఇచ్చుకోవలసి ఉంటుంది. (అయితే) 
ప్రతిసారి 'సుబ్‌హానల్లాహ్‌ అని 
పలకటం సదఖాగా పరిగణించబడు 
తుంది. ప్రతిసారి 'అల్‌హమ్లు లిల్లాహ్‌' 
అని అనటం కూడా సదఖాయే. ప్రతి 
సారి 'లా ఇలాహ ఇల్లల్లాహ్‌ అని 
అనటవరూ నదఖాయే. (ప్రతిసారి 
“అల్లాహు అక్బర్‌ అని అనటం కూడా 
సదఖాయే. మంచిని గురించి ఆదేశిం 
చటం, చెడు నుండి ఆపటం కూడా 
సదఖాయే. ఎవరైనా వీటన్నిటికీ 
బదులుగా చాప్స్‌ వేళ రెండు రకాతుల 
నమాజ్‌ చేసినా సరిపోతుంది. (ముస్తిం) 


మతి! ద రేవ ప్రపం 116౬ 
ర ఆ సాయీ ౮౮ జక రవీ! సక 
హు హర తవ సు స్థం 
ile ప్‌ సం సు టు హు 
hy Ge Mey కా ies 
| ర్‌ క Ie al 
ety తయ ప్రాం తు (సవమ 


అ టు tll హై ట్య 


(సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


తెల్లవారుజామున మనిషి నిద్రలేచిన తర్వాత తన కీళ్ళన్నీ సురక్షితంగా ఉన్నందుకుగాను 
అతను దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దానికి అతి సులువైన మార్గం ఏమిటంటే అనునిత్యం 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 124 Galt, 


దైవాన్ని స్తుతిస్తూ ఆయన పవిత్రతను, గొప్పదనాన్ని కొనియాడుతూ ఉండాలి. హదీసులో 
పేర్కొనబడిన వచనాలను పలుకుతూ ఉంటే, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క సదఖాగా (దానంగా) 
పరిగణించబడుతుంది. మానవుని దేహంలో మొత్తం 360 కీళ్ళుంటాయి. కనుక ప్రతి మనిషి 
అన్నిసార్లు తప్పకుండా దైవాన్ని స్తుతించాలి. 

పై హదీసులో మనిషి తన దేహంలోని ప్రతి కీలుకు బదులుగా సదఖా (దానం) చెల్లించ 
వలసి ఉంటుంది అని చెప్పబడింది. వాస్తవానికి సదఖా అంటే అర్థం దానం అని మాత్రమే 
కాదు. ఈ పదానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. ప్రతి మంచి పని, ప్రతి పుణ్యకార్యం 
సదఖాగానే పరిగణించబడుతుంది. ఆ విధంగా చూస్తే సుబ్‌హానల్హాహ్‌, అల్‌హమ్మ్బులిల్లాహ్‌, 
అల్లాహు అక్బర్‌, లా ఇలాహ ఇల్లల్లాహ్‌ అంటూ దైవధ్యానంలో నిమగ్నులై ఉండటం కూడా 
దానంగానే పరిగణించబడుతుంది. ప్రజలకు మంచిని గురించి ఆజ్ఞాపించటం, వారిని చెడుల 
నుండి వారించటం కూడా సదఖాగానే పరిగణించబడుతుంది. అయితే వీటన్నిటికి బదులుగా 
చాప్స్‌ వేళ రెండు రకాతుల నమాజ్‌ చేసుకుంటే అదికూడా దేహంలోని కీళ్ళన్నిటి తరఫున 
సదఖాగా భావింపబడుతుంది. ప్రధానంగా ఈ విషయాన్ని బోధించటానికే ఈ హదీసును సదరు 
అధ్యాయం క్రింద పొందుపరచటం జరిగింది. దీనిద్వారా చాప్త్‌వేళ చేయబడే రెండు రకాతుల 
నఫిల్‌ నమాజు యొక్క ప్రాముఖ్యత వెల్లడౌతున్నది. 


1142. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) (| హక మట ప 11 
కథనం: దైవప్రవక్త (సల్లం) చాప్తివేళ ౫ Ja BE dd) SS EU 
నాలుగు రకాతులు చేసేవారు. దెవం 
జే ర్‌ూ heels. ర sl 

తలిస్త అంతకన్నా ఎక్కువగా కూడా 
చేసేవారు. (ముస్లిం) 

(సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

సాధారణంగా దైవప్రవక్త (సల్లం) చాష్త్‌ వేళ నాలుగు రకాతులు చేసేవారు. అయితే 
అప్పుడప్పుడూ ఎక్కువ రకాతులు కూడా చేసేవారు. మరికొన్ని ఉల్గ్లేఖనాల ద్వారా ఆయన 
ఎనిమిది రకాతుల వరకు చేసేవారని తెలుస్తోంది. కనుక మనం ఆ సమయంలో, మనకు 
వీలైన విధంగా రెండు, నాలుగు, ఎనిమిది రకాతుల వరకు నూ. 
బిన్నై అబూ తాలిబ్‌ (రజి.అనహా) ఓ. 6 Gs 9 ae al 
కథనం: మక్కా విజయం వరించిన హ్‌ oa పటం 
సంవత్సరం నేను దైవప్రవక్త (సల్లం) ee జరా ౮! 


https://teluguislam.net - https://telugudua.net 


లోవ ళో గ్‌ st 12 
వాదీసు కిరణాలు-2 Io రజ్తయిర్యూం 


దగ్గరికి వెళ్ళాను. అప్పుడాయన SOs ules gut 
స్నానం చేస్తున్నారు. స్నానం ముగిం 
చుకున్న తర్వాత ఆయన ఎనిమిది 
రకాతులు చేశారు. అప్పుడది చాప్స్‌ 


3 తో శి బో 
ళీ * « ఈ: "శ ఖే ల 
ale ట్రా టా యీ (LS 


సమయం. ._ (బుఖారీ-మున్లిం,) 

ఈ వాక్యాలు ముస్టింలోని ఓ సంక్షిప్త 

ఉల్లేఖనం లోనివి. 
(సహీహ్‌ బుఖారీలోని నమాజ్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్టింలోని ప్రయాణీకుల 
నమాజ్‌ ప్రకరణం) 

ముఖ్యాంశాలు 


ఈ హదీసులో ఎనిమిది రకాతుల ప్రస్తావన ఉంది. మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా 
ఆయన రెండేసి రకాతుల చాప్పున చేసేవారని తెలుస్తోంది. అయితే చాప్స్‌ సమయం ఎప్పటి 
నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? చాష్త్‌ మరియు ఇష్‌రాఖ్‌ రెండూ ఒకటేనా లేక రెండు 
వేర్వేరు నమాజులా? అనే విషయాల్లో పండితుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరి 
అభిప్రాయం ప్రకారం చాష్త్‌ మరియు ఇష్‌రాఖ్‌ నమాజులు రెండూ ఒక్కటే. సూర్యోదయం 
అయిన వెంటనే ఇది నెరవేర్చబడుతుంది. మరికొంతమంది అభిప్రాయం ప్రకారం అసలిది 
జుహా నమాజు. దీని సమయం సూర్యోదయం తర్వాత నుంచి మొదలయి, సూర్యుడు నెత్తి 
నుండి వాలకముందు వరకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో తొలివేళలో చేయబడే నమాజును 
ఇష్‌రాఖ్‌ గానూ, చివరివేళలో చేయబడే నమాజును చాష్తిగానూ పరిగణిస్తారు. 


ఇంకొందరు పండితుల అభిప్రాయం ప్రకారం సూర్యుడు ఒక ఈటెంత పైకి ఎక్కిన 
తర్వాత చేయబడే రెండు రకాతుల నమాజును 'ఇష్‌రాఖ్‌ నమాజ్‌ అంటారు. ఆ తర్వాత 
సూర్యకిరణాలు విరజిమ్మి నాలుగోవంతు ఆకాశం వెలుగుతో నిండిపోయినప్పుడు నాలుగు 
రకాతులు చేయాలి. దీనిని “చాప్స్‌ నమాజ్‌ అంటారు (మిర్‌ఆతుల్‌ మఫాతీహ్‌). ఎది ఎమైనా 
మొత్తానికి ఈ నమాజు చేయటం అభిలషణీయం (ముస్తహబ్‌) అని అత్యధికమంది విద్వాంసు 
అంటున్నారు. _.. ' 


https://teluguislam.net - https://telugudua.net 


126 రత్తకురార్రు 


హదీసు కిరణాలు -2 


207వ అధ్యాయం 


- 


wal to Ol 

EI ct, mw “ క 0 

ol Jats Glas | pe! gun 
all goss Fl sil Ie 


సూర్యుడు ఆకాశం పైకెక్కి నప్పటినుంచి నడినెత్తి నుండి వాలేవరకు 
మధ్యలో ఎప్పుడైనా చాష్‌ నమాజ్‌ చేసుకోవచ్చు, అయితే బాగా 
పొద్దెక్కిన తర్వాత ఎండ కాస్తున్నపుడు చేయటం ఉత్తమం 
1144. హజ్రత్‌ జైద్‌ బిన్‌ అర్జమ్‌ (రజి) 
కథనం ప్రకారం కొంతమంది చాస్త్‌ 
నమాజ్‌ చేస్తుండగా చూసి తను ఇలా 


Wl CS Sl gh రా 1181 
gpa a 


అన్నారు: జాగ్రత్త! ఈ నమాజును 
ఇప్పుడు కాకుండా వేరే సమయంలో 
చేయటం ఉత్తమం అన్న సంగతి వీరికి 
బాగా తెలుసు. నిస్సందేహంగా దైవ 
ప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు: 
(పాపాల నుండి) మరలేవారి (అవ్వా 
బీన్‌ల) నమాజు, ఎండతీవ్రతకు గున్న 


ee ga Sli ul Iw 
౮౮ హో త! రై ర్‌ al అయ! 
ly) Jal పయో సూ పర! పయః 
ay pal లీ! ఇష కరడ pm 
కండే! ప్రి dl sus iy పట! 

Jes haus 


ఒంటెల కాళ్ళు కాలినప్పుడు చేయ 


బడుతుంది. (ముస్లిం, 
| (సహీహ్‌ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


చాప్స్‌ మరియు ఇష్‌రాఖ్‌ రెండూ వేర్వేరు నమాజులని చెప్పేవారు ఈ హదీసునే 
నిదర్శనంగా చూపిస్తారు. సూర్యుడు ఆకాశాన ఒక ఈటెంత పైకెక్కిన తర్వాత ఇష్‌రాఖ్‌ నమాజు 
చేసుకోవాలనీ, ఆ తర్వాత ఎండ తీవ్రమై పశువుల కాళ్ళు కాలే సమయంలో చాప్త్‌ నమాజు 
చేసుకోవాలని వీరు అభిపాయపడతారు. మరో విషయం ఎమిటంటే చాలామంది జనం 
'సలాతుల్‌ అవ్వాబీన్‌' విషయంలో అపార్థానికి లోనై ఉన్నారు. సాధారణంగా ప్రజలు మగ్రిబ్‌ 
తర్వాత ఆరు రకాతుల నఫిల్‌ నమాజు చేయటాన్ని సలాతుల్‌ అవ్వాబీన్‌గా తలపోస్తారు. ఓ 
బలహీన (జయీఫ్‌) హదీసు ఆధారంగా ఈ ఆచరణ ప్రచారంలోకి వచ్చిందన్న విషయం 
గమనార్హం. మరి చూడబోతే సదరు ప్రామాణిక హదీసులో చాష్త్‌ నమాజునే అవ్వాబీన్‌ నమాజ్‌గా 
పేర్కొనటం జరిగింది. దీనిద్వారా బోధపడేదేమిటంటే సలాతుల్‌ అవ్వాబీన్‌ అనే పేరుతో ప్రత్యేక 
నమాజు ఎమో లేదు. చాష్త్‌ నమాజుకు మరో పేరే సలాతుల్‌ అవ్వాబీన్‌. 


https://teluguislam..net - https://telugudua.net 


' Pat ER శః wed 
హదీసు కిరణాలు-2 127 క కాలూ 


208వ అధ్యాయం 


మత స వ దత! దీర _ 4 
లో నో మం 3 న లో | 
శక క్‌ 
ఉహ | స్వం సేద ము pw) ళా 
రెండు రకాతులు 'తహియ్యతుల్‌ మస్టిద్‌' నమాజు చేయాలి, 
ఏ వేళప్పుడు మస్మిద్‌లోకి వెళ్ళినా రెండు రకాతులు 
చేయకుండా కూర్చోవటం అవాంభనీయం, ఆ రెండు 
రకాతులు తహియ్యతుల్‌ మస్లిద్‌ సంకల్పంతో లేక ఫర్ట్‌ 
సంకల్పంతో లేక సున్నతె రాతిబా సంకల్పంతో మరే 
నమాజు సంకల్పంతోనయినా చేయవచ్చు 


Es 


1145. హజ్రత్‌ అబూ ఖతాదా (రజి) 11 ఏడ టీ స _ 110 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ (ము 13 :జ్లక్ల ను! రీ 06 06 మి 
విధంగా ప్రబోధించారు: మీలో. జ స ఈ క హ్హ! సము! 
ఎవరయినా మస్టిద్‌లోకి ప్రవేశిస్తే యం రు బృహ 
-రెండు రకాతుల నమాజ్‌ చేసేంతవరకు 
కూర్చోకూడదు. (బుఖారీ-మున్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని నమాజ్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల 
నమాజ్‌ ప్రకరణం, 
1146. హ(జత్‌ జాబిర్‌ (రజి) కథనం: “హి! - హాజ్‌ gle రాం - \\e 
దైవప్రవక్త (సల్లం) మసిదిలో ఉండగా వ ఏ ఫాం సక పటి! ES 0 
నేనాయన దగ్గరికి వెళ్ళాను. అప్పు ale Glee కృష hon రేటు 
డాయన నాతో “రెండు రకాతులు 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 128 రా కారా 


నమాజ్‌ చెయ్యి” అని అన్నారు. 
(బుఖారీ- ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని నమాజ్‌ | ప్రకరణం- నహీహ్‌ ముస్థింలోని ప్రయాణీకుల 
నమాజ్‌ వకరణం) 


ముఖ్యాంశాలు 

పై రెండు హదీసుల్లోనూ 'తహియ్యతుల్‌ మస్టిద్‌ నమాజు రెండు రకాతులు చేయమని 
ఆదేశించటం జరిగింది. ఇది కనిష్ట సంఖ్య. వాస్తవానికి తహియ్యతుల్‌ మప్టిద్‌ నమాజులో 
మనిషి రెండేసి రకాతుల చొప్పున ఎన్ని రకాతులయినా చేసుకోగలడు. అసలు ఎమో చేయకుండా 
మస్టిద్‌లోకి వెళ్ళి కూర్చోవటం అయిష్టకరమైన చర్యగా పరిగణించబడుతుంది. మస్టిద్‌లోకి 
ప్రవేశించే వ్యక్తి ఫర్ట్‌, సున్నతె ముఅక్కదా మొదలగు ఎ నమాజు చేసినా అతను తహియ్యతుల్‌ . 
మస్టిద్‌ నమాజు పాటించినట్టుగానే భావింపబడుతుందని ఇమామ్‌ నవవీ (రహ్మలై) అభిప్రాయం. 
ఆయన ఈ అధ్యాయానికి పెట్టిన శీర్షిక ద్వారా కూడా ఈ విషయం బోధపడుతున్నది. 


కొంతమంది పండితులు పై హదీసులోని ఆజ్ఞను అనివార్యమైనదిగా భావిస్తున్నారు. 
అలాంటివారి దృష్టిలో 'తహియ్యతుల్‌ మప్టిద్‌' నమాజును తప్పనిసరిగా పాటించవలసి 
ఉంటుంది. మరికొంతమంది విద్వాంసులు పై పై అజ్ఞ జ్ఞ ఉపదేశపూర్వకమైనదేగాని అనివార్యమైనది 
కాదని తలపోశారు. వీరి wa “తహియ్యతుల్‌ మప్టిద్‌' నమాజ్‌ పాటించటం 
అభిలషణీయం (ముస్తహబ్‌). 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


209 న అధ్యాయం 


129 


ఆత! వన మం అరసి! దర _ 
వుజూ తర్వాత రెండు రకాతులు చేయటం అభిలషణీయం 


1147. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం ఒకసారి దైవప్రవక్త 
(నలం) బిలాల్‌ను ఉద్దేశించి 
“బిలాల్‌! నేను స్వర్గంలో నా ముందర 
నీ చెప్పుల సవ్వడి విన్నాను. (ఎమిటి 
విశేషం?) ఇస్తాం స్వీకరించిన తర్వాత 
నువ్వు చేసిన అత్యంత ఆశావహ 
ఆచరణ ఎమిటో కాస్త నాక్కూడా 
చెబుతావా?” అని అడిగారు. 

దానికి సమాధానమిస్తూ హజ్రత్‌ బిలాల్‌ 
(రజి), “(దైవప్రవక్తా!) నేను రేయింబ 
వళ్ళలో, ఎప్పుడు వుజూ (లేక గుసుల్‌) 
చేసినా ఆ తర్వాత (వెంటనే) నా 


అదృష్టంలో వ్రాసి ఉన్నన్ని రకాతుల 


నమాజ్‌ తప్పకుండా చేస్తాను. ఇంత 
కన్నా గొప్ప ఆశావహ ఆచరణ ఎదీ నా 
దృష్టిలో లేదు” అని చెప్పారు. 
(బుఖారీ-ముస్లిం, వాక్యాలు మాత్రం 
బుఖారీలోనిది.) 


(సహీహ్‌ బుఖారీలోని తహజ్ఞాద్‌ ప్రకరణం- స 


మహిమోన్సుతుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


Ws మువీ అలు 
Ja ds a dt ts Sls 
జో CONES ఆపై xt 
ర లోక యో! 
వ ఆ ‘JG అజ ఆ ఢమ 


phat ఎ లలో లా క్ర య 


ge gil Me అ 
Gh Goad మాలే tia, als 


sie ఓవ లనీ! ర. ‘sly 
pel తసి | 


హీహ్‌ ముస్థింలోని ప్రవక్త సహచరుల 


హదీసు మూలంలో 'తుహూర్‌' అనే పదం వాడబడింది. తుహూర్‌ అంటే శుద్ధి అని 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 130 రు కాలూ 


అర్థం. వుజూ, గుసుల్‌, తయమ్ముమ్‌-ఈ మూడింటి ద్వారా షరీఅత్‌ ఆశించే శుద్ది ప్రాప్తిస్తుంది. 
కనుక ఈ మూడింటిని తుహూర్‌గానే పరిగణించటం జరుగుతుంది. మొత్తానికి హజ్రత్‌ బిలాల్‌ 
రేయింబవళ్ళలో ఎప్పుడు వుజూ లేక గుసుల్‌ చేసినా ఆ తర్వాత వెంటనే కొన్ని రకాతులు 
నఫిల్‌ నమాజు తప్పకుండా చేసేవారు. మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా ఆయన రెండు రకాతులు 
చేసేవారని తెలుస్తున్నది. ఆయన చేసిన పనిని దేవుడు మెచ్చుకొని ఆయనకు ఇంతటి జె న్నత్యాన్ని . 
ప్రసాదించాడు. ఆయన గొప్పదనాన్ని దైవప్రవక్త (సల్లం) కూడా తమ కళ్ళారా వీక్షించారు. 


దైవప్రవక్త (సల్లం)కు ఈ దర్శనం మేరాజ్‌ (గగన యాత్ర) సందర్భంలో కలిగి ఉండవచ్చు 
లేదా తనపై మగత ఆవరించినప్పుడు ఆయన ఈ విషయాన్ని తిలకించి ఉండవచ్చు. ఏది 
ఎమైనా దీని ద్వారా తహియ్యతుల్‌ వుజూ (వుజూ తర్వాత చేసే) నమాజు ప్రాముఖ్యత వెల్లడౌ 
తోంది. కొంతమంది పండితులు ఈ హదీసు విస్తృత భావాన్ని దృష్టిలో పెట్టుకొని తహియ్యతుల్‌ 
వుజూ, తహియ్యతుల్‌ మస్టిద్‌ నమాజులు, “అవ్‌ఖాతె మక్రూహా' (నమాజు అయిష్టకరమైన 
వేళ)ల్లో కూడా చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దైవ ప్రవక్త(సల్లం) ఫజ్ర్‌ మరియు 
అస్‌ తర్వాత నఫిల్‌ నమాజులు చేయకూడదని వారించినట్లు తెలుపుతున్న హదీసుల్ని దృష్టిలో 
పెట్టుకొని మరికొంతమంది పండితులు, ఈ నమాజు “అవ్‌ఖాతె మక్రూహా'లో చేయకూడదని 
తలపోస్తున్నారు. ఆధారాల దృష్ట్యా ఇరువురి అభిప్రాయాలూ సరైనవే. కనుక ఎవరయినా నమాజు 
అయిష్టకరమయ్యే వేళ మస్టిద్‌లోకి ప్రవేశించి రెండు రకాతుల తహియ్యతుల్‌ మసీద్‌ లేక 
తహియ్యతుల్‌ వుజూ నమాజు చేసుకుంటే అతన్ని తప్పుపట్టడంలో అర్థం లేదు. 


https://teluguislam.net - https://telugudua.net 


| న శః కళ్‌ Pea 
హదీను కిరణాలు -2 131 salah 


210వ అధ్యాయం 


పయిన! es Ju దయ్యం 1. 
¥ తో న్‌ త్‌ 
న క ws 
మి! ఫ్ర యేం డి చం 
A si; ళ్‌ భ్‌ శ Bey 
టం కక! టం పయి 
pi S| Seely వదు! మయ 
మమ! వద! 
జుమా దినపు ఘనత, జుమా నమాజు పాటించటం అనివార్యం, ఆ. 
రోజున తలంటు పోసుకోవటం, పరిమళాలు పూసుకోవటం, 
జుమా నమాజుకు త్వరగా వెళ్ళటం, ఆ రోజు ప్రార్థనలు చేయటం, 
దైవప్రవక్త (సల్లం) పై దరూద్‌ పంపటం, జుమా నాడు ఒకానొక 
ఘడియలో ప్రార్థనలు స్వీకరించబడతాయనీ, అంచేత జుమా 


తర్వాత అత్యధికంగా దైవధ్యానం చేయాలనే విషయాల గురించి 

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ ఇలా సెలవిచ్చాడు: a bby ట్రోల్‌ తీ! I 

“విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై 22 phe, KM. ts ties 
తేల టమ wt a 


పిలిచినప్పుడు, అల్లాహ సంస్మరణ వైపుకు పరు wy a ot SR J 
గెత్తండి; క్రయ విక్రయాలను వదలి పెట్టండి. * రే SU OS WIAs 4 


మిరు గ్రహించగలిగితే ఇదే మికు అత్యంత Ee ep 
శ్రేయస్కరమైనది.” (అల్‌ జుముఅహ్‌: 10) 
వివరణ 


జుమా నమాజు తర్వాత బ్రతుకు తెరువు కోసం, జీవన అవసరాలు తీర్చుకోవటం 
కోసం ప్రజలు భూమిలో సంచరించి జీవనోపాధిని, అల్లాహ్‌ అనుగ్రహాన్ని సంపాదించుకోవటానికి 
ప్రయత్నిం చాలని పై ఆయతులో ఆదేశించటం జరిగింది. దీనిద్వారా తెలి సేదేమంటే శక్రవారం 
నాడు ప్రజలు తమ వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా వదలిపెట్టాలని ఇస్లాం ధర్మం 
ఆదేశించటం లేదు. పైగా జుమా నమాజుకు ముందు, దాని తర్వాత కూడా ప్రజలు ప్రాపంచిక 
వ్యవహారాల్లో నిమగ్నులై ఉండటానికి అన్నివిధాలా అనుమతిస్తున్నది. అంచేత ముస్లింలు 
కేవలం నమాజు మరియు ఖుత్సా సమయంలో తాత్కాలికంగా తమ వ్యాపారాన్ని, ఉద్యోగ 
కార్యకలాపాలను ఆపుకుంటే చాలు. ఆ రోజంతా వాటికి శెలవు పెట్టాల్సిన అవసరం లేదు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1148. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: నూర్యుడు 


ఉదయించే దినాల్లో అన్నిటికంటే శ్రేష్ట 


మైనది జుమా రోజు. ఆ రోజున ఆదం 
పుట్టించబడ్డారు. ఆ రోజునే స్వర్గంలోకి 
గొనిపోబడ్డారు. తిరిగి అదే రోజున 
అక్కడి నుండి తొలగించబడ్డారు. 
(ముస్లిం) 


(సహీహ్‌ ముస్టింలోని జుమా ప్రకరణం) 


1149. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఎవరయితే 
చక్కగా వుజూ చేసి, ఆ తర్వాత జుమా 
నమాజుకు వచ్చి, శద్ధగా(ఖుత్చా) విని; 
'(ఖుత్ఫా జరుగుతున్నంత సేపు) నిశ్ళ 
బ్దంగా ఉంటాడో, ఆ జుమా నుండి 
ఇంకో జుమా - ఆ తర్వాత మూడ్రోజుల 
వరకు అతని వల్ల జరగబోయే పాపాలు 
మన్నించబడతాయి. మరివరైతే 
కంకర్రాళ్ళు ముట్టుకున్నాడో అతను 
"వ్యర్థమైన పని చేశాడు. (ముస్లీం) 


(సహీహ్‌ ముస్తింలోని జుమా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ర గంగా 


$y న క శీ ఠి a 
ట1 5 సు = \\E&A 


Jie 


(2 క క క 
sh imal py వ్‌ తామ! ie Esl 
a త్రి ప Jes 4 3 pol ols 


plan ely) క | 


0d మ ల 
ఫస తగ క్‌ న 
é రాజా సడ త్రో 


లో 


11౬% 
క. 
సహ! ల “గానా Noes gp 


త్‌ 


We ga! 5 


రూ pel a స OY 


అ elgg ఈ 


వుజూ చక్కగా చేయటమంటే దైవప్రవక్త విధానాన్ని అనుసరించి చేయటమని అర్థం. ' 


వుజూ చేయటంలో దైవప్రవక్త విధానాన్ని ఉల్లంఘించటంగాని, అవసరానికి మించి నీళ్ళు 
ఉపయోగించటంగాని చేయకూడదు. ప్రతి అవయవాన్ని మూడుసార్లే కడగాలి. అంతకన్నా 
ఎక్కువసార్లు కడగకూడదు. నీళ్లు దుబారాగా ఖర్చు చేయకూడదు. ఎక్కడా వెంట్రుకవాసి 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 133 రు కాగా 


ఖాళీ స్థలమైనా వదలకుండా వుజూ అవయవాలన్నిటినీ బాగా తోముకొని కడుక్కోవాలి. ఇంట్లో 
వుజూ చేసుకొని మస్టిద్‌కు వెళ్ళటం ఉత్తమ పద్ధతి. దానివల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుందని పై 
హదీసు ద్వారా బోధపడుతున్నది. 

ఒక జుమా నుండి మరో జుమా వరకు, ఆ తర్వాత ఇంకో మూడు రోజులు మొత్తం 
కలిపి పది రోజులవుతాయి. ఒక సత్కార్యానికి పదిరెట్ల పుణ్యం లభిస్తుంది. అదే విధంగా పూర్తి 
నిబద్ధతతో ఒక జుమా నమాజు ఆచరిస్తే. పదిరోజుల పాపాలు మన్నించబడతాయి. ఇక్కడ 
పాపాలంటే చిన్నచిన్న పాపాలని అర్థం. ఘోర పాపాలు, వళ్చకానవేడనంత వరకు క్ష్రమించబడవని 
ఇంతకుముందే తెలుసుకున్నాం. 

శుక్రవారం నాడు మస్టిద్‌కు వెళ్ళిన తర్వాత ఖతీబ్‌ ఇచ్చే ఉపన్యాసాన్ని (ఖుత్చాను) 
అత్యంత శ్రద్ధాసక్తులతో వినాలి. ఖుత్చా సమయంలో కంకర్రాళ్ళతో ఆడుకోవటం, వ్రేళ్ళతో 
నేలమోద కెలకటం లాంటి వ్యర్థమైన పనులు చేయకూడదు. వాటివల్ల ఎలాంటి ప్రయోజనం 
ఉండదు. పైగా అవి అసభ్యకరమైన పనులు కావటంచేత పాపాలుగా పరిగణించబడతాయి. 


1150. హజ్రత్‌ అబూహురైరా గారే చేసిన రం జ రీ! ద్ర స 110% 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ area జ 
విధంగా ప్రవచించారు: మోర కా ais an 
పాపాలకు దూరంగా ఉన్నంత వరకు = “ఫర ఆ! లయ సా! 
ఐదుపూటల నమాజులు, ఒక శుక్ర అలం GS చమూ! ls] beg U 
వారం నుండి మరొక శుక్రవారం వరకు, 
ఒక రమజాన్‌ నుండి మరొక రమజాన్‌ 
వరకు వాటి మధ్య గల పాపాలను 
తుడిచిపెట్టేస్తాయి. (ముస్లిం) 

(సహీహ్‌ ముస్టింలోని శుచీశుభ్రతల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

మనిషి ఘోరపాపాలకు దూరంగా మసలుకుంటే హదీసులో పేర్కొనబడిన సదాచరణలు 
అతని పాపాల మన్నింపుకు దోహదపడతాయి. తుడిచిపెట్టబడేవి చిన్నాచితకా పాపాలే కాని 
ఘోరపాపాలు కావు. చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందనంత వరకు ఘోరపాపాలు క్షమార్హం కాజాలవు. 
1151. హజ్రత్‌ అబూహురైరా మరియు G25 Fe ol రో pa 110% 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) తన వేదిక 
మెట్లపై నిలబడి ఈ విధంగా ప్రవచి 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 134 ర కాలూ 


స్తుండగా తామిద్దరూ విన్నారు: ప్రజలు _ ఓ రూ P13 క పదు ios 31321 pred 
జుమా నమాజుకు ఎగనామం గ | లః geen 3; స! గట 


పెట్టడాన్ని మానుకోవాలి. లేకపోతే |. ప: (| 
దేవుడు వారి హృదయాలకు సీలు వేసే హయ ఈ హే సే సడ 


స్తాడు. ఫలితంగా వారు తప్పకుండా " 
నిర్లక్ష్యం వహించేవారిలో చేరిపోతారు. 
(ముస్లీం) 


(సహీహ్‌ ముస్లింలోని జుమా ప్రకరణం) 


"ముఖ్యాంశాలు 

“నిర్లక్ష్యం వహించే వారిలో చేరిపోతార'ంటే పోనుపోను వారు దైవధ్యానం పట్ల, దైవాజ్ఞల 
పట్ల పూర్తిగా అశ్రద్ధ వహిస్తారని భావం. సాధారణంగా దైవధిక్కారులు, వంచకులు మాత్రమే 
అలాంటి నిర్లక్ష్యానికి ఒడిగట్టగలరు. పరలోకంలో నరకమే వారి నివాస స్థలం. వరుసగా జుమా 
నమాజులను ఎగవేస్తూ పోవటం మహాపాతకం. అలాంటి పాపానికి ఒడిగట్టేవారి హృదయాలకు 
దేవుడు సీలు వేసేస్తాడు. ఫలితంగా వారు ధర్మాధర్మాల విచక్షణా జ్ఞానాన్ని, సన్మార్గాన్ని, పరలోక 
సాఫల్యభాగ్యాన్ని కోల్పోతారు. 
1152. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మీలో జుమా 
నమాజుకు వచ్చేవారు గుసుల్‌ 
(తలంటు స్నానం) చేసి రావాలి. 

(బుఖారీ-ముస్లిం) 

(సహీహ్‌ బుఖారీలోని జుమా ప్రకరణం- నహీహ్‌ ముస్టింలోని జుమా ప్రకరణం) 
1153. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
జుమానాడు గునుల్‌ (తలంటు el el os త్రయః 
స్నానం) చేయటం ప్రతి వయోజనుడికి. (3! le ఉట tpl 
తప్పనిసరి (వాజిబ్‌). (బుఖారీ-ముస్తిం) 


"dl ద్ర 32 ధ్ర ల = 1101 
ele 131% ప; క్రతు ర నో 


న్‌. 


ధ్ర! hn య Gd Vor 
‘JG (మో శు! dia ర్‌! we ట్‌! ఆ 


ఇక్కడ తప్పనిసరి (వాజిబ్‌) అన్న పదం 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -లి 


“అనివార్యం” అనే అర్థంలో వాడబడ 
లేదు. “అలా చేయటం ఉత్తమం' అనే 
అర్థంలో వాడబడింది. ఉదాహరణకు 
ఎవరయినా తోటి వ్యక్తితో 'నీ హక్కు 
చెల్లించటం నా బాధ్యత' అని అంటే 
(నిజంగా ఆ వ్యక్తి బాధ్యతను తన 
మోద విధించుకున్నట్లు కాదు. విష 
యాన్ని నొక్కి చెప్పటమే దాని 
ఉద్దేశ్యం.) 


135 


GE 
DE iE I AU 
as “Ua లయల 955 లడ్డూ! 
క స ఆ. 


(సహీహ్‌ బుఖారీలోని జుమా ప్రకరణం- సహీహ్‌ ముస్తింలోని జుమా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


పై హదీసు మూలాన్ని ఆధారంగా చేసుకొని, కొంతమంది పండితులు జుమానాడు 
గుసుల్‌ చేయటాన్ని తప్పనినరి (వాజిబ్‌)గా పేర్కొన్నారు. అదే సమయంలో జుమారోజు 
తప్పనిసరిగా గుసుల్‌ చేయవల్సిన అవసరం లేదని భావించిన మరికొంతమంది పండితులు, 
ఇమామ్‌ నవవీ (రహ్మలై) మాదిరిగానే పై హదీసు ఉద్దేశ్యాన్ని విడమరిచి చెప్పారు. ఏది ఏమైనా 
ఒకవేళ స్రీలు గనక ఆ రోజు మప్టిద్‌కు వెళ్ళదలచుకుంటే ఈ ఆదేశం వారికి కూడా వర్తిస్తుంది. 


1154. హజత్‌ సమురా (రజి)కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: ఎవరయినా జుమారోజు, 
వుజూ (మాత్రమే) చేస్తే అతను 
సౌలభ్యాన్ని ఉపయోగించుకున్నట్లు. 
ఇది మంచి పద్ధతి. మరెవరయినా 
గుసుల్‌ చేస్తే, గుసుల్‌ ఇంకా మంచి 
పద్ధతి. (అబూదావూద్‌-తిర్మిజి, హసన్‌) 


We వ! Ges పమ ప్రపం 1101 

పరప so sta 0325 05:0 
Eh 5 తము US వామన్‌! 
తనం ౨315 »l sly) “al గం" 


ఖీ ఖీ 


జనా Ci Wy 


(సుననె అబూదావూద్‌లోని శుచీళుభ్రతల ప్రకరణం- సుననె తిర్మిజీలోని నమాజ్‌ 


(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


శుక్రవారం నాడు గుసుల్‌ తప్పనిసరిగా చేయవలసిన అవసరం లేదని భావించేవారు 
ఈ హదీసును నిదర్శనంగా చూపెడుతున్నారు. ఇందులో జుమా రోజు కేవలం వుజూ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీనుకిరణాలు-2 136 రసో కలా 


చేసుకునేందుకు అనుమతించబడటంతోపాటు దాన్ని మంచి పద్ధతిగా పేర్కొనటం జరిగింది. 
అయితే గుసుల్‌ చేయటం ఉత్తమ పద్ధతి అని చెప్పబడింది. అంటే గుసుల్‌ చేయకపోయినా 
ఫర్వాలేదన్నట్లే కదా! ఏది ఏమైనా జుమా రోజు గుసుల్‌ చేయటం పుణ్యప్రదం, దైవప్రవక్త 
విధానం అన్న విషయంలో మాత్రం ఎలాంటి భేదాభిప్రాయానికి తావులేదు. గుసుల్‌ సమయం 
సూర్యోదయం నుండి జుమా ఖుత్పా (ఉపన్యాసం) మొదలుకాక ముందు వరకు ఉంటుంది. 
1155. హజ్రత్‌ సల్మాన్‌ (రజి) కథనం 
త మ. (సలం య. క్ష. కక్‌ ఏ5 వష 1 9,25 06:05 
పవచించారు: మనిషి శుక్రవారం నా fa eis hee Shi. 
PRN పోసుకొని, వీలైనంతవరకు “కోర న! య. 
పరిశుద్ధతను పాటించి, నూనె రాసుకొని (ధరా రాలా రాష వ మ 2 పు యా 
లేక తన ఇంట్లోవున్న పరిమళాన్ని ఆో గో “హో! ఈ తస ఈ బ్రిన్‌ ని 
పూసుకొని, ఆ తర్వాత (మస్టిద్‌కు). “262 | డయ స లట దుం 
బయలుదేరి వెళ్ళి (అక్కడ) ఏ ఇద్దరి -“ఈడ! హు ప Lye! 
మధ్య నుంచి కూడా తోసుకొని వెళ్ళ శంతన! 90 
కుండా (ఎక్కడో ఒక చోట) తన 

అదృష్టంలో వ్రాసివున్న నమాజు 

చేసుకొని ఆ తర్వాత ఇమామ్‌ ఖుత్సా 

(ఉపన్యాసం) ఇచ్చినప్పుడు నిశ్శబ్దంగా 

కూర్చుంటే ఆ శుక్రవారం నుండి మరొక 

శుక్రవారం వరకు అతని వల్ల జరిగే 

పాపాలు మన్నించబడతాయి.. 


(బుఖారీ) 
(సహీహ్‌ బుఖారీలోని జుమా ప్రకరణం) 


We dl గ్రరు లోయేయ Hej 1100 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో శుక్రవారం రోజు పాటించవలసిన నియమాలు వివరించబడ్డాయి. 
శుక్రవారం నాడు వీలైనంత ఎక్కువగా పరిశుద్ధతను పాటించాలి. నూనె రాసుకోవాలి. ఎవైనా 
సుగంధ ద్రవ్యాలు, పరిమళాలు ఉంటే అవి కూడా పూసుకోవాలి. దానివల్ల చెమట వాసన 
మూలంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మప్టిద్‌కు ఆలస్యంగా వెళితే వెనుక 
పంక్తుల్లో ఉన్నవారిని తోసుకుంటూ ముందుకు వెళ్ళవలసి వస్తుంది. అంచేత వీలైనంత త్వరగా 
మస్ఫిద్‌కు వెళ్ళటానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఎదయినా కారణం చేత ఆలస్యంగా 
వెళ్ళవలసివస్తే, సభామర్యాదలను పాటిస్తూ ఎక్కడ ఖాళీ చోటు దొరికితే అక్కడ కూర్చోవాలి. 


https://teluguislam.net - https://telugudua.net 


స 


హదీను కిరణాలు -2 


137 


GENE, 


ఇతరుల మీద నుంచి గెంతుకుంటూ ముందు పంక్తుల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. 
మస్టిద్‌లో కూర్చునే ముందు కనీసం రెండు రకాతులయినా నమాజ్‌ చేసుకోవాలి. జుమా 
ఉపన్యాసం జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఇమామ్‌ చెప్పే విషయాలను శ్రద్ధగా 


వినాలి. ఈ నియమాలన్నీ పాటించి జుమా నమాజ్‌ చేసేవారు పె 


సత్కారానికి అర్హ్జు లౌతారు. 
1156. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 


.విధంగా ప్రవచించారు: ఎవరయితే 
శుక్రవారం రోజు లైంగిక అశుద్ధావస్థ ' 
నుండి పరిశుద్దత పొందటానికి చేస్తు 


న్నంత చక్కగా “గుస (స్నానం)చేసి 
జుమా నమాజ్‌ చేయటానికి త్వరగా 
వెళతాడో అతను ఒక ఒంటెను బలి 
ఇచ్చినట్లుగా పరిగణించబడతాడు. 
అతని తర్వాత రెండవ వేళలో (ఆ 
విధంగా స్నానం చేసి) వెళ్ళే వ్యక్తి ఒక 
ఆవును బలి ఇచ్చినట్లుగా భావింపబడ 
తాడు. ఆ తర్వాత మూడో వేళలో వెళ్ళే 


వాడికి కొమ్ములు తిరిగిన పొట్టేలును 


బలి ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. 


ఇక నాల్గవ వేళలో వెళ్ళేవాడు ఒక. 
కోడిని బలిచ్చినట్టుగా, ఐదవ వేళలో. 


వెళ్ళేవాడు ఒక గ్రుడ్మును దానం 
చేసినట్లుగా పరిగణించబడతాడు. ఆ 
తర్వాత ఇమామ్‌ (ఖుత్సా ఇవ్వడానికి) 
బయలుదేరి రాగానే దైవదూతలు 
(హాజరు వేయటం ఆపి) ఖుత్సా 
వినటానికి మస్టిద్‌లోకి వచ్చేస్తారు. 


(బుఖారీ-ముస్తిం) 


పై హదీసులో పేర్కొనబడిన 


ధ్‌ (ప్త ఖో ౩ ప్రత ఎ 1101 
:dG హక ఉట! లు ర! se "il 
hop a) os Fs - 
FO క is SDE sl ధో 
ధ్ర టేకు దీ అడు రై పం 
పప వీ! సయ! టి 215 5) గ 
Ul Gs Ose 
తరుటు As యర! 
13 aa త RTE ct! Ul 
సడి సప! అయా guy జూ 
war టే. ఎం సు భమ! 
తము వరుస: రీ 


(సహీహ్‌ బుఖారీలోని జుమా ప్రకరణం-నహీహ్‌ మున్లింలోని జుమా ప్రకరణం) 


https://teluguislam..net - https://telugudua.net 


'వాదీను కిరణాలు-2 138 రా కాలూ 


ముఖ్యాంశాలు 


1) ఈ హదీసులో కూడా జుమా సక కోసం వీలైనంత త్వరగా వెళ్ళాలని పురికొల్పటం 
జరిగింది. ఎవరు ఎంత త్వరగా మస్టిద్‌కు వెళతారో వారికి అంతే ఎక్కువగా పుణ్యం లభిస్తుందని, 
ఎంత ఆలస్యంగా వెళతారో అంత తక్కువ పుణ్యం లభిస్తుందని చెప్పబడింది. ఆఖరికి ఇమామ్‌ 
ఖుత్సా మొదలుపెట్టిన తర్వాత దైవదూతలు నమాజీల హాజరుపట్టిక మూసివేస్తారు. కనుక ఆ 
తర్వాత వచ్చేవారికి ఎలాంటి పుణ్యం, ఘనత లభించవని కూడా ఇందులో వివరించటం 
జరిగింది. ఇ 


2) జుమా నమాజుకు దైవదూతలు కూడా హాజరవుతారు. దీని ద్వారా జుమా ఉపన్యాసం, 
నమాజుల ప్రాముఖ్యత బోధపడుతున్నది. 


3) లైంగిక అశుద్ద్ధావస్థ నుండి పరిశుద్ధత నొందటానికి ఎంత శ్రద్ధగా, జాగ్రత్తగా స్నానం 
చేస్తామో శుక్రవారం నాడు కూడా అంత జాగ్రత్తగా స్నానం చేయాలి. అంటే పూర్తిస్థాయి “గుస్ట్‌' 
చేయాలన్నమాట! 

1157. హజ్రత్‌ అబూహురైరా (రజి)గారే వక్త వ! త్వమ్‌ రీ! రు _ 110౪ 

చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త శా 4]: రడ సీ! ప ఏ 

(సలం) ఒకసారి జుమా గురించి ఖ్‌ ణో 
(నో gap వీకే FY ws 


క GU [0 + 
ఒక వుడియు ఉంది. ఎ మున్ఫిం > షై si 6 చ 


దాసుడయినా ఆ ఘడియను పొంది, ale Gi GUE 
ఆ సమయంలో అతను నిలబడి 
నమాజు చేన్తూ దేవుణ్ణి ఎదయినా 
అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. 
ఆ సమయం చాలా తక్కువగా 
ఉంటుందని ఆయన తన చేత్తో సంజ్ఞ 
చేసి చూపించారు. (బుఖారీ-ముస్తీం) 


(సహీవా బుఖారీ, నహీవా ముస్థీంలోని జుమా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


శుక్రవారం రోజుకి సంబంధించిన మరొక మహత్యాన్ని ఈ హదీసులో పొందుపరచటం 
జరిగింది. ఆ రోజులో ఒక మహత్తరమైన ఘడియ ఉంది. ఆ ఘడియలో భక్తులు చేసుకునే 
విన్నపాలను అల్లాహ్‌ తప్పకుండా మన్నిస్తాడు. ఆ ఘడియ చాలా తక్కువగా ఉంటుంది. 


https://teluguislam.net - https://telugudua.net 


'వదీసు కిరణాలు-2 139 Gai, 


అదీగాక ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అందుకని ఆ మహాభాగ్యాన్ని 
పొందాలంటే ఆ రోజు మొత్తం అత్యధికంగా దేవుణ్ణి ధ్యానిస్తూ, ప్రార్థనలు, విన్నపాల్లో నిమగ్నులై 
ఉండాల్సిందే. 

1158. హజ్రత్‌ అబూ బుర్జా బిన్‌ అబూ || ధ్ర కర్త! అః! పారం 110% 
మూసా అష్‌అరీ (రజి) కథనం: ఒకసారి ఏక ౧కి! - os (తస ఆ 
అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) నాతో .. అ Ug al Go ty AlN 
మాట్లాడుతూ “శుక్రవారం నాటి డ్‌ ఆ శక్ర తలు 5 తకు % పరే 
ఘడియ గురించి మో నాన్న ఎదయినా 3, “ | bg a 
దైవప్రవక్త హదీసు చెప్పినప్పుడు నువ్వు కో కో ఈ లీక సలా! స 
విన్నావా? అని అడిగారు. దానికి నేను “ల 6 క చం య 
సమాధానమిస్తూ, “విన్నాను, ఆ ౮ 

ఘడియ ఇమామ్‌ వేదికపై కూర్చున్న వ rE 
ప్పటి నుంచి నమాజ్‌ ముగిసేవరకు 

మధ్య కాలంలో ఉంటుందని దైవ 

ప్రవక్త (సల్లం) ప్రబోధిస్తుండగా తాను 

విన్నానని మా నాన్నగారు చెప్పారు” 

అని అన్నాను. (ముస్లిం, 


(సహీహ్‌ మున్లింలోని జుమా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


శుక్రవారం రోజు ఆ ఘడియ ఎప్పుడొన్తుందనే విషయమై పండితుల మధ్య భిన్నాభి 
ప్రాయాలున్నాయి. కొంతమంది పండితులు పై హదీసును నిదర్శనంగా చేసుకొని ప్రార్థనలు 
స్వీకరించబడే ఆ శుభఘడియ శుక్రవారం రోజు ఇమామ్‌ ఖుత్చా కొరకు వేదికపై కూర్చున్నప్పటి 
నుంచి నమాజు ముగిసేవరకు మధ్యకాలంలో ఉంటుందనీ, అన్నింటికన్నా బలమైన 
అభిప్రాయం ఇదేనని అన్నారు. అయితే షేఖ్‌ అల్‌బానీ తదితర హదీసువేత్తలు అబూ మూసా 
(రజి) వివరించిన ఈ హదీసుని 'మౌఖూఫ్‌'గా పేర్కొన్నారు. అంటే ఈ హదీసుని తాను నేరుగా 
దైవప్రవక్త (సల్లం) నుంచి విన్నారో లేదో ఆయన అనుచరుడు తెలుపలేదని దాని భావం. 
(వివరాల కోసం షేఖ్‌ అల్‌బానీ చేత పరిశోధించబడిన 'రియాజుస్సాలిహీన్‌' గ్రంథం చూడండి). 
అందుకే మరికొంతమంది పండితులు అబూదావూద్‌ మరియు నసాయి గ్రంథాల్లోని వేరొక 
హదీసుని ప్రాతిపదికగా చేసుకొని ఆ శుభఘడియ అస్ర మరియు మగిబ్‌ నమాజుల 
మధ్యకాలంలో ఉంటుందని తలపోశారు. ఆ హదీసులో శుక్రవారం రోజు ఆ శుభఘడియను 
అప్ర్‌ నమాజ్‌ తర్వాత చివరివేళలో అన్వేషించమని ఆదేశించటం జరిగింది. మొత్తానికి ఆ 


https://teluguislam..net - https://telugudua.net 


వొదీను కిరణాలు-2 140 రహ కాలూ 


ఘడియ నిర్ణయం అస్పష్టంగానే మిగిలిపోయింది కనుక ఆ రోజు సాంతం అత్యధికంగా. 
దైవధ్యానంలో నిమగ్నులై,'ఉండటానికి ప్రయత్నించటం అన్ని విధాలా శ్రేయస్కరం. 

1159. హజ్రత్‌ బెస్‌ బిన్‌ బెస్‌ (రజి) సత్రంలో ఆ sf తపం 110% 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ వ్రతం వక్రత రేడి 06:06 ఈష 
విధంగా ప్రవచించారు: మీ రోజులలో gs pe ree (ye eae Ju 
అత్యంత శ్రేష్టమైన రోజు శుక్రవారం. ee యస్య క్రీ a ఏడు! ప్ర 
కనుక మీరు ఆ రోజు అత్యధికంగా ln పన 
నాపై దరూద్‌ పంపండి. నిస్సందేహంగా CRs ట్రై 
_మోరు పంపే దరూద్‌ నాకు చేరవేయ 
బడుతుంది. (అబూదావూద్‌- దీని 
ఆధారాలు దృఢమైనవి) 


(నుననె అబూదావూద్‌లోని చచీశుభతల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1) స్థలం, కాలాలకు ఉండే విశిష్టత మూలంగా ఆయా సందర్భాల్లో, ఆచరించబడే 
ఆచరణల విశిష్టత కూడా పెరిగిపోతోంది. ఉదాహరణకు సె పై హదీసులో దైవప్రవక్త (సల్లం) 
శుక్రవారం విశిష్టత దృష్ట్యా ఆ రోజు అత్యధికంగా దరూద్‌ పఠించమని ఆదేశించారు. 


2).ప్రజలు పఠించే దరూద్‌ను దైవప్రవక్త (సల్లం), దగ్గరి నుంచిగాని దూరం నుంచిగాని 
వినలేరు. దైవదూతలు ఆయనకు దరూద్‌లు చేరవేస్తారు. ప్రజలు పఠించే దరూద్‌ను దైవప్రవక్త. 
(సల్లం), చాలా దగ్గరికొచ్చి వింటారని ఒక హదీసు జనసామాన్యంలో ప్రచారంలో ఉంది. కాని 
ఆ హదీసు ప్రామాణికమైనది కాదు. ఆయనకు దరూద్‌ చేరవేయబడుతుంది అంటే అర్థం, ' 
ఆయన నేరుగా వినలేరనే కదా! 


3) ఇకపోతే దరూద్‌ వచనాల విషయానికొస్తే, 'దరూదె ఇబ్రాహీమి'లోని వాక్యాలు 
అత్యంత శ్రేష్టమైనవి, ప్రామాణికమైనవీను. అదీగాక దైవప్రవక్త (సల్లం) తన సహచరులకు 
నేర్పించినది కూడా ఈ దరూద్‌ వచనాలే. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


141 


రహ కారా 


చయ! se అధియా! ధిక. ౪11 
పంతు న్య ట్ర fb ము Jyas he 


భౌతిక వరమేదయినా ప్రాప్తించినప్పుడు లేదా బాహ్యపరమైన 
ఆపదలేవయినా తొలగిపోయినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా 
దైవసన్నిధిలో మోకరిల్లటం అభిలషణీయం 


1160. హజ్రత్‌ సాద్‌ బిన్‌ అబూ వఖ్ఞాస్‌ 
(రజి) కథనం: మేమొకసారి దైవప్రవక్త 
(సల్లం) వెంట మదీనా వెళ్ళాలనే 
ఉద్దేశ్యంతో మక్కా నుండి బయలు 
దేరాం. ఆ విధంగా ప్రయాణం చేస్తూ 
వేము “అజ్‌వరా”' అనే ప్రాంతం 
' దరిదాపులకు చేరుకున్నాక, ఆయన 
తన వాహనం మోది నుంచి eo 
దిగి చేతులు రెండూ పైకెత్తి కాసేపు 
దేవుణ్ణి ఆ. తర్వాత సజ్ఞా 
చేశారు. చాలా సేపటి వరకు అడే 
స్థితిలో పన్నారు, 'ఆ తర్వాత లేచి 
నీలబడి కా సేపు చేతులెత్తి ప్రార్థించారు. 
ఆ తర్వాత మళ్ళీ (దైవసన్నిధిలో) 
మోకరిల్లారు. ఆయన మూడుసార్లు ఈ 
విధంగా చేసిన తర్వాత ఇలా అన్నారు: 


“నేను నా ప్రభువుని అర్జించాను. నా 
అనుచర సమాజం గురించి సిఫారసు 
చేశాను. దానికి దేవుడు నా అనుచర 
సమాజంలోని మూడోవంతు ప్రజల 
(గురించి సిఫారసు చేయటానికి నాకు 
అనుమతి)నిచ్చాడు. అప్పుడు నేను 
కృతజ్ఞతా పూర్వకంగా నా ప్రభువు 
సన్నిధిలో సాష్టాంగపడ్డాను. తర్వాత 


obs el లాయ ప్ర _ V1 
శ JG etl 55 
Ea] oe హ్‌ లో వక తీర్పుల 
రుత సం జ్య హయ 
dab 5 we స్‌ LC ఏ! Ci 4 
wen arate 

లేతు _ అ el పవ సీ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 142 రామ ర్య 


తల పైకెత్తి అనుచర సమాజ శ్రేయస్సు git yy OA య షో 
తన స త ప సనా ఈ me sie 
దానికాయన మరో మూడోవంతు సే చమట gb 55 
ప్రజల (గురించి సిఫారసు చేయటానికి pe? ఖత్‌ డయ త్ల! క్‌ షు 
అనుమతి)నిచ్చాడు. అందుకు నేను dig తమో 6 టే క ph (గ 
కృతజ్ఞరా పూర్వకంగా వా ధభువు. టట టయ స రమ 
సన్నిధిలో మోకరిల్లాను. ఆ తర్వాత తల Su స న 
పైకెత్తి మళ్ళీ నా అనుచర సమాజ వ ణో 
శ్రేయస్సు కోసం నా ప్రభువును ప్రార్థిం ley శత glee 
చాను. దానికాయన ఇంకో మూడో 
వంతు ప్రజల (గురించి సిఫారసు 
చేయటానికి నాకు అనుమతి) 
నిచ్చాడు. అప్పుడు నేను కృతజ్ఞతా 
పూర్వకంగా నా ప్రభువు సన్నిధిలో మోక 
రిల్లాను. (అబూదావూద్‌) 

(సుననె అబూదావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


స్థూలంగా ఈ హదీసు భావం ఏమిటంటే, ముహమ్మదీయ అనుచర సమాజంలోని 
వారందరూ అంతిమంగా స్వర్గానికే వెళతారు. ముస్లింలలో ఎవరూ కూడా నరకంలో శాశ్వత 
శిక్షను అనుభవించరు. కొందరు నరకంలో కొంతకాలం శిక్షననుభవించి స్వర్గానికి వెళ్తే, 
మరికొందరు దైవప్రవక్త సిఫారసు మూలంగా స్వర్గానికి వెళ్తారు. ఇంకొందరు ప్రత్యేక దైవాను 
గ్రహం చేత స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ఈ విషయం ముమ్మాటికీ సరయినదే. ఇతర ఎన్నో హదీసులు 
రూడా ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయి. కాని సదరు అధ్యాయం క్రింద పేర్కొనబడిన హదీసు 
మాత్రం ప్రామాణికమైనది కాదు. షేఖ్‌ అల్‌బానీ (రహ్మలై) ఈ హదీసుని బలహీనమైనదిగా 
ఖరారు చేశారు. ఇకపోతే కృతజ్ఞతాపూర్వకంగా దైవసన్నిధిలో మోకరిల్లే విషయాన్ని 
తెలియపరచటం కోసం గ్రంథకర్త ఇమామ్‌, నవవీ (రహ్మలై) ఈ హదీసును సదరు అధ్యాయం 
క్రింద పొందుపరచారు. ఈ హదీసు బలహీనమైనదయినప్పటికినీ ఇతర ఎన్నో ప్రామాణికమైన 
హదీసులు ఈ హదీసులోని భావాన్ని సమర్దిస్తున్నాయి. కనుక సంతోష సమయాల్లో, ఆపదలు 
తొలగి పోయినప్పుడు కృతజ్ఞతాభావంతో దైవసన్నిధిలో మోకరిల్లటం ధర్మసమ్మతమేనని 
తెలుస్తోంది. హజ్రత్‌ కాబ్‌ బిన్‌ మాలిక్‌ తన పశ్చాత్తాపం ఆమోదించబడిందన్న శుభవార్త విన్నప్పుడు, 
దైవం పట్ల కృతజ్ఞతా భావంతో మోకరిల్లారని సహీహ్‌ బుఖారీ గ్రంథంలో ఉంది. ఆ వృత్తాంతం 
ఈ (గ్రంథంలో కూడా ఎంతో విపులంగా వివరించబడింది. (మొదటి భాగంలోని 21వ హదీసు 
చూడండి). 

——్రీ లి — 


https://teluguislam..net - https://telugudua.net 


క ఆ సగ 
అయ ఆద 143 Gals ob, 


హాదీను కిరణాలు-2 


212వ అధ్యాయం 


ఎమ! pts HH EC TY 
రాత్రిపూట చేసే నమాజు ఘనత 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 


“రాత్రిపూట తహజ్ఞ్జుద్‌ నమాజు చెయ్యి. ఇది నీకు 
అదనపు నమాజు. నీ ప్రభువు నిన్ను ప్రశంస 
నీయమైన ఉన్నతస్థానంలో ప్రతిష్టింప జేయటం 
అసంభవం ఎమో కాదు.” 

(బనీ ఇనస్రాయీల్‌-79) 


“వారి (విశ్వాసుల)వీపులు పడకలకు ఎడంగా 
ఉంటాయి.” (అస్‌ సజ్‌దహ్‌:16) 


“(విశ్వాసులు ప్రపంచంలో) రాత్రివేళల్లో చాలా 
తక్కువ నిదురపోయేవారుగా ఉంటారు.” 

(అజ్‌ జూరియాత్‌-17) 
వివరణ 


TH PEE) 
[1౪ :cLiW1] 


అనుభ Ae os 


Ry రర ర 


“ఇది నీకు అదనపు నమాజు” అనే వాక్యంలో రెండు భావాలు స్ఫురిస్తున్నాయి: 
ఒకటి; ఓ ముహమ్మద్‌! ఈ నమాజు నీపై ఓ అదనపు విధి. అయితే నీ అనుచర సమాజంలోని 
ఇతరులెవ్వరిపైనా విధించబడలేదు” అనే భావం. రెండోది; ఈ నమాజు నీ అంతస్తులను, 
గొప్పదనాన్ని ఇనుమడింపజేస్తుంది అనే భావం. మొత్తానికి దివ్యఖుర్‌ఆన్‌లో పలుచోట్ల రాత్రి 
ఆరాధనను విశ్వాసుల ప్రధాన లక్షణంగా పేర్కొనటం జరిగింది. దీనిద్వారా 'తహజ్జుద్‌' (రాత్రిపూట 


చేసే అదనపు నమాజు) ఘనత వెల్లడౌతోంది. 


1161. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: దైవప్రవక్త (సల్లం, రాత్రిపూట 
నిలబడి (సుదీర్ధంగా) నమాజులు 
చేసేవారు. దాని మూలంగా ఆయన 
పాదాలపై వాపు కూడా వచ్చేది. అది 
చూసి నేను, 'దైవప్రవకా! మోకు ఇంత 
శ్రమ దేనికీ? అల్లాహ మో వల్ల గతంలో 


Gh ges Us ప్రద VU 
Ji 3 లో ధి (మక్‌ డీ! పేక TOE 


57; 


డల JE Nhs = 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 144 ర కరా 


జరిగిన పాపాలను, జరగబోయే పాపా (U3 వ [రము యి 
లను కూడా మన్నించేశాడు కదా? అని ప్‌! Wh :06 ¢ EU; OR లో 
అనేదాన్ని. దానికాయన, “నేను దైవానికి 
కృతజ్ఞుడైన దాసుణ్ణి కాకూడదా? అని మి 
అనేవారు. (బుఖారీ - ముస్లిం. ba “పేల అదర స్తం 
ఉభయుల గ్రంథాల్లో ఇలాంటిదే 

ముగీరా బిన్‌ షోబా (రజి) ఉల్లేఖనం 

కూడా ఒకటి ఉంది.) 


ల న కయ ఓ 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఈ గ్రంథంలో ఇంతకుముందు కూడా వచ్చింది. రాత్రిపూట ఆరాధనలకు 
సంబంధించి దైవప్రవక్త (సల్లం)గారి ఆదర్శప్రాయమైన విధానాన్ని వివరించే ఉద్దేశ్యంతో ఈ 
హదీసుని తిరిగి ఇక్కడ కూడా పొందుపరచటం జరిగింది. దీనిద్వారా బోధపడేదేమిటంటే 
రాత్రిపూట నఫిల్‌ నమాజులను ప్రశాంతంగా అత్యంత భక్తిశ్రద్ధలతో చేయాలి. దైవం తరపు 
నుండి ఎక్కువ వరాలు, అనుగ్రహాలు పొందినవారు వీలైనంత ఎక్కువగా ఆయన్ని ఆరాధించాలి. 
ఆయన సన్నిధిలో తమ దీనావస్థను వెలిబుచ్చటానికి, తమ అవసరాలను నివేదించుకోవటానికి 
అత్యంత అనువైన సమయం రాత్రి చివరి ఘడియలు! 


1162. హజ్రత్‌ అలీ (రజి) కథనం ర్‌! ser dl pe \\UY 
ప్రకారం ఓ రోజు రాత్రి దైవప్రవక్త Yin: రట భర ae ry? bs 
(సల్లం), తన దగ్గరికి మరియు ఫాతిమా వ TE Cb నగా tol 
దగ్గరికి వచ్చి “మోరు (తహజ్ఞుద్‌) ' 
నమాజ్‌ చేయటం లేదా? అని 
అడిగారు. (బుఖారీ-ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని తహాజ్ఞుద్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్లింలోని ప్రయాణీకుల 
నమాజ్‌ ప్రకరణం, 
1163. హజ్రత్‌ సాలిమ్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ త్ర టే! దూ వరా న. ప్ర _ స 
తండ్రి నుండి చేసిన కథనం ప్రకారం ళం + 2 rd ie శ! Jas 1 (గా 
ఒకసారి దైవప్రవక్త (సల్లం) ఇలా క 
అన్నారు: “అబ్బుల్లా చాలా మంచివాడు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


అతను గనక రాత్రిపూట తహజ్ఞాద్‌. 


నమాజ్‌ చేస్తూ 
బాగుండు.” 


దైవప్రవక్త (సల్లం) నోట ఆ మాట విన్న 
ప్పటి నుంచి అబ్దుల్లాహ రాత్రిపూట 
(నమాజు చేస్తూ,) చాలా తక్కువగా 
నిద్రపోయేవారు. (బుఖారీ-ముస్లిం) 


ఉంటే ఎంత 


(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లింలలోని దైవప్రవక్త సహ 


ప్రకరణం) 


1164. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ 
బిన్‌ ఆస్‌ (రజి) కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) తనను ఉద్దేశించి 
ఇలా అన్నారు: ఓ అబ్దుల్లాహ్‌! ఫలానా 
వ్యక్తి మాదిరిగా అయిపోమాకు. అతను 
రాత్రిపూట ఆరాధన చేసేవాడు. ఆ 
తర్వాత ఆరాధన కోసం నిద్రలేవటమే 
మానుకున్నాడు. (బుఖారీ-ముస్లిం) 


145 


GANG 


Je eh ప ఆయ త J a య 
Bre an 


చరుల మహిమోన్సుతుల 


రా ర ర WU 

రేం తత యమ య రాత లా! 

కా HY [త యూరి “వకవ! రదు 

yi సప వప య! పడ్‌ ఏ6 వర్‌ 
ale Gis 


(సహీహ్‌ బుఖారీలోని తహజ్ఞాద్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్టింలోని ఉపవాస ప్రకరణం) 


1165. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం: రాత్రి (నమాజు చేయకుండా) 
తెల్లవారేదాకా పడుకున్న వ్యక్తి గురించి, 
దైవప్రవక్త (సల్లం) ముందు ప్రస్తావిం 
చగా “అలాంటి వ్యక్తి చెవిలో (లేక) 
చెవుల్లో షైతాన్‌ మూత్రం పోస్తాడు” 
అని అన్నారాయన. (బుఖారీ - ముస్త్టిం) 


ఫ్‌ వయ gl రాం 1000 
గ (ks క ర. 
తీట! 06 363 లీసా లేం | హై 


ale ial gh: Jf lp 


(నహీవా బుఖారీలోని తహజ్జుద్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని ప్రయాణీకుల 


నమాజ్‌ ప్రకరణం, 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 146 రగా కాలా 
ముఖ్యాంశాలు 

మనిషి చెవుల్లో షైతాన్‌ మూత్రం పోయటం అనేది మన కళ్ళకు కనబడకపోయినా 
వాస్తవంలో అలా జరగవచ్చు. ఎందుకంటే, షైతాన్‌ నుండి దేవుని శరణువేడుకోని పక్షంలో 
వాడు మనిషి కార్యకలాపాల్లో హాజరవుతాడని ఇతర ఎన్నో హదీసులు ఉద్దాటిస్తున్నాయి. 
అంచేత షైతాన్‌ మనిషి చెవుల్లో మూత్రం పోయటమనేది సంభవమేనని తెలుస్తోంది. కాని 
కొంతమంది వాస్తవంలో అలా జరగదనీ, మనిషి నమాజు చేయకుండా నిద్రపోతే షైతాన్‌ 
అతని దైవధ్యానంలో ఆటంకాలు ఏర్పరుస్తాడని మాత్రమే దీని భావమని అభిప్రాయ 
పడుతున్నారు. అలాంటి మనుషుల్ని షైతాన్‌ చులకనగా చూస్తాడని ఈ హదీసు భావం 
కావచ్చునని మరికొంతమంది పండితులు ఊహిస్తున్నారు. ఎది ఎమైనా రాత్రిపూట తహజ్ఞాద్‌ 
నమాజు చేయకుండా నిద్రపోవటం మంచిది కాదని ఈ హదీసు ద్వారా బోధపడుతున్నది. 
దాని మూలంగా షైతాన్‌కు మనిషిని లోబరుచుకునే అవకాశం లభిస్తుంది. ఫలితంగా వాడు 
మనిషిని దైవధ్యానం నుండి, దైవారాధన నుండి, దైవవిధేయత నుండి ఆపటంలో విజయాన్ని 
సాధిస్తాడు. 


1166. హ(జత్‌ అబూ హురైరా (రజి) 


1 రతర పన్‌ టీ లం 1111 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 4 2 ఇత! 


విధంగా ప్రవచించారు: మీలో ఎవ 
రయినా పడుకొని ఉన్నప్పుడు షైతాన్‌ 
అతని ముచ్చిలిగుంటపై మూడు 
ముళ్ళు వేస్తాడు. ప్రతి ముడిమోద, 
“ఇంకా చాలా రాత్రి ఉంది. హాయిగా 
నిద్రపో” అంటూ మంత్రించి 
ఊదుతాడు. అలాంటప్పుడు మనిషి 
గనక నిద్రలేచి దైవాన్ని స్మరిస్తే (ఆ 


ముడులలో) ఒక ముడి ఊడి 
పోతుంది. ఆ తర్వాత అతను వుజూ 
కూడా చేస్తే రెండో ముడి ఊడి 


పోతుంది. ఆ తర్వాత అతను నమాజూ 
చేసుకుంటే ముళ్ళన్నీ ఊడిపోతాయి. 
దాంతో తెల్లవారు జామున నిద్రలేచే 
టప్పుడు అతను ఎంతో హుషారుగా, 


శై రా య MI sl చమ 
jn |} యు! ల్ల 5 మఠం dU 
సడ రక ఆడ ధం ye అంతే G6 
Sh hilo BG hsb ప్రత 
తమ్‌ sob « సంద 
ol శూ ము! po of; edie 
wt రావ! హర్‌ 

వ. ప లం ప్రమ శయ టీ! 


re 


| 
ఎ లిసా 
తో 


https://teluguislam.net - https://telugudua.net 


“ay ఈ 217 
హదీను కిరణాలు-2 147 క కాలూ 


నూతనోత్సాహంతో లేస్తాడు. లేకపోతే 
నిర్వేద మనసుతో, బద్దకంగా లేస్తాడు. 
(బుఖారీ-మున్లిం) 

(సహీహ్‌ బుఖారీలోని తహజ్ఞాద్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని ప్రయాణీకుల 

నమాజ్‌ ప్రకరణం) 
1167. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ (పాపే! ఇం 53 = VW 
(రజి) కథనం ప్రకారం దెవటప్రవక్త (1 :0 స్తన! రా. $23 
(సల్లం) ఇలా ప్రబోధించారు: ప్రజ ful ey (డడ! ily 
లారా! . తాంసున్యాలత యంద క కర పక Jie | se 
(ప్రజలకు) అన్నం తినిపించండి. , he ae ఖే “ 
ప్రజలు రాత్రి నిద్రలో ఉండే సమ న్‌ ౨ దమన! హ్‌. య 


యంలో నమాజు చేయండి. అలాచేస్తే దూ రూ 
మీరు ప్రశాంతంగా స్వర్గంలోకి ప్రవేశిం 
చగలరు. (తిర్మిజీ, హసన్‌; సహీహ్‌) 

(సుననె తిర్మిజీలోని ప్రళయ వర్ణనల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

పైన పేర్కొనబడిన సత్కార్యాల్ని ఆచరించేవారు ప్రళయదినాన ప్రశాంతంగా స్వర్గంలోకి 
ప్రవేశిస్తారని ఇందులో చెప్పబడింది. ప్రశాంతంగా అంటే నరక శిక్ష అనుభవించకుండా ప్రత్యేక 
దైవానుగ్రహంతో స్వర్గంలోకి ప్రవేశిస్తారన్నమాట. అ 
1168. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం (ప్రకారం దైవప్రవక్త (సల్లం) గయ : వక al త్పే్యు రత 06 
ఈ విధంగా ప్రవచించారు: రమజాన్‌ (స్త a గ క వప ఎ 
మాసం తర్వాత అత్యంత శ్రేష్టమైన జన 
ఉపవాసం దేవుని మాసమైన ల ఏద మ్యాటీ! షష డు గ్య 
ముహర్రమ్‌ ఉపవాసం. అలాగే ఫర్డ్‌ a pie శ ట్ర 
నమాజ్‌ తర్వాత అత్యంత శ్రేష్టమైన 
నమాజు రాత్రిపూట చేయబడే 
నమాజు. (ముస్థిం) 

(సహీహ్‌ ముస్తింలోని ఉపవాసాల ప్రకరణం) 


ట్ర yh లీ ద్ర ఎ 1114 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 148. RIAD 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో ముహగ్రమ్‌ మాసాన్ని దేవుని మాసంగా పేర్కొనటం జరిగింది. దీని 
ద్వారా ఆ మాసపు విశిష్టత వెల్లడౌతోంది. మొత్తానికి ఇందులో చెప్పదలచుకున్నదేమిటంటే ఎ 
విధంగానయితే నఫిల్‌ ఉపవాసాల్లో ముహర్రమ్‌ మాసపు ఉపవాసాలు శ్రేష్టమైనవిగా 
భావింపబడతాయో అదే విధంగా నఫిల్‌ నమాజుల్లో రాత్రిపూట చేయబడే నమాజులు 
అత్యుత్తమమైనవిగా పరిగణించబడతాయి. 
1169. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) శ! దత మ రీ ర _ 1118 
కథనం: (ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం)ను యమ్‌! ANU రక జ్‌ రీ! ర్‌! Ugs 
తహజ్ఞాద్‌ నమాజు గురించి అడిగాడు) CRE a an is య 
దానికాయన, “రాత్రిపూట నమాజు, RD 
రెండేసి రకాతుల చొప్పున చేయాలి... | క 
(ఆ విధంగా చేస్తూ) ఇక ఉషోదయం 
 కావస్తోందని అనుకున్నప్పుడు ఒక 
రకాత్‌ చేసి (నమాజులన్నిటినీ) విత్ర్‌ 
(బేసి)గా మార్చుకో” అని చెప్పారు. 

(బుఖారీ-ముస్లిం) 
(సహీవ్‌ బుఖారీలోని తహజ్ఞాద్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్లింలోని ప్రయాణీకుల 
నమాజ్‌ ప్రకరణం) 


1170. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) గారే. క్ల క్రవీ! 36 : Js; 11౪. 


చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త as 
వర. పాటు ఆ I 
(సల్లం) రాత్రిపూట నమాజు రెండేసి క్ట క రో జో 


రకాతుల చొప్పున చేసేవారు. (చివర్లో) _™ 
ఒక రకాత్‌ .విత్ర్‌ చేసే 
స 
(సహీహ్‌ బుఖారీలోని ఎ ప్రకరణం - స సహానా హ్‌ ముస్తింలోని ప్రయాణీకుల నమాజ్‌ 
(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


పై రెండు హదీసుల్లోనూ రాత్రిపూట నఫిల్‌ నమాజు రెండేసి రకాతుల చొప్పున చేయాలని, 
చివర్లో ఒక రకాతు విత్ర్‌ చేయాలని చెప్పబడింది. దీని ద్వారా విత్ర నమాజు ఒక రకాతు కూడా 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 149 Galt, 


చేయవచ్చునని బోధపడుతోంది. పైగా ఇదే శ్రేష్టమైన పద్ధతి అని తెలుస్తోంది. ఒకవేళ ఎవరయినా 
విత్ర మూడు రకాతులు చేయదలిచినా దాన్ని నెరవేర్చే అత్యుత్తమ పద్ధతి ఎమిటంటే- రెండు 
రకాతుల చివర్లో సలాం చేసి నమాజ్‌ ముగించి ఆ తర్వాత సరిక్రొత్తగా ఇంకో రకాత్‌ చేయాలి. 
దైవప్రవక్త (సల్లం) స్వయంగా ఇలా చేశారని తెలుస్తోంది. 


1171. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం: దైవ. 4“! సట 6లో ప్రపం 11౪) 
ప్రవక్త (సల్లం) ఒక్కో నెలలో ఉపవాస Te hit Hs dl ర ఫత : 06 
వ్రతాన్ని ఎలా వదలిపెట్టే వారంటే దాన్ని “+ 
చూసి మేము అసలీయన ఈ నెలలో 
ఉపవాసాలే ఉండరేమో అనుకునే PE si 
వాళ్ళం. ఒక్కో నెలలో ఆయన ఎలా యో Kk Lia gi లా ఫం ప్ర 
ఉపవాసాలుండే వారంటే దాన్ని చూసి - త్రం! [ వో Yi 13. 
మేము అసలీయన ఈ నెలలో 
ఉపవాస వ్రతాన్ని విరమించరేమో 
అనుకునే వాళ్ళం. మోరాయన్ను 
రాత్రిపూట నమాజ్‌ చేస్తుండగా చూడ 
కూడదని ఎంత తలచుకున్నా ఆ 
దృశ్యం మో కంట పడనే పడుతుంది. 
అదే విధంగా ఆయన్ని రాత్రిపూట 
పడుకొని ఉన్నప్పుడు చూడకూడదని 
మీరెంత తలచుకున్నా ఆ దృశ్యం 
కూడా మోకంట పడనే పడుతుంది. 
(బుఖారీ) 


య్‌ హిడు న 
US Y రీతు shes యన త పట 


(సహీహ్‌ బుఖారీలోని తహజ్జుద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు భావమేమిటంటే దైవప్రవక్త (సల్లం) నఫిల్‌ ఉపవాసాలను గాని, రాత్రిపూట 
చేయబడే నఫిల్‌ నమాజులనుగాని ఎల్లప్పుడూ ఒకే సమయంలో చేసేవారు కాదు. ఒక్కో 
నెలలో ఆయన అసలు ఉపవాసాలే పాటించేవారుకాదు. అది చూసి సహచరులు ఈ నెలలో 
ఆయన ఉపవాసాలు పాటించరేమో అనుకునేవాళ్ళు. అయితే నెల పూర్తి కావస్తున్నప్పుడు 
ఆయన తన సహచరుల అంచనాల్ని తారుమారు చేస్తూ తిరిగి ఉపవాస వ్రతాన్ని మొదలు 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 150 


CAI, 


పెట్టేవారు. ఒక్కోనెలలో ఎడతెగకుండా ఉపవాసాలు పాటిస్తూ, ఒకేసారి వ్రతాన్ని విరమించేవారు. 
తహజ్బుద్‌ నమాజ్‌ విషయంలో కూడా ఆయన అలాగే చో సేవారు. ఆ నమాజును ఆయన 
కొన్నిసార్లు రాత్రి తొలివేళల్లో చేసేవారు. మరికొన్ని సార్లు అర్ధరాత్రిపూట చేసేవారు. ఇంకొన్ని 
సందర్భాల్లో రాత్రి చివరి వేళల్లో అ నమాజు చేసేవారు. ఆ విధంగా ఆయన రాత్రి అన్ని 
భాగాల్లోనూ నమాజు చే] సేవారు. నిద్ర కూడా పోయేవారు. 


1172. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: దైవప్రవక్త (సల్లం) పదకొండు 
రకాతులు చేసేవారు. (రాత్రిపూట చేసే 


త! త్ర శప 65 - MV 
శా తీయ Aa 358 Lge 
RI లో ధో హే pos sil 


వారన్నది ఆమె ఉద్దేశ్యం). అందులో 
ఆయన ఎంత సుదీర్భంగా సజ్ఞా చేసే 
వారంటే ఆయన తల పైకెత్తక ముందే 
మోలోని ఒకడు (సులభంగా) యాభై 
ఆయతులు పఠించగలడు. 


ఇంకా ఆయన ఫజ్ర్‌ నమాజుకు 


కయ పక తం ప్ర ము! మమ్మ 


ప్రక లే త కక 
సి న. ఫం యే లమ దూ 


ge ly యు got 


ముందు రెండు రకాతులు చేసేవారు 
ఆ తర్వాత, నమాజు గురించి ప్రకటించే 
మనిషి, తన దగ్గరకు వచ్చేంతవరకు 
కుడిప్రక్కకు తిరిగి పడుకునేవారు. 
(బుఖారీ, 
(నహీవ్‌ బుఖారీలోని తహజ్ఞాద్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
సజ్ఞా స్థితిలో మనిషి దైవానికి సన్నిహితుడౌతాడు. ఆ స్థితిలో దాసుడు అత్యంత 
భక్తీ ప్రపత్తుల్ని, అణకువ భావాన్ని ప్రదర్శిస్తాడు. దేవుడు దాన్ని ఎంతగానో ఇష్టపడతాడు. అంతేకాదు 
జ్ఞా స్థితిలో ప్రార్థనలు స్వీకృతిని పొందటానికి చాలా ఎక్కువ ఆస్కారముంటుంది. కనుక 


నమాజులో ముఖ్యంగా తహజ్ఞాద్‌ నమాజులో సుదీర్ధమైన సజ్ఞాలు చేయటం అత్యంత 
లాభదాయకం. 


1173. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
గారే చేసిన కథనం: దైవప్రవక్త (సల్లం) 
రమజాన్‌లోగాని, రమజానేతర మాసం 


SU EIU Us 110 
తీ 93 తయార జీ - షః (మ్ల ఎ 025 
ఆజ టు స్ప Fie sl Js 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 త రజియ రణం 
లోగాని (తహజ్ఞాద్‌ నమాజు) పదకొండు ,; 7. పటన వ ల ఈ ws 
రకాతుల కంటే ఎక్కువ చేసేవారు a జే సో Cee uf హై! 
కాదు. ముందు నాలుగు రకాతులు Dar: bos pap శి హత; 
చేసేవారు. ఈ నాలుగు రకాతులు ME స్‌ ast 
ఎంత చక్కగా, ఎంత సుదీర్భంగా. *9 ం 
ఉంటాయంటే దాన్ని నేను మాటల్లో wre స peel ర 3 
వర్ణించలేను. ఆ తర్వాత మరో నాలుగు ge ఈ 
రకాతులు చేస్తారు. ఇవి కూడా ఎంతో 
చక్కగా సుదీర్ణంగా వర్ణనాతీతంగా 

ఉంటాయి. ఆ తర్వాత మరో మూడు 
రకాతులు చేస్తారు. నేనోసారి ఆయన్ని 
“దైవప్రవక్తా! మోరు విత్ర చేయటానికి 
ముందు పడుకుంటారా?” అని అడి 
గాను. అందుకాయన, “ఆయిషా! నా 
కళ్ళు నిద్రిస్తాయి. కాని నా హృదయం 
మాత్రం మేల్కొనే ఉంటుంది” అని 
అన్నారు. (బుఖారీ-ముస్తిం) 

(సహీహ్‌ బుఖారీలోని తహాజ్ఞుద్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని ప్రయాణీకుల 
నమాజ్‌ ప్రకరణం) 

ముఖ్యాంశాలు 


దైవప్రవక్త (సల్లం) నిద్రపోయినప్పుడు కేవలం ఆయన కళ్ళు మాత్రమే నిద్రిస్తాయి. ఆ 
సమయంలో ఆయన హృదయం మేల్కొనే ఉంటుంది. అందుకే ఆయన నిద్రపోయినప్పటికీ 
ఆయన వుజూ భంగం కాదని హదీసుల ద్వారా బోధపడుతోంది. ఇది ఆయన ప్రత్యేకతల్లో 
ఒకటి. ' 


ఈ హదీసు బోధించే మరో విషయమేమిటంటే, నమాజును దాని నియమనిబంధనల్ని 
అనుసరించి, అత్యంత భక్తీశ్రద్ధలతో నెరవేర్చాలి. రాత్రి చివరి వేళలో నిద్రలేవగలమనే 
నమ్మకమున్నవారు ఇషా తర్వాత విత్ర నమాజ్‌ చేయకుండా, తహజ్ఞాద్‌ నమాజ్‌తోపాటు దాన్ని 
నెరవేర్చాలి. నిద్రలేవలేమన్న భయముంటే ఇషా నమాజ్‌ అయిన వెంటనే కూడా దాన్ని 
చేసుకోవచ్చు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 152 Saitek, 


1174. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) క జ క్ట! క్‌ క. 
గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ష్‌ క్వ సిక య! 3! is 
(సల్లం) రాత్రి తొలిభాగంలో నిద్రపోయి | 


ale ‘is 
ఆఖరిజామున మేల్కొని నమాజు 
చేసేవారు. (బుఖార్‌-ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని తహాజ్ఞాద్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల 
నమాజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


దైవప్రవక్త (సల్లం) అత్యధిక సందర్భాల్లో ఇలాగే చేసేవారు. అంటే తహజ్ఞుద్‌ నమాజుకు 
అత్యంత అనువైన, శ్రేష్టమైన సమయం రాత్రి చివరిజాము. కనుక ఆయన ఎక్కువగా ఆ 
సమయంలోనే తహజ్ఞుద్‌ నమాజు చేసేవారు. అయితే అర్ధరాత్రిపూట, రాత్రి తొలిభాగంలో 
కూడా ఆయన తహజ్జుద్‌ నమాజ్‌ చేశారని ఇతర హదీసుల ద్వారా బోధపడుతోంది. ఈ విషయం ' 
ఇంతకు ముందు కూడా వివరించబడింది. 


1175. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) శ్రా ఆ లు! £3 11౪0 
కథనం: ఓ రోజు రాత్రి నేను దైవప్రవక్త Ear ae స els 08 rsa 
(సలం) వెంట నమాజ్‌ చేశాను. be 

య తు క భోలే జో — Us లేక a0 
నమాజులో ఆయన చాలాసపు నిల జ! ప్ర 3G య 

a ent 

బడ్డారు. దాంతో నేను (విసుగెత్తి పోయి) ప 
ఒక చెడు పని చేద్దామనుకున్నాను. 


le Gi పైన 
(ఈ హదీసుని వివరిస్తున్నప్పుడు 
ఒకాయన) మిరు ఎం చేయదలచు 
కున్నారేమిటి?' అని అడిగాడు. 
అందుకు అబ్బుల్లా బిన్‌ మస్‌వూద్‌, 
“ఆయన్ని వదలిపెట్టి కూర్చుందా 
మనిపించింది నాకు’ అని అన్నారు. 
(బుఖారీ-ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీలోని తహజ్జుద్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని ప్రయాణీకుల 
నమాజ్‌ ప్రకరణం) 


https ://teluguislam.net - https ://telugudua.net 


హదీసు కిరణాలు -2 153 . ర HAD 


ముఖ్యాంశాలు 

1) రాత్రిపూట తహజ్జుద్‌ నమాజు బాగా సుదీర్ధంగా ఉండాలని, ఖిరాత్‌రుకూ, ఖౌమా, 
సజ్ఞా మొదలగు విధుల్ని ప్రశాంతంగా నెరవేర్చాలని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 
2) నఫిల్‌ నమాజును సామూహికంగా కూడా చేయవచ్చు. 3) ఇమామ్‌ మరీ అంత సుదీర్హంగా 
నమాజ్‌ చేయిస్తే అతని వెనక నమాజ్‌ చేసే ముక్తదీలు నమాజ్‌ వదలి వెళ్ళవచ్చని కొంతమంది 
పండితులు తలపోస్తున్నారు. కాని హదీసులో హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) ఆ పనిని చెడుపనిగా 
పేర్కొన్నారు. కనుక ఆ అనుమతి చర్చనీయాంశం అయింది. ఏది ఏమైనా అనేక ఇతర హదీసుల్లో 
ఇమాములు తమ వెనక నమాజు చేసేవారిని దృష్టిలో పెట్టుకొని నమాజు చేయించాలని 
తాకీదు చేయటం జరిగింది. ఆ తాకీదును బట్టి చూస్తే, ఆ విధమైన అనుమతి అసమంజసమేమో 
కాదనిపిస్తోంది. 


1176. హజ్రత్‌ హుజైఫా (రజి) కథనం: 
ఒకరాత్రి నేను దైవప్రవక్త (సల్లం) వెంట 
నమాజు చేశాను. నమాజులో ఆయన. 
బఖరా సూరా పారాయణం మొద 


il ఢీ Ea ప్రత ఎ 1111 
మ | శక ఆ దూ ౮6 
ప! మ బ్ర రజ ప్రి! స 
ESS Gi le ఆ ele EF 


లెట్టారు. నూరు వాక్యాల తర్వాత 


ఆయన రుకూ చేస్తారని నేను' 


(మనసులో) అనుకున్నాను. కాని 
(నూరు వాక్యాలు అయిపోయిన 
తర్వాత కూడా) ఆయన పారాయణాన్ని 
కొనసాగించారు. రెండు రకాతుల్లో ఈ 
సూరాను పూర్తిగా చదివి ఆపుతారేమో 
ననుకున్నాను. కాని ఆ తర్వాత కూడా 
ఆయన ఇంకా చదువుతూనే 
పోయారు. నేను (మనసులో), బహుశా 
ఈ సూరా పూర్తవగానే రుకూ చేస్తారేమో 
అనుకున్నాను. కాని ఆయన (బఖర 
సూరా పూర్తవగానే) నిసా సూరా పారా 
యణం మొదలెట్టారు. అది కూడా 
పూర్తిగా చదివి ఆలి ఇమ్రాన్‌ సూరా 
చదవటం ప్రారంభించారు. అదీ 


ల్‌ో 


ళో! స ‘ly eg TAF Pe. 


yee br యని! 
U3 వ 1 క్త 13] bk Gli 
Ju లర 5 bp గ హా 
ప్రో రుస 5 5 se lsf3 


టు. న్‌ా. లజ 
i a NO తే 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


154 


రం కాలూ 


పూర్తిగా పఠించారు. నిదానంగా పారా రయ :0వ ఏకు టే త్ర డు శ 


అడి (| ” ర ల లలా త్‌ 
యణం చేస్తూ ఎదయినా వాక్యంలో Sa USS త ల 


దేవుని పవిత్రతను గురించిన ప్రస్తావన 
వస్తే అక్కడ దేవుని పవిత్రతను 
కొనియాడేవారు. దైవాన్ని అర్థించమనే 
వాక్యాలు వచ్చినప్పుడు అక్కడ కాస్త 
ఆగి దైవాన్ని అర్జించేవారు. దేవుని 
శరణు వేడే ప్రస్తావన వస్తే దైవాన్ని 
శరణు వేడుకునేవారు. (ఈ విధంగా 
ఆలి ఇమ్రాన్‌ సూరా పూర్తయిన 


తర్వాత) ఆయన రుకూ చేశారు. - 


రుకూలో 'సుబ్‌హాన రబ్బియల్‌ అజీమ్‌” 
అని పలికారు. ఆయన చేసిన రుకూ 
దాదాపు ఆయన ఖియామ్‌లో 
నిలబడినంతసేపు పట్టింది. తర్వాత 
ఆయన 'సమిఅల్లాహు లిమన్‌ 
హమిదహ్‌' అంటూ రుకూ నుంచి పైకి 
లేచారు. అప్పుడు కూడా దాదాపు రుకూ 
చేసినంత సేపు నిలబడ్డారు. ఆ తర్వాత 
సజ్ఞా చేశారు. సజ్ఞాలో 'సుబ్‌హాన 
రబ్బియల్‌ ఆలా అని పఠించారు. 
ఆయన చేసిన సజ్ఞా కూడా దాదాపు 
ఆయన (ఖియామ్‌లో) నిలబడినంత 
సేపు పట్టింది. (ముస్లిం, 


(సహీహ్‌ మునస్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


1177. హజ్రత్‌ జాబిర్‌ (రజి)కథనం: 
“నమాజులన్నిటిలో అత్యంత శ్రేష్టమైన 
నమాజు ఏది?” అని దైవప్రవక్త 
(సల్హం)ను అడగటం జరిగింది. 


డో 


pis ely) als 


Val dss Cyl ప్ర - V\VY 
డ్‌! :శక్ట 4 ల (Coe మమ 


తాళ 
థి ళి 


అప్‌! లలి 06 సట! బయ! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 155 Galak, 


అందుకాయన 'సుదీర్భంగా నిలబడి etal Rory) టా 6% 
చేసే నమాజు (అత్యంత ్రేష్టమైనది)” 
అని చెప్పారు. (మున్లిం, 


(సహీహ్‌ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఖియామ్‌, రుకూ, సజ్ఞా మొదలగు నమాజు విధుల్లో సుదీర్ణమైన ఖియామ్‌తో కూడిన 
నమాజు అత్యంత శ్రేష్టమైనదని పై హదీసు ద్వారా బోధవడుతున్నది. నమాజ్‌లో ఎంతసేపు 
నిలబడితే (ఖియామ్‌ చేస్తే) అంత ఎక్కువగా ఖుర్‌ఆన్‌ పారాయణం చేయటానికి వీలవుతుంది. 
అదీగాక ఖుర్‌ఆన్‌ పారాయణం అత్యంత గొప్ప ఆరాధనగా పరిగణించ బడుతుంది. అంచేత 
ఎక్కువ మోతాదులో ఖుర్‌ఆన్‌ పారాయణం చేయటానికి వీలుగా, సుదీర్ధమైన ఖియామ్‌తో 
చేసే నమాజ్‌ అత్యంత శ్రేష్టమైనదన్న విషయంలో సందేహం లేదు. 
1178. హజ్రత్‌ అబ్బుల్హాహ్‌ బిన్‌ అమ్‌ el \\VA 
బిన్‌ ఆస్‌ (రజి) కథనం ప్రకారం దైవ le i I) 
ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం గ ఫడు! డక: రం క. రు 
చారు: దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఎ య య! తవ్వే వవ ఫీటు al 
నమాజు దావూద్‌ (అలైహి) నమాజు. అ న 
అత్యంత ప్రీతిపాత్రమైన ఉపవాసం సస య be న fe 
దావూద్‌ (అలైహి) ఉపవాసం. ఆయన "శయ Ca a సక్పుటు 
అర్థరాత్రి వరకు నిద్రపోయేవారు. ole Gi 
తర్వాత మూడింట ఒక వంతు రాత్రి 
భాగంలో దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ 
తర్వాత ఆరోవంతు భాగంలో (మళ్ళీ) 
నిద్రపోయేవారు. ఒకరోజు ఉపవాస 
ముంటే మరోరోజు ఉపవాసం మాను 


కునేవారు. (బుఖారీ-ముస్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని ఉపవాన ప్రకరణం - నహీహ్‌ ముస్లింలోని ఉపవాన 
ప్రకరణం, 

ముఖ్యాంశాలు 


మనిషి తన స్వయం మోద శక్తికి మించిన భారాన్ని మోపుకోవటాన్ని, ఆరాధనలో 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 156 ర గరా 


ఆప్త 


అతివాదానికి పాల్పడటాన్ని ఈ హదీసులో వారించటం జరిగింది. అందుకే నిత్యం రాత్రిళ్లు 
జాగారం చేసి ఆరాధన చేయటాన్ని, ఎల్లకాలం ఉపవాసాలు పాటించటాన్ని ఇస్లాం ధర్మం 
తీవ్రంగా గర్భిస్తుంది. స్వయంగా నైవప్రవక్త (సల్లం)గారి ఆదర్శజీవితం కూడా మధ్యేమార్గాన్ని 
అనుసరించమని బోధిస్తోంది. హ(జత్‌ దావూద్‌, ఆరాధనా విధానంలో మధ్యేమార్తాన్ని 
అనుసరించేవారు. అందుకే ఆయన నమాజులు, ఆయన ఉపవాసాలు దైవానికి అత్యంత 
ప్రీతిపాత్రమైనవని పేర్కొనటం జరిగింది. ఆరాధనల్లో మధ్యేమార్గాన్ని అనుసరించాలని ఇస్లాం 
ధర్మం కూడా నొక్కి వక్కాణిస్తోంది. 
1179. దైవప్రవక్త(సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ ర రక్‌ ఈ స్తత! రము ద 9G 
జాబిర్‌ (రజి) తెలియజేశారు: iL ‘Es డస) టల Ji 
నిశ్చయంగా రాత్రిపూట ఒక ఘడియ a 
వస్తుంది. మున్లిం వ్యక్తి ఎవరైనా ఆ ఆహో! Fl else gy J 
 ఘడియను పొంది, ఆ సమయంలో. "వయ యై age స పోస్‌ 
దేవుణ్ణి, ఇహపరాల వ్యవహారాలకు pl 
సంబంధించి ఎదయినా మంచిని కోరు 
కుంటే దేవుడు తప్పకుండా ప్రసాది 
స్తాడు. ఆ ఘడియ ప్రతి రాత్రీ వస్తుంది. 

(మునిం) 

(సహీహ్‌ ముస్తింలోని [ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


Wo dl ss oye ప్రత్త ఎ 11% 


ముఖ్యాంశాలు 

ఇంతకు ముందు పుటల్లో చర్చించబడిన జుమానాటి ఘడియ అనిర్లీతంగా ఉన్నట్లే 
ఈ ఘడియ కూడా అనిర్జీతంగానే ఉంది. అయితే రాత్రిపూట ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన 
సమయం ఆఖరి వేళలు గనుక బహుశా ఈ ఘడియ కూడా అప్పుడే వస్తుందని మనం అర్ధ 
నమ్మకంగానయినా చెప్పగలం. రమజాన్‌ మాసంలోని 'లైలతుల్‌ ఖద్ర్‌' (ఘనమైన రేయి) 
మాదిరిగానే ఈ ఘడియ కూడా అస్పష్టంగా ఉంచబడింది. వాస్తవానికి మనిషి ఆ శుభఘడియల్ని 
అన్వేషిస్తూ వీలైనంత ఎక్కువగా డైనాన్ని ఆరాధించాలనీ, ఆయన ధ్యానంలో, ప్రార్థనల్లో నిమగ్నుడై 
ఉండాలన్నదే దాని ఉద్దేశ్యం. “ముస్లిం వ్యక్తి” అనే పదం స్త్రీ పురుషులిరువురికీ వర్తిస్తుంది. 


1180. హజ్రత్‌ అబూహురైరా (రజి) ఎ! గ్రా స్పా టీ ప్రపం 114. 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ నమ! సళ sh :0| వవ; ర! A 
a_ వాత Go 12, 4 ye | ల! are 
విధంగా ప్రవచించారు: మీలో ఎవ య ఢా . 
రయినా రాత్రిపూట ఆరాధన నిమిత్తం 


https://teluguislam.net - https://telugudua.net 


157 


Gl, 


వాదీను కిరణాలు-2 


నిమిత్తం నిలబడినప్పుడు రెండు 


సంక్షిప్త రకాతులతో నమాజును 
మొదలెట్టాలి. (ముస్లిం, 


రిలే | * Sv pep 2 
రై పాక sa! డక లీ! రా 


శీ 4న క. 
pm కం కరము 


(సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


1181. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: దైవప్రవక్త (సల్లం) రాత్రిపూట 
నమాజు కోసం నిలబడినప్పుడు రెండు 
సంక్షిప్త రకాతులతో (తహజ్జుద్‌) 
నమాజు మొదలెట్టేవారు. (ముస్ధిం, 


Al sy ASE ప్ర NAN 

pb sf (మో ను! Ae వీత EG Gs 

ఒకటా సమ్మ హదు ద్రవ! సక! స్వ 
lanl 


(నహీవా మున్లీంలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


1182. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
గారే చేసిన కథనం: దైవప్రవక్త (సల్లం) 
ఏదయినా నొప్పివల్లగాని లేదా ఇతర 
కారణం వల్ల గాని రాత్రిపూట నమాజ్‌ 
చేయలేకపోతే మరునాడు పగలు 
ఆయన పన్నెండు రకాతులు 
చేసేవారు. (ముస్తిం) 


Us Mle టు. 114% 


A త గే జ ais క్‌ శ్‌ గ త | 
ener 13 (మో ళల లక ee 


se NE Ji ఫడు! 
ple ely). హహహ సుంద! ప 


(సహీహ్‌ ముస్టింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


1183. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: ఎ 
వ్యక్తి అయినా తాను రోజూ రాత్రిపూట 
ఆనవాయితీగా చేసే ఆరాధననుగాని 
లేదా అందులో కొంతభాగం గాని 
చేయకుండా నిద్రపోయి (మరునాడు 
తెల్లవారాక) ఫజ్ర్‌ నమాజు నుంచి 
జుప్‌ నమాజు వరకూ - ఈ మధ్య 


lsd! డ్రై 8 బం - YAY 

య. Je యూ తే! సద 
త్త se be 3 se ప్ర fb పై 
న is వ. 
సయ యే! ప వటేోట దక 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


కాలంలో - ఎప్పుడు నెరవేర్చినా అతను 
దాన్ని రాత్రిపూట నెరవేర్చి నట్లుగానే 
వ్రాసుకోబడుతుంది. 

(మునిం) 


so Glib, 


(సహీహ్‌ ముస్థింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకు ముందు సత్కార్యాలను 'నిర్విరామంగా పాటిస్తూ ఉండాలి” అనే 
అధ్యాయం క్రింద కూడా వచ్చింది (154వ హదీసు చూడండి). దీని ముఖ్యాంశాలు అక్కడ 


పొందుపరచబడ్డాయి. 


1184. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: రాత్రిపూట 
ఆరాధన నిమిత్తం నిద్రలేచే పురుషుణ్ణి 
దేవుడు కరుణించుగాక! అతను లేచి 
నమాజ్‌ చేస్తాడు. తన భార్యను కూడా 
(నమాజ్‌ కోసం) మేల్కొలుపుతాడు. 
ఒకవేళ ఆమె లేవకపోతే ముఖం మోద 
నీళ్ళుచల్లి లేపటానికి ప్రయత్నిస్తాడు. 
అలాగే రాత్రిపూట ఆరాధన నిమిత్తం 
నిద్రలేచే స్త్రీని దేవుడు కరుణించుగాక! 
ఆమె లేచి నమాజ్‌ చేస్తుంది. తన 
భర్తను కూడా (నమాజ్‌ కోసం) నిద్ర 
లేపుతుంది. ఒకవేళ అతను లేవకపోతే 
ముఖం మోద నీళ్లు చల్లి మరీ లేప 
టానికి ప్రయత్నిస్తుంది. (అబూదావూద్‌, 
దీని ఆధారాలు దృఢమైనవి) 


క త్‌ 3 ర్‌ం 
Wl స్టార a gl eI 1141 
ఉరి : షు M9250: లేతు 


య a రే! oe ph 4s 
CT గ డు. 43 తో ప్రవ త్నో dp 
chs; es Joes 
Cell! 3 ధో mats లో పే క 

క. 


(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


పాదీను కిరణాలు=లి 159 GEN, 


Chee gl ey AEG 1140 

i dds WG: Yb Cpe తే! 5 
Ile ches gin sell ము hap 
pI gp GS ans య్యా - o> 
sel 333 =U (ల! వు) 3 


‘eee 


తో 


1185. హజత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
పురుషుడు రాత్రిపూట నిద్రలేచి తన 
భార్యను కూడా నిద్రలేపి ఆ తర్వాత 
ఇద్దరూ నమాజ్‌ చేస్తే (లేక) ఇద్దరూ 
(వేర్వేరుగా) రెండు రకాతులు కలిపి 
చేస్తే వారిరువురూ దేవుణ్ణి (అత్యధి 
కంగా) స్మరించేవారిగా వ్రాసుకోబడ 
తారు. (అబూదావూద్‌, దీని ఆధారాలు 
దృఢమైనవి) 

(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


హదీసు మూలంలో “జమిఠఅన్‌” అనే పదం వాడబడింది. దాన్ని ఆధారంగా చేసుకొని 
కొంతమంది “భార్యాభర్తలిరువురూ కలిసి సామూహికంగా నమాజ్‌ చేస్తే” అని తర్జుమా చేశారు. 
వాస్తవానికి దానర్ధం అది కాదు. ఇద్దరూ ఒకే సమయంలో నఫిల్‌ నమాజు చేస్తారని మాత్రమే 
దాని భావం. ఇద్దరూ కలిసి నమాజ్‌ చేస్తారన్న మాత్రాన సామూహికంగా నమాజ్‌ చేస్తారన్న 


భావం కానక్కరలేదు. 

1186. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మీలో ఎవరి 
కయినా నమాజులో కునికిపాటు వస్తే, 
నిద్ర దూరమైపోయేదాకా పడుకోవటం 
మంచిది. ఎందుకంటే మీలో ఎవ 
రయినా కునికిపాట్ల మధ్య నమాజ్‌చేస్తే 
అతను (దైవాన్ని) క్షమాపణలు వేడు 
కునే బదులు తన్ను తాను తిట్టుకునే 
ప్రమాదముంది.” (బుఖార్‌-ముస్థిం) 


(సహీహ్‌ బుఖారీలోని వుజూ ప్రకరణం- నహీ 


నమాజ్‌ ప్రకరణం) 


ఏ! క్రతు మట స 1141 
తాన క త క్ల కసీ! త యప 
ధా తా మేమ Hall ల ప. 
#3 uo || శ. | 5 iA 
మప ఈ se 


పు 


వా మున్లింలోని ప్రయాణీకుల 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1187. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 


160 Sait, 


ఢా eg యీ ప్రి - 114 
Se ye Pre 3 తట క్త 
ఆ bh td లయం లత లత Ws al 


విధంగా (ప్రవచించారు: మోలో sie లవి! PERNT dss aes 
ఎవరయినా రాత్రిపూట నమాజు కోసం ౪ | 
నిలబడినప్పుడు ఖుర్‌ఆన్‌ పారాయణం 
తన నోటికి కష్టంగా అనిపిస్తే, (నిద్ర 
మత్తు వల్ల) అసలు తనేం అంటు 


న్నాడో తనకే అర్థం కాకపోతే 
(ఇంకాసేపు) పడుకోవటం మంచిది. 
(ముస్లీం) 


(సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

నమాజ్‌ చేయటానికి ఏకాగ్రత, నమతా అణకువ భావాలు చాలా అవసరం. కనుక 
అలసట, మందతనం అనేవి లేకుండా మనసు ఉత్సాహంగా ఉన్నప్పుడే మనిషి నమాజ్‌ 
చేయాలి. అందుకే పై హదీసులో నిద్రమత్తులో ఉన్నప్పుడు నమాజ్‌ చేయటాన్ని వారించటం 
జరిగింది. నమతా అణకువ భావాలు నమాజ్‌కు ఊపిరి వంటివి. నిద్రమత్తులో ఉన్నప్పుడు 
మనిషి అలాంటి భావాలను వ్యక్తం చేయలేడు. అంచేత అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ముందు 
కాసేపు పడుకొని నిద్రను దూరం చేసుకోవాలి. ఆ తర్వాత ఖుర్‌ఆన్‌ పారాయణం, ప్రార్థనలు 
చేస్తే అందులో మధురానుభూతుల్ని పొందవచ్చు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


161 ర కాల 


EIA రయం ద అధ! EG tr 
రమజాన్‌లో ఖయామ్‌ (అంటే తరావీహ్‌ నమాజు 
చేయటం) అభిలషణీయం 


1188. హజత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఎవరయితే 
విశ్వాసంతో, పుణ్యఫలాపేక్షతో 
రమజాన్‌ నెలలో నిలబడతాడో (రాత్రి 
పూట నమాజ్‌ చేస్తాడో) అతని వెనుకటి 
పాపాలన్నీ మన్నించబడతాయి. 
(బుఖారీ-మున్లిం) 


ట్రై dia sh తం 1144 
సత ప్రల id కత రయ Ss 
ప్ర మక Cd sl, thy SU 


(నహీవా బుఖారీలోని తరావీవొ నమాజు (వ్రకరణం- నహీహ్‌ మున్లింలోని 


ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


1189. హజ్రత్‌ అబూహురైరా (రజి)గారే 
చేసిన కథనం: దైవప్రవక్త (సల్లం) 
రమజాన్‌ నెలలో (రాత్రిపూట) నమాజు 
తప్పనిసరిగా చేయవలసిందేనని చెప్ప 
కుండా (తన సహచరుల్ని) దాని విష 
యంలో పురికొల్పుతూ ఉండేవారు. 
ఇలా అనేవారు: “ఎవరయితే రమజాన్‌ 
నెలలో విశ్వాసంతో, పుణ్యం సంపాదిం 
చాలనే ఉద్దేశ్యంతో నమాజ్‌ చేస్తాడో 
అతని పూర్వపు పాపాలన్నీ మన్నించ 
బడతాయి.” (ముస్తిం) 


శీ కం 8, ల 

cae dl 5 EG 110కి 

“= శ ses వ టి 3 తో న్‌ 

(టి తో ఆర RE A Js తత :౮06 

ae జై . «2 * గ a a తో 

ae నత్త RE ol se ప్రా రియ 

Fendt cee ను ల 

bly ట్లు Oba; Gb iar లప 
SRT fee క IT 
pie త్రై oS ప్ర ps Ld sis 


(సహీహ్‌ ముస్థింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 162 SEINE bs 


ముఖ్యాంశాలు 


1) 


3) 


పై హదీసుల ద్వారా బోధపడేదేమిటంటే; నిశ్చయంగా రమజాన్‌ నెలలోని తరావీహ్‌ 
నమాజు, పుణ్యం రీత్యా ఎంతో ఘనమైన నమాజు. దాన్ని నెరవేర్చమని హదీసుల్లో 
పదేపదే తాకీదు చేయబడింది. అయినప్పటికీ అది నఫిల్‌ నమాజు మాత్రమే, వాజిబ్‌ 
కాదు, 


రమజాన్‌ నెలలోని ఈ నమాజును స్వయంగా దైవప్రవక్త (సల్లం) కూడా ఆచరించారని 
తెలుస్తోంది. దాని వివరాల్లోకి వెళితే... ఒక యేడు రమజాన్‌లో మూడు రాత్రులు 
ఆయన తన సహచరుల్ని వెంటబెట్టుకొని సామూహికంగా ఈ నమాజు చేశారు. ఆ 
తర్వాత నాల్లో రోజు రాత్రి కూడా యధాప్రకారం సహచరులు సామూహికంగా నమాజ్‌ 
చేయటానికి దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చారు. కాని ఆయన దానికి నిరాకరిస్తూ, 
మో శ్రద్ధాసక్తుల్ని చూసి దేవుడు ఈ నమాజును మోపై విధిగా చేసేస్తాడేమోనని నాకు 
భయంగా ఉంది” అన్నారు. సహచరులు ఎంత కోరినప్పటికీ ఆయన ఆ రోజు నమాజు 
చేయించలేదు. అయితే ఈ మూడు రాత్రుల్లో ఆయన ఎన్ని రకాతులు చేయించారు? 
అని అడిగితే హదీసుల ద్వారా ఆయన ఎనిమిది రకాతులు, ఆ తర్వాత మూడు 
రకాతులు విత్ర్‌ చేయించారని తెలుస్తోంది. కనుక రమజాన్‌ నెలలోని రాత్రిపూట నమాజు 
సంప్రదాయబద్ధంగా ఎనిమిది రకాతులు మరియు మూడు రకాతుల విత్ర్‌- మొత్తం 
కలిపి పదకొండు రకాతులేనన్న విషయాన్ని గ్రహించాలి. 


హదీసుల్లో ఈ నఫిల్‌ నమాజును రమజాన్‌ నమాజుగా పేర్కొనటం జరిగింది. అయితే 
ఈ తర్వాతి కాలంలో ఇది “తరావీహ్‌ నమాజుగా నామాంతరం చెందింది. తరావీహ్‌ 
అనేది “తర్‌వీహా' అనే పదానికి బహువచనం. “తర్‌వీహా' అంటే విశ్రాంతి, విరామం 
అని అర్థం. సహాబాలు, తాబయీన్లు దైవప్రవక్త సంప్రదాయానుసారం చాలాసేపు నిలబడి 
నమాజ్‌ చేసేవారు. ఆ విధంగా నాలుగురకాతుల తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకునే 
వారు. నాలుగు రకాతుల్ని “తర్‌వీహో అని పిలిచేవారు. ఆ విధంగా క్రమంగా ఆ 
నమాజుకు అదే పేరు పడిపోయింది. 


వాస్తవానికి తరావీహ్‌ నమాజు కూడా తహజ్జుద్‌ నమాజే. తహజ్జుద్‌ నమాజ్‌ వేళ ఇషా 
నమాజ్‌ తర్వాత నుండి మొదలయి ఉషోదయం ముందు వరకు ఉంటుంది. రమజాన్‌ 
మాసంలో ప్రజల సౌలభ్యం కోసం, ఆ పవిత్ర నెలలో ప్రతి ఒక్కరూ తహజ్జుద్‌ పుణ్యాన్ని 
పొందగలగాలన్న ఉద్దేశ్యంతో దాన్ని ఇషా నమాజ్‌ తర్వాత తొలివేళలోనే నెరవేర్చటం 
జరుగుతుంది. 


తరావీహ్‌ నమాజును సామూహికంగా నెరవేర్చటం స్వయంగా దైవ ప్రవక్త (సల్లం) ఆచరణ 
ద్వారానే రుజువయింది. ఆయన 23వ, 25వ, 27వ రోజు రాత్రుల్లో తరావీహ్‌ నమాజు 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కేరీవాటు కై 163 rr 


7) 


చేయించారు. ఆ తర్వాత హజ్రత్‌ ఉమర్‌ (రజి) తన ఖిలాఫత్‌ కాలంలో దాన్ని 
సామూహికంగా నెరవేర్చే పద్ధతిని పునరుద్ధరించారు. అంతేకాదు, ప్రజలకు విత్‌ 
సమేతంగా పదకొండు రకాతులు తరావీహ్‌ నమాజు చేయించటం కోసం హజ్రత్‌ 
కాబ్‌ మరియు హజ్రత్‌ తమీమ్‌ దారీ (రజి)లను ఇమాములుగా నియమించారు 
(ముఅత్తా). ఆ కాలం నుంచి ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతూనే వస్తోంది. 


కొంతమంది తరావీహ్‌ నమాజును సామూహికంగా నెరవేర్చటాన్ని ధర్మంలో ఓ కొత్త 
పోకడ (బిద్‌అత)గా తలపోస్తున్నారు. ఈ ఆచారం హజ్రత్‌ ఉమర్‌ (రజి) కాలం నుంచి 
ప్రారంభమయింది, అంతకు ముందు దైవప్రవక్త జీవిత కాలంలో ఇది అమల్లో లేదన్నది 
వారి వాదన. కాని వారి ఈ వాదన సరయినది కాదు. ఎందుకంటే స్వయంగా దైవప్రవక్త 
(సల్లం) ఈ నమాజును సామూహికంగా చేయించినట్లు దాఖలాలున్నాయి. మరి 
అలాంటవ్పుడు ఇది బిద్‌అత్‌ ఎలా అవుతుంది? దైవప్రవక్త (నల్లం) చేత 
ప్రతిపాదించబడిన ఓ గొప్ప పుణ్యకార్యం మధ్యలో కొంతకాలం సహేతుకమైన కారణాల 
వల్ల ఆచరణలో లేకపోయినంత మాత్రాన అది క్రొత్తపోకడగా పరిగణించబడుతుందా? 
అదీగాక దైవప్రవక్త (సల్లం), అది విధిగా నిర్ణయించబడు తుందేమోనన్న భయంకొద్ది 
దాన్ని కొనసాగించలేకపోయారు. అంటే ఆయన దాన్ని కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో 
ఉన్నారనే కదా దానర్ధం! అయితే ఆయన అనంతరం వహీ (దైవవాణి అవతరణ) 
నిలిచిపోయింది. ఇక తరావీహ్‌ నమాజు ఫర్జ్‌గా నిర్ణయించబడే అవకాశమే లేదు. కనుక 
హజ్రత్‌ ఉమర్‌ (రజి) తిరిగి దానికి సామూహికత రూపమిచ్చి దైవప్రవక్త (సల్లం) 
ఉద్దేశ్యాన్ని నెరవేర్చారు. ఆయన ఆచరణను కొనసాగించారు. అయినప్పటికీ, నేడు 
ఎవరయినా రాత్రి చివరి వేళలో వ్యక్తిగతంగా ఆ నమాజు చేయదలిస్తే అతను నిస్సం 
కోచంగా చేసుకోవచ్చు. కాని సామాన్య ప్రజానీకానికి మాత్రం అది సాధ్యం కాని పని, 
రాత్రి చివరివేళలో స్వయం(పేరణతో నిద్రలేచి వ్యక్తిగతంగా ఆ నమాజును చేయాలంటే 
సామాన్య ప్రజలకు సాధ్యంకాదు. ఈ కారణాల దృష్ట్యా హజత్‌ ఉమర్‌ (రజి) నిర్ణయం 
ముమ్మాటికీ నరయినది, నమంజనమైనది. అలా చేయకపోతే నమాజంలోని 
అతికొద్దిమంది తప్ప మిగతా వారంతా తహజ్జుద్‌ పుణ్యాన్ని కోల్పోతారు. అది సమాజానికి 
పెద్ద దురదృష్టం కాదూ?! 


తరావీహ్‌ నమాజు ఇరవై రకాతులు చేయాలన్న ఆదేశం ఏ ప్రామాణిక హదీసులోనూ 
లేదు. హజ్రత్‌ ఉమర్‌ (రజి) ఇరవై రకాతులు చేయించారన్న మాట కూడా ఎమంత 
ప్రామాణికమైనది కాదు. ఒక బలహీనమైన హదీసుని ఆధారంగా చేసుకొని ఈ 
అభిప్రాయాన్ని బలపర్చటం జరుగుతోంది. వాస్తవం ఎమిటంటే ఆ హదీసు ఉల్లేఖకుల 
పరంపరలో ఒక చోట లింకు తెగివుంది. అంచేత ఆ హదీసును ఇరవై రకాతుల 
ఆదేశానికి ఆధారంగా చూపెట్టడం ఎవిధంగానూ సరికాదు. అయితే మరి కొన్ని 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 164 Galas, 


8) 


ఉల్లేఖనాల ద్వారా హజ్రత్‌ ఉమర్‌ (రజి) కాలంలో ప్రజలు 20,36,40 ఇలా వివిధ 
సంఖ్యల్లో తరావీహ్‌ నమాజు చేసేవారని మాత్రం తెలుస్తోంది. దీన్ని ఆధారంగా చేసుకొని 
తరావీహ్‌ నమాజును ఎనిమిది రకాతుల తర్వాత నఫిల్‌ సంకల్పంతో ఎన్ని 
రకాతులయినా చేసుకోవచ్చని మాత్రం చెప్పగలం. మొత్తానికి అర్థ్మమయ్యేదేమిటంటె 
దైవప్రవక్త విధానం ప్రకారం తరావీహ్‌ నమాజు ఎనిమిది రకాతులే. దానికంటే ఎక్కువ 
లేక తక్కువ రకాతులు దైవప్రవక్త విధానం క్రిందికి రావు. మరిన్ని వివరాల కోసం 
మౌలానా నజీర్‌ అహ్మద్‌ రహ్మానీ గారి “అన్‌వారుల్‌ మసాబీహ్‌' గ్రంథం చూడండి. 


తరావీహ్‌ నమాజులో సుదీర్ధమైన ఖియాం, అంటే చాలాసేపు నిలబడి ఉండటం 
సంప్రదాయం (మస్సూన్‌). అదే విధంగా దివ్యఖుర్‌ఆన్‌ మెల్లగా నిబద్ధతతో ఆగిఆగి 
పఠించటం కూడా చాలా అవసరం. చాలా మంది ఖారీలు (పారాయణకులు, 
ఖుర్‌ఆన్‌ను తుఫాను వేగంతో పారాయణం చేస్తారు. వారు చదివేదాంట్లో ఒక్క ముక్క 
కూడా అర్థం కాదు. ఆ విధంగా ఖుర్‌ఆన్‌ చదివితే పుణ్యానికి బదులు పాపాన్ని కొనితెచ్చు 
కున్నట్లు అవుతుంది. ఈ మధ్య ఓ క్రొత్త పోకడ మొదలయ్యింది. కొద్ది రోజుల్లోనే పూర్తి 
ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని ముగించేసు కుంటున్నారు. దానికోసం తరావీహ్‌ నమాజుల్లో 
ప్రతిరోజూ 8-10 పారాలు అత్యంత వేగంగా పఠించి వినిపించటం జరుగుతోంది. లక్షలాది 
మంది జనం ఆ నమాజులకు హాజరవుతున్నారు. వారిలో అత్యధికమంది వ్యాపారులే 
అయివుంటారు. వారు ఈ విధంగా కొన్నిరోజులపాటు ఖుర్‌ఆన్‌ విని తాము ఖుర్‌ఆన్‌ 
పారాయణం మొత్తం విన్నామని ఊరట చెందుతారు. ఇక మిగతా రమజాన్‌ మొత్తం 
నిశ్చింతగా వ్యాపారం చేసుకోవచ్చనీ, పండగ సీజన్‌ను పూర్తిగా వినియోగించుకోవచ్చనీ 
తలపోస్తుంటారు. ఖుర్‌ఆన్‌ పఠిస్తున్నవాడు సరిగ్గా పఠిస్తున్నాడా? అసలు ఆ విధంగా 
వాయువేగంతో ఖుర్‌ఆన్‌ పఠనం చేయటం ధర్మసమ్మతమేనా? అన్న విషయాలను 
వారు అస్సలు పట్టించుకోరు. ఈ రోగం నేడు అన్ని ప్రాంతాల్లోనూ వ్యాపిస్తోంది. నిజానికి 
ఇదొక అనాచారం. ముస్టింలందరూ కలిసికట్టుగా దీన్ని ఖండించాలి. రమజాన్‌ నెలలో, 
ఇతర మాసాల్లో ఎల్లప్పుడూ కూడా దివ్యఖుర్‌ఆన్‌ను దైవప్రవక్త (సఅసం) సూచించిన 
పద్ధతిలోనే పఠించాలి. 


=. చా గ్త్‌ ఫ్ర కా 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 165 alsa 


214 వ అధ్యాయం 


లనే! పై ps రత LUNE 
దుంప రండు 
లైలతుల్‌ ఖద్రలో చేయబడే నమాజు ప్రాశస్వం, ఆ రాత్రుల్లో ఏ 
రాత్రి అత్యంత ఆశావహమైనదనే విషయం గురించి... 


దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: స గర EE yw ర 
“మేము దీన్ని ఘనతగల మహారాత్రిన అవతరిం Ye) న J! OY Daw) కమ! 
పజేశాం. ఘనతగల ఆ రాత్రి ఎమిటో నీకేం ఫాం. 
తెలుసు? ఆ మహారాత్రి వేయి నెలల కన్నా సేత హ్‌! CG} ఆల లయ 
ఎంతో శ్రేష్టమైనది. ఆ రాత్రి పరిశుద్ధాత్మ, దైవ [వలయు] అల! క. పహ 
దూతలు తమ ప్రభువు అనుమతితో ప్రతి వ్యవహా 
రానికి సంబంధించిన ఆజ్ఞలు తీసుకొని అవతరి 
స్తారు. ఆ రాత్రి అంతా తెల్లవారే వరకు పూర్తిగా 
శాంతిశ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి. ” 

(అల్‌ఖద్‌: 1-5) 
“హామోమ్‌. స్పష్టమైన ఈ గ్రంథం సాక్షిగా! మేము 
దీనిని ఎంతో మేలైన, అత్యంత శుభవంతమైన 
రాత్రిన అవతరింపజేశాము.” (అద్‌దుఖాన్‌:1-3) 


వివరణ 


ఘనమైన రాత్రి అన్నా, శుభవంతమైన రాత్రి అన్నా రెండూ ఒక్కటే. లైలతుల్‌ ఖద్ర్‌ అని 
దాని భావం. ఇది రమజాన్‌ మాసంలో చివరి దశకంలోని బేసి రాత్రుల్లో ఏదో ఒకటి అయి 
వుంటుంది. ఆ ఘనమైన రేయిలోనే ఖుర్‌ఆన్‌ అవతరణ (ప్రారంభమయింది లేదా సురక్షిత 
ఫలకం (లౌహె మహ్‌ఫూజ్‌) నుండి మొదటి ఆకాశంపైనున్న 'బైతుల్‌ఇజ్ఞత్‌ పైకి దించబడి 
ఉంటుంది. ఆ తర్వాత అక్కణ్ణుంచి అవసరాన్నిబట్టి, దైవాభీష్టానికి అనుగుణంగా కొంచెం 
కొంచెం అవతరిస్తూ ఉండింది. ఖుర్‌ఆన్‌ అవతరించిన కారణంగానే ఆ రాత్రికి అంతటి 
ఘనతావిశిష్టతలు లభించాయి. 


1190. హజ్రత్‌ అబూహురైరా (రజి) ద్రాం తేన టే త్ర ఎ 114 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ Wb: EE టు త 
విధంగా ప్రవచించారు: ఎవరయితే 


https://teluguislam.net - https://telugudua.net 


వదీను కిరణాలు -2 


విశ్వాసంతో, పుణ్యం లభించాలన్న 
ఉద్దేశ్యంతో ఘనమైన రేయిలో 
నమాజుచేస్తూ నిలబడ్డారో (అంటే దైవా 
రాధన చేశారో) వారి వెనుకటి పాపా 
లన్నీ మన్నించబడతాయి. 
(బుఖారీ-ముస్లిం, 


(నహీవా బుఖారీలోని తరావీహ్‌ నమాజు వ్రకరణం- 


ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


166 


Galas 


Mare ty ar యూ! ట్వ లే! 
dle Gi 5 


నహీహ్‌ మున్లింలోని 


హదీసు మూలంలో 'ఖామ లైలతన్‌' అన్న పదం వాడబడింది. ఖామ అనేది ‘భియామ్‌' 
అనే పదం నుండి వచ్చింది. రాత్రిపూట శక్తి మేరకు జాగారం చేసి దైవారాధనలో గడపటం, 
నఫిల్‌ నమాజులు చేయటం, గతంలో తమవల్ల జరిగిన పాపాలపై పశ్చాత్తాపభావంతో 
కుమిలిపోవటం, మన్నింపు ప్రార్థనలు చేసుకోవటం, ముఖ్యంగా ఇషా మరియు ఫజ్ర్‌ 
నమాజులను సామూహికంగా నెరవేర్చటం ఇవన్నీ ఖీయాముల్లెల్‌ క్రిందికే వస్తాయి. 


1191. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం: _ దైవప్రవక్త సహచరుల్లో 
కొందరికి కలలో, ఘనమైన రేయి 
చివరి ఎడు రాత్రుల్లో(ఉన్నట్లు) చూపిం 
చబడింది. (ఈ విషయం తెలుసుకొని) 
దైవప్రవక్త (సల్లం) తన సహచరుల్ని 
ఉద్దేశించి, “చివరి ఎడు రాత్రుల 
విషయంలో మో అందరికీ ఒకే రకమైన 
కల వచ్చినట్లుంది. కనుక మిలో 
ఘనమైన రేయిని అన్వేషించదలచు 
కున్నవారు చివరి ఎడు రాత్రుల్లో దాన్ని 
అన్వేషించాలి "అని అన్నారు. 
(బుఖారీ-మునస్థిం) 


ట్‌ గ్రా పన ల్లో! ద్రం = 1141 

మ్ల దీ! peel స్వీ I ves 

యయ లో సయ పపం 

త] నమ ఎ! రేటు తోయ pel! 

si! ప్రశ అరక క ను 

యత హయ ట్రూ రత పైప 
rn] 


(సహీహ్‌ బుఖారీలోని లైలతుల్‌ ఖద్‌ ప్రాళస్త్య ప్రకరణం- నహీహ్‌ ముస్తింలోని 


అల్లో 


ఉపవాసాల ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 167 Ce 


ముఖ్యాంశాలు 


మూలంలో 'తవాతలి అనే పదం వాడబడింది. తవాతల అనే పదానికి తొక్కటం, తన 
మిత్రుడు కాలు పెట్టిన చోట తను కాలుపెట్టడం అనే అర్థాలున్నాయి. ఇక్కడ ఇది ఒకదానినొకటి 
పోలి ఉన్నాయి” అనే అర్థంలో ఉపయోగించబడింది. సహచరులందరూ ఒకే రకమైన కల 
చూశారన్నది దాని భావం. వారందరికీ ఘనమైన రేయి, మాసపు చివరి ఏడు రాత్రుల్లో ఉన్నట్లు 
కనిపించింది. అందుకే దైవప్రవక్త (సల్లం) తన సహచరుల కలలను బట్టి ఆ ఘనమైన రేయిని 
ఆ మాసపు చివరి ఏడురాత్రుల్లోనే అన్వేషించమని ఆదేశించారు. ప్రజలు వీలైనంత ఎక్కువగా 
రాత్రుల్లో దైవారాధన చేస్తారన్న ఉద్దేశ్యంతోనే ఆ రాత్రిని అస్పష్టంగా ఉంచటం జరిగింది. 


1192. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: దైవప్రవక్త (సల్లం) రమజాన్‌ G yd BE ౧. 
మాసపు చివరి దశకంలో ఎతెకాఫ్‌ "ర్‌ య్యా Ea టు! 
కోసం కూర్చునేవారు. (దీని గురించి ౮ టో J 
చెబుతూ) ఆయన, “ఘనమైన రేయిని ప ర! న! శో Pe] షు jo) 
మీరు రమజాన్‌ మాసపు చివరి pe జ్‌ (రయ 
దశకంలో అన్వేషించండి” అని ఉప 

దేశించేవారు. (బుఖారీ-ముస్లిం, 


గహ! గ్ర మ పపం 1141 


(సహీహ్‌ బుఖారీలోని లైలతుల్‌ ఖద్‌ ప్రాళస్త్య ప్రకరణం- సహీహ్‌ ముస్టింలోని 
ఉపవాసాల ప్రకరణం, 
1193. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 46434! 5 his; 114 
గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ప 35:06 త్ర వ రట క్‌ 
(సల్లం) ఈ విధంగా ఉపదేశించారు: sly టు! fe Sl Gs OL 
ఘనమైన రేయిని మోరు రమజాన్‌ న న RN, ne 
_ ఇ తుజ! oly, Vlas; 
మాసపు చివరి దశకంలోని బేసి | 
రాత్రుల్లో అన్వేషించండి. (బుఖారీ) 
(సహీహ్‌ బుఖారీలోని లైలతుల్‌ ఖద్‌ ప్రాశస్త్య ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


రమజాన్‌ మాసపు చివరి దశకంలోని ఐదు బేసి తేదీలైన 21,23,25,27,29వ రాత్రుల్లో 
ఏదో ఒకటి ఘనమైన రేయి కావచ్చని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. ప్రజలు రాత్రిళ్ళు 
వీలైనంత ఎక్కువగా దైవారాధనలో గడపాలన్న ఉద్దేశ్యంతో ఆ తేదీని అస్పష్టంగానే ఉంచటం 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 168 CEE oaks 


జరిగింది. ఒకవేళ అది గనక నిర్ణయించబడినట్టయితే ప్రజలు ఆ ఒక్కరోజు ఆరాధనతోనే 
సరిపెట్టుకునేవారు. అయినప్పటికీ కొంతమంది పండితులు ఆ రాత్రి నిర్ణీతంగా 27వ తేదీ 
రాత్రి కావచ్చునని అభిప్రాయపడుతున్నారు. కాని ఈ అభిప్రాయం సరయినది కాదు. ఆ విధంగా 
ప్రత్యేకంగా ఒక రాత్రిని నిర్ణయించడాన్ని హదీసులు సమర్థించటం లేదు. 

1194. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) (రహ 41 5 Gs; VE 

గారే చేసిన కథనం: రమజాన్‌ మాసపు | ర 1] స్తే al dae SUE 
చివరి దశకం రాగానే దైవప్రవక్త (సల్లం) bE Cal is క రః a EN 
రాత్రిళ్లు జాగారం చేసేవారు. తమ 
ఇంటివారిని కూడా మేల్కొలిపేవారు. 
నడుం బిగించి బాగా, ముమ్మరంగా 
ఆరాధన చేసేవారు. (బుఖారీ-ముస్థిం) 


(సహీహ్‌ బుఖారీలోని లైలతుల్‌ ఖధ్ర్‌ ప్రాశస్త్య ప్రకరణం - నహీవొ ముస్తింలోని 
ఏతెకాఫ్‌ ప్రకరణం) 
1195. ఆవిడగారే చేసిన మరొక కథనం _$ :౬_1౮ =; _ 114 
దైవట్రవక్త (సల్లం దైవారాధ ప్ర సా డన కేక స రాడు 
నల్లో రమజా సంలో శ్రమించి 
. గామి! స్త. లో LE YU 
నంతగా మరే ఇతర మాసంలోనూ ? ళో? ప ల. 
శ్రమించేవారు కారు. అలాగే రమజాన్‌ “*ే' జల a , 
మాసపు చివరి దశకంలో శ్రమించి ea 
నంతగా ఇతర దినాల్లో శ్రమించేవారు 
కారు. (ముస్లిం/ 


(సహీహ్‌ ముస్త్లింలోని ఏతెకాఫ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ఇతర మాసాలన్నిటికన్నా రమజాన్‌ మాసంలో, అందులోనూ రమజాన్‌ మాసంలోని 
తొలి రెండు దశకాల కన్నా చివరి దశకంలో వీలైనంత ఎక్కువ దైవారాధనలో, దైవాజ్ఞాపాలనలో 
నిమగ్నులై ఉండాలి. ఘనమైన రేయిని పొందటానికి చివరి దశకపు రాత్రుల్లో జాగారం చేసి 
ప్రార్థనల్లో, ఆరాధనల్లో గడపాలి. తమ ఇంటివారిని కూడా మేల్కొలిపి దైవారాధన చేయమని 
ప్రబోధించాలి. చివరి దశకంలో వితెకాఫ్‌ పాటిస్తే ఇంకా మంచిది. ఇంతకు ముందు హదీసులో 
“దైవప్రవక్త (సల్లం) ఆరాధన కోసం నడుం బిగించేవారు' అని చెప్పబడింది. కొంతమంది 


https://teluguislam.net - https://telugudua.net 


వొదీసు కిరణాలు-2 169 GANG, 


పండితులు దానికి ఆయన సమధికోత్సాహంతో ఆరాధనలు చేసేవారని వ్యాఖ్యానించారు. 
మరికొంతమంది ఆయా రోజుల్లో భార్యలతో సంభోగ సంబంధాలకు దూరంగా ఉండేవారని 
వివరించారు. 


1196. ఆవిడగారే చేసిన ఇంకొక 5.1 EIR 

కథనం: నేనాయన్ని “దైవప్రవకా! నేనొక మశ మము deh tar dst 

వేళ ఘనమైన రేయి ఎదో కనుగొంటే a న్‌ గ్‌ | న 1 ల్‌ 

ఆ రాత్రి నేను ఎవని ప్రారించాలో యాలో! | " క్‌ శన al a 
4 $s వ We eb gall Eos hie CE} సిలు! 

_ కాస్త చెబుతారా? అని అడిగాను. క WE h 

అందుకాయన ఈ విధంగా ప్రార్ధిచ లూ కా Jy Glet శు 

మని ఉపదేశించారు: “అల్లాహుమ్మ గి 

ఇన్నక అపువ్వున్‌ తుహిబ్బుల్‌ అఫ్‌వ 

ఫాపు అన్నీ (అల్లాహ్‌! నీవు అమితంగా 

మన్నించేవాడవు. మన్నింపును ఇష్టపడ 

తావు. కనుక నన్ను మన్నించు).” 


(తిర్మిజీ- హనన్‌, నహీహ్‌, 
(సుననె తిర్మిజీలోని ప్రార్థనలు, దైవధ్యాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
- లైలతుల్‌ ఖద్ర్‌ (ఘనమైన రేయి)కి సంబంధించి స్పష్టమైన చిహ్నాలేవీ హదీసుల్లో 
పేర్కొనబడలేదు. అయితే పూర్వీకుల్లోని కొంతమంది పండితులు తమ అనుభవాలను 
పురస్కరించుకొని ఇలా వివరించారు: ఆ రోజు రాత్రి అత్యధిక సంఖ్యలో దైవదూతలు భువిపైకి 
దిగిరావటం మూలంగా ఆ రాత్రి ఓ ప్రత్యేకమైన ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. 
హృదయాలు నెమ్మదిస్తాయి. ఆ రాత్రి మరీ అంత చల్లగా గాకుండా, మరీ ఉక్కపోయ కుండా 
మధ్యస్తంగా ఉంటుంది. మరుసటి దినం ఎండలో తీవ్రత ఉండదు. ఏది ఎమైనా ఆ రాత్రిని 
పొందినవారు దేవుని క్షమాగుణాన్ని ఆధారంగా చేసుకొని ప్రార్థిస్తే ఆయన తప్పకుండా క్షమిస్తాడు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 170 RIAD 


shall Jess JE La LC ro 
మిన్వాక్‌ ఘనత, మానవ సహజమైన ఆచరణల గురించి 


1197. హజ్రత్‌ అబూహురైరా (రజి) స హాని gh de-N 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ ఏ ఇక 06 క 4 యు త్‌ తహ 
విధంగా ప్రవచించారు: నా అనుచర ఆట టక sl le రడ! 
సమాజం (లేక) ప్రజలు ఇబ్బందికి 
లోనవుతారనే భయం గనక నాకు 
లేకపోయినట్లయితే నేను వారిని ప్రతి 
నమాజు సమయంలోనూ మిస్వాక్‌ 


చేయాలని ఆదేశించి ఉండేవాణ్ణి. 


ale Gia ఇం Opa 


(బుఖారీ-ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని జుమా ప్రకరణం - నహీవా ముస్థ్టింలోని జుచీశుభ్రతల 
(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


ప్రతి నమాజు వేళ మిస్వాక్‌ చేసుకోవటాన్ని దైవప్రవక్త (సల్లం) ఎంతగానో యిష్టపడేవారు. 
అయినప్పటికీ ఆయన తన అనుచర సమాజం ఇబ్బందిలో పడిపోతుందేమోనన్న భయంతో 
దాన్ని అనివార్యం (వాజిబ్‌)గా ఖరారు చేయలేదు. దీనిద్వారా తెలిసేదేమంటే మిస్వాక్‌ చేయటం 
(పల్లు తోముకోవటం) ఎంతో అభిలషణీయమైన కార్యం. అంచేత ప్రతి ముస్లిం ఎక్కువగా 
మిస్వాక్‌ చేయటాన్ని అలవరచుకోవాలి. వీలైతే ప్రతి నమాజుకు ముందు తప్పకుండా మిస్వాక్‌ 
చేయాలి. 


1198. హజ్రత్‌ హుజైఫా (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) నిద్ర నుండి రు త lst ఉ! త్వ తర 06 pr 
మేల్కొన్నప్పుడు ws ale పతన AE EN లన 
నోటిని బాగా తోమి శుభ్రం చేసుకునే 

| UW: os 
వారు. (బుఖారీ-ముస్తిం) 


వం yds ప్ర 11 %గ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


1199. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా). 


171 


రా కారా 


కా VA 


కథనం: మేము దైవప్రవక్త (సల్లం) 
కోసం పనుదోము పుల్ల, వుజూ నీళ్ళు 
సిద్ధపరచి ఉంచేవాళ్ళం. దేవుడు 
ఆయన్ని నిద్ర లేపదలచినప్పుడు 
ఆయన నిద్రలేచి పల్లుతోముకొని, 
వుజూ చేసి నమాజ్‌ ఆచరించేవారు. 
(మున్లిం, 
(సహీహ్‌ ముస్థ్టింలోని శుచీశుభతల ప్రకరణం) 


1200. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: నేను మోకు మిస్వాక్‌ 
చేయమని (పల్లుతోము కోమని) చాలా 
తాకీదు చేశాను. (బుఖారీ) 


స కశ లలో వేడ దళ 
RE) ey Mais 55 
కఫ gE be (ఏ4 యు! 

4] లో 


మత! ట్రం ట్రీ బదు 104 
యయ దువ మీక | 9325 06 :56 
- డ్రుఆచి! (తమి! 


(సహీహ్‌ బుఖారీలోని జుమా ప్రకరణం) 


. 1201. హజ్రత్‌ షురైహ్‌ బిన్‌ హానీ (రజి) ఒం రా ప 11 
కథనం: నేను హజ్రత్‌ ఆయిషా డ్ర్వ క 


rye Wl 55 ముర ద్ని రం 
(రజిఅన్‌హా) ను అడిగాను, దైవప్రవక్త చు ద 03] జక శ్రీవ! షక తళ గతో 
(సల్లం) ఇంటికి వ్వ ముందుగా ఎ 


గడీ 8135 pa FONE 
పని చేస్తారు?” అని. అందుకామె 


“పల్లు తోముకుంటారు” అని చెప్పారు. 
(ముస్తీం) 


(సహీహ్‌ ముస్థింలోని శుచీశుభ్రతల ప్రత 

1202. హ(జత్‌ అబూ మూసా అష్‌అర్‌ 
(రజి) కథనం: నేను దైవప్రవక్త (సల్లం) 
సన్నిధికి వెళ్ళినప్పుడు చూశాను. ఆ 
సమయంలో ఆయన పనుదోముపుల్ల 
https://teluguislam..net - https://telugudua.net 


ధ—_—* ఆ ea 141 


లా UG Aer A 2 ue క 7 4 
3-3 de కం Ss! 


హదీసు కిరణాలు -2 


కొన, ఆయన నాలుక మోద ఉంది. 
(బుఖారీ-మున్లిం, వాక్యాలు ముస్థిం 
లోనివి) 


172 Gdn, 


al 


sie pe] ib; హో రజ! al 


pe hd tin, le 3. 4 


(సహీహ్‌ బుఖారీలోని వుజూ ప్రకరణం - నహీహ్‌ మున్లింలోని శుచీశుభ్రతల 


(ప్రకరణం, 


1203. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 

విధంగా ప్రవచించారు: మిస్వాక్‌ ద్వారా 
' నోరు శుభ్రమవుతుంది. దైవప్రసన్నత 
లభిస్తుంది. (నసాయి, ఇబ్నె ఖుజైమా 
దీనిని దృఢమైన ఆధారాలతో వెలికి 
తీశారు) 


(సుననె నసాయిలోని చచీవభతల ప్రకరణం - 


బుఖారీలోని - ఉపవాస ప్రకరణం) 


1204. హజత్‌ అబూహురైరా (రజి) 
' కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: (మానవ) 
సహజమైన విషయాలు ఐదున్నాయి 
లేక ఐదు విషయాలు (మానవ) 
సహజమైనవి. 1) ఖత్నా (వడుగు) 
చేయించుకోవడం, 2) నాభి క్రింద 
వెంట్రుకలు తీసివేయటం, 3) గోళ్లు 
కత్తిరించుకోవటం 4) చంకలోని 
వెంట్రుకలు తొలగించుకోవటం, 5) 
మీసాలు కత్తిరించుకోవటం. 

(బుఖారీ, ముస్లిం) 


(సహీహ్‌ బుఖారీలోని వస్త్రధారణ ప్రకరణం - 


(ప్రకరణం, 


స్‌ 


డ్రం ASE D5 _ 111 

లం Fira WT వలు జ కట కశ క 
పుటల JI id ప్త రవీ! ర! UE 
ols LI త్తు మి యు. 


నహీహ్‌ ఇబ్బె ఖుజైమా, నహీహ్‌ 


GI GHA ట్య! ప్ర Vet 
JG నేక చి ఇ ae 

నం | లః pease le yams 
జే, సీపు వయం cot! 
ళ 


ళ 3 Es య 
తా CL లాం choy! civ} 
ఫ్‌ Fl GE hy! టీ 

En భ్‌ ga న . a 


నహిత్‌ా ముస్లింలోని శుచీశుభ్రతల 


https://teluguislam.net - https://telugudua.net 


నజ శః కలీ 12 
హదీసు కిరణాలు-2 173 ర కాలూ 


ముఖ్యాంశాలు 

"పై “హదీసు మూలంలో ఫిత్‌రత్‌' అనే పదం ఉపయోగించబడింది. నిఘంటువులో 
ఫిత్‌రత్‌' అనే పదానికి నవీన, కల్పన, అంతకు ముందు లేని వస్తువును వినూత్నంగా పుట్టించటం 
అనే అర్థాలున్నాయి. అయితే ఇక్కడ ఈ పదం మనిషికి పుట్టుకతో అబ్బే అలవాటును, స్వభావాన్ని 
సూచిస్తోంది. కొంతమంది పండితులు దీని గురించి వ్యాఖ్యానిస్తూ, “దైవప్రవక్తలందరూ 
ఆదరించిన, పురాతన షరీఅతలన్నిటిలోనూ ఉమ్మడిగా ఉన్న విధానాన్ని ఫిత్‌రత్‌ అంటార”ని 
చెప్పారు. ఫిత్‌రత్‌ విధానం అనేది మానవునికి సహజంగానే అబ్బుతుంది. అంచేత పైన పేర్కొన 
బడిన ఐదు విషయాలను మనిషి తన సహజమైన అలవాట్ల మాదిరిగా ఆచరించాలన్నదే ఈ 
హదీసు ముఖ్యోద్దేశం. 
1205. హజ్రత్‌ ఆయిషా (రజిఅన్‌హా) పస! - స్త హుం, ర సలల 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ ప 3:5 క్త a os ie 
విధంగా ప్రవచించారు: పది zal sis: Sr sha 
విషయాలు మానవ సహజమైనవి. 1) ల 
మీసాలు కత్తిరించటం, 2) గడ్డం ల] శ! త్రయ పయ 
పెంచటం, ౩) పల్లు తోముకోవటం 4) | ey ‘prin లాం టయ! 
ముక్కుని నీటితో శుభ్రం చేసుకోవటం ౮ (ఏ! pil, ని! Gs 
5) గోళ్లు కత్తిరించుకోవటం 6) వ్రేళ్ళ రక ౮! Jy 3 టు! మే ఈం! 
మధ్య భాగాన్ని కడుక్కోవటం 7) చంక 4 జ! క er 
లోని వెంట్రుకల్ని తొలగించటం, 8) 
నాభి క్రింద వెంట్రుకల్ని తీసి వేయటం, ur ¢ ప బయ వరు మ! 
9) మూత్రశుద్ది చేసుకోవటం - ఆ = ae 
తర్వాత ఉల్లేఖకుడు ఇలా అంటు go: dhe igs pall try 
న్నాడు- “పదో విషయం నేను మర్చి 2౮కి ఏయు య! యు 
పోయాను. బహుశా అది పుక్కిలిం . es 
చటం కావచ్చని నా అభిప్రాయం. 
ఈ హదీసు ఉల్లేఖకుల్లో ఒకరైన 
హజ్రత్‌ వకీ (రహ్మలై) దీనిని వివరిస్తూ, 
'ఇన్‌తిఖాసుల్‌-మాయి' అంటే మూత్ర 
శుద్ది అని చెప్పారు. (ముస్లిం) 

(సహీహ్‌ ముస్టింలోని శుచీళుభ్రతల ప్రకరణం) 

https://teluguislam.net - https://telugudua.net 


న లా tela! ఆ. వం 


గ tng 10 + 
హదీసు కిరణాలు-2 1/4 RIAD 


శక్తిలో 


ముఖ్యాంశాలు 


1) 


2) 


5) 


ఈ హదీసులో పది మానవ సహజమైన కార్యాలు పేర్కొనబడ్డాయి. అయితే పదవ 
విషయమేదో ఇతమిళ్ళంగా తెలియలేదు. కొంతమంది విద్వాంసులు పదవ విషయం 
ఖత్నా (వడుగు) చేయించుకోవటం అని అభిప్రాయపడ్డారు. ఏది ఎమైనా ఈ హదీసు 
ద్వారా ఆ పది విషయాల ప్రాముఖ్యత వెల్లడౌతోంది. వాటిని మానవులు తప్పకుండా 
నెరవేర్పాలని ఇందులో తాకీదు చేయబడింది. వాటిలో మొదటిది, మీసాలు 
కత్తిరించుకోవటం. మీసాల్ని పెదవులపైకి పెరగనీయకుండా కత్తిరించుకోవటం 
సంప్రదాయం. పెద్దపెద్ద మీసాలుంచుకోవటం ఇస్లాంలో అవాంఛనీయంగా పరిగణించ 
బడుతుంది. 


ఇక గడ్డం విషయానికొస్తే, మనిషి తప్పనిసరిగా గడ్డం ఉంచాలన్నది అత్యధికమంది 
పండితుల అభిప్రాయం. ఎంత పెంచాలన్న విషయంలో నిర్ణీత హద్దంటూ ఏమో 
లేదు. కొంతమంది పండితులు హజ్రత్‌ ఉమర్‌ (రజి) సంఘటనను నిదర్శనంగా 
తీసుకొని కనీసం ఓ పిడికెడంత గడ్డాన్ని పెంచాలనీ, అంతకంటే ఎక్కువ పరిమాణంలో 
ఉండే వెంట్రుకల్ని కత్తిరించుకోవచ్చని తలపోస్తున్నారు. అలాగే ఇంకో బలహీనమైన 
హదీసు ఉంది. దాన్ని ఆధారంగా చేసుకొని గడ్డాన్ని క్రింది నుంచి, ప్రక్కల నుంచి 
కత్తిరించుకొని సరిచేసుకోవచ్చని అంటున్నారు. కాని ప్రామాణికమైన హదీసుల దృష్ట్యా 
ఈ విధానం సరియైనది కాదు. బుఖారీ-ముస్లింలోని హదీసుల ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) దీనికోసం ఐదు పదాలు ఉపయోగించారు. ఈపూ, బొపూ, అర్‌ఖూ, ఉర్‌జూ, 
వప్ఫిరూ. ఈ ఐదు పదాలు గడ్డాన్ని దాని స్థితికి వదిలేయాలనే అర్థాన్ని సూచిస్తున్నాయి. 
కనుక గత్యంతరం లేని సందర్భాల్త్లా తప్ప మిగతా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ గడ్డాన్ని 
పూర్తిగా పెంచాలి. 

శుచీశుభతల దృష్ట్యా గోళ్లను కత్తిరించుకోవటం కూడా చాలా అవసరం. లేకపోతే గోళ్ల 
సందుల్లో పేరుకుపోయి ఉండే మట్టి మనం తినే ఆహారం ద్వారా కడుపులోకి పోయే 
ప్రమాదముంది. ఈ రోజుల్లో స్రీలు ఫ్యాషన్‌ పేరిట పెద్దపెద్ద గోళ్లు పెంచుతున్నారు. 
ఈ విషయంలో పురుషులు కూడా, తాము మాత్రం తక్కువ తిన్నామా అన్నట్లు వ్యవహ 
రిస్తున్నారు. అయితే వాస్తవానికది సహజత్వానికి విరుద్ధమైన చేష్ట. అత్యంత హేయమైన 
పాశవిక చర్య. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. 


చంకల్లో, నాభి క్రింద ఉండే వెంట్రుకల్ని తరచూ తొలగిస్తూ ఉండాలి. ఈ విషయంలో 
ఆలస్యం చేయటం మంచిది కాదు. ఒక హదీసు ప్రకారం నలభై రోజులకన్నా ఎక్కువ 
ఆలస్యం చేయటం అత్యంత అయిష్టకరంగా పరిగణించబడుతుంది. 


పరిశుద్ధతను పొందటానికి మూతత్రశుద్ధి చేసుకోవటం చాలా అవసరం. అదీగాక పరిశుద్దత 


https://teluguislam.net - https://telugudua.net 


. “2% ఈ కలీ 1s 
హదీసు కిరణాలు-2 175 sialic 


లేనిదే నమాజ్‌లాంటి ఆరాధనలు ఆమోదించబడవు. మూత్రశుద్ధి మట్టి పెళ్లలతో 
కూడా చేసుకోవచ్చు. అయితే దానికోసం 3, 5, 7- ఈ విధంగా బేసి సంఖ్యలో మట్టి 
పెళ్లలు ఉపయోగించి ఆ తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. అలా 
కాకుండా కేవలం నీళ్లతో శుభ్రం చేసుకున్నా సరిపోతుంది. 


6)  ఖత్సా (వడుగు) చేయించటం కూడా ఓ ప్రాచీన సంప్రదాయం. అత్యధిక మంది 
విద్వాంసుల దృష్టిలో ఖత్నా (వడుగు) చేయించటం తప్పనిసరి. కొంతమంది పండితులు 
పిల్లవాడు పుట్టిన ఎడోరోజున ఖత్నా చేయించటం ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు. 
అయితే ఎడోరోజున వీలుకాకపోతే ఆ తర్వాత కూడా చేయించవచ్చు. 


1206. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) "dl హో స ద్ర ద్ర 1 1 


సక. దైవప్రవక్త (నలం) ఇలా jib JG Pay స 
ప్రబోధించారు: మీసాలు కత్తిరించండి. ole fie tl) is ముప 
గడ్డం పెంచండి. (బుఖారీ-మున్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని వస్త్రధారణ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని శుచీశుభతల 
(ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2. 


216వ అధ్యాయం 


Cal 


ళ్ళ 


176 


రస కాగా 
Heyy 


2 


టా 3 AE దర 1 


Gy GS Us GLa జ 963 
జకాత్‌ విధింపు విషయమై తాకీదు, జకాత్‌ ఘనత ఇంకా 
దానికి సంబంధించిన ఇతర విషయాలు 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 


నమాజును స్థాపించండి. జకాత్‌ ఇవ్వండి. 
(అల్‌బఖర: 43) 


అల్లాహ్‌కు దాస్యం చేయాలనీ, పూర్తి ఎకాగ్రతతో 
తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవా 
లనీ, నమాజును స్థాపించాలనీ జకాత్‌ ఇస్తూ 
ఉండాలని మాత్రమే వారికి ఆదేశించటం 
జరిగింది. ఇదే తిన్నని ధర్మం. 

(అల్‌ బయ్యినహ్‌: 5) 


(ప్రవక్తా!) వారి సంపద నుండి దానం స్వీకరించి 
తద్యారా వారిని పరిశుద్ధ పరచు. వారిని తీర్చి 
దిద్దు. (తౌబా : 103) 


ముఖ్యాంశాలు 


a పటి టట 4! Jb 
వ [టా వపను? క పమ! ble 
పడ వమన టప ద 
త్య శ్‌ (పసు పము! యప స్తు! 
iW Wb, .66 ri] ఆహ కు 
Cle Fs nag Gs Ale మ 


DY iia] 


జకాత్‌కు- నమాజ్‌కు మధ్య అవినాభావ సంబంధముంది. అందుకే దివ్యఖుర్‌ఆన్‌లో 
చాలా చోట్ల ఈ రెండు విషయాలనూ కలిపి ప్రస్తావించటం జరిగింది. రెండో విషయం ఎమిటంటే 
జకాత్‌ మనిషి సంపదను, అతని నీతి నడవడికల్ని పునీతం చేస్తుంది. 


1207. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఇస్లాం ధర్మం 
ఐదు విషయాలపై ఆధారపడి ఉంది. 
1) అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్యుడు 


hl” అ ae ల ర్‌ం - «VY 
నలల న కంత (౫. di en 
PUI U5 sae Ta Sl; eal 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


లేడనీ, ముహమ్మద్‌ (సల్లం) దేవుని 


177 


ర్యక్తీడరా!: 


క్ష థి నో ఖ్‌ 5 ర 
sl Fs GI sa; యు! 


దాసుడు మరియు ఆయన సందేశ 
హరులన్న విషయాన్ని ధృవీకరించటం, 
2) నమాజ్‌ను స్థాపించటం, 3) జకాత్‌ 
(విధిదానం) చెల్లించటం, 4) (స్తోమత 
ఉంటే) దైవగృహ (కాబా) యాకత్ర 
చేయటం, 5)రమజాన్‌ ఉపవాసాలు 
పాటించటం. (బుఖార్‌-ముస్తిం) 


ళో Sh ws wy 


(సహీహ్‌ బుఖారీలోని విశ్వాస ప్రకరణం - సహీహ్‌ ముస్థింలోని విశ్వాస ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకు ముందు “ఫర్ట్‌ నమాజుల్ని క్రమం తప్పకుండా పాటించాలి అన్న 
అధ్యాయంలో కూడా వచ్చింది. ఇస్లామీయ ప్రధాన విధుల్లో జకాత్‌ కూడా ఒకటన్న విషయాన్ని 
బోధపరచటానికి ఈ హదీసును తిరిగి ఇక్కడ కూడా ప్రస్తావించటం జరిగింది. ఎవరి దగ్గరయినా 
తమ అవసరాలకు మించి యాభై రెండున్నర తులాల వెండిగాని లేదా దానికి సమానమైన 
డబ్బుగాని ఉండి దాని మోద ఒక సంవత్సర కాలం గడిస్తే అందులో నుంచి బీదలకు జకాత్‌ 
చెల్లించటం విధి. అదే విధంగా ఎవరిదగ్గరయినా ఏడున్నర తులాల బంగారం గాని లేదా 
దానికి సమానమైన నగదుగాని ఉంటే వారు కూడా జకాత్‌ చెల్లించాలి. మొత్తం సంపదలో 
రెండున్నర శాతం జకాత్‌ చెల్లించవలసి ఉంటుంది. 


1208. హజ్రత్‌ తల్లా బిన్‌ ఉబైదుల్లాహి 
(రజి)కథనం: ఒకసారి దైవప్రవక్త 
(సల్లం) దగ్గరికి నజ్జ్‌ ప్రాంతానికి చెందిన 
ఒక వ్యక్తి వచ్చాడు. అతని తల వెంట్రు 
కలు చిందరవొందరగా ఉన్నాయి. 
ముందుగా మాకు అతని మాటలు 
అర్థంకాలేదు. అతని మాటల తాలూకు 
శబ్దం మాత్రం మాకు వినపడసాగింది. 
దగ్గరికొచ్చిన తర్వాత అర్థమయింది 
అతను దైవప్రవక్త (సల్లం)ను ఇస్తాం 
ధర్మం గురించి అడుగుతున్నాడని. 


Al బర్లు ప్రై మి be5 114/4 
కా హు క dss 
wld PE టో pl ప్రయ ays 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


దైవప్రవక్త (సల్లం) అతని ప్రశ్నకు, 
సమాధానమిస్తూ, “(ఇస్తాం ప్రకారం) 
రేయింబవళ్లలో ఐదు నమాజులు 
చేయాలి. అని అన్నారు. “అవిగాక 
ఇతర నమాజులేవయినా నేను చేయ 
వలసి ఉంటుందా?” అని అడిగాడా 
వ్యక్తి. “(విధిగా చేయనవసరం) లేదు. 
ఒకవేళ నువ్వు స్వచ్చందంగా చేయ 
. దలచుకుంటే (ఎన్ని నమాజులయినా 
చేసుకోవచ్చు). పోతే రమజాన్‌ 
మాసంలో (విధిగా) ఉపవాసం పాటిం 
చవలసి ఉంటుంది” అని అన్నారు 
దైవప్రవక్త (సల్లం). “రమజాన్‌ ఉప 
వాసాలు గాక ఇతర  ఉపవాసా 
లేవయినా నేను పాటించ వలసి 
ఉంటుందా?” అని ఆ వ్యక్తి మళ్ళీ 
అడిగాడు. “(విధిగా అయితే పాటించ 
నవసరం) లేదు. ఒకవేళ స్వచ్చందంగా 
పాటించదలచుకుంటే అది నీ యిష్టం” 
అని చెప్పారు దైవప్రవక్త (సల్లం,. 


అదే విధంగా ఆయన ఆ వ్యక్తికి జకాత్‌ 
గురించి కూడా వివరించారు. అప్పుడు 
కూడా అతను “అదనంగా మరే 
మయినా చెల్లించవలసి ఉంటుందా?” 
అని అడిగాడు. దానికీ సమాధానమిస్తూ 
ఆయన “(విధిగానయితే చెల్లించన 
వసరం) లేదు. ఒకవేళ స్వచ్చందంగా 
ఏదయినా దానం చేస్తే అది వేరే 
విషయం” అని విశదీకరించారు. 


178 CaN, 


లో re" 


JU ys ye ఢ5 
Js a bp « కకత రును ర 65 ఆదా 
‘3 4105 04 ge) రో 
Jb aks (5 థో cll రహ 
SY} ys :dG hss ge 
ge thes: కక! 335 04 an 
Yr :0G త Ge ps ‘JG lass 
ప్రత్య ‘0G (బ్రాడ్‌ ల y} 
‘ls క ౮ సయ్‌! జక 105 
aut sks ల! y| «YY :0G (ws 
ih le Aly 413 భా స కం. 
మీక వ! 9,5 0 ver says 

ale Gia tie లి! jib 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


ఆ తర్వాత ఆ వ్యక్తి, “దైవసాక్షి! ఇక 
ఇందులో నేను ఎ విషయాన్నీ చేర్చను. 
ఇందులో దేన్నీ తగ్గించను కూడా” 
అనుకుంటూ తిరిగి వెళ్ళిపోసాగాడు. 
అతని మాటలు విని దైవప్రవక్త 
(సల్లం), “ఇతను గనక నిజంగా తన 
మాటల్ని ఆచరణలో పెడితే తప్ప 
కుండా సాఫల్యం పొందుతాడు” అని 
అన్నారు. (బుఖారీ-మున్లిం) 


కూ 


179 


(సహీవ్‌ బుఖారీ-నహీహ్‌ ముస్తింలోని విశ్వాస ప్రకరణాలు) 


1209. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) ముఆజ్‌ 
(రజి)ని యమన్‌ వైపుకు పంపిస్తూ 
ఆయనకు ఈ విధంగా హితోపదేశం 
చేశారు: (ఓ ముఆజ్‌!) (ముందుగా) 
నువ్వు వారిని అల్లాహ్‌ తప్ప వేరొక 
ఆరాధ్యుడు లేడు, నేను (ముహమ్మద్‌ 
-నల్బం) దైవటప్రవక్క అని సాక్ష్యం 
. పలికేందుకు ఆహ్వానించు. వారు గనక 
* నీ మాట వింటే, అప్పుడు దేవుడు 
రేయింబవళ్లలో వారిపై ఐదుపూటల 
నమాజులు విధిగా చేశాడని వారికి 
చెప్పు. దానికీ వారు ఒప్పుకుంటే దేవుడు 
వారిపై జకాత్‌ దానాన్ని విధిగా చేశాడనీ, 
అది వారి ధనవంతుల నుండి వసూలు 
చేయబడి వారిలోని బీదవారికి పంచ 
బడుతుందని తెలియజెయ్యి. 


(బుఖారీ-ముస్లం) 


(సహీవా బుఖారీలోని జకొత్‌ ప్రకరణం - 


ys లాల లాల లక్‌ 

కడు తప శరన ర! దము పలు 
య. రెడ్‌ ఇషు! లో! WUT డూ 
ర gis ary! J! ర 554 లో! 
AST lel Ww il bp eal 
ల! ఖ్‌ 
హ్‌ న si థు! [| beer 

ib Je 85s EEE ప్రి 


re 
rd 


సహీహ్‌ ముస్లింలోని విశ్వాన ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


“at డో ss? 12 
హదీసు కిరణాలు-2 180 ERIE 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకు ముందు “ఫర్ట్‌ నమాజులను తప్పకుండా పాటించాలి” అన్న 
అధ్యాయం క్రింద వచ్చింది. ఇక్కడ జకాత్‌ ప్రాముఖ్యతను వివరించటానికి తిరిగి దీనిని ఈ 
అధ్యాయం క్రింద కూడా పొందుపరచటం జరిగింది. ఈ హదీసు ద్వారా బోధపడేదేమంటే, 
జకాత్‌ ఒక ప్రదేశంలోని ధనవంతుల నుండి వసూలు చేయబడి తిరిగి అదే ప్రదేశంలోని 
నిరుపేదలు, అభాగ్యుల మధ్య పంపిణీ చేయబడుతుంది. ఒకవేళ ఆ ప్రదేశంలోని నిరుపేదల 
మధ్య పంపిణీ జరిగిన తర్వాత కూడా ధనం మిగిలిపోతే దాన్ని ఇతర ప్రదేశాల్లోని నిరుపేదల 
కొరకు పంపవచ్చు. మరొక విషయం ఎమిటంటే, జకాత్‌ సొమ్మును కేవలం ముస్లిం పేద 
ప్రజల కోసమే ఖర్చుపెట్టాలి. ఈ సొమ్ముతో ఇతర మతాల ప్రజల అవసరాలను తీర్చటం 
భావ్యం కాదు. ఎందుకంటే ఈ పద్దు ముస్లిం సమాజ ప్రగతీ వికాసాల కోసం ఉద్దేశించబడినది. 
ఇది వారి హక్కు. కనుక ఒకరి హక్కును కాలరాసి మరొకర్ని ఉద్ధరించటానికి ప్రయత్నించటం 
ఏవిధంగానూ ధర్మసమ్మతం కాదు. అయితే జకాత్‌ కాక ఇతర దానధర్మాల సొమ్మును ముస్లింతో 
పాటు ముస్లిమేతరుల శ్రేయస్సు కోసం కూడా ఖర్చుపెట్టవచ్చు. దీన్ని అనుభవించటానికి 
ముస్లిమేతరులు కూడా అర్హులుగానే పరిగణించబడతారు. 


1210. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు; అల్లాహ్‌ తప్ప 
వేరొక ఆరాధ్యుడు లేడనీ, ముహమ్మద్‌ 
(సల్లం) దేవుని ప్రవక్త అనీ ప్రజలు 
సాక్ష్యం ఇవ్వనంతవరకూ, (ఆ తర్వాత) 
నమాజ్‌ స్థాపించి, జకాత్‌ దానం 
చెల్లించనంతవరకూ వారితో యుద్దం 
చేస్తూ ఉండాలని నాకు ఆదేశ 
మయింది. వారు గనక ఈ విధుల్ని 
నెరవేరిస్తే ఇస్తామోయ చట్టాలకు 
అనుగుణంగా వారు తమ ధన 
ప్రాణాలను నా నుండి కాపాడు 
కుంటారు. (ఇస్లామీయ చట్టాలకు 
అనుగుణంగా అంటే, వారు ఎవరి 
నయినా అన్యాయంగా హత్య చేస్తే 


A G5 Ge gl ge 1 
brs sae dl రము 06 :06 is 
సన య్‌ pl! pel di 
మ ఉత! లేడ యమ రో న్స, 
యి మ BE రఫ్‌! బటు యు! 
Ga esl నడు se సము 
ale 3 Gia dl le టయ phy! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


దానికి ప్రతిగా వారికి కూడా మరణ 
దండన ఉంటుంది మొదలగునవి). ఆ 
తర్వాత వారి (ఆంతరంగిక వ్యవహా 
రాల) లెక్కను దేవుడు చూసు 
కుంటాడు. (బుఖారీ-ముస్థీం) 


181 


wre 


(సహీహ్‌ బుఖారీలోని విశ్వాస ప్రకరణం- సహీహ్‌ ముస్తింలోని విశ్వాస ప్రకరణం) 


1211. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) మరణా 
నంతరం హజల్‌ అబూబక్ర్‌ (రజి) 
ఖలీఫా అయ్యారు. ఆయన పరిపాలనా 


కాలంలో కొన్ని అరబ్బు తెగలు (జకాత్‌ న ధూ లయ, య్‌! we 


ఇవ్వటానికి నిరాకరించి) ధర్మ తిరస్కా 
రానికి పాల్పడ్డాయి. (ఆ సమయంలో 
అబూబక్ర్‌ (రజి) ఆ అరబ్బు తెగలతో 
యుద్దం చేయటానికి పూనుకున్నారు). 
ఆ సందర్భంగా హజ్రత్‌ ఉమర్‌ (రజి) 
ఆయన ముందు దైవప్రవక్త హదీసును 
ఉటంకిస్తూ ఇలా అన్నారు: అల్లాహ్‌ 
తప్ప వేరొక ఆరాధ్య దేవుడు లేడనీ, 
ప్రజలు ధృవికరించనంతవరకు 
వారితో యుద్దం చేయమని నాకు 
ఆదేశమయింది. కనుక ఎవరయితే ఆ 
విధంగా ధృవీకరిస్తారో వారు తమ 
ధనప్రాణాలను నా నుండి కాపాడు 
కుంటారు. కాకపోతే (వారు ఎదయినా 
శిక్షార్హమైన తప్పుచేస్తే) ధర్మహక్కు 
ప్రకారం (శిక్ష అనుభవించ వలసి 
ఉంటుంది). వారి (ఆంత రంగిక) 
వ్యవహారాన్ని దేవుడు చూసు 


am, a ళీ ఫ్‌ 0 

జాం ohh య! oe 1. 

(గో త్‌ తీ అ అలన wr టిం గ 

(శక్త 1 Udy Gs UJ Ju we dl 

అ HOLE DOr he ag ఆ 4 2 Ce 

లం టూ శ న ౮ 
తో 37? క 


లి 
త న్‌ 


లా తో 


JG ప్రవ! GIS దక్‌ షప 
లీ! Ful dl yl నక్త ఉ! యమ 
Ww gE al Ip) YD 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


కుంటాడు - అని దైవప్రవక్త (సల్లం) 
ప్రకటించారు కదా! అలాంటప్పుడు 
మోరు ఆ తెగలతో యుద్దం చేయటం 
భావ్యమేనా?” 


దానికి హజత్‌ అబూబక్‌(రజి) ఇలా 
అన్నాలు: దైవసాక్షిగా చెబుతున్నాను. 
“నమాజ్‌-జకాత్‌ల మధ్య భేదం చూపే 
వారెవరితోనయినా నేను యుద్ధం 
చేస్తాను. ఎందుకంటే జకాత్‌ వాస్తవానికి 
సంపదలో నుండి తీయవలసిన 
(పేదల) హక్కు. దైవసాక్షి! ఒకవేళ వారు 
గనక దైవప్రవక్త (సల్లం) కాలంలో 
ఇస్తూ వచ్చిన ఒక ఒంటె త్రాడునయినా 
సరే, ఇవ్వటానికి నిరాకరిస్తే నేను 
వారితో తప్పకుండా పోరాడతాను.” 


ఆ తర్వాత హజ్రత్‌ ఉమర్‌(రజి) ఈ 
సంఘటన గురించి మాట్లాడుతూ, 
“దైవసాక్షి! తన మార్గంలో పోరాడటం 
కోనం దేవుడు అబూబక్ర్‌ (రజి) 
హృదయ కవాటాలను తెరిచాడని నేను 
- గ్రహించాను. అప్పుడు అబూబక్ర్‌(రజి) 
అభిప్రాయమే సరైనదని నాకర్ణ 
మయింది” అని అన్నారు. 
(బుఖారీ-మున్లీం, 


182 


GENE, 


AS,» తో La భో Seat pF ee 
ae హాల Jj wy JG ua hae 
LEY tal, మల్‌ 0G tear 
I? కం Wr పక వ 
o> Ul ob (ఫర! ad! రం ఏ 
తం bos చేర ఆడ నట టల = 
Wy సర సడ Gas J ఉం .0౮డు! 
(గే క్‌ So are 2 aD 
ల లూ షం ఇదు శక చ ల ల! 
ఏ1 యూ గ jor hy త తి 328 
vy} డట ae త! గ్రరు as 
JES sl ps Eh 
. శీ ళా e sr 
ale Gi GS దుష 


(సహీహ్‌ బుఖారీలోని జకాత్‌ ప్రకరణం- నహీహ్‌ ముస్టింలోని విశ్వాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఇస్లాంలో ఎ ఒక్క విధిని తిరస్కరించినా మొత్తం ధర్మాన్నే తిరస్కరించినట్లుగా 
పరిగణించ బడుతుంది. అందుకే హజ్రత్‌ అబూబక్ర్‌ (రజి) జకాత్‌ విధిని తిరస్కరించిన వారితో 
యుద్దం చేయటానికి పూనుకున్నారు. మొదట్లో ఆయన నిర్ణయం పట్ల కొంతమంది సహచరులు 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 183 ln, 


అభ్యంతరం వెలిబుచ్చారు. అయితే ఆఖరికి ఆయన అభిప్రాయమే సరయినదనీ, ఇస్టామియ 
ఆదేశాలకు అనుగుణమైనదనీ అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. 

1212. హజ్రత్‌ అబూ అయ్యూబ్‌ (రజి) 
కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం) 
(దగ్గరికి వచ్చి) “నన్ను స్వర్గానికి గొని 


న్న! హర ల న్‌ S23 MY 
తో మక గ్రయు క మా ర్‌! Vas 


శో 


పోయే సత్కార్యం గురించి తెలియ a 5:06 ) en వ 
జేయండి” అని కోరాడు. అందు. ఆహో ఏడు bs న. 
కాయన అతనికి, “ఒకే దేవుణ్ణి Gi G5 |= ls) 


ఆరాధించు, ఆయనకు సరిసమాను 

లుగా మరివరినీ నిలబెట్టకు. 

నమాజును స్థాపించు. జకాత్‌ (విధి 

దానం) చెల్లించు. బంధువులతో సత్సం 

బంధాలు పెట్టుకో” అని ఉపదేశిం 

చారు. (బుఖారీ-ముస్లిం, 

(సహీహ్‌ బుఖారీలోని జకాత్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని విశ్వాస ప్రకరణం) 

1213. హజ్రత్‌ అబూహురైరా (రజి) డ్రా స wl బవ ఎ 117 
న ఈ సి మ సంక 5 రడ స్తో రవీ! ౪! sel ర! య! 
సని థి ప “డై ప కా! 39 
Pe న సత్కర్మ వ “ele ts JS ye gli tal dss 
తెలియజేయండి” అని అడిగాడు. sbi Ya: dG శమ మయ 
అందుకాయన “ఒక్క దేవుణ్ణి మాత్రమే క) తాసాం dal! ( సత్త ie 
ఆరాధించు. ఆయనకు సహవర్తులుగా gals: JG Lass 2573 NPE) 
మరెవరినీ నిలబెట్టకు. నమాజును 

స్థాపించు. విధి (దానమైన) జకాతను 

చెల్లించు. రమజాన్‌ నెలలో ఉప 

వాసాలు పాటించు” అని ఉపదేశిం 

చారు. అంతా విన్న తర్వాత ఆ 

పల్లెవాసి, “ఎవరిచేతిలోనయితే నా 

ప్రాణముందో ఆయన సాక్షిగా చెబు 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


తున్నాను. నేనిందులో (అదనంగా) ఏ 
విషయాన్నీ చేర్చను” అంటూ వెనక్కి 
తిరిగి వెళ్ళిపోసాగాడు. అప్పుడు దైవ 
ప్రవక్త (సల్లం) (అతని వంక చూపిస్తూ), 
“మోలో స్వర్గవాసిని చూడగోరేవారు ఈ 


184 er 


we ba EASY ol 
sles dl ¢ చి మక చి! J 
Gia కలల తమ మమ! J te ps 

le 


లో 


వ్యక్తిని చూడవచ్చు” అన్నారు. 


(బుఖారీ-ముస్లిం ) 


(సహీహ్‌ బుఖారీలోని జకాత్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్తింలోని విశ్వాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1) 


3) 


హదీసులో పేర్కొనబడిన పల్లెవాసి క్రొత్తగా ఇస్తాం స్వీకరించి, ఇస్లాం గురించి సమాచారం 


తెలుసుకుందామనే ఉద్దేశ్యంతో దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చాడు. అందుకే, అతనికి 
ఎక్కువ కష్టం కలిగించకూడదనే ఉద్దేశంతో దైవప్రవక్త (సల్లం) అతనికి అవసరమైన 
విషయాల మటుకే తెలియజేశారు. 


ఎంత ఎక్కువగా ఆచరణ చేస్తే అంత ఎక్కువగా పుణ్యం లభిస్తుందని భావించకూడదు. 
దైవాజ్ఞల్ని, దైవప్రవక్త ఆదేశాలను అతిక్రమించి ప్రవర్తిస్తే పుణ్యానికి బదులు పాపాన్ని 
కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. ధర్మాదేశాలకు శిరసావహించి వాటిని యధాతథంగా 
అమలుజరపటమే అసలు ఇస్లాం అంటే. అలాంటి విధేయతా భావాన్ని ప్రదర్శించి 
నందుకు గాను దైవప్రవక్త (సల్లం) ఆ పల్లెవాసిని స్వర్గవాసిగా పేర్కొన్నారు. 


'అషరయె ముబష్షరహ్‌' (ఇహలోకంలోనే స్వర్గశుభవార్తను పొందిన పది మంది 
సహచరులు) గాక దైవప్రవక్త (సల్లం) నోటి ద్వారా ప్రపంచంలో అలాంటి శుభవార్తను 
పొందిన సహచరులు చాలా మంది ఉన్నారు. దైవప్రవక్త (సల్లం) మనుమళ్ళయిన 
హసన్‌ మరియు హుసైన్‌ (రజి)లు స్వర్గయువతకు నాయకులౌతారని హదీసుల్లో 
చెప్పబడింది. అలాగే దైవప్రవక్త (సల్లం) సతీమణులు కూడా ఇహలోకంలోనే 
స్వర్గశుభవార్తను పొందారు. హదీసులో పేర్కొనబడిన పల్లెవాసి కూడా అలాంటి అదృష్ట 
వంతుల కోవకు చెందినవాడే. 


1214. హజ్రత్‌ జరీర్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ 


(రజి) కథనం: నేను దైవప్రవక్త (సల్లం) 


(చేతిలో చెయ్యేసి) నమాజును స్టాపిస్తా 
ననీ, జకాత్‌ చెల్లిస్తాననీ, ముస్టింలందరి 


(టు! he లా ప్ర - 1T1i¢ 
ae శక ఉద! 
రాజ ౮3! Gl 3 sal! ౧6! 


శ్‌ గ 


ale 32 


EG Al G5 


https://teluguislam.net - https://telugudua.net 


185 CANE, 


హాదీను కిరణాలు-2 


శ్రేయాన్ని కోరుకుంటానని ప్రమాణం 
చేశాను. (బుఖారీ-ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీలోని జకాత్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని విశ్వాస ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకు ముందు “శ్రేయోభిలాష ' అనే అధ్యాయంలో కూడా వచ్చింది. 
ఇందులో జకాత్‌ ప్రస్తావన ఉంది. కనుక దీనిని ఈ అధ్యాయంలో కూడా పొందుపరచటం 
జరిగింది. హజ్రత్‌ జరీర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ (రజి) తాను ఇస్లాం స్వీకరించినప్పుడు పైన పేర్కొనబడిన 
విధుల్ని తప్పకుండా పాటిస్తానని దైవప్రవక్త (సల్లం) చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశారు. దీనిద్వారా 
ఇస్లాంలో ఆ విధులు ఎంతటి ప్రముఖమైనవో అర్ధమవుతుంది. నమాజ్‌, జకాత్‌ వ్యవస్థలేని 
ఇస్లాం ధర్మాన్ని మనం ఊహించలేము. 


ఈ హదీసు ద్వారా బోధపడే మరొక విషయం ఎమిటంటే దైవప్రవక్త (సల్లం) పలు 
సందర్భాల్లో తన సహచరులచేత ప్రమాణం చేయించుకునేవారు. ఉదాహరణకు పై హదీసులో 
ఆయన జరీర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ ఇస్తాం స్వీకరించినప్పుడు ఆయన చేత ప్రమాణం చేయించారు. 
అదే విధంగా ఆయన యుద్ధ సమయం ఆసన్నమైనప్పుడు, జిహాద్‌ గురించి కూడా ప్రమాణం 
చేయించుకునేవారు. ఇక మూడోది ఖిలాఫత్‌ ప్రమాణం. దైవప్రవక్త (సల్లం) తదనంతరం 
విశ్వాసులకు నాయకత్వం వహించే ఖలీఫాలు ప్రజల చేత ప్రమాణం తీసుకునేవారు. దైవప్రవక్త, 
ఆయన సహచరుల ద్వారా రుజువయినవి ఈ మూడు రకాల ప్రమాణాలే. ఇకపోతే ప్రస్తుత 
కాలంలో సూఫీల, పీర్ల సంఘాల్లో చెలామణిలో ఉన్న ప్రమాణ పరంపరలన్నీ ఆ తర్వాతి 
కాలంలో వెలుగులోకి వచ్చినవే. ధర్మంలో వీటికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. 


1215. హజత్‌ అబూహురైరా (రజి) 


ఏ! 5 పి ul bey 2 1110 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ , ౯.2,“ 


విధంగా ప్రవచించారు: వెండి బంగా 
రాలకు యజమాని అయినవాడు వాటి 
(జకాత్‌) హక్కును చెల్లించకపోతే 
ప్రళయదినాన (ఆ వెండి బంగారాల 
తోనే) అతని శిక్ష కోసం అగ్ని పలకలు 
తయారు చేయబడతాయి. తర్వాత 


వాటిని నరకాగ్నిలో బాగా కాల్చి వాటితో 


వారి ప్రక్కల మోద, ఫాలభాగాల 
మోద, వీపుల మోద వాతలు వేయబడ 
తాయి. ఆ పలకలు చల్లబడిపోగానే 


లా 63 మీక శు! యం రే రేర్‌ [నో 
Gu HY (ము mes cole 


ha 


ర వ iy 06 WEE 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


వాటిని మళ్ళీ అగ్నిలో కాల్చి (తిరిగి 
వాతలు పెట్టడం జరుగుతుంది.) 
మానవుల లెక్కతేల్చబడే ఆ రోజున ఈ 
పరంపర ఇలాగే కొనసాగుతూ 
ఉంటుంది. ఆ ఒక్క రోజు (ప్రపం 
చంలోని) యాభై వేల సంవత్సరాలకు 
సమానంగా ఉంటుంది. ఆఖరికి మాన 
వుల లెక్క తేల్చటం జరుగుతుంది. 
అప్పుడు వారు తమ మార్గం స్వర్గం 
వైపునో లేక నరకం వైపునో చూసు 
కుంటారు. 


“దైవప్రవక్తా! మరి ఒంటెల విషయంలో 
ఏం జరుగుతుంది?” అని సహచరులు 
అడగ్గా, అందుకాయన ఈ విధంగా 
వివరించారు: ఒంటెల యజమాని, 
వాటికి నంబంధించిన హక్కును 
నెరవేర్చకపోతే ప్రళయ దినాన అతలళ్లో 
ఓ సమతల మైదానంలో ఆ ఒంటెల 
కాళ్ళ దగ్గర వెల్లకిలా లేక బోర్లా 
పడేయటం జరుగుతుంది. అసలు ఆ 
ఒంటెలకు నంబంధించిన హక్కు 
ఎమిటంటే వాటికి నీళ్లు త్రాపేరోజున 
వాటి పాలను పితికి (పేదలకు ఇవ్వాలి. 
ఈ హక్కును నెరవేర్చకపోయినా 
ఒంటెల యజమానులకు శిక్షపడు 
తుంది). ఆ ఒంటెలన్నీ, అవి ప్రపం 
చంలో ఉన్నప్పుడు వాటిలో అత్యంత 
లావుగా ఉండిన ఒంటె మాదిరిగా 
అయిపోతాయి. ఆ ఒంటెల మందలో 
ఒక గున్న ఒంటె కూడా తప్పిపోయి 


186 


RID 


yg య Gt fn 
andy యం SG (యా 
(వల పే యల అప్లయ్‌ 4 


ఆహ య ర స ప్లు రయ 
Jl Ul గ 
3-3 బవ! టా! అత్‌ హెయ్‌! 
ole స 206 HYG [చ్చద 6 


స Gi Ge SE yl 


https://teluguislam.net - https://telugudua.net 


వాదిను కెరటాలు 


ఉండదు సుమా! అవన్ని అతణ్జి తమ 
గిట్టెలతో క్రొక్కుతాయి. నోళ్లతో కొరికి 
పెడతాయి. తొక్కిన ప్రతి ఒంటె తిరి 
గొచ్చి మళ్ళీ వరుసలో నించుంటుంది. 
మానవుల లెక్క తేల్చబడే ఆ రోజున 
ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ 
ఉంటుంది. ఆ ఒక్క రోజే యాభై వేల 
నంవత్సరాలకు నమానంగా 
ఉంటుంది. ఆఖరికి మానవుల మధ్య 
పరిష్కారం జరిగిన తర్వాత అతను తన 
మార్గం స్వర్గం వైపో లేక నరకం వైపో 
చూసుకుంటాడు. 


ఆ తర్వాత “దైవప్రవక్తా! మరి ఆవుల, 
మేకల విషయంలో ఎం జరుగు 
తుంది?” అని ప్రశ్నించబడగా, దానికి 
సమాధానమిస్తూ ఆయన ఈ విధంగా 
వివరించారు: ఆవుల మేకల యజ 
మాని వాటి (జకాత్‌) వాక్కును 
నెరవేర్చకపోతే ప్రళయ దినాన అతణ్ణి 
వాటి మూలంగా ఓ సమతల మైదా 
నంలో వెల్లకిలా లేక బోర్లా పడేయటం 
జరుగుతుంది. ఆ రోజు అతని పశువుల 
మందలో ఒక్కటి కూడా తప్పిపోయి 
ఉండదు. అదే విధంగా వాటిలో 
కొమ్ములు ఒంకర పోయిన లేక 
కొమ్ములు లేని లేక విరిగిన కొమ్ములు 
గల ఆవులుగాని మేకలుగాని అసలు 
ఉండవు. (అలాంటి పశువుల దెబ్బ 
అంత తీవ్రంగా ఉండదు). ఆ తర్వాత 


187 GAG, 


ఏ పేలే! ee లత 131 y| టు దై ee 
Ui sag ౫ SUFI 55 pa 
me LBUELIh aati a 
ఎక్‌ ay బ్ర క యష్‌ ల్యే 
ద సక పయ రక ట్ర త aril 
Als తే Sis aE 6 మమ 
OI DIU OU} 
IG IAs 
wry per 3 hoe Yj 
eG assed gs 
AU G5 ఉందతని క్క 
re a ర ea 1s 
Ss యో! యక దో ఆస 5; 


ae) we 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ఆ పశువులన్నీ కలిసి అతణ్ణి 
కొమ్ములతో పొడుస్తాయి. గిట్టెలతో 
తొక్కిపడేస్తాయి. ప్రతి ఆవు లేక మేక 
ఒకసారి తొక్కిన తర్వాత మళ్ళీ వరు 
సలో కొచ్చి నిలబడుతుంది. మానవుల 
లెక్క తేల్చబడే ఆ రోజున ఈ పరంపర 
ఇలాగీ కొనసాగుతూ ఉంటుంది. ఆ 
ఒక్కరోజు యాభైవేల సంవత్సరాలకు 
సమానంగా ఉంటుంది. ఆఖరికి మాన 
వుల మధ్య తీర్పు జరిగిన తర్వాత 
అతను తన మార్గం స్వర్గం వైపో లేక 
నరకం వైపో చూసుకుంటాడు. 

“దైవప్రవక్తా! మరి గుర్రాలు కలిగి 
వున్నవారి పర్యవసానం ఎలా 
ఉంటుంది?” అని అడగ్గా, అందు 
కాయన, ఇలా అన్నారు: “గుర్రాలు 
మూడు రకాలుగా ఉంటాయి. కొన్ని 
గుర్రాలు తమ యజమానుల పాలిట 
(పాప) భారంగా పరిణమిస్తాయి. మరి 
కొన్ని గుర్రాలు తమ యజమానులను 
(అంటే వారి దారిద్ర్యాన్ని) కప్పిపుచ్చు 
తాయి. ఇంకొన్ని గుర్రాలు పుణ్యఫలా 
లను తెచ్చిపెడతాయి. ఎవరయినా 
ప్రదర్శనాబుద్దితో, తమ కీర్తి ఇనుమ 
డించాలన్న ఉద్దేశ్యంతో, ఇంకా ఇస్తాం 
ధర్మానికి వ్యతిరేకంగా పోరాడే 
ఉద్దేశ్యంతో గుర్రాన్ని కట్టి ఉంచితే వారి 
పాలిట ఆ గుర్రం పాపానికి కారణభూత 
మవుతుంది. మరెవరయితే (తమ 


188 


SMI 


Jos iJ. OO JED El LU! 
గహక గు OG SEU 14! 
ల యమా J పట కా 
153: ew Gis MS: 33 ప! డ్‌ 
5550 Gs pM Bliss 
fs Es Fd gp J ul; 
లో dl కా ర్‌ A a eal (ల్లా 
ul; కా ut ఢీ teb Y3 bys 
Je కూ క. 
(535 sl డ్రై టో pe! ల్‌, శ! 
రా వార! ్త్రో బస! లో ర హో 6 
అద య 6 మభ తే! జ్య 

అవ య్యే ర్త, లా! 
ఆడవ థూ స్‌ 13 


3 
J న 


రి ప్ర 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


లేమిని మరుగుపరచటం కోసం) దైవ 
మార్గంలో ఉపయోగపడటం కోసం 
గుర్రాన్ని కట్టివుంచి దాని స్వారీ 
విషయంలో దేవుని హక్కును మరిచి 
పోకుండా ఉంటారో (అంటే అవస 
రాల్లో ఉన్న వారికి తమ వాహనాన్ని 
ఉచితంగా ఇస్తారో) వారి పాలిట ఆ 
గుర్రం లోపాలను కప్పిపుచ్చేదయి 
ఉంటుంది. ఇంకా ఎవరయినా దైవ 
మార్గంలో పోరాడే ఉద్దేశ్యంతో 
ముస్లిముల కోసం దాన్ని ఎదయినా 
పచ్చిక బైలులోగాని లేదా తోటలోగాని 
కట్టి వుంచితే, ఆ గుర్రం ఆ పచ్చికబైలు 
లేక తోటలో మేసిన గడ్డి, ఆకులు, 
అలములకు సమానంగా పుణ్యాలు 
అతని కర్మల జాబితాలో నమోదుచేయ 
బడతాయి. దాని లద్ది, దాని మూత్రా 


నికి సమానమైన పుణ్యాలు కూడా . 


అతని కర్మల జాబితాలో వ్రాయబడ 
తాయి. ఆఖరికి ఆ గుర్రం త్రాడు 
తెంచుకొని ఒకటి రెండు గుట్టలు దూకి 
వస్తే ఆ సమయంలో అది ఎంత 


దూరం నడిచిందో, ఎంత లద్ది, 
మూత్రాన్ని విసర్జించిందో అన్ని 
పుణ్యాలు కూడా అతని కర్మల 


జాబితాలో నమోదుచేయబడతాయి. 
అంతేకాదు, యజమాని తన గుర్రాన్ని 
తీసుకొని, ఎదయినా నదిఒడ్డు దగ్గరి 
నుంచి వెళ్ళినప్పుడు, తనకు నీళ్లు 


189 


వామ! ర్యూర 


రం లి 


న్‌. wt fle Jd ఉన yJ| 
Fb uy Yj Foes 
oes Ul Gass lay 5 గజ దు 
సంబో వ. ట్స ఉహ ప 
COUT ణు 
స ప్‌ ia (|, ( Fr 
CHI, సః సీ 
en mone 
DDD ops 


య hal lin, 


https://teluguislam.net - https://telugudua.net 


ఉత్స 


హదీసు కిరణాలు -2 190 ర శాల 


త్రాపించే ఉద్దేశ్యం లేకపోయినా గుర్రం 
దానంతట అదే అక్కడికి వెళ్ళి నీళ్లు 
త్రాగితే, అప్పుడు కూడా అది ఎన్ని 
గుక్కెళ్లు నీళ్లు త్రాగుతుందో అన్ని 
పుణ్యాలు అతని కర్మల జాబితాలో 
వ్రాయబడతాయి. 


(అంతా విన్న తర్వాత సహచరులు 
చివర్లో), “దైవప్రవక్తా! మరి గాడిదల 
గురించి ఏమిటి?” అని అడిగారు. 
అందుకాయన ఇలా అన్నారు: “ప్రత్యేక 
మైన, ఎంతో సమగ్రమైన ఈ ఆయతు 
తప్ప గాడిదల విషయంలో నాపై 
ఎలాంటి ఆయతూ అవతరించ లేదు.” 
“ఎవడైనా రవ్వంత సత్కార్యం చేసి 
ఉన్నాసరే దాన్ని అతను చూను 
కుంటాడు. అలాగే ఎవడైనా రవ్వంత 
దుష్కార్యం చేసివున్నాసరే దాన్నీ అతను 
చూసుకుంటాడు.” 
(అల్‌ జిల్‌జాల్‌: 7-8) 

(బుఖారీ-ముస్టిం-వాక్యాలు ముస్లిం 
లోనివి) 

(సహీహ్‌ బుఖారీలోని జకాత్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్తింలోని జకాత్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ఈ హదీసులో ఒంటెలకు సంబంధించిన హక్కుని గురించి వివరిస్తూ, వాటికి నీళ్లు 
త్రాపించే రోజున వాటి పాలను ఏ నిరుపేదకయినా దానంగా ఇవ్వాలని చెప్పబడింది. వాస్తవానికి 
ఒంటెల సంపద ఉన్నవారు తీయవలసిన జకాత్‌ హక్కు అదికాదు. ఒంటెలు కలిగివున్నవారు 
వాటిలో ఎన్ని. ఒంటెలు జకాత్‌గా తీసి నిరుపేదలకు ఇవ్వాలనే లెక్క వేరుగానే ఉంది. కనుక 
ఈ హదీసులో పేర్కొనబడిన, “'పాలదానం' ప్రాముఖ్యతను, దాని వాస్తవికతను నిర్ణయించవలసి 
వచ్చింది. దాన్ని వివరించటానికి హదీసువేత్తలు ఈ హదీసుకు వివిధ రకాలుగా భాష్యం చెప్పారు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 191 clark, 


జకాత్‌ ఆజ్ఞలు అవతరించకమునుపు ఒంటెలకు సంబంధించిన జకాత్‌ హక్కు ఈ 
విధంగా నెరవేర్చబడేదనీ, ఆ విషయాన్నే ఇక్కడ ప్రస్తావించడం జరిగిందనీ కొంతమంది 
పండితులు అభిప్రాయపడ్డారు. మరికొందరి అభిప్రాయం ప్రకారం ఇది జకాత్‌కాక అదనంగా 
నెరవేర్చవలసిన మరో హక్కు. మనిషి సంపదలో పేదలకు జకాత్‌తోపాటు ఇతర హక్కులు 
కూడా ఉంటాయనీ, వాటిని నెరవేర్చకపోతే దేవుడు శిక్షిస్తాడన్నది వారి అభిమతం. ఇంకొంతమంది 
పండితులు దీనికి ఈ విధంగా భాష్యం చెప్పారు: “బాగా ఆకలిగొని ప్రాణాపాయ స్థితిలో 
ఉన్నవారెవరయినా తారసిల్లితే వారికి తమ దగ్గరున్న ఒంటెల పాలు పితికి ఇవ్వటం విధి. పోతే 
సామాన్య పరిస్థితుల్లో మాత్రం ఇలా పాలు దానం చేయటం నైతికంగా మంచి పద్ధతి 
అనిపించుకుంటుంది.” 


పైన పేర్కొనబడిన వివరణలన్నింటిలో మూడోవివరణ కాస్త సమంజసమైనదిగా తోస్తోంది 
(మిర్‌ఆత్‌ 3౩వ సంపుటి). 


హదీసులో పలుచోట్ల “ఆ రోజున అతను తన మార్గం స్వర్గానికి గొనిపోయేదో లేక 
నరకానికి గొనిపోయేదో చూసుకుంటాడు” అని చెప్పబడింది. ఇది మానవులందరూ సమీక 
రించబడే రోజున, హష్ర మైదానంలో జరిగే సంఘటన అని ఈ వాక్యాన్ని చూస్తేనే స్పష్టంగా 
బోధపడుతోంది. దీనిభావం ఏమిటంటే జకాత్‌ చెల్లించటంలో నిర్లక్ష్యం వహించేవారికి స్వర్గం 
లేక నరకంలో ప్రవేశించకముందే పైన హదీసులో వివరించబడినట్లు శిక్ష పడుతుంది. ఆ 
తర్వాత దేవుడు ఎ విశ్వాసులకయితే ఈ శిక్ష చాలనుకుంటాడో వారిని స్వర్గానికి పంపిస్తాడు. 
లేకపోతే వారు మరికొంతకాలం నరకంలో శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఆ తర్వాత 
విశ్వాసులు ఎట్టకేలకు స్వర్గానికి చేరుకుంటారు. కాని అవిశ్వాసులు మాత్రం శాశ్వతంగా నరకాగ్ని 
కీలల మధ్య కాలుతూనే ఉంటారు. 


మొత్తానికి ఈ హదీసులో తమ సొమ్ములో నుండి నిరుపేదల జకాత్‌ హక్కుని చెల్లించని 
ధనవంతులకు పరలోకంలో శిక్ష విధించబడుతుందనీ, వారు ఏ ధనం విషయంలో పిసినారితనం 
వహించారో ఆ ధనంతోనే వారిని శిక్షించటం జరుగుతుందని చెప్పబడింది. దైవం మనల్ని 
అలాంటి శిక్షల నుండి రక్షించుగాక! 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


102 


RIAD 


పయ (డి దక ధిక 11% 
OG Ua లు! pa ys 
రమజాన్‌ ఉపవాసాల విధింపు, వాటి ఘనత, 
ఇంకా వాటికి సంబంధించిన ఇతర విషయాలు 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 


“విశ్వసించిన ప్రజలారా! ఉపవాసం మోకు 
విధిగా నిర్ణయించబడింది: ఎ విధంగా మోకు 
పూర్వం ప్రవక్తలను అనుసరించేవారికి కూడా 
విధించబడిందో. దీనివల్ల మిలో భయభక్తులు 
జనించే అవకాశం ఉంది........... 


పవిత్ర ఖుర్‌ఆన్‌ అవతరించిన నెల రమజాను 
నెల. మానవులందరికీ (ఆ గ్రంథం) మార్గ 
దర్శకం. రుజుమార్గం చూపే, సత్యా సత్యాలను 
వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో 
ఉన్నాయి. కనుక ఇక నుండి రమజాను నెలను 
పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం 
ఉండాలి. కాని వ్యాధిగ్రస్తులైనవారు, లేదా 
ప్రయాణంలో ఉన్నవారు ఆ ఉపవాస దినాలను 
వేరే దినాలలో పూర్తిచేయాలి. ” 

(అల్‌బఖర: 183-185) 


ముఖ్యాంశాలు 


SIGN ¥ : JW al 06 

Ga me so Be po లో అలి orm 7 
Eh EE 

ae sw He fs క్ష క 
టు సీ వోటు Jp లో! శా 
A ఆత జీ గల హి 4 CTI wo 
యయ తపప్‌ Dl si Ss 
wo Coke So pee wy లోనో లోనో గ 
తానీ gual తయ! క్ర భయ ఆయ 
తో ల లతో టా Pree ళ్ళ. ళో 
తోడా య విమ ఎండు! సము మడ 
అయే హా A ff 
«i క్ట gt 
Ul, Ar Wil] ¢ 
gl ఉట! త్రో ew WwW pL 
| ర 


ఒక పనిని తొలిసారిగా చేయటానికి సహజంగా ఎవరయినా వెనుకంజ వేస్తారు. దాని 
కష్టనష్టాలను బేరీజు వేసుకుంటారు. కాని అదే పనిని తనకంటే ముందు ఎంతోమంది చేసి 
ఉన్నారని తెలిస్తే, దాన్ని నిర్వర్తించటానికి ఎవరయినా ముందుకు వస్తారు. అదే విధంగా పైన 
పేర్కొనబడిన ఆయతులో ముహమ్మదీయ అనుచర సమాజం ఉపవాస వ్రతాన్ని పాటించటంలో 
ఇబ్బందిని ఊహించుకోకూడదన్న ఉద్దేశ్యంతో, వారిమోద దానిని విధించేటప్పుడు వారికి పూర్వం 
గతించిన జాతుల, సమాజాల ఉదాహరణను ఉటంకించటం జరిగింది. గత సమాజాల్లో కూడా 
ఈ ఉపవాస వ్రతం ఉండేదని చెప్పబడింది. అయితే వారు కూడా మనలాగే రమజాన్‌ మాసంలో 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


193 SAE, 


ముఫ్ఫై లేక ఇరవై తొమ్మిది రోజులు ఉపవాసం పాటించేవారని దీని అర్ధం ఎంతమాత్రం 
కాదు. ఈ ఉపమానం కేవలం ఉపవాస వ్రతానికి సంబంధించినది మాత్రమే. ఇకపోతే 
ఉపవాసాల దినాలు, వాటి సంఖ్య మొదలగు విషయాల్లో వారి మధ్య వ్యత్యాసాలుండవచ్చు. 

“దివ్యఖుర్‌ఆన్‌ రమజాన్‌ మాసంలో అవతరించింది” అనే ఆయతుకు రెండు భావాలు 
ఉండవచ్చు. ఒకటి; బహుశా ఈ ఖుర్‌ఆన్‌ అవతరణ రమజాన్‌ మాసంలో ప్రారంభమైందని 
కావచ్చు. రెండు; మొత్తం ఖుర్‌ఆన్‌ ఒకేసారి “లౌ మహ్‌పూజ్‌ (సురక్షిత ఫలకం) నుండి 
మొదటి ఆకాశానికి దించబడి, అక్కణ్ణుంచి సందర్భానుసారం కొద్దికొద్దిగా అవతరించిందని 


కూడా కావచ్చు. 


1216. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దేవుడు ఇలా అంటు 
న్నాడని దైవప్రవక్త (సల్లం) !ప్రవచిం 
చారు: మనిషి, సత్కార్యాలన్నీ తన 
కోసమే చేసుకుంటాడు. కాని 
ఉపవాసం సంగతి అలాకాదు. అది 
ప్రత్యేకంగా నా కోసం పాటించబడు 
తుంది. కనుక దానికి ప్రతిఫలం కూడా 
స్వయంగా నేనే ఇస్తాను. 


ఉపవాసం డాలు వంటిది. కనుక 
మోలో ఎవరయినా ఉపవాసం పాటిస్తే 
ఆ రోజునవారు వ్యర్ధమైన మాటలు 
మాట్లాడరాదు. నోరు పారేసుకోరాదు. 
ఒకవేళ తమ మోద ఎవరయినా 
దుర్భాషకు దిగితే లేక కయ్యానికి కాలు 
దువ్వితే వారితో, “నేను ఉపవాసము 
న్నానండీ!'” అని (మర్యాదగా) 
చెప్పేయాలి. 

ఎవరి చేతిలో ముహమ్మద్‌ ప్రాణ 
ముందో ఆయన సాక్షి! ఉపవాసి నోటి 
నుండి వెలువడే వాసన దేవుని దృష్టిలో 
కస్తూరి సువాసన కన్నా ఎంతో మేలైనది 


టి! ప్రల ప్యాన్‌ ఆలీ దత = MON 


చు సయ! న పోర్టర్‌ వు 
SU 13 మాసో నృత ర్‌ 


తై క స Wf cts 
weg: Jb tia JU op 


# శ్‌ వే 


న ల 
జ లో పప! is} డత గ్‌ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


(పవిత్రమైనది). ఉపవాసి రెండు సంద 
ర్భాల్గ్లో అమితానందాన్ని అనుభవిస్తాడు. 
ఒకటి; ఇఫ్తార్‌ సమయంలో. ఉపవాసం 
విరమించగానే సంతోషిస్తాడు. రెండు; 
ప్రభువును కలుసుకున్నప్పుడు తన 
ఉపవాస ప్రతిఫలాన్ని చూసి సంతో 
షిస్తాడు. (బుఖారీ-మున్లిం, 
పైన పేర్కొనబడిన వాక్యాలు 
బుఖారీవి. బుఖారీలోని వేరొక ఉల్లేఖ 
నంలో ఇలా ఉంది : ఉపవాసి నా 
కోసం అన్నపానీయాలను, లైంగిక 
కోర్కెలను త్యజిస్తున్నాడు. ఉపవాసం 
ప్రత్యేకంగా నా కోసం పాటించబడు 
తుంది. కనుక నేను దానికి ప్రతిఫలం 
(ఎంతయినా) ప్రసాదిస్తాను. అయితే 
(ఇతర) సత్కార్యాలకు పదిరెట్లు 
పుణ్యం మాత్రమే లభిస్తుంది. 

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది: ప్రతి మనిషికి అతను చేసే 
సత్కార్యానికిగాను, పది నుండి 
ఏడొందల రెట్ల పుణ్యం ప్రసాదించ 
బడుతుంది. దేవుడు ఇలా అంటు 
న్నాడు: కాని ఉపవాసం విటన్నిం 
టికీ భిన్నమైనది. ఉపవాసం ప్రత్యే 
కంగానా కోసం పాటించబడుతుంది. 
అందువల్ల నేను స్వయంగా దానికి 
ప్రతిఫలం ప్రసాదిస్తాను. ఉప వాసికి 
రెండు సందర్భాల్లో అమితా నందం 


లభిస్తుంది. ఒకటి; ఉపవాసాన్ని 


194 


ర కార 


న. ole Gia లుల ps Is; 
Uys సట హోత్రం. త్ర పటి 
PoE ప్ర య్య య్యా sul 
క మై రట్టు శాన! [ 
క్‌ JE pti: pel 
SIE ian: Sut] 
పడు! | JU AIG. its sys 


నోట్సు 


GUL Gs ట్ర: «gal hs టే! 
saw: వ శ ఆట 


క ల. 


https://teluguislam.net - https://telugudua.net 


Cay 1 
హదీను కిరణాలు -2 195 న శయ! గం 6 


విరమించేటప్పుడు. రెండోది; తన 
ప్రభువును కలుసుకున్నప్పుడు. నిశ్చ 
యంగా అతని నోటి నుండి వెలువడే 
వాసన దేవుని దృష్టిలో కస్తూరి వాసన 
కన్నా మేలైనది. 


(సహీహ్‌ బుఖారీలోని ఉవవాన (ప్రకరణం - నహీవా మున్లింలోని ఉపవాసాల 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో ఉపవాసం ఘనత, దాని ఉద్దేశ్యం బోధింపబడింది. ఉపవాసం అంటే 
కేవలం అన్నపానీయాలకు, లైంగిక వాంఛలకు దూరంగా ఉండటం ఒక్కటే కాదు, ఉపవాసం 
పాటించేవారు అన్ని రకాల చెడు పనులకు, వ్యర్ధచేష్టలకు దూరంగా ఉండాలి. దాంతోపాటు 
మంచి పనులు చేయటం కూడా చాలా అవసరం. అప్పుడే ఉపవాస వ్రతానికి సార్ధకత చేకూరు 
తుంది. 


1217. హజత్‌ అబూహురైరా (రజి) గారే మ్ల వ 03 Sie, 11 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
దైవమార్గంలో రెండేసి వస్తువుల్ని దానం 
చేసిన వారికి వ... స్వర్గ చరా లో ల ద 
ద్వారాల వైపు నుండి ఆహ్వానం ఢి so! J ర్ల తత ప్రస cal 
వస్తుంది. “ఓ దైవదాసుడా! (ఇటు gt ప్ర SS ప్రచు ఆయా! లాడ హై 
వచ్చేయి.) ఈ ద్వారం బాగుంది అని ప పీత పడప లకు! కప 3 గ 
అనటం జరుగుతుంది. నమాజ్‌ చేసే Js శేషు]! ot సః గ్ర ప సమ! (4! 
వ్యక్తిని నమాజు ద్వారం నుండి 
ఆహ్వానించటం జరుగుతుంది. ధర్మ 
యోధుణ్ణి ధర్మపోరాటపు ద్వారం నుండి 
పిలవటం జరుగుతుంది. ఉపవాసిని 
రయ్యాన్‌ ద్వారం నుండి పిలవటం 
జరుగుతుంది. దానధర్మాలు చేసిన 
వాడిని దానద్వారం నుండి పిలవటం 
జరుగుతుంది. 


G5 Jes తో రార) ఆల! త లం 
టు lia dl యా స్త మ్ల! ఆంగ్‌ be 


ల ei yt మతే! దరు య | 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ఈ మాటలు విని హజ్రత్‌ అబూబకర్‌ 
(రజి) 'దైవప్రవక్తా! నా తల్లిదండ్రుల్ని 
మోకు అర్పింతు! (అసలు కావలసింది 
స్వర్గ ప్రవేశం కనుక) నె ద్వారం నుండి 
పిలవబడినా నష్టం లేదు. కాని (నాకు 
తెలియక అడుగుతున్నాను) అన్ని 
ద్వారాల నుండి పిలవబడేవారు 
ఎవరైనా ఉంటారా?” అని అడి 
గారు. దానికాయన “ఆ, ఉంటారు. 
బహుశా మోరు అలాంటివారి కోవకు 
చెందినవారేనని నా నమ్మకం” అని 
చెప్పారు. (బుఖారీ, ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని ఉపవా, 
1218. హజ్రత్‌ సహ్హ్‌ బిన్‌ సాద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: స్వర్గంలో ఒక 
ద్వారం ఉంది. దాన్ని 'రయ్యాన్‌' అని 
పిలుస్తారు. ప్రళయదినాన దానిగుండా 
ఉపవాసులు స్వర్గప్రవేశం చేస్తారు. 
వారు తప్ప ఇతరులెవరూ దానిగుండా 
ప్రవేశించలేరు. ఆ రోజున “ఉపవాసు 
లేర?” అని ఆరాతీయటం జరుగు 
తుంది. ఆ మాట వినగానే ఉపవాసు 
లందరూ (స్వర్గప్రవేశానికి) బయలు 
దేరుతారు. వారు లోనికి ప్రవేశించగానే, 
ఇతరులెవరూ లోనికి రాకుండా, ఆ 
ద్వారం మూయ బడుతుంది. 


(బుఖార్‌-ముస్థీం) 


196 క్రకుర 


| si పు be యో 


స ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని జకాత్‌ ప్రకరణం) 


see 

¢ ob 0౪ మ్ల డనీ! ప్ర భత! దా 

Gs dE 0 లట ty ము! 

వ. ull ( గ రప! 

bys Soya వ Jw (గ 

ప్రా! మ్‌ sf యత యస్తు Jey 
యా Ges చుటు ప్రమ లు 


(సహీహ్‌ బుఖారీలోని ఉపవాన ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని ఉపవాసాల 


(ప్రకరణం, 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 197 ర కాలూ 


ముఖ్యాంశాలు 


ఇక్కడ ఉపవాసులంటే రమజాన్‌ ఉపవాసాలతోపాటు ఇతర నఫిల్‌ ఉపవాసాలను 
కూడా అత్యధికంగా పాటించేవారని భావం. కేవలం రమజాన్‌ ఉపవాసాలనయితే 
ముస్టింలందరూ విధిగా పాటిస్తారు. (రమజాన్‌లోని) ఫర్డ్‌ ఉపవాసాలతోపాటు నఫిల్‌ 
ఉపవాసాలను కూడా పాటిస్తే మరింత మంచిది. అలాగని ఫర్ట్‌ ఉపవాసాలను నిర్లక్ష్యం చేసి 
నఫిల్‌ ఉపవాసాలకు ప్రాముఖ్యత ఇవ్వటం కూడా సమంజసం కాదు. 


1219. హ(జత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ see oh పప Va 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లం) షా 3. 25 55 2 
ఈ విధంగా (ప్రవచించారు: ఎవరయితే యట! రం వ న. a 
దైవమార్గంలో ఒకరోజు ఉపవాన ఎనీ JEP Ue టాజ హోరా ల 
ముంటారో వారి ముఖాలను దేవుడు దీ! ఎ షూ; (oa యు మ మార 
ఆ ఒక్కరోజు మూలంగా నరకం నుండి Je i wil gene 
డెబ్బై యేండ్ల (ప్రయాణం) మేరకు 
దూరంగా ఉంచుతాడు. 
(బుఖారీ-ముస్లిం, 

(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని ఉపవాసాల 

ప్రకరణం, 
ముఖ్యాంశాలు 

“దైవమారగ్గంలో” అంటే దైవమార్గంలో పోరాడుతూ ఉపవాసం పాటించటం కావచ్చు 
లేదా దైవప్ర ప్రసన్నత కోసం ఉపవాసం పాటించటమని భావం కావచ్చు. ఏమయినప్పటికీ ఈ 
హదీసు ద్వారా ఉపవాస ఘనత వెల్లడౌతోంది. 
1220. హజ్రత్‌ అబూహురైరా (రజి) క og Gl Slat 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ ie : నర్రా ప్ల సవ ధ్ర Es 
విధంగా ప్రవచించారు: ఎవరయినా... sd hist, Cy bis 
రమజాన్‌ మాసంలో విశ్వాసంతో, 5 ' 3 
పుణ్యఫలాపేక్షతో ఉపవాసం పాటిస్తే, అం డదు క ప్రా 
గతంలో వారివల్ల జరిగిన పాపాలన్నీ 
మన్నించబడతాయి. (బుఖారీ-ముస్తిం) 

(నహీవా బుఖారీలోని ఉపవాన ప్రకరణం - సహీవా మున్లింలోని ఉపవాసాల 

(ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1221. హజ్రత్‌ అబూహురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
రమజాన్‌ మానం రాగానే స్వర్గ 
ద్వారాలు తెరువబడతాయి. నరక 
ద్వారాలు మూయబడతాయి. షైతాను 
లను బంధించటం జరుగుతుంది. 
(బుఖారీ-ముస్లిం, 


198 ప్రయురూకు 


ర! A Al sy dey WYNN 

జ; ప్త 1312 :0G శక్తన ల 

త! ఇ. | Era) ల. 
ale ప్రమ CLE ols, oH! 


(సహీహ్‌ బుఖారీలోని ఉపవాన ప్రకరణం - సహీహ్‌ మున్లింలోని ఉపవాసాల 


(ప్రకరణం) 
1222. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
రమజాన్‌ నెలవంకను చూసి ఉపవాస 
దీక్ష ప్రారంభించండి. తిరిగి (షవ్వాల్‌) 
నెలవంక చూసిన తర్వాత ఉప 
వాసాన్ని విరమించండి. ఒకవేళ 
ఆకాశం మేఘావృతమై ఉండి (నెల 
వంక కనిపించకపోతే) షాబాన్‌ మాసపు 
ముప్పై దినాలు నిండ నివ్వండి. 
(బుఖారీ - మున్లిం - వాక్యాలు 
బుఖారీలోనిది) 


ముస్టింలోని వేరొక ఉల్లెఖనంలో 
“ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉండి 
(చంద్రుడు కనిపించకపోతే) ముప్పై 
రోజుల ఉపవాసాలు పూర్తిచేయండి” 
అని ఉంది. 


సట! ర్కాల రీ! ey ఎ 101% 

యే ల sy) డా 20 
సక ఫం LG , న ఢా ob 
sso! hy 10కి ls Slit పే 
అయ్యం సీత ౮ ihe bly) అలో 


కట్ల ప్రక సబ 


(సహీవా బుఖారీలోని ఉపవాన ప్రకరణం - నహీవ్‌ ముస్టింలోని ఉపవాసాల 


(ప్రకరణం, 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 199 CN రమ్యం 


218వ అధ్యాయం 


యు! Js sd LG 1A 
[క oD pean Sy: f 
న్న BN yl ఆ యి te పథాం 
రమజాన్‌ మాసంలో దానధర్మాలు, సత్కార్యాలు 


అత్యధికంగా చేయాలి, చివరి దశకంలోనయితే ఇంకా 
ఎక్కువగా పుణ్యకార్యాలు చేయాలి 


1223. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) “౮కి రాలీ 6-3 - 1117 
కథనం: దైవప్రవక్త (సల్లం) ప్రజలందరి ఫేక్‌ ఎ కం క ib టప! - కం 
కన్నా ఎక్కువ దానశీలురు. రమజాన్‌ క న ఫర లాట్‌! క. 
మాసంలో జిబ్రయీల్‌ దూత తనను 
కలుసుకున్నప్పుడయితే ఆయన ఇంకా Re Sass wl ణ్‌ a ఫడు 
ఎక్కువగా దానాలు చేసేవారు. చు: అ 
రమజాన్‌ మాసంలో ప్రతిరోజూ రాత్రి వ le 
జిబ్రయీల్‌ దూత ఆయన్ని కలుస్తుండే Gre ప్‌! లాలా 
వారు. - అప్పుడు వారిద్దరూ కలిసి శం త. మద 
ఖుర్‌ఆన్‌ పారాయణం చేసేవారు 
నిజం చెప్పాలంటే జిబ్రయీల్‌ తనను 
కలిసినప్పుడు ఆయన ప్రభంజనం 
కన్నా వేగంగా దానధర్మాలు చేసేవారు. 
(బుఖారీ- ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని దైవవాణ్‌ అవతరణ ప్రారంభ ప్రకరణం - సహీహ్‌ ముస్థ్టింలోని 
ఘనతా దబిశిష్టతల ప్రకరణం) 


hm పత; hp ite: య పతే 


ముఖ్యాంశాలు 


రమజాన్‌ మాసంలో రెండు పనులు విలైనంత ఎక్కువగా చేస్తూ ఉండాలని ఈ హదీసు 
ప్రబోధిస్తోంది. ఒకటి; దానధర్మాలు. రెండు; ఖుర్‌ఆన్‌ పారాయణం. రమజాన్‌ మాసం శుభాల 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 200 భరమ! రర 


సరోవరం. ఇదొక వరాల వసంతం. ఈ నెలలో చేయబడే ఒక సత్కార్యానికి దేవుడు అనేక 
రెట్లు పుణ్యఫలం ప్రసాదిస్తాడు. కనుక ఈ నెలలో ప్రజలందరూ వీలైనంత ఎక్కువగా 
దైవారాధనలో గడపాలి. అయితే ఆ విధంగా దైవారాధన చేయటంలో పేదవారికి ఆర్థికపరమైన 
సమస్యలుండవచ్చు. అందుకే ఈ మాసంలో వీలైనంత ఎక్కువగా దానధర్మాలు చేయాలని 
ప్రబోధించటం జరిగింది. ధనవంతులు దాన ధర్మాలు చేసి నిరుపేదల ఆర్థిక ఇబ్బందుల్ని 
తొలగిస్తే వారు కూడా నిశ్చింతగా దైవారాధన చేసుకోగల్లుతారు. 


ఇకపోతే రమజాన్‌ మాసంలో ఖుర్‌ఆన్‌ పారాయణం కూడా అత్యంత పుణ్యప్రదమైన 
సత్కార్యం. రమజాన్‌ మాసానికి, ఖుర్‌ఆన్‌కు మధ్య అవినాభావ సంబంధముంది. కనుక ఆ 
సంబంధాన్ని పురస్కరించుకుని రమజాన్‌ మాసంలో వీలైనంత ఎక్కువగా ఖుర్‌ఆన్‌ పారాయణం 
చేయటం అభిలషణీయం. 


1224. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: (రమజాన్‌ మాసంలోని) చివరి 
దశకం రాగానే దైవప్రవక్త (సల్లం) 
రాత్రిళ్లు జాగారం చేసేవారు. తమ హా 
ఇంటివారిని కూడా మేల్కొలిపేవారు. న | 
(ఆ రాత్రుల్లో ఆరాధన కోసం) నడుం 

బిగించేవారు. (బుఖారీ-ముస్తిం) 


ie dl gs) tle ప్ర 1 
అతో ర మో వ ర 3౮ ౬G 
15 Al BAI; JU El యి! 


(సహీహ్‌ బుఖారీలోని లైలతుల్‌ ఖద్ర్‌ ప్రాశస్త్య ప్రకరణం - నహీహ్‌ ముస్లింలోని 


ముఖ్యాంశాలు 

వాస్తవానికి సత్కార్యాల కోసం, దైవారాధన కోసం రమజాన్‌ నెల మొత్తం వసంత 
కాలమే. అయితే ముఖ్యంగా చివరి దశకంలో మాత్రం ఈ వసంతం మరింతగా విర బూస్తుంది. 
కనుక మనం కూడా, దైవప్రవక్త (సల్లం) విధానాన్ని అనుసరిస్తూ, ముఖ్యంగా ఆ చివరి దశకంలోని 
రాత్రుల్లో వీలైనంత ఎక్కువగా శ్రమించి దైవారాధన చేయాలి. దైవప్రసన్నతను బడయటానికి, 
లైలతుల్‌ ఖద్ర్‌ ప్రాశస్త్యాన్ని పొందటానికి కృషి చేయాలి. వీలైతే ఆ దినాల్లో ఏతెకాఫ్‌ పాటించాలి. 
దైవప్రవక్త (సల్లం) రమజాన్‌ మాసంలోని చివరి దశకంలో ఆరాధన కోసం అనుకూల 
వాతావరణాన్ని సృష్టించుకునే ఉద్దేశ్యంతో ఏతెకాఫ్‌ వ్రతాన్ని పాటించేవారు. 


https://teluguislam.net - https://telugudua.net 


2+ శః Wed 
హదీసు కిరణాలు-2 201 EAE 


219 వ అధ్యాయం 


మ bobs ల Cl ఎ ళ్‌ 


busses కడ 


సగం షాబాన్‌ మాసం పలక త రమజాన్‌కు ముందు ఉపవాసం 
పొటించకూడదు, ఒకవేళ ముందు నుంచి పాటిస్తూ వస్తే లేక తన 
ఆనవాయితీ ప్రకారం సోమ, గురువారాల్లో ఉపవాసం 
పాటించవలసి వస్తే అది వేరే విషయం 


1225. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: మీలో ఎవరూ రష ర J క్‌ jj హ్‌ న is 
కూడా రమజాన్‌ మాసానికి ఒకటి ibs ar en ae ae గ 
రెండు రోజుల ముందుగా ఉపవాసం no 
పాటించరాదు. ఒకవేళ ఎవరయినా ఆ హంటా G33) 
రోజుల్లో ఆనవాయితీగా ఉపవాసం 

పాటిస్తూ ఉంటే, వారు పాటించవచ్చు. 


CT తోం క లో! లాం 110 
(వము! మ్య్‌ Y» ౮6 హక రవి! అ 


(బుఖారీ-ముస్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని ఉపవాన ప్రకరణం - నహీహ్‌ ముస్లింలోని ఉవవాసాల 
(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


కొంతమంది ప్రజలు నిర్ణీత తేదీల్లో లేక నిర్ణీత వారాల్లో ఆనవాయితీగా ఉపవాసం 
పాటిస్తూ ఉంటారు. కొందరు సోమ గురువారాల ఉపవాసాన్ని ఆనవాయితీగా పెట్టుకుంటారు. 
మరికొందరు ఒక రోజు వదిలిపెట్టి మరో రోజు ఉపవాసం పాటించటాన్ని ఆనవాయితీగా 


https://teluguislam..net - https://telugudua.net 


202 GEE Gaby 
పెట్టుకుంటారు. ఇలాంటి వారు రమజాన్‌ మాసానికి ఒకటి రెండు రోజులు ముందుగానయినా 
ఉపవాసం పాటించవచ్చు. ఎందుకంటే ఇక్కడ కావాలని రమజాన్‌కు ముందు ఉపవాసం 
ఉండటం లేదు, ఆనవాయితీ ఆ విధంగా వచ్చింది కనుక, ఆ రోజుల్లో ఉపవాసం 
పాటించవలసిన అవసరం ఎర్పడింది. 


హదీను కిరణాలు-2 


1226. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: రమజాన్‌ మాసా 


Alo be al రిం ఎ VY 


నికి ముందు ఉపవాసం పాటించకండి. 
నెలవంకను చూసి ఉపవాసవతం 
మొదలెట్టండి. ఆ తర్వాత నెలవంకను 
చూసిన తర్వాతే ఉపవాస వ్రతాన్ని 
విరమించండి. ఒకవేళ దానిమోద 
మేఘాలు ఆవరించి ఉంటే (తత్కార 


Bye Sas J lays 
ప ద్‌ చేతు లి SE) ల్‌ 
లత gle Al ely, uy పలి LG 

Veale (వద హూ రాశా యయా 
యాల ప్రా కంటే! ట్టు. a! 
సేయ! 3 ట్రై కుకు! 


ఇంగా అది కనిపించకపోతే) ముప్ఫై 
రోజులు పూర్తి చేసుకోండి. 
(తిర్మిజీ-హనన్‌, సహీహ్‌) 
(సుననె తిర్మిజీలోని ఉపవాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

“రమజాన్‌ మాసానికి ముందు' అంటే షాబాన్‌ మాసం పదిహేనవ తేదీ తర్వాత నఫిల్‌ 
ఉపవాసాలు పాటించకూడదు. దానివల్ల మనిషి నీరసించిపోతాడు. ఫలితంగా, అతి త్వరలోనే 
ప్రారంభం కానున్న ఫర్డ్‌ ఉపవాసాలను అతను ఉత్సాహంగా పాటించలేడు. కనుక రమజాన్‌ 
మాసపు ఉపవాసాల ప్రాధాన్యత దృష్ట్యా షాబాన్‌ నెలలో నఫిల్‌ ఉపవాసాలు పాటించకుండా, 
శక్తిని ఆదా చేసుకోవాలి. 


రమజాన్‌ ఉపవాసాలను చాంద్రమానం ప్రకారం పాటించాలి. చాంద్రమానంలో నెల 
29 రోజులదీ కావచ్చు లేక 30 రోజులది కూడా కావచ్చు. కనుక షాబాన్‌ మాసపు 29వ తేదీ 
సాయంత్రం నెలవంక కనిపిస్తే ఆ మరునాటి నుంచి రమజాన్‌ ఉపవాసాలు పాటించాలి. 
ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉన్న కారణంగా చంద్రుడు కనిపించకపోతే ఆ మాసంలో 
30వ రోజును కూడా లెక్కించుకోవాలి. అదే విధంగా రమజాన్‌ మాసంలోని 29వ తేదీ సాయంత్రం 
నెలవంక కనిపించకపోతే ముప్పై ఉపవాసాలు పూర్తి చేసుకొని ఆ మర్నాడు పండగ చేసుకోవాలి. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


1227. హజత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 


ర కాగా 


శ్‌ న a త్త తి 

Wl 53 క ల! రల \YYTYV 

ప pe sie 3 a లో తా peor 
GE 13|» El Jd లత Jt ds 


ఇలా (ప్రబోధించారు: ఇంకా సగం 
షాబాన్‌ మాసం మిగిలి ఉందనగా 
మోరు ఉపవాసం పాటించటం 
మానుకోండి. (తిర్మిజీ-హసన్‌, సహీహ్‌) 


స్త ME A రియ ప్ప ద్క 
ఖీ వ్‌ న ¥ . ౮ 
- బ్రాలో ప్రమా య్యాయా లత Gis 


(సుననె తిర్మిజీలోని ఉవవాన ప్రకరణం) 


1228. హ(జత్‌ అబుల్‌ యఖ్‌జాన్‌ 
అమ్మార్‌ బిన్‌ యాసిర్‌ (రజి) ఇలా 
అంటున్నారు: అనుమానంతో కూడిన 
రోజున ఉపవాసం పాటించినవాడు 
అబుల్‌ ఖాశిం (ముహమ్మద్‌ -సల్లం)కు 
అవిధేయత చూపినబ్లే. (అబూదావూద్‌, 
తిర్మిజీ-హనన్‌, సహీహ్‌) 


లా ybe SW ట్ల! ప్రపం 114 

గవ! tl is JG LEE ps, 20 
“వడు! రే a5 1 «3 UI స్తే! 
on లీ sell, (౨15 జ! ol3, 


ఖీ 


ద ప్రయా 


ముఖ్యాంశాలు 


అనుమానంతో కూడిన రోజంటే షాబాన్‌ మాసపు 30వ తేదీ. ఆకాశం మేఘావృతమై 
ఉన్న కారణంగా షాబాన్‌ మాసపు 29వ తేదీన చంద్రుడు కనిపించనప్పటికీ కేవలం ఊహతో, 
మబ్బుల వెనక చంద్రుడు ఉండి ఉంటాడన్న అనుమానంతో మరునాడు రమజాన్‌ మాసపు 
ఒకటోతేదీ అని భావించి ఆ రోజున ఉపవాసం పాటించకూడదు. చంద్రుడు కనిపించాడా 
లేదా అన్న సందేహం ఎర్చడినప్పుడు ఆ నెలలో ముప్ఫై రోజులు పూర్తి చేసుకోవాలి. సందేహాస్పద 
దినాల్లో ఉపవాసం పాటించనవసరం లేదు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 204 రడ కలా 


220న అధ్యాయం 


Il Z55 Le JEU LG ry. 
నెలవంకను చూసినప్పుడు పఠించవలసిన దుఆ 


1229. హజ్రత్‌ తల్హా బిన్‌ ఉటైదుల్లాహ్‌  ఉ॥ క పరు వత. 1% 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త [513] ర్‌ క్త రవీ! ర! sa స 
(సల్లం) నెలవంకను చూసినప్పుడు ఈ ot మం ul =n AE రాల! 
విధంగా ప్రార్థించేవారు: థి యై TIA; ds 
“అల్లాహుమ్మ అహిల్లహూ అలైనా బిల్‌ ౨% ల్‌ు స్టే కూ “il షఫి 
అమ్ని వల్‌ ఈమాని వస్సలాముతి వల్‌ 
ఇస్లామి రబ్బీ వ రబ్బు కల్లాహు, హిలాలు 
రుష్‌దిన్‌ వ ఖైరిన్‌.” 


ప్రమా త్యాయా రెక్క gd 


(అనువాదం: ఓ అల్లాహ్‌! ఈ చంద్రో. 
దయాన్ని మా కొరకు సురక్షితమై 
నదిగా, విశ్వాసంతో కూడుకున్నదిగా 
ప్రశాంతమైనదిగా, ఇస్లాంతో కూడు 
కున్నదిగా చేయి. ఓ. చంద్రమా! నా 
ప్రభువూ నీ ప్రభువు కూడా అల్లాహ్‌యే 
(ఓ అల్హాహ్‌!) ఈ నెలవంకను మార్గ 
దర్శినిగా, మేలైనదిగా చేయి). 


https://teluguislam.net - https://telugudua.net 


శ వో 
వాదీను కిరణాలు -2 205 యురి 


కాం బాల! యే (ఎ ౪1 
శీ 55 
gol ట్రా ait OU 


సహ్‌రీ భుజంచటం, ఉషోదయం కానంతవరకు 
అందులో ఆలస్యం చేయటం పుణ్యప్రదం 


1230. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు: సహ్‌రీ భోజనంలో 
శుభం ఉంది. అంచేత మోరు (తప్ప 
కుండా) సహ్‌రీ భుజించండి. 
(బుఖారీ, ముస్లిం, 


లర తు! ట్ట gil త్రం 11 
ధో ౮౪ thy యు మ] “మీక చ! gee du 
ale Gi A At 


(సహీహ్‌ బుఖారీలోని ఉపవాస ప్రకరణం - నహీహ్‌ ముస్టింలోని ఉపవాసాల 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


ఉపవాస దినాల్లో ఉషోదయానికి ముందు నిద్రలేచి సహ్‌రీ భుజించటం అభిలష 
ణీయం. సాధారణంగా ఆ వేళప్పుడు మనిషికి అసలు అన్నం తినబుద్ధి కాదు. అయినప్పటికీ 
ఓపిగ్గా కొంచెం ఆహారమయినా తీసుకోవటం మంచిది. సహ్‌రీ భోజనంలో శుభం ఉంటుందనీ, 
అందువల్ల ఉపవాసం పాటించదలచుకున్నవారు సహ్‌రీ భుజించాలని దైవప్రవక్త (సల్లం) పదేపదే 
తాకీదు చేసేవారు. సహరీ భుజించకపోతే ఉపవాసి చాలా తొందరగా నీరసించిపోతాడు. దానివల్ల 
అతను పూర్తి ఎకాగ్రతతో దైవారాధనలో లీనం కాలేడు. ఉపవాసం అంటే శరీరాన్ని కృశింప 
జేసుకోవటం కాదు. దేవుడు ఎల్లప్పుడూ తన దాసుల సౌలభ్యాన్ని మాత్రమే కోరుకుంటాడు. 
దాసుల్ని ఇబ్బందులకు లోను చేయటం దేవుని అభిమతం ఎంతమాత్రం కాదు. కొంతమంది 
సహ్‌రీ వేళ నిద్రలేవటం కష్టంగా ఉంటుందని రాత్రిపూట పడుకునే ముందు పీకల దాకా 
మెక్కి నిద్రపోతారు. అలా చేయటం వల్ల సహ్‌రీ శుభాన్ని కోల్పోవటం తప్ప ఇతర ప్రయోజనం 
ఎమో ఉండదు. పైగా మరునాడు మధ్యాహ్నాని కల్లా వారు మళ్ళీ ఆకలితో అన్నం కోసం 
విలవిల్లాడిపోతారు. అంచేత సహజమైన, శుభకరమైన పద్ధతిలో దైవప్రవక్త ఆదేశానికి 
అనుగుణంగా ఉషోదయానికి కాసేపు ముందు నిద్రలేచి కొంచెమయినా సహ్‌రీ భుజిస్తే 
సాయంత్రం వరకు నిక్షేపంగా ఆరాధనలో కాలం గడపవచ్చు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


1231. హజ్రత్‌ జైద్‌ బిన్‌ సాబిత్‌ (రజి) 
కథనం: ఓ రోజు మేము దైవప్రవక్త 
(సల్లం) వెంట సహ్‌రీ భుజించి ఆ 
తర్వాత నమాజ్‌ కోసం బయలుదేరాం. 


“మో సహ్‌రీ ముగింపుకూ- నమాజ్‌కు 
మధ్య ఎంత వ్యవధి ఉండిందని 
ఎవరో అడగ్గా అందుకాయన సమా 
ధానమిస్తూ, “యాభై ఆయతులు 
పఠించగల వ్యవధి ఉండింది” అని 
చెప్పారు. (బుఖారీ మున్లిం, 


206 


GN, 


లాయే లా యట sg = SY 
డో ర్‌ J ఓయి తీ! డ్రాత 
‘ds | అడ సై జతర 
శ సస 3 dG CU ల్‌ పీట బ్‌ 
le Ga 


(సహీహ్‌ బుఖారీలోని ఉపవాస ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని ఉపవాసాల 


(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


సహ్‌రీ భుజించటంలో ఆలస్యం చేయాలి. ఎప్పుడో అర్ధరాత్రి పూట నిద్రలేచి గబాగబా 
నాలుగు ముద్దలు తిని పడుకోవటం మంచి పద్దతి కాదు. ఉషోదయం వరకు ఆలస్యం 
చేయాలి. అయితే ఉషోదయానికి ముందే సహ్‌రీ ముగించుకోవాలి సుమా! సహ్‌రీ ముగింపుకూ, 
ఉషోదయానికి మధ్య యాభై ఆయతులు పఠించగలిగేంత వ్యవధి ఉండేటట్లు చూసుకోవటం 


మంచిది. 

1232. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) దగ్గర ఇద్దరు 
ముఅజ్జిన్‌లు (అజాన్‌ ఇచ్చేవారు) 
ఉండేవారు. ఒకరు బిలాల్‌. రెండో 
వారు, ఇబ్నె ఉమ్మె మక్తూమ్‌. ఒకసారి 
దైవప్రవక్త (సల్లం) (సహ్‌రీ భోజనం 
గురించి చెబుతూ) “బిలాల్‌ రాత్రివేళ 
ఉండగానే అజాన్‌ ఇస్తారు. కనుక 
మీరు (తొందర పడకుండా) ఇబ్బె 
ఉమ్మె మక్తూమ్‌ అజాన్‌ ఇచ్చేవరకు 
నిస్సంకోచంగా తినండి, త్రాగండి” అని 
ఉపదేశించారు. 


il GES 59 gl ప్రత - WY 
స్తవ! ట్లు 55 Jb Uys 
al hs de (35 A రగ J% 
En Jk 555 J Sp హక 
రస బే; నలం గ్‌ 0. రక ఆ 
Sie dhde 15 le dys dl Jy Ug 
ale 


ళు 


వ్రత 


https://teluguislam.net - https://telugudua.net 


“2% శః కలీ Pe 
వాదీను కిరణాలు -32 207 SED 


ఇబ్నె ఉముర్‌(రజి) ఉవాచ: వారిద్దరి 
అజాన్‌ల మధ్య ఏమంత ఎక్కువ 
వ్యవధి ఉండేది కాదు. బిలాల్‌ అజాన్‌ 
ఇచ్చి క్రిందికి దిగగానే ఈయన (అంటే 
ఇబ్నె ఉమ్మ వముక్తూమ్‌) అజాన్‌ 
ఇవ్వటానికి పైకెక్కేవారు. 
(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని ఉపవాసాల 
ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
పై హదీసు ద్వారా బోధపడేదేమిటంటే, దైవప్రవక్త (సల్లం) కాలంలో ఇద్దరు 
ముఅజ్జిన్‌లు ఉండేవారు. ఉదయం వేళ ఆ ఇద్దరూ రెండుసార్లు అజాన్‌ ఇచ్చేవారు. మొదటి 
అజాన్‌ అవగానే సహ్‌రీ భుజిస్తున్న ప్రజలు సహ్‌రీ సమయం అయిపోవస్తుందని, కనుక 
త్వరగా సహ్‌రీ ముగించి నమాజ్‌ పన పోయ మొదలెట్టాలని అర్థం చేసుకునేవారు. ఇకపోతే 
రెండో అజాన్‌ అన్నపానీయాలు ఆపేసి నమాజ్‌కు బయలుదేరండి అనే ప్రకటన అన్నమాట. 
ఈ పరంపర ఒక్క రమజాన్‌ మాసంలోనేగాక సంవత్సరం మొత్తం ఇలాగే జరిగేదని హదీసు 
వాక్యాలు తెలుపుతున్నాయి. ఈ విధానం సౌదీ అరేబియాలోని కాబా, మస్పిదె నబవిలలో 
నేటికీ అమల్లో ఉంది. మనం కూడా ఈ విధానాన్ని పాటించాలి. 
ఇకపోతే. రెండు అజాన్‌ల మధ్య ఎంత సమయం ఉండేదన్న విషయమై పండితులు 
న రంల హజత్‌ బిలాల్‌ (రజి) ఉషోదయానికి పూర్వం రాత్రి ఉండగానే అజాన్‌ ఇచ్చి 
కాసేపు ప్రార్థనల్లో నిమగ్నులై ఉండి ఉషోదయం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఉషోదయం 
Me tos అనిపించగానే ఆయన క్రిందికి దిగి అంధులయిన హజ్రత్‌ ఇబ్నె ఉమ్మె 
మక్తూమ్‌కు ఆ విషయం తెలియపరచేవారు. అప్పుడు ఇబ్నె ఉమ్మె మక్తూమ్‌ వుజూ చేసుకొని 
పైకెక్కి ఉషోదయం మొదలుకాగానే అజాన్‌ ఇచ్చేవారు. (ఇబ్నె అల్లాన్‌) 
1233. హజ్రత్‌ అమ్‌ బిన్‌ ఆస్‌(రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మన ఉప 
వాసానికి, గంథవహుల ఉపవాసానికి కాదో! J i os ble is ఆ ja 
మధ్య భేదం సహ్‌రీ భుజించటం. pie ely టపుడు! షు! 
(ముస్తిం) 
(సహీహ్‌ ముస్తింలోని ఉవవాసాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
సహ్‌రీ భుజించటమనేది ముహమ్మదీయ అనుచర సమాజానికి దేవుడు ప్రసాదించిన 
ఒక ప్రత్యేకత. కనుక వారు అల్లాహ్‌ తమకు ఇచ్చిన ప్రత్యేకతను కాపాడుకోవాలి. 


త ys se 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -29 208 ర కా లా 


222వ అధ్యాయం 


ల! Jos యే LC YY 


yall మవ 0 sh Uy le hg U3 


ఇఫ్లార్‌ (ఉపవాస విరమణ)లో త్వరపడటం వల్ల లభించే పుణ్యం, 
ఇఫ్తార్‌ కోసం ఉపయోగించ వలసిన ఆహార పదార్థం, ఇఫ్లార్‌ 
తర్వాత పఠించవలసిన దుఆ 


1234. హజ్రత్‌ సహ్హ్‌ బిన్‌ సాద్‌ (రజి) ఒం దం. 1! 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ WE a 
విధంగా ప్రవచించారు: ఉపవాస విర 
మణ విషయం (ఇఫ్లార్‌)లో త్వరపడి 


Jb A Js dl A acs; 
లై, Tre . జ్‌ 4 గ 
Chal! Jac G లాటీ! Jig Ya 


ale ఎ 
నంతకాలం ప్రజలు శ్రేయోమార్గంపై మ 
ఉంటారు. (బుఖారీ-మున్లిం,) 
(సహీహ్‌ బుఖారీలోని ఉపవాస' ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని ఉవవాసాల 
ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ఇఫ్రార్‌ విషయంలో త్వరపడటమంటే సూర్యాస్తమయానికి ముందే ఉపవాసాన్ని 
 విరమించుకోవటమని అర్ధం ఎంతమాత్రం కాదు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇక 
ఉపవాసాన్ని విరమించుకోవటంలో అనవసరంగా ఆలస్యం చేయకూడదని భావం. ఆ విధంగా 
తొందరపడేవారు ఇహపరాల్లోనూ శ్రేయోసాఫల్యాలను పొందుతారు. ఉపవాసమంటే ఆకలి 
దాహాలతో శరీరాన్ని బాధపెట్టడం, కృశింపజేసుకోవటం కాదు. సాధారణంగా అతివాదులైన 
సూఫీలు ధర్మావలంబనలో ఇలాంటి అతివాద చేష్టలకు పాల్పడుతుంటారు. వాస్తవానికి ఇలాంటి 
అతివాద చేష్టల వల్ల శుభం ఒనగూడదు. శుభం అనేది క్రమశిక్షణ వల్ల, దేవుడు నిర్ణయించిన 
హద్దులకు లోబడి జీవితం గడపటం వల్లనే లభిస్తుంది. కనుక ముస్లింలు ఇఫ్తార్‌ విషయంలో 
త్వరపడినప్పుడే ఇహపరాల సాఫల్యాన్ని తమ స్వంతం చేసుకోగల్లుతారు. 


1235. హజ్రత్‌ అబూ అతియ్యా (రజి) షవరు కా 


కథనం: ఓ రోజు నేను, మస్‌రూఖ్‌ ..:-:: ,, జీ ॥ 
' క్ర Ye bgyed iste Lay: 
(రజి)- ఇద్దరం కలిసి హజ్రత్‌ ఆయిషా gots Ol) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


(రజి.అన్‌హా) దగ్గరికి వెళ్ళాం. అప్పుడు 
మనస్‌రూఖ్‌ (రజి) ఆయిషా (రజి. 
అన్‌హా)తో మాట్లాడుతూ, “దైవప్రవక్త 
(సల్లం) సహచరుల్లో ఇద్దరు వ్యక్తు 
లున్నారు. వారిద్దరూ మంచి పనుల్లో 
ఏమాత్రం అశ్రద్ధ వహించరు. వారిలో 
ఒకడు మగ్రిబ్‌ నమాజు మరియు 
ఇష్తార్‌ విషయంలో త్వరపడతాడు. 
వేరొకడు మగ్రిబ్‌ మరియు ఇఫ్లార్‌ 
ఆలస్యంగా చేస్తాడు. (మరి విరిద్దరిలో 
ఎవరి విధానం దైవప్రవక్త విధానానికి 
అనుగుణంగా ఉంది?)” అని 
అడిగారు. దానికి ఆమె,  “మగ్రిబ్‌ 
మరియు ఇఫ్లార్‌ విషయంలో తొందర 
పడే వ్యక్తి ఎవరు?” అని ప్రశ్నించారు. 
“అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ ” అని 
మస్‌రూఖ్‌ (రజి) తెలుపగా, దానికామె 
“(ఆయన విధానమే సరయినది) 
దైవప్రవక్త (సల్లం) అలాగే చేసేవారు” 
అని చెప్పారు. (మున్దిం, 


209 


CS పలి 10 
వ్వర్షడ!రన్వం 


హక Hat ys 2. Tor yen 
ల ss yall ల్‌ JY (మర 
en] EEN క్‌ చున! 
దృవ స్త ప్ర పతయ బయ్యా 
ఎ పయ Ol gg పే! ప నలం Ss 
hos oe Sn తుడు 
టో డన స శ్రీలత స: టట 
Ell 


Cal 


(సహీహ్‌ మున్లింలోని ఉపవాసాల ప్రకరణం) 


1236. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దేవుడు ఇలా సెల 
విచ్చాడని దైవప్రవక్త (సల్లం) తెలియ 
జేశారు: నా దాసుల్లో త్వరగా ఇషఫ్టార్‌ 
చేసేవారు నాకు అత్యంత ప్రియత 
ములు, (తిర్మిజీ- హనన్‌) 


న్యం లలల 8 fev. 

Al గ్రా హ్హా gl ప్రాత = MYT 

Wl de వక్రత! ర్వీ 0 :06 మ 
3 = లభ we 

sere క VE ls న 


ఇీీ (ఈ 
శ్‌ 


(నుననె తిర్మిజీలోని ఉవవాన ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


210 


వాదీను కిరణాలు -2 - 


1237. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ 
(రజి)కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు: ఇటు 
(తూరుపు దిక్కు) నుంచి రేజీకటి 
కమ్ముకోవటం ప్రారంభించి, పగటి 
వెలుగు, అటు పశ్చిమ దిక్కుకు) వెడలి 
పోయి సూర్యుడు అస్తమిస్తే ఉపవాసి 
తన ఉపవాసాన్ని విరమించుకున్నట్లే; 

(బుఖారీ, ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని ఉపవాన ప్రకరణం -న 


(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


రా కాలూ 


ce pe స? యూ రూ లు! (2 (1) 


il ఏసు బజాపీటి! నం 


హీహ్‌ ముస్తింలోని ఉవవాసాల 


సూర్యుడు పశ్చిమ దిక్కున అస్తమించగానే ఉపవాస సమయం ముగిసిపోతుంది. 


కనుక సూర్యాస్తమయం తర్వాత ఉపవాసి ఎమో తినకపోయినా త్రాగకపోయినా అతని 
ఉపవాసం మాత్రం ముగిసిపోయినట్లుగానే పరిగణించబడుతుంది. ఈ హదీసు ఉపవాస 
వ్యవధిని నిర్ణయిస్తోంది. ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాస సమయం 
ఉంటుంది. అంతకన్నా ఎక్కువ సమయం ఉపవాసం పాటించటం వృధా ప్రయాస మాత్రమె. 
దానివల్ల దేవుడు ప్రసన్నుడు కాడు, అప్రసన్నుడౌతాడు. 


1238. హజ్రత్‌ అబూ ఇబ్రాహీమ్‌ 
అబ్దుల్లాహ్‌ బిన్‌ అబూ బెఫా (రజి) 
కథనం: మేమొకసారి దైవప్రవక్త 
(సల్లం, వెంట ప్రయాణంలో ఉన్నాం. 


గాల అ mn 
‘ea లా ie Moe iF 


ఆరోజు ఆయన ఉపవాసంలో 
ఉన్నారు. సాయంత్రం సూర్యాస్త J 440 జ క RE UG 
మయం కాగానే ఆయన తోటి క. Je tl ఏ st 


ప్రయాణీకుల్లోని ఒకతన్ని సంబోధిస్తూ, 
“దిగు, దిగి నా కోసం సత్తుపిండి కరగ 
బెట్టు” అన్నారు. ఆ మాట విని అతను, 
“ఇంకాసేపు ఆగితే బాగుంటుంది” 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


అన్నాడు, “దిగు, దిగి నా కోసం సత్తు 
పిండి కరగబెట్టు” అని దైవప్రవక్త 
(సల్లం) మళ్ళీ ఆదేశించారు. కాని 
అతను “సూర్యరశ్మి ఇంకా మిగిలి 
ఉంది, కాసేపు ఆగండి” అన్నాడు 
మళ్ళీ. కాని దైవప్రవక్త (సల్లం) (మాత్రం 
అతని మాటలేవీ పట్టించుకోకుండా), 
“దిగు, దిగి నా కోసం సత్తుపిండి కరగ 
బెట్టు” అని అన్నారు. 


హదీసు ఉల్లేఖకులయిన అబ్బుల్లాహ్‌ 
(రజి) ఇలా అంటున్నారు: అప్పుడు ఆ 
వ్యక్తి వాహనం దిగి దైవప్రవక్త 
(సల్లం)కు సత్తు కరగబెట్టి ఇచ్చాడు. 
ఆయన దాన్ని సేవించి తన చేతిని 
తూర్పు వైపు సూచిస్తూ మోరు ఇటు 
నుంచి రేజీకటి కమ్ముకున్నట్లు చూడ 
గానే ఉపవాసి తన ఉపవాసాన్ని 
విరమించుకున్నాడని భావించండి” 
అని ఉపదేశించారు. 

(బుఖారీ- మున్దిం, 


211 


ర శాల 
లం DU టు లీ! ౮౪ ప య. 


య. వ. యం 


శ 0, భల లో 


న్‌ ర న 


(సహీహ్‌ బుఖారీలోని ఉపవాస ప్రకరణం - సహీహ్‌ ముస్తీంలోని ఉవవాసాల 


ప్రకరణం, 


1239. హజ్రత్‌ సల్మాన్‌ బిన్‌ ఆమిర్‌ 
జబ్బీ సహాబీ (రజి) కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: మీలో ఎవరయినా 
ఉపవాసం విరమించదలచుకున్న 
ప్పుడు (ఇఫ్తార్‌ చేయదలచుకున్న 


ట్ర! బైట రా SUL ప 1 

BD నలత శక రది పత దం బద 
టట RE 
“చట రసల seb 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ప్పుడు) ఖర్జూరపండుతో ఉపవాసం 

విరమించాలి. అది లభించకపోతే 

నీళ్ళతో విరమించాలి. ఎందుకంటే నీరు 
చాలా పరిశుద్ధమైన పదార్ధం. 

(అబూదావూద్‌, తిర్మిజీ- 

హనన్‌, సహీహ్‌) 


212 


(సుననె అబూదావూద్‌లోని ఉపవాసాల ప్రకరణం - నుననె తిర్మిజీలోని ఉపవాన 


అధ్యాయాలు) 

1240. హ(జత్‌ అనస్‌(రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) నమాజుకు ముందు 
కొన్ని ఖర్జూర. పండ్లతో ఉపవాసం 
విరమించేవారు. ఒకవేళ ఖర్జూర పండ్లు 
లభించకపోతే ఎండు ఖర్జూరాలతో 
నయినా విరమించేవారు. అవీ లభిం 
చని పక్షంలో కొన్ని గుటకల నీళ్ళతో 
ఉపవాసాన్ని విరమించేవారు. 


(అబూదావూద్‌, తిర్మిజీ- తిర్మిజీ దనిని 
“వాసన్‌” కోవకు చెందిన వాదీసుగా 
పేర్కొన్నారు) 


A టైం లీ లు rt: 

SJ sek ప్త త O25 తళ 08 
అధ్యా పత నే రక అధు 6 fa 
sl Gs 5 ప్రి Gl 


ఖీ 


(సుననె అబూదావూద్‌లోని ఉవవాసాల ప్రకరణం - నుననె తిర్మిజీలోని ఉపవాన 


అధ్యాయాలు) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు =2 213 రగా కార్‌ 


223వ అధ్యాయం 


తయ తహ అయి! pl LG Yr 


hss మయి SWE పం 1353 


ఉపవాసి తన నాలుకను, ఇతర అవయవాలను అధర్మమైన 
పనుల నుండి, తిట్లు శాపనార్థాల వంటి చెడు చేష్టల నుండి 
కాపాడుకోవాలి 


1241. హజ్రత్‌ అబూహురైరా (రజి) | టంత జ! 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ద్ర 19 :జ్లక్ల త లం 06 :06 టూ 
ఇలా ప్రబోధించారు: మోలో 
ఎవరయినా ఉపవాసం పాటిస్తే, ఆ 
రోజున వారు వ్యర్థమైన మాటలు 
మాట్లాడరాదు. గలాటా చేయరాదు. 
ఒకవేళ ఎవరయినా తమలి దూషిస్తే 
లేక కయ్యానికి కాలుదువ్వితే వారితో- 
“నేను ఉపవాసమున్నానండీి అని 
(మర్యాదగా) చెప్పేయాలి. 


గ్‌ 3 తో శ్‌ లో por ® త త: ౪ 
మా జ. 5 (yo వు 
VG J యా! టయ ob Coa Yj 


ale fie le gli Jab 


(బుఖారీ-ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని ఉపవాన ప్రకరణం - సహీహ్‌ ముస్థింలోని ఉపవాసాల 
(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకు ముందు 217వ అధ్యాయంలో కూడా వచ్చింది. అందులోని 
అంశం ఈ అధ్యాయానికి కూడా వర్తిస్తుంది. కనుక దానిని ఇక్కడ కూడా ప్రస్తావించటం జరిగింది. 
ఇందులో బోధింపబడిన విషయమేమిటంటే ఒక ఉపవాసి తన ఉపవాస స్థితిలో ఆహారపానీ 
యాలకు, సంభోగ సంబంధాలకు దూరంగా ఉన్నట్లే తన నాలుకను, ఇతర శరీరావయవాలను 
కూడా అధర్మ కార్యకలాపాల నుండి కాపాడుకోవాలి. ఒకవేళ ఎవరయినా ఉడికించటానికి, 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 214 ERI ID 


Cla 


కవ్వించటానికి ప్రయత్నించినా అనవసరంగా దాని రొంపిలో దిగబడకుండా తెలివిగా తప్పించు 
కోవాలి. ఎల్లప్పుడూ దైవధ్యానంలో, ఖుర్‌ఆన్‌ పారాయణంలో నిమగ్నులై ఉండాలి. 


1242. హజ్రత్‌ అబూహురైరా (రజి) శక డవ! JG :dU wey \YEY 
గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త dia «J లానే! 05 బ్‌నేటో 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
ఎవరయినా (ఉపవాసం ఉండి కూడా) 
అబద్దాలు చెప్పటం, వాటిని అమలు 
చేయటం వదలుకోకపోతే ఆ వ్యక్తి 
అన్నపానీయాల్ని వదలిపెట్టడం పట్ల 
దేవునికి ఎలాంటి ఆసక్తి ఉండదు. 
(బుఖారీ, 


sly) “rs; ens (ar ol ధో ana 
ree 


(సహీహ్‌ బుఖారీలోని ఉవవాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఉపవాస వ్రతాన్ని పాటించేవారు దాని ఆశయాలను కూడా నెరవేర్చాలని ఈ హదీసు 
నొక్కి వక్కాణిస్తోంది. ఉపవాసి ఒకవైపు దైవప్రసన్నత కోసం కృషి చేస్తూ, మరో వైపు దైవాగ్రహానికి 
దారితీసే అధర్మ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉండాలి. లేనిపక్షంలో అలాంటి 
ఉపవాసులకు ఎలాంటి పుణ్యం లభించదు. పైగా ఉపవాసస్థితిలో ఉండి కూడా ధర్మవిరుద్ద 
మయిన చేష్టలకు పాల్పడినందుకు పాపాన్ని కొనితెచ్చుకోవలసి ఉంటుంది. (వారి నిరాహార 
దీక్ష పట్ల దేవునికి ఎలాంటి ఆసక్తి లేదు) అంటే వారు ఉపవాసాన్ని మానేసి తినటం త్రాగటం 
మొదలుపెట్టాలని అర్ధం ఎంతమాత్రం కాదు. ఇదొక హెచ్చరిక. వారు తమలో దైవభీతిని 
పెంపొందించుకొని చెడులకు దూరంగా ఉండాలన్నదే దాని ఉద్దేశ్యం. 


https://teluguislam.net - https://telugudua.net 


హాదీను కిరణాలు-2 


224వ అధ్యాయం 


ral ప్రా 


215 


వరయ ర్వ 


యయా gt AE 


ఉపవాసానికి సంబంధించి కొన్ని ఆదేశాలు 


1243. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మోలో ఎవ 
రయినా ఉపవాస స్థితిలో మరిచిపోయి 
ఏదన్నా తిన్నా లేక త్రాగినా (వారి ఉప 
వాసం భంగం కాదు. ఆ తర్వాత 
మరేమో తినకుండా) వారు తమ ఉప 
వాసాన్ని పూర్తిచేసుకోవాలి. ఎందుకంటే 
వాస్తవానికి వారికి దేవుడు తినిపిం 
చాడు, త్రాపించాడు. (బుఖారీ, మున్లిం) 


al —— స ౯. ల్‌ జ] [రక్‌ 
er ve ల్‌ Po 1. స 


Apr 


ale sis GUIS dl 1. 


(సహీహ్‌ బుఖారీలోని ఉపవాన వ్రకరణం - సహీహ్‌ ముస్లింలోని ఉపవాసాల 


ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఉపవాస స్థితిలో మరిచిపోయి ఏదయినా తిన్నా త్రాగినా దానివల్ల ఉపవాసానికి ఎలాంటి 
భంగం కలగదు. గుర్తొచ్చిన వెంటనే ఆ పనిని వదలిపెట్టి ఉపవాసాన్ని కొనసాగించాలి. ఆ 
ఉపవాసాన్ని మళ్ళీ పాటించనవసరం లేదు. అదే విధంగా దానికి ఎలాంటి పరిహారాన్ని కూడా 


చెల్లించుకోవాల్సిన అవసరం లేదు. 


1244. హజ్రత్‌ లఖీత్‌ బిన్‌ సబిరా (రజి) 
కథనం: నేను దైవప్రవక్త (సల్లం) ను 
అడిగాను, “దైవప్రవక్తా! నాకు వుజూ 
గురించి తెలియజేయండి” అని. 
అందుకాయన నాకు ఈ విధంగా 
ఉపదేశించారు: సంపూర్ణరీతిలో వుజూ 


సూ రాం bd రాజు - 18 
పే! లలు ౪ త. Se 


Eh 


జో 


JU pe తో ఆత! 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 216 GN, 


తడుపుకో. (సువాసనను గట్టిగా పిల్చి si ల ies ర sf స యి! 
నట్టు) ముక్కులోనికి బాగా నీళ్ళు సమన మ్మా. లట galls wsls 
ఎక్కించి శుభ్రం చేసుకో. అయితే త్‌ తె 
ఉపవాస స్థితిలో మాత్రం అలా చేయ రా 
నవసరం లేదు. 
(అబూదావూద్‌, తిర్మిజీ - హసన్‌) 
(సుననె అబూదావూద్‌లోని ఉపవాసాల ప్రకరణం - నుననె తిర్మిజీలోని ఉపవాసానికి 
సంబంధించిన అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 

సాధారణ పరిస్థితుల్లో బాగా వుజూ చేయాలనుకున్నప్పుడు ముక్కులోనికి నీళ్ళు ఎక్కించి 
ముక్కును పూర్తిగా శుభ్రం చేసుకోవటం, నోటిలోనికి నీళ్లు తీసుకుని పుక్కిలిస్తూ 'గరారా' 
కూడా చేయటం అవసరం. అయితే ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ విధంగా చేయకపోవటమే 
మంచిది. లేనిపక్షంలో ముక్కు లేక గొంతు ద్వారా నీళ్లు లోనికి వెళ్లిపోయి ఉపవాసం భంగం 
అయ్యే ప్రమాదముంది. 
1245. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) క"! ర్‌ we ప. 1౬0 
కథనం: ఒక్కోసారి దైవప్రవక్త (సల్లం) మ! వ 2! ర తళ టం 
ఉషోదయం వేళ (నిద్ర లేచేటప్పుడు 3 30 జ = + ప్‌! © wir = 
ఆ రాత్రి తమ భార్యతో కలిసి Se rer =! 
ఉండటం చేత లైంగిక అశుద్ధావస్థలో “శం ఆ 
ఉండేవారు. ఆ తర్వాత (ఉషోదయం 
వేళ) స్నానం చేసి ఉపవాసం ఉండే 
వారు. (బుఖారీ-మున్లిం, 

(సహీహ్‌ బుఖారీలోని ఉపవాస ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని ఉపవాసాల 

ప్రకరణం) . 
1246. హజ్రత్‌ ఆయిషా (రజి) షష 15 ప ప్ర - ఈఈ 
మరియు ఉమ్మె సలమా (రజి. ౬.” మత సల 

2 MJ OE దళ Ups Py ఆం 

అన్‌హా)లు చేసిన కథనం (ప్రకారం క్ష టే 
దైవప్రవక్త (సల్లం) ఒక్కోసారి తెల్లవారు 


https://teluguislam.net - https://telugudua.net 


_ హదీను కిరణాలు -2 217 galt, 


(నిద్ర) లేచేటప్పుడు లైంగిక అశుద్ధా సజ ఫీ ద న ne క 
వసలో ఉండేవారు. అయితే అది క్ష నా 

ఫ్‌ ale 
స్వప్నావస్థలో జరిగిన వీర్యస్థలనం 


కాదు. ఆ తర్వాత ఆయన అదే స్థితిలో 
ఉపవాసం ప్రారంభించేవారు. 


(బుఖారీ, ముస్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని ఉపవాస ప్రకరణం - సహీవా ముస్తీంలోని ఉపవాసాల 
(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


పై రెండు హదీసుల భావం ఒక్కటే. దైవప్రవక్త (సల్లం) కొన్నికొన్నిసార్లు నిద్రలేచేటప్పుడు 
లైంగిక అశుద్ధావస్థలో ఉండేవారు. అయినప్పటికీ ఆయన అదే స్థితిలో సహ్‌రీ భుజించి 
ఉపవాసం మొదలుపెట్టేవారు. ఆ తర్వాత తలంటు పోసుకొని నమాజ్‌ చేసేవారు. నమాజ్‌ 
చేయటానికి పరిశుభ్రత అవసరంగాని, ఉపవాసం [ప్రారంభించటానికి పరిశుద్ధావస్థ అవసరం 
లేదు. అంచేత లైంగిక అశుద్ధస్థితిలో ఉపవాసం ప్రారంభించినా దానివల్ల ఉపవాసానికి ఎలాంటి 
భంగం కలగదు. 


మరో విషయం ఎమిటంటే దైవప్రవక్త (సల్లం)కు కలిగే అశుద్దావస్థ భార్యతో 
సంభోగించినందువల్ల కలిగేదే గాని స్వప్నావస్థలో వీర్యస్థలనం వల్ల కలిగేది కాదు. ఎందుకంటే 
ప్రముఖుల అభిప్రాయం ప్రకారం స్వష్నావస్థలో. వీర్యస్థలనం అనేది పైశాచిక దుష్ట డ్రేరేపణల 
వల్ల జరుగుతుంది. దైవప్రవక్తలు అలాంటివాటి నుండి సురక్షితంగా ఉంటారు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


225వ అధ్యాయం 


(ప! త్ర 


అన్నతో 


2 రయ ok 0G _ YYo 


ల! శ ర్‌ 
ముహర్రమ్‌, షాబాన్‌ మరియు గౌరవప్రదమైన మాసాల్లో 
పాటించే ఉపవాసాల ఘనత 


1247. హజత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా ప్రవచించారు: రమజాన్‌ 
తర్వాత దేవుని మాసమయిన 
ముహగ్రమ్‌ నెలలో పాటించబడే 
ఉపవాసాలు అత్యంత శ్రేష్టమైనవి. అదే 
విధంగా ఫర్డ్‌ (విధి) నమాజుల తర్వాత 
పాటించబడే (నఫిల్‌) నమాజుల్లో తహ 
జ్ఞాద్‌ నమాజు అత్యంత శ్రేష్టమైనది. 
(ముస్టిం) 


hy s ws Cis) ఫం 
ul డ్‌ తానీ లో! లా 


1 
గయ!) మీక శ! ds 2 
ప 4 ne న క (రు! 
పయ ay ప్త బయ! Jal; 
lms ely Ji 


(సహీహ్‌ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ముహర్రమ్‌ మాసపు ఘనతను వెల్లడించటానికి దాన్ని “దేవుని మాసం" అని అనటం 
జరిగింది. ఉదాహరణకు మనం దైవగృహం, దేవుని ఒంటె అని చెబుతుంటాం. అలా చెప్పినంత 
మాత్రాన అవి దేవుడు వాడుకునే వస్తువులు కానక్కర్లేదు. వాటి విశిష్టతను వివరించటమే 
దాని ఉద్దేశ్యం. నాలుగు గౌరవప్రదమైన మాసాల్లో ముహగ్రమ్‌ కూడా ఒకటి. ఇస్తామోయ 
క్యాలెండరు ఈ మాసంతోనే (ప్రారంభమవుతుంది. మిగతా మూడు మాసాలు జుల్‌ఖాదా, 


జుల్‌హిజ్ఞా, రజ్జబ్‌. వీటిలో ముహర్రమ్‌ మాసపు 


ప్రత్యేకత ఎమిటంటే ఈ నెలలో పాటించబడే 


ఉపవాసాలు ఒక్క రమజాన్‌ నెలను మినహాయించి చూస్తే మిగతా నెలలన్నిటి ఉపవాసాల 


కన్నా ఎంతో శ్రేష్టమైనవి. 


1248. హ(జత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: దైవప్రవక్త (సల్లం) షాబాన్‌ 


యటం టే! 55 పమిట పు ఎ 


11 ఓగ 


https://teluguislam.net - iiss /telugudua.net 


హదీను కిరణాలు -2 219 SIE 


నెలలో (నఫిల్‌) ఉపవాసాలు పాటించి ర్‌ గ స ల్లో ల్‌ గే TOU 
నంతగా మరే ఇతర నెలలోనూ సడ ey రత Hp ole రూ Hl 


పాటించేవారు కాదు. నిశ్చయంగా J} Su a AU pl) ల ds 
ఆయంన షాబాన్‌ నెలసాంతం 


న als Gis . స్య 
ఉపవాసం పాటించేవారు. 


వేరొక ఉల్లేఖనం ప్రకారం షాబాన్‌ 
నెలలోని కొన్ని రోజులు మినహాయించి 
మిగతా రోజులన్నీ ఆయన ఉపవాసం 
పాటించేవారు. (బుఖారీ-ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని ఉవవాన ప్రకరణం - సహీహ్‌ ముస్థింలోని ఉపవాసాల 
(ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త (సల్లం) షాబాన్‌ మాసంలో అత్యధికంగా ఉపవాసాలు పాటించటానికి గల 
కారణాన్ని వేరొక హదీసు ఈ విధంగా వివరించింది: దాసుల కర్మలు షాబాన్‌ మాసంలో 
దైవసన్నిధిలో ప్రవేశపెట్టబడతాయి. అందుకని దైవప్రవక్త (సల్లం) తాను ఉపవాసంలో ఉన్న 
స్థితిలోనే తన కర్మలు దైవసన్నిధిలో ప్రవేశపెట్టబడాలన్న ఉద్దేశ్యంతో ఆ మాసంలో వీలైనంత 
ఎక్కువగా ఉపవాసాలు పాటించేవారు (నసాయి). 

అయితే సామాన్య ముస్లింలు మాత్రం షాబాన్‌ మాసపు పదిహేనవ తేదీ వరకు 
ఉపవాసాలు పాటిరది ఆ తర్వాత నఫిల్‌ ఉపవాసాలు పాటించటం మానుకోవాలి. లేకపోతే 
ఒళ్ళు నీరసించి, శక్తిసామర్థ్యాలు క్షీణించి రమజాన్‌ మాసంలో విధిగా పాటించవలసిన 
ఉపవాసాల మోద దాని ప్రభావం పడవచ్చు. అది వాంఛనీయం కాదు. ఇకపోతే దైవప్రవక్త 
(సల్లం) సంగతి వేరు. ఆయనకు దేవుని తరపు నుండి ఎంతో ఆధ్యాత్మిక శక్తి లభిస్తూ ఉండేది. 
అందువల్ల ఆయన ఎన్ని ఉపవాసాలు పాటించినా నీరసించిపోయేవారు కాదు. బహుశా 
అందుకేనేమో తాను స్వయంగా “సౌమె విసాల్‌ (నిరంతర ఉపవాసాలు) పాటించినప్పటికీ 
ఆయన తన అనుచర సమాజాన్ని మాత్రం ఆ విధంగా నిరంతరంగా ఉపవాసాలు పాటించకుండా 
వారించారు. 


1249. హ(జత్‌ ముజీబా బాహిలియా రా యహూ 


la “ఉన 1౬న 
తన తండ్రి లేక పెదనాన్న నుండి చేసిన సాయం Rt ie Ju 
కథనం ప్రకారం ఆయన ఒకసారి 


చ లాగ ఖ్‌ స్తం ము Ay గగ ఘు! 
దైవప్రవక్త (సల్లం) ను సందర్శించుకొని న 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక 
సంవత్సరానికి తిరిగొచ్చారు. అప్పటికి 
ఆయన చాలా మారిపోయి ఉన్నారు. 
ఆయన వాలకంలో చాలా మార్పు 
లొచ్చాయి. (దైవప్రవక్త - సల్లం- తన 
వంక ఆశ్చర్యంగా చూస్తుంటే) “ఎమిటి 
దైవప్రవక్తా! నేనెవర్కో గుర్తురావటం 
లేదా?” అన్నారు. “అదే, ఎవర్నువ్వు?” 
అని అడిగారు దైవప్రవక్త(సల్లం). “నేను 
దైవప్రవక్తా! బాహిలీని..... క్రితం సంవ 
మో దగ్గరికి వచ్చాను 
చూడండి.....” అన్నారాయన. ఆ మాట 
విని దైవప్రవక్త (సల్లం) ఆశ్చర్య 
పోతూ,“(నువ్వా!) ఎమిటి మనిషి అలా 
మారిపోయావ్‌. ఇంతకు ముందు 
చాలా బావుండే వాడివే!” అన్నారు. 
అందుకాయన “(మరేంలేదు దైవ 
ప్రవక్తా!) నిరుడు మిమ్మల్ని కలుసుకొని 
వెళ్ళినప్పటి నుంచి (పగలల్లా ఉప 
వాసం పాటించి) కేవలం రాత్రి భోజనం 
మాత్రమే చేస్తున్నాను” అని చెప్పారు. 
'అది విని దైవప్రవక్త (సల్లం) ఆయన్ని 
మందలిస్తూ, “ఆత్మ శిక్షకు పాల్ప 
దావా? (ఇక నుంచి) సహన మాసం 
(రమజాన్‌) లో ఉపవాసాలు పాటించి 
ఆ తర్వాత ప్రతి నెలా ఒక రోజు 
మాత్రమే ఉపవాసం ఉండు” అని 
హితోపదేశం చేశారు. “నా దగ్గర చాలా 
బలముంది. కనుక ఉపవాసాల 


220 


Gel 


pe ul hl Ist 0h య్యా 
gd lab డే 06 CE 233 :06 
కో యు యు లేం ల. 
దు దమ 6 :06 CE! మవ మక 

క్షత రండు. క 1 Ceis6 ie 
re ; dG di 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 221 ఈడ 


సంఖ్యను మరికాస్త పెంచండి” అని ల ‘JG ye గక ప్రి యు యు! 
కోరారాయన. “అయితే రెండు రోజులు 
ఉపవాసం ఉండు” అని అన్నారు 
దైవప్రవక్త (సల్లం). ఆయన మళ్ళీ, + 
“ఇంకాస్త పెంచండి”అని కోరారు. 
“మూడ్రో జులు ఉపవాసం ఉండు 


లేరళ్ణుక నంత : రం తా 
(కు: 06 అటక పరము JG gs 

oe Ieee: Ju 
06 515 భమ ప్ర DE 
sly. Gee Gia అవీ! wl 


చాలు” అని అన్నారు దైవప్రవక్త 
రా ఇం ET A yy త 


(సల్లం,. 

ఆయన మళ్ళీ “నా కోనం ఇంకా 
పెంచండి అని కోరారు. అప్పుడు దైవ 
ప్రవక్త (సల్లం) “(అవసరం లేదు) గౌరవ 
ప్రదమైన మాసాల్లో (మూడ్రోజులు) 
ఉపవాసం పాటించి ఆ తర్వాత వదలి 
పెట్టు. గౌరవప్రదమైన (నిషిద్ధ) 
మాసాల్లో ఉపవాసం పాటించి ఆ 
తర్వాత వదలిపెట్టు. గౌరవప్రదమైన 
(నిషిద్ధ) మాసాల్లో మూడ్రోజులు 
ఉపవాసం పాటించి ఆ తర్వాత వదలి 
పెట్టు” అని (మూడుసార్లు) బోధిం 
చారు, 


ఆ సమయంలో ఆయన తన మూడు 
వ్రేళ్ళను కలుపుతూ, వదిలేస్తూ సైగ 
చేసి చూపించారు. (అబూదావూద్‌) 


(సుననె అబూదావూద్‌లోని ఉపవాసాల వ్రకరణం, 


షేఖ్‌ అల్‌బానీగారు “అత్తాలీఖుర్రగీబు అలత్తర్‌గీబి వత్తర్‌హాబ్‌' అనే గ్రంథంలో ఈ 
హదీసు ఆధారాలను బలహీనమైనవిగా ఖరారు చేశారు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 222 eID 


ముఖ్యాంశాలు 


ముజీబా బాహిలియా తండ్రి పేరు అబ్దుల్లాహ్‌ బిన్‌ హారిస్‌ బాహిలీ. ఒకవేళ ఈ హదీసుని 
వివరించినది ఆమె పెదనాన్న అయితే ఆయన పేరు తెలియదు. దానిక్కారణం ఆయన గారి 
అసలు పేరు ఖ్యాతిగాంచలేదు. ఏమయినప్పటికీ ఆయన ఒక సంవత్సరం మొత్తం పగలల్లా 
ఉపవాసం ఉండి కేవలం రాత్రి భోజనం మాత్రమే చేసేవారు. దానివల్ల ఆయన ఆరోగ్యం 
చాలా దెబ్బతిన్నది. అది చూసి దైవప్రవక్త (సల్లం) ఆయన్ని మందలించి ఎల్లప్పుడూ ఉపవాసం 
పాటించవద్దని వారించారు. దానికి బదులు ప్రతి నెలా ముఖ్యంగా నిషిద్ధ (అంటే గౌరవ 
ప్రదమైన) మాసాల్లో మూడ్రోజులు ఉపవాసముండి ఆ తర్వాత వదిలేయమని తాకీదు చేశారు. 
ఒక సత్కార్యానికి పదిరెట్ల పుణ్యం లభిస్తుంది. కనుక మూడ్రోజులు ఉపవాసముంటే ముప్ఫై 
రోజులు ఉపవాసం పాటించినబ్లే. ఆ విధంగా ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసముంటే 
నిత్యం ఉపవాసం పాటించినబ్లే అవుతుంది కదా! 


ఒకవేళ ఎవరయినా మరీ ఎక్కువ ఓపిక ఉన్నవారయితే వారు దావూదీ ఉపవాస 
వ్రతాన్ని అనుసరించాలి. అంటే ఒకరోజు ఉపవాసం పాటిస్తే, మరోరోజు ఉపవాసం వదిలేయాలి. 
దావూద్‌ (అలైహిస్సలామ్‌) ఇలాగే చేసేవారు. మరో విషయం ఏమిటంటే మనిషి ఉపవాసానికి 
అలవాటు పడిపోకూడదు. అలవాటు పడిపోతే ఉపవాసంలో ఆకలి, బాధ అనిపించదు. కనుక 
ఒకరోజు విడిచిపెట్టి మరో రోజు ఉపవాసం పాటించాలి. దానివల్ల సరికొత్తగా ఉపవాసం 
ప్రారంభించినప్పుడల్లా ఆకలి బాధలు కల్గుతాయి. అవి పుణ్యఫలాలకు కారణభూతమవుతాయి. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


226వ అధ్యాయం 


223 


BRIAN 


లే Fs pall pa దర. 111 


dl se J ll 
జల్‌హిజ్ల్ఞా మాసపు తొలి దశకంలో 


ఉపవాసం మరియు ఇతర సత్మార్యాల ఘనత 


1250. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం ప్రకారం, దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: రమజాన్‌ 
మాసపు తొలి పదిరోజుల్లో చేయబడిన 
సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన 
సత్కార్యాలేవీ దేవుని దృష్టిలో అత్యంత 
ప్రియమైనవి కావు. 

అది విని సహచరులు సందేహ 
పడుతూ,  “దైవప్రవక్తా! అల్లాహ్‌ 
మార్గంలో చేయబడే పోరాటం కూడా 
(దాని కన్నా ప్రియమైనది) కాదా?” అని 
అడిగారు. దానికి సమాధానమిస్తూ, 
“అల్లాహ్‌ మార్గంలో చేయబడిన 
పోరాటం కూడా (ప్రియమైనది) కాదు. 
ఒకవేళ ఎవరయినా ధన ప్రాణాలు 
సమేతంగా బయలుదేరి వాటిలో ఎదీ 
తిరిగిరాకపోతే (అంటే దైవమార్గంలో 
వీరమరణం పొందితే మాత్రం 
నిశ్చయంగా అతను శ్రేష్ణుడే)” అని 
చెప్పారు, (బుఖారీ) 


Al G5 లాడ్‌ లీ os - (10+ 
ba UG మో Al he Jb :d¥ Us 
be dl Je బ్రయి! (ము! hl 
JG ll ప తే ‘EN win 
స Ia It 
Cds hie Yj :dG 
Ws is rs ohh డు eh Es 
TDD 


(సహీహ్‌ బుఖారీలోని పండుగల ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


ఇ 


వాదీను కిరణాలు -2 224 భయం 


I 


ముఖ్యాంశాలు 


జిల్‌హెజ్ఞా మాసపు మొదటి పదిరోజుల్లో హజ్‌ యాత్రికులు ప్రత్యేక ఆరాధనా కార్య 
కలాపాలు నిర్వర్తిస్తారు. కాని హజ్‌ చేయలేకపోతున్నవారు ఆ పుణ్యానికి నోచుకోలేరు. అందుకని 
అలాంటివారు తమ స్వంత ప్రదేశాల్లోనే ఉండి నఫిల్‌ ఉపవాసాలు ఇతర ఆరాధనా 
కార్యకలాపాలు చేసుకొని వీలైనంత ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించుకోగలగాలన్న ఉద్దేశ్యంతో 
జిల్‌హిజ్ఞా మాసపు తొలి పది రోజుల్లో చేయబడే సత్కార్యాలు దేవునికి అత్యంత ప్రియమైనవని 
ప్రకటించడం జరిగింది. ఇస్లాంలో 'జిహాద్‌'కు చాలా ప్రాముఖ్యత ఉందన్న విషయం కూడా 
ఈ హదీసు ద్వారా బోధపడుతున్నది. 


https://teluguislam..net - https://telugudua.net 


.హాదీను కిరణాలు -2 225 మయ ద్య 


227వ అధ్యాయం 


ned తో 


సూ (౫ (కి Je 2G 1 
BOA గ 


అరఫా రోజు మరియు ముహర్రమ్‌ మాసపు 
తొమ్మిదో, పదో తేదీల్లో పొటించబడే ఉపవాసాల ఘనత 


1251. హజత్‌ అబూ ఖతాదా (రజి) |! స SG yl be _ 1101 
కథనం: దైవప్రవక్త (సల్లం)ను అరఫా టం పై ప్త త J2 20 గా 
నాటి ఉపవాసం గురించి విచారిం సుయ! హు! He 6 త ఖే 
చటం జరిగింది. అందుకాయన “ ha డర; 
అ చి లీ రే గ 

సమాధానమిస్తూ, “అది క్రితం యేడు | - 
మరియు వచ్చేయేటి పాపాలన్నిటినీ 
తుడిచిపెట్టెస్తుంది” అని వివరించారు. 

(ముస్లిం, 

(సహీహ్‌ ముస్టింలోని ఉపవాసాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

జుల్‌హిజ్ఞా మాసపు తొమ్మిదో తేదీని “అరఫా రోజు అని పిలుస్తారు. ఆ రోజు హజ్‌ 
యాత్రికులందరూ అరఫాత్‌ మైదానంలో ఆగుతారు, కనుక ఆ రోజును 'అరఫాత్‌ రోజుగా 
వ్యవహరిస్తారు. ఆ విధంగా అరఫాత్‌ మైదానంలో ఆగటమనేది హజ్‌ విధులన్నిటిలోనూ అత్యంత 
ప్రధానమైనది. దాన్ని నిర్వర్తించకపోతే  హజే నెరవేరదు. హజ్‌ యాత్రికులు ఆ రోజున ప్రార్థనలు, 
సంకీర్తనల్లో నిమగ్నులై ఉంటారు. ఆనాడు వారికి అదే గొప్ప ఆరాధనగా పరిగణించబడుతుంది. 
కనుక వారు ఆ రోజు ఉపవాసం పాటించటం అభిలషణీయం కాదు. కాని హజ్‌ యాత్రలో 
పాల్గొనని వారికి మాత్రం ఆ రోజు ఉపవాసం పాటిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. ఆ ఒక్క 
ఉపవాసం రెండేళ్ల పాపాలను తుడిచిపెట్టేస్తుంది. 


1252. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) "| - సాం రాక్‌ త్రో! ధం 110% 
మ. (ప్రకారం డక (సల్లం) న ఘం పత తేలు. das 
ఆషూరా రోజు (అంటే ముహగ్రమ్‌ నెల huts Er Ero 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 226 రహా రూ 


aa 


పదో తేదీన) స్వయంగా ఉపవాసం 
ఉన్నారు. ఆ రోజు ఉపవాసం పాటించ 
మని (తన సహచరుల్ని) ఆదేశించారు 


కూడా. (బుఖారీ-ముస్లిం,) 
(సహీహ్‌ బుఖారీలోని ఉపవాస ప్రకరణం -నహీహ్‌ ముస్టింలోని ఉపవాసాల 
ప్రకరణం) 

ముఖ్యాంశాలు 


ముహరగ్రమ్‌ పదో తేదీని “ఆషూరా” అని పిలుస్తారు. ఇతర హదీసుల ద్వారా తెలిసేదే. 
మంటే, దైవప్రవక్త (సల్లం) మక్కా నుండి మదీనాకు వలసవచ్చినప్పుడు మదీనాలోని యూదులు 
ముహగర్రమ్‌ మాసపు పదో తేదీన ఉపవాసం పాటించటాన్ని ఆయన గమనించారు. వారిని 
ఉద్దేశించి, “మిరు ఈ రోజు ఉపవాసం ఎందుకు పాటిస్తారు?” అని అడిగారు. దానికి 
యూదులు, “దేవుడు ఈ రోజు మూసా ప్రవక్తకు ఫిరౌన్‌ ఆగడాల నుండి విముక్తినొసగాడు. ఆ 
సంతోషఘడియల్ని పురస్కరించుకుని మేము ఈ రోజు ఉపవాసం పాటిస్తాం” అని చెప్పారు. 
అది విని దైవప్రవక్త (సల్లం) “మూసా ప్రవక్త సంతోషంలో పాలుపంచుకోవటానికి మీకంటే 
మేము ఎక్కువ హక్కుదారులం” అంటూ ఆయన కూడా ఆ రోజు ఉపవాసం పాటించారు. 
అంతేకాదు, వచ్చే ఎడాది గనక బ్రతికుంటే యూదులకు వ్యతిరేకంగా తాను పదో తేదీతోపాటు 
తొమ్మిదో తేదీన కూడా ఉపవాసం పాటిస్తానని ప్రకటించారు. వేరొక ఉల్లేఖనం ప్రకారం ఆయన 
తన సహచరులకు “మీరు ఆషూరా రోజుతోపాటు తొమ్మిదో తేదీ లేక పదకొండో తేదీన కూడా 
ఉపవాసం పాటించండి. ఆ విధంగా రెండు రోజులు ఉపవాసం పాటించి యూదుల పట్ల 
వ్యతిరేకతను ప్రదర్శించండి” అని బోధించారు. కనుక ముహగ్రమ్‌ మాసపు 9, 10, 11 తేదీల్లో 
ఉపవాసం పాటించటం మస్నూన్‌ (సంప్రదాయం). కాని శోచనీయమైన విషయం ఏమిటంటే 
నేడు ముస్లింలు ఈ సంప్రదాయాన్నయితే ఆచరించరు; పైగా దాని స్థానంలో అనేక 
దురాచారాలను నిర్వహిస్తారు. లేదంటే షియాలు జరిపే ప్రత్యేక సంతాప ఊరేగింపులో 
పాల్గొంటారు. నిజం చెప్పాలంటే అలాంటి ఊరేగింపుల్లో పాల్గొనటం మహాపాపం. 
1253. హ(జత్‌ అబూ ఖతాదా (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం)ను ఆషూరా 
నాటి ఉపవాసం గురించి విచారిం 
చటం జరిగింది. అందుకాయన సమా 


టైం 5G టీ dey - 110 
(వందా తంల శత రట es 
ము వ! pe రడ తాలి 


ధాన మిస్తూ, “అది గత సంవత్సరపు (సాయే త్వ 
పాపాలన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది” అని 
చెప్పారు. (ముస్లిం) . 


(సహీహ్‌ ముస్టింలోని ఉపవాసాల ప్రకరణం) 


"https://teluguislam..net - https://telugudua.net 


a 


వాదీను కిరణాలు -2 227 Git శాల 


1254. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 41 55 రై లీ లాం- 100 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ వః ఫీ త 0325 రం 6 డ్‌ 
విధంగా ప్రవచించారు: ఒకవేళ. నేను Ann గప్‌! రం ల ల! యా 
వచ్చే సంవత్సరం వరకు బ్రతికుంటే స్ట న్‌ 
ముహరగ్రమ్‌ మానవు (పదో తేదీతో “ 
పాటు) తొమ్మిదో తేదీన కూడా 
ఉపవాసం పాటిస్తాను. (ముస్లిం, 

(సహీహ్‌ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

కొంతమంది ఈ హదీసును “నేను కేవలం తొమ్మిదో తేదీన మాత్రమే ఉపవాసం 
పాటిస్తాను” అనే అర్థంలో వివరించారు. కాని ఈ వివరణ సరయినది కాదు. ఇతర హదీసులు 
ఈ వివరణను త్రోసిపుచ్చుతున్నాయి. దైవప్రవక్త (సల్లం) యూదుల పట్ల వ్యతిరేకతను 
ప్రదర్శించాలనే ఉద్దేశ్యంతో ముహర్రమ్‌ మాసపు పదో తేదీతోపాటు తొమ్మిదో తేదీన కూడా 
ఉపవాసం పాటిస్తానని నిశ్చయించుకున్నారు. అంతేకాదు, తన సహచరుల్ని కూడా అలా 
చేయమని ఆదేశించారు. ముస్నదె అహ్మద్‌ గ్రంథంలో దీని ప్రస్తావన ఉంది. ఈ విషయాన్ని 


మేము ఇంతకు ముందు ముఖ్యాంశాల్లో కూడా వివరించాం. అందుకే హదీసు మూలాన్ని 
కూడా ఆ భావానికి అనుగుణంగా అనువదించాం. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 228 Gal కాలూ 


228వ అధ్యాయం 


- sf లో న హం 
Jat is (ల హూ ప్రాం el LC = 114 


షవ్వాల్‌ మాసంలో ఆరు రోజులు 
ఉపవాసం పాటించటం అభిలషణీయం 


1255. హజ్రత్‌ అబూ అయ్యూబ్‌ (రజి) “| డ్రా చుక a ప్పిన ed 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రవచించారు: ఎవరయినా 
రమజాన్‌ నెలసాంతం ఉపవాసాలు et Se 
పాటించి ఆ తర్వాత షవ్వాల్‌ మాసపు స 
ఆరు రోజులు ఉపవాసం పాటిస్తే వారు 
కాలమంతా ఉపవాసం పాటించినట్లే. 

(మునిం) 

(సహీహ్‌ ముస్థ్టింలోని ఉనవాసాలి (ప్రకరణం, 


దయ ian లేళ వ్ర dl I రీ! య 
వో 


ణే జ్‌ U ళ్‌ ఆట ఫ్‌ నా శా వన్‌ 
లర JI ప్రా డు ఆపో బి రయ 


ముఖ్యాంశాలు 

“ఒక సత్కార్యానికి పదింతల పుణ్యం లభిస్తుంది” అన్న దివ్యఖుర్‌ఆన్‌ సూక్తి ఆధారంగా 
ఒక రమజాన్‌ నెల ఉపవాసం పాటిస్తే పది నెలలు ఉపవాసం పాటించినట్లుగా పరిగణించ 
బడుతుంది. ఆ తర్వాత షవ్వాల్‌ మాసంలో పాటించబడే ఆర్రోజుల ఉపవాసం రెండు నెలల 
ఉపవాసంగా భానింపబడుతుంది. అవన్నీ కలిసి మొత్తం పన్నెండు నెలలు అంటే ఒక 
' సంవత్సరమన్నమాట. ఆ విధంగా ఎవరయినా ప్రతి యేడు రమజాన్‌తోపాటు షవ్వాల్‌ మాసంలో 
ఆరు రోజులు నఫిల్‌ ఉపవాసాలు పాటిస్తూ ఉంటే వారు జీవితమంతా ఉపవాసం 
పాటించినట్టుగా భావించటం జరుగుతుంది. కనుక షవ్వాల్‌ మాసపు ఆరు రోజుల ఉపవాసాలు 
నఫిల్‌ అయినప్పటికీ వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ ఉపవాసాలను నిరంతరాయంగా 
నయివా పాటించవచ్చు లేదా అప్పుడప్పుడయినా పాటించవచ్చు. అయితే.ఆరు ఉపవాసాలనూ 
షవ్వాల్‌ నెలలోనే పాటించాలన్నది నియమం. ఇకపోతే వ్యాధి, ప్రయాణం తదితర కారణాలచేత 
రమజాన్‌ మాసపు ఉపవాసాలన్నీ పాటించలేక పోయినవారు ముందుగా వాటిని పూర్తి (ఖజా) 
చేసుకొని ఆ తర్వాతే షవ్వాల్‌ మాసపు నఫిల్‌ ఉపవాసాలు పాటించాలి. 


—=Iీ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 229 ర కాలా 


aad 


229వ అధ్యాయం 


utils SEY టం అధు రి( ౪ 


సోమ, గురువారాల్లో ఉపవాసం ఉండటం పుణ్యప్రదం 


1256. హ(జత్‌ అబూ ఖతాదా (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్గం)ను సోమ 
వారం నాటి ఉపవాసం గురించి 
విచారించటం జరిగింది. అందు కష య. 
కాయన సమాధానమిస్తూ, “అదినా... “గూండా fey 
పుట్టిన రోజు, నేను దైవప్రవక్తగా 
నియమించ బడిన రోజు (లేక) నాపై 
వహీ అవతరణ ప్రారంభమైన రోజు” 
అని వివరించారు. (ముస్లిం, 


hl టైం వప ల్ల! బం - 1101 
వ శ లా నీ కా తో ళ్‌ Aor 
Hoye ద్రం ri Al dy dl యా 


Or అ జీ క OAT వ్‌ రే త 
PID లి అటు దిక్త లుల dU పి! 


(సహీహ్‌ ముస్టింలోని ఉపవాసాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


సోమవారం తన పుట్టిన రోజు, తను దైవప్రవక్తగా నియమించబడిన రోజు అయినందున. 
ఆ సంతోషదినాన తాను ఉపవాసం పాటిస్తానన్నదే దైవప్రవక్త (సల్లం) ప్రవచన ఉద్దేశ్యం. ఈ 
సందర్భంగా చెప్పుకోవలసిన ముఖ్య విషయమేమిటంటే దైవప్రవక్త (సల్లం) తన జీవితంలో 
ఎన్నడునూ “పుట్టిన రోజు పండుగ” (81% ౮2) జరుపుకోలేదు. కాకపోతే ప్రతి సోమవారం 
ఉపవాసముండేవారు, అంతే! కాని నేడు ఒక వర్గం వారు ఎడాదికోసారి ఎంతో ఆర్భాటంగా 
దైవప్రవక్త వారి పుట్టినరోజు పండుగ జరుపుతున్నారు. అలాంటి వారికి ఈ హదీసు కనువిప్పు 
కావాలి. ఆ రోజున దైవప్రవక్త (సల్లం) కు అత్యంత ప్రియమైన ఆచరణ ఉపవాసం పాటించటం. 
ఆయన స్వయంగా ఆ రోజున ఉపవాసం పాటించేవారు. అలాగాకుండా “మోలాదున్నబీ” 
పేరుతో ఊరేగింపులు నిర్వహించటం, దీపాలు వెలిగించటం, మసీదుల్సి, వీధులను అలంక 
రించటం కోసం లక్షలు, కోట్లు ఖర్చుపెట్టడం - ఇవన్నీ సహవాస దోషం వల్ల ముస్లింలకు 
అబ్బిన దురాచారాలు మాత్రమే. వీటికి ఇస్తాం ధర్మంతో ఎలాంటి సంబంధం లేదు. ఇస్తామోయ 
విధుల్ని, ధర్మసూత్రాలను తుంగలో తొక్కి కేవలం ఆర్భాటంతో “మోలాదున్నబీ' పండుగ 
జరుపుకుంటే దైవప్రవక్త (సల్లం) పట్ల కపట ప్రేమను ప్రదర్శించినల్లే అవుతుంది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1257. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: సోమ మరియు 
గురువారాల్లో (దేవుని సన్నిధిలో 
దాసుల) ఆచరణలు ప్రవేశపెట్టబడ 
తాయి. అందుకని నేను ఉపవాసిగా 
ఉన్న స్థితిలో నా ఆచరణ ప్రవేశపెట్ట 


బడటాన్ని నేనిష్టపడతాను. (తిర్మిజీ) 
తిర్మిజీ దీనిని “హసన్‌” కోవకు చెందిన 
హదీసుగా పేర్కొన్నారు. ఇమామ్‌ 


ముస్లిం కూడా ఈ హదీసుని వెలికి 
తీశారు. అయితే అందులో ఉపవాస 
ప్రస్తావన లేదు. 


230 


Salant, 


or 


dl ఢి వల ల! ఏ3 - ళం 


గ్రని లేర ర్త ప్రాయ యూ 
వ్ర! స. లావి! లం! ట్వ 5 JUN! 
డ్రయావి! 134 సాల ల్రమంాత 
బం రాయాలి 813) రేడు : రేకు 


pa 


(నుననె తిర్మిజీలోని ఉఊవవాన అధ్యాయాలు - నుననె ముస్థింలోని సత్క్మార్యాల 


(ప్రకరణం, 


/ సహీహ్‌ ముస్లింకు చెందిన హదీసు మున్ముందు అధ్యాయాల్లో రాబోతోంది. 


1570వ హదీసు చూడండి. 


1258. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: దైవప్రవక్త (సల్లం) సోమ గురు 
వారాల్లో ఎంతో శ్రద్ధాసక్తులతో ఉప 
వాసం పాటించేవారు. (తిర్మిజీ-హనన్స్‌ 


యతి! gos వడుం ప్రక ం 1104 
పం యమ స్తత! రల 3౮ 1౬6 
idby Gua ely, gl a 


(సుననె తిర్మిజీలోని ఉవవాన అధ్యాయాలు, 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


230వ అధ్యాయం 


గ పలా... GE త “ eof 3 ఖ 
Hf రార! పటి ట్రం pol దార YY 


231 


ప్రతి నెలా మూడ్రోజులు ఉపవాసం పాటించటం అభిలషణీయం 


ప్రతి నెలా మూడు పున్నమి దినాల్లో 
ఉపవాసం ఉండటం శ్రేష్టమైన పద్ధతి. 
పున్నమి దినాలంటే చాంద్రమానం 
ప్రకారం నెలలోని 13,14, 15 తారీకులు. 
మరికొందరి అభిప్రాయం ప్రకారం 
12,13,14 తారీకులు. అయితే తొలి 
మాటే సరయినది, ప్రసిద్ది చెందినదీను. 


(లాడిన! టీ! న ben hal, 


బడ సకం భయ కడ! : : 
se ధాటీ! Js ee లాయ 


oll] తమా RI తతి దువ్వు 


త ల! 


(ఈ పలుకులు మాత్రం ఇమామ్‌ నవవీ -రహ్మలై- గారిది. -అనువాదకుడు) 


1259. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం: నా మిత్రులు (అంటే దైవప్రవక్త 
-సల్హం) నాకు మూడు విషయాల 
గురించి హితోపదేశం చేసి వెళ్ళారు. 1) 
ప్రతి నెలా మూడురోజులు ఉపవాసం 
పాటించటం, 2) చాప్స్‌ వేళ రెండు రకా 
తుల నమాజు చేయటం, 3) రాత్రి 
. నేను నిద్రపోయే ముందే విత్ర నమాజు 
చేసుకోవటం. (బుఖారీ-ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని తహజ్ఞాద్‌ ప్రకరణం - 


నమాజ్‌ ప్రకరణం) 


1260. హజ్రత్‌ అబూ దర్జా (రజి) 
కథనం: నా ప్రియుడు (దైవప్రవక్త 
-నల్హం) నాకు మూడు విషయాల 
గురించి హితోపదేశం చేసి వెళ్ళారు. 
నేను వాటిని ఎన్నటికీ నిర్లక్ష్యం 
చేయను. అవి: 1) ప్రతి నెలా మూడు 


CFO త్ర - 1104 

(ee: SE Lie pol: Jas 

TNE 
ale Ga .0 dd gids 


సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల 


| 


ee టే; 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


రోజులు ఉపవాసం పాటించటం, 2) 
చాప్స్‌ వేళ నమాజ్‌ చేయటం, 3) నిద్ర 
పోకముందే విత్‌ నమాజు చేను 
కోవటం. (ముస్లిం) 


232 


Sails 


Joe ef పతం చమ 6 bs 
Fpl y రట య! వయ్యా 2 


ld tly). స 


(సహీహ్‌ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


1261. హజ్రత్‌ అబ్బుల్హాహ్‌ బిన్‌ అన్‌ 
బిన్‌ ఆస్‌ (రజి) కథనం ప్రకారం దైవ 
ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం 
చారు: ప్రతి నెలా మూడు రోజులు 
ఉపవాసం ఉండటం సంవత్సరమంతా 


(లేక ఎల్లకాలం) ఉపవాసం ఉండ. 


టంతో సమానం. (బుఖారీ-ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీలోని ఉవవాన ప్రకరణం - స 


ప్రకరణం) 
1262. హజ్రత్‌ ముఆజా అదవియ్యా, 
“దైవప్రవక్త (సల్లం) ప్రతి నెలా మూడు 
రోజులు ఉపవాసం ఉండేవారా?” అని 
హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా)ని 
అడిగారు. అందుకామె “అవున'న్నారు. 
తర్వాత అదవియ్యా మళ్ళీ, “అయితే 
ఆయన నెలలోని ఏ రోజుల్లో ఉప 
వాసం ఉండేవారు?” అని అడిగారు. 
అందుకు ఆయిషా (రజి.అన్‌హా) 
“నెలలోని ఎ రోజులన్న విషయాన్ని 
పట్టించుకోకుండా ఆయన ఉపవాసం 
ఉండేవారు” అని చెప్పారు. (ముస్లిం) 


rr చస 
pre సంక ప్రయా నక శరం 
le GE యయ! పాల 


హ్‌హ్‌ ముస్తింలోని ఉపవాసాల 


టీ! త్వయి! పయి ప్రల 1111 
తయ! 1 వంత gist త్ర]2 
pe పర డి రక ర (22 కక శ 15 


hail) tra 


(సహీహ్‌ మున్లింలోని ఉవవాసాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ద్వారా బోధపడేదేమిటంటే నెలలోని ఏ 


తేదీల్లోనయినా ఉపవాసం 


పాటించవచ్చు. ప్రత్యేకంగా ఫలానా తేదీల్లోనే నెలవారి నఫిల్‌ ఉపవాసాలు పాటించాలన్న 
నియమమేమో లేదు. కాకపోతే 13,14,15 తేదీల్లో ఉపవాసం పాటించటం శ్రేష్టమైన పద్ధతి. 


https://teluguislam.net - https://telugudua.net 


233. GENE dab, 


వాదీను కిరణాలు -2 


దానిక్కారణం దైవప్రవక్త (సల్లం) ఆ తేదీల్లో ఉపవాసం పాటించమని ఆదేశించారు. చాలా 
సందర్భాల్లో స్వయంగా ఆయన కూడా ఆ తేదీల్లో ఉపవాసం పాటించటాన్ని ఇష్టపడేవారు. 


రాబోయే హదీసులు ఈ విషయాన్ని వివరిస్తున్నాయి. 


1263. హజ్రత్‌ అబూజర్ర్‌ (రజి)కథనం 
ప్రకారం దైవప్రవక్త (నల్లం) ఇలా 
ప్రబోధించారు: నువ్వు నెలలో మూడు 
రోజులు ఉపవాసం ఉండదలచు 
కుంటే, 13, 14, 15వ తేదీల్లో ఉపవాస 


weal క. dey Mr 


oe Ee Isp ప్త! రై రం లేం 
a WE 
Sisal tly Mgt Gass dis 

హయ 


క ఒకడిని Cs peer క 


ముండు, (తిర్మిజీ-హసన్‌) 
(సుననె తిర్మిజీలోని ఉపవాస ప్రకరణం) 

1264. హజ్రత్‌ ఖతాదా బిన్‌ మిల్‌హాన్‌ 

(రజి) కథనం: దైవప్రవక్త (సల్లం) CALA AJ 505 : Jes గ్రా 


మమ్మల్ని పున్నమి దినాల్లో అంటే 13, మ. cyte ద రాజీ! (Hl te 
14,15 తేదీలో ఉపవాసం పాటించమని Pp 
[on Shel: pry 
(అబూదావూద్‌) 


(సుననె అబూదావూద్‌లోని ఉపవాసాల ప్రకరణం) 

1265. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 

కథనం: దైవప్రవక్త (సల్లం) స్వస్థలంలో 

వున్నా, ప్రయాణంలో వున్నా సరే; 

పున్నమి దినాల ఉపవాసాన్ని మాత్రం 
విడిచిపెట్టైెవారు కారు. 

(నసాయి-హనన్‌) 

(సుననె నసాయిలోని ఉవవాసాల ప్రకరణం, 


అః we లం - YUE 


ఆజ్ఞాపించేవారు. 


2 దత రాక్‌ ఆ es సగం. 
IE 2] dys U8 JG Ug 
sl టైటు 95 ద టే ట్రాలీ! sl 


ముఖ్యాంశాలు 

చాంద్రమాన నెలల్లోని 13,14,15వ తారీకులను పున్నమి దినాలని అంటారు. ఆయా 
రాత్రుల్లో చంద్రుని పరిమాణం క్రమంగా తగ్గుతూపోతుంది. మొత్తానికి ఆ రోజుల్లో ఉపవాసం 
పాటించటం శ్రేష్టమైన పద్ధతి. ఒకవేళ ఇతర దినాల్లో పాటించినా తప్పులేదు. 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 | 234 RIAD 


231వ అధ్యాయం 


sls we తో యో రాష్‌ _ ళ్‌ 
డా J si లయ! (య 
యూ ల్పనయ్యు కన! య 


ఉపవాస విరమణ (ఇఫ్తార్‌) చేయించేవారి 
ఘనత, అతిథి ఆతిథ్యకర్తను దీవించే పద్ధతి 


1266. హజ్రత్‌ జైద్‌ బిన్‌ ఖాలిద్‌ జుహనీ డ్రాలో! ౩ Ue రా A ea IN 

(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త pe 06 మక ర్వీ ద్ర త! G3 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 1; ge yes mw MT 
ఎవరయినా ఒక ఉపవాసి ఉపవాసాన్ని 
విరమింపజేస్తే (అంటే ఇష్తార్‌ చేయిస్తే) 
ఉపవాసికి లభించినంత పుణ్యం 


tas Ws క sl లలాట gals j 


అతనికీ లభిస్తుంది. అలా అని ఆ 
ఉపవాసి పుణ్యంలోనూ ఎలాంటి కోత 
విధించబడదు. 

(తిర్మిజీ-హనన్‌, నహీవ్‌) 

(సుననె తిర్మిజీలోని ఉపవాసాల ప్రకరణం) 
—_ sig అల్‌ Fai పేడ శ న. 
అన్‌సారియా (రజి.అన్‌హా) కథనం లల 
ప్రకారం ఒకసారి దైవప్రవక్త (సలం) “లో హో Sl ler hl oes 
చ Ss క రయ యి pe ONE? 

ఆమె ఇంటికి వెళ్ళారు. అప్పుడామె 
దైవప్రవక్త (సల్లం)కు అన్నం వడ్డిం సీ రూం లోవ తప్పడు త! డే 
చారు. ఆమెను ఉద్దేశించి ఆయన J 1] ప్పుడు! me ట్ట a రః 
“నువ్వు కూడా తిను” అన్నారు. అందు యి :06 యై ఇకక సు స్త 
కామె తాను ఉపవాసమున్నానని 
చెప్పారు. ఆ సందర్భంగా ఆయన ఇలా 
అన్నారు: ఉపవాసి దగ్గర భోజనం చేస్తే 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


భోజనం ముగిసేవరకు దైవదూతలు 
ఆ ఉపవాసి కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తూ 
ఉంటారు. : 
కొన్ని సందర్భాల ఆయన “కడుపు 
నిండేవరకు అతని కోసం దేవుణ్ణి 
ప్రార్ధిస్తూ ఉంటారు” అని చెపే ప్పవారు. 

(తిర్మిజీ-హనన్‌) 


5 


ID 


ha He fe ౫ ౫, * 
rd ఆత్త Glu ely, Uys 
ళీ 


పూలా 


(సనన తిర్మిజీలోని ఉపవాస అధ్యాయాలు) 


1268. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం: 


ఒకసారి దైవప్రవక్త (సల్లం) సాద్‌ బిన్‌, 


ఉబాదా (రజి) ఇంటికి వెళ్ళారు. 
అప్పుడాయన దైవప్రవక్త (సల్లం)కు 
రొట్టె మరియు జైతూన్‌ నూనె సమర్ప్చిం 
చుకున్నారు. దైవప్రవక్త (సల్లం) వాటిని 
ఆరగించి ఆ తర్వాత (సాద్‌ బిన్‌ 
ఉబాదాను) ఈ విధంగా దీవించారు: 
అఫ్‌తర ఇందకుముస్సాయిమూన.... 
(అనువాదం:  ఉపవాసకులు మో 
ఇంట్లో ఇఫ్తార్‌ చేశారు. సజ్జనులు మో 
అన్నం తిన్నారు. దైవదూతలు మో 
మన్నింపుకోసం ప్రార్థించారు.) 
(అబూదావూద్‌-హనన్‌) 


యే! iss బ్ర! ప్రదం VA 

సరా త్రయ లా! “= స్తో రం! ర 
J ధు పయ య వ! డ్రం 
నయన hh హ్‌ శద 0౮ ఫో 
UY SoA pie న గ 
ఎట్ల ౨1౨ il OP ప్పుడు! సు 


. అం 


(సుననె అబూదావూద్‌లోని భోజనాల ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


236 


ఉరు! ఆటం 


232వ అధ్యాయం 


ఏతెకాఫ్‌ ప్రకరణం 
We} లాడు ఆ 1 


ఏతెకాఫ్‌ ప్రాశస్యం 


1269. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) రమజాన్‌ 
మాసంలోని చివరి దశకంలో ఏతెకాఫ్‌ 
పాటించేవారు. (బుఖారీ-మున్లిం, 


Al ss Fe al ve 1114 


rate ee wo E ఇ A see 
త్తు సీక్‌ 6 J స క Us 


ళ్‌, నో క. జ్‌ ఆస్ట ఖ్‌ 
ile ఆయ OLE ప్ర రవ! ము! 


(సహీహ్‌ బుఖారీ-నహీవా ముస్టింలోని ఏతెకాఫ్‌ ప్రకరణం) 


1270. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: దైవప్రవక్త (సల్లం) జీవితాంతం 
రమజాన్‌ మాసంలోని చివరి దశకంలో 
ఏతెకాఫ్‌ పాటించారు. ఆయన తర్వాత 
ఆయన సతీమణులు (కూడా) ఏతెకాఫ్‌ 
పాటించారు. (బుఖారీ-ముస్టిం) 
(సహీహ్‌ బుఖారీ 
1271. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) ప్రతి 
రమజాన్‌ నెలలో పదిరోజులు ఏతెకాఫ్‌ 
పాటించే వారు. తను చనిపోయిన 
సంవత్సరమైతే ఆయన ఇరవై రోజులు 
ఏతెకాఫ్‌ పాటించారు. (బుఖారీ) 


Me పదు be, _ 111. 
టు! అహమ్‌ ౮ శ్ర స్వీ! | ర్‌! les 


zs” 
అ 


| Eres Oss స EN 
ళల A eg we లీ 
8d లో ters అహం! గే ర ఆ 


- నహీహ్‌ మున్లీంలోని ఏతెకాఫ్‌ ప్రకరణం) 


ప! ప్రార పన యా... 
క eras జక ర! తత :ల౮ 1 
తే! pall వర యు కే ము Juss 
ly Lites a3 
శ్రుఈ! 


(సహీహ్‌ బుఖారీలోని ఏతెకాఫ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


రమజాన్‌ మాసంలోని చివరి దశకంలో ఏతెకాఫ్‌ పాటించటం దైవప్రవక్త సంప్రదాయం. 


స్రీలు కూడా ఏతెకాఫ్‌లో కూర్చోవచ్చు. అయితే ఏతెకాఫ్‌ ఇంట్లో కాదు, మప్టిద్‌లోనే పాటించాలి. 
అందుకని ఒకవేళ మప్టిద్‌లో స్త్రీల కొరకు పురుషుల నుండి వేరుగా ప్రత్యేకంగా, పూర్తి కట్టుబాట్లతో 
ఏతెకాఫ్‌ పాటించటానికి అవకాశముంటే అలాంటి చోట్ల స్రీలు ఏతెకాఫ్‌ పాటించవచ్చు. లేకపోతే 
వారు ఏతెకాఫ్‌ పాటించకపోవటమే మంచిది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 237 Calas 


ఢా! వా = 14 


హజ్‌ ప్రకరణం 
sas Gd లమ LC 


హాజ్‌ విధింపు, ఘనత 
దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: వ. JE dl JG 
“ప్రజలపై అల్లాహ్‌కు ఉన్న హక్కు ఎమిటంటే, క EY Se అజ jel s a 
ఈ గృహానికి వెళ్ళే శక్తిగలవారు దాని హజ్‌ను లై ల్ల 
= . LAY ల! 
విధిగా చేయాలి. ఈ ఆజ్ఞను పాలించటానికి CW cole hast 


తిరస్కరించేవాడు అల్లాహ్‌కు ప్రపంచ ప్రజల 
అవసరం ఎంతమాత్రం లేదు అని స్పష్టంగా 
తెలుసుకోవాలి.” (ఆలి ఇమాన్‌: 97) 
వివరణ 

దైవగృహమైన కాబా దగ్గరికి వెళ్ళిరావటానికి అయ్యే ఖర్చులు, తాము ప్రయాణంలో 
ఉన్న కాలంలో తమ ఇంటివారి అవసరాలకు అయ్యే ఖర్చులకు సరిపడా ధనాన్ని కల్గివున్నవారు 
జీవితంలో ఒక్కసారయినా విధిగా హజ్‌యాత్ర చేయాలి. స్తోమత కలిగివున్నప్పటికీ హజ్‌ 
చేయకపోవటాన్ని దివ్యఖుర్‌ఆన్‌ 'కుఫ్ర్‌" (ధర్మతిరస్కారం)గా పేర్కొన్నది. దీనిద్వారా స్తోమత 
కలిగివుండి కూడా హజ్‌ చేయకుండా ఉండటం ఎంతటి ఘోరమైన పాపమో అర్ధమవుతోంది. 
హదీసుల్లో కూడా ఈ విషయాన్ని తీవ్రంగా గర్హించటం జరిగింది. 
1272. Ac స సల్లే (రజి) “ ( నడి యః రా - \YVY 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం, ఈ ంథ జ ‘al టన. స త 


విధంగా ప్రవచించారు: ఇస్లాం ధర్మం 
౧ స్ట వ ర ర es Nt 
ఐదు విషయాలపై ఆధారపడి ఉంది. ss శ య్‌ (I 


Dew తతా (555s dl ల టా 0G య్‌ 3} 
లేడని, ముహమ్మద్‌ (సల్లం) దైవప్రవక్త “ౌ' ఈో స. ల i 
అని సాక్ష్యం పలకటం, 2) నమాజును యా టయ ఎలా 
స్థాపించటం, 3) జకాత్‌ చెల్లించటం, 
4) హజ్‌ చేయటం, 5) రమజాన్‌ 
నెలలో ఉపవాసం పాటించటం. 
(బుఖారీ-యమున్లిం) 
(నవహీవా బుఖారీలోని ఉపవాన వ్రకరణం-నహీవ్‌ ముస్తింలోని ఉవవాసాల 
ప్రకరణం) 
https://teluguislam.net - https://telugudua.net 


ముఖ్యాంశాలు 


238 


Sali, 


ఈ హదీసు ఇంతకు ముందు నమాజు, జకాత్‌, ఉపవాస ప్రకరణాల్లో రూడా వచ్చింది. 
ఇక్కడ దీనిని ఇస్తామోయ ప్రధాన విధుల్లో నాల్గవది అయిన హజ్‌ విధింపును తెలియపరిచే 
ఉద్దేశ్యంతో పొందుపరచటం జరిగింది. అయితే ఇంతకు ముందు చెప్పబడినట్లు ఈ హజ్‌ 
అనేది స్తోమత కలిగినవారిపై మాత్రమే విధిగా చేయబడింది. 


1273. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం: ఓ రోజు దైవప్రవక్త (సల్లం) 
మాకు ఉపన్యాసం ఇస్తూ, “ప్రజలారా! 
దేవుడు మోపై హజ్‌యాత్రను విధిగా 
చేశాడు. కనుక మోరు హజ్‌ చేయండి” 
అన్నారు. అంతలో ఒక వ్యక్తి “ప్రతి 
సంవత్సరం చేయాలా దైవప్రవక్తా?' 
అని అడిగారు. అందుకు దైవప్రవక్త 
(ముం) మౌనం వహించారు. ఆ వ్యక్తి 
అదే ప్రశ్న మూడుసార్లు అడిగాడు. 
అప్పుడు దైవప్రవక్త (సల్లం) “నేను గనక 
“జను, అనంటే దాన్ని మోరు తప్పని 
సరిగా పాటించవలసి వస్తుంది. కాని 
మోలో ఆ శక్తి లేదు” అని అన్నారు. 


ఆయన ఇంకా ఇలా బోధించారు: ఏ 
విషయాలనయితే నేను మోకు చెప్ప 
కుండా వదిలేస్తున్నానో వాటిని గురించి 
మోరు నన్ను అడక్కండి. నిశ్చయంగా 
మోకు పూర్వం గతించిన జాతులు ఈ 
విధంగా అనవసర ప్రశ్నలు వేయటం 
మూలంగా, తమ ప్రవక్తలతో విభేదిం 
చటం మూలంగానే నాశనమయి 
పోయాయి. కనుక నేను మోకు దేని 


వ! ప్రత హు el i 683 11౪1 
JG 3 al రడ టు UG (గ 
me al oF 4 ¢ Un 
es నయం క 
"| Ur య్‌ ము! eal Jat 
గ తియ త్త ఎ త్రాడు తయ 
లేత ఓ (మము! య అ] 
లో రగ య గయ (య ఆయ 
rps 5 3 సము మ ఫ్‌ 
(స్‌ రా py pe ‘rec లై 

తి ప మడ కస యి! 6 
yeu slay మ 


https://teluguislam.net - https://telugudua.net 


ల్‌ ళీ శః కలీ 107 
“హదీసు కిరణాలు -9 స్త sala 


గురించయినా ఆదేశించినప్పుడు 
మోరు మో శక్తిమేరకు దాన్ని ఆచరిం 
చండి. ఒకవేళ ఏదయినా చేయ 
కూడదని వారిస్తే (వెంటనే) దానిని 
వదిలేయండి. (అందులోనే మోకు 
శ్రేయం ఉంది). (ముస్టిం?) 


(సహీహ్‌ ముస్లింలోని హజ్‌ ప్రకరణం) 


1274. హజ్రత్‌ అబూహురైరా (రజి) న రక మా. 
గారే చేసిన కథనం: దైవప్రవక్త శం dua ‘JG (Jal J డ్ర్‌! 
(సల్దం)ను “ఆచరణలన్నిటిలోకెల్తా pies రథ hes: ee 
శ్రేష్టమైనది ఎది?” అని విచారించటం aes os 
జరిగింది. అందుకాయన సమాధాన డి F ke . లజ 
మిస్తూ “దేవుణ్ణి, దైవ ప్రవక్తను విశ్వసిం gh 3 han. se యా లన 
చటం” అని అన్నారు. * “ఆ తర్వాత సయ టమ కమ. 
ఎది?” అని అడిగితే “దైవమార్గంలో 
పోరాడటం” అని చెప్పారు. “ఆ తర్వాత 
ఏది?” అని అడిగితే, 'హజ్టె మబ్రూర్‌' 
అని చెప్పారు దైవప్రవక్త (సల్లం. 
(బుఖారీ-ముస్లిం, 

హజ్‌ యాత్రికుడు తన యాత్రా 
కాలంలో ఎలాంటి అవిధేయతకు 
ఒడిగట్టకుండా జాగ్రత్తపడితే అలాంటి 
హజ్‌ను “హజ్జె మబ్రూర్‌ అని 
అంటారు. 

(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్టింలోని విశ్వాన ప్రకరణాలు) 
ముఖ్యాంశాలు 

హజ్‌ యాత్ర అత్యంత శ్రేష్టమైన ఆచరణల్లో ఒకటని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 
అయితే ఆ హజ్‌ను చిత్తశుద్దితో, ఎలాంటి అవిధేయతా కార్యాలకు ఒడిగట్టకుండా నెరవేర్చి 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 240 SN, 


ఉండాలి. కొంతమంది 'హజ్ణె మబ్రూరో అనే పదాన్ని 'స్వీకృతి పాందిన హజ్‌' అని తర్జుమా 
చేశారు. అయితే మనిషి చేసే హజ్‌ దైవసన్నిధిలో స్వీకృతికి నోచుకున్నదా లేదా అన్న విషయం 
మనకు ఎలా తెలియాలి? అనే ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తటం సహజమే. దానికి, అలాంటి 
మనిషి మునుపటి కన్నా ఎక్కువ దైవారాధకుడుగా మారిపోతాడనీ, అతని నడవడికలో చాలా 
మార్పు వస్తుందనీ, అతని సత్రవర్తనే ఈ విషయాన్ని సూచిస్తుందనీ వారు సమాధానమిచ్చారు. 
1275. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా జై :0_5 =; _ 1000 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ య = ప్ర క. M1952 
అబూహురైరా (రజి) గారే తెలియ గ! పష గ్రహ ee మా 
_ జేశారు: ఎవడయితే ఎలాంటి అపసవ్య ale bie 
మైన చేష్టలకు, వ్యర్ధవిషయాలకు 

పాల్పడకుండా, దైవ అవిధేయతకు 

ఒడిగట్టకుండా జాగ్రత్తపడుతూ హజ్‌ 

చేస్తాడో అతను ఆ రోజే తల్లి గర్భం 

నుంచి పుట్టినవానిలా (పరమ పవి 

త్రుడై) తిరిగి వస్తాడు. 


(బుఖారీ-ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీ, నహీవా ముస్టింలోని హజ్‌ ప్రకరణాలు) 
ముఖ్యాంశాలు 


హదీసు మూలంలో “రఫస్‌' అనే పదం వచ్చింది. అసలు నిఘంటువులో “రఫస్‌' అన్న 
పదానికి అశ్లీలపు మాటలు మాట్లాడటం, పోకిరి పలుకులు పలకటం, భార్య ముందు లైంగిక 
వాంఛల్ని వెలిబుచ్చటం అనే అర్థాలున్నాయి. హజ్‌ యాత్రా కాలంలో భార్యతో సంభోగించటం 
నిషిద్ధం. కనుక హజ్‌యాత్రకు సంబంధించి దీక్షబూనిన తర్వాత దాని గురించి మాట్లాడటం, 
భార్యాభర్తలు పరస్పరం లైంగిక వాంఛల్ని వెలిబుచ్చుకోవటం కూడా అధర్మకార్యాలుగా పరిగణిం 
చబడతాయి. దైవ అవిధేయతకు పాల్చ్పడటమంటే ప్రజలతో జగడాలు పెట్టుకోవటం, కొట్లాటకు 
దిగటం అని భావం. హజ్‌ దినాల్లో ముఖ్యంగా వీటికి కూడా దూరంగా ఉండాలి. పై నియమ 
నిబంధనలన్నిటినీ నిక్కచ్చిగా పాటించి హజ్‌ నెరవేరిస్తే స్తే పాపాలన్నీ మన్నించబడతాయి. అయితే 
ఒక విషయం గమనార్భం. ఇక్కడ మన్నించబడేవి కేవలం చిన్నచిన్న పాపాలే. ఘోరపాపాలు 
మన్నించబడటానికి “పశ్చాత్తాపం' అవసరం. 


https://teluguislam.net - https ://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1276. హజ్రత్‌ అబూహురైరా (రజి) 


241 


TY) ea క త కస త 
స్తత! లయ రీ! ee \YVA 


_ కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఒక ఉమ్రా 
తర్వాత మరొక ఉమా చేయటం వాటి 
మధ్య జరిగిన పాపాలన్నిటికీ పరిహారం 
అవుతుంది. మభబ్రూర్‌ (ఆమోద 
ముద్రపడిన) హజ్‌కు ప్రతిఫలం స్వర్గం 
తప్ప మరేమో లేదు. (బుఖారీ-ముస్తిం) 


పి పయ నా. ౮! pen) ‘JG 
స్‌ hl CR | els 
alo Gi a (స్సు! 


Voto 


(సహీహ్‌ బుఖారీలోని ఉమవ్రూ ప్రకరణం - సహీవా ముస్థింలోని హజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
ఈ హదీసు భావం కూడా పై హదీసు లాంటిదే. ఉమా చేయటం మూలంగా కేవలం 

చిన్నచిన్న పాపాలు మాత్రమే మన్నించబడతాయి. ఉమ్రా చేసే పద్ధతి ఎమిటంటే ముందుగా 

దానికోసం దీక్షబూని కాబా గృహం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఆ తర్వాత సఫా, మర్వా 


కొండల మధ్య సయీ చేసి (అంటే పరుగెత్తి) శిరోముండనం చేయించుకోవాలి లేదా వెంట్రుకలు 
కత్తిరించుకోవాలి. 


ఇకపోతే ఉమ్రా కూడా హజ్‌ మాదిరిగా విధిగా చేయవలసిందేనా కాదా? అన్న 
విషయంలో పండితుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఉమ్రా చేయటం విధి 
(ఫర్ట్‌) అని అంటే మరికొందరు సున్నతె ముఅక్కదా అని అంటున్నారు. ఇంకొందరయితే 
దాన్ని నఫిల్‌గా భావిస్తున్నారు. ఇమామ్‌ బుఖారీ (రహ్మలై) అభిప్రాయం మాత్రం మొదటి 
విషయం వైపుకే మొగ్గుచూపుతున్నది. కొంతమంది దైవప్రవక్త సహచరుల మాటలు కూడా 
దీనిని సమర్ధిస్తున్నాయి. అలాకాని పరిస్థితుల్లో ఉమ్రా చేయటం విధి కాదన్న అభిప్రాయమే 
సరయినది. 


1277. హ(జత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: నేనొకసారి దైవప్రవక్త (సల్లం)తో 
మాట్లాడుతూ, “దైవప్రవక్తా! మేము 
దైవమార్గంలో పోరాడటాన్ని శ్రేష్టమైన 
ఆచరణగా భావిస్తాం. అందుకని 
మాకూ దైవమార్గంలో పోరాడాలని 
ఉంది అని అన్నాను. అందుకాయన, 


గ మ! ges ie ర. 

పరా! తా al Jat డక ఏటి 

సీ re Cal wi J! Jal 
డ్రం! hy, న Go hod! Jal 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 242 రు కాలూ 


“ఉండవచ్చు, కాని (మో కొరకు) 
శ్రేష్టమైన పోరాటం 'హజ్ణె మబ్రూర్‌' 
చేయటానికి ప్రయత్నించటం” అని 
చెప్పారు. (బుఖారీ): 
(సహీహ్‌ బుఖారీలోని హజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

సాధారణ పరిస్థితుల్లో స్త్రీల కొరకు హజ్‌యాత్ర చేయటమే శ్రేష్టమైన జిహాదు. ఎందుకంటే 
ఇస్లాంలో రాజకీయాలు, రాజ్యానిర్వహణ, ఆర్థిక వాణిజ్య సంబంధాలు, యుద్ధం సంధి 
' మొదలగు బయటి వ్యవహారాలన్నిటికీ పురుషులే బాధ్యులు. స్త్రీలకు ఈ బాధ్యతలేవీ వర్తించవు. 
. అయితే కొన్ని ముఖ్య యుద్ధ సందర్భాల్లో క్షతగాత్ర సైనికులకు కట్టుకట్టడం కోసం, 
అన్నపానీయాలు అందించటం కోసం ఒకవేళ అవసరమయితే స్త్రీలను కూడా (పరదా నియమ 
నిబంధనలకు కట్టుబడి) యుద్ధభూమికి తీసుకెళ్ళవచ్చు. అంతేగాని మహిళలకు ప్రత్యేకంగా 
సైనిక శిక్షణనిచ్చి పురుషుల మాదిరిగా వారిని కూడా శత్రువులతో పోరాడే నిమిత్తం యుద్ధ 
భూమికి పంపటం అన్యాయం. ఇలా చేస్తున్నవారు పాశ్చాత్య దేశాలను గ్రుడ్డిగా అనుకరిస్తున్నారని 
గ్రహించాలి. ఇస్లొమోయ బోధనల్లో దీనికి ఎలాంటి స్థానం లేదు. పైన పేర్కొనబడిన దైవప్రవక్త 
ప్రవచనం కూడా ఈ విషయాన్ని సమర్థిస్తోంది. 


1278. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) క al I; J (ము - ళా 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: దేవుడు తన 
దాసులకు అరఫా రోజు (అంటే 
జుల్‌హిజ్ఞా మాసపు తొమ్మిదో తేదీన) 
నరకాగ్ని నుండి విముక్తిని ప్రసాదించి 
నంతగా మరే రోజులోనూ ప్రసాదిం 
చడు. (ముస్లీం) 


(సహీహ్‌ ముస్లింలోని హజ్‌ ప్రకరణం) 


ae 


ముఖ్యాంశాలు 
జుల్‌హిజ్ఞా మాసపు తొమ్మిదో తేదీన (అరఫా రోజున) దేవుడు చాలా ఎక్కువ సంఖ్యలో 
మానవులకు నరకాగ్ని నుండి విముక్తినొసగుతాడు. వాస్తవం ఏమిటంటే హజ్‌యాత్ర చేసే 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 243 Gali, 


ఎన్నో లక్షలమంది హాజీలు కాబా గృహాన్ని సందర్శించినప్పుడు దైవసన్నిధిలో చిత్తశద్ధితో నిష్కల్మష 
హృదయంతో పశ్చాత్తాపం చెంది ఆయన ప్రసన్నతను చూరగొంటారు. ఫలితంగా హజ్‌ 
యాత్రికులందరూ అరఫాత్‌ మైదానంలో సమావేశమై ఉన్నప్పుడు తన ప్రత్యేక కారుణ్యంతో 
వారినందరినీ మన్నించి నరకం నుండి వారిని విముక్తుల్ని చేస్తాడు. దేవుడు మనల్ని కూడా 
అలాంటి అదృష్టవంతుల్లో చేర్చుగాక! (ఆమోన్‌) . 
1279. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) CT ఢీ లోక్‌ లో రోం - టు. 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) (ో ప dé క లో ర్‌! టట 
“రమజాన్‌ మాసంలో చేసే ఉమ్రా, కో స si మై రక్‌ Dass 
హజ్‌యాత్రకు లేదా నాతోపాటు ale Gi 
చేయబడిన హజ్‌కు సమానం” అని 

ప్రవచించారు. (బుఖారీ-ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని ఉమా ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని హజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

హజ్‌కు సమానమంటే దానివల్ల హజ్‌ బాధ్యత తీరిపోతుందనీ, ఇక హజ్‌ చేయవలసిన 
అవసరం ఉండదని అర్ధం ఎంతమాత్రం కాదు. ఆ నెలలో ఉమ్రా చేస్తే, జుల్‌ హిజ్జా మాసంలో 
హజ్‌ చేసినంత పుణ్యం లభిస్తుందని మాత్రమే దాని భావం. రమజాన్‌ నెలలో ఉమ్రా చేస్తే 
ఏకకాలంలో రెండు ఆరాధనలు చేసినట్లవుతుంది. బహుశా అందుకే దానికంత పుణ్యం లభించి 
ఉండవచ్చు. 
1280. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ నర తత స లో ss CAA 
చేసిన కథనం: ఒక స్తీ (దైవప్రవక్త yb ele le ఏ హమ్మా ర! 1a పల || 
(సల్లం) దగ్గరికి వచ్చి) “దైవపవళ! ఎ ON Mri మతము! 
దేవుడు తన దాసులపై విధిగా చేసిన 4, ,... 
హజ్‌ మా నాన్నగారికి అనివార్యమయి ” ide ves getl ష్వార్ల 
నప్పటికీ ఆయన ముసలివారయి Ea 
పోయారు. వాహనం మోద సరిగా 
కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారాయన. 
మరి ఆయన తరపున నేను హజ్‌ చేయ 
వచ్చునా?” అని అడిగింది. అందు 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 244 రగ కర్‌ 


కాయన “చేయవచ్చని సమాధాన 
మిచ్చారు. (బుఖార్‌- ముస్థిం) 


(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లీంలోని హజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

హదీసులో పేర్కొనబడిన మహిళ తండ్రి ముసలితనంలో హజ్‌ చేయగలిగే ఆర్థిక 
స్తోమతగలవారయ్యాడు. కాని విపరీతమైన వృద్ధాప్యం మూలంగా అతనిలో ప్రయాణం - 
చేయగలిగే శక్తిలేకపోయింది. కనుక దైవప్రవక్త (సల్లం) అతని కూతురికి అతని తరపున హజ్‌ 
చేసేందుకు అనుమతినిచ్చారు. అయితే ఈ విధంగా ఇతరుల తరపున హజ్‌ యాత్ర చేసే 
ప్రత్యామ్నాయ వ్యక్తులు ముందుగా స్వయంగా తమ హజ్‌ బాధ్యతను నెరవేర్చి ఉండాలని 
ఇతర హదీసులు ఉద్భాటిస్తున్నాయి. ఈ సందర్భంగా గమనించదగిన మరొక విషయం 
ఏమిటంటే, ఆర్థిక స్తోమత కలిగివుండిన తల్లిదండ్రులు హజ్‌ చేయకుండా చనిపోతే వారి 
తరపున వారి వారసులు హజ్‌ చేయడం చాలా అవసరం. లేకపోతే ఆ తల్లిదండ్రుల మోద ఆ 
'బాధ్యతారుణం అలాగే ఉండిపోతుంది. ప్రళయదినాన దాన్ని గురించి వారిని నిలదీయటం 
జరుగుతుంది. పేదవారిపై హజ్‌ ఫర్ట్‌ కాదు గనుక ఒకవేళ వారు అదే స్థితిలో చనిపోతే వారి 
తరపున హజ్‌ చేయవలసిన అవసరం ఉండదు. ఎవరయినా పుణ్యఫలాపేక్షతో చేస్తే అది వేరే 
విషయం. దానికిగాను వారికి నఫిల్‌ హజ్‌ చేసిన పుణ్యం తప్పకుండా లభిస్తుంది. 


1281. హజ్రత్‌ లఖీత్‌ బిన్‌ ఆమిర్‌(రజి) = లో bh = SAN 


కథనం ప్రకారం తను దైవప్రవక్త :గఉ4 ప్త | రవ! ౮ ర ee త! టైర్ల 


(సల్లం) దగ్గరికి వెళ్ళి, “(దైవప్రవక్తా!) మ వ 9 35 దో జ! 


వూ నాన్న చాలా మునలివారు. 
‘JG ర్‌ టి! స (3 గో 
ఆయన హజ్‌, ఉమ్రా చేయలేరు. ర్‌ డ్రా 3 పమ న 
Gu, ls) ee: రయ్‌ Gl 


ఆయనలో ప్రయాణం చేసే శక్తి కూడా 

లేదు” అని విన్నవించు కున్నారు. దై రారా లేక 
అందుకాయన “మరయితే నీ నాన్న 

తరపున నువ్వే హజ్‌, ఉమ్రా (బాధ్య 

తలు) నిర్వర్తించు” అని ఆదేశించారు. 

(అబూదావూద్‌, తిర్మిజీ- -హనన్‌ సహీహ్‌) 


(నుననె అబూదావూద్‌లోని హజ్‌ విధుల ప్రకరణం - నుననె తిర్మిజీలోని హజ్‌ 
అధ్యాయాలు) 


https://teluguislam.net - https://telugudua.net 


హాదీను కిరణాలు-2 


1282. హజ్రత్‌ సాయిబ్‌ బిన్‌ యజీద్‌ 
(రజి) కథనం: (నా బాల్యంలో) 
వీడ్కోలు హజ్‌ యాత్ర సందర్భంగా 
_ దైవప్రవక్త (సల్లం) వెంట (మా ఇంటి 
వారు) నన్ను కూడా హజ్‌ చేయించారు. 
అప్పటికి నా వయసు ఏడేండ్డ్లు. 
(బుఖార్‌) 


(సహీహ్‌ బుఖారీలోని హజ్‌ అక) 


ముఖ్యాంశాలు 


రసో శారా 


hy od! బం - 14! 


శ తో 3 ఖా నా తో aw 


డాలీ రై els హూం స్త 
Gel ely. 


చిన్నపిల్లలు కూడా హజ్‌యాత్ర చేయవచ్చు. వారిని హజ్‌ చేయించే పెద్దలకు దానిపుణ్యం 
లభిస్తుంది. ఆ విధంగా బాల్యంలో హజ్‌ చేసిన పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత ఆర్థిక స్తోమత 
కలిగిన వారయితే వారు తిరిగి హజ్‌ చేయవలసి ఉంటుంది. బాల్యంలో హజ్‌ చేసినంత 


మాత్రాన ఆ బాధ్యత నెరవేరినట్లు కాదు. 


1283. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం: ఒకసారి దైవప్రవక్త (సల్లం) 
రౌహా ప్రాంతంలో ఒక ప్రయాణీకుల 
బృందాన్ని కలిశారు. ఆయన వారిని 
ఉద్దేశించి, “ఎవరు మీరు?” అని 
అడిగారు. దానికి వారు సమాధాన 


మిస్తూ, “మేము ముస్లింలం. మిోరె 
వరూ?” అని అడిగారు. “నేను దైవ 


ప్రవక్తను" అని బదులిచ్చారాయన. 
అంతలో ఒక మహిళ ఒక అబ్బాయిని 
ఎత్తిచూపుతూ, “ఇతను హజ్‌ చేయ 
వచ్చా? అని అడిగింది. అందు 
కాయన, “చేయవచ్చు. దాని పుణ్యం 
నీకు లభిస్తుంది” అని చెప్పారు. 
(ముస్లిం) 
(సహీహ్‌ బుఖారి, హజ్‌ ప్రకరణం) 


WG oe yl రం - \TYAYF 
ల. _ 
old sy (£3! రై 
త లేత ర్‌ ల్‌ | 7 
జా ఖీ చుడ డ్రం 41 ony 
ILE త సహ? ల 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 246 ర కర 


1284. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం: (ఓ! * సత ల టైం 14 
దైవప్రవక్త (సల్లం) ఒక అంబారీ మోద దుర .J5 us? డా మో. ట్‌! spy క్ర 
(కూర్చొని) హజ్‌ చేశారు. (ఆ సంద టిప్పు యము 
ర్భంగా) ఆయన ప్రయాణ సామగ్రి 
కూడా దాని మీదే ఉండేది. (బుఖారీ) 

(సహీహ్‌ బుఖారీలోని హజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

హదీసులో 'జామిలహ్‌' అనే పదం వచ్చింది. ప్రయాణసామగ్రి మోపబడిన ఒంటె, 
కంచర గాడిద తదితర వాహన జంతువుల్ని జామిలహ్‌ అంటారు. అంతిమ హజ్‌ యాత్ర 
సందర్భంగా దైవప్రవక్త (సల్లం) తాను స్వారీ చేస్తున్న ఒంటె మీదే ప్రయాణ సామగ్రిని 
ఉంచుకున్నారు. ఆ విధంగా ఆయన వాహనం జామిలహ్‌ (ప్రయాణ సామగ్రిని మోసే జంతువు) 
అయిందన్న మాట. 
1285. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం: ఉకాొజ్‌, మిజన్నహ్‌, జుల్‌ 
వుజాజ్‌ అనేవి అంధయుగపు 
నంతలు. (తిరునాళు, జాతరల pee 

- AN ll gp ly హ్‌ 

| నమయంలో ఇక్కడ కొనుగోళ్ళు, are rey లల్లీ Es 
అమ్మకాలు జరిగేవి.) అయితే (ఇస్లాం " ji ee 
వచ్చిన తర్వాత) దైవ ప్రవక్త సహచరులు (ద్‌ ఆ [114 15] శ పా 


MGs te gl రోత = 1149 
153 మ్స bss OUT :JG Uys 
dG మరు! (త Giz పయన! 


హజ్‌ మాసాలలో వ్యాపారం చేయ Tm 
టాన్ని పాపంగా తలపోసేవారు. 

అప్పుడు ఈ ఆయతు అవతరించింది. 

“(హజ్‌ దినాలలో) మోరు దేవుని అను 


గ్రహాన్ని (అంటే ఉపాధిని) అన్వేషించ 
దలచుకుంటే నిరభ్యంతరంగా 
అన్వేషించవచ్చు. అందులో ఎలాంటి 
తప్పు లేదు.” (అల్‌బఖర:198) ' 
(బుఖారీ) 
(సహీహ్‌ బుఖారీలోని వాజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 247 GANG, 


ముఖ్యాంశాలు 

హజ్‌యాత్రా కాలం రెండు నుంచి మూడు నెలల వరకు ఉంటుంది. ఈ పవిత్ర 
దినాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించటం ధర్మసమ్మతమా కాదా అనే సందేహం కొద్దీ, 
వ్యాపారం చేస్తే అంధయుగపు చర్యలకు పాల్పడినట్టు అవుతుందేమోనన్న భయంతో దైవప్రవక్త 
సహచరులు ఆ కాలంలో వ్యాపారం చేయటాన్ని పాపకార్యంగా తలపోశారు. అప్పుడు విశ్వప్రభువు 
వారి అపోహల్ని, అపార్గాల్ని దూరం చేస్తూ పైన పేర్కొనబడిన దివ్యఖుర్‌ఆన్‌ ఆయతును 
అవతరింపజేశాడు. హజ్‌యాత్రా కాలంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించటం అధర్మమేమో 
కాదనీ, దానివల్ల హజ్‌, ఉమ్రాలకు ఎలాంటి విఘాతం కలగదని ఆ వాక్యం స్పష్టం చేసింది. 
అయితే ఇది కేవలం అనుమతి మాత్రమే. హజ్‌ యాత్రా దినాల్లో తప్పకుండా వ్యాపారం 
చేయాల్సిందేనని ఈ ఆయతు బోధించదు. కనుక ఆయా దినాల్లో వీలైనంత ఎక్కువగా 
దైవారాధన చేసి పరలోక పుణ్యాన్ని ఆర్జించుకోవాలనుకునేవారు వ్యాపార వ్యవహా రాలన్నిటినీ 
త్యజించి పూర్తి ఏకాగ్రతతో దైవారాధనలో లీనమయిపోవాలి. 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


248 


Salil 


34! ఆట. 1! 


11. జహాద్‌ ప్రకరణం 


234వ అధ్యాయం 


Syl bi ob కళ 
జహాద్‌ ఘనత 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 


“బహుదైవారాధకులు కలసికట్టుగా మాతో ఎలా 
పోరాడుతున్నారో అలాగే మిరు కూడా సమైక్య 
మయి సంఘటితంగా వారిని ఎదుర్కోండి. 
అల్లాహ్‌ భయభక్తులు కలవారితోనే ఉంటాడని 
తెలుసుకోవాలి.” (తౌబా: 36) 


“మారు. విధిగా యుధ్ధం చేయాలని ఆజ్ఞ 
అయింది. కొని అది మోకు రుచించటం లేదు. 
ఒక విషయం మోకు నచ్చకపోవచ్చు. కొని 
అందులోనే మా శ్రేయస్సు ఉండవచ్చు. అలాగే 
ఒక విషయం మోకు నచ్చవచ్చు. కాని అందు 
లోనే మాకు హాని ఉండవచ్చు. (మంచీ చెడులు) 
దేవునికే బాగా తెలుసు. మోకు తెలియదు.” 
(అల్‌ బఖర: 216) 


“బయలుదేరండి తేలికగొనైనా, భారంగానైనా 
సరే; దైవమార్గంలో ధనప్రాణాలొడ్డి పోరాడండి. 
మిరు విషయం గ్రహిస్తే అందులోనే మో 
శ్రేయస్సు ఉంది.” (అత్‌ తౌబా: 41) 


“దేవుడు విశ్వాసుల నుండి ధన ప్రాణాలను 
కొనుగోలు చేశాడు. వాటికి బదులుగా వారికోసం 
స్వర్గం సిద్ధపరచి ఉంచాడు. వారు దైవమార్గంలో 
పోరాడుతూ హతమవుతారు. లేక హతమార్చ 
బడతారు. (వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని) 
తౌరాత్‌లో, ఇన్టీల్‌లో, ఖుర్‌ఆన్‌లో వాగ్గానం 


b>: క 
RYN న్‌ దూకి! 
ప్త! ప్ర: fre పూ 


యఖ we వ (Ye 
రశ నే వ వ I కూన 
Je వ 
J మ్‌ is జ పట ఫం 
ఆటు UU [YN Fens 
lst gs sha} 
సవ] శ షప ఆస్‌ 


gary ట్లు 


(హత శ్ర 


En wr gw 
సః 2 కోత pen 


ద్‌ పట RP ChE 

లావోస్‌ 3 పస్తే! TUDO 

Sess It 

డ్‌ మీ డో అబే! Bw Wet 
me hon 


రకు [111 2వ] శమన దట! ఘ 
ర్వజ్రష ఈ వ పనీ! SY Jw a 


https://teluguislam.net - https://telugudua.net 


249 


SEs 


హదీసు కిరణాలు-2 : 


ఉంది. దాన్ని నెరవేర్చే బాధ్యత దేవునిపై ఉంది. 
వాగ్దానం నెరవేర్పటంలో దేవుడ్ని మించిన 
వారెవరుంటారు? కనుక దేవునితో మరు చేసు 
కున్న ఈ వ్యాపార ఒప్పందం పట్ల ఆనందోత్స 
వాలు జరుపుకోండి. ఇదే ఘనవిజయం, గొప్ప 


సాఫల్యం.” (అత్‌ తౌబూ: 111) 


“విశ్వాసుల్లో ఎలాంటి బలమైన కారణం 
లేకుండా ఇంట్లో ఉండిపోయేవారు, దైవ 
మార్గంలో ధనప్రాణాలు త్యజించి పోరాడేవారు 
- ఉభయులూ సమానులు కాలేరు. ఇంట్లో 
ఉండిపోయేవారికన్నా ధనప్రాణాలతో పోరాడే 
వారికి దేవుడు గొప్ప హోదా, బజెన్నత్యాలు 
ప్రసాదిస్తాడు. శ్రేయోశుభాలకు సంబంధించిన 
దైవవాగ్గానం మటుకు అందరికీ వర్తిస్తుంది. కాని 
ప్రతిఫలం రీత్యా ఇంట్లో ఉండిపోయేవారి కన్నా 
దైవమార్గంలో పోరాడేవారికి దేవుడు ఎక్కువ 
బొన్నత్యభాగ్యం ప్రసాదిస్తాడు. (అంటే) దేవుని 
దగ్గర అంతస్గులలో, మన్నింపులో, (దైవ) 
కారుణ్యంలో బెన్నత్యం లభిస్తుందన్నమాట. 
దేవుడు గొప్ప క్షమాశీలి, అమిత దయా 
మయుడు.” (అన్‌నిసా: 95-96) 


“విశ్వాసులారా! మిమ్మల్ని దుర్భరమైన (నరక) 
యాతనల నుండి కాపాడగలిగే వ్యాపార పద్ధతిని 
గురించి మోకు తెలుపమంటారా? మీరు 
మనస్ఫూర్తిగా దేవుడ్ని, ఆయన ప్రవక్తను 
విశ్వసించి ధనప్రాణాలొడ్డి దైవమార్గంలో 
పోరాడండి. మిరు విషయం గ్రహించగలిగితే 
అందులోనే మా శ్రేయస్సు ఉంది. (ఈ ఆదేశాన్ని 
గనక పాటిస్తే) దేవుడు మా తప్పుల్ని క్షమించి 
మిమ్మల్ని సెలయేరులు ప్రవహించే స్యర్గ 
వనాలలో ప్రవేశింపజేస్తాడు, ఆ శాశ్వత స్వర్గవనా 
లలో మోకు అద్భుతమైన నివాస గృహాలను 
ప్రసాదిస్తాడు. ఇదే గొప్ప విజయం. 


పో 3 Je 4 మోయ 
be 7 ada si, క్‌ 
జ టు ఉరు క వళ వం డా రర] 
యుడు స (వీ క్‌! ప్ర వ్యయ! 
షష క క క సేటు కద హా 
ర్య స్తే లీకు LAY ఎం seb] 
bh Ss Ae న గ. 


Are G 


Sd aes i కకక ధ్రి లే 


య 443 టా... 


(రా వచు శ pe 
కన. ప్త డు ఒప Ss 
ay డయ ర నప కం త్ర Nor] 


OY ra] క ప్యాట! ప 
EEOC 


https://teluguislam.net - https://telugudua.net 


హాదీను కిరణాలు-2 250 Galt, 


అదీగాక మిరు కోరుతున్న ఇతర వస్తువులు 
కూడా ఆయన మోకు అనుగ్రహిస్తాడు. అదే 
దేవుని సహాయం. త్వరలోనే లభించనున్న 
విజయం. ప్రవక్తా! విశ్వాసులకు ఈ శుభవార్త 
అందజెయ్యి.” (అస్‌సఫ్‌: 10-13) . 


ఈ అధ్యాయానికి సంబంధించిన సుప్రసిద్ధ 
సూక్తులు ఇంకా చాలా ఉన్నాయి. 


ముఖ్యాంశాలు 


పైన పేర్కొనబడిన ఆయతులన్నీ జిహాద్‌కు సంబంధించినవి. వీటి ద్వారా విశ్వాసుల్ని 
జిహాద్‌ కోసం పురికొల్పటం జరిగింది. జిహాద్‌ వల్ల ఇహలోకంలో, పరలోకంలోనూ ఎలాంటి 
ప్రయోజనాలు కల్గుతాయో కూడా వివరించటం జరిగింది. అంచేత ఎప్పుడయినా, ఎక్కడయినా 
దైవవిరోధులతో యుద్ధం చేయవలసిన పరిస్థితులు ఆసన్నమయితే ముస్లింలు వెనుకంజ 
వేయరాదు. ఇస్లాం బెన్నత్యం, ముస్లింల గౌరవప్రతిష్టలు జిహాద్‌లోనే ఉమిడి ఉన్నాయన్న 
సంగతిని వారు గ్రహించాలి. ముస్లింలు ధర్మయుద్ధ పతాకాన్ని ఎగురవేసిన న్నాళ్ళూ ప్రపంచంలో 
నలువైపులా వారి కీర్తిప్రతిష్టలు ఇనుమడించాయి. వారి సంస్కృతీ నాగరికతలు ప్రపంచమంతటా 
చెలామణి అయ్యాయి. కాని ఎప్పుడయితే ముస్లింలు అత్యంత ప్రధానమైన జిహాద్‌ విధిని 
విస్మరించారో అప్పట్నుంచే వారికి అవమానాలు మొదలయ్యాయి. నిరుపమాన ముస్లిం 
సంస్కృతిని ప్రపంచ ప్రజలు ఎంతో చులకనభావంతో చూడటం మొదలుపెట్టారు. 

నేడు ప్రపంచంలో ముస్లింలు ఢక్కామొక్కీలు తింటూ బ్రతుకుతున్నారు. ఒకప్పుడు 
ప్రపంచాన్ని ఏలిన తమ సంస్కృతిని తాము స్వయంగా నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. దాన్ని 
అదనుగా చేసుకొని వైరిజాతులు ముస్లిం సంస్కృతిని సమూలంగా తుడిచి పెట్టాలని 
చూస్తున్నాయి. నేడు యావత్తు ముస్లిం సమాజం అవమానాలు, పరాభవాల వెల్లువలో కొట్టుకు 
పోతోంది. అయినప్పటికీ ముస్లింలు అందులో నుండి బయటపడటానికిగాని, తమ పూర్వపు 
వైభవాన్ని తిరిగి సంపాదించుకోవటానికిగాని ఎలాంటి ప్రయత్నాలూ చేయటం లేదు. దానికి 
కారణాలు కూడా లేకపోలేదు. దానికోసం ఎంతో శ్రమపడాల్సి వస్తుంది. వ్యయప్రయాస లకు 
ఓర్చుకోవలసి వస్తుంది. ఎండనకా, వాననకా ఎల్లప్పుడూ ధర్మంకోసం పాటుపడవలసి వస్తుంది. 
అవసరమైతే తమ ధనప్రాణాలను సయితం ధర్మోన్నతి కోసం ధారపోయవలసి ఉంటుంది. 
కాని సౌలభ్యాలకు అలవాటుపడి, విలాసాల వలలో చిక్కుకున్న నేటి ముస్లిం సమాజం ఈ 
పనులు చేయటానికి సిద్ధంగా లేదు. అలాగే ముస్లిం దేశాల ప్రభుత్వాలు కూడా ఎలాంటి 
పౌరుషం లేకుండా వెధవాయి పాత్రను పోషిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే స్వయంగా ముస్లిం 
దేశాలే ఇస్తాం పట్ల శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాయి. అందుకే దైవవిరోధుల ఆగడాలకు 
అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. వారు ముస్లింల జీవితాలను దుర్భరం చేస్తున్నారు. వాళ్ళ 
నోళ్ళను నొక్కిపెడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా నేడు ముస్లిం సమాజం నిమ్మకు 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 251 Gait, 


నీరెత్తినట్లు చూస్తూ ఊరుకుంటున్నదేకాని కనీసం ఆత్మరక్షణ కోసం కూడా ఎలాంటి ప్రయత్నాలు 
చేయటం లేదు. ఒకవైపు జియోనిస్టు లాబీలు, కైస్తవ శక్తులు తమ కుయుక్తులతో, కుటిల 
పన్నాగాలతో ఇస్లాం పునాదుల్ని పెకిలించటానికి ప్రయత్నిస్తుంటే మరో వైపు ముస్లిం దేశాల 
అధినేతలు భోగమేరా జీవితమంటూ జల్సాలు చేసుకుంటున్నారు. అంతేకాదు, యూదకైస్తవ 
శక్తులకు దాసోహమంటూ తమ దేశాల్లో మిగిలివున్న ఇస్తామోయ చిహ్నాలను కూడా 
రూపుమాపటానికి ప్రయత్నిస్తున్నారు. 

ఇలాంటి ఉపద్రవభరితమైన పరిస్థితుల్లో మొత్తం ప్రపంచంలో వ్రేళ్ళపై లెక్కించగల 
కొన్ని సంస్థలు, సంఘాలు మాత్రమే ఇస్లాం ధర్మ బివ్పత్యం కోసం విడివిడిగా ప్రయత్నాలు 
జరుపుతున్నాయి. కాని అంతర్జాతీయ దైవవిరోధులందరూ జట్టుకట్టి తమ శక్తియుక్తులన్నిటినీ 
కూడగట్టుకొని రంగంలోకి దిగినప్పుడు వారిని ఎదుర్కోవటానికి ఈ కొన్ని మ. ఏం 
చేయగలవు? అయితే “దేవుడు తలచుకుంటే ఈ కొన్నిసంస్థలే ధర్మవిరోధ శక్తుల పీచమణచ 
గలవు. ఆయన చిన్నచిన్న అబాబీల్‌ పక్షులతో ఎనుగుల సైన్యాలను సయితం మట్టికరిపించ 
గలడు. ముస్లింలు తమ కండబలంతో కొండల్ని కూడా పిండిచేయగలరు” అని మిరనవచ్చు. 
కాని అవన్నీ దేవుని మహిమలు. దేవుడు తాను తలచినప్పుడే వాటిని ఉనికిలోకి తెస్తాడు. ఆ 
మహిమల కోసం-నిర్లిస్తంగా- ఎదురు చూస్తూ, గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవట మయితే, 
సమంజసం కాదుకదా! ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయే బదులు 
ముస్లింలు తమంతట తాము వ్యక్తిగతంగా, సామూహికంగా ధర్మోన్నతి కోసం పాటుపడాలి. 
జిహాద్‌ గొప్పదనానికి సంబందించిన లా! Ja శ మన్‌! ul, 
హదీసులు కూడా లెక్కలేనన్నివి sat frst 
ఉన్నాయి. వాటిలో కొన్నిటిని క్రింద ఏరీ యాత్‌ రాట్‌ 
పేర్కొనటం జరుగుతోంది. 
1286. హజ్రత్‌ అబూహురైరా (రజి) 1 5 పట థీ తి = 14 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం)ను డ్ర్‌! స్తో ఎ! (per ye ఖే 4 


అత్యంత శ్రేష్టమైన ఆచరణ ఏదని AL dp :06 య, నో 
అడగటం జరిగింది. అందుకాయన Fon లర నగ ల 
దేవుణ్ణి, దైవప్రవక్తను విశ్వసించటం లో టాం 
అని చెప్పారు. ఆ తర్వాత ఏది అని డి JU tu ఆ ర ca! ర్త 
అడిగితే, _ “దైవమార్గంలో జిహాద్‌ word 
చేయటం అని చెప్పారు. ఆ తర్వాత 
ఎదని అడిగితే, అప్పుడాయన, “హజ్జె 
మట్రూర్‌ (స్వీకృతికి నోచుకున్న 
హజ్‌యాత్ర)' అని సమాధానమిచ్చారు. 

(బుఖారీ-ముస్లిం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 252 eID 


ముఖ్యాంశాలు 

1) ఈ హదీసు ఇంతకుముందు మూడో అధ్యాయంలో కూడా వచ్చింది. ఈ సందర్భంగా 
మనం గమనించవలసిన విషయమేమిటంటే వివిధ హదీసుల్లో వివిధ రకాల కర్మల్ని, ఆచరణల్ని 
శ్రేష్టమైనవిగా పేర్కొనటం జరిగింది. ఒక హదీసులో దేవుణ్ణి, దైవప్రవక్తను విశ్వసించటం శ్రేష్టమైన 
ఆచరణగా పేర్కొనబడితే మరో హదీసులో బీదసాదలకు అన్నం పెట్టడం శ్రేష్టమైన ఆచరణగా 
పరిగణించబడింది. ఇంకో హదీసులో తోటి ముస్లింలను బాధించకుండా ఉండటం అత్యంత 
శ్రేష్టమైన ఆచరణగా చెప్పబడింది. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ఒకే ప్రశ్నకు వేర్వేరు సమాధానా 
లివ్వటానికి అనేక కారణాలున్నాయి. ఆయన పరిస్థితి, సందర్భాన్నిబట్టి ఆదేశాలిచ్చేవారు. ఒక్కో 
సారి ఎదుటి వ్యక్తి మనస్తత్వాన్ని, నైతిక స్థితిని దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన సమాధానా 
లిచ్చేవారు. 

2) నిఘంటువు పరంగా 'హజ్‌' అంటే ఎక్కడికయినా వెళ్ళటానికి నిశ్చయించుకోవటం 
అని అర్థం. షరీఅత్‌లో హజ్‌యాత్రా విధులను నిర్వర్తించే ఉద్దేశ్యంతో దైవగృహమైన కాబా 
దగ్గరకు వెళ్ళటానికి నిశ్చయించుకోవటాన్ని “హజ్‌' అంటారు. 'మబ్రూర్‌ అనే పదం బిర్ర్‌ అనే 
మూలపదం నుండి వచ్చింది. బిర్ర అంటే విధేయత చూపటం అని అర్ధం. ఎలాంటి అవిధేయ 
తరు, పాపకార్యానికీ పాల్పకుండా చిత్తశుద్ధితో చేయబడిన హజ్‌యాత్ర అని ఇక్కడ దానిభావం. 


1287. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 


కథనం: ఓసారి నేను దైవప్రవక్త 
(సల్లం)ను అడిగాను- “దేవునికి 


Bl రతర తమో రజీ తరం 174 
క త రెడు ౮ య రక 
వునిర పడ రేక్‌ PEE ges 

అత్యంత ప్రియమైన ఆచరణ ఎది? ము! ఓ 0 గ్‌ ఈ? 
అని. అందుకాయన 'వేళకు నమాజ్‌ 2 *.* కస: ea య 
చేయటం' అని చెప్పారు. నేను “ఆ 5౯ ళీ శా వ 
తర్వాత ఏది?” అని అడిగాను “తల్లి రం. 
దండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరిం 
చటం' అని చెప్పారు. నేను మళ్ళీ, “ఆ 
తర్వాత ఎది? అని అడిగాను. 
అందుకాయన “దైవమార్గంలో జిహాద్‌ 
చేయటం” అని సమాధానమిచ్చారు. 

(బుఖారీ-ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని జివోద్‌ ప్రకరణం - నహీహ్‌ ముసింలోని దిశాంన (ప్రకరణం, 
(0 క ఎ et 


is 


https://teluguislam.net = https://telugudua.net 


- వాదీను కిరణాలు-2 2053 ర కాలా 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు గురించి ఇమామ్‌ ఖుర్తుబీ (5$హ్మలై) ఇలా వ్యాఖ్యానిస్తున్నారు: నమాజ్‌ 
ఏమంత కష్టమైన పనికాదు. పైగా నమాజ్‌ చేసే చాలా పుణ్యం లభిస్తుంది. ఈ విషయం 
తెలిసి కూడా ఎవరయినా ఎ కారణమూ లేకుండా వేళకు నమాజ్‌ చేయకుండా ఎగవేస్తే, 
అలాంటి మనిషి ఇతర మంచిపనులయినా చేస్తాడని మనం ఆశించలేము. అదే విధంగా 
తల్లిదండ్రులకు తన మోద అందరికంటే ఎక్కువ హక్కు ఉంటుందని తెలిసికూడా వారిపట్ల 
మంచిగా మెలగనివాడు ఇతరులపట్ట మంచిగా మెలుగుతాడన్న నమ్మకం ఎముంటుంది? 
అలాగే ధర్మవిరోధులు ఇస్లాం పట్ట శత్రుత్వానికి పూనుకున్నప్పుడు వారితో యుద్ధం చేయటానికి 
వెనుకంజ వేసినవాడు సమాజంలో జరిగే పాపకార్యాలకు, అకృత్యాలకు వ్యతిరేకంగా 
పోరాడుతాడన్న నమ్మకం ఏమిటి? (ఇబ్నె అల్లాన్‌)... 


1288. హ(జత్‌ అబూ జర్‌ (రజి) 1 4! 
కథనం: నేను దైవప్రవక్త (సల్లం)ను, ప! $l 14! 
“(కర్మల్లో) ఎ కర్మ గొప్పది?' అని అడి “,-, 


గాను అందుకాయన సమాధాన * - ౫౫ ie లో 
ప as tal 
మిస్తూ, “అల్లాహ్‌ను విశ్వసించటం, త మాన 


ఆయన మార్గంలో జిహాద్‌ చేయటం” 
అని అన్నారు. (బుఖారీ-ముస్థిం) 
(సహీహ్‌ బుఖారీలోని బానిస విమోచన ప్రకరణం- సహీహ్‌ మున్లింలోని విశ్వాస 
(ప్రకరణం, 
1289. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: ఒక ఉదయం పూట 
గాని లేదా ఓ సాయంత్రం వేళగాని 
. 5 ale Gia 
దైవమార్గంలో నడిస్తే (అందుకు. 
లభించే పుణ్యం) మొత్తం ప్రపంచం, 
ఇంకా అందులో ఉన్న వాటన్నిటికంటే 
ఎంతో శ్రేష్టమైనది. (బుఖారీ-ముస్తిం) 


(సహీ వోటుజ్లారల'ని జిహాద్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని విశ్వాన ప్రకరణం) 


ee dl ss ol ప్రదం VAG 
J Gib 06 కత 925 ఢీ 
UCI GH GE Ass Sl ea 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 ప్న a Sik, 
ముఖ్యాంశాలు 


హదీసు మూలంలో 'గద్‌వతున్‌' మరియు 'రౌహతున్‌' అనే పదాలు ఉపయోగించ 
బడ్డాయి. ఉదయం పూటగాని, సాయంత్రం పూటగాని నడవటం అని ఆ పదాలకు అర్ధం. 
ఇక్కడ అవి దైవమార్గంలో పోరాటం చేసే ఉద్దేశ్యంతో నడవటం అనే అర్ధంలో వాడబడ్డాయి. 
ఈ ప్రపంచం, ఇందులో ఉన్న సకల ఐశ్వర్యాలు, సిరిసంపదలన్నీ కూడా ఏదో ఒకనాడు 
నశించి పోయేవే. కాని దైవమార్గంలో చేయబడిన ఆ సత్కర్మ మాత్రం ఎన్నటికీ నశించిపోకుండా 
ఉంటుంది. అందుకే ఆ కర్మ యావత్రపంచం, ప్రపంచంలో ఉన్న వస్తువులన్నింటి కంటే. 
శ్రేష్టమైనదని చెప్పటం జరిగింది. 


1290. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ ఢం! ise ఆ పం 114 
(రజి) కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త + 
(సల్లం) దగ్గరికి వచ్చి ఆయన్ని (,./ య ల. 
“ప్రజలందరిలోకెల్లా ఉత్తముడెవడు?' ‘Jal ట్ల! థ్‌! :౮జ స్తవ! రేటు 
అని అడిగాడు. అందుకాయన త్రో ౫౪3 మాటు a ¢ tan ఈ 
సమాధానమిస్తూ, 'దైవమార్గంలో తన ధో ఈక! : రక బృ ఖ్‌! Jud రయ 
ధనప్రాణాలతో సహా పోరాడే విశ్వాసి' 
అని చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ, “ఆ 
తర్వాత ఉత్తముడు ఎవడు?' అని le G తదు (బ్ర స్వ టీ 
అడిగాడు. అందుకాయన, “ఎదయినా 
పర్వత కనుమల్లోకెళ్ళి దేవుణ్ణి ఆరాధిం 
చుకుంటూ ప్రజలకు తనవల్ల కీడు 
కలగకుండా జాగ్రత్తపడే వ్యక్తి అని 
చెప్పారు. (బుఖారీ-ముస్తీం) 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్థింలోని పదవుల ప్రకరణం) 


ఖో 3 ధ్‌ త తో లా శ + 
WI Sl id eal టా 


నేల 9 
fia yee 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ఇంతకుముందు “బాబుల్‌ అజ్‌లాలో కూడా వచ్చింది. దీని ద్వారా 
బోధపడేదేమిటంటే జనవాసాల్లో కల్లోల భరితమైన వాతావరణం నెలకొని ఉండి, ధర్మాన్ని 
ఆచరించటమే కష్టమైపోయినప్పుడు ప్రజలు తమ ధర్మాన్ని, విశ్వాసాలను కాపాడుకోవటం 
కోసం, ధర్మాదేశాలను నెరవేర్చటం కోసం జనవాసాలకు దూరంగా కొండల్లో, అడవుల్లోకెళ్ళి 
నివసించటం మంచిది. కల్లోల పరిస్థితుల్లో అది కూడా గొప్ప కర్మగానే పరిగణించబడుతుంది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1291. హజ్రత్‌ సహ్హ్‌ బిన్‌ సాద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: దేవుని మార్గం 
లో (ఇస్లామీయ రాజ్య) సరిహద్దు మీద 
ఒకరోజు కాపలా కాయటం (వల్ల 
లభించే పుణ్యం) మొత్తం ప్రపంచం, 
ప్రపంచంలో ఉన్న వస్తువులన్నిటికంటే 
ఎంతో శ్రేష్టమైనది. మిలో ఎవరి 
కయినా స్వర్గంలో ఒక కొరడా (పొడ 
వంత) స్థలం లభించటం (కూడా 
చాలా గొప్ప విషయమే. ఎందుకంటే 
అది) మొత్తం ప్రపంచం, ప్రపంచంలో 
ఉన్న వస్తువులన్నిటికంటే ఎంతో శ్రేష్ట 
మైనది. అదే విధంగా ఒక ఉద 
యమో లేక ఒక సాయంత్రమో 
దాసుడు దైవమార్గంలో (జిహాద్‌ 
నిమిత్తం) నడవటం కూడా మొత్తం 
ప్రపంచం ఇంకా అందులో ఉన్న 
వస్తువులన్నిటికంటే ఎంతో శ్రేష్టమైనది. 

(బుఖారీ-ముస్లిం, 


255 


Gk, 


పారా 3 1141 
యేస్త తర్క 4 మతు! 7 రా 
pine Neate 
El oy bees hs uj 
యుత పుకు gle Uj GA te = 


2 8s 4 BE న | 
సము ప్రయ! య Al es ల ము! 


ole Gia UGE CIE 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్థింలోని నాయకత్వ ప్రకరణం) 


1292. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
సల్మాన్‌ (రజి) తెలియజేశారు: 
సరిహద్దు మోద ఒక పగలు ఒక రేయి 
కాపలా కాయటం, ఒక నెలపాటు 
ఉపవాసాలు పాటించటం మరియు 
రాత్రిళ్ళు జాగారం చేసి నమాజులు 


పయ రత్త వయ ప్రత్త. 1141 

bb లేక జక రదు దమము dG 
OLS AUS yt ple be GE 55 5 
SS GLE య తవం Su 
రడ హై) యు యూ కైన ven 


pl ly 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


చేయడం కన్నా గొప్ప పని. ఒకవేళ ఆ 
విధంగా కాపలా,కాసేవాడు గనక ఆ 
సమయంలో మరణిస్తే, అంతవరకూ 
అతను చేస్తూ ఉండిన సత్కార్యం, 
ఆపై కూడా కొనసాగుతూనే 
ఉంటుంది. (అంటే అతనికి దాని 
పుణ్యం చేరుతూ ఉంటుంది). అతనికి 
తన (స్వర్గ) ఉపాధి కూడా లభించటం 
మొదలవుతుంది. (అంతేకాదు) అతను 
' పరీక్షకు గురిచేసేవారి నుండి కూడా 
సురక్షితంగా ఉంటాడు. (ముస్లిం, 


256 


Galt, 


(సహీహ్‌ ముస్తింలోని పదవుల ప్రకరణం) 


కులం 


ఏ ధర్మ యోధుడయినా ఇస్తామోయ రాజ్యసరిహద్దు మోద కాపలా కాస్తూ మరణిస్తే, 
అతను సహజ మరణానికి గురైనా “లేక శత్రువుల చేత చంపబడినా సరే; తన జీవితంలో 
' చేసుకున్న సత్కర్మల మూలంగా ప్రళయం వరకూ అతని కర్మల జాబితాలో పుణ్యాలు 
వ్రాయబడుతూనే ఉంటాయి. అంతేకాదు ఇతర అమరవీరుల (షహీదోలీ)కు మాదిరిగా ఇతనికి 
కూడా స్వర్గం నుండి ఆహారం లభిస్తూ ఉంటుంది. 


ఇకపోతే పరీక్షకు గురిచేసేవారంటే సమాధిలో మృతుణ్ణి ప్రశ్నలడిగే దైవదూతలన్నమాట.. 
.. నిజానికి దైవదూతలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పటం కూడా ఓ పెద్ద పరీక్షే, మరణించిన 
ప్రతి మనిషీ ఆ పరీక్షకు గురికావలసి ఉంటుంది. అయితే విశ్వాసులు మాత్రం ఆ దశను 
చాలా సులభంగా దాటుకొని వెళ్లిపోతారు. దైవకృపతో వారు ఆ దైవదూతలకు సరైన సమాధానం 


చెప్పగ లుగుతారు. 


1293. హజ్రత్‌ ఫ ఫజాలా బిన్‌ ఉబైద్‌ 
(రజికథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రవచించారు: మరణిం 
చిన ప్రతి మనిషి ఆచరణల పరంపర 
అతని మరణంతోనే ముగిసిపోతుంది. 
కొని దైవమార్గంలో సరిహద్దు మోద 


సనా రాజ పేట ప్రయ ఎ 114 

౮6 స్తో 4| Jas dh us డ్రా 
Peres ఫే దరు గ్ర 
ree eres gs 0 tal Jes 
REP (౮! ఘు ర రగ tal 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


కాపలా కాసే యోధుని ఆచరణలు 
మాత్రం ప్రళయం వరకూ కొనసాగు 
తాయి (అప్పటివరకూ అతనికి వాటి 
పుణ్యం లభిస్తునే ఉంటుంది). ఇంకా 
అతను సమాధి పరీక్షల నుండి కూడా 
సురక్షితంగా ఉంటాడు. 


(అబూదావూద్‌, తిర్మిజీ-హనన్‌, 
నహీహ్‌) 


257 


GaN, 


Pe” జ ' Ans & . 
రా yg Ky Shelly, Sh 
¥ 


“ees 


(సుననె అబూదావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం - నుననె తిర్మిజీలోని జిహాద్‌ ఘనత 


అధ్యాయాలు, 

1294. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
ఉస్మాన్‌ (రజి) తెలియజేశారు: దైవ 
మార్గంలో సరిహద్దు మోద ఒకరోజు 
కాపలా కాయటం ఇతరచోట్ల వెయ్యి 
రోజులు కాపలా కాయటం కంటే 
చాలా గొప్ప పని. 

(తిర్మిజీహనన్‌-నహీహ్‌) 


పట! స్థ తియయ ప్రక 140 

1 తే శక్త శీ! ల యు :dG 
(న గ 
hy gh til, కలడు! ప్ర ఏం 


ఖ్‌ త ఖీ 


(సుననె తిర్మిజీలోని జివోద్‌ ఘనత అధ్యాయం) 


1295. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: తన మార్గంలో 
(యుద్ధం చేసే ఉద్దేశ్యంతో) బయలు 
దేరే వ్యక్తి బాధ్యతను (స్వయంగా) 
దేవుడే తీసుకుంటున్నాడు. ఆయన 
ఇలా అంటున్నాడు: “ఈ దాసుడు నా 
మార్గంలో జిహాద్‌ చేయాలన్న 
ఉద్దేశ్యంతో నా మోద విశ్వాసంతో, 


Al es bh ఆ ర్త ఎ 1140 

ఈ ప్రమా కకత రు 06:06 
లూ త దై ప్రవ 
త్త డో du; Ce ధో ke 
ae ol ile dus 36 ‘ 


Y| wi 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ఇంకా నా ప్రవక్తల్ని ధృవీకరించి + 
నందువల్లనే (యుద్ధం కోసం) 
బయలుదేరాడు. కనుక ఇతని పూచీ 


నాది. ఇతణ్బి నేను స్వర్గానికయినా. ; 
WE RS Ee sie 


పంపిస్తాను, లేదా అతను సంపాదించు 
కున్న పుణ్యంతోపాటు లేక విజయ 
ప్రాప్తితోపాటు అతలణ్జి అతని ఇంటికి 
చేరుస్తాను.” 

ఎవరి గుప్పెట్లోనయితే ఈ ముహ 
మ్మద్‌ ప్రాణముందో ఆయన సాక్షిగా 
చెబుతున్నాను: - దైవమార్గంలో క్షత 
గాత్రుడైన వ్యక్తి ప్రళయదినాన (దేవుని 
సన్నిధికి) వచ్చినప్పుడు అతనికి ఆ రోజే 
గాయాలైనట్లు (శరీరం నుండి నెత్తు 
రోడుతూ ఉంటుంది). 
రక్తపు రంగులాగానే ఉంటుంది. కాని 
వాసన మాత్రం కస్తూరి సువాసనలా 
పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది. 
ఎవరి గుప్పెట్లోనయితే ఈ ముహ 
మ్మద్‌ ప్రాణముందో ఆయన సాక్షిగా 
, నేనీమాట చెబుతున్నాను: ముస్లింలు 
ఇబ్బందులు ఎదుర్కొంటారనే 
భయమే గనక నాకు లేకుంటే నేను 
దైవమార్గంలో యుద్ధం కోసం బయలు 
దేరే ఏ సైనిక దళాన్నీ విడిచిపెట్టి వెనుక 
ఉండిపోయేవాణ్ణికాను. అన్నిటిలో 
పాల్గొనేవాణ్ణి. కాని ప్రజలందరికీ వాహ 
_ నాలు సమకూర్చే స్తోమత నాకు లేదు. 


258 


దాని రంగు 


_్తమురక 


లీ శ. క్‌! JEL 


MGM రం. 


of gb i Tn య. 
eat 
టా ము టి యు మల న ప్రయ dul 


Sele తప్పు «4 6 పలు ర్వేయ్త ఖో 
అ కదిపి కట్‌ pA ys ls 


Ae A J p33 ఎ! డక) 


ee eft eC | 
యి! న ల డు! ర) 
“జీ! 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 259 ర శాల. 


ఆఖరికి వారికి కూడా ఆ స్తోమత లేదు. 
అదీగాక యుద్ధంలో నేను ముందుండి 
తాము వెనుక ఉండిపోవటాన్ని కూడా 
వారు భరించలేరు. 


ఎవరి గుప్పెటోీనయితే ఈ 
ముహమ్మద్‌ ప్రాణముందో ఆయన్ని 
సాక్షిగా ఉంచి నేనీ మాట చెబు 
తున్నాను: నేను జిహాద్‌ చేస్తూ చంప 
బడాలనీ తిరిగి బ్రతికి జిహాద్‌ చేస్తూ 
' చంపబడాలనీ మళ్ళీ బ్రతికి మళ్ళీ 
జిహాద్‌ చేస్తూ. చంపబడాలని ఎంతో 
కుతూహలంగా ఉంది నాకు. 
(నహీవా బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని జిహాద్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
1) ఇహలోకంలో శత్రువులతో పోరాడుతూ క్షతగాత్రులైన ధర్మయోధులు ప్రళయ దినాన 
తిరిగి అదే స్థితిలో లేపబడతారు. వారికి ఆ రోజే గాయాలయినట్లు వారి శరీరం నెత్తురోడుతూ 


ఉంటుంది. అందులోనుంచి కస్తూరి పరిమళాలు గుభాళిస్తూ ఉంటాయి. దాంతో హష్ష 
మైదానంలో ఉండేవారందరి ముందు వారి ఘనతా విశిష్టతలు ఇనుమడిస్తాయి. 
1296. ఆం కరా (రజి) J OE; ra 
కథనం ప్రకారం త (సల్లం) ఈ త! (య ప జతర 
విధంగా ప్రవచించారు: దైవమార్గంలో en జార! ; మ ₹ (| న్‌ 
క్రతగాత్రుడైన వ్యక్తి ప్రళయదినాన (” (౫ Co 
వచ్చినప్పుడు అతని గాయాల నుండి * - ర రం ‘p సర్ప ప్ప! తోచి 
నెత్తురోడుతూ ఉంటుంది. దాని రంగు యు 
రక్తపు రంగులోనే ఉంటుంది. అయితే 
దాని వాసన మాత్రం కసూరి వాసన 
లాగుంటుంది. - (బుఖారీ-ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని జబాయెహ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని పదవుల 
ప్రకరణం) 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 260 రూ కాలూ 


1297. హజ్రత్‌ ముఆజ్‌(రజి) కథనం 12 ఏ! 5 36కి పం - 14 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా తలలో ప్రి లక కక్ష చి! రం 
ప్రవచించారు: ఎవరయితే దైవ టీ ల్స్‌ ut Gls న్‌ ధ్‌ లో 
మార్గంలో ఒంటె పాలు రెండోసారి ja Es గో tea ర్‌ ra 


పితకటానికి పట్టెంతసేపు యుద్ధం 
1 3 wy ఆ (ముప యా 
చేస్తారో వారికి తప్పకుండా స్వర్గం 2 లో ( ‘ey 


లభిస్తుంది. దైవమార్గంలో పోరాడే Vane 4 ల! is సస! లం: oe 
వ్యక్తికి ఎదయినా గాయమయితే లేదా uly ls gh పై. త్రయో 


గీసుకుపోతే ప్రళయ దినాన ఆ గాయం ద్ర ప్రమా డయా లేక్స్‌ 
లేక గీత చాలా పెద్దదయిపోతుంది. 

దాని రంగు కాషాయపురంగులో 

ఉంటుంది. దాని వాసన కసూరి 

వాసనలా ఉంటుంది. (అబూదావూద్‌, 


తిర్మిజీ-హసన్‌) 


ముఖ్యాంశాలు 

హదీసు మూలంలో 'పఫువాఖో అనే పదం వచ్చింది. ఒకసారి ఒంటె పాలుపితికిన తర్వాత 
నుంచి రెండోసారి పాలు పితకటానికి మధ్య కాలాన్ని పువాఖ్‌ అని అంటారు. సాధారణంగా ఆ 
వ్యవధి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దైవమార్గంలో కొంతసేపు యుద్దం చేయటం 
కూడా చాలా గొప్పకార్యమని తెలియజేయటానికి ఆ వ్యవధిని ఇక్కడ పేర్కొనటం జరిగింది. 
ఆ కాసేపు జిహాద్‌ చేసినా స్వర్గం లభిస్తుందని చెప్పబడింది. అయితే దానికి ధర్మయోధునిలో 
చిత్తశుద్ధి ఉండాలి. అంతేకాకుండా అతను ఘోరపాపాలకు పాల్పడనివాడయి, తోటి మానవుల 
- హక్కుల్ని కొల్లగొట్టనివాడయి ఉండాలి. అప్పుడే అతనికి ఈ హదీసు సార్థకత వహిస్తుంది. 


1298. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం: దైవప్రవక్త సహచరుల్లో 
ఒకాయన ఒక కనుమ గుండా వెళుతూ 
అక్కడవున్న ఓ చిన్న మంచినీళ్ళ కొలను 
చూసి ముగ్భడై, “ఆహా నేను జన 
వాసానికి దూరంగా ఇక్కడ నివాసం 
ఎర్పరచుకుంటే ఎంత బాగుంటుంది! 


Al Css స్వాతి lh ప్రద - 1144 
ots rs 
de UG లో హు త్వ టే , మ్రక్ష 


దహ రద యుడు! రడ a 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 261 ర కా 


ఏమయినప్పటికీ దైవప్రవక్త (సల్లం) త్రయ! pe Jal by ll 1h Gs 
అనుమతి లేకుండా నేను ఆ పని షయం (హక 4 hs 
చేయకూడదు” అని అనుకున్నారు. ర్‌ గ్రీట్‌ డ్‌ ప్రత 9523 
ఎట్టకేలకు దైవప్రవక్త (సల్లం) ముందు కా gal; al je తో An 
ఆ విషయం (వ్రస్తావించబడింది. 51; Cpe RN UE gs ss శో 
అప్పుడాయన దాన్నుండి వారిస్తూ, «fe! క ము; jo) "i! 1 
“అలా చేయకు, ఎందుకంటే దైవ నం క స. Al రజా 
మార్గంలో (జిహాద్‌ చేస్తూ) ఉండటం రకు కున! సు చు! అతయ్య 
ఇంట్లో డెబ్భై సంవత్సరాలపాటు కట ర మము 
నమాజ్‌ చేయటం కంటే ఎంతో శ్రేస్ట 90 
మైన పని. దేవుడు నిన్ను మన్నించి రట! 
స్వర్గానికి పంపాలని నీవు కోరుకోవటం 
లేదా? (అందువల్ల) దైవమార్గంలో 
యుద్ధం చేస్తూ బ్రతుకు. ఎవరయితే 
దైవమార్గంలో ఒంటె పాలు రెండోసారి 
పితకటానికి పట్టేంత సేపు యుద్ధం 
చేస్తారో వారికి తప్పకుండా స్వర్గం 
స్తుంది” అని ఉపదేశించారు. 

(తిర్మిజీ-హసన్‌) 

(సుననె తిర్మిజీలోని జివోద్‌ ఘనత ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1) ఈ హదీసు దైవమార్గంలో యుద్ధం చేయటం యేళ్ళ తరబడి నఫిల్‌ నమాజులు 
చేయటం కన్నా ఎంతో గొప్ప పుణ్యకార్యమని చెబుతోంది. నిజమే! నమాజ్‌ చేయటం వల్ల 
దాని ప్రయోజనం నమాజ్‌ చేసే వ్యక్తికే పరిమితమయి ఉంటుంది. కాని జిహాద్‌ వల్ల ధర్మాన్నత్యం 
ఇనుమడిస్తుంది. శత్రువుల్ని ఇస్లామీయ రాజ్యసరిహద్దుల నుండి పారద్రోలటం జరుగుతుంది. 
దానివల్ల దేశప్రజలందరూ ప్రయోజనం పొందగలుగుతారు. 


2) దైవప్రవక్త సహచరులు తమ నాయకుడయిన ప్రవక్త అనుమతి లేకుండా ఏ పనీ 
చేసేవారు కాదు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 262 Cet 


1299. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం: ఒకసారి దైవప్రవక్త (సల్లం)ను 
“దైవమార్గంలో యుద్ధం చేయటానికి 
సమానమైన . ఆచరణ ఏదయినా 
ఉందా?” అని అడగటం జరిగింది. 
దానికాయన “(ఉంది) కాని దాన్ని 
మోరు ఆచరించలేరు” అని అన్నారు. 
సహచరులు రెండు మూడు సార్లు 
_ అడిగారు, “అసలు అలాంటి ఆచరణ 
ఉందా?” అని. ప్రతిసారీ ఆయన 
“దాన్ని మీరు ఆచరించలేరు” అనే 
సమాధానం ఇస్తూపోయారు. చివరగా 
ఆయన ఇలా అన్నారు: 


దైవమార్గంలో పోరాడే యోధుని ఉప 
మానం అలుపెరగకుండా ఉప 
వాసాలు పాటించే ఉపవాసి, రాత్రిళ్లు 
జాగారం చేసి నిర్విరామంగా 
నమాజులు చేస్తూ, దేవుని సూక్తుల్ని 
పాటించేవాడి లాంటిది. దైవమార్గంలో 
యుద్ధం చేయటానికి వెళ్ళిన 
యోధుడు ఇంటికి తిరిగొచ్చేవరకు 
అతను ఆ వ్రతాన్ని కొనసాగిస్తూనే 
ఉంటాడు. (బుఖారీ-మున్లిం, 
వాక్యాలు ముస్తింవి.) 

బుఖారీలోని వేరొక ఉల్షేఖనంలో ఇలా 
ఉంది: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం)ను 
“దైవప్రవక్తా! దైవమార్గంలో యుద్దానికి 
(జిహాద్‌కు) సమానమైన ఆచరణ 
గురించి తెలుపగలరా?” అని 


త వరయ తు. 1744 
Je SG! JL [ర్చ 4 
ale Met CAL Yn 106 14! 
సిల్పీజస్తే చీటీని త్‌ టిన్‌ త్‌ లావ 
ప్‌ ల sh ¢ 
Jat! స) JU ఓ టలు 1) 
yn pu pial as టీ! be త్రో 
‘phe VY Ge ప్ర EY dl out 
గ 0 తా వ స లా నన్‌ - 
lg న న 
al JL 06 Yes రే! eGo 
JG SU లన యా Eo 
శ నన గ్‌ డే ల క aa క ళ్‌ 
అ ls} బ్రాల Ja) JU del Yn 
no Ae yr శనీ అ ఉనే లి 
13 py Nee J ల! Jala | 


° జ ళీ పష వ శ DY 
లో 0G (Ch VY. (3 పు 


[90 tr 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


263 Ere 


అడిగాడు. అందుకాయన, “నాకయితే. 


అలాంటి ఆచరణ ఏదీ తోచటం లేదు” 
అని అన్నారు. తర్వాత ఆయనే, “ధర్మ 
యోధుడు యుద్ధం కోసం బయలు 
దేరగానే నువ్వు మప్టిద్‌లోకి ప్రవేశించి 
(అతను ఇంటికి తిరిగొచ్చేంతవరకూ) 
నిర్విరామంగా నమాజులు చేస్తూ, నిరం 
తరాయంగా ఉపవాసాలు పాటిస్తూ 
ఉండగలవా?” అని అడిగారు. దానికా 
- వ్యక్తి “అంత శక్తి ఎవరికుంటుంది?” 
అని అన్నాడు. 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్థింలోని పదవుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఒక యోధుడు తాను ధర్మయుద్ధంలో పోరాడుతూ ఉన్నంతకాలం పగలు ఉపవాసాలు 
. పాటిస్తూ, రాత్రిళ్లు జాగారం చేసి దైవారాధనలో గడుపుతూ ఉన్నట్టుగా పరిగణించబడతాడు. 
ఒక ధర్మయోధునికి సమానంగా పుణ్యాన్ని సంపాదించాలంటే ఆ విధంగా రేయింబవళ్లు 
పరిశ్రమించి దైవారాధన చేయవలసి ఉంటుంది మరి! కాని అది అంత సులభమైన పని 
కాదు. మొత్తానికి చెప్పాచ్చేదేమిటంటే విధుల నిర్వహణ తర్వాత, అత్యవసర సందర్భాల్లో, 
దైవమార్గంలో యుద్ధం చేయటమనేది అత్యంత గొప్ప ఆచరణ. ఒక ధర్మయోధుడు 
యుద్ధమైదానంలో సంపాదించగలిగేంత పుణ్యం దైవారాధకుడు కూడా సంపాదించలేడు. 


1300. హజ్రత్‌ అబూహురైరా (రజి)గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రవచించారు: ప్రజలం 


దరిలోకెల్లా అత్యుత్తమ జీవితం 


ఎవరిదంటే అతను దైవమార్గంలో తన 
గుర్రపు కళ్ళెం చేతబట్టుకొని దానిపై 
స్వారీ చేసి మెరుపువేగంతో (అటూ 
ఇటూ) వెళుతుంటాడు. ఎక్కడినుంచ 


మ క స |. 
ళ్‌ 2 ర po Pn త్‌ 
yaa Al రవ గో షా gh 


wes 3 Gl as GE 
ls Stl గ్రని! టైము cas 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 264 Sins 


యినా డ్రేలుళ్లు, ఆందోళన కలిగించే 11 ఎ పము గ సెపు లో క. 7 | 
శబ్బాలేవయినా వినపడితే మెరుపులా * (సే ప న్వు ein sl ol శ అన! 
అక్కడికి చేరుకుంటాడు. ఆ విధంగా య్‌ లే ము ఫా! Er ఏయు! 
అతను తాను హతమయ్యే, మరణాన్ని _ a న్‌ శద? Ds 
పొందగలిగే స్థలాల్ని వెతుక్కుంటూ = ల్లీ! హా గానే రజ! 
ఉంటాడు. “గాయం 1 గ 


లేక (అత్యుత్తమ జీవితం ఎవరిదంటే) 
అతను ఏదయినా పర్వత శిఖరంపైకి 

గాని లేదా ఏదయినా లోయకుగాని 
కొన్ని మేకల్ని తోలుకొని వెళ్ళి స్థిరపడి 
పోతాడు. అక్కడే నమాజును 
స్థాపిస్తాడు. (బీదలకు) జకాత్‌ ధనం 
చెల్లిస్తాడు. తన ప్రభువును ఆరాధించు 
కుంటూ ఉంటాడు. మరణం వరకూ 
అతను తన జీవితాన్ని అలాగే కొనసాగి 
స్తాడు. ఆఖరికి మరణ సమయంలో 
"అతను ప్రజలతో మంచి సంబంధా 
లను కలిగి ఉంటాడు. (ముస్లిం, 


. 


(సహీహ్‌ ముస్తింలోని పదవుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకు ముందు “ఉపద్రవకాలంలో ఏకాంతాన్ని ఆశ్రయించటం” అనే 
అధ్యాయంలో కూడా వచ్చింది. ఇందులో ధర్మయోధుని గొప్పదనం గురించి చెప్పబడింది. 
అంతేకాకుండా ఉపద్రవకాలంలో జనవాసాల నుండి వేరుగా ఏకాంత జీవితాన్ని ఆశ్రయించే 
వ్యక్తి విశిష్టతను కూడా వివరించటం జరిగింది. లోకమంతా కల్లోలం వ్యాపించి ధర్మాన్ని 
ఆచరించటమే దుర్లభమయిపోయినప్పుడు ఏదో ఒక కనుమలోనో, పర్వత శిఖరంపైనో 
నివాసమేర్సరచుకోవటం లేదా కొన్ని మేకల్ని, గొర్రెల్ని తోలుకొని ఏదో ఒక అడవిలోకి వెళ్ళి 
ఇస్లామీయ విధుల్ని నిర్వర్తిస్తూ, దైవారాధన చేస్తూ జీవితం గడిపితే కనీసం తమ ధర్మాన్నయినా 
రక్షించుకున్నవారవుతారు. అదధీగాకుండా తమ వల్ల తోటి మానవులకు ఎలాంటి నష్టం కలగకుండా 

ఉంటుంది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


265 రా కరా 


1301. హజ్రత్‌ అబూహురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
స్వర్గంలో వంద అంతస్తులున్నాయి. 
దేవుడు వాటిని దైవమార్గంలో యుద్ధం 
చేసేవారి కోసం తయారుచేసి 
ఉంచాడు. వాటిలోని ఒక్కో అంతస్తు 
భూమీ ఆకాశమంత విశాలంగా 
ఉంటుంది. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీ-జిహోద్‌ ప్రకరణం) 


1302. హజ్రత్‌ అబూసయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం: ఒకసారి దైవప్రవక్త 
(సల్లం) (మాకు హితోపదేశం చేస్తూ) 
“ఎవరయితే అల్లాహ్‌ను తమ 
ప్రభువుగా, ఇస్తాంను తమ ధర్మంగా, 
ముహమ్మద్‌ను తమ ప్రవక్తగా అంగీక 
రిస్తారో వారికి తప్పకుండా స్వర్గం 
లభిస్తుంది” అని అన్నారు. 

ఆ మాట నన్ను ఆశ్చర్యంలో ముంచె 
త్తింది. “దైవప్రవకా! ఆ మాట ఇంకో 
సారి చెప్పండి” అని నేను విన్నవించు 


కున్నాను. ఆయన అదే మాట మళ్ళీ 


ప్రస్తావించిన తర్వాత ఇలా అన్నారు: 
“ఇంకో నత్కార్యం ఉంది. దాన్ని 
ఆచరించే వారికొరకు దేవుడు స్వర్గంలో 
వంద అంతస్తుల్ని 
వాటిలో ఒక్కో అంతస్తు భూమి ఆకాశ 
మంత ఉంటుంది.” 


పంచుతాడు... 


Sad ool AE; 1) 

శ్‌ Trg లం ఆత సక్‌ ఎ జ్‌ తొ 

al యి! 255 పట al లీ ఆ|| టీఈ 

ల. UB Jo goa 
శ అ 3 గ తో య yr nm" 
ర 


రాయ! పయ లీ తం = 1 
Sa ప. ౯1 ws చ! ఆ 


తనీ = 


cE Fs క 
ర ఆ! రెడ్‌ fers yl Cot 
06 HW se Gt వ ర్పం 6 
భో రక సీం షు! ఉష బ్రతి 

రద వవ దూ సహ ఫ్ర పప ఆ a 


Cal Jk a ‘dU IE 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 

అది విని నేను "““దైవప్రవక్తా! ఆ 
సత్కార్యం ఎది?” అని అడిగాను. 
అందుకాయన, “దైవమార్గంలో 


యుద్ధం చేయటం, దైవమార్గంలో 
యుద్ధం చేయటం” అని (రెండుసార్లు) 
అన్నారు. (ముస్లిం, 


(సహీహ్‌ ముస్లిం, పదవుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
ప్రపంచంలో మానవులు చేసే 


266 


“3 cn కలీ 
రో కాలూ 


త వయా! (టీ! టయ ల వంటా!!! id 
rit పసు ఓటే! Jo 


సత్కార్యాలకు అనుగుణంగానే స్వర్గంలో వారికి 


కేటాయించబడే స్థానాలు, తరగతులు నిర్ణయించబడతాయి. స్వర్గంలో అంతులేనన్ని 
అంతస్తులుంటాయి. వాటిలో వంద అంతస్తులు దైవమార్గంలో పోరాడే యోధునికి లభిస్తాయని 


ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 


1303. అబూబక్ర్‌ బిన్‌ అబూ మూసా 
అష్‌అరీ (రజి) కథనం మా నాన్నగారు 
శత్రువు సమిపంలో నిలబడి, “స్వర్గ 
ద్వారాలు ఖడ్గభాయల క్రింద ఉంటా 
యని దైవప్రవక్త (సల్లం) ప్రవచిం 
చారు” అని చెప్పారు. ఆయన్నుంచి 
నేను ఈ మాట (నా చెవులారా) 
విన్నాను. ఆ మాట వినగానే ఒక వ్యక్తి 
లేచాడు. అతని బాహ్యస్థితి ఏమో 
బాగాలేదు. అతను మా నాన్నను 
ఉద్దేశ్యించి, “అబూ మూసా! దైవప్రవక్త 
(నల్హం) ఈ మాట చెబుతుండగా 
నువ్వు విన్నావా?” అని అడిగాడు. 
నాన్న గారు, “జెను విన్నాన'న్నారు. 
అంతే ఆ వ్యక్తి అక్కణ్ణుంచి తన సహ 
'చరుల దగ్గరకు వెళ్ళి వారికి (వీడ్కోలు) 


లో pe oe IW 


ప! న వ 
త్తే dp 8 త Js లక లేప 
య్‌ (వ a స్త. oe ol 
ish స్థ 11 ae i న కలు 
వరయ మాస (య ను 
ల అ Cah (యి! ల తము లండు స 


https://teluguislam.net - https://telugudua.net 


| మ 
హదీను కిరణాలు-2 267 seals! 


సలాం చెప్పి ఖడ్గ ఒరను త్రుంచి పడే 
శాడు. తర్వాత ఖడ్గం తీసుకొని శత్రువు 

వెపు పరుగెత్తి దాంతో అతని మోద దాడి 
చేశాడు. అతనితో పోరాడుతూ 
అమరగతి నొందాడు. (ముస్తిం) 


(సహీహ్‌ ముస్తింలోని పదవుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ద్వారా జిహాద్‌ గొప్పదనంతోపాటు పూర్వపు తరాల ముస్లింలకు జిహాద్‌ 
పట్ల, దైవవాక్కుల పట్ల ఎంతటి దృఢ నమ్మకం ఉండేదో బోధపడుతోంది. ఆ నమ్మకమే 
వారిని ఇహలోక సుఖసౌఖ్యాలకు బదులు పరలోక సాఫల్యానికి పెద్దపీట వేసేందుకు 
పురికొల్పింది. 
1304. హజ్రత్‌ అబూ అబ్‌స్‌ అబ్బు లావి a M3 = 11 
ర్రహ్మాన్‌ బిన్‌ జబ్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: దైవమార్గంలో దుమ్ము 
కొట్టుకున్న దాసుని కాళ్ళకు నరకాగ్ని 
అంటుకోవడం అసంభవం. (బుఖారీ) 


న! నా గా 
Ore ne 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


కాళ్ళకు దుమ్ముకొట్టుకోవటమంటే జిహాద్‌లో పాల్గొానటమని భావం. ధర్మయుద్ధంలో 
పాల్గొన్న వ్యక్తి నరకాగ్నికి ఆహుతి అవటమనేది జరగదు. ఎందుకంటే జిహాద్‌ మనిషివల్ల 
జరిగిన పాపాల మన్నింపుకు దోహదపడుతుంది. ధర్మయోధుడు గతంలోగాని, ఆ తర్వాతగాని 
ఘోరపాపాలకు పాల్పడకుండా ఉన్నట్లయితే ఇక. అతను నూటికి నూరుపాళ్లు స్వర్గప్రవేశానికి 
అర్హ త పొందినట్లే. 


1305. హజ్రత్‌ అబూ హురైరా (రజి) త! డ్రా పభ టో ప్ర 100 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ ధ్ర ప్ల మీక శ! ల్స్‌ JG నర 
విధంగా ప్రవచించారు: పితికిన పాలు 
తిరిగి పొదుగులోకి పోతాయేమో గాని 


https://teluguislam.net - https://telugudua.net 


వల త్ర శ! నమమ ప్రై య ర్రీట ఏటీ! 


హదీసు కిరణాలు -2 268 ర కాలా 


దైవభీతితో కంటతడిపెట్టిన మనిషి ke లు ర హో (రజ! లో హు 
మాత్రం నరకానికి పోడు. అదే విధంగా గ్‌ “er వీయక్స్‌ 1 jeg sts 
ఒకదాసుడు దైవమార్గంలో లేపిన Se we 
దుమ్ము, (అతన్ని) నఠకంలో వేయటం రారా | 
వల్ల వచ్చే పొగ- రెండూ ఒకచోట 
చేరలేవు.  (తిర్మిజీ-హనన్‌, నహీహ్‌) 
(సుననె తిర్మిజీలోని జిహాద్‌ బొన్సత్య అధ్యాయం) 
1306. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 4! 5 ప | వ MN 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ గ్ర ఖత రెడ డట :0క దక 
ఇబ్నె అబ్బాస్‌ (రజి) తెలియజేశారు: Bests ONES రు 
రెండు రకాల కళ్లు అగ్ని సెగలకు తం నల త 
| అ We EU Tn 
. గురికావు. ఒకటి: దైవభీతితో కన్నీరు * Ca Me గ. 
కార్చిన కళ్ళు. రెండు: కాపలా కాస్తూ . ్ష 
జాగారం చేసిన కళ్ళు. (తిర్మిజీ-హనన్‌) 
(సుననె తిర్మిజీలోని జిహాద్‌ బొన్సత్య అధ్యాయం) 


1307. హజ్రత్‌ జైద్‌ బిన్‌ ఖాలిద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: దైవమార్గంలో 
యుద్ధం చేశే సవారిని యుద్దానికి 
సమాయత్తపరచినవారు త 
యుద్ధం చేసినట్లే. అలాగే -దైవ 
_ మార్గంలో పోరాడే యోధుడి ఇంట్లో 
అతనికి ప్రతినిధిగా ఉత్తమరీతిలో 
ఉండేవారు కూడా దైవమార్గంలో 
పోరాడినట్టుగానే పరిగణించబడతారు. 

(తిర్మిజీ-హసన్‌, సహీహ్‌) 


bl INE ద్రుమ 03 - క | 
be eon: రక శశ రద తో 
Ener Mew dl 


(సుననె తిర్మిజీలోని జివోద్‌ గొప్పదనం అధ్యాయం, 


https://teluguislam..net - https://telugudua.net 


లోవ ఆ ఈ 2 10 
వాదీసు కిరణాలు-2 269 ENED 


ముఖ్యాంశాలు 


ముస్లింలు పరస్పరం సానుభూతి సహకారభావాలతో కలిసిమెలిసి పనిచేయాలనీ, ఒకరి 
అవసరాల్లో మరొకరు తోడ్పడుతూ ఉండాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది. సమాజంలో అలాంటి 
సహాయసహకారాలు అవసరమయ్యే చోట్లలో అత్యంత ప్రధానమైన చోట్లు రెండు ఇక్కడ 
ss ఒకటి: దైవమార్గంలో యుద్ధం చేసేవారిని యుద్దానికి సమాయత్తపరచటం. 

ఎ రూపంలోనయినా కానివ్వండి. వారికి యుద్ధసామగ్రిని సమకూర్చటం ద్వారానయినా 
అ తమ ధనప్రాణాలతో వారికి మద్దతు పలికయినా ఆఖరికి వారిని యుద్దానికి పురికొల్పటం 
ద్వారానయినా సరే; ఏదో విధంగా వారిని యుద్దానికి సమాయత్తపరచాలి. అలా చేస్తే తమకు 
కూడా యోధులకు లభించినంత పుణ్యం లభిస్తుంది. 

ఇకపోతే సమాజ సహాయసహకారాలు అవశ్యమైన రెండవ ప్రధాన చోటు దైవమార్గంలో 
పోరాడే యోధుల ఇండ్లు. యుద్దానికి వెళ్ళే యోధులు తమ ఇండ్లు, కుటుంబాల విషయంలో 
నిశ్చింతగా ఉన్నప్పుడే యుద్ధంలో వారు పూర్తి ఏకాగ్రతతో, దృఢచిత్తులై దైవమార్గంలో ప్రాణాలొడ్డి 
పోరాడగలుగుతారు. అలా జరగాలంటే సమాజంలోని ఇతర ముస్లింలు యోధుల కుటుంబాలను 
ఆదుకోవాలి. వారి ఇండ్లను కనిపెట్టుకొని ఉండాలి. వారి అవసరాలను తీర్చాలి. ఆ విధంగా 
సహాయసహకారాలు అందించేవారు ఇహలోకంలో ఇస్లామీయ రాజ్యంలో సుఖమయమైన, 
శాంతియుతమైన జీవితాన్ని ఎటూ పొందుతారు. దాంతోపాటు పరలోకంలో వారికి ఆ 
ధర్మయోధులకు లభించినంత పుణ్యం కూడా లభిస్తుంది. 


- 1308. హజ్రత్‌ అబూ ఉమామా (రజి) | - గ్ర ul alt నిల ల 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ *-(  . 5 

లూ - ర | ప మ | క రే రేం As 
విధంగా ప్రవచించారు: కన గ 


న్స్‌ = be: gil 
“దానాలలోకెల్తా గొప్ప దానం దైవ కల లోగ న 


మార్గంలో (ధర్మయోధులు సేద దీరేం లో ల sg pe 
దుకు అనువైన) నీడగల గుడారును. రేకు తమన! సాం (త! గ్రీజు త్రో హో 
నిలపటం లేదా దైవమార్గంలో (ధర్మ హా ప్రయా ఊలూ 
యోధుడు తన సేవకై నియుక్తం చేసు 
కోగల) సేవకుణ్ణి కానుకగా ఇవ్వటం 
లేదా (ధర్మయోధుడు లబ్ది పొందగలిగే) 
పడుచు (ఆడ) ఒంటెను దైవ మార్గంలో 
సమర్పించుకోవటం” 

(తిర్మిజీ- -హసన్‌, సహీహ్‌) 


(నుననే తిర్మిజీలోని జిహాద్‌ గొప్పదనం ఆకల) 


https://teluguislam.net - https://telugudua.net 


2/0 


ర కాలూ 


హదీను కిరణాలు-2 ద 


1309. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం: 
అస్లం తెగకు చెందిన ఒక యువకుడు 
(దైవప్రవక్త (స) సన్నిధికి వచ్చి) “దైవ 
ప్రవక్తా! నేను ధర్మయుద్ధంలో పాల్గానా 
అనుకుంటున్నాను. కాని యుద్దానికి 


తయారై వెళ్ళటానికి నా దగ్గర సామాను 


ఎమో లేదు” అని విన్నవించుకున్నాడు. 
దానికాయన “ఫలానా వ్యక్తి దగ్గరికి 
వెళ్ళు. అతను యుద్ధ సన్నాహాలు 
చేసుకొని (అకస్మాత్తుగా) జబ్బుపడ్డాడు. 
(నువ్వెళ్ళి అతని దగ్గరి నుంచి యుద్ధ 
సామగ్రి తీసుకోవచ్చు) అని చెప్పారు. 
ఆ యువకుడు దైవప్రవక్త (సల్లం) 
చెప్పిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, “దైవప్రవక్త 
(సల్లం) మోకు సలాం చెప్పారు. మోరు 
యుద్దం కోసం సమకూర్చుకున్న 
సామగ్రిని నాకివ్వమంటున్నారు” అని 
అన్నాడు. అది విని ఆ వ్యక్తి (తన 
భార్యను పిలుస్తూ), “ఏమే! నేను 
యుద్దం కోసం సమకూర్చుకున్న 
సామాను తెచ్చి ఇతనికివ్వు. అందులో 
ఎమో మిగిల్చి ఉంచమాకు. దైవం 
సాక్షి! నువ్వు ఏమో (దాచి) పెట్టుకో 
కుండా అంతా ఇచ్చేస్తే అందులో నీకు 
శుభం కలుగుతుంది” అని అన్నాడు. 

(ముస్థీం) 


man య 


న Bis ds i ch 
CUT TMP) ast 
న gi gest లు పడు! 

నదికి! abl FORE 
me es 5 per 
el33 MUDGEE SY 


స 


(సహీహ్‌ ముస్లింలోని పదవుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


మనిషి ఏదయినా కారణంచేత ధర్మయుద్ధంలో పాల్గొనలేకపోతే కనీసం యుద్ధంలో 
పాల్గొనే ఇతర యోధులకయినా యుద్ధసామగ్రిని సమకూర్చి పెట్టాలి. దానివల్ల తనకు కూడా - 


https://teluguislam.net - https://telugudua.net 


“atin 12 
వాదీను కిరణాలు-2 271 gel dake 
యుద్ధంలో పాల్గొన్నంత పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా, ఇహపరాల్లోనూ అనేక శుభాలు 
కల్గుతాయి. ఈ హదీసుని ఆధారంగా చేసుకొని పండితులు మనిషి ఒక పుణ్యకార్యం కోసం 
ధనాన్ని ఖర్చుపెట్టాలని సంకల్పించుకున్న తర్వాత ఏదయినా కారణం చేత దాన్ని 


పూర్తిచేయలేకపోతే ఆ ధనాన్ని ఇతర పుణ్యకార్యాల కోసం ఖర్చు పెట్టవచ్చని అంటున్నారు. 


(నవవీ-ముస్లిం వ్యాఖ్యానం). 


1310. హ(జత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ. 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) బనూ లిహ్‌యాన్‌ తెగ (వారు 
ధర్మవిరోధానికి ఒడిగట్టిన కాలంలో 
వారి) వైపునకు ఒక సైనిక దళాన్ని 
పంపినప్పుడు ప్రజల్లో ఈ విధంగా 
ప్రకటించారు: ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో 
ఒకడు యుద్దానికి వెళ్ళాలి. (రెండో 
వ్యక్తి అతని ఇంటి బాగోగుల్ని పట్టిం 
' చుకుంటే) జిహాద్‌ పుణ్యం వారిద్దరి 
మధ్య పంచబడుతుంది. {(ముస్తిం) 


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది. దైవప్రవక్త (సల్లం) “ప్రతి ఇద్దరు 
వ్యక్తుల్లో ఒకడు యుద్దానికి వెళ్ళాలి” 
అని ఆదేశించారు. ఆ తర్వాత ఇండ్లల్లో 
ఉండిపోయే వారిని ఉద్దేశించి, 
“మోలో ఎవరయినా జిహాద్‌కు వెళ్లి 
వున్నవారి ఇండ్ల విషయంలో, వారి 
సంపద విషయంలో ఉత్తమ రీతిలో 
ప్రాతినిధ్య బాధ్యతలు వహిస్తే వారికి 
జిహాద్‌కు వెళ్ళిన వారి పుణ్యంలో సగం 
పుణ్యం లభిస్తుంది” అని చెప్పారు. 


డ్రం! లేవో Gl 3 - Ye 
లా! తప్త హక ఎ! 25 ర్‌! యు! 55 
(క డ్రై MEA Me అః 


sys Uys Ns ual య్‌ 
క్‌ లా డ్రై: ఫం త్రో లో 
న real, Jb న్న 5 ప్ర 
పరక వన్‌ poe య 

కల! pl cia J 


(సహీహ్‌ మున్లింలోని పదవుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


సహీహ్‌ ముస్లింలోని కొన్ని హదీసుల్లో ధర్మయోధునికి యుద్ధసామగ్రిని సమకూర్చిన 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 272 భ్రమర 
వ్యక్తికి, అతని ఇంటివారి బాగోగుల్ని పట్టించుకున్న వ్యక్తికి కూడా జిహాద్‌ వల్ల యోధునికి 
అభించినంత పుణ్యం లభిస్తుందని చెప్పబడింది. ఈ పుస్తకంలో ఇంతకుముందు వచ్చిన 
హదీసుల్లో కూడా ఈ విషయం ప్రస్తావించబడింది. మరి ఈ హదీసులోనేమో ధర్మయోధుని 
ప్రతినిధికి అతని పుణ్యంలో సగం పుణ్యం మాత్రమే లభిస్తుందని చెప్పబడింది. పైకి ఈ 
రెండురకాల హదీసుల మధ్య వైరుధ్యం ఉన్నట్లు కనబడుతోంది. బహుశా ఆ కారణంగానేమో 
కొంతమంది పండితులు ఈ హదీసులోని 'సగంి అనే పదం దైవప్రవక్త చెప్పింది కాదనీ, ఈ 
హదీసుని వివరించిన ఉల్లేఖకుల్లో ఎవరో ఒకరు ఆ పదాన్ని కల్పించి చెప్పి ఉంటారని 
తలపోశారు. 

కాని ప్రముఖ హదీసు విద్వాంసులు హాఫిజ్‌ ఇబ్నె హజర్‌ (రహ్మలై)గారు వారి తలంపును 
ఖండిస్తూ, ఒక హదీసు సాక్ష్యాధారాలన్నీ విశ్వసనీయమైనవని తేలిపోయిన తర్వాత అందులోని 
కొన్ని పదాలు ఉల్లేఖకుల కల్పనలని ఆరోపించటం భావ్యం కాదని చెప్పారు. పై రెండు 
హదీసుల మధ్యవున్న భావసారూప్యతను ఆయన ఈ విధంగా అన్వయించారు: యోధునికి, 
మరియు అతనికి సహాయం చేసేవానికి లభించే మొత్తం పుణ్యాన్ని గనక రెండు భాగాలుగా 
విభజించి వారిద్దరికీ పంచితే వారిలో ప్రతి ఒక్కరికీ తోటి వానికి సమానంగా పుణ్యం లభిస్తుంది.. 
అంతేకాకుండా ఇద్దరికీ పరిపూర్ణ పుణ్యం లభించినట్లవుతుంది. ఈ కోణం నుంచి చూస్తే పై 
' రెండు హదీసుల మధ్య ఎలాంటి వైరుధ్యం కనిపించదు (ఫత్‌హుల్‌ బారీ). 

సాధారణ పరిస్థితుల్లో జిహాద్‌లో పాల్గొనటం వైయక్తిక విధి (ఫర్టెఐన్‌) ఎమో కాదు. 
సదరు హదీసు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు జిహాద్‌లో 
పాల్గొన్నా సరిపోతుంది. అయితే సమాజంలోని వారందరూ ఏదో ఒక విధంగా ధర్మయుద్ధంలో 
పాల్గానటానికి ప్రయత్నించాలి. ధనవంతులు తమధనం ఖర్చు పెట్టి యోధులకు ఆయుధా 
లను, యుద్ధసామగ్రిని సమకూర్చాలి. అదే విధంగా కొందరు యోధుల ఇండ్లను, వారి 
కుటుంబాలను కనిపెట్టుకొని ఉండాలి. యుద్ధభూమిలో అమరగతినొందే యోధుల 
కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వాలి. వారి సమస్యలు తీరటానికి తగిన విధంగా ఏర్పాట్లు 
చేయాలి. ఈ విధంగా సమాజంలోని అన్ని రంగాలవారు ఏదో ఒక రకంగా జిహాద్‌లో 
పాల్గొనటానికి ప్రయత్నించాలి. 


ప్రవక్త (సల్లం) దగ్గరికి ఒక వ్యక్తి 


లల లా స్తవ! లో: 

వచ్చాడు. అతని ఒళ్ళంతా ఇనుప, ep డో ఆల 

అఆ Coll sol PINs | లద 
ఆయుధాలు నిండి ఉన్నాయి. డ్డ i wa కా 
అతనొచ్చి “దైవప్రవక్తా! ముందుగా ని య! లం స య! 
నేను ధర్మయుద్ధంలో పాల్గానాలా లేక ౯ ఎట్‌ J వక్త శ రలు రడ 
ఇస్లాం స్వీకరించాలా?” అని అడిగాడు. "ఈం! షు lay ale Ghee 2S 
అందుకాయన, “నువ్వు ముందు 


1311. హజత్‌ బరా (రజి) కథనం: దైవ “5%! 
dds 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ఇస్తాం స్వీకరించు. ఆ తర్వాతే యుద్ధం 
చెయ్యి” అని అన్నారు. దాని ప్రకారం 
అతను ముందుగా ఇస్తాం స్వీకరించి 
యుద్ధంలో పోరాడుతూ చివరికి అమర 
గతినొందాడు. 


అప్పుడు దైవప్రవక్త (సల్లం) (అతన్ని 
మెచ్చుకుంటూ), “ఇతను తక్కువ 
ఆచరణ చేసి చాలా ఎక్కువ పుణ్యాన్ని 
పాందాడం” అని అన్నారు. 
(బుఖారీ-ముస్లిం. వాక్యాలు బుఖారీవి) 


273 రో కాలూ 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని పదవుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


కొన్ని సందర్భాల్లో చిన్న సత్కార్యానికే దేవుని కృపతో లెక్కలేనంత పుణ్యం లభిస్తుంది. 
అందుకు మనం ఈ హదీసును నిదర్శనంగా తీసుకోవచ్చు. అయితే మనసులో విశ్వాసం 
(ఈమాన్‌) ఉన్నప్పుడు మాత్రమే సత్కార్యానికి పుణ్యం లభిస్తుంది సుమా! విశ్వాసం లేకపోతే 
దేవుని దృష్టిలో ఎ ఆచరణా ఆమోదయోగ్యం కాదు. 


1312. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
(ప్రవచించారు: స్వర్గంలో ప్రవేశించే 
వారెవరూ తమకు భూమి మోద ఉన్న 
వస్తువులన్నీ ఇస్తామన్నా కూడా తిరిగి 
ప్రపంచంలోకి వెళ్ళటానికి ఇష్టపడరు. 
ఒక్క షహీద్‌ (అమరగతుడు) తప్ప. 
ఎందుకంటే అతను అమరగతి వల్ల 
లభించే గౌరవోన్నతుల్ని చూసి 
ఉంటాడు. అందుకే అతను మళ్ళీ 
ప్రపంచంలోకి వెళ్ళి పదిసార్లు అమర 
గతి నొందాలని కోరుకుంటాడు. 


వేరొక ఉల్లేఖనంలో “అమరగతి గొప్ప 


చడ ద ల! పం - 1? 

ము య్య 7” లత శ్లోక రని! ్ట 

set J; Gi ల! త్త ల, 

రీ ఉహ టీ! ఈ! రట ప్ర లం! 

UJ tel 325 ర్ట మీ ల శ్ర 

Sz Ul ial తోలి WIS పూ on 
ale Gad GSU a ర 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


దనాన్ని చూసి ఉంటాడు గనుక అని 
ఉంది. (బుఖారీ-ముస్తిం) 


274 ded TL 5G 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని పదవుల ప్రకరణం) 


1313. హజ్రత్‌ అబ్బుల్హాహ్‌ బిన్‌ అహ్‌ 
బిన్‌ ఆస్‌ (రజి) కథనం (ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం 
చారు: దేవుడు అమరగతుని పాపా 
లన్నింటినీ క్షమిస్తాడు. కాని (అతను 
ప్రజలకు) అప్పు ఉంటే మాత్రం దాన్ని 
క్షమించడు. 
ముస్లింలోని వేరొక ఉల్లేోఖనంలో ఇలా 
ఉంది: దైవమార్గంలో అమరగతి 
నొందటం పాపాలన్నింటికీ పరిహార 


మవుతుంది. కాని అప్పుకి మాత్రం. 


అది పరిహారం కాజాలదు. 


(ముస్తీం) 


oi IgE లాటే! LE DEJ WY 
నం. Lge dl ss లంట! 
Js FS Wal a ‘JUG 
J: dal gy ple ely (స్తు! 
చమన బడ పవత 


(సహీహ్‌ మున్లింలోని వదవుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


తోటి మానవుల హక్కుల్ని అపహరించిన వ్యక్తి దైవమార్గంలో పోరాడుతూ అమరగతి 
నొందినా కూడా అతని నుంచి ఆ పాపం తొలగిపోదని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. అదే 
విధంగా చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందనంతవరకూ ఇతర ఘోరపాపాలు కూడా క్షమార్హం కావు. 


1314. హజ్రత్‌ అబూ ఖతాదా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ప్రజల ముందు నిలబడి ప్రసంగిస్తూ, 
“దైవమార్గంలో యుద్ధం చేయటం, 
అల్లాహ్‌ను విశ్వసించటం అత్యంత 
శ్రేష్టమైన ఆచరణలు” అని అన్నారు. 
(మధ్యలో) ఒక వ్యక్తి లేచి సందేహ 
పడుతూ, “దైవప్రవక్తా! అంటే ఒకవేళ 
నేను దైవమార్గంలో హత్య చేయబడితే 


it: అతో వప 
భగ ht స te Vs 
ab రేంజు val J a Sel! 
రయ Mo గయే mee "al 
A Je ల చట త a 41 9325 | 


fe 


sh des - Wie 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 275 Saisie, 
నా పాపాలన్నీ సమసిపోతా ౮౫ క డక తః మ్ల! ర్స 
యంటారా? అని అడిగాడు. త క. జేజే DWT al 


అందుకాయన, “అవును, నువ్వు గనక 
పుణ్యాన్ని ఆశించి స్థిరచిత్తంతో (యుద్ధ 
భూమిలో) వెన్ను చూపకుండా 
ముందుకుపోయి పోరాడితే తప్ప 
కుండా నీ పాపాలన్నీ సమసిపోతాయి” 
అని అన్నారు. ఆ తర్వాత (ఏదో 
సందేహమొచ్చి) “నువ్వు అడిగిందే 
మిటీ?” అని అన్నారు. ఆ వ్యక్తి తన 
ప్రశ్నను మళ్ళీ ప్రస్తావిస్తూ, “ఒకవేళ 
నేను దైవమార్గంలో హత్యచేయబడితే 
నా పాపాలన్నీ సమసిపోతాయా?” అని 
అడిగాడు. 

అప్పుడాయన, “ఆం తప్పకుండా. 
నువ్వు గనక పుణ్యాన్ని ఆశించి స్థిర 
చిత్తంతో శత్రువుకు వెన్ను చూప కుండా 
ముందుకుపోయి పోరాడితే నీ పాపా 
లన్నీ సమసిపోతాయి. కాని (నువ్వు 
ప్రజల దగ్గర చేసిన) అప్పు మాత్రం 
సమసిపోదు. జిబ్రయీల్‌ నాకు ఈ 
"విషయం తెలియజేశారు” అని 
చెప్పారు. (ముస్లిం, 


TIRE డ్‌ వ al Js Jb * న 


టం. dy Els! 06 

గు? మక 4 025 రడ gls 
pl he i (తి bo el; 
లేరో సదు! le షార్‌ cay 


సలా tly) ఈము 


(సహీహ్‌ ముస్తింలోని పదవుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1) దైవమార్గంలో పోరాడుతూ అమరగతినొందటం వల్ల ఎంత పుణ్యం లభిస్తుందో ఈ 
హదీసు ద్వారా బోధపడుతోంది. దాని మూలంగా జీవితంలో తమ వల్ల జరిగిన పాపాలన్నీ 
మన్నించబడతాయని తెలుస్తోంది. అయితే అదే సమయంలో దానికి నాలుగు నియమాలు 
కూడా ఉన్నాయి. ఆ నియమాలన్ని హదీసులో వివరించబడ్డాయి. ఆ నియమాలను పాటిం 
చకపోతే దైవమార్గంలో ప్రాణాలు అర్పించినా దానికి ఎలాంటి విలువ ఉండదు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 29 GAEL 


2) మనిషి ఎంత గొప్ప సత్కార్యం చేసినా అతను ప్రపంచంలో తోటి మానవుల హక్కుల్ని 
కొల్లగొట్టి ఉంటే ఆ పాపం క్షమార్హం కాదు. ఆ హక్కుల్ని తిరిగి చెల్లించనంతవరకు లేదా 
హక్కుదారులు అతనికి క్షమాభిక్ష పెట్టనంతవరకు అతను పాపాత్ముడిగానే పరిగణించబడతాడు. 
దానికిగాను పరలోకంలో అతను శిక్షననుభవించవలసి ఉంటుంది. ఉదాహరణకు తోటి వారి 
దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పు చెల్లించకుండా ఉండటం కూడా దాసుల హక్కుల్ని కాజేయటం 
క్రిందికే వస్తుంది. అలాంటి పాపాత్ములు ఎవరైనా దైవమార్గంలో అమరగతినొందినా దేవుడు 
వారి త్యాగాన్ని ఆమోదించడు. అయితే కొంతమంది పండితులు ఈ హదీసుకు భాష్యం చెబుతూ, 
స్తోమత ఉన్నప్పటికీ అప్పు చెల్లించని పిసినారి పుంగవులకు మాత్రమే ఈ హెచ్చరిక వర్తిస్తుందనీ, 
అలాగాకుండా స్తోమత లేని కారణంగా అప్పు చెల్లించడంలో జాప్యం జరిగి, అదే కాలంలో 
మృత్యువాతన పడ్డవారిని దేవుడు తన కరుణాకటాక్షాలతో క్షమించే అవకాశాలున్నాయని, 
ఆయన తలచుకుంటే దానికోసం అతని ప్రత్యర్థిని కూడా సంతుష్టపరచగలడనీ అంటున్నారు. 
కొన్ని హదీసులు కూడా ఈ విషయాన్ని సమర్దిస్తున్నాయి. 

1315. హజ్రత్‌ జాబిర్‌(రజి) కథనం: ఒక 1%; - త ye 3 స, 110 
_ వ్యక్తి (సావకాశంగా కూర్చొని ఖర్జూర త్ర al Js CG 1 ఏక 536 
పండ్లు తింటూ) “దైవప్రవకా! ఒకవేళ ఫ్‌ ల న 

నేను (దైవమార్గంలో) హత్య చేయ SS GIS Sh యా 206 se 
బడితే ఎక్కడుంటాను?” అని -గూు పోహా గక ఆ 
అడిగాడు. “స్వర్గంలో ఉంటావ్‌” అని. 

చెప్పారు దైవప్రవక్త (సల్లం). ఆ మాట 

వినగానే ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న 

ఖర్జూర పండ్లు విసరిపడేశాడు. తర్వాత 

(వెంటనే యుద్ధ మైదానానికి) వెళ్ళి 

శత్రువులతో పోరాడుతూ చివరికి 

ప్రాణాలు విడిచాడు. (ముస్థిం) 

(సహీహ్‌ ముస్తింలోని పదవుల ప్రకరణం) 

1316. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం: “క! - అ య్‌. పు Nr 
దైవప్రవక్త (సల్లం) మరియు ఆయన ౩% Sh a dyes bs 
సహచరులు బయలుదేరి బహుదైవారా 

_ eG 9 తానీ 5 ప్రాచ! భు 


ధకుల కన్నా ముందే బద్ర్‌ ప్రాంతానికి 
చేరుకున్నారు. ఆ తర్వాత బహు “చే సేయ రద వ్వక్తి 


దైవారాధకులు కూడా అక్కడికొచ్చారు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 277 Slants 
అప్పుడు దైవప్రవక్త (సల్లం) (తన రక రం మ మ! ప్ర పరస 3/1 


సహచరులకు హితోపదేశం చేస్తూ), 


“నేను స్వయంగా దేని గురించయినా 
ఆదేశించనంతవరకు లేదా నేను 
స్వయంగా దాన్ని ఆచరించనంతవరకు 
మోలో ఎవరూ తొందరపడి ఎమో 
చేయకండి” అని అన్నారు. కాసేపటికి 
బహుదైవారాధకులు (ముస్లింల మోద 
దాడి చేయటానికి) ముందుకు 
వచ్చారు. అప్పుడు ఆయన తన 
సహచరుల్ని (ప్రతిఘటన కోసం 
(ప్రేరేపిస్తూ) “భూమ్యాకాశాల అంత 
విశాలమైన స్వర్గం కోసం లేచి 
నుంచోండి” అని ఆదేశించారు. 


అప్పుడు (ఆయన సహచరుల్లో 
ఒకరైన), ఉమర్‌ బిన్‌ హుమామ్‌ 
అన్సారీ ఆశ్చర్యపోతూ, “దైవప్రవక్తా! 
(ఈ యుద్ధంలో పాల్గొంటే) భూమ్యా 
కాశాల అంత విశాలమైన స్వర్గం లభి 
స్తుందా?” అని అడిగారు. “అవును” 
అని బదులిచ్చారు దైవప్రవక్త (సల్లం), 
ఆ మాట విని ఆయన “ఓహో, ఓహో” 
అని అనసాగారు. అందుకు దైవప్రవక్త 
(సల్లం), “ఓహో, ఓహో అని అంటున్నా 
రెందుకు?' అని ప్రశ్నించారు. 
దానికాయన, “దైవప్రవక్తా! నాకు స్వర్గ 
వాసి అవ్వాలని ఆశగా ఉంది. అంతే 


తప్ప అందులో మరే దురుద్దేశమూ 


ర్య లా! Ula 4} ul 
ల బా ఏ హత ర్శెడి 

hae తృత్త వం ప్రీ అయ 
ae dl ge, GLa! 
GT స! ie 
జ !బ్రజై J csr క eh. 
or ల ఆక మీక శు! కన 
స లు! pray 1 Y లేం ల జో 
ప్రత? : లత lil ప్ర Sys త స్యా 


తో 
క్‌ 


కన (హో లో తడు ge hi 
ar ట్ర లక స bet 
we 3 Ub నరుల Uf he టప J 
PO గో లండు! స తిర 6 
GW బు తవం సం tl J 
అరవ మను 1 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 278 ర కాలూ 


లేదు” అని చెప్పారు. “అయితే నువ్వు 
' కూడా స్వర్గవాసుల్లో చేరుతావు” అని 
చెప్పారు దైవప్రవక్త (సల్లం). 
దైవప్రవక్త (సల్లం) నోట ఆ శుభవార్త 
వినగానే ఆయన (పులకించిపోయి) 
అంబులపాదిలో నుంచి కొన్ని ఖర్జూర 
పండ్లు బయటికి తీసుకొని తింటూ 
కూర్చున్నారు. అంతలోనే మళ్ళీ 
మనసులో “నేను ఈ ఖర్జూర పండ్లు 
తినేవరకూ బ్రతికున్నా అప్పటికి చాలా 
ఆలస్యమైపోతుందేమో' అనుకొని తన 
దగ్గరున్న ఖర్జూర పండ్లన్నీ క్రిందపడేసి . 
శత్రువులతో పోరాడుతూ చివరికి 
అమరగతినొందారు. (ముస్లీం) 


(సహీహ్‌ మున్లింలోని పదవుల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
ఈ హదీసు ద్వారా మనకు స్థూలంగా మూడు విషయాలు బోధపడుతున్నాయి. 
ఒకటి: యుద్ధంలో సైనికులు తమ నాయకుని ఆదేశాలను, సూచనలను తు.చ. 
' తప్పకుండా పాటించాలి. ఏ విషయంలోనయినా సరే తమ సేనాపతి సంకేతం కోసం వేచి 


ఉండాలి. అతని అనుమతి, అనుజ్ఞ లేకుండా తమంతట తాముగా శత్రువుల మోద 
విరుచుకుపడకూడదు. 


రెండు: సైనికుల్లో యుద్ధపిపాసను రగుల్లోల్పటానికి వారి ముందు స్వర్గసుఖాల గురించి 
బోధించాలి. స్వర్గాన్ని పొందాలన్న ఆతురతతో ముస్లింలు రెట్టింపు ఉత్సాహంతో, నూతనోత్తేజంతో 
యుద్ధం చేస్తారు. 


మూడు: దైవప్రవక్త సహచరుల్లో నిత్యం పరలోకభావన పొంగిపారలుతూ ఉండేది. 
దాని మూలంగానే వారు ప్రాపంచిక సుఖసౌఖ్యాలకు అంతగా ప్రాముఖ్యత నివ్వలేదు. ఆ 
ఐహిక అనాసక్తతా భావమే, ఆ పరలోక చింతనే వారిని ఇహపర లోకాల్లో విజేతలుగా నిలబెట్టింది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


279 


GENE, 


1317. హజ్రత్‌ అనస్‌ (రజి) గారే చేసిన 
కథనం: కొంతమంది దైవప్రవక్త (సల్లం) 
దగ్గరకు వచ్చి, “(దైవప్రవక్తా!) మాకు 
ఖుర్‌ఆన్‌ మరియు ఇస్తాం విధానం 
నేర్పించటానికి మాతోపాటు (మో 
శిష్యుల్ని) ఎవరినైనా పంపించండి” 
అని కోరారు. దైవప్రవక్త (సల్లం) వారి 
కోరికను మన్నించి అన్సార్‌ తెగకు 
చెందిన డెబ్బెమందిని వారి వెంట 
పంపించారు. వారిని ఖారీలు (ఖుర్‌ఆన్‌ 
పారాయణకులు) అని పిలిచేవారు. 
వారిలో మా మామయ్య హరామ్‌ 
కూడా ఉన్నారు. వీరందరూ రాత్రిపూట 
ఖుర్‌ఆన్‌ పారాయణం చేసేవారు 
ఖుర్‌ఆన్‌ ఇతరులకు నేర్పించటం, 


స్వయంగా నేర్చుకోవటం మొదలగు 


పనుల్లో నిమగ్నులై ఉండేవారు. పగటి 
పూటేమో మస్టిద్‌కోసం నీళ్లు మోసుకు 
రావటం, కట్టెలు ఎరుకొచ్చి అమ్ము 
కోవటం, వచ్చిన డబ్బుతో సుప్ఫావారి 
కోసం, ఇతర పేదప్రజల కోసం అహార 
పదార్థాలు కొనితీసుకు రావటం లాంటి 
పనులు చేస్తుండేవారు. 


దైవప్రవక్త (సల్లం) అలాంటివాళ్ళను 


(డెబ్బెమందిని) వారివెంట పంపారు. 
శాని మార్గమధ్యంలో వారు దైవప్రవక్త 
సహచరుల్ని చంపటానికి కుట్రపన్నారు. 
గమ్యానికి చేరుకోక ముందే వారిని 
టాకా శత్రువుల చేతుల్లో 


తో! Gb te id టు 11 

Hate ఏడు ఈ యప! ర పక శైనీ! 
తయ రంల అట! తపు మేట రవీ! 
JE eh యస సప Oh 
ర STi రకస గూ 


https://teluguislam. net - https: Moet net 


వాదీను కిరణాలు -2 


హతమార్చబడుతున్నప్పుడు దైవప్రవక్త 
సహచరులు ఈ విధంగా ప్రార్థించారు: 
“ఓ అల్లాహ్‌! మేము నిన్ను కలుసు 
కున్నామని, మేము నీ పట్ల సంతుష్టు 
లయ్యామని, నీవు కూడా మా పట్ల 
ప్రసన్నుడవయ్యావని మా ప్రవక్తకు 
తెలియజెయ్యి.” 

(ఆ శత్రువుల్లో) ఒకడు వెనుక నుంచి 
వచ్చి అనస్‌ గారి మామయ్య 
హరామ్‌ను ఈటెతో పొడిచాడు. అది 
శరీరాన్ని చీల్చుకుంటూ అవతలి 
వైపుకు వచ్చేసింది. ఆయన (ఆ 
స్థితిలోనే) “కాబా ప్రభువు సాక్షి! నేను 
విజయం సాధించాను” అని అన్నారు. 


అటు (మదీనాలో దైవప్రవక్త -సల్లం) 
తన సహచరులకు ఈ విషయం 
తెలియుజేనర్తా, “మో సోదరులు 
వధించబడ్డారు. ఆ సమయంలో వారు, 
“ఓ అల్లాహ్‌! మేము నిన్ను కలుసు 
కున్నామనీ, మేము నీ పట్ల సంతుష్టు 
లయ్యామనీ, నీవు కూడా మా పట్ల 
ప్రసన్నుడవయ్యావనీ మా ప్రవక్తకు 
తెలియజెయ్యి' అని ప్రార్థించారు” అని 
చెప్పారు. (బుఖారీ-మున్లిం, వాక్యాలు 
మూత్రం ముస్థింది) 


280 


Salts, 


Oper Gl Is, Jie 


జ్‌ 


లో 


ర రట! త తడి (లయ 
యీ సమ! , కలే తయ ర్వ 
క్త ట్రావ! లాట యు యి 
ils df Js rire 
Shee ih: | ఎడ 6 
en che దట అప్‌ es DEY 


కర నగ 


న చ్‌ 


ahs య ప్రై yl తట! UI Jr 
ఢా డో p= రడ (మోయాబు 
యస] op : FPR 

STTE సకల ఏడ శ 
ie. aes; తత ss ID 
pla hl [ట్వి «dls 


(సహీహ్‌ బుఖారీలోని జివోద్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని పదవుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


కొంతమంది దైవవిరోధులు ఒక పథకం ప్రకారం సాగించిన కుట్ర ఇది. తమకు విద్య 
నేర్పించేందుకు గురువులు కావాలని దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి ఆయన సహచరుల్లో 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 281 GEE ke 
డెబ్బైమంది ఖుర్‌ఆన్‌ స్మర్తల్ని (హాఫిజ్‌లను) తమ వెంట తీసుకెళ్ళారు. ఆ తర్వాత 
మార్గమధ్యంలోనే వారిని మోసగించి అతి కిరాతకంగా నరికి చంపేశారు. తమకు ఆ దైవవిరోధుల 
చేతుల్లో చావు ఖాయమని తెలుసుకోగానే దైవప్రవక్త సహచరులు ఈ విషయం దైవప్రవక్త. 
(సల్లం)కు తెలియపరచమని దైవాన్ని వేడుకున్నారు. దేవుడు వారి మొరను ఆలకించి వహీ 
ద్వారా దైవ ప్రవక్త (సల్లం)కు ఈ విషయం తెలియపరచగా ఆయన మదీనాలో ఉన్న సహచరులకు 
దీని గురించి చెప్పారు. ఈ హదీసు ద్వారా బోధపడే ఒక ముఖ్య విషయం ఏమిటంటే దైవప్రవక్త 
(సల్లం)కు అగోచర జ్ఞానం లేదు. ఒకవేళ ఆయనకు అగోచర జ్ఞానం ఉండి వుంటే అసలాయన 
తన సహచరుల్ని దైవవిరోధుల వెంట పంపి ఉండేవారే కాదు. 

2) మస్టిదె నబవీ ప్రాంగణంలో ఉన్న అరుగు మోద ఖుర్‌ఆన్‌ విద్య నేర్చుకునేవారు. 
నివసించేవారు. వారిని “సుప్ఫా మనుషులు” (అస్‌హాబె సుఫ్ఫా) అని పిలిచేవారు. అసలు 
సుఫ్ఫా అంటే అరుగు అని అర్థం. డెబ్భై ఎనభై మంది సహచరులు ఎల్లప్పుడూ ఆ అరుగుమోదనే 
నివసిస్తూ, దైవప్రవక్త (సల్లం) దగ్గర ధర్మజ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉండేవారు. వారి బ్రతుకు 
తెరువుకు ఒక నిర్ణీత మార్గమంటూ ఏమి ఉండేదికాదు. కేవలం దైవం మోద నమ్మకంతోనే 
బ్రతికేవారు. ఎప్పుడయినా ఏవయినా ఆహార పదార్థాలు కానుకగాగాని లేక దానం రూపంలోగాని 
వస్తే వాటిని అందరూ పంచుకొని తినేవారు. వాళ్ళలోనే కొంతమంది అడవికెళ్ళి కట్టెలు తెచ్చి 
అమ్మటం చేస్తుండేవారు. ఆ వచ్చిన డబ్బుతో తోటి సహచరుల కోసం భోజన ఏర్పాట్లు 
చేసుకునేవారు. 

3) ఈ హదీసు ద్వారా బోధపడే మూడో ముఖ్యమైన విషయం ఏమిటంటే ధర్మప్రచార 
కార్యం ఎంతో కష్టమైన పని. ఆ పని చేసేవారిని లోకం నానా మాటలు అంటుంది. కొన్ని 
సందర్భాల్లో వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు. అయినప్పటికీ ధర్మపండితులు దైవప్రవక్తలు 
వదలివెళ్ళిన కర్తవ్యంగా భావించి కష్టాలను భరించి వ్య్యయప్రయాసలకు ఓర్చుకొని ఆ పనిని 
ముందుకు నడిపించాలి. 


1318. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం: 
మా బాబాయి అనస్‌ బిన్‌ నజర్‌ (రజి) 
బద్ర్‌ యుద్ధంలో పాల్గొనలేదు (అందు 
కాయన ఎంతగానో చింతించారు). 
ఒకసారి ఆయన దైవప్రవక్త (సల్లం) తో అ! సర్ప ol be J 
ఇలా అన్నారు: “దైవప్రవక్తా! మోరు డ్‌. Ell WE మ్‌ ర్రన్తయి! లట 
బహు దైవారాధకులతో చేసిన తొలి 
యుద్ధంలో నేను గైర్హాజరు అయ్యాను. 
ఒకవేళ దేవుడు భవిష్యత్తులో నాకు 


టా య 
Bee ఆమ గ 4 


https://teluguislam.net - https://telugudua.net 


__ వదీను కిరణాలు-2 


బహుదైవారాధకులతో యుద్ధం చేసే 
అవకాశం కల్పించినట్లయితే అప్పుడు 
నేనేం చేస్తానో అల్లాహ్‌ చూస్తాడు.” 


(కొంతకాలానికి ఉహుద్‌ యుద్ధం 
వచ్చింది.) ఉహుద్‌ యుద్ధం నాడు 
ముస్టింలు _ చెల్లాచెదరైపోయారు. 
అప్పుడు మా బాబాయి, “ఓ అల్లాహ్‌! 
వీరు (అంటే నా మిత్రులు) చేసిన 
దానికి నేను క్షమాపణలు కోరుకుంటు 
న్నాను. అలాగే ఇంకా ఈ బహుదైవారా 
ధకులు చేసిన దానితో కూడా 
నాకెలాంటి సంబంధం 
అంటూ ముందుకు వెళ్ళారు. అక్కడ 
ఆయనకు సాద్‌ బిన్‌ ముఆజ్‌ (రజి) 


ఎదురయ్యారు. సాద్‌ను ఉద్దేశించి - 


ఆయన “సాద్‌ బిన్‌ ముఆజ్‌! నజర్‌ 
ప్రభువు తోడు! ఉహుద్‌ కొండల కన్నా 
చాలా దగ్గర్లో నుంచే నాకు స్వర్గ 
సువాసన వస్తోంది” అంటూ (శత్రువుల 
పంక్తుల్లోకి చొచ్చుకుపోయి వీరోచి 
తంగా పోరాడుతూ అమరగతి 
నొందారు). అప్పుడు హజ్రత్‌ సాద్‌ 
(రజి) “దైవప్రవక్తా! ఆయన చేసినది 
నావల్ల కాలేకపోయింది” *అంటూ 
విచారం వ్యక్తం చేశారు. 


హజత్‌ అనస్‌ (రజి) ఇలా అంటు 
న్నారు: మేము ఆయన శరీరంపై 
ఎనభైకు మించి కత్తిపోటులు, బాకు 
పాడుపులు మరియు బాణాల 
గాయాలు చూశాము. మేము చూసి 


282 


లేదు” 


రో కాలా 


౮ జా re. శీ . 
Jw OL ము! ఎ ఫ్రై 55 
De యం! ల! న. 


వ డ త! tis యా 
— = పాయను! దా = సన 
ida U Jw rg 
హు del జ్ర! పీ! ఠా హు! ఏ 
తము ప వము లం na ర్త 


ప | 


ట్‌ 
లః క. లేం [ట్రా 14! rare 
సేపా! యక వుం డ్య a 4 
ల BU Lass; టూ స్వ నై, ఆ 
| మప 6 తత్త ఇ రక; 
A Us న. Jb sy i 


గే? 
యీ నో 


ఏమై దా dw qd ర... aati 


శ్‌ 


ధో] pe డ స్వ! o-ia ర్‌ _ 
be] J! ta ఆజేలో ఆ యుప! 
pe Jy cele ge [yr ll] 

విజయమే! Cb 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 283 ఈదు! 


నప్పటికి ఆయన హత్య చేయబడి 
ఉన్నారు. బహుదైవారాధకులు 
ఆయన్ని చిత్రవధ చేశారు. అంచేత 
ఎవరూ ఆయన్ని గుర్తువట్టలేక 
పోయారు. చివరికి ఆయనగారి చెల్లెలు 
ఆయన్ని వ్రేళ్ళ చిగుళ్ళ ఆధారంగా 
గుర్తుపట్టగలిగింది. బహుశా ఈ (క్రింది) 
సూక్తి ఈయన మరియు ఈయన 
లాంటివారి గురించే అవతరించి 
ఉంటుందని మేమనుకునేవాళ్ళం- 
“విశ్వాసులలో కొందరు అల్లాహ్‌కు 
చేసిన వాగ్దానాన్ని నిజంచేసి చూపిన 
వారు ఉన్నారు...” (పూర్తి ఆయతు) 
(అహిజాబ్‌: 23) 


(బుఖారీ-ముస్లిం. ఈ హదీసు ఇంతకు 
ముందు పోరాటపటిమ అధ్యాయంలో 
రూడా వచ్చింది.) 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని పదవుల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ఈ హదీసులో అనస్‌గారి బాబాయి యుద్ధభూమిలో నిలబడి తాను అత్యంత 
ధైర్యసాహసాలతో వీరోచితంగా శత్రువులతో పోరాడతానని ప్రకటించారు. అంతేగాని ఉబుసుపోని 
శపథాలు చేయలేదు. దీనిద్వారా బోధపడే విషయం ఏమిటంటే మనిషికి ఏదయినా సత్కార్యం. 
చేయాలన్న ఆలోచన ఉంటే, 'నేను అది చేయగలను ఇది చేయగలను' అని చెప్పుకోవటం 
కంటే సమయం వచ్చినప్పుడు తన నిశ్చయానికి అనుగుణంగా తన పూర్తి శక్తిసామర్థ్యాలు ఒడ్డి 
ఆ పని పూర్తి చేయాలి. అలా చేస్తే స్వయంగా దేవుడే ఆ పనికి నలుగురిలో గుర్తింపు లభించేలా 
చేస్తాడు. అలాగాకుండా ప్రారంభంలోనే పేరు ప్రఖ్యాతుల కోసం ఏదయినా మంచిపని చేస్తే 
చిత్తశుద్ధి లోపించే కారణంగా ఆ పనంతా బూడిదలో పోసిన పన్నీరయిపోతుంది. 


1319. హజ్రత్‌ సమురా (రజి) కథనం 4"! 3 AS ta. 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా మ్య స త్త త లల 06:06 
ప్రవచించారు: నాకు రాత్రి (కలలో) నః 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


ఇద్దరు వ్యక్తులు నా దగ్గరకు వచ్చినట్లు 
కనిపించింది. వారు నన్ను ఓ చెట్టు 
మోదకు ఎక్కించుకొని తీసుకెళ్ళారు. 


284 


వ్యయ! ర్యూర 
న lla Ui ate 


కనే da ప్ర gis gb 
314 J o-ls ui 6 le gee 


అక్కణ్ణుంచి నన్ను వైభవోపేతమైన 
అత్యంత సుందరమైన ఓ భవనంలోకి 
తీసుకెళ్ళారు. దానికంటే అందమైన 
భవనం నేనెన్నడూ చూడలేదు. అక్కడికి 
తీసుకెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు 
నాతో “ఈ ఇల్లు అమరగతులది(అనగా 

హీదులది)” అని చెప్పారు. (బుఖారీ) 


లో ర త్‌ త్తం! ola) (మడి! 
& ger అ! ల as pb తా 
Sw AL of IS జై Cl 


ఇది ఓ సుదీర్భ హదీసులోని భాగం. 
ఈ హదీసులో ఎన్నో రకాల విద్యలను 
గురించి ప్రస్తావించటం జరిగింది. 
దైవం తలిస్తే ఈ హదీసు మళ్ళీ, 
“అబద్ధం చెప్పటం నిషిద్ధం) అన్న 
అధ్యాయంలో మళ్ళీ రాబోతోంది. 


(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త (సల్లం)కు స్వష్నావస్థలో అమరగతులకు స్వర్గంలో లభించనున్న భోగభాగ్యా 
లను చూపెట్టటం జరిగిందని ఈ హదీసు మనకు తెలియజెబుతోంది. ఈ సందర్భంగా మనం 
దైవప్రవక్తలకు వచ్చే కలలు నిజంగా జరిగి తీరుతాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 
పోతే దైవప్రవక్త (సల్లం)కు కలలో కనిపించిన ఇద్దరు వ్యక్తులు, జిబ్రయీల్‌ మరియు మోకాయీల్‌ 
దూతలు. దేవుడు తలచినప్పుడు దైవదూతలు మానవరూపంలో రాగలరని చెప్పటానికి ఈ 
హదీసు ప్రబల నిదర్శనం. 
1320. హ(జత్‌ అనస్‌ (రజి) కథనం: 
హారిసా బిన్‌ సురాఖా తల్లిగారైన ఉమ్మె 
రుబ్బీ బిన్తె బరా (రజి.అన్‌హా) దైవప్రవక్త 
సన్నిధికి వెళ్ళి, బద్ర్‌ యుద్దంలో 
అమరగతినొందిన హారిసా గురించి 


రమ! ios yl bes- (ళం 
ట్‌ ల టు 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


అడుగుతూ “దైవప్రవక్తా! నాకు హారిసా 
గురించి తెలియజేయరా? ఒకవేళ 
అతను స్వర్గంలో ఉంటే నేను సహనం 
వహిస్తాను. అలా కాని పక్షంలో నేను 
అతనికోసం తనివితీరా ఎడుస్తాను” 
అని మొర పెట్టుకుంది. అందుకాయన 
ఆమెను ఓదార్చుతూ, “ఉమ్మె హారిసా! 
స్వర్గంలో ఎన్నో అంతస్తులున్నాయి. 
వాటిలో నీ కొడుకు అత్యంత ఉన్నత 
స్థానంలో ఉన్నాడు” అని చెప్పారు. 
(బుఖారీ) 


285 


ETD 


ఫర సర ప షమ నే (ఉత్పత ర 
త మ! జ రర తక్‌ బ్య ప్ర ప్రజ 
యంచు ద Ghost}; 
ము! స రట ఫం ప ఉల 
కం EY IS Ll id]; 

$56! 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
స్వర్గంలోని అత్యున్నత స్థానాన్ని ఫి “ఫిర్‌ 
చిన యోధుల పట్ల ప్ర 


దౌస్‌' అని అంటారు. తన మార్గంలో ప్రాణాలర్సిం 
ప్రసన్నుడై దేవుడు వారిని స్వర్గంలోని అత్యున్నత స్థానమైన “'ఫిర్‌దౌస్‌'లో 


ఉంచుతాడు. మోరు దేవుణ్ణి స్వర్గం ప్రసాదించమని కోరినప్పుడు ఫిర్‌దౌస్‌ స్వర్గాన్ని ప్రసాదించ 
మని అడగండి అని హదీసుల్లో బోధించటం జరిగింది. 


1321. హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ 
(రజి) కథనం: (ఉహుద్‌ యుద్ధంలో) 
మా నాన్నగారు చిత్రవధకు గుర 
య్యారు. ఆయన (భౌతిక) కాయాన్ని 
తీసుకొచ్చి దైవప్రవక్త (సల్లం) ముందుం 
చటం జరిగింది. నేను ఆయన ముఖం 
మోది వస్త్రాన్ని తొల గించి చూడ్డామని 
ప్రయత్నించినప్పుడు కొంత మంది 
నన్ను వారించారు. ఆ సందర్భంగా 
దైవప్రవక్త (సల్లం) నాతో “దైవదూతలు 
తమ రెక్కలతో మో నాన్నకు నీడ 


Wl de oy ge dey - MY 

s!! dh: ba JG Ups 4! డ్రా 
త లక ( [OETA] 

త తయో మ 

ప మోక డ్రం! 


లయ ప్రయా ssl 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 286 రాయరు 


కల్పిస్తూ ఉన్నారు” అని చెప్పారు. 
(బుఖారీ-ముస్థిం) 

(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం- నహీహ్‌ ముస్టింలోని ప్రవక్త సహచరుల 

మహిమోన్నతుల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

మనిషిని హత్యచేయటమే కాకుండా అతని ముక్కు, చెవులు మొదలగు అవయవాలు 
కోసి, కళ్లు పీకి శరీరాకృతుల్ని మార్చివేయటాన్ని 'ముస్‌లా' (చిత్రవధ) అని అంటారు. ఎంతోమంది 
దైవప్రవక్త సహచరులు యుద్ధాల్లో అవిశ్వాసులు, బహుదైవారాధకుల చేతుల్లో ఈ విధమైన 
చిత్రవధకు గురయ్యారు. కాని ఇస్లాం ధర్మం మాత్రం శత్రువులనైనా చిత్రవధ చేయరాదని 
ముస్లింలకు తాకీదు చేసింది. 


1322. హజ్రత్‌ సహ్హ్‌ బిన్‌ హునైఫ్‌ (రజి) 'ఉ॥ జ భూ స్మ ఎట పం 101 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ రట IGE dfs 
విధంగా ప్రవచించారు: ఎవరయితే షీ. tf 2 aE సల 
మనస్ఫూర్తిగా తనకు అమరగతినాందే yy షా 
భాగ్యాన్ని ప్రసాదించమని దేవుణ్ణి pls belo; 
వేడుకుంటారో- అలాంటివారు తమ 
పడకల మోద మరణించినా సరే 
దేవుడు వారిని అమరగతుల (షహీ 
దుల) స్థాయికి చేరుస్తాడు. 

(ముస్లిం) 


(సహీహ్‌ ముస్తింలోని పదవుల ప్రకరణం) 
1323. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం సి ఇ ఏ రు. గా 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈవిధంగా . 4, అ ye he du 
"ల ( ib + శి నే <4 ఆనే ఇ ఖ్‌ 
ప్రవచించారు: మనస్ఫూర్తిగా అమర _ అతన హా 
6 ఓ 3 య్‌ గో దరు ఓ 
గతిని ఆశించేవారికి తప్పకుండా ఆ "న గే ౫౪ ఈక! రుం 55 


స్థానం ప్రసాదించబడుతుంది. (నిజ pm 
జీవితంలో) వారు అమరగతులు 
కాకపోయినా సరే. (ముస్లిం, 


(సహీహ్‌ ముస్లింలోని వదవుల ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


287 రా కలా 


వాదీసు కిరణాలు-2 
ముఖ్యాంశాలు 
ఈ హదీసులో చిత్తశుద్ధి ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే ప్రయోజనం వివరించబడ్డాయి. 
మనిషి ఎల్లప్పుడూ మంచి సంకల్పంతో, ఇంకా చెప్పాలంటే సత్కార్యాలు చేయాలన్న ఆశతో 
ఉండాలి. అలాంటప్పుడు సత్కార్యాలు చేసే అవకాశం లభించకపోయినా లేక చేయలేకపోయినా 


దేవుడు అతని మంచి సంకల్పానికి తప్పకుండా ప్రతిఫలం ప్రసాదిస్తాడు. అదే విధంగా ప్రతి 
ముస్లిం దైవమార్గంలో ప్రాణాలర్సించే ఆశతో జీవితం గడిపితే అలాంటి అవకాశం లభించక 


పోయినా దేవుడు అతన్ని అమరగతుల స్థాయికి చేరుస్తాడని మనం ఆశించవచ్చు. 


1324. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
- కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: అమరగతుడు 
హత్య చేయబడినప్పుడు అతనికి చీమ 
కుట్టినంత నొప్పి మాత్రమే కలుగు 
తుంది. (తిర్మిజీ-హనన్‌) 


Wis no sl set 

hg Gr RE dl రట ర 06 is 
శ్‌ గ త్‌ a జ og 
గదయా! మత్త US | J గ్రాం te మ్మ! 
JG avy] oly) iol త్‌ బ్ర 


ళీ శత జీ 


(సుననె తిర్మిజీలోని జిహోద్‌ విశిష్టత ర 


1325. హజ్రత్‌ అబ్బుల్లాహ బిన్‌ అబూ 
బెఫా (రజి) కథనం: శత్రువులతో 
తలపడాల్సి వచ్చిన రోజుల్లో దైవప్రవక్త 
(సల్లం) (యుద్ధం విషయంలో తొందర 
పడకుండా) కాసేపు వేచి ఉన్నారు. 
సూర్యుడు నడినెత్తి నుండి క్రిందికి 
వాలిన తర్వాత జనం మధ్య నిలబడి 
ఆయన ఈ విధంగా ప్రసంగించారు: 
ప్రజలారా! మోరు ఎన్నడూ శత్రువుతో 
పోరాడాల్సిన పరిస్టితి ఎదురుకావాలని 
కోరుకోకండి. నిత్యం శాంతిని కోరు 
కుంటూ అల్లాహిను ప్రార్థించండి. 
అయితే శత్రువులతో యుద్ధం చేయ 
వలసిన పరిస్థితి గనక ఎదురైతే మాత్రం 


ప ల రాయ యా yes ro 
oda సుతు లే sia 
యాం! ము! Gs a Ai wl ay 
Jw i 6 అర లేడ 
Mer పయి! ద్రుమ న వీ! Gh 
యాత Crd BE వుడు! 4! 
యీ! J అత సు! ర మ్య 
ధ్ర లాటి! రక ep ౮6 లి 
గా! ఆ! స్త Rd] 
ale Gia tele రడ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 288 


సహ హనస్థయిర్యాలతో పోరాడండి. స్వర్గం 
ఖడ్గచ్భాయల క్రింద ఉందన్న సంగతిని 
తెలుసుకోండి. 


తర్వాత ఆయన ఇలా ప్రార్థించారు: ఓ 
అల్లాహి! దివ్య గ్రంథాన్ని అవతరింప 
జేసినవాడా! మేఘాలను నడిపించే 
వాడా! శత్రుసేనల్ని ఓడించినవాడా! ఈ 
శత్రుసేనల్ని కూడా ఓటమికి గురిచేసి 
వీరికి వ్యతిరేకంగా మాకు సహాయ 
పడు. (బుఖార్‌-ముస్థీం) 


Cdr, 
రో! త్‌ 


భం 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని జిహాద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


శత్రువులతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి నుండి 
వాలిన తర్వాత యుద్ధం మొదలెట్టటం మంచిది. దైవప్రవక్త (సల్లం) ఇలాగే చేసేవారు. ఈ 


హదీసుకు సంబంధించిన మరిన్ని ముఖ్యాంశాల కోసం మొదటి స 


క్రింది ముఖ్యాంశాలు చూడండి. 


1326. హజ్రత్‌ సహ్హ్‌ బిన్‌ సాద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
“రెండు ప్రార్థనలు త్రోసిపుచ్చబడవు 
(లేక) అవి త్రోసిపుచ్చబడటం అనేది 
చాలా అరుదు” అని అన్నారు. వాటిలో 
ఒకటి: అజాన్‌ సమయంలో చేయబడే 
ప్రార్ధన. రెండవది: ఇరుపక్షాలు తలపడి 
యుద్దం చేసుకున్నప్పుడు చేయబడే 
ప్రార్థన. (అబూదావూద్‌ దీనిని దృఢమైన 
ఆధారాలతో వెలికి తీశారు.) 


ంపుటిలోని 53వ హదీసు 


వ? I dé JG మ మ! 5 
rei వ్ర! 6వ గ ey 


నీ 
తా 0! య Ard] ke 


oe 


A లో 


స స! ప 


(సుననె అబూదావూద్‌లోని జిహోద్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


1327. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) యుద్ధం చేసి 
నప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు: 
“ఓ అల్లాహ్‌! నీవే నా శక్తివి సహాయ 
కుడివి. నీ సహాయంతోనే నేను అటూ 
ఇటూ తిరుగుతూ (ఆత్మరక్షణ చేసుకో 
గల్లుతున్నాను.) నీ సాయంతోనే 
శత్రువు మోద దాడిచేసి అతనితో 
పోరాడగల్గుతున్నాను. (అబూదావూద్‌, 
తిర్మిజీ-హసనన్‌) 


289 


ర కాగా 


టా C5 ol bey - WY 
JG HE ly i dl J5 6 id 
రో 


య్య త్హ్య్తాడు తాయ దం! (13 


‘li «pul య్య భి. Oty ds 
ore dG, Gi 5315 3) 


ఖల” 


(సుననె అబూదావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం - సుననె తిర్మిజీలోని ప్రార్థనల 


అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


శత్రువుతో యుద్ధం చేయటానికి సైనిక బలగాలను, భౌతిక సాధన స 


౦పత్తిని సమకూర్చు 


కోవటంతోనే సరిపోదు. యుద్ధంలో, విజయం, సహాయం కోసం దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉండాలి. 


యుద్ధ సమయంలో కూడా దేవుణ్ణి స్మరిస 


స్తూ, ఆయన్ని సహాయం కోసం వేడుకుంటూ ఉండే 


విశ్వాసులకు ఆయన తరపు నుండి గొప్ప సహాయం లభిస్తుంది. 


1328. హజ్రత్‌ అబూ మూసా (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) శత్రుజనం 
నుండి బెడద ఉందని తలిస్తే ఈ 
విధంగా ప్రార్థించేవారు: ఓ అల్లాహ్‌! 
మెము నిన్ను వారి ముందుం 
చుతున్నాం. వారి దౌష్ట్యాల నుండి నీ 
శరణు వేడుకుంటున్నాం. 


(అబూదావూద్‌. దీని 
దృఢమైనవ) 


ఆధారాలు 


al త్‌ో తో లో! dey - \TYA 
JUL తరఆరరదకకర్థీ[$] చప rer 
ష్య్పప్ప్‌ న. ర fy Un 


gg sLeksyb శ కూడి ప్రీ 


(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం, 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 290 AD 


1329. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) “| ధ్రాజర రమ బల అడ 1% 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ గయ!) 06 ప్త వ రము క్‌ య్‌ 
విధంగా ప్రవచించారు: గుర్రాల న న 3s 
నుదుట ప్రళయం వరకూ శ్రేయో “” గళ లా లతో టో 
శుభాలు ఉంచబడ్డాయి. లాం 
(బుఖారీ-మున్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని జివోద్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్టింలోని పదవుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


జిహాద్‌ కోసం ఉపయోగించబడే గుర్రాల్లోనే ఈ శ్రేయోశుభాలు ఉంటాయన్న విషయం 
గమనార్హం. అసలు శ్రేయోశుభాలంటే జిహాద్‌లో పాల్గొనటం వల్ల లభించే పుణ్యఫలం అని 
అర్థం. అయితే యుద్ధంలో విజయం సాధించినప్పుడు లభించే యుద్ధసొత్తు కూడా ఒక విధంగా 
శ్రేయస్కరమైనదే. కనుక దైవమార్గంలో యుద్ధం కోసం గుర్రాలను పెంచటం వల్ల పుణ్యఫలంతో 
పాటు యుద్ధంలో గెలిచినప్పుడు విజయ ప్రాప్తి కూడా లభిస్తుందన్నది ఈ హదీసు సారాంశం. 
పూర్వకాలపు యుద్దాల్లో గుర్రాల పాత్ర ఎటువంటిదో, శత్రువులతో పోరాడటానికి గుర్రాలు 
ఎంతగా అవసరమయ్యేవో వేరుగా చెప్పనక్కర్లేదు. నేడు కాలం మారింది. యుద్ధ తంత్రాల్లో 
పెనుమార్పులు వచ్చాయి. శత్రువుల లక్ష్యాలను ఛేదించటం కోసం అత్యంత అధునాతనమైన 
యుద్ధసామగ్రిని ఉపయోగించటం జరుగుతోంది. అయినప్పటికీ నేటి యుద్దాల్లో కూడా గుర్రాల 
పాత్రను, ప్రాముఖ్యతను మనం తీసిపారేయలేం. అలాంటప్పుడు ప్రళయం వరకూ గుర్రాల 
నుదుట శ్రేయోశుభాలు రాసివున్నాయనటంలో సందేహమేముంది? 


1330. హజ్రత్‌ ఉర్యా బారిఖీ (రజి) = ., ౫2౬. 3. 2 
él re ey rr: 
కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లం) ఈ =” రం 
విధంగా ప్రవచించారు: గుర్రాల Jah ౮ కక ధ్ర! dl us Wl iss 
నుదుట ప్రళయం వరకూ శ్రేయో “lps ll టూ త్రో మీట 


శుభాలు ఉంచబడ్డాయి. గ్రేయోశుభా ales Gi Cals RT 
లంటే పుణ్యఫలం మరియు యుద్ధ 
ప్రాప్తి. (బుఖారీ, ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్థింలోని పదవుల ప్రకరణం) 
1331. హజ్రత్‌ అబూహురైరా (రజి) ₹। హ్రాం హన | లం _ \FY1 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ a 3 41 తము We 0613 
విధంగా ప్రవచించారు: దైవం మోద న 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 291 ర కాలూ 
విశ్వాసంతో ఆయన వాగ్దానం నిజమైన Wass య Cw} యతి! ల శో ఖు 


దని భావిస్తూ ఆయన మార్గంలో 
(యుద్ధం చేయటం కోసం) గుర్రాన్ని 
పెంచితే దానికి 'పెట్టబడే మేత, నీళ్లు 
ఇంకా అది విసర్జించే మలమూత్రాలు 
అన్నీ ప్రళయదినాన (మనిషి కర్మలతో 
పాటు) త్రాసులో తూయబడతాయి. 

(బుఖారీ) 


గా rey త్తు “కి bp cele 


fel 40 wl Ch sla 


(నహీవా బుఖారీలోని జివోద్‌ ప్రకరణం) 


1332. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం) 
దగ్గరికి కళ్లెం బిగించిన ఒక ఒంటెను 


తీసుకొచ్చి, “దైవప్రవక్తా! దీనిని దైవ 
మార్గంలో అర్పిస్తున్నాను” అని 


అన్నాడు. అది విని ఆయన “అందుకు 
గాను నీకు పరలోకంలో ఏడొందల 
ఒంటెలు లభిస్తాయి. వాటన్నింటికీ 
కలాలు బిగించబడి ఉంటాయి” అని 
చెప్పారు. (ముస్లిం) 


Ae తళ fe - 
Ml ges ns gl రం ం 1% 


సప్త కక స్రీ! | hes te iu 
వో రేటు కక 
ee) (site 40 పక ఈ ఏ 
యామి చట సో పం 


(సహీహ్‌ ముస్లింలోని పదవుల ప్రకరణం) 


1333. హ(జత్‌ అబూ హమ్మాద్‌ ఉఊభ్‌బా 
బిన్‌ ఆమిర్‌ జుహనీ (రజి) కథనం 
(కొంతమంది ఈయన మారుపేరు 
అబూ సుఆద్‌ లేక అబూ అసద్‌ లేక 
అబూ ఆమిర్‌ లేక అబూ అమ్‌ లేక 
అబుల్‌ అస్వద్‌ లేక అబూ అబస్‌ 
అయిఉంటుందని అభిప్రాయ 
పడ్డారు.) దైవప్రవక్త (సల్లం) వేదికపై 


Jw, - > ఖో లిం = 1 
జీ :Juy el yl లేటు us «i 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 292 ర కూ 


నించొని ఈ సూక్తి పఠిస్తుండగా తాను గ :లీజ్పు టప ౪ :లీట్వు yl 
విన్నానని ఆయన తెలియజేశారు: De గ్‌ రేష్మ po 
“మీరు దైవ విరోధుల్ని ఎదుర్కోవటా 
నికి మో శక్తి మేరకు అత్యధిక బలాన్ని 
సమ కూర్చుకోండి.” 


frees, 


సము య మ్‌ జ, వ Ts 


Si a5 ral మ! 
ఆ తర్వాత ఆయన తన సహచరుల్ని ws 
i ర yl అర్‌]! 541 లీ ఎ! ప్రార! ప 

ఉద్దేశ్యించి, “వినండి! బలమంటే 


విలువిద్య, బలమంటే విలువిద్య, pm elo కర్రతో! ఫస 
బలమంటే విలువిద్య” అని (మూడు 
సార్గు) అన్నారు. (ముస్లిం) 


(సహీహ్‌ మున్లింలోని పదవుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

పైన పేర్కొనబడిన దివ్యఖుర్‌ఆన్‌ ఆయతులో శత్రువులను ఎదిరించటానికి వీలైనంత 
ఎక్కువగా శక్తిసామర్థ్యాలను సమకూర్చుకోమని అల్లాహ్‌ ముస్లింలను ఆజ్ఞాపిస్తున్నాడు. ఆనాటి 
యుద్ధ విధానం, సమకాలీన పరిస్థితుల దృష్ట్యా దైవప్రవక్త (సల్లం) “బలం” అంటే “విలువిద్యే నని 
వివరించారు. పైగా ఒకటికి మూడు సార్లు ఆ విషయాన్ని నొక్కిచెప్పి దాని ప్రాముఖ్యతను 
వెల్లడించారు. ఆ కాలపు యుద్ధ విధానాల్లో విలువిద్యకు అత్యంత కీలకమైన స్థానం ఉండేది. 
కాని నేడు యుద్ధ విధానం పూర్తిగా మారిపోయింది. బాణాల స్థానే ఈ రోజు ట్యాంకులు, 
క్షిపణులు, ఆటంబాంబులు మొదలగు వినూత్న యుద్ధ పరికరాలెన్నో ఆవిష్కరించబడ్డాయి. 
అదే విధంగా వైమానిక దళం, నౌకాదళాలు కూడా నేటి యుద్ధ విధానంలో ప్రధాన భూమికను 
నిర్వహిస్తున్నాయి. కనుక ఈ యుగంలో దివ్యఖుర్‌ఆన్‌లోని “మీ శక్తి మేరకు అత్యధిక బలాన్ని 
సమకూర్చుకోండి” అన్న ఆయతుకు పైన పేర్కొనబడిన అత్యాధునిక యుద్ధ పరికరాలను 
సమకూర్చుకోవటం, వినూత్న యుద్ద విధానాలను అవలంబించి దైవ విరోధులను ఎదుర్కో 
వటానికి సిద్ధంగా ఉండటం అనే భావమే వస్తుంది. ఇస్లామీయ రాజ్యం ఈ విభాగంలో ఎటు 
వంటి నిర్లక్ష్యం చేయకుండా దివ్యఖుర్‌ఆన్‌ ఆయతును తు.చ. తప్పకుండా పాటించటానికి 
కృషి చేయాలి. 


1334. ఉఖబా బిన్‌ ఆమిర్‌ జుహనీ ౬ :లేటత 3 - 1. 


(రజి)గారే చేసిన కథనం: దైవప్రవక్త యు ధు లేసి శ్లోక ఉ| ౮ వ్‌ 
(సల్లం) ఈ విధంగా ప్రవచిస్తుండగా రవ! పత | పు ర్క 
నేను విన్నాను: త్వరలోనే ఎన్నో సా న్‌. sks త 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 293 GIANG 


భూభాగాల (రాజ్యాల) విజయ 
ద్వారాలు మోకోసం తెరువబడ 
నున్నాయి. అప్పుడు (శత్రువులతో 
పోరాడటానికి) మోకు దేవుని తరపు 
నుండి చాలినంత బలం లభిస్తుంది. 
అయితే మోరు మో (తీరిక సమ 
యంలో) బాణాలతో అభ్యాసం చేయ 
టంలో మాత్రం ఏ లోటూ రానీయ 
కూడదు సుమా! (ముస్థిం) 

(సహీహ్‌ ముస్తింలోని వదవుల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

రాబోవు కాలంలో ముస్లింలు ఎన్నో ప్రాంతాల మోద విజయకేతనం ఎగురవేస్తారనీ, 
ఆ కాలంలో దేవుడు వారికి పూర్తి మద్దతునిస్తాడనీ, ఫలితంగా శత్రువులు ముస్లింలకు ఏమాత్రం 
నష్టం కలిగించలేరని ఈ హదీసు చెబుతోంది. అయితే దానితోపాటు భౌతిక సాధన సంపత్తిని 
సమకూర్చుకునే విషయంలోనూ ఎలాంటి ఏమరుపాటుకు లోనుకారాదనీ, అదే విధంగా 
_ యుద్ధంలో శత్రువులతో తలపడే విధానాన్ని అభ్యసించటంలోనూ ఎలాంటి లోటూ రానీయ 
కూడదని ఈ హదీసు హెచ్చరిస్తోంది. ఆ విధంగా చూస్తే నేటి కాలంలో ధర్మయోధులు అధునాతన 
యుద్ధ పరికరాలను ఉపయోగించటం కోసం శిక్షణ పొందటం చాలా అవసరం. 


1335. ఉఖబా బిన్‌ ఆమిర్‌ (రజి) గారే “నంటు! ls, ళం 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త య పా! cle ప త్త రడ 
(సలం) (తన సహచరులకు యుద ce ww a గంగ 
స WCE, వ le nh 
తంత్రాల గురించి బోధిస్తూ) “విలు 
విద్య నేర్చుకొని ఆపై దాన్ని నిర్లక్ష్యం 
చేసిన వారితో మాకు సంబంధం లేదు 
(లేక) వాడు మాకు అవిధేయత 
చూపినబ్దే” అని హెచ్చరించారు. 
(ముస్లిం, 
(సహీహ్‌ ముస్లింలోని పదవుల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
ఆనాడు విలువిద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దైవప్రవక్త 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 294 రా కాలూ 


(సల్లం) ఈ మాట అన్నారు. ప్రతి ఒక్కరూ అలాంటి యుద్ధ విద్యల్ని నేర్చుకోవాలని ఈ హదీసు 
పురికొల్పుతుంది. అలాగే దాన్ని నేర్చుకున్న తర్వాత అభ్యాసం చేయకుండా దాన్ని నిర్లక్ష్యం 
చేసేవారికి ఇందులో హెచ్చరిక కూడా ఉంది. నేడు విలువిద్య స్థానాన్ని ఇతర యుద్ధ విధానాలు 
ఆక్రమించాయి. వాటి విషయంలో కూడా ఈ హెచ్చరిక వర్తిస్తుంది. కనుక దైవధర్మ జెన్నత్యం 
కోసం, ముస్లింల రక్షణకోసం ఒకసారి ఒక విద్య నేర్చుకొని ఆ తర్వాత దాన్ని ఉద్దేశ్య పూర్వకంగా 
మర్చిపోవటం చాలా పెద్ద పాపం. దానివల్ల ఒక ముఖ్య ఇస్తామోయ విధి నిర్వహణలో నిర్లక్ష్యం 
వహించినట్లవుతుంది. 

1336. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా :౮ఆ టీ! క యు 1 
ఉఖబా బిన్‌ ఆమిర్‌ (రజి) గారే తెలియ సు! PE స్య జా! యి Mr 
జేశారు: దేవుడు ఒక బాణం మూలంగా 

ముగ్గుర్ని స్వర్గానికి పంపుతాడు. (1) ఈం pe నమ లై ర్యా ము 
పుణ్యఫలాపేక్షతో బాణం తయారు JOTI యటం 
చేసినవాడిని. (2) ఆ బాణాన్ని (దైవ క డ్రా! లప. 55 తీ ధో! త 
విరోధుల మీదకు) వదిలేవాడిని. (3) 3 us Up ఎటు మి 6 
అంబులపొది నుంచి దాన్ని తీసి Slo స్వే ప ౮౮ 
అతనికి అందించేవాడిని. 


మోరు విలువిద్యను, స్వారీ చేయటాన్ని 
నేర్చుకోండి. మిరు స్వారీ చేయటం 
కన్నా విలువిద్య నేర్చుకోవటమే నాకు 
అత్యంత ఇష్టం. విలువిద్య నేర్చుకున్న 
తర్వాత అయిష్టం కొద్ది దాన్ని వదిలేసిన 
వ్యక్తి తనకు అందివచ్చిన వరాన్ని 
వదలుకున్నట్లే (లేక) దానిపట్ల కృత 
ఘ్నతకు పాల్పడినట్లే. (అబూదావూద్‌) 


(సుననె అబూదావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
దైవవిరోధుల్ని మార్కొనటానికి సంసిద్ధత ఇంకా దాని ప్రాముఖ్యత గురించి ఈ హదీసులో 
వివరించటం జరిగింది. దానికోసం విలువిద్యను ఉదాహరణగా పేర్కొనటం జరిగింది. ఈ 


https://teluguislam.net - https://telugudua.net 


' వాదీను కిరణాలు -2 


295 


GAN, 


రోజుల్లో విలువిద్య స్థానే అత్యాధునికమైన యుద్ధపరికరాలు వచ్చాయి. కనుక వాటిని తయారు 
చేసేవారికి, వాటి ద్వారా శత్రువుల్ని మార్కొనేవారికి, యుద్ధంలో ధర్మయోధులకు సహాయపడే 


వారందరికి తగినంత పుణ్యం లభిస్తుంది. 


1337. హజ్రత్‌ సలమా బిన్‌ అక్వా 
(రజి) కథనం: కొంతమంది ఒకచోట 
విలువిద్య పందెం వేసుకొని బాణాలు 
వదులుతుండగా దైవప్రవక్త (సల్లం) 
అటుగా వెళ్తూ, “ఇస్మాయీల్‌ సంతతి 
(వింటిని ఎక్కుపెట్టి) 
బాణాలు వదలండి. నిస్సందేహంగా 
మో తాత ఇస్మాయీల్‌ (గొప్ప) 
విలుకాడు” అంటూ వారిని ఉత్తేజ 
పరచారు. 


వారలారా! 


ES gis లు - 1 

se Es Ud 45 

తో ” ow mY ఆ 3 PL oe 

Jebel gs 0వ చయ 
ged ly) కం రర చథే ర్‌ 


(సహీహ్‌ బుఖారీలోని జిహోద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఆ కాలంలో అరబ్బుల్ని ఇస్మాయీల్‌ సంతతివారని కూడా పిలిచేవారు. ఇబ్రాహీమ్‌ 


కుమారుడైన ఇస్మాయీల్‌ ద్వారా వ్యాపించిన సంతానమే అరబ్బులంతా కూడాను. అందుకే 
వారిని ఇస్మాయీల్‌ సంతతివారని పేరు పడింది. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌(సల్లం,) 
కూడా ఆయన వంశం వారే. ఆ విధంగా చూస్తే ఇబ్రాహీమ్‌ (అలైహి) మన ప్రవక్త (సల్లం)కు 
కూడా “తాత' అవుతారన్నమాట! 

1338. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని అమ్‌ 
బిన్‌ అబసా (రజి) తెలియజేశారు: దైవ ౫54, ,- ,;, =. లం 2 
మార్గంలో ఒక బాణం వదిలిన వ్యక్తికి, _ 1 శ్‌ ae 
ఒక బానిసకు స్వేచ్చ ప్రసాదించి ww ల స్ట 
నంత పుణ్యం లభిస్తుంది. రా వ dbs gh ly 

(అబూదావూద్‌, తిర్మిజీ - హసన్‌, 
నహీహ్‌) 


he ys be 1 గ 
site 4 “a ne తో వక 3 
ప 01 లట అజయ ‘Jb ae క 


(సుననె అబూదావూద్‌లోని బానిస విమోచన ప్రకరణం - సుననె తిర్మిజీలోని జిహాద్‌ 
మహిమోన్సతుల ప్రకరణం) ' 
https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 _ 


1339. హజ్రత్‌ అబూ యహ్‌యా 
ఖురైమ్‌ బిన్‌ ఫాతిక్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: ఎవరయినా దైవ 
మార్గంలో ఎమైనా ఖర్చుపెడితే అతని 
కొరకు (అతని కర్మల జాబితాలో) 
ఎడొందల రెట్ల పుణ్యం వ్రాయబడు 
తుంది. (తిర్మిజీ-హసన్‌) 


296 


GAN, 


ళం చీ ఫల 
రో (౫ =. లం - గి 
JY UG UE al Gell 
యయ స ud 5, 
రకా తో ఉక ఆల! ఏ జక త లృద 
తమ్ముని! పై Cis పయ పీ LS al 


ళం 


శా Cade JU, 


(సుననె తిర్మిజీలోని జిహాద్‌ మహిమోన్మతుల ప్రకరణం) 


1340. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
ఎవరయినా . దైవమార్గంలో ఒకరోజు 
ఉపవాసముంటే దానికి బదులుగా 
దేవుడు అతన్ని నరకాగ్ని నుండి డెబ్బై 
సంవత్సరాల (ప్రయాణమంత) దూరం 
ఉంచుతాడు. (బుఖారీ-ముస్థిం) 


ముఖ్యాంశాలు 


Al es యాను gl Ey Ft 


We be Ur RE Al రమ లం 0613 
Me 
తజ గట్టున వజ టి! ప టట్లు గ్‌! 


ఈ హదీసు ఇంతకు ముందు ఉపవాస అధ్యాయంలో కూడా వచ్చింది. ఇందులో 
ఇంకా దీనికి ముందు ప్రస్తావించబడిన హదీసుల్లో కూడా దైవమార్గంలో ఖర్చుచేయటం, ఇతర 
ఎలాంటి కష్టాన్నయినా సహించటం వల్ల లభించే పుణ్యం గురించి వివరించటం జరిగింది. 


మొత్తానికి జిహాద్‌ మార్గంలో చేసిన ఏ 


పనీ వృధాగా పోదనీ, ప్రతి పనికి పూర్తి ప్రతిఫలం 


లభిస్తుందన్న విషయాన్ని తెలియజెప్పటమే ఈ హదీసుల ఉద్దేశ్యం. 


1341. హ(జత్‌ అబూ ఉమామా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు : ఎవరయినా 
“దైవమార్గంలో ఒక రోజు ఉపవాస 
ముంటే అతనికీ - నరకాగ్నికి మధ్య 
దేవుడు భూమ్యాకాశమంత  (వెడ 


శ్‌ ళో శి పో 
Ml ss cul gl ey 16) 


Us ge పః i: i ప్ర య 
లవ! వవ చు త! J | Ja తో 


ho We ఉట! a sts 
రాలా ప్రా మ్మ 0b gh! 


https://teluguislam..net - https://telugudua.net 


ఇ శః కలీ 
హదీను కిరణాలు -2 297 పు! ర్న 


ల్పయిన) కందకం (అడ్డం) ఉండేలా 
చేస్తాడు. (తిర్మిజీ-హనన్‌, నహీవా) 

(సుననె తిర్మిజీలోని జిహోద్‌ మహిమోన్నతుల ప్రకరణం) 
1342 హ(జత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: జిహాద్‌ చేయ 
కుండా, కనీసం జిహాద్‌ చేయాలన్న Hn సా సా 
ఆలోచన కూడా లేకుండా మరణించిన గో (లట! కహ bt 
వ్యక్తి ఓ కపట లక్షణంతో మరణించిన 
వాడవుతాడు. (ముస్లీం, 

(సహీహ్‌ ముస్లింలోని పదవుల ప్రకరణం) 


డ్రా పవ lh bey ల 


y site ap ఖ్‌ గ ల Aor గ్‌ 
లి Ed లట Jb లత we షి! 


తష 4 గ 4 వ ~ 
ఏ ఉంట తల్ల 3 ఉన్ల బ్ర UU 


ముఖ్యాంశాలు 

జిహాద్‌లో పాల్గొనే అవకాశం లభించకపోవటం వేరే విషయం. కాని ఒకవేళ ధర్మ 
విరోధులతో పోరాడాల్సి వచ్చినప్పుడు దైవమార్గంలో పోరాడాలన్న తలంపు కూడా లేకపోవటం 
కపటుల లక్షణం. దైవప్రవక్త (సల్లం) కాలంలో కపట విశ్వాసులు ప్రాణభయంతో ఎల్లప్పుడూ 
జిహాద్‌కు దూరంగా ఉండేవారు. ఇమామ్‌ ఖుర్తుబీ (రహ్మలై) ఈ హదీసు వెలుగులో ఒక 
సూత్రాన్ని ప్రతిపాదించారు. అదేమిటంటే మనిషికి ఏదయినా సత్కార్యం చేసే వీలు లేకపోయి 
నప్పుడు కనీసం వీలు చిక్కినప్పుడయినా దాన్ని తప్పకుండా నెరవేరుస్తానన్న కృత నిశ్చయంతో 
ఉండాలి. ఆ కృత నిశ్చయానికి గాను అతనికి ఆ పని చేసినంత పుణ్యం లభిస్తుంది. దీనికి 
భిన్నంగా సత్కార్యాలు చేయకపోవటం, కనీసం సత్కార్యాలు చేయాలన్న ఉద్దేశ్యం కూడా 
లేకపోవటం కపటుల లక్షణం. ముఖ్యంగా జిహాద్‌ గురించి మనసులో ఏమాత్రం ఆసక్తి లేకపోతే 
అలాంటి మనిషి కపట విశ్వాసిగా పరిగణించబడతాడు. 


1343. హ(జత్‌ జాబిర్‌ (రజి) కథనం: 
ఒకానొక ధర్మయుద్దంలో మేము దైవ (త ఇల 2. కు 
ప్రవక్త (సల్లం) వెంట ఉన్నాం. అప్పు SME sa ఉద్‌ 10 
డాయన మాతో ఇలా అన్నారు: as le Fr tb Ney మబ్ట 
మదీనా నగరంలో కొంతమంది 
ఉన్నారు (వారు మన వెంట యుద్దానికి 
రాలేదు కాని) మోరు ఎంత దూర 
మయితే ప్రయాణించారో, ఎన్ని 


Wr dl es టాటా bey \YEY 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 298 Sern 


లోయల గుండానయితే నడిచి .౮వఏ| యయ Ret ET VERE 
వెళ్ళారో (దానికి లభించే పుణ్యంలో) i Waa 
తోం ౪ (ఏనల్‌ శ ఫస్టు! 

వారు కూడా మోతోపాటు (భాగస్వా న మ a 
ములుగా) ఉన్నారు. వ్యాధి 1 ల్స్‌! ణో Pn yp al) 
మూలంగా వారు (మన వెంట తో కు (రా పరం లో ge 
యుద్దానికి) రాలేక పోయారు. ల మో ye 1) 
వేరొక ఉల్టేఖనంలో “అనివార్య 


కారణాలు వారిని ఆపి ఉంచాయి” 
అని ఉంది. 


ఇంకొక ఉల్పెఖనంలో “వారు 
పుణ్యంలో మోతో పాలుపంచు 
కున్నారు” అని ఉంది. 


ఇమామ్‌ బుఖారీ ఈ హదీసును అనస్‌ 
(రజి) ఆధారంగా సేకరించారు. 
ఇమామ్‌ ముస్లిం దీనిని జూబిర్‌ (రజి) 
ఆధారంగా సేకరించారు. హదీసు 
వాక్యాలు ముస్థింవి. 

(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని పదవుల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ఈ హదీసు ఇంతకుముందు చిత్తశుద్ధి (ఇఖ్లాస్‌) అధ్యాయంలో కూడా వచ్చింది. 
దీనిద్వారా తెలిసేదేమంటే జిహాద్‌లో పాల్గొనలేకపోయినవారు దానికి సంబంధించి సంకల్ప 
శుద్ధితో ఉంటే చాలు, తమ ధనప్రాణాలతో దైవమార్గంలో పోరాడిన వారవుతారు. తమ చిత్తశుద్ధి 
మూలంగా వారు దైవం దృష్టిలో ధర్మయోధుల పుణ్యంలో భాగస్వాములౌతారు. 
1344. హజ్రత్‌ అబూ మూసా (రజి ఎ తా! cy \FEE 
కథనం ప్రకారం ఒక పల్లెవాసి దైవప్రవక్త క క్త! తీ ద్ర త చా లా 


(సల్లం) దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు: 
రా 5 = | 14 hl ౮ 


లభించే ధనరాశుల కోసం యుద్ధం య్‌ యు క J pen 
చేస్తాడు. మరో వ్యక్తి పేరు ప్రఖ్యాతుల Fk Ml) gy CO టో రడ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 299 ర కార్‌ 


పృదనం చాటు (0 రుం 

యుద్ధం క! (వేరొక ఉల్లేఖనం వళ has be; 

ప్రకారం) ఒకతను తన ధైర్యసాహసాలు లోగో యి “కకష! లం 

ప్రదర్శించటం కోసం యుద్ధం చేస్తు Ale త్రయ టీ! Je gp హా UG 
న్నాడు. మరొకతను జాత్యహంకారంతో 
యుద్దం చేస్తున్నాడు. (ఇంకొక 
ఉల్లేఖనం ప్రకారం) ఒకతను (తన 
సొంత విషయమై) కోపోద్రేకాలతో 
యుద్ధం చేస్తున్నాడు. వీరందరిలో 
దైవమార్గంలో పోరాడుతున్నదెవరు?” 
దానికి సమాధానమిస్తూ దైవప్రవక్త 
(సల్లం) “ఎవరయితే దైవ వచన 
బెన్నత్యం కోసం పోరాడుతున్నారో 
వాస్తవానికి వారే దైవమార్గంలో పోరాడు 

తున్నవారు ' అని చెప్పారు. 

(బుఖారీ-ముస్థిం) 

(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని వదవుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


(ప్రాపంచిక ఉద్దేశ్యాల కోసం యుద్ధం చేసేవారు ధర్మయోధులు కారనీ, దైవధర్మ 
జెన్నత్యం కోసం, దైవప్రసన్నతను బడయటం కోసం యుద్ధం చేసేవారే నిజమైన ధర్మయోధులని 
ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 

1345. అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ ఆస్‌ ot 37 yt M1 he ory Wo 

(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త ర db :Jb Lge క ye! 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: శ ora J స్సు ర్‌ సక్‌ | 
ఏదయినా సైనిక సమూహంగాని లేక థీ యో 4 Is J} Megas సమ 
సైనిక పటాలంగాని జిహాద్‌ చేసి త్ర స్త 3 స్తై oe U3 తక 
(దైవమార్గంలో పోరాడి) విజయ ప్రాస్తితో Bea 


.¢ oe Tr 
హా నిక్షేపంగా తిరిగొస్తే అలాంటి తష 


జైళ్ల 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 300 


యోధులు ప్రపంచంలోనే మూడింట 
రెండొంతుల పుణ్యాన్ని పొందినల్లే. అదే 
ఎదయినా సైనిక సమూహంగాని లేక 
సైనిక పటాలంగాని దైవమార్గంలో 
యుద్దంచేసి యుద్ధప్రాప్తిని పాంద 
కుండా అమరగతి నొందితే లేక 
క్షతగాత్రులైతే అలాంటి వారికి పూర్తి 


పుణ్యం లభిస్తుంది. (ముస్తీం) 


Gainey, 
EIU 


(సహీవా ముస్లింలోని పదవుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దైవమార్గంలో యుద్ధం చేయటానికి వెళ్ళి విజయ ప్రాప్తితో సహా నిక్షేపంగా ఇండ్లకు 
తిరిగొచ్చే ధర్మయోధులకు, విజయ ప్రాప్తిని పొందకుండా యుద్ధంలో అమరగతినొందే లేదా 
క్షతగాత్రులయ్యే యోధులకన్నా తక్కువ పుణ్యం లభిస్తుంది. బహుశా అందుకేనేమో దైవప్రవక్త 
సహచరులు కొంతమంది “మాలో కొంతమంది ఇహలోకంలో తమ సత్కర్మలకు ఎలాంటి 
ప్రతిఫలం పొందకుండానే దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. మరికొందరి కాయలు పండినవి. 
ఇప్పుడు వారు వాటిని ఏరుకుంటున్నారు” అని తరచూ అంటుండేవారు. 


1346. హ(జత్‌ అబూ ఉమామా (రజి) 
కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం) 
దగ్గరికి వచ్చి, “దైవప్రవక్షా! నేను 
(ప్రాపంచిక సుఖసంతోషాలన్నిటినీ 
వదలి) దూరంగా ఎక్కడి కయినా వెళ్ళి 
పోవాలనుకుంటున్నాను. అందుకు 
గాను నాకు అనుమతిని ప్రసాదిం 
చండి” అని అడిగాడు. దైవప్రవక్త 
(సల్లం) అతనికి అనుమతి నివ్వటానికి 
నిరాకరిస్తూ, “నా అనుచర సమాజం 
లోని వారు ఆ విధంగా (ప్రాపంచిక 


సుఖాలకు) దూరంగా వెళ్ళదలచు 


ఎ జీ జ 
Al ట్రై యడ! ట్ల! ey YEN 


dW క 0b as Sl A 
ర క్ట దీదీ! రయ వైర సై 
Al ba Le! సత! ace 

fs ఎట్ల sls) bh at 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 301 రు కాలూ 


కుంటే దైవమార్గంలో యుద్దానికి 
వెళ్ళాలి” అని అన్నారు. (అబూదావూద్‌ 
దీనిని మంచి ఆధారాలతో సేకరిం 
చారు.) 

(అబూదావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


హదీసు మూలంలో 'సియాహత్‌ో అనే పదం ఉపయోగించబడింది. సియాహత్‌ అంటే 
భూమ్మోద తిరగటం, పర్యటించటం, ఎక్కడికయినా ప్రయాణించటం అని అర్థం. ఈ హదీసులో 
పృచ్చకుడు దైవప్రవక్త (సల్లం)ను తనకు సియాహత్‌ చేసేందుకు అనుమతినివ్వమని కోరాడు. 
అయితే అతని ఉద్దేశ్యం భూమ్మోద పర్యటించటం కాదు. ప్రాపంచిక సుఖాలకు, సాంఘిక 
జీవనానికి, జనవాసాలకు దూరంగా ఎ కొండల్లోనో, అడవుల్లోనో బ్రతుకుదామన్నదే అతని 
ఉద్దేశ్యం. ఆ ఉద్దేశ్యంతోనే అతను దైవప్రవక్త (సల్లం)ను దానికోసం అనుమతి ఇవ్వమని 
అడిగాడు. కాని దైవప్రవక్త (సల్లం) ఆ విషయంలో అనుమతినివ్వటానికి నిరాకరించారు. మనిషి 
ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకుంటే జిహాద్‌లో పాల్గొనాలని చెప్పారు. 
జిహాద్‌లో అనుక్షణం అతన్ని చావు వెంటాడుతూ ఉంటుంది. ఆ సమయంలో అతను ప్రాపంచిక 
సుఖాలన్నీ మరచిపోతాడు. మొత్తానికి చెప్పాచ్చేదేమిటంటే ఇక్కడ సియాహత్‌ అంటే జిహాద్‌లో 
పాల్గొానటమని అర్ధం. అందుకే ఇమామ్‌ అబూదావూద్‌గారు ఈ హదీసుని జిహాద్‌ ప్రకరణంలో 
పొందుపరచారు. ఈ హదీసు ఆధారాల్లోని ఖాసిమ్‌ అనే ఉల్లేఖకుని విశ్వసనీయత పై చాలామంది 
హదీసువేత్తలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తపరిచారు. 


1347. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అన్‌ ౮ 33 HA ke ey \TEYV 
బిన్‌ ఆస్‌ (రజి) కథనం ప్రకారం జ్ఞ =| mea we 


దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం Suh slo yl ‘ly క GIS Ae లేళ 
చారు; జిహాద్‌ నుంచి తిరిగి రావటం “ i 


వ. > 


కూడా జిహాద్‌ చేయటంతో సమానమే. hr Se లవ 
wl ial tae Ww olf * శ్‌ 

(అబూదావూద్‌ దీనిని మంచి ఆధారా ఫి శ వళ సే 3 ce or 

లతో సేకరించారు.) Ae BIH hy ee) go 


జిహాద్‌ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి 
వెళ్ళినప్పుడు కూడా యోధునికి పుణ్యం 
లభిస్తుందని ఈ హదీసు భావం. 

(సుననె అబూదావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 302 


ముఖ్యాంశాలు 


“wt hg వో 
(ర్న య అడి 


యోధుడు జిహాద్‌ నుండి తిరిగొచ్చిన తర్వాత కూడా ఎన్నో రకాల విధులు నిర్వర్తిస్తూ 
ఉంటాడు. భార్యాపిల్లల హక్కుల్ని నెరవేరుస్తాడు. వీటన్నిటితోపాటు తిరిగి జిహాద్‌లో పాల్గొనే 
అవకాశం కోసం ఎదురు చూస్తూ, దానికోసం సర్వసన్నద్ధుడై ఉంటాడు. ఆ విధంగా యోధుడు 
ఇంట్లో ఉన్నప్పటికీ సంకల్పం రీత్యా అతను యుద్ధమైదానంలోనే ఉంటాడు. కనుక అతను 
జిహాద్‌ నుండి ఇంటికి తిరిగొచ్చినప్పుడు కూడా అతనికి జిహాద్‌ చేసినంత పుణ్యం లభిస్తుంది. 


1348. హ(జత్‌ సాయిబ్‌ బిన్‌ యజీద్‌ 
(రజి) కథనం: దైవప్రవక్త (సల్లం) 
తబూక్‌ యుద్ధం నుండి తిరిగొచ్చి 
నప్పుడు ప్రజలు ఆయన్ని కలుసుకోవ 
టానికి వెళ్ళారు. అప్పుడు నేను కూడా 
పిల్లలతోపాటు వెళ్ళి దైవప్రవక్త 
(సల్లం)ను సనీయతుల్‌ వదా 
ప్రాంతంలో కలుసుకున్నాను. 


అబూదావూద్‌ ఈ హదీసును ఇవే 
వాక్యాలతో దృఢమైన ఆధారాలతో 
సేకరించారు. ఇమామ్‌ బుఖారీ దీనిని 
ఈ విధంగా నకలు చేశారు: “మేము 
దైవప్రవక్త (సల్లం)ను కలుసుకోవటా 
' నికి పిల్లలతోపాటు సనీయతుల్‌ వదా 
ప్రాంతానికి బయలుదేరాం అని 
సాయిబ్‌ (రజి)గారు వివరించారు 


Un ol ల్‌ ~ \YE&A 

ప్ర శక్‌ శ! రయ డు is dl 55 

డో WEG UN, 5335 

Slo yh ఈం -గ్రమ! మేలా ర్తలుడి! 

01333 ‘hall dg గ్ర pn] 

వక్త ప! రేం ఆడ్‌ మమ : 06 డ్ర్రీఆం! 
రమ! మాం gpl ఆ 


(సహీహ్‌ బుఖారీలోని 'ఖైసర్‌, కిస్రా చక్రవర్తులకు దైవప్రవక్త తరపు నుండి తొలి 
లేఖ” వ్రకరణం- నుననె అబూదావూద్‌లోని జిహోద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


యుద్ధం నుండి లేక సుదూర ప్రయాణాల నుంచి తిరిగొచ్చే యోధుల్ని, నాయకుల్ని 
కలుసుకోవటానికి వెళ్ళటం, వారిని స్వాగతించటం ధర్మసమ్మతమేనని ఈ హదీసు ద్వారా 
బోధపడుతోంది. అయితే ఈ స్వాగతంలో ఎలాంటి ఆడంబరంగాని, దుబారా ఖర్చుగాని 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 303 Gail, 


ఉండకూడదు. ఈ రోజుల్లో పెద్దవాళ్ళను ఎవరినయినా స్వాగతించాలంటే దానిగురించి 
ముందుగా ప్రజల్లో బాగా ప్రచారం చేస్తారు. నగరాలను రకరకాలుగా అలంకరించి, దీపాలతో 
తీర్చిదిద్దుతారు. వారు వచ్చే సమయంలో బాణాసంచా కాల్చటం, గాల్లో ఫైరింగ్‌ చేయటం 
లాంటివి ఎన్నో దుబారా ఖర్చుతో కూడిన పనులు చేస్తుంటారు. అలాంటి స్వాగత వేడుకల 
పేరుతో ప్రజాధనాన్ని నిర్దాక్షిణ్యంగా నీళ్ళలా ఖర్చు పెడతారు. షరీఅత్‌ ఇలాంటి దుబారా ఖర్చుతో 
కూడుకున్న వేడుకల్ని అనుమతించదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కూడా ఇలాంటి వేడుకలు 
ప్రయోజనకరమైనవి కావు. అలాంటప్పుడు ప్రజాధనాన్ని అనవసరమైన చోట్ల వృధా ఖర్చు పెట్టటం 
కన్నా దేశానికి, ప్రజలకు ఉపయోగకరమైన చోట్ల ఖర్చు పెట్టాలి. 


1349. హజ్రత్‌ అబూ ఉమామా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: దైవమార్గంలో 


హూ bel gl 355 క! 


Jj తెప్ప లే ప్ర ౮6 కక రవీ టా వ షం 
Wl సట als Jf ye Hz 


యుద్ధం చేయకుండా లేదా యుద్దం 
చేసేవారికి యుద్దసామగగ్రి నందించి 
వారిని RE లేదా న... 
కనీసం యోధుడు యుద్దానికి వెళ్ళిన 

తర్వాత అతని ఇంటివారి బాగోగుల్ని 

పట్టించుకోకుండా ఉండేవారిని దేవుడు 

ప్రళయానికి ముందు ఏదో ఒక పెద్ద 

ఆపదకు గురిచేస్తాడు. (అబూదావూద్‌ 

దీనిని దృఢమైన ఆధారాలతో సేకరిం 

చారు.) 

(సుననె అబూదావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం) 


(పద్ద! సయ SW argo హా 


ముఖ్యాంశాలు 

జిహాద్‌లో పాల్గొనకపోవటం, ధర్మయోధులకు యుద్ధసామగ్రి సరఫరా చేసి వారికి 
సహాయమందించకపోవటం లేదా కనీసం వారి కుటుంబ వ్యవహారాలను కూడా పట్టించు 
కోకపోవటం ఎంత పెద్ద నేరాలంటే అలాంటి నేరస్తుల్ని దేవుడు ప్రపంచంలోనే శిక్షిస్తాడు. కనుక 
ముహమ్మదీయ అనుచర సమాజం ఈ గురుతర బాధ్యతను గుర్తెరగాలి. జిహాద్‌ విధి పట్ల, 
దాని అవసరాల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా జాగరూకులై ఉండాలి. లేకపోతే 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -9 304 Gab; 


el 


పరలోకంలో భయంకరమైన నరకశిక్ష ఎలాగూ ఉంది. దాంతోపాటు ప్రపంచంలో కూడా విపరీత 
మైన కష్టాలకు గురికావలసి వస్తుంది. 


1350. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం ఎ... Wat 
4 ధూ (లా! రూ = రః 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో Sow ల మలు ముత హు 
దూ లు యా 1 OS a dh ase 
ధించారు : మోరు మో ధనప్రాణాలను i; 
| 

ధారబోసి, ఇంకా మో మాటల '"” మ్‌ తహ వ్వ పత్తి! 
సాయంతో బహుదైవారాధకులతో “రా sh 331 slo 
జిహాద్‌ చేయండి. (అబూదావూద్‌ దీనిని 
దృఢమైన ఆధారాలతో సేకరించారు.) 

(సుననె అబూదావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ఈ హదీసులో జిహాద్‌ మూడు రకాలుగా చేయవచ్చని చెప్పబడింది. ధన సాయంతో, 
ప్రాణసాయంతో, మాటల సాయంతో - ప్రాణాలు ధారబోసి జిహాద్‌ చేయవలసి వస్తే అప్పుడు 
ప్రాణాలకు తెగించి పోరాడాలి. దైవమార్గంలో ధనం అవసరమైతే అప్పుడు తమ ధనాన్ని 
దైవమార్గంలో ఖర్చు పెట్టాలి. ఇదీ జిహాదే అవుతుంది. ఆఖరికి ఉపద్రవభరిత కాలంలో సత్యాన్ని 


చాటిచెప్పటం కూడా జిహాద్‌గానే పరిగణించబడుతుంది. దైవమార్గంలో ఎప్పుడు ఎ అవసరం 
ఎర్పడుతుందో దానికోసం తమ సర్వశక్తులూ ఒడ్డి పోరాడటమే జిహాద్‌. 


1351. హజిత్‌ అబూ అమ్‌ కొంత 
మంది అభిప్రాయం ప్రకారం అబూ 
హకీమ్‌ నూమాన్‌ బిన్‌ ముఖర్రిన్‌ (రజి) జ స్క దిష్మడ = 36 మ 
కథనం: నేను దైవప్రవక్త (సల్లం) వెంట hia [1 చం ఫ్‌ గడ 
(అనేక యుద్ధాల్లో) పాల్గొన్నాను. ఆ we క 
(యుద్దాల్లో ఆయన ఆనవాయితీ క! లం “దా! మ 
ఏమిటంటే) పగలు తొలి వేళప్పుడు = టం తమన టల 
యుద్ధం మొదలుపెట్టలేకపోతే ఆ “ర 
తర్వాత ఆయన యుద్దాన్ని వాయిదా 

వేసేవారు. సూర్యుడు నెత్తి నుండి 

క్రిందికి వాలి, గాలులు వీస్తూ, (దైవ) 


iJ ye gl bey = 110) 
al జూ స్త్రి రః త్రయీ! న. ol 


https://teluguislam.net - https://telugudua.net 


Cat 
హదీను కిరణాలు-2 305 IAD 


సహాయం అవతరించే వరకు ఆయన 
అలాగే వేచి ఉండేవారు. 
(అబూదావూద్‌, తిర్మిజీ-హనన, 


నహీహ్‌) 
(సుననె అబూదావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం - నుననె తిర్మిజీలోని యుద్దాల 
(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


ఈ హదీసులో యుద్ధం ఆరంభించటానికి రెండు వేళలు సూచించబడ్డాయి. యుద్ధం 
మొదలుపెట్టాలనుకుంటే ప్రొద్దున్నే మొదలుపెట్టాలి. లేదా సూర్యుడు నెత్తి నుండి వాలి కాస్త 
చల్లబడిన తర్వాత మొదలెట్టాలి. సాధారణంగా ప్రొద్దున పూట విశ్వాసులు హుషారుగానూ 
అవిశ్వాసులు నిద్రమత్తులోనూ ఉంటారు. అంచేత ఆ సమయం విశ్వాసులకు అనుకూలంగా 
ఉంటుంది. పోతే సూర్యుడు నెత్తి నుండి వాలిన తర్వాత ఎండ తీవ్రత అంత ఎక్కువగా 
ఉండదు. ఆ సమయంలో బయట తిరగటం, పనిచేయటం సులభంగా ఉంటుంది. అదీగాక 
ఆ సమయంలో దైవసహాయం కూడా అవతరిస్తుంటుంది. అంచేత ఆ రెండు వేళలు యుద్ధం 
చేయటానికి అత్యంత అనుకూలమైనవి. 


1352. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు : శత్రువుతో 
పోరాడాల్సిన పరిస్థితి ఆసన్నమవ్వాలని __ వ త 
కోరుకోకండి. నిత్యం క్షేమాన్ని కోరు లో ండ్తాత భా 1h వాటా! 
కుంటూ ఉండండి. ఒకవేళ శత్రువులు టే 
ఎదురుపడితే మాత్రం స్థయిర్యాన్ని 

ప్రదర్శించండి. (బుఖారీ-మున్లిం) 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని జిహాద్‌ ప్రకరణం) 


G3 ga sl ట్రం - \YoY 
మీక త! త్వ 0 0 el 
AIG AUIS 


1353. హజ్రత్‌ అబూహురైరా మరియు సిరా ey sy 10 


జాబిర్‌ (రజ్సిల కథనం ప్రకారం ల టు! లో ss 
దైవప్రవక్త (సల్లం) ఇలా అన్నారు: hii 
యుద్ధం ఒక ఎత్తుగడ (యుద్ధమంటే హా 


మోసం, ఎత్తుగడలే). (బుఖారీ, ముస్థిం) 
(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్థింలలోని జిహాద్‌ ప్రకరణాలు) 
https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 306 రసో శాల 


ముఖ్యాంశాలు 

హదీసు మూలంలో 'ఖద్‌అతున్‌' అనే పదం ఉపయోగించబడింది. 'ఖద్‌అతున్‌' అంటే 
మన లక్ష్యాల విషయంలో శత్రువుని సందిగ్ధతకు లోనుచేసి అతణ్ణి ఏమార్చేందుకు వేసే ఎత్తుగడ 
అని అర్థం. ఇస్లాంలో ఇలా చేయటం సమ్మతమే. కొన్నిసార్లు యుద్ధంలో ఎత్తుగడలు వేయనిదే 
శత్రువుని ఓడించటం కష్టమైపోతుంది. అదీగాక ఇస్లాం సర్వత్రా వ్యాపించి లోకంలో 
శాంతిసుఖాలు వెల్లివిరియాలంటే దైవవిరోధుల్ని ఒడించటం కూడా అవసరమే. వీటన్నిటి దృష్ట్యా 
యుద్ధంలో మోసాలు, ఎత్తుగడలు సమ్మతించబడ్డాయి. అయితే శత్రువులతో కుదిరిన 
ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఎత్తుగడలు వేయటం, రక్షణ ఇచ్చిన తర్వాత మోసపుచ్చి 
హతమార్చటం లాంటి చేష్టలు మాత్రం నిషిద్ధం. ఇస్లాం ధర్మం వాటిని ఎన్నటికీ సమ్మతించదు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 307 GEN, 


235వ అధ్యాయం 


తో ఆ A పు పడును ర్రర్త EC 0 


/ ష న స క లో ల / er ov ఠి 
ఎదనే! ఆ హాటక రా Cretan క! 
లో తో భీతి 


పరలోకంలో లభించే పుణ్యం రీత్యా అమరగతులుగా 
సేర్మొనబడేవారి భౌతిక కాయాలకు, గుస్స్‌ (స్నానం) చేయించి 
వారి జనాజా నమాజు కూడా చేయటం జరుగుతుంది. వీరికి 
భిన్నంగా అవిశ్వాసులతో యుధ్ధం చేస్తూ అమరగతి నొందినవారి 
భౌతిక కాయాలకు స్నానం చేయించనవసరం లేదు. జనాజా 
నమాజు కూడా చేయనవసరం లేదు. 


1354. హజ్రత్‌ అబూహురైరా (రజి) ఎ! శ్రా ప్ప Gl వ 101 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ ఏష్కటి :ప్తత! రట 0 08 1 
విధంగా ప్రవచించారు: (పరలోకంలో సప లి మ. 
పొందే పుణ్యం రీత్యా) అమరగతులు wil టి. 3 Mee గ. any 
(షహీదులు)గా భావింపబడేవారు “ * *" ౮ Ue 
ఐదుగురు. 1) ప్లేగు వ్యాధితో చని మ 
పోయినవాడు. 2) ఉదరవ్యాధితో 
చనిపోయిన వాడు. 3) (నీటిలో) 
మునిగి చనిపోయేవాడు. 4) బరువు 
(క్రింద నలిగి చనిపోయినవాడు. 5) 
దైవమార్గంలో పోరాడుతూ ప్రాణాలు 
కోల్పోయినవాడు. (బుఖారీ-ముస్లిం) 


ముఖ్యాంశాలు 


అమరగతుణ్ణీ అరబీ భాషలో “షహీద్‌” అని అంటారు. షహీద్‌ అనే పదానికి ధాతువు 
“షహాదత్‌' (సాక్ష్యం) అయినా కావచ్చు లేదా 'షుహూద్‌' (హాజరవటం) అయినా కావచ్చు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 308 Salk, 
సాక్ష్యం అనే అర్ధంలో తీసుకుంటే దైవమార్గంలో అమరగతినాందేవానికి స్వర్గం లభిస్తుందని 
స్వయంగా దేవుడు మరియు దైవప్రవక్తలే సాక్ష్యం చెప్పారు. కనుక అతన్ని 'షహీద్‌' అని అనటం 
జరిగింది. ఒకవేళ 'హాజరుకావటం' అనే అర్థంలో తీసుకుంటే దైవమార్గంలో అమరగతినాందేవాని 
వద్దకు కారుణ్యదూతలు హాజరవుతారనీ లేదా తనే స్వయంగా యుద్ధభూమికి హాజరై 
దైవసన్నిధిలో ప్రాణార్పణం చేస్తాడు కనుక అతణ్ణి “షహీద్‌' అని పిలవటం జరుగుతుందని 
అర్థం చేసుకోవాలి. 

ప్లేగువ్యాధితో చనిపోయినవారు, ఉదరవ్యాధితో చనిపోయినవారు, నీళ్లలో మునిగి 
చనిపోయినవారు, బరువు క్రింద పడి నలిగి చనిపోయినవారు- ఈ నాలుగు రకాలవారు 
వాస్తవానికి అమరగతులు (షహీదులు) కాకపోయినా దేవుడు ప్రత్యేక కరుణాకటాక్షాలతో 
వారిని అమరగతుల స్థాయికి చేర్చి వారికి కూడా అంతటి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇతర. 
హదీసుల ద్వారా అమరగతుల జాబితాలోకి వచ్చేవారు మరికొందరున్నారని తెలుస్తున్నది. 
వివిధ హదీసుల్లో ఈ అమరగతుల రకాల సంఖ్య వేర్వేరుగా ఉండటం వల్ల పైకి ఈ హదీసులు 
పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కన్పిస్తాయి. వాస్తవానికి వాటి మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు. 
ముందుగా దైవప్రవక్త (సల్లం) కు వహీ ద్వారా ఐదు రకాల అమరగతుల గురించి తెలుప 
బడింది. వాటిని ఆయన తన సహచరులకు బోధించారు. ఆ తర్వాత దేవుడు ఆ జాబితాలో 
మరికొందరిని చేర్చాడు. దైవప్రవక్త (సల్లం) వాటిని కూడా తన సహచరులకు వివరించారు. ఈ 
అమరగతుల్లో దైవమార్గంలో పోరాడుతూ వధింపబడినవాడు సిసలైన అమరగతుడు (షహీద్‌) 
కనుక అతనికి ఇతరుల మోద స్పష్టమైన ఆధిక్యత ఉంటుంది. 


1355. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం: ఓ రోజు దైవప్రవక్త (సల్లం) తన 
సహచరుల్ని ఉద్దేశించి, “మిరు మోలో 
ఎవరెవరిని అమరగతులుగా పరిగణీి 
స్తున్నారు” అని అడిగారు. “దైవప్రవక్తా! 
(మా అభిప్రాయంలో) దైవమార్గంలో 
పోరాడుతూ వధింపబడినవాడే అమర 
గతుడు' అని బదులిచ్చారు సహచ 
రులు. అది విని దైవప్రవక్త (సల్లం) 
“ఆ విధంగా చూస్తే నా అనుచర 
సమాజంలో అమరగతులు చాలా 
తక్కువ మంది ఉంటారు” అని 


అన్నారు. అందుకు సహచరులు, 


ds 0 se, _ కం 

2m ఆలీ = 3 జ ery 2 

se bg ణీ శీ 
Hk oA sy syle అపి 
ఆలీ క ౮ 

cigs of iy hs టి టీ! bu 
“3 గ Pa ణే 2 
Jeb లత ily dl 1] al 


WA టయ తిల i 0d 14! 


OM LES SG Oe 
¥ 5 అ 3 ర్‌ లో శ తో ¥ gd 

Chg sp OU యడ sy hg 
జ న్లో జో ఖీ ల గ (2 fr ల 
Gol టి 3g gh SU ప్ర 
సయ ప్పి తుల 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 309 ర కాలూ 


“దైవప్రవక్తా! మరయితే అమరగతులు 
ఎవర్ని అంటారు?” అని అడిగారు. 
అప్పుడు దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
వివరించారు: 


“దైవమార్గంలో పోరాడుతూ వధింప 
బడినవారు అమరగతులు. దైవ 
మార్గంలో సహజమరణం పొందిన 
వారూ అమరగతులే. ప్లేగువ్యాధితో 
చనిపోయినవారు కూడా అమరగతులే. 
అలాగే ఉదరవ్యాధితో చనిపోయిన 
వారు, నీళ్ళలో మునిగి ప్రాణాలు 
కోల్పోయినవారూ అమరగతులే.” 
(ముస్లిం, 
(సహీహ్‌ ముస్తింలోని పదవుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దైవమార్గంలో సహజ మరణం పాందినవారంటే యుద్ధభూమిలో కత్తిపోట్లకో లేక ఖడ్గపు 
వేట్లకో లేక తుపాకీ గుండ్ల దెబ్బకో చనిపోకుండా వేరితర కారణాలతో చనిపోవటం అని అర్థం. 
ఉదా: జిహాద్‌కు వెళ్తూ మార్గమధ్యంలో గుర్రం లేక వేరితర వాహనంపై నుంచి క్రిందపడి 
ప్రాణాలు కోల్పోవటం లేక గుండెపోటు మొదలగు వ్యాధుల వల్ల మరణించటం. 


1356. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ 
బిన్‌ ఆస్‌ (రజి) కథనం ప్రకారం దైవ 
ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం 
చారు: తన ధనాన్ని కాపాడుకునే ప్రయ మయో gm రో వ. i, ఖై 
తృంలో ఇతరుల చేత వధించబడిన మం 
వాడు అమరగతునిగా పరిగణించ 
బడతాడు. (బుఖార్‌- ముస్లిం, 


దర తాల gM he bey - 10% 
ర్స dé Usa: ర ‘yeu! 


(సహీహ్‌ బుఖారీలోని దౌర్భన్యాల ప్రకరణం - నహీహ్‌ ముస్త్టింలోని విశ్వాన 
ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1357. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ' 


ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబుల్‌ ఆవర్‌ సయీద్‌ బిన్‌ జైద్‌ బిన్‌ 
అమ్‌ బిన్‌ నుఫైల్‌ తెలియజేశారు: 
తమకు స్వర్గం లభిస్తుందని ఇహ 
లోకంలోనే శుభవార్త పొందిన పది 
మందిలో ఈయన కూడా ఒకరు: 


“తన ధనాన్ని కాపాడుకునే ప్రయ 
త్నంలో ఇతరులచేత వధింపబడిన 
వాడు అమరగతుడౌతాడు. ఆత్మరక్షణ 
కోసం పోరాడుతూ వధింప బడినవాడూ 
అమరగతు డౌతాడు. తన ధర్మాన్ని 
కాపాడుకునే ప్రయత్నంలో వధింప 
బడినవాడు కూడా అమర 
గతుడౌతాడు. తన ఇంటివారిని రక్షించే 
ప్రయత్నంలో వధింపబడినవాడూ 
అమర గతునిగా పరిగణించబడ 
తాడు.” (అబూ దావూద్‌, తిర్మిజీ- 
హనన్‌; నహీవా) 


310 


GaN, 


| ah ట్రం ఎ కా. 
ప! వ! (ల్‌ ధా రాయ 
pte dl Gg ధ్‌ TAMPA 
ప్రతి ids BAe 
1 eee wos వ “2 
5 Js hg ప్రత టం os J 
sh. 4 Gls WW 0 టో శ 
క టం ర hogs Hh ws 
అ భక ఇ og ౮ లాలీ నే 
కటి ప్రత LIS J 5 hes 
ఖీ 

yim ‘JU, gel clo | ely) 


ఖీ జీ 
పన ag 


(సుననౌ అబూదావూద్‌లోని సున్నహ్‌ ప్రకరణం - నుననె తిర్మిజీలోని రక్తపరిహారాల 


అధ్యాయం) 
ముఖ్యాంశాలు 


ఇహలోకంలోనే స్వర్గసుఖాల శుభవార్తను పొందిన పదిమంది దైవప్రవక్త సహచరుల 
పేర్లు ఇవి: 1) అబూబక్ర్‌ సిద్దీఖ్‌ 2) ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ 3) ఉస్మాన్‌ బిన్‌ అపాన్‌ 4) అలీ బిన్‌ 
అబూతాలిబ్‌ 5) తల్హా బిన్‌ ఉబైదుల్లాహ్‌ 6) జుబైర్‌ బిన్‌ అవ్వామ్‌ 7) అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ జెఫ్‌ 
8) సాద్‌ బిన్‌ అబూ వఖ్ఞాస్‌ 9) అబూ ఉబైదా బిన్‌ జర్రాహ్‌ 10) ఈ హదీసు ఉల్ప్లేఖకులైన 


సయీద్‌ బిన్‌ జైద్‌ (రజి). 


దైవప్రవక్త (సల్లం) మరికొంత మందికి కూడా స్వర్గశుభవార్తను 


తెలియజేశారు. అయితే ఈ పదిమందినే 'అషరయె ముబష్టరవా' (స్వర్గశుభవార్త పొందిన 
పదిమంది)గా ఎందుకు చెబుతారంటే వీరందరికీ ఒకే సందర్భంలో ఒకే హదీసులోనే దైవప్రవక్త 
(సల్లం) స్వర్గశుభవార్త వినిపించారు (సుననె తిర్మిజీ). 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 31 olathe, 


1358. హజ్రత్‌ అబూహురైరా (రజి) గ్ర కి జ! ప్రతి  \YOA 
కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం) లి ll వం i i As 
దగ్గరకు వచ్చి “దైవప్రవక్తా! ఎవరయినా త్రి eff a రండ, ప్ల 
బలవంతంగా నా సొమ్ము తీసుకోవ స్త tye ae ప 
టానికి వస్తే ఏం చెయ్యాలి?” అని అడి ఒక గర ఏ 
గాడు. “నీ సొమ్ము అతనికి ఇవ్వ '9ే చన్ను త lsh 06 యం ప్రవ 
మాకు” అని బదులిచ్చారు దైవప్రవక్త '0ఆ కో | మట్ట! ౨06 తయడు 
(సల్లం). “ఒకవేళ అతను నాతో _:౮6 మల డర! :06 ల్వుత రమ 
తలపడితేనో?” అని అడిగాడా వ్యక్తి. వ్‌ స్ట 6వ ఆ 3 
“నువ్వు కూడా అతనితో తలపడు” క 
చెప్పారాయన. “ఆ పోరులో అతను 
నన్ను హతమారుస్తే?” అడిగాడా వ్యక్తి. 
“నువ్వు అమర గతునిగా పరిగణించ 
బడతావు” చెప్పారాయన. “ఒకవేళ నేనే 
అతన్ని హత మారిస్తే?” మళ్ళీ 
అడిగాడా వ్యక్తి. అందుకాయన 
సమాధానమిస్తూ “(నీకేం ఫర్వాలేదు) 
అతనే నరకానికి వెళ్తాడు” అని 
చెప్పారు. (ముస్తిం) 

(సహీహ్‌ ముస్థింలోని విశ్వాస ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ఆత్మరక్షణ కోసం, తమ ధనాన్ని రక్షించుకోవటం కోసం దోపిడీ దొంగలతో పోరాడి 
తప్పని పరిస్థితుల్లో వారిని హతమార్చితే అందులో తప్పులేదని ఈ హదీసు ద్వారా బోధపడు 
తోంది. ఆ విధంగా ఆత్మరక్షణ కోసం ఇతరుల్ని చంపినవారు నేరస్థులుగా కూడా పరిగణించ 
బడరు. వారికి ఎలాంటి పాపం ఉండబోదు. పైగా హతులే నరకానికి వెళ్లారు. ఒకవేళ ఆత్మరక్షణ 
పోరాటంలో తనే మృత్యువాత పడితే అతను అమరగతుని (షహీద్‌)గా పరిగణించబడతాడు. 
అయితే ఇలాంటివారు సిసలైన అమరగతులు కారు. దేవుడు పరలోకంలో వీరికి ప్రత్యేక 
అనుగ్రహంతో అమరగతుల స్థాయిని ప్రసాదిస్తాడు. అంతే! కనుక సాధారణ మృతులకు 
చేసినట్లుగానే వీరికి కూడా శవస్నానం చేయించి జనాజా నమాజు చేయాల్సిందే. వీరికి భిన్నంగా 
యుద్ధభూమిలో అవిశ్వాసులతో పోరాడుతూ వధింపబడిన అమరవీరులకు మాత్రం 
శవస్నానంగాని, జనాజా నమాజ్‌గాని చేయాల్సిన అవసరంలేదు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 312 Sat, 


236వ అధ్యాయం 


NT 


బానిస విమోచన విశిష్టత 
దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : ప్రమా న్‌, అ "sl JG 
కొని అతడు కష్టతరమైన కనుమ దాటిపోవ గ సఫ ర్‌ గ్ర షమ సళ! # జ ss 
టానికి ఇష్టపడలేదు. కష్టతరమైన అ కనుమ జ డయ ళు 
అంటే ఏమిటో మోకు తెలుసా? మెడల్ని HY YY ial 
విడిపించటం. (ఆల్‌ బలద్‌: 11-13) 
ముఖ్యాంశాలు 


పై సూక్తిలో మెడల్ని విడిపించటమంటే బానిసలకు విముక్తి నొసగటం, వారిని 
బానిసత్వపు సంకెళ్ళ నుంచి విడిపించటం అని అర్ధం. దీన్ని కష్టతరమైన కనుమ దాటిపోవటమని 
ఎందుకు చెప్పబడిందంటే, ఇది ఎంతో కష్టంతో కూడుకున్న పని. దేవునిపై సంపూర్ణ విశ్వాసం, 
ఆయన పట్ట అమితమైన భక్తీప్రపత్తులు గలవారే బానిసల్ని విడిపించటం కోసం డబ్బు 
ఖర్చు పెట్టగల్గుతారు. 

పూర్వకాలంలో బానిస వ్యవస్థ అమల్లో ఉండేది. ఇస్తాం ఈ అన్యాయపూరిత వ్యవస్థను 
నేరుగా రూపుమాపకపోయినా దీని సమూల నిర్మూలన కోసం పరోక్షంగా ఎన్నో వ్యూహాత్మకమైన 
చర్యలు చేపట్టింది. ఇస్లాం దీన్ని నేరుగా నిర్మూలించక పోవటానికి కారణాలు కూడా లేకపోలేదు. 
_ అనాడు ఇది ఓ ఆర్థిక అవసరంగా పరిగణించబడేది. అదీగాక ఆ కాలంలో యుద్ధఖైదీల 
మార్పిడి, పట్టుబడ్డ ఖైదీల కోసం చాలినన్ని జైళ్ళు ఉండేవి కావు. అందుకే ఆ ఖైదీలను 
యోధులకు పంచిపెట్టటం జరిగేది. వారు ఆ యోధుల దగ్గర బానిసలుగా ఉండేవారు. అదే 
సమయంలో ఇస్లాం ధర్మం యజమానులకు బానిసల పట్ల ఎలా మెలగాలో కూడా బోధించింది. . 
వారిపట్ల అమానుషంగా ప్రవర్తించటం, వారి మీద తలకుమించిన భారం మోపటం, వారిని 
అవమానించటం లాంటి పాశవిక చర్యల్ని తీవ్రంగా ఖండించింది. వారిపట్ల ఉత్తమంగా 
మెలగాలని తాకీదు చేసింది. దానికితోడు ఎన్నో మార్గాల ద్వారా బానిసలకు స్వేచ్చ లభించేలా 
చేసి అసలు బానిస వ్యవస్థనే పూర్తిగా నిరుత్సాహపరిచింది. 
1359. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
తనకు ఈ విధంగా ఉపదేశించారు: a . _ (న్‌ ముప గ్‌ 
ఎవరయినా ఒక బానిస ముస్లింను వః క రక “ 


dle iat ప్ర] 
బానిసత్వ బంధనాల నుండి విడిపిస్తే హోం ఆపద ప్పవ్సాదడు 


b ప. పడీ ట్ల! రకం శంక 
లో నం... లేకుం 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 313 రో కాల 


అల్లాహ అతని ప్రతి అవయవానికి 
బదులుగా ఇతని అవయవాలను 
నరకం నుండి కాపాడుతాడు. ఆఖరికి 
అతని మర్మాంగానికి బదులుగా ఇతని 
మర్మాంగాన్ని నరకం నుండి రక్షిస్తాడు. 
(బుఖారీ-ముస్తిం) 

(సహీహ్‌ బుఖారీలోని పరిహారాల ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని బానిస విమోచన 

(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 

బానిసల విమోచనం కోసం ఇస్లాం ధర్మం తీసుకున్న చర్యలకు ఈ హదీసు ఒక 
మచ్చుతునక మాత్రమే. దైవప్రవక్త (సల్లం) కాలంలో ఇలాంటి బోధనలు ముస్లింలపై ఎంతగా 
ప్రభావం చూపాయంటే ఆయన సహచరులు బానిసల్ని విడిపించటంలో తమవంతు బాధ్యతను 
పూర్తిగా నిర్వర్తించారు. అబూబక్ర్‌ (రజి) ఎంతోమంది బానిసల్ని వారి యజమానులకు ధనం 
చెల్లించి మరీ విడిపించారు. అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ జెఫ్‌ (రజి) ముప్ఫై వేల మంది బానిసల్ని 
విడిపించారు. అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) వెయ్యి కంటే ఎక్కువ మంది బానిసలకు స్వేచ్చ 
నిచ్చారు. కొంతమంది స సహచరులైతే ఒక్కరోజులోనే ఎనిమిదివేల మంది బానిసలకు విముక్తిని 
కల్పించేవారని తెలుస్తోంది. (ఇబ్బె అల్లాన్‌, నుజ్‌హతుల్‌ ముత్తఖీన్‌) 


1360. హజ్రత్‌ అబూ జర్‌ (రజి) 
కథనం: నేను దైవప్రవక్త (సల్లం)ను లయ థీ a Is ce 96 
అడిగాను: “కర్మల్లో శ్రేష్టమైనది ఎదీ?” 
అని. అందుకాయన, “అల్లాహ్‌ను విశ్వ ల్లో హ్‌! ల రడ వంక tal 
సించటం, దైవమార్గంలో పోరాడటం” Jal లర! థ్రీ దక :06 (చ! రో 
అని చెప్పారు. నేను మళ్ళీ, “ఎలాంటి As uh; Gul se యో 08 
మెడలను (బానిసల్ని) విడిపించటం ale ప్రయ 
ఉత్తమం” అని అడిగాను. అందు 
కాయన “తమ యజమానుల దృష్టిలో 
అత్యంత శ్రేష్టులు, ఖరీదైన వారిని” 
అని అన్నారు. (బుఖారీ-మున్లిం) 


త! es తిట్ల ప్ర 1 


(సహీహ్‌ బుఖారీలోని బానిస విమోచన ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని విశ్వాస 
(ప్రకరణం, 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 314 GAIN, 


Cod 


ముఖ్యాంశాలు 

యజమాని దృష్టిలో ఉత్తముడు, ఉత్కష్టుడైన బానిసకు ఎక్కువ ఖరీదు ఉండటం 
సహజమే. అందుకని అలాంటి బానిసల్ని కొని వారికి స్వేచ్చ నొసగటం ఒకింత కష్టమైన పనే. 
దానికారణంగానే ఇతర బానిసల కన్నా అలాంటి ఉత్తములైన బానిసల్ని కొని విడిపిస్తే దానివల్ల 
ఎక్కువ పుణ్యం లభిస్తుంది. దీనిద్వారా మనం ఎంత ఎక్కువ ఖరీదైన వస్తువు ఖర్చుపెడితే 
అంత ఎక్కువ పుణ్యం లభిస్తుందని సూత్రప్రాయంగా చెప్పవచ్చు. దీనిగురించి దివ్యఖుర్‌ఆన్‌ 
ఇలా అంటోంది: 


“మోరు అత్యంత ప్రీతికరమైన వస్తువుల్ని (దైవమార్గంలో) ఖర్చు పెట్టనంతవరకు మోరు 
పుణ్యస్థాయిని పొందలేరు.” (ఆలి ఇమ్రాన్‌: 92) 


ప్రస్తుత కాలంలో బానిస వ్యవస్థ పూర్తిగా అంతమయి పోయింది. దీని నిర్మూలనలో 
ఇస్తాం ధర్మం పోషించిన పాత్ర ఎనలేనిది. బానిసలే కాకుండా సమాజంలో రుణభారం క్రింద 
నలిగిపోతున్నవారు, శ్రేయోభావంతో ఇతరుల బాధ్యతల్ని తమనెత్తిమోద వేసుకున్నవారు, ఖైదీలు 
ఇలా చాలామంది ఉంటారు. వీరికి కూడా ఆర్థిక సహాయం చేయటం, వారి బాధ్యతల 
భారాన్ని దించటానికి సహాయపడటం కూడా ఎంతో గొప్ప పుణ్యకార్యంగా పరిగణించ 
బడుతుంది. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


237వ అధ్యాయం 


315 


SANE 


JA ll త్రయీ! ah EU try 


బానిసల పట్ల సద్వవహారం 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 
_ “అల్లాహ్‌కు దాస్యం చెయ్యండి. ఎవరినీ ఆయ 
నకు భాగస్వాములు చేయవద్దు. తల్లిదండ్రుల 
యెడల సద్భావంతో మెలగండి. బంధువులూ, 
అనాధులూ నిరుపేదల పట్ల మంచిగా వ్యవహ 
రించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరి 
చితులయిన పొరుగువారు, ప్రక్కనున్న 
మిత్రులు, బాటసారులు, మో అధీనంలో ఉన్న 
దాసదాసీజనం పట్ల ఉదార బుద్ధితో వ్యవహ 
రించండి.” (నిసా: 36) 
1361. హజ్రత్‌ మారూర్‌ బిన్‌ సువైద్‌ 
(రజి) ఇలా తెలియజేశారు: నేనొకసారి 
అబూ జర్‌ (రజి)గార్ని చూశాను. ఆ 
సమయంలో ఆయన, ఆయన బానిస 
ఇద్దరూ ఒకేరకమైన దుస్తులు ధరించి 
ఉన్నారు. నేను (మో బానిసకు కూడా 
అలాంటి బట్టలే ఎందుకు తొడిగిం 
చారని) అడిగాను. అందుకాయన 
సమాధానమిస్తూ ఈ విధంగా వివరిం 
చారు. 


“దైవప్రవక్త (సల్లం) కాలంలో నేనో 
(బానిస) వ్యక్తిని తిట్టాను. అతని తల్లిని 
గురించి ప్రస్తావించి ఎత్తిపొడిచాను. 
(ఎలాగో ఈ విషయం దైవప్రవక్త 


సు! మస్‌ ఈ > తట al J 
nde డక జయను 
తుం. వప EG ల్‌ 

నే | Us Ga 
తయ ద్ర డీ! టయ 


[గగ వటి!) కసైపున్లో 


యా ot yl రాత = UH 
sles cis‘ 435 BOE: 

న ప్‌ చోట యు we Py sta 
ewe: క ల RO 
రెపు Pe హక ఎ 35 
unre తు స్‌! fp స్త దీది! 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 316 కణ శాల 
(సల్లం)కు తెలిసింది) అప్పుడాయన ఈశ స్మి షు సప, 
(నన్ను మందలిస్తూ) ఇలా అన్నారు: tol Co సేవ 5౮ : రో Fees 


“అబూ జర్‌! నీలో ఇంకా ఆ అజ్ఞానం aes ఓ; st య నమో 


పోలేదయ్యా. (అసలు మోరు బానిసల్ని గయ తై అష 6 సృుషవ పు 
గురించి ఏమనుకుంటున్నారు?) వారు పుల Gis asset 
మో సోదరుల్లాంటి వారు. దేవుడు 
వారిని మో అధీనంలో ఉంచాడు. 
వారు మోకు సేవ చేస్తున్నారు. కనుక 
తమ అధీనంలో ఉండే సోదరులకు 
తాము తినేటటు వంటి తిండే పెట్టాలి. 
తాము తొడిగేటటువంటి బట్టలే వారికీ 
తొడిగించాలి. మీరు మోయలేని 
భారాన్ని వారిపై మోపకండి. ఒకవేళ 
(అవసరం వల్ల) మోపినా మీరు కూడా 
వారికి సహాయపడండి.” 
(బుఖారీ-ముస్లిం, 
(సహీహ్‌ ముస్థింలోని బానిస విమోచన ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని ప్రమాణాల 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


తమ అధీనంలో ఉండే బానిసల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని ఈ హదీసు 
తాకీదు చేస్తోంది. అయితే ఆ ఉత్తమ వ్యవహారం ఎలా ఉండాలి? దానికి ప్రమాణం ఎమిటి? 
ఈ విషయం కూడా ఇందులో వివరించబడింది. తాము తినే మంచి ఆహారమే తమ బానిసలకూ 
తినిపించాలి. తాము తొడిగే దుస్తుల్లాంటి దుస్తులే వారికి కూడా ఇవ్వాలి. వారిని తమ 
పర్యవేక్షణలో ఉన్న సోదరులుగా భావించాలి. మొత్తానికి వారి జీవిత ప్రమాణం కూడా తమ 
జీవిత ప్రమాణానికి తగ్గట్టుగా ఉండేందుకు సహాయపడాలి. బానిసలు ఇస్తాం స్వీకరించిన 
వారయితే ధర్మం రీత్యా వారు తమ సోదరులవుతారు. లేదా కనీసం మానవత రీత్యానన్న 
వారిని తమ సోదరులుగానే భావించాలి. వారూ మనుషులేననీ, తమకులాగే వారికి కూడా 
అవసరాలుంటాయనే విషయాన్ని మర్చిపోరాదు. అగత్యపరుల పట్ట ఎల్లప్పుడూ సానుభూతిని 
ప్రదర్శించాలని ఇస్లాం ధర్మం నొక్కివక్కాణిస్తోంది. దీన్ని ఆధారంగా చేసుకొని మన ఇండ్లల్లో 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 317 Galt, 


పనిచేసే నౌకర్లు లేదా మన దగ్గర పనిచేసే కూలీల, ఉద్యోగుల పట్ల కూడా ఉత్తమంగా 
వ్యవహరించటం, వారి పట్ల సానుభూతిని ప్రదర్శించటం అవసరమని చెప్పవచ్చు. అలాంటి 
వారి నుండి కూడా వారి శక్తికి మించిన పని తీసుకోకూడదు. వారిని తమ స్వప్రయోజనాల 
కోసం వాడుకోవటానికి ప్రయత్నించరాదు. వారు బానిసలు కాకపోవచ్చు. కాని వారు మరొకరికి 
తలొగ్గి పనిచేస్తున్నారంటే దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అలాంటివారిపట్ల కరకుగా, 
అసభ్యకరంగా ప్రవర్తించటం ఎంత మాత్రం సమంజసం కాదు. 


ఈ ఉపదేశాల ద్వారా బోధపడేదేమిటంటే ఇస్తాం ధర్మం సర్వమానవ సమానత్వాన్ని 
కోరుతోంది. మానవుల మధ్య వర్ణ, వర్గ, ఉచ్చనీచ, నిమ్నోన్నతా భావాలను రూపుమాపి వారి 
మధ్య సామాజిక న్యాయ సంస్థాపనకు, సమానత్వ సౌధ నిర్మాణానికి అది ఎనాడో పునాదిరాళ్ళు 
వేసింది. ఈనాడు మానవుల మధ్య సంబంధాలు మెరుగుపడటంలో ఇస్తాం పోషించిన పాత్ర 
అద్వితీయమైనది. వర్గ వైషమ్యాలను రూపుమాపటం కోసం ఇస్తాం ధర్మం శాంతియుతమైన, 
మౌనవిప్లవాన్ని అనుసరించింది. అది కార్మికుల్ని కూడగట్టి, దళితుల పార్టీలు స్థాపించి 
పెట్టుబడిదారీ వర్గం మోద, సంపన్నుల మోద విజృంభించి అమాయకుల రక్తపాతాన్ని 
సృష్టించమని చెప్పదు. ఇలాంటి హింసాత్మక విధానాల వల్ల సమాజంలోని వివిధ వర్గాల 
మధ్య విద్వేషం, వైషమ్యాలు పెచ్చరిల్లుతాయి. రాజ్యంలో శాంతిభద్రతలు క్షీణించి ప్రజలు 
అశాంతి అలజడుల వాతావరణంలో జీవితం గడపాల్సివస్తుంది. దీనికి భిన్నంగా ఇస్లాం ధర్మం 
బానిసలు - యజమానుల మధ్య , కూలీలు - కాంట్రాక్టర్ల మధ్య సోదర, సమానత్వ భావాలను 
సపెంపాొందింపజేసింది. సమాజంలోని వర్గాలవారందరూ నిమ్మోన్నతాభావాల్ని విడనాడి పరస్పరం 
(ప్రేమాభిమానాలతో, ఆప్యాయతానురాగాలతో జీవితం గడపాలని నొక్కి వక్కాణించింది. అదీగాక 
ఇస్లాంలో ఒక వ్యక్తి శీలనిర్మాణం కులం ప్రాతిపదిక మీదనో లేక ఆస్తి అంతస్తుల ప్రాతిపదిక 
_ మోదనో జరగదు. మీలో ఎవరయితే ఎక్కువగా దైవానికి భయపడతారో వారే అందరికన్నా 
శ్రేష్టులు అని ప్రకటిస్తోంది దివ్యఖుర్‌ఆన్‌. అలాంటి దైవభక్తిపరులు ధనికులయినా కావచ్చు 
నిరుపేదలయినా కావచ్చు. 


1362. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం). స్క: ఆ యజ 
ఇలా ప్రబోధించారు: మోలో ఎవరి ne సట ఫ్య న కుడ ss 
దగ్గరికయినా అతని సేవకుడు అన్నం HE న్‌ 
(వండి) తెస్తే (అతన్ని కూడా తమ సమో J 4; [క స్కుడ్ల | 
వెంట కూర్చోబెట్టుకొని తినిపించాలి). “ళో! se 5 Ney 
ఒకవేళ తమవెంట కూర్చోబెట్టుకోవ మే! పలి! ఆమో 


టానికి వీలుకాకపోతే అతనికి ఒకటి 


తాం (క్రి లో! ప్ర ఎ 1 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 318 ర కాగా 


రెండు ముద్దలయినా పెట్టాలి. అతను 

(వంటవార్పు) బాధ భరించి నందుకు 

గాను అలా చేయటం (ధర్మం). 
(బుఖారీ, 


ముఖ్యాంశాలు 


కేవలం అన్నం విషయంలోనే కాదు, ఇతర తినుబండారాలు, నిత్యావసర వస్తువుల 
విషయంలోనూ ఇలాగే ఉదారబుద్ధితో వ్యవహరించాలి. ఇంట్లో పనిచేసే నౌకర్లు, పనివాళ్ళతో 
కలిసి భోంచేస్తే చాలా మంచిది. ఒకవేళ పరిస్థితి దానికి అనుకూలంగా లేకపోతే తమ 
ఆహారంలోనుంచే వారికి కూడా కొంత పెట్టాలి లేదా వారికోసం మరేదయినా ఏర్పాటు చేయాలి. 


https://teluguislam..net - https://telugudua.net 


నా ల్లో Wed x 
వొదీసు కిరణాలు-2 319 aks 


238వ అధ్యాయం 


ణో 


. ళ్‌ ల లకీ తిం 
$54 తమా! DL La LU ఇగ 


దేవుని హక్కుతోపాటు తన యజమాని హక్కుల్ని కూడా 
పాటించే బానిస 


1363. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) * ౮ G3 మం ర్త ప్రో = \T1Y 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ | వ్ర క కత his aus 

విధంగా ప్రవచించారు: బానిస గనక 

ఒకవైపు తన యజమాని బాగోగుల్ని 

పట్టించుకుంటూ మరోవైపు దైవాన్ని 

అత్యుత్తమ రీతిలో ఆరాధిస్తే అతనికి 

రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. 

(బుఖారీ-ముస్తిం) 

(సహీహ్‌ బుఖారీలోని బానిస విమోచన ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని ప్రమాణాల 
ప్రకరణం) 

1364. హజ్రత్‌ అబూహురైరా (రజి) జా డి లీ - Wt 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ య స్త శ "2 పున 

విధంగా ప్రవచించారు: ఒకవైపు యజ న. 

మాని శ్రేయాన్ని కోరుకుంటూ మరో లో ¢i5 oral ఠా! వ్ర! 

వైపు దైవాన్ని ఆరాధించే బానిసకు ol లక ఢో వయా! SED వ పనే తో! 

రెట్టింపు పుణ్యం లభిస్తుంది. Gi; మ. di స. క క లర్‌ 

ఆ తర్వాత అబూహురైరా (రజి) ఇలా ale రమ CER 

అన్నారు: ఎవరి చేతుల్లోనయితే నా | 

ప్రాణముందో ఆయన సాక్షిగా చెప్త 

న్నాను. దైవమార్గంలో జిహాద్‌ చేసే, 

హజ్‌యాత్ర చేసే, ఇంకా నా తల్లిని 

పోషించుకొనే బాధ్యతలే గనక నా 


గగ (యట్‌! రగా ప. (లేమి ( ద్ర 131 
ల్‌ ప్రమ లోడ ఫా! 


[6405://061320151200.0061 - https://telugudua.net 


హదీను కిరణాలు -2 320 Gath, 


మోద లేకపోతే నేను కూడా ఒక 
బానిసగా మరణించటానికి ఇష్టపడే 


వాణ్ణి. (బుఖారీ- ముస్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని బానిస విమోచన ప్రకరణం - సహీహ్‌ హ్‌ ముస్థింలోని ప్రమాణాల 
(ప్రకరణం, 

ముఖ్యాంశాలు . 


నాగరిక జీవనానికి అలవాటుపడ్డ ఆధునికులు బానిసత్వ జీవితాన్ని ఊహించు 
కోవటానికయినా ఇష్టపడరు. అలాంటి బానిస వ్యవస్థను ఇస్లాం ధర్మం ఎలా తల్లక్రిందులు 
చేసిందో చూడండి. ఒక 'స్వేచ్చాజీవి తనకు తానుగా బానిస జీవితాన్ని అనుభవించటానికి 
ఉవ్విళ్లూరుతున్నాడంటే అప్పటికి ఇస్తాం దాని రూపురేఖల్ని ఎంతగా మార్చివేసిందో ఊహించటం 
కష్టం కాదు. ఒకప్పుడు బానిసత్వ వ్యవస్థలో తన యజమానుల చేత దారుణమైన శిక్షలు 
- అనుభవించి మక్కాపురవీధుల్లో మలమలమాడే ఇసుకమోద నగ్నంగా ఈడ్వబడి చిత్రహింసలు 
సహించిన నీగ్రో జాతివారైన బిలాల్‌ (రజి)ని అనతికాలంలోనే అదే పవిత్ర మక్కానగరంలో 
ప్రతిష్టాలయమైన కాబా గృహ పైకప్పు మోద నించొని నమాజు గురించి ప్రకటించే హోదాను 
కల్పించి జాత్యహంకారంతో విర్రవీగుతున్న మక్కా సర్జారులను సైతం ముక్కున వేలేసుకునేలా 
చేసింది ఇస్తాం. అలాంటి ఇస్లాం ధర్మం బానిసత్వ వ్యవస్థని కాపాడుకుంటూ వస్తోందని 
విమర్శించటం తగునండీ?! 
1365. హజత్‌ అబూమూసా అష్‌అరీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: ఒక 


wenn: gal 23 - 1T1o 
Jase తాం ండ్హ్రమనన! 


బానిస తన ప్రభువును (అంటే దేవుణ్ణి) 
అత్యుత్తమంగా ఆరాధిస్తూ (మరోవైపు) 
_తనమిద తన యజమానికున్న 
హక్కుని నెరవేరుస్తూ, అతని బాగుని 
కోరుతూ అతనికి విధేయత చూపినట్ల 
యితే- అలాంటి బానిసకు రెట్టింపు 


పుణ్యం లభిస్తుంది. (బుఖారీ) 


హరు రూ gi dn “హక ఎ 
he ele gil యమ్‌ Jl gh) టు 
(రసన! ఏ EUG జాజి! G2 

Godley 


(సహీహ్‌ బుఖారీలోని బానిన విమోచన ప్రకరణం) 


1366. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ ౮ :ర0ట యము - 1౯M 
(రజి) గారే చేసిన మరొక కథనం ప ర ఇష సలం త! Jy 


ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 


https://teluguislam.net - https://telugudua.net 


atti కలీ 12 
వాదీను కిరణాలు -2 321 SAT 


ప్రవచించారు: ముగ్గురికి రెట్టింపు ఎ ర" త్వర ఇ జా రో ద్ర 
పుణ్యం లభిస్తుంది. ఒకరు: తమ త్ర eal 3 ss 13] BRE 13 
ప్రవక్తను విశ్వసించటంతోపాటు ముహ gona | య PROCS కం స్వీ 
మ్మ్‌ (సల్లం)ను రూడా విశ్వసించిన 
గంథవహులకు చెందిన వ్యక్తి. రెండవ 
వ్యక్తి; దేవుని హక్కుతో పాటు తన 
యజమాని హక్కుని కూడా నిర్వర్తించే 
పరాధీనుడైన బానిస. మూడో వ్యక్తి: 
తన దగ్గరున్న ఒక బానిసరాలికి ఉత్తమ 
సంస్కారాన్ని, శిక్షణ, మంచి విద్యా 
బుద్దులు నేర్పి, ఆ తర్వాత ఆమెకు 
స్వేచ్చనొసగి ఆమెను వివాహం చేసు 
కున్నవాడు. ఇలాంటివారికి రెండింతల 
పుణ్యం లభిస్తుంది. (బుఖారీ-ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని విద్యాప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని విశ్వాస ప్రకరణం) 


awe Ls ప్రాక్‌ wry Gao 
సై కా ప్రమ న! Ae Ui Gis 


ముఖ్యాంశాలు 


1) గ్రంథవహులంటే యూదులు, కైస్తవులని భావం. వారు గనక ఇస్తాం స్వీకరిస్తే 
వారికి రెండింతల పుణ్యం లభిస్తుందని ఈ హదీసులో చెప్పబడింది. 2) అదే విధంగా 
శ్రేయోభిలాషి అయిన బానిస కూడా రెట్టింపు పుణ్యానికి అర్హుడౌతాడు. ఎందుకంటే అతను 
తన యజమానికి విధేయత చూపుతాడు. అందులో ఎదురయ్యే ఇబ్బందుల్ని ఓర్చుకుంటాడు. 
మరోవైపు దేవుని ఆరాధనా హక్కుని కూడా ఉత్తమరీతిలో నెరవేరుస్తాడు. అయితే ఇక్కడ 
మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. బానిస ప్రతి విషయంలోనూ తన యజమానికి 
విధేయత చూపనవసరం లేదు. యజమాని గనక దైవాభీష్టానికి వ్యతిరేకమైన ఆజ్ఞలు ఇస్తే 
అలాంటి సందర్భాల్లో తమ యజమానులకు ఎదురుతిరగటాన్ని బానిసలు తమ విధిగా భావిం 
చాలని ఇస్లాం ధర్మం ప్రబోధించింది. 3) పోతే రెట్టింపు పుణ్యం పొందగలిగే మూడో వ్యక్తి- 
తన దగ్గర ఒకే ఒక బానిసరాలుండి ఆమెకు ఉన్నత విద్యాబుద్దులు గరిపి తర్వాత ఆమెకు 
బానిసత్వం నుండి స్యదృనానగి తనే ఆమెను పెళ్ళాడినవాడు. ఇది ఆషామాషీ వ్యవహారం 
కాదు. ఒక బానిసరాలికి స్వేచ్చనాసగిన తర్వాత ఆమెను వివాహమాడాలంటే ముందుగా ఆమెకు 
మహర్‌ ధనం ఇవ్వవలసి ఉంటుంది. అంతేకాదు, ఒక స్వేచ్చాపరురాలైన భార్యకు ఎలాంటి 
హక్కులుంటాయో ఆమెకు కూడా అలాంటి హక్కులు ఉంటాయి. ఆమె మాజీ యజమాని, 
ప్రస్తుతం భర్తయినవాడు ఆ హక్కులన్నిటినీ నెరవేర్చవలసి ఉంటుంది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 322 ర కారా 


239వ తమన. 


eet a స! 
ఉపద్రవ కాలంలో దైవారాధన చేయటం 


1367. హజ్రత్‌ మాఖిల్‌ బిన్‌ యసార్‌ (౪౮౫ రూ సక లా 11 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త కకత రము 06 రత క ష్య; 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 1 (క్రీ మిట్‌ BG ఫరా! 
కల్లోలాలు, ఉపద్రవాల కాలంలో దైవా ష్‌ |; క్ష 
రాధన చేయటం నా దగ్గరకు వలస lan 
రావటంతో సమానం. (ముసిం, 

(సహీహ్‌ ముస్టింలోని ఉపేప్రీవాల (ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


మక్కా అవిశ్వాసుల ఆగడాలు, వేధింపులు తారాస్థాయికి చేరుకున్నప్పుడు మహాప్రవక్త 
(సల్లం) మక్కా నుండి మదీనాకు వెళ్ళవలసి వచ్చింది. దాన్నే “హిజ్రత్‌ అన్నారు. దైవప్రవక్త 
మదీనాకు వలస వెళ్ళిన తర్వాత ఇతర ముస్లింలు కూడా వీలైతే తప్పకుండా ఆయన వద్దకు, 
అంటే మదీనాకు వలస వెళ్ళాలన్న ఆదేశం అవతరించింది. ఆ కాలంలో మదీనాకు వలస 
వెళ్ళటమంటే సామాన్య విషయం కాదు. అవిశ్వాసుల కళ్ళుగప్పి, ప్రాణాలకు తెగించి వారితో 
పోరాడి వెళ్ళవలసి వచ్చేది. ఒక సుప్ర ప్రసిద్ధ సహచరుడయితే తాను సంపాయించిన లక్షల 
ఆస్తిని అవిశ్వాసులకు పరిహారంగా ఇచ్చి మదీనాకు ప్రస్థానం చేశారు. దీనిద్వారా ఆ రోజుల్లో 
మదీనా ప్రస్థానం ఎంత పుణ్యప్రదమైన విషయంగా భావించబడేదో అర్ధమవుతుంది. 

పై హదీసులో సర్వత్రా కల్లోలాలు వ్యాపించి ధర్మాన్ని ఆచరించటమే కష్టమైపోయే 
ఉపద్రవభరిత యుగంలో ఆరాధన చేయటం తన వద్దకు వలస రావటంతో సమానమని, 
దానికీ హిజ్రత్‌ చేసినంత పుణ్యం లభిస్తుందని దైవప్రవక్త (స) ప్రకటించారు. దైవారాధన 
అంటే కేవలం నమాజులు, వ్రతాలు పాటించటమే కాదు. దేవునికి విధేయత చూపటం, దైవాజ్ఞల్ని 
పాటించటం, మంచిని గురించి ప్రజలకు బోధించటం, చెడుల నుండి వారిని వారించటం- 
ఇవన్ని ఆరాధన క్రిందికే వస్తాయి. కల్లోల భరితమైన సమయంలో ఈ విధమైన దైవారాధన 
చేయటం కత్తిమిద సాము వంటిదే. అయినప్పటికీ పరిస్థితుల్ని మనో నిబ్బరంతో, ఆత్మ 
విశ్వాసంతో ఎదుర్కుంటూ నె ఇన చేసినవారికి, ఆరాధన నెరవేర్చినవారికి తప్పకుండా హిజ్రత్‌ 
చేసినంత పుణ్యం ల ౫. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 323 GENE, 


240వ అధ్యాయం 


ర shy Eb జీ3 త: సడి! pa దక్షం ఓ. 
టివీ! పవ దు ప్ర హలం లీకు! రూ Pera eal)! 
ప్‌ బ్ర SR) బాపి! టి! లావ 


కొనుగోలు అమ్మకాల్లో ఇచ్చిపుచ్చుకోవటాల్లో మృదువుగా 
వ్యవహరించాలి, ఇతరుల హక్కుల్ని తీర్చినప్పుడు లేదా వారి నుండి 
ఏదయినా ఆశించినప్పుడు ఉత్తమంగా ప్రవర్తించాలి. తూచి లేదా 
కొలిచి ఇచ్చేటప్పుడు కాస్తంత మొగ్గుతోనే ఇవ్వాలి, తక్కువగా తూచి 
లేదా కొలిచి ఇవ్వకూడదు. తాము సంపన్నుల మయినప్పుడు ఆర్థిక 

ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి అప్పు విషయంలో సడలింపుల వైఖరిని 

అవలంబించాలి, వీలైతే అప్పుని మాఫీ చేయాలి 

దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: కో As ఫె లోటు "చ! dG 
“మిరు ఎ మేలు చేసినా దాన్ని అల్లాహ్‌ తెలుసు గగ 10: ల ళ గ్గ దయ ల చే! ర్‌ 
కుంటాడు.” (బఖర: 215) | I 2 Ji ia 207 ఫే లప lbs 


నా జాతి ప్రజలారా! కచ్చితంగా న్యాయంగా, PE (సమక 7 It EE 
_వూర్తిగా కొలవండి, తూయండి. ప్రజలకు వారి 53 


వస్తువులను తక్కువచేసి ఇవ్వకండి.” తీట 05 toss జ) శక 
(హూద్‌: 85) oil త టిట్‌! గ ఫ్రే! దమయ hs 


అనీ Are 


“తూనికలలో, కొలతలలో తగ్గించి ఇచ్చేవారికి మండే తపు fae కర్ర పా 


వినాశం ఉన్నది. వారు ప్రజల నుండి తీసుకునే (వల న కీమో శో తనీ పనో 
టప్పుడు పూర్తిగా తీసుకుంటారు. వారికి కొలిచి 4 వ! త్త లచే! ప్‌ ప్త 
గాని తూచిగాని ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి OV వరల!) 
ఇస్తారు. ఒక మహాదినం నాడు వారు బ్రతికించి క్‌ 
తీసుకురాబడనున్నారని వారికి తెలియదా? ఆ 

రోజున ప్రజలందరూ సకల లోకాల ప్రభువు 

సమక్షంలో నిలబడతారు.” (ముతప్ఫిఫీన్‌: 1-6) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1368. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవప్రవక్త 
(సల్లం) దగ్గరికి వచ్చి ఆయన్ని (తన 
దగ్గర తీసుకున్న అప్పు) తిరిగిచ్చే 
యమని అడిగాడు. అడగటం కూడా 
చాలా కరకుగా అడిగాడు. అది చూసి 
ఆయన సహచరులు (ఉండబట్టలేక) 
అతన్ని చితకబాద బోయారు. కాని 
ఆయన వారిని వారిస్తూ, “అతడ్ని 
అడగనివ్వండి. తనకు సామ్ము 
రావలసిన వాడికి అడిగే హక్కుంది" 
అని అన్నారు. 


తర్వాత తన సహచరుల్ని “ఇతనికి, 
ఇతను మాకిచ్చిన వయసు పశువు 
ఇచ్చేయండి” అని ఆదేశించారు. 
దానికి సహచరులు, “అలాంటిది మన 
దగ్గర లేదు దైవప్రవక్తా! అంతకంటే 
పెద్దదయితే ఉంది” అని అన్నారు. 
“సరే, అదే ఇవ్వండతనికి. ఉత్తమంగా 
అప్పు తీర్చేవారే మీలో ఉత్తములన్న 
సంగతిని గుర్తుపెట్టుకోండి” అని 
అన్నారు. (బుఖారీ-ముస్లిం, 


324 


Salish, 


య లత జ 2 oe) - \¥U 

QUE మక కది! ల వ రీ! sal 
0 deel ర మ! 
Gall etal ర్య సవ 2 త! త్వమ్‌ 
హా క యా OD dbf Nw 
Se Sa Mies tal dot JG 


lS కై రక 1 ర. ‘JU యూ 


ale Ga a GLa 


(సహీహ్‌ బుఖారీలోని వకాలా ప్రకరణం - సహీహ్‌ ముస్తీంలోని లావాదేవీల 


(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


1) దైవప్రవక్త (సల్లం)కు అప్పిచ్చిన వ్యక్తి జైద్‌ బిన్‌ షోబా కినానీ (రజి) అని కొంత 
మంది అంటారు. ఆయన స్వయానా దైవప్రవక్త సహచరులు. కాని అసలు విషయం ఏమిటంటే 
అప్పటికింకా ఆయన ఇస్తాం స్వీకరించలేదు. అందుకే దైవప్రవక్త గౌరవమర్యాదల్ని లెక్కచేయక 
అప్పు విషయంలో ఆయన పట్ల కరకుగా వ్యవహరించారు. ఆ సందర్భంగా ఆయన సహచరులు 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 325 ర శాల 


జైద్‌ మోద చేయి చేసుకోబోతే ఆయన వారిని వారించారు. “రుణదాత రుణగ్రహీతను తన 
అప్పు తిరిగిచ్చేయమని అడిగినప్పుడు మంచితనంగా అడగాలి. ఇదే ఉత్తమ పద్ధతి. ఒకవేళ 
అతను దబాయించి అడిగినా అందులో ఆక్షేపించాల్సిన విషయం ఎమో లేదు. ఎందుకంటే 
రుణదాతకు అప్పు గురించి అడిగే హక్కుంది కనుక” అని దెవప్రవక్త సహచరులకు బోధించారు. 
అయితే తనకు హక్కుంది కదా అని రుణదాత షరీఅత్‌ ఆదేశాలను తుంగలో తొక్కి రుణగ్రహీత 
మోద వీరంగం కూడా చేయకూడదు. 


2) రుణగ్రహీత అప్పుతీర్చేటప్పుడు తన ఇష్టంతో తీసుకున్న అప్పు కంటే ఎక్కువ 
ఇవ్వదలచుకుంటే అందులో తప్పులేదు. పైగా తీసుకున్న అప్పును వీలైనంత ఉత్తమరీతిలో 
తీర్చటం మంచిపద్ధతి కూడా. అలాగాకుండా ఒకవేళ రుణదాత అప్పుకన్నా ఎక్కువ ఇవ్వమని 
ఒత్తిడి తెస్తే ఆ అదనపు సొమ్ము 'వడ్డి'గా భావింపబడుతుంది. వడ్డీ ఇవ్వటం, తీసుకోవటం 
రెండూ అధర్మ కార్యాలే. 

1369. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: కొనుగోలు చేసే 
టప్పుడు, అమ్మెటప్పుడు, అప్పు = న ర 
తిరిగిచ్చేయమని అడిగినప్పుడు స 
మృదువుగా వ్యవహరించే వ్యక్తిని 

దేవుడు కరుణించుగాక! (బుఖారీ) 


uD తో సహ ల ఖీ ఎ 

ళు! 0s Fe ట్రా ఎ 1 గగ 
న్య జ్‌ టన నషా ఉ జ్‌ కఫ a 
al (స) ‘Jt ఫేక్‌ 1 Ja ol re 


ప యి! 1 EU స్య bis $s 


(సహీహ్‌ బుఖారీలోని లావాదేవీల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


కొనుగోలు చేసినప్పుడు మృదువుగా వ్యవహరించటమంటే అమ్మేవారికి నష్టమొచ్చే 
విధంగా బేరమాడకూడదని భావం. అదే విధంగా అమ్మేవారు కూడా కొనుగోలుదారుల మోద 
తలకుమించిన భారం వేసి, ధరలు ఎక్కువగా చెప్పి వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఏదయినా 
వస్తువు వారు వాపసు చేయదలిస్తే తీసుకోవాలి. పై హదీసుని మనం మరో విధంగా కూడా 
అర్థం చేసుకోవచ్చు. అదేమిటంటే- వస్తువుని కొనేటప్పుడు అమ్మకం దారునికి దాని ఖరీదు 
పూర్తిగా ఇచ్చేయాలి. అమ్మేటప్పుడు కొనుగొలుదారులకు వారి వస్తువులు ఎలాంటి తగ్గింపు 
చేయకుండా ఇవ్వాలి. 

పోతే మూడో విషయం- ఇతరుల నుండి తమకు ఏదయినా రావలసి ఉంటే దాన్ని 
అడగటంలో కాఠిన్యతను ప్రదర్శించేబదులు మృదువుగా అడగాలి. ఎదుటి వ్యక్తి పరువు 
మర్యాదలకు విఘాతం కలిగేలా వ్యవహరించకూడదు. ఆ వ్యక్తి పేదవాడయితే అతనికి. 
తగినంత గడువునివ్వాలి. అసలు రుణమే మాఫీ చేస్తే అది ఇంకా మంచిది. (బఖర: 280) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1370. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 
ధిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూ ఖతాదా (రజి) తెలియ జేశారు: 
ప్రళయ దినాన కలిగే తీవ్రమైన 
వ్యాకులత నుండి దేవుడు తనను 
కాపాడాలని కోరుకునే వ్యక్తి ఆర్థిక 
ఇబ్బందుల్లో ఉన్నవానికి (అప్పు తీర్చే 
విషయంలో) తగినంత వ్యవధి నివ్వాలి 
లేదా అసలు మొత్తం రుణాన్నే మాఫీ 
చేసేయాలి. (ముస్లీం) 


326 


రు కాలూ 


న్‌ 1 425 డ్‌ పం (౪ 


లశ స్తోత! | ae OTE క్‌ 


ల y 
ఎట బ్య పయ ప్రయ Uli! 


le tly) 


(సహీహ్‌ ముస్లింలోని లావాదేవీల ప్రకరణం) 


1371. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈవిధంగా ప్రవచించారు: ఒక వ్యక్తి 
ప్రజలకు రుణాలిచ్చేవాడు. అతను తన 
నౌకరుకి, “నువ్వు అప్పు వసూలు 
చేసుకోవటానికి ఆర్థిక ఇబ్బందుల్లో 
ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు 
వీలైనంతవరకు ఆతన్ని ఉపేక్షించు. 
అలాచేస్తే బహుశా దేవుడు కూడా 
మనల్ని (మన పాపాల విషయంలో) 
ఉపేక్షించవచ్చు ' అని చెప్పేవాడు. ఆ 


వ్యక్తి దేవుణ్ణి కలుసుకున్నప్పుడు (అంటే 


మరణించినప్పుడు) దేవుడు నిజంగానే 
(అతని పాపాలను) ఉపేక్షించాడు. 


(బుఖారీ-మున్లిం, 


తాం సాం లో ప్రత ఎ క. 


౮౮ హ్హ క్ర శు! poy రీ! అప “ఎ 
3} : ము శక్‌ హూ టే! wl bs 
వి! "ఏ! Wu ae ln nt డ్‌ 
ఆది ఉద 5 ప ఈ కాప 


ర 


(సహీహ్‌ బుఖారీ, సహీవా ముస్తింలలోని లావాదేవీల ప్రకరణం, 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 327 Gali, 


ముఖ్యాంశాలు 


ఇక్కడ “ఉపేక్షించు' అన్న మాటలోనే, అప్పు తీర్చమని ఉత్తమరీతిలో అడగటం, మరింత 
గడువు ఇవ్వటం, అప్పుని పూర్తిగా మాఫీ చేసేయటం అనే అర్థాలు కూడా ఇమిడి ఉన్నాయి. 
ఈ మూడు గుణాలూ విశ్వాసుల్లో పెంపొందాలని ఇస్తామోయ షరీఅత్‌ కోరుతోంది. అంతేకాదు, 
అలాంటి సుగుణ సంపన్నుల్ని వేన్నోళ్లా పొగుడుతోంది. ఈ సంఘటన పూర్వకాలంలో ఎవరిడై 
ఉంటుందోగాని, వారి ఆదర్శాన్ని మాత్రం దైవప్రవక్త మెచ్చుకున్నారు. కేవలం మెచ్చుకోవటమే 
కాదు ఆ ఆదర్శాన్ని తన అనుచరులు కూడా ఆచరణలో పెట్టాలని ప్రబోధించారు. కనుక 
నిరుపేదల పట్ల సడలింపుల వైఖరిని అవలంబించేవారిని దేవుడు కూడా మెచ్చుకుంటాడన్న 
విషయంలో ఏమాత్రం సందేహం లేదు. 


1372. హజ్రత్‌ అబూ మస్‌వూద్‌ బద్రీ (కః! సాది gh తం WY 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త హో వ! J లేత :లేం ws al” ఢి 
(సల్లం) ఇలా ప్రబోధించారు: మోకు at Fee న ప్రీ క దా! 
పూర్వం (జాతుల్లోని) ఒక వ్యక్తి ఏప్ర "| శ (క్ర jd ప్ర శ ప 
(మరణించాడు. తర్వాత అతని) కర్మల 

లెక్క తీసుకోవటం pen అ ec వ వ 
(కర్మల చిట్టాలో) సత్కర్మ ఒక్కటీ వ 
కనిపించలేదు. అయితే అతను వ సే 
(జీవితంలో) ఒక మంచి పనిమాత్రం ప 
చేశాడు. అదేమిటంటే- అతను ప్రజ 

లతో లావాదేవీల వ్యవహారం జరిపే 

వాడు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న 

అతను, (లావాదేవీల విషయాల్లో) నిరు 

పేదల పట్ట ఉపేక్షాభావంతో వ్యవహ 

రించండి' అని తన క్రింద పనిచేసే 

బానిసలకు తాకీదు చేసేవాడు 

(అందుకని అతని మరణానంతరం 

కర్మల విచారణ జరిపినప్పుడు, దేవుడు 

“మేము ఇతని కంటే ఎక్కువ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


ఉపేక్షాభావంతో వ్యవహరించగలం. 
మోరు కూడా ఇతళణ్జి (అంటే ఇతని 
పాపాలను) ఉపేక్షించండి” అని (తన 
దూతలను) ఆదేశించాడు. (ముస్తిం) 


328 SINE 


(సహీహ్‌ ముస్తింలోని లావాదేవీల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


వాస్తవానికి ప్రళయం సంభవించేంతవరకు ఎవరి కర్మల విచారణా తెమలదు. మరి 
దైవప్రవక్త (సల్లం) ఈ సంఘటన వివరించారంటే భవిష్యత్తులో ప్రళయం తర్వాత, పరలోకంలో 
జరగబోయేదాని గురించి దేవుని వాణి ద్వారా తెలుసుకొని ఆయన తన సహచరులకు . 
చెప్పినదేకాని ఆ వ్యక్తి విచారణ నిజంగా జరగలేదు. అయితే పరలోకంలో ఆ వ్యక్తి పట్ల 
అలాంటి వ్యవహారమే జరగబోతుందన్న విషయం మాత్రం వాస్తవం. మొత్తానికి ఈ హదీసు 
ద్వారా బోధపడేదేమిటంటే ఇతరుల పట్ల మన్నింపుల, సడలింపుల వైఖరిని అవలంబిస్తే దేవుడు 


కూడా వారిపట్ల అలాగే వ్యవహరిస్తాడు. 


1373. హజ్రత్‌ హుజైఫా (రజి)కథనం: 
దేవుని దాసుల్లోని ఒకతన్ని దైవ 
సన్నిధిలో హాజరుపరచటం జరిగింది. 
(ప్రపంచ జీవితంలో) దేవుడు అతనికి 
సిరిసంపదలు ఒసగాడు. “నువ్వు 
ప్రపంచంలో ఎం చేశావు” అని దేవుడు 
అతన్ని అడిగాడు. మానవులు దేవుని 
ముందు ఏ విషయాన్నీ దాచలేరు. 
కనుక అతను “ప్రభూ! నువ్వు నాకు 
నీ సంపదనిచ్చావు. నేను ప్రజలతో 
లావాదేవీల వ్యవహారాలు నడిపేవాణ్ణి. 
(ప్రజలు నా దగ్గర తీసుకున్న 
అప్పుల్ని) ఊపేక్షించటం నాకలవాటు. 
నేను స్తోమత గలవారికి సౌలభ్యాన్ని 
కలుగజేసేవాణ్ణి. (వారు నాసిరకం 


Weal gos yh ej \rvr 

AUT Ce హయ «JWatch 106 
‘dU Gig ELE ఏ6 "JOG NU 
చ ఆ వలయం asad న 
పరర ss lu ET. 
త JE les Fe Fea Met క 
hb GA ఈ పరప J]; 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


వస్తువులు ఇచ్చినా తీసుకునేవాణ్ణి) 
నిరుపేదలకయితే (కావలసినంత) 
గడువు ఇచ్చేవాబ్బి 
అందుకు దేవుడు, “నేను నీకంటే 
ఎక్కువగా ఉపేక్షించేవాణ్ణి” అని చెప్పి 
“ఈ నా దాసుని (పాపాలను) ఉపేక్షిం 
చండి” అని తన దూతల్ని ఆదేశిం 
చాడు. 


ఉఖ్‌బా బిన్‌ ఆమిర్‌ మరియు అబూ 
మస్‌వూద్‌ (రజి)లు “మేము కూడా దైవ 
ప్రవక్త నోట ఈ మాట ఇలాగే విన్నాం” 
_ అని చెప్పారు. (ముస్లిం, 


౧ 


329 


అని చెప్పాడు. . 


ర కాలూ. 


2 Aer అ క = 
ల్‌ో ప TIF EUED 


Bl ies La Ss బస్‌ లట 
dg tiie Ls 


సమం ఏసు . ప్రత్త dl 


(సహీహ్‌ ముస్టింలోని లావాదేవీల ప్రకరణం) 


1374. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం, ఈ 
విధంగా ప్రవచించారు: ఆర్థిక ఇబ్బం 
దుల్లో ఉన్నవారికి తగినంత వ్యవధి 
నిచ్చేవారిని లేక అసలు రుణాన్ని మాఫీ 


చేసేసేవారిని ప్రళయదినాన దేవుడు * 


తన సింహాసనం నీడలో చోటిస్తాడు. 
ఆ రోజు ఆయన నీడ తప్ప మరే నీడా 
ఉండదు సుమా! 

(తిర్మిజీ-హనన్‌, సహీహ్‌) 


GS SSN 

పి వత! D5 తత 06 
స bl AT YJ పై. ht pa 
M1 dev is sts Jb ss wig 
ప్రయా డ్య లెక్క డ్రమ్బాన! ప్పి తి 


¥ 


(నుననె తిర్మిజీలోని లావాదేవీల అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 


ప్రళయానంతరం ఆది నుండి అంతం వరకు మానవులందరూ హ్‌ మైదానంలో 
సమిోకరించబడి ఉన్నప్పుడు సూర్యుడు వారికి అతి దగ్గరగా వస్తాడు. దాని వేడికి మానవులు 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 330 GANG, 


చెమటలో మునిగిపోయి ఉంటారు. తీవ్రమైన ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. 
ఆ సమయంలో దైవ సింహాసనం నీడ దొరికినవారు మహా అదృష్టవంతులు. అలాంటి 
అదృష్టవంతుల్లో నిరుపేదలకు బుణాలిచ్చి వారిపట్ల మృదువుగా వ్యవహరించేవారు కూడా 
ఉంటారు. వారు నిరుపేదలకు బుణాలిచ్చి వారికి తగినంత గడువు ఇస్తారు లేదా ఆ రుణాన్ని 
మాఫీ చేస్తారు. ఈ హదీసు చూచాయగా ధనవంతుల్ని దానధర్మాల వైపుకు ్రేరేపిస్తోంది. 


వావి 


ఈ రోజుల్లో ప్రజలు ధనవంతులకయితే బుణాలిస్తారు గాని నిరుపేదలకు ఎవరూ 
రుణాలివ్వరు. పేదవారికి అప్పులిస్తే తమ సొమ్ము తిరిగి రాదేమోనని భయపడతారు. ఆర్థిక 
" ఇబ్బందుల్లో ఉన్నవారి అప్పుల్ని మాఫీ చేసే నైతిక విధిని మనం పూర్తిగా విస్మరించాం. ఇవ్వగలిగే 
స్తోమత ఉండికూడా అవసరాల్లో ఉన్న నిరుపేదలకు అప్పు ఇవ్వకుండా ఉండటం ఎంతో 
అవాంఛనీయమైన విషయం. దీనికి భిన్నంగా అలాంటి వారికి రుణాలిచ్చి వారికి తగినంత 
వ్యవధినివ్వటం, అప్పులో ఎంతో కొంత వీలైతే పూర్తిగా మాఫీ చేయటం ఎంతో మంచి పద్ధతి. 
అందుకుగాను పరలోకంలో గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. 


1375. హ(జత్‌ జాబిర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) తన దగ్గర 
ఒక ఒంటె కొన్నారు. అందుకాయన 
తనకు ఆ ఒంటె ఖరీదు బాగా మొగ్గి 
నట్లు తూచి ఇచ్చారు. 
(బుఖార్‌-ముస్థిం) 


eal yes feiss \Trvo 
గ త్ర pores తన! హక్‌ రవ! ర్‌! 
డ్‌. స 


(సహీవా బుఖారీలోని లావాదేవీల ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని లావాదేవీల 
ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దైవప్రవక్త హయాంలో, ఆ తర్వాత చాలా కాలం వరకు దిర్హమ్‌, దీనార్ల ద్వారానే 
లావాదేవీలు జరిగేవి. దీనారు బంగారు నాణెంగానూ, దిర్హమ్‌ వెండి నాణెంగానూ ఉండేది. 
ఆ కాలంలో ఒంటె దీనారు, దిర్భమ్‌లలోనే వెలకట్టబడేది. అందుకే దైవప్రవక్త-స- ఒంటె 
వెలను తూచి ఇచ్చారు. నిర్ణీత బరువుకన్నా కాస్త అధికంగానే ఇచ్చారు. 


1376. హజ్రత్‌ అబూ సఫ్‌వాన్‌ సువైద్‌ లః Pen పహ అ పుం 
) rs) రా 
మథ్రమా అబ్బి ఇద్దరం 'హజన్‌ అనే (౫ ఆ 
ర హర క్‌ ధమ హమ 
ప్రాంతం నుంచి కొంత గుడ్డ (అమ్మటం 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 331 GENE; 


కోసం) తెచ్చాం. అప్పుడు దైవప్రవక్త డా Joi Ces “పచ 
(సల్లం) మా దగ్గరకొచ్చి ఒక షరాయి. పజ ప్త ట్ర! Js Fe రా SY 
కోసం బేరమాడారు. నా దగ్గర ఒక 
తూకందారు ఉండేవాడు. అతను 
ఇవ్వవలసిన వస్తువులు తూకంవేసి 
ఇచ్చేవాడు. దైవప్రవక్త (సల్లం) అతన్ని 
ఉద్దేశించి, “తూయి, బాగా మొగ్గినట్టు 
తూయి” అని అన్నారు. (అబూదావూద్‌, 
తిర్మిజీ- హనన్‌, నహీహ్‌) 


మా. sly) (హై త్త 31530 
నహ ప్రయా డయా Jb డును 


(సుననె అబూదావూద్‌లోని లావాదేవీల ప్రకరణం - సుననె తిర్మిజీలోని లావాదేవీల 
ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

కొనుగోలుదారుడు వస్తువుధరకన్నా ఎక్కువ ఇవ్వటానికి ప్రయత్నించాలి. అలాగే 
అమ్మకందారుడు కొనుగోలుదారుకి ఇవ్వవలసిన వస్తువులకన్నా కొంచెం అధికంగానే ఇవ్వాలి. 
ఇది ఉత్తమ పద్ధతి. దీనివల్ల సమాజంలో శాంతి, సుహృద్భావ వాతావరణం నెలకొంటుంది. 
దీనికి భిన్నంగా ఒండొకరి హక్కులకు గండి కొట్టటానికి ప్రయత్నిస్తే పరస్పర విద్వేష వైషమ్యాలు 
"పెరిగి అశాంతి అల్లకల్లోలమైన వాతావరణం ఏర్పడుతుంది. అది సమాజ మనుగడకే గొడ్డలిపెట్టు 
అవుతుంది. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 332 Salat, 


అ! ఇస్‌ = 11 
12. విజ్ఞాన ప్రకరణం 


241వ అధ్యాయం 


pol లతో లండు ఆస భర 


విజ్ఞానం ఘనత 
దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: తపు తే $$ వ ఏ! 06 


ప్రవక్తా! ఇలా అనండి: “ప్రభూ! నాకు మరింత ఫి య ౮6 ౧1౮) కరు 
జ్ఞానమొసగు.” . (తాహా: 114). 4 ల చవ J ళా తవ స్ట! స్‌ 
పటే! శ్ర JG 065 14:50 
Ces I పీ Gs Be [4 
Gh ద లే య; rd) 


_ తెలిసినవారూ, తెలియనివారూ ఇరువురూ 
సమానులు కాగలరా? (జుమర్‌: 9) 


మిలో విశ్వసించినవారికి, జ్ఞానం ప్రసాదించ 
బడిన వారికి అల్లాహ్‌ ఉన్నత స్థానాలు 


హు - wo 
ప్రసాదిస్తాడు. (ముజాదలహ్‌: 11) "ల tU] di ee se 
అల్లాహ్‌ దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు 
భయపడతారు. (ఫాతిర్‌: 28) 
ముఖ్యాంశాలు 


1) విజ్ఞానం ఎంతో గొప్పది. పరాత్సరుడైన దేవుడే దానికి మూలం. అందరికీ జ్ఞానాన్ని 
ప్రసాదించేవాడు ఆయనే. కనుక జ్ఞానప్రాప్తికోసం ఆయన్నే ప్రార్థించాలి. అగోచరాల 
జ్ఞానం ఆయనకు తప్ప మరెవరికీ లేదు. అందుకే దైవప్రవక్తలు సైతం జ్ఞానం 
ప్రసాదించమని ఆయన్నే వేడుకుంటారు. 

2) జ్ఞానులూ- అజ్ఞానులూ, పండితులూ- పామరులు ఎన్నటికీ సమానులు కాలేరు. 

3) విశ్వాసులకు, జ్ఞానవంతులకు ఇహపరాల్లోనూ గొప్ప హోదా, అంతస్తులు లభిస్తాయి. 

4) కేవలం పుస్తకాలు బెపోసన పట్టినంతమాత్రాన మనుషులు పండితులు కారు. 
దైవభీతిపరులే సిసలైన పండితులు. విద్యకొద్దీ వినయమన్నట్టుగా జ్ఞానం పెరిగినకొలది 
మనిషిలో భక్తీ విశ్వాసాలు పెంపొందాలి. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1377. హజ్రత్‌ ముఆవియా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: దేవుడు ఎవరి 
కయినామేలు చేయదలచుకుంటే 
వారికి ధర్మావగాహనా శక్తిని ప్రసాది 
స్తాడు. (బుఖారీ-మున్లిం, 


333 


2 శ కలీ 12 
ర కాల 
hl గ్ర స్తం ప్ర 100 
ర ఠి aye 4 తీ జ యల Aa 5s 
hoy is కా Mb :db we 


చ ళో క . కో న్‌ క్త ణ్‌ స్ట 
ale gis lg gil 4 


(సహీహ్‌ బుఖారీలోని విద్యాప్రకరణం - నహీహ్‌ ముస్లింలోని జకాత్‌ ప్రకరణం) 


1378. హజత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఇద్దరి మోద 
తప్ప మరెవరి మోద కూడా ఈర్య 
పడటం ధర్మసమ్మతం కాదు. దేవుడు 
ధనం ప్రసాదించి, దాన్ని ధర్మమార్గంలో 
ఖర్చుపెట్టే సద్బుద్ధిని అనుగ్రహించిన 
వ్యక్తి మోద; దేవుడు వివేచనా జ్ఞానాన్ని 
ప్రసాదిస్తే దానిమూలంగా (ప్రజల 
వ్యవహారాల్లో) సరైన నిర్ణయాలు తీసు 
కుంటూ, ఆ వివేచనాజ్ఞానాన్ని ఇతరు 
లకు కూడా బోధించే వ్యక్తి మోద. 
(బుఖారీ- ముస్లిం) 


ఇక్కడ “ఈర్వ్య' అంటే అసూయ కాదు. 
ఈర్ష్య అంటే ఇతరుల దగ్గర ఉన్న 
వస్తువులు తమకు కూడా ప్రాప్తించాలని 
కోరుకోవటం. (ఇతరుల వస్తువులు 
నాశనమై అవి తమకు లభించాలని 
కోరుకోవటం అసూయ అవుతుంది.) 


(సహీహ్‌ బుఖారీలోని విద్యాప్రకరణం - స 
(ప్రకరణం, 


On ల్‌ 
3 al చ. = 1 గ 
Ws 1 న్‌ “rs ya Be 8, 
య. a Wil Jb ఏల ws dl 355 


LN AMP న? 
గ; Uw లాస్‌ స చ. ఖు! 
స న ls ప్రత 


ae కండ 1% 
థీ క 


ళో క = 
లమ! లో ఏయూ స 


సహీహ్‌ ముస్టింలోని ప్రయాణీకుల నమాజ్‌ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 334 lth, 


ముఖ్యాంశాలు 


1) ఇమామ్‌ నవవీ (రహ్మలై) చెప్పినట్లు పై పై హదీసులో ఈర్ష్య అంటే నిజంగా ఈర్ష్య 
అని కాదు. ఇక్కడ అది 'గిబ్‌తా' అనే అర్థంలో ఉవేయోగించబడింది. అరబీ భాషలో గిబ్‌తా 
అంటే ఇతరులు మంచి స్థితిలో ఉండటం చూసి తమకు కూడా అలాంటి స్థితి కల్పించమని 
దైవాన్ని కోరుకోవటం. ఈ విధంగా కోరుకోవటంలో తప్పులేదు. కనుక ఇతరుల ఆస్తుల మోద 
ఈర్ష్య (గిబ్‌తా) చెందటం ధర్మసమ్మతంగానే పరిగణించబడుతుంది. అలాగాకుండా ఇతరుల 
ఆస్తులు నాశనమయిపోయి అవి తమకు లభించాలని కోరుకోవటం, ఇతరులు సుఖపడుతుంటే 
చూసి ఉడికిపోవటం అసూయ అనిపించుకుంటుంది. అసూయ చెందటం మాత్రం ఎట్టి 
పరిస్థితుల్గొనూ ధర్మసమ్మతం కాదు. 

2) ఇక్కడ వివేచనా జ్ఞానం అంటే ఖుర్‌ఆన్‌ హదీసుల జ్ఞానం అని అర్థం. ఈ జ్ఞానం 
ద్వారానే ప్రజల వ్యవహారాల్లో సరైన తీర్పులు ఇవ్వగలం. 


1379. హజ్రత్‌ అబూ మూసా (రజి) వ యు 53 ఎ 1 


గారు చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త FE ie 06 id dl is 


లన ce oa Ge 


(సల్లం) ఇలా ప్రబోధించారు: అల్లాహ్‌ 
నాకిచ్చి పంపిన మార్గదర్శకత(ం౦ a 
in జ్ఞానాలు షే... నక ష్‌ న్‌ డేటు ly వయ! త్‌ 
లాంటివి. ఆ నేలలోని కొంతభాగం వ. రు! ఆ రా sl! అ ము 
సారవంతమైనది. అది (వర్పపు) నీటిని “4! వయ! OR (వరత ల 
పీల్చుకొని పచ్చిక, చెట్లు చేమలను (మమ Ge me (eau 4 hl య్‌ 
మొలకెత్తించింది. ఆ నెలలోని టీ! SH Gu హం హా rer 
మరికొంతభాగం గట్టినేల. అది (నీటిని డ్‌ ST de తాప స లేయా డి 
పీల్చుకోలేకపోయినా) నిల్వచేసి al ot ట్‌ oy Je wi 
మాత్రం ఉంచుతుంది. ఆ నీటితో Js fore WA ES et 
అల్లాహ్‌ ప్రజలకు ప్రయోజనం a qe స. శ. (| స్‌ 

చేకూర్చుతాడు. వారు ఆ నీటిని తాము Gan టో 
స్వయంగా త్రాగటమేకాకుండా (తమ le Gis న cL శవ! sl 
పశువులకు కూడా) త్రాపిస్తారు. ఇంకా 
పంటపొలాల కోసం కూడా వినియో 
గిస్తారు. మరోవైపు ఆ వర్షమే మెట్ట 
పల్లాలు లేని చదునైన నేలపై కూడా 


https://teluguislam..net - https://telugudua.net 


లి ళ్‌ నః Wed 
హదీసు కిరణాలు-2 335 erm 


కురిసింది. కాని ఆ నేల వర్ణపు నీటిని 
నిలిపి ఉంచటంగాని, పచ్చికను 
మొలకెత్తించటంగాని చేయజాలదు. 
ఈ (తొలిరెండు) ఉదాహరణలు దైవ 
ధర్మాన్ని అర్ధం చేసుకున్న వ్యక్తికి 
వర్తిస్తాయి. దేవుడు నాకిచ్చి పంషిన 
జ్ఞానం, సన్మార్గాలతో అతనికి ప్రయో 
జనం చేకూర్చాడు. అతను (స్వయంగా 
ధర్మ) జ్ఞానాన్ని ఆర్జించి (ఇతరుల 
క్కూడా) దాన్ని బోధించాడు. ఇక 
(మూడవ) ఉదాహరణ దేవుడు నాకిచ్చి 
పంపిన (ధర్మం)వైపు తలెత్తి అయినా 
చూడకుండా, దేవుడు నాకిచ్చి పంపిన 
సన్మార్గాన్ని తృణీకరించిన వాడికి 


వర్తిస్తుంది. (బుఖారీ-ముస్థిం) 
ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకుముందు “సున్నత్‌ పరిరక్షణ” అనే అధ్యాయంలో కూడా వచ్చింది. 
విద్య యొక్క ఘనతావిశిష్టతలను వివరించటానికి దీనిని ఈ అధ్యాయం క్రింద కూడా పొందు 
పరచటం జరిగింది. విద్యావిషయికంగా మనుషుల్లో మూడురకాల వారుంటారని ఈ హదీసు 
ద్వారా బోధపడుతోంది. మొదటిరకం వారు ఖుర్‌ఆన్‌ హదీసుల జ్ఞానాన్ని ఆర్జిస్తారు. దానికను 
గుణంగా ఆచరిస్తారు. ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తారు. అంతేకాదు, ఆ జ్ఞానపు లోతుల్లోకి 
వెళ్ళి పరిశీలించి, పరిశోధించి ఖుర్‌ఆన్‌, హదీసులకు అనుగుణమైన ధర్మసూత్రాలను రూపొం 
దిస్తారు. ఆ విధంగా ధర్మాన్ని సర్వవ్యాప్తం చేస్తారు. వీరు అందరికంటే ఉత్తములుగా పరిగణించ 
బడతారు. 


రెండవ రకం వారు ఖుర్‌ఆన్‌ హదీసుల జ్ఞానాన్ని ఆర్జిస్తారు. తమ జ్ఞానం ద్వారా ఇతరు 
లకు కూడా ప్రయోజనం చేకూరుస్తారు. అయితే విషయ లోతుల్లోకి వెళ్ళి ధర్మసూత్రాలను 
క్రోడీకరించేటంతటి వాళ్ళు కారువీరు. అందుకే వీరు మొదటిరకం వారి కన్నా తక్కువ శ్రేణివారుగా 
పరిగణించబడతారు. ఏమయినప్పటికీ ఈ రెండు వర్గాలవారు మాత్రం- హదీసులో చెప్ప 
బడినట్లు- దేవుని దృష్టిలో ప్రయోజకులే. 


ఇకపోతే మూడోరకం వారు ఎవరంటే- వారు ఖుర్‌ఆన్‌ హదీసుల జ్ఞానం పట్ల వైముఖ్య 


https://teluguislam.net - https://telugudua.net 


336 ధ్య్యాయ! డం 


ధోరణిని అవలంబిస్తారు. తాము స్వయంగా వాటిని నేర్చుకోరు. అందువల్ల ఇతరులకు కూడా 
ప్రయోజనం కలిగించలేరు. వీరు అందరికన్నా స చెందినవారు. 

కథనం న అలీ లయ స్త కీల న కం 
(రజి)కి హితోపదేశం లూ ఇలా LAGE a: Veal” ట్‌ 


వాదీను కిరణాలు -2 


అన్నారు: దైవసాక్షి! దేవుడు నీ “ 

జు స | తే! 
మూలంగా ఏ ఒక్క వ్యక్తికి సన్మార్గాన్ని er 
చూపించినా అది నీ పాలిట ఎరుపు i? 


ఒంటెల కన్నా ఎంతో విలువైనది. 
(బుఖారీ-ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని యుద్ద్భాల ప్రకరణం - నహీవ్‌ 
సహచరులు మహిమోన్సతుల ప్రకరణం) 


మున్లింలోని ప్రవక్త 


ముఖ్యాంశాలు 


ఆ రోజుల్లో అరబ్బు దేశంలో ఎరుపు రంగు ఒంటెల్ని అత్యంత విలువైన సంపదగా 
భావించటం జరిగేది. అరబ్బుల దృష్టిలో వాటికంటే విలువైన సంపద మరొకటి ఉండేది కాదు. 
అందుకని వారు ఎదైనా విలువైన, శ్రేష్టమైన వస్తువుని గురించి చెప్పేటప్పుడు “అది ఎరుపు 
రంగు ఒంటెలకన్నా . విలువైనది” అని చెప్పేవారు. మొత్తానికి ఈ హదీసులో ప్రజల్ని దైవం 
వైపునకు, దైవధర్మం వైపునకు పిలవటం ఎంత గొప్ప సత్కార్యమో, అందుకు ఎంతటి విలువైన, 
శ్రేష్టమైన ప్రతిఫలం లభిస్తుందో వివరించబడింది. అయితే మనిషి తనకు సన్మార్గం తెలిసినప్పుడే 
ఇతరులకు అది చూపగలుగుతాడు. కనుక ముందుగా అతను స్వయంగా ఖుర్‌ఆన్‌ హదీసుల 
జ్ఞానాన్ని నేర్చుకోవటం అవసరం. లేకపోతే సరైన విధంగా ప్రజలకు ధర్మబోధ చేయటం సాధ్యం 
కాదు. 


1381. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్‌ 
బిన్‌ ఆస్‌ (రజి) కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం 
చారు: మూరు నా తరఫు నుండి 
(దైవాజ్ఞల్ని) ప్రజలకు చేరవేయండి. 
అది ఒక్క సూక్తి అయినాసరే; ఇంకా 
బనీ ఇస్రాయీల్‌ వారి నుండి సేకరిం 
చిన విషయాలు కూడా మోరు ప్రచారం 


oI ot Al he ప్ర ఎ WAN 

సక ది! క్‌ Ups శ! డడ an 

రా. ఫం Fy fs al: ఆ 

లయ మము సయ్‌ మ వన 
యం. 


https://teluguislam.net - https://telugudua.net 


“23 eh ped వల 
వాద్‌ను కిఠజాతుల 337 ర కారా 


చేయవచ్చు. అందులో తప్పులేదు. 
అయితే ఎవరయినా ఉద్దేశ్యపూర్వ 
కంగా నా తరపు నుండి అబద్దాలు 
చెబితే అతను తన నివాసాన్ని నరకంలో 
ఏర్పరచుకుంటాడు. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని అహాదీనుల్‌ అంబియా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1) ఖుర్‌ఆన్‌ హదీసుల జ్ఞానాన్ని ఆర్జించి దాన్ని ప్రజల మధ్య ప్రచారం చేయమని ఈ 
హదీసు ప్రబోధిస్తోంది. కనుక మన దగ్గర ధర్మజ్ఞానం తక్కువున్నా, ఎక్కువున్నా దాన్ని ఇతరులకు 
కూడా బోధించాలి. మనకు తెలిసినంతవరకు ప్రజలకు దైవాజ్ఞల్ని గురించి బోధించాలి. 
“ధర్మబోధన, ప్రచార కార్యం పండితులే చేయగలరు. మాలాంటి సామాన్యులు ఆ పని చేయ 
లేరు” అని ఎన్నడూ అనుకోరాదు. ప్రతి వ్యక్తీ తనకు తెలిసిన విషయాలు ప్రచారం చేయాలి. 
ఈ విషయమై రేపు ప్రళయ దినాన దేవునికి జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. కనుక తమకు 
ఒక్క దైవాజ్ఞ గురించి తెలిసినా దాన్ని ఇతరులకు బోధించటం తమ బాధ్యతగా గుర్తించాలి. 


2) బనీ ఇస్రాయీల్‌ వారి నుండి సేకరించిన విషయాలంటే దైవప్రవక్త (సల్లం) వారి 
గురించి చెప్పిన కథలు, సంఘటనలని భావం. అవన్నీ ప్రామాణిక హదీసుల్లో పొందుపరచబడి 
ఉన్నాయి. అంతేగాని, బనీ ఇస్రాయీల్‌వారు చెప్పే అసత్య, అర్ధసత్య విషయాలన్నిటినీ గుడ్డిగా 
ప్రచారం చేసేయటం కాదు. చాలా మంది అలాగే భావిస్తున్నారు. కాని ఆ భావన సరైనది 
కాదు. 


3) దైవప్రవక్త మోద అబద్దాలు ఆపాదించేవారి గురించి తీవ్రమైన హెచ్చరికలొచ్చాయి. 
కనుక దైవప్రవక్త హదీసుల్ని వివరించేముందు వాటిని అన్ని విధాలా పరిశీలించి, పరిశోధించి, 
వడబోసి అది దైవప్రవక్త హదీసేనని ప్రామాణికంగా నిర్ధారించుకున్న తర్వాతే దాన్ని ఇతరులకు 
బోధించాలి. ఒక హదీసు ఆధారాలు సరైనవి కావనీ, దానిని ఉటంకించిన వ్యక్తుల్లో కొందరు* 
నిందితులు, అబద్ధాలకోరులున్నారని తెలిసికూడా అలాంటి హదీసును ప్రచారం చేయటం 
చాలా పెద్ద నేరం. అలాంటి బలహీన హదీసుల్లో కూడా వివిధ కోవలకు చెందిన హదీసు 
లుంటాయి. హదీసుల్ని ఉటంకించిన వ్యక్తుల జీవిత చరిత్రల్ని కాచివడబోసి, హదీను నియమము 
నిబంధనల జ్ఞానాన్ని జె పోశనం పట్టిన వారికి మాత్రమే ఆ హదీసుల బలహీనతలు తెలుస్తాయి. 
అలాంటి పండితులు చాలా తక్కువ మంది ఉంటారు. కనుక సామాన్య ఉలమాలు 
(పండితులు) ఒక హదీసులో కొంచెం బలహీనత ఉన్నా దాన్ని ప్రచారం చేయకుండా ఉండటం 
లోనే శ్రేయం ఉంది. చాలా మంది విద్వాంసులు స్వల్ప బలహీనతల్ని కల్గివున్న హదీనుల్ని 


https://teluguislam .net - https://telugudua.net 


హరిత కళా 338 GElaidab, 


ఆచరించవచ్చుననే అంటారు. కానీ సామాన్య ప్రజలు ఆ బలహీనతల్ని గుర్తించలేరు. కనుక 
సామాన్యులు అసలు “జయీఫ్‌' (బలహీన) హదీసుల జోలికి పోకుండా ఉండటమే మంచిది. 


ప్రస్తుత కాలంలో షేఖ్‌ నాసిరుద్దీన్‌ అల్‌బానీ (రహ్మలై) గారు ఈ రంగంలో ఎనలేని 
సేవలు చేశారు. ఆయన నాలుగు సునన్‌ (అబూదావూద్‌, తిర్మిజీ, నసాయి, ఇబ్బ్నెమాజా) 
గ్రంథాల్లో వున్న బలహీనమైన హదీసులన్నిటినీ వేరు చేసి పూర్తిగా ప్రామాణికమైన హదీసుల్ని 
ప్రత్యేక గ్రంథాలుగా క్రోడీకరించారు. దాంతో సామాన్య పండితులకు కూడా బలహినమైన 
హదీనుల్ని గుర్తించటం సులభమై పోయింది. ఈ బృహత్తర పరిశోధనా కార్యంలో ఆయన వల్ల 
కూడా తప్పులు దొర్లి ఉండవచ్చు. ఏదేని సహీహ్‌ హదీసుని జయీఫ్‌గా, జయీఫ్‌ హదీసుని 
సబాహ్‌గా పేర్కొని ఉండవచ్చు. కాని అలాంటివి చాలా చాలా అరుదు. ఇక్కడ మేము చెప్ప 
దలచుకున్నదేమిటంటే, షేఖ్‌ అల్‌బానీలాగా హదీసుల లోపాలను గుర్తించగలిగేవాడు, హదీసుల 
మోద 'గట్టి నిఘా" ఉంచేవాడు మాత్రమే ఈ పని చేయగలడు. ప్రజల్లో బహుళ ప్రచారంలో 
ఉన్న నాలుగు సునన్‌ గ్రంథాల్లోని బలహీనమైన హదీసుల్ని వేరుపరచి ప్రామాణికమైన 
హదీసులన్నిటినీ క్రోడీకరించి సామాన్య ప్రజానీకానికి ఆయన మహోపకారం చేశారు. సామాన్య 
పండితులు ఆయన గ్రంథాలమూలంగా వీలైనంత ఎక్కువగా ప్రయోజనం పొందగలరు. 
అలాగాకుండా అల్‌బానీగారి అభిప్రాయం అంతిమ నిర్ణయం కానవసరం లేదంటూ ఆయనచేసిన 
సేవల్ని ఉపేక్షించటం భావ్యం కాదు. నిస్సందేహంగా ఆయన కూడా మానవ మాత్రులే. ఆయన 
అభిప్రాయాలు కొన్ని తప్పు కావచ్చు. ఆయన నిర్ణయాలు అంతిమ నిర్ణయాలు కాకపోవచ్చు. 
అలా అని చెప్పి ఆయన శ్రమను నిరుపయోగకరంగా లెక్కగట్టటం మాత్రం సమంజసం 
కాదు. ఇలాంటి పనికిమాలిన అనుమానాలతోటే చాలామంది “బుఖారీ -ముస్లిం హదీసులు 
అన్నిటికంటే ప్రామాణికమైనవి” అనే విషయాన్ని కూడా త్రోసిపుచ్చారు. మరి వీరి అభిప్రాయం 
కూడా సరైనదేనని భావించాలా? కాదు, ముమ్మాటికీ కాదు. అలాంటప్పుడు “అల్‌బానీ గారి 
పరిశోధనలు మాకవసరం లేదు” అని అనటం అర్థం లేనిమాట. హదీసు వేత్తలు హదీసుల్ని 
క్రోడీకరించి ముస్లిం సమాజానికి మహోపకారం చేశారు. అలాగే వారు ప్రతిపాదించిన సూత్రాలకు, 
నిబంధనలకు అనుగుణంగా వారి గ్రంథాలను కూడా పరిశీలించటం, పరిశోధించటం వాటిలో 
ఉన్న సహీహ్‌, జయీఫ్‌ హదీసుల్ని వేరుపరచటం కూడా హదీసువేత్తల కార్యంలో అంతర్భాగమే. 
ప్రస్తుత కాలంలో దేవుడు ఆ మహాభాగ్యాన్ని షేఖ్‌ నాసిరుద్దీన్‌ అల్‌బానీ గారికి ప్రసాదించాడు. 

అది వేరే విషయం. అసలు హదీసులో చెప్పబడిందేమిటంటే- ఒక విషయం దైవప్రవక్త 
చెప్పారా లేదా అన్న మీమాంస ఎర్పడినప్పుడు అసలు ఆ విషయాన్ని ప్రజలకు బోధించకుండా 
ఉండటమే మంచిది. అలాగే జయోఫ్‌ హదీసుల్ని కూడా ప్రచారం చేయకూడదు. కాని 
శోచనీయమైన విషయం ఎమిటంటే ఈ విషయంలో ఇంతటి తీవ్రమైన హెచ్చరికలు 
వచ్చినప్పటికీ చాలా మంది ఉలమాలు హదీసుల ప్రచారం విషయంలో చాలా నిర్లక్ష్యం 
వహిస్తున్నారు. తమ మాటల్లో చేవ తీసుకురావటానికని, శ్రోతల్ని రంజింప చేయటానికని 
వారు బలహీన హదీసుల్ని కాదు, కల్పితమైన హదీసులు కూడా వినిపిస్తుంటారు. దేవుడు 
అలాంటి ఉలమాలకు సద్బుద్దిని ప్రసాదించుగాక! మరోవైపు కొంతమంది పండితులున్నారు. 


https://teluguislam.net - https://telugudua.net 


హరీను శితసాలూజ్ల 339 Galt, 


వారు తమ ఫికహ్‌ శాస్త్రాలను బలపరచు కోవటం కోసం (ప్రామాణికమైన హదీసుల్ని ఎదో 
ఒకరకంగా నిరుపయోగకరమైనవిగా చేసి తమ శాస్త్రాలకు అనుగుణంగా ఉన్న బలహీనమైన 
హదీసుల్ని బలపరచటానికి, వారి ప్రామాణికతను రుజువుచేయటానికి ప్రయత్నిస్తుంటారు. 


1382. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: (ధర్మ) జ్ఞానాని .,, ౨౨ + 2 
ఆర్జించటం కోసం మ. he యా న ఇ! 
దారిన పడితే దేవుడు అ దారి గుండా... "గూ! ఎ ట్లో స్వత టీ 
అతని కోసం స్వర్గమార్గాన్ని సుగమం 

చేస్తాడు. (ముస్లిం) 


క త్‌ a + . PE 
6కి ద! లాల - \TAY 
06 శక వ త్వమ్‌ ర మ య! ప్రాత 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకు ముందు “ముస్లింల అవసరాలను తీర్చటం” అనే అధ్యాయంలో 
ఇంకా వివరంగా వచ్చింది. ఇక్కడ జ్ఞానార్జన ప్రాముఖ్యతను వివరించటానికి అందులో 
కొంతభాగాన్ని పొందుపరచటం జరిగింది. జ్ఞానమంటే ఖుర్‌ఆన్‌ హదీసుల ద్వారా బోధపడే 
సరైన జ్ఞానం అని భావం. 


1383. హజ్రత్‌ అబూహురైరా (రజి) 21 al ప WAY 
గారే చేసిన వేరొక కథనం ప్రకారం | :0 EUs 
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: 
సన్మార్గం వైపుకు పిలిచిన వ్యక్తికి అతని 
పిలుపునందుకొని (సన్మార్గాన్ని) ఆచరిం 
చిన వారందరికీ లభించినంత పుణ్యం 
లభిస్తుంది. దానివల్ల వారి పుణ్యం 
లోనూ ఎలాంటి తగ్గింపు జరగదు. 
(ముస్లీం) 


rar 45 On - ro లో 
పు మ 
7 క్ట ణో కడ స్త wi ణి 
న tetra ౮ yaks 


1384. హజ్రత్‌ అబూహురైరా (రజి)గారే ఏ య. At 
చేసిన ఇంకొక కథనం ప్రకారం దైవ షస ఉం ఫు : శకట! రమ 
ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం | 

చారు: ఆదం పుత్రుడు (మనిషి) 


https://teluguislam.net - https://telugudua.net 


అ 


వాదీను కిరణాలు -2 340 రియ ర్య 


చనిపోగానే అతని కర్మల పరంపర ౫ (కుడ శు లత క శే కమ 
అంతటితో ఆగిపోతుంది. అయితే టప dC wee 
మూడు కర్మల పుణ్యం మాత్రం స 2 
అతనికి (ఆ తర్వాత కూడా) లభిస్తూనే 
ఉంటుంది. ఆ మూడు ఇవి: (1) 
శాశ్వతంగా ఉండిపోయే దానం 
(సదఖయె జారియా), (2) తన 
తదనంతరం ప్రజలకు ఉపయోగపడే 
విద్య (3) తన శ్రేయస్సు కోసం 
ప్రార్థించే సదాచార సంపన్నులయిన 
సంతానం. (ముస్లిం, 


(సహీహ్‌ ముస్థింలోని వసియ్యత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


కర్మల పరంపర ఆగిపోతుందంటే దానికి లభించే పుణ్యపరంపర ఆగిపోతుందని అర్థం. 
అయితే మూడు రకాల కర్మల వల్ల మాత్రం మనిషికి తను చనిపోయిన తర్వాత కూడా 
పుణ్యం లభిస్తూనే ఉంటుంది. వాటిలో మొదటిది శాశ్వతంగా ఉండిపోయే దానం. ఉదా: 
మస్టిదులు, ధార్మిక పాఠశాలలు, వైద్యశాలలు, ధర్మసత్రాలు మొదలగునవి. వీటిని తమ 
సొంత ఖర్చుతో నిర్మించేవారికి వారి మరణానంతరం కూడా పుణ్యఫలం లభిస్తూనే ఉంటుంది. 
రెండోది, ప్రయోజనకరమైన విద్య. అంటే ఇతరులకు చదువు చెప్పటం, పుస్తకాల రాసి విద్యను 
వ్యాపింపజేయటం మొదలగు పనులన్నమాట. ప్రజలు ఆ పుస్తకాల ద్వారా, వారి జ్ఞానం 
ద్వారా ప్రయోజనం పొందుతున్నంతకాలం వారికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది. పోతే మూడోది 
మరియు చివరి కర్మ, సదాచార సంపన్నులయిన సంతానం ప్రార్థనలు. సదాచార సంపన్నులయిన 
సంతానం తమ పెద్దల కోసం ప్రార్థన (దుఆ) చేస్తే దాంతో వారికి పుణ్యంతోపాటు పరలోకంలో 
ఎంతో ప్రయోజనం కూడా కలుగుతుంది. కనుక పిల్లలకు మంచి విద్యాశిక్షణలు గరపటం 
చాలా అవసరం. 
1385. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ౬ :0౮ 53 _ గం 


ప్రబోధిస్తుండగా తాను విన్నానని 1 దుః రిక్‌ (మో ఎ 025 
హజ్రత్‌ అబూహురైరా (రజి) తెలియ 
జేశారు: ప్రపంచం పాపిష్టిది, ప్రపం 
చంలో ఉన్నదంతా పాపిష్టిదే. దైవ 


https://teluguislam.net - https://telugudua.net 


34] రామయ్య 


వాదీసు కిరణాలు -ి 


ధ్యానం, దానికి సంబంధించినవి, 
ఇంకా ధర్మజ్ఞాని, జ్ఞానార్టి తప్ప! 

(తిర్మిజీ-హనన్‌ 
మూలంలోని పదం “వమా వాలాహు” 
అంటే దైవవిధేయత (దేవునికి విధే 
యత చూపుతూ ఆయన సామీప్యం 
కోసం చేసే పనులని భావం) 


టయ త! 35 శ యై ఆ bl 
tly యో పే టయ GU 
J fm Ge క Ghyll 

త! పట ‘gh 1 G3 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకుముందు “ఐహిక అనాసక్తతి అనే అధ్యాయంలో కూడా వచ్చింది. 
ఇక్కడ ప్రపంచం, ప్రపంచంలోని వస్తువులు పాపిష్టివి అంటే నిజంగా అవి పాపిష్టివి అని 
కాదు. మనిషిని దేవుని నుండి ఎమార్చే వస్తువులని దాని అసలు భావం. ఆ విధంగా చూస్తే 
మనిషిని దైవారాధనలో లీనమవకుండా పరధ్యానంలో ఉంచే వస్తువులన్నీ కూడా పాపిష్టివిగానే 
పరిగణించబడతాయి. ఈ హదీసుని ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని బెచిత్యమేమి 
టంటే, ప్రపంచంలో ఎ వస్తువు దేవుని ధ్యానం నుండి ఎమారుస్తుందో, ఎ విషయం దేవుని 
అప్రసన్నతకు కారణమవుతుందో తెలుసుకోవాలంటే ముందు జ్ఞానం అవసరం. జ్ఞానాన్ని 
బోధించేవారు, జ్ఞానాన్ని ఆర్జించేవారు మాత్రమే ఆ విషవలయంలో చిక్కుకోకుండా సురక్షితంగా 
ఉండగలుగుతారు. ఈ హదీసు జ్ఞానసముపార్దనా (ప్రాముఖ్యతను వివరిస్తుంది. కనుక దీనిని 
ఇక్కడ పొందుపరచటం జరిగింది. 


1386. హజత్‌ అనస్‌(రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: జ్ఞానార్జనా ధ్యేయంతో 
బయలుదేరిన వ్యక్తి తిరిగొచ్చేవరకు 


We hl 5 cosh 223 - WYANT 

si 3 A . తకు శీ ల శ న = 
జో రాం? క 41 లంత :ల0ఆ 
Frid J తోటీ టే! లయ 


ఎ రీమాడ్యులూ 1065 డయ పీ11 
దైవమార్గంలో ఉన్నట్టుగానే పరిగణించ లా i 


బడతాడు. (తిర్మిజీ-హసనన్‌) 

(సుననె తిర్మిజీలోని విద్యా అధ్యాయం) 
ముఖ్యాంశాలు 

ఇందులో విద్యారన కోసం ప్రయాణం చేయటం దైవమార్గంలో జిహాద్‌ చేయటంతో 
సమానమని చెప్పబడింది. కాని ఈ హదీసు ఆధారాల రీత్యా బలహీనమైనదని షేఖ్‌ అల్‌బానీ 
గారంటున్నారు. ఆయన దీనిని “తఖ్‌రీజ్‌ ఫిక్‌హుస్సీరత్‌” అనే గ్రంథంలో పేర్కొన్నారు. (అల్‌బానీ 
గారిచేత పరిశోధిత రియాజుస్సాలిహీన్‌ గ్రంథం చూడండి) 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 342 ర్‌ కాలా 


1387. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ డు ఇ ఆ ర \¥AV 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త ౫ :56 క్ష వ! రమ పకి! 5 


(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: (స్వ LS హ్రీయో స! 
విశ్వాసి తన అంతిమ స్థానమైన స్వర్గం కాయ నా వ్‌. bul, 


లోకి ప్రవేశించేవరకు మంచి పనులు 
చేయటంలో అతని ఆత్రం చల్లారదు. 
(తిర్మిజీ-హనన్‌) 

(సుననె తిర్మిజీలోని విద్యాప్రకరణం) 


ముఖ్యాంశాలు 


విశ్వాసి మంచిపనులు చేయటంలో ఎల్లప్పుడూ ఎంతో ఆతురతని కనబరుస్తాడు. 
వాటిని చేయటంలో ఎన్నటికీ విసుగు చెందడు. మరణం వరకూ అదే స్థితిలో ఉండి 
మరణానంతరం స్వర్గంలోకి ప్రవెశిస్తాడు. ఈ హదీసును విద్యకు సంబంధించిన అధ్యాయం 
క్రింద ప్రస్తావించటంలోని జెచిత్యం ఏమిటి? అని మోకు సందేహం రావచ్చు. మంచి 
పనులన్నిటిలోకిల్లా అత్యుత్తమమైనది ధర్మజ్ఞానాన్ని ఆర్జించటం. ఈ ధర్మజ్ఞానం సహాయంతోనే 
కదా మనిషి మంచీచెడుల మధ్య భేదాన్ని గుర్తించగలిగేది. అందుకే ఈ హదీసుని ఈ అధ్యాయం 
(క్రింద ప్రస్తావించారు. 
1388. హజ్రత్‌ అబూ ఉమామా (రజి) "il రా se లో! ర \TYAA 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) సోలో  [. ప. ర Vs 
కన్నా అల్చునిమోద నాకింత విశిష్టత ss “| ప. En) ర్స్‌ 
ఉందో- ఒక జ్ఞానికి మరో ఆరాధకుడి 
మోద అంత విశిష్టత ఉంటుంది. శ 
జ PR Oo ot poe ర 
ఆ శర్వాల రఅయినకిలా పరల. ggg 
ప్రజలకు మంచిని బోధించే వారి మోద gree ws 
దేవుడు కారుణ్యాన్ని కురిపిస్తాడు. 
ఇంకా దైవదూతలు, భూమ్యాకాశాల్లో 
ఉన్నవారు, ఆఖరికి చీమలు 


https://teluguislam.net - https://telugudua.net 


“24 er యశ్‌ 12 
వాదీను కిరణాలు-2 343 యు! రబ్య 


తాముండే రంధ్రంలో నుండి, చేపలు 
(నీళ్ళలో నుండి) వారి మోద దైవ 
కారుణ్యం వర్పించాలని ప్రార్ధిస్తూ 
ఉంటారు. (తిర్మిజీ-హనన్‌) 


(సుననె తిర్మిజీలోని విద్య అధ్యాయం) 


ముఖ్యాంశాలు 

ఇక్కడ జ్ఞాని అంటే దేవుని విధుల్ని, ప్రవక్త సున్నత్‌ (సంప్రదాయా)లను నిర్వర్తిస్తూ 
మరోవైపు ధర్మజ్ఞానాన్ని ఆర్జించి ప్రజలకు మంచిపనుల గురించి బోధించేవాడని అర్థం. 
“ఆరాధకుడు” అంటే తన సమయంలోని అధికభాగాన్ని దైవారాధన కోసం వెచ్చించేవాడని 
అర్థం. ఇతను ఎన్ని సున్నత్‌, నఫిల్‌ నమాజులు చేసినా దాని ప్రయోజనం తనవరకే పరిమితమై 
ఉంటుంది. దీనికి భిన్నంగా జ్ఞానులు చేసే ధర్మబోధ వల్ల ఇతరులకు కూడా ఎంతో ప్రయోజనం 
చేకూరుతుంది. అందుకే ఒక జ్ఞానికి సామాన్య ఆరాధకుడి కంటే ఎక్కువ విశిష్టత ఉంటుందని 
హదీసులో చెప్పబడింది. 

హదీసు మూలంలో 'యుసల్తూన' అనే పదం వచ్చింది. సలాత్‌ అనేది దానికి 
మూలపదం. దేవుడు జ్ఞానులమోద సలాత్‌ పంపిస్తాడంటే వారిమోద కారుణ్యవర్వం కురిపిస్తాడని 
అర్థం. అదే దైవదూతలు జ్ఞానుల మోద సలాత్‌ పంపిస్తారంటే వారి మన్నింపు కోసం ప్రార్థిస్తారని 
భావం. ఇతర సృష్టిరాశులు సలాత్‌ పంపించటమంటే వారి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారని భావం. 
మొత్తానికి ధర్మజ్ఞానాన్ని ప్రజలకు బోధించే గురువుల మోద దేవుడు తన కారుణ్య వర్గాన్ని 
కురిపిస్తాడు. దైవదూతలు వారి మన్నింపు కోసం ప్రార్థిస్తారు. సృష్టిలోని మిగతా జీవరాశులన్నీ 
కూడా వారి శ్రేయస్సు కోసం దేవుణ్ణి ప్రార్థిస్తాయన్నమాట! 
1389. దైవప్రవక్త (సల్లం) ఇలా. అకుడ! | ప్రపం 1048 
ప్రబోధిస్తుండగా తాను విన్నానని 
హజ్రత్‌ అబూ దర్గా (రజి) తెలియ 
జేశారు: (ధర్మ) జ్ఞానాన్ని వెతుక్కుంటూ 
బయలుదేరే వారి కోసం దేవుడు వారు 
నడిచే మార్గం గుండా స్వర్గమార్గాన్ని 
సుగమం చేస్తాడు. విద్యార్థి చేసే పనుల 
పట్ట ప్రసన్నులై దైవదూతలు అతని 
గౌరవార్థం తమ రెక్కలు ముడుచు 


స టా. 
కం క. నీ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీనసు కిరణాలు -2 


కుంటారు. భూమ్యాకాశాలలో ఉన్న 
వారు, ఆఖరికి నీళ్ళలో ఉండే చేపలు 
కూడా జ్ఞానుల మన్నింపు కోసం 
ప్రార్థిస్తూ ఉంటాయి. చంద్రునికి ఇతర 
నక్షత్రాల మోద ఎంత విశిష్టత ఉందో 
జ్ఞానులకు ఆరాధకుల మోద అంత 
విశిష్టత ఉంది. జ్ఞానులు దైవప్రవక్తల 
దైవప్రవక్తలు తమ 
వారసుల కోసం దిర్హంలు, దీనార్లు 
(మొదలగు ధనసంపదలు) వదలి 
వెళ్ళరు. వారు కేవలం జ్ఞానం మాత్రమే 
వదలి వెళారు. కనుక ఎవరయితే ఆ 
జ్ఞానాన్ని నేర్చుకుంటారో వారు ఓ గొప్ప 
భాగ్యాన్ని పొందినట్లే. 

(అబూదావూద్‌, తిర్మిజీ) 


వారసులు. 


344 


Cah, 


al 


Coy Al 
తోరం యల్‌ « Fee 
త oll Es lg పర SIRs 
ల్‌ wl le pg has wl 
ww ల త్ర! JL ఆ ఎపీ! 

ES 93 PE Se 
రప. 155 య; య y; 
వుట్పజ ప్ప లస bs, hs 


॥ శక? ఈ 


+x 


జ్‌ 


ర్‌ er | 


షన 
is 3 
G15 


(సుననె అబూదావూద్‌లోని విద్యాప్రకరణం - నుననె తిర్మిజీలోని విద్య అధ్యాయం) 


1390. దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధిస్తుండగా తాను విన్నానని 
హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) తెలియ 
జేశారు: “మా నుండి ఏదయినా 
విషయం విని దాన్ని యధాతథంగా 
ఇతరులకు చేరవేసిన వ్యక్తిని దేవుడు 
చల్లగా చూడుగాక! మా సందేశం 
చేరుకున్న వ్యక్తుల్లో కొందరు మా 
నుండి విషయాన్ని విన్నవారికంటే 
ఎక్కువ గుర్తుంచుకునేవారయి ఉండ 


వచ్చు.” (తిర్మిజీ-హనన్‌, సహీహ్‌) 


(నుననె తిర్మిజీలోని విద్య అధ్యాయం) 


(ప ద్రాం య = 14 

హత రెడ తము d6 4! 55 
ds ల్త్‌ బ్ర lel శ! గ వా 
bs 3 ge 25 “ఉం ర ష్య 
ome ED gue ty. బట 


ళ్‌ ఖీ 
“రూ న 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


ముఖ్యాంశాలు; 


345 


Gab, 


నళ 


ఈ హదీసు విద్యార్జన, ధర్మప్రచార కార్యాల ప్రాముఖ్యతను వెల్లడిస్తోంది. 


1391. హజత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఎవరయినా 
తనను ధర్మసందేహం గురించి అడిగితే 
(తనకు తెలిసికూడా) ఆ విషయాన్ని 
చెప్పకుండా దాచిపెట్టిన వ్యక్తి (నోటి)కి 
ప్రళయదినాన నిప్పుకళ్ళిం బిగిస్తారు. 

(అబూదావూద్‌, తిర్మిజీ-హసన్‌) 


న le WA 
Sa లేం ౮6 ఈ మ! స్యా 
ll ణమ pe ప్ర రూ ప్రై 
స న gesh, & Ui 
groom. dé aah 


(సుననె అబూదావూద్‌లోని విద్యా ప్రకరణం - నుననె తిర్మిజీలోని విద్య అధ్యాయం) 


1392. హజ్రత్‌ అబూహురైరా (రజి)గారి 
మరొక కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం, ఈ విధంగా ప్రవచించారు: 
దైవప్రసన్నత కోసం నేర్చుకునే విద్యని 
ఎవడైనా కేవలం ప్రాపంచిక ప్రయోజ 
నాల కోసం నేర్చుకుంటే - అలాంటి 
వ్యక్తి ప్రళయదినాన స్వర్గసువాసన 
కూడా పొందలేడు. (అబూదావూద్‌ 
దీనిని దృఢమైన ఆధారాలతో వెలికి 
తీశారు) 


రే వ 
sag he Lie lS go 2 31 0) 
సయం యు కతు ఎ 
ము! తం మ్మో అధ! iy ese స 
వం! tly Ge వల (పది! బ్య 
cok 


న! 


(సుననె అబూదావూద్‌లోని విద్యాప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ధర్మజ్ఞానాన్ని కేవలం దైవప్రసన్నత కోసం ఆర్జించాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది. 
ఒకవేళ ప్రాపంచిక ప్రయోజనాల కోసం ధర్మజ్ఞానాన్ని ఆర్డిస్తే అది మహానేరంగా పరిగణించ 
బడుతుంది. అలాంటివారు పరలోకంలో స్వర్గ సువాసన కూడా పొందలేరు. అయితే 
ఆశించకుండానే ఎమైనా ప్రతిఫలం దొరికితే అది వేరే విషయం. దాన్ని పుచ్చుకోవడంలో 


ఎలాంటి పాపం లేదు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -82 


1393. దైవప్రవక్త (సల్లం) ఇలా ఉద్బోధి 
స్తుండగా తాను విన్నానని హజత్‌ 
అబ్దుల్లాహి బిన్‌ అమ్‌ బిన్‌ ఆస్‌ (రజి) 
తెలియజేశారు: దేవుడు జ్ఞానాన్ని ప్రజల 


346 


ర కాగా 


న 
న రయ షం. తర త! 


హృదయాల నుండి లాక్కొని పైకిలేపు 
కోడు. అలాగాకుండా ఆయన 
ముందుగా జ్ఞానుల మరణం ద్వారా 
జ్ఞానాన్ని పైకి లేపుకుంటాడు. ఆ 
విధంగా ఒక్క జ్ఞానిని కూడా మిగల 
కుండా చేస్తాడు. ఆ తర్వాత ప్రజలు 
చదువులేని వారిని తమ గురువులుగా 
(నాయకులుగా) చేసుకుంటారు. 
వారిని ఏదయినా అడిగితే వారు తమ 
అజ్ఞానంతోనే తీర్పులు ఇస్తారు. ఫలి 
తంగా తామా భ్రష్టులవుతారు. ఇత 
రుల్ని కూడా భ్రష్టు పట్టిస్తారు. 
(బుఖార్‌-ముస్థిం) 


బ్‌ 11 హా యి! లా న గ గ 
ర Loi; ల్‌ El le a 


ee 


కండు, ple వ పటు ర 
ర్‌ 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్లింలోని విద్యా (ప్రకరణాలు, 


ముఖ్యాంశాలు 


ప్రళయానికి ముందు పొడసూపే ఆనవాళ్ళలో ఇది ఒకటి. ఆ కాలంలో పండితుల 
సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. నిజమైన ధర్మజ్ఞానం కలవాళ్ళు లేకుండా పోతారు. అలాంటి 
పరిస్థితుల్లో అజ్ఞానులే తమంతట తాముగా నాయకులు, ఇమాములై కూర్చుంటారు. వారికి 
ఖుర్‌ఆన్‌ హదీసుల జ్ఞానం లేశమైనా ఉండదు. అయినప్పటికీ వారు ముఫ్తీలుగా, 
ముజ్ల్ఞహిద్‌లుగా చెలామణి అవుతారు. తమ తీర్పుల ద్వారా, స్వయం కల్పిత తీర్మానాల 
ద్వారా తామూ మార్గభ్రష్టులవుతారు. ఇతరుల్ని కూడా ్రష్టత్వానికి గురిచేస్తారు. అందుకని 
భావితరాల కోసం వీలైనంత ఎక్కువమంది ధర్మజ్ఞానుల్ని తయారు చేయాలనీ, అదే సమయంలో 
అజ్ఞానుల్ని ధర్మనాయకులుగా నియమించకుండా జాగ్రత్తపడాలని ఈ హదీసు తాకీదు చేస్తోంది. 


DP ——— 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


ర కారా 


తంత్రం బాత ను! తవా ఇచ 11 
దైవస్తోత్రం- దైవం పట్ల కృతజ్ఞతల ప్రకరణం 


242వ అధ్యాయం 


యీ టాలీ! a (టు -?€ 
స్తోత్రం - కృతజ్ఞతల వైశిష్ట్యం 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 


“మిరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి. నేను 
మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. నాకు 
కృతజ్ఞతలు తెలువండి. చేసిన మేలును 
మరువకండి.” (అల్‌ బఖర: 152) 


“మిరు గనక కృతజ్ఞాలయితే నేను మిమ్మల్ని 
ఇంకా ఎక్కువగా అనుగ్రహిస్తాను.” 
(ఇబాహీమ్‌-7) 


“చెప్పండి, స్తోత్రం దేవునికే చెల్లుతుంది.” 
(బని ఇస్రాయీల్‌: 111) 


“విశ్వాసుల ప్రతి మాటకు ముగింపు ఇలా 
ఉంటుంది: స్తోత్రమంతా సకల లోకాల ప్రభువైన 
అల్లాహ్‌కు మాత్రమే.” (యూనుస్‌: 10) 


ముఖ్యాంశాలు 


సల ft: తే! లయ 
HEI వ్యయ 5 ర్త wits 
oP ss త! J [Dor 
[VY ial] ¢ శక ys 
కవ మ SD IS I; 
IY సీటు Wy గాను!) 
ళయయనో తత మ ర్లే sss 


టక లాటి ! 


దేవుణ్ణి జ్ఞాపకం పెట్లుకోవటమందే ఆయనకు విధేయత చూపటం, సంతోష 


య 


సమయాల్లో, విచార ఘడియల్లో, సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన్నే ఆరాధించటం, ఆయన 
ముందు తప్ప ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం. అలా చేసేవారిని దేవుడు 
కూడా జ్ఞాపకముంచుకుంటాడు. అంటే వారు మంచి స్థితిలో ఉంటే వారి స్థితిని మరింత సుఖ 
మయం చేస్తాడు. తన కరుణాకటాక్షాలతో వారిని చల్లగా ఉంచుతాడు. ఒకవేళ వారు కష్టాల్లో 
https://teluguislam.net - https://telugudua.net 


వదీను కిరణాలు-2 348 రా కారా 


ఉంటే ఆ కష్టాల నుండి వారిని గట్టెక్కిస్తాడు. తమకు లభిస్తున్నవన్నీ దేవుడు ప్రసాదించినవేనని 
మనసారా అంగీకరించటాన్ని కృతజ్ఞత అంటారు. ఈ కృతజ్ఞత రెండు విధాలుగా ఉండవచ్చు. 
నోటితో దేవుణ్ణి స్తుతిస్తే అది నోటి పరమైన కృతజ్ఞత అవుతుంది. దైవాజ్ఞల్ని అమలు పరుస్తే 
అది ఆచరణాత్మకమైన కృతజ్ఞత అవుతుంది. పై రెండు విధాలుగానూ దేవునికి కృతజ్ఞతలు 
తెలుపుకోవాలి. లేకపోతే అది దైవం పట్ల కృతఘ్నత అవుతుంది. కృతఘ్నత చాలా పెద్ద పాపం. 


1394. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం)కు మేరాజ్‌ షా hs gw నం. 
యానం చేయించబడినరోజు ఆయన పు! మ ష్స్‌ he ర్ట?” 
ముందు రెండు పాత్రలు ఉంచ ia 4 aan g— రో 
బడ్డాయి. వాటిలో ఒకటి మద్యంది- థ్‌ me రు 
రెండోది పాలది. దైవప్రవక్త (సల్లం) om cl అ; fo] వ. వపు 
వాటివైపు (పరీక్షగా) చూసి పాలపాత్ర pis 
ఎత్తుకున్నారు. అప్పుడు జిబ్రియీల్‌ 
(అలైహి) “మిమ్మల్ని సహజత్వం వైపు 
(ప్రేరేపించిన దేవుడే స్తోత్రానికి అర్హుడు. 
మిరు మద్యం పాత్ర ఎత్తుకున్న 
ట్లయితే మో అనుచర సమాజం 
బ్రష్టత్వానికి గురయ్యేది” అని అన్నారు. 

(ముస్లిం, 

(సహీహ్‌ ముస్తింలోని విశ్వాసాల ప్రకరణం) 


Al ss సహ gl బ్ర ఎ \YAE 


ముఖ్యాంశాలు 

1) ఇస్లాం సహజమైన ధర్మం. సహజత్వాన్ని (ప్రేమించే, నిషల్మషత్వంతో ఆలోచించే 
వారెవరూ ఈ ధర్మాన్ని తృణీకరించలేరు. 2) దేవుడు తమకు మంచి పనులు చేసే సద్బుద్దినీ, 
సౌభాగ్యాన్ని ప్రసాదిస్తే అందుకుగాను దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 3) మద్యపానం 
ఎన్నో చెడులకు దారితీస్తుంది. అందుకే దాన్ని “ఉమ్ముల్‌ ఖబాయిస్‌” (చెడుల తల్లి) అని 
అంటారు. 4) సంఘటనల్ని మంచి శకునాలుగా భావించటంలో తప్పులేదు. 


1395. హజ్రత్‌ అబూహురైరా (రజి)గారే శక క! ౮ బ్ర ము _ 110 
చేసిన వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త సుం | g sh io 0 
(సల్లం) ఇలా ప్రవచించారు: దైవాన్ని mH ™ 


https://teluguislam.net - https://telugudua.net 


+ ఢీ ఈ లీ 12 
హదీసు కిరణాలు -2 349 eh 


స్తుతించకుండా ప్రారంభించబడిన ప్రతి ఫి ,స్రిషై డీ kif ప పాలి! 
ముఖ్యమైన పనీ అసంపూర్ణంగానే - 1 


వ ప 3313 a) 
మిగిలి పోతుంది. 


ఈ హదీసు హసన్‌ కోవకు చెందినది. 
దీనిని అబూదావూద్‌ తదితరులు వెలికి 
తీశారు. 


(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం - నుననె ఇబ్బెమాజాలోని నికాహ్‌ 
ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

వేరొక ఉల్లెఖనంలో '“బిస్మిల్హాహ్‌'తో ప్రారంభించబడని ముఖ్యమైన పని అశుభంగా 
మిగిలిపోతుందని చెప్పబడింది. షేఖ్‌ అల్‌బానీ గారు ఈ రెండు హదీసులనూ అస్పష్టమైనవిగా, 
ఆధారాల రీత్యా బలహీనమైనవిగా ఖరారు చేశారు. అయితే ముర్సల్‌గా (అంటే తాబయీన్లు 
నేరుగా దైవప్రవక్త నుంచి చేసిన కథనం ప్రకారం) ఆ విధంగా దైవస్తోత్రం చేయటం సరైనదేనని 
ఆయన అభిప్రాయపడ్డారు. ఏమయినప్పటికీ ప్రతి పనికీ ముందు దైవనామాన్ని ప్రస్తోవించు 
కోవటం లేదా దైవాన్ని ప్రస్తుతించుకోవటం అభిలషణీయమన్న విషయంలో మాత్రం ఎలాంటి 
సందేహం లేదు. 


1396. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు: దాసుని సు he. ha 
సంతానం మరణించినప్పుడు దేవుడు లాటే మ . వ | 
తన దూతల్ని, “మీరు నా దాసుని బిడ్డ “పే "తద ప అతో యంటు 
ప్రాణాలు తీశారా?” అని అడుగుతాడు. స nS we 
దూతలు “అవునింటారు. దేవుడు. “భష 05 ఏద ర అన్‌ రృ 
మళ్ళీ “అతని హృదయ ఫలాన్ని 4! వ్వ్‌ త్రయం మవ రక 
కోశారా?” అని అడుగుతాడు. దైవ 

దూతలు 'బెనింటారు. “మరి దానికి 

నా దాసుడు ఏమన్నాడు?” అని 

అడుగుతాడు దేవుడు. దానికి దూతలు 


EE ee gl EJ WON 
లత 4s ర! sa ఢి 


mmm 7 


https://teluguislam.net - https://telugudua.net 


350 


పత్తమడకు 


హదీసు కిరణాలు-2 


సమాధానమిస్తూ, “అతను నిన్ను 
స్తుతించాడు. ఆ తర్వాత “ఇన్నా లిల్లాహి 
వ ఇన్నా ఇలైహి రాజివూన్‌ (మేము 
అల్లాహ్‌ వారము. మేమంతా ఆయన 
వైపుకు మరలిపోవలసిన వారము) అని 
అన్నాడు” అని చెబుతారు. అప్పుడు 
దేవుడు, “అయితే నా దాసుని కోసం 
స్వర్గంలో ఒక ఇల్లు నిర్మించండి. దానికి 
'బైతుల్‌ హమ్హ్‌ (స్తోత్ర గృహం) అని 
పేరుపెట్టండి” అని దూతల్ని ఆజ్ఞాపి 
సాడు. (తిర్మిజీ- హాసన్‌ 


అవి 


CRAY TEA తు అ టు 


Eyl వలే ght స్వా పి! దప 
ఖే 


రా 


(సుననె తిర్మిజీలోని జనాయెజ్‌ ప్రకరణం, 


1397. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం. 


ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: ఎదయినా తిన్నప్పుడు 
దైవానికి కృతజ్ఞతలు తెలుపుకునే 
వాడు, ఏదయినా పానీయం తాగి 
నప్పుడు దైవానికి కృతజ్ఞతలు తెలుపు 
కునే దాసుని పట్ల దేవుడు ప్రసన్ను 
డౌతాడు. (ముస్థిం) 


ముఖ్యాంశాలు 


మూ! డ్రా gl oes - WY 

seal Sp 8 dl J,25 06 :06 
oe went 2% 22 4 తో 

le పు UW FE Wl బం 


oo యము మము ప్పుపే! తట్టు 


ల 


ఈ హదీసు ఇంతకుముందు “సత్కార్య మార్గాలు అనేకం అనే అధ్యాయంలో కూడా 
వచ్చింది. మనం తీసుకునే అన్నపానీయాలు అవి ఎక్కువైనా, తక్కువైనా వాటిని సేవించినందుకు 
దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 351 భ్యాడు!ర్యోు 


WE శ! Jn) ట్రావ ర్యంయి! GW) 
14. దైవప్రవక్త (సల్లం) కోసం దరూద్‌ పఠన ప్రకరణం 


243వ అధ్యాయం 


స్తక్తత! Jey లా వండు! La Gb -?€ 
వప్రవక్త (సల్లం) కోసం దరూద్‌ పఠించటం - దాని విశిష్టత 


దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: Asi} లోటు “hl JU 
“అల్లాహ్‌, ఆయన దూతలు దైవప్రవక్తపై [గై oo త్త! ( Gs el యయ 
“దరూద్‌'ను పంపుతారు. విశ్వాసులారా! మోరు ETE 
కూడా ఆయనకై దరూద్‌, సలామ్‌లు పంపండి.” ad 


(అల్‌ అహొజాబ్‌: 56) 


ముఖ్యాంశాలు 


“'దరూద్‌'ను అరబీలో “సలాత్‌ొ అంటారు. దేవుడు దరూద్‌ పంపటమంటే కారుణ్య 
వర్షం కురిపించటమనీ, దూతలు దరూద్‌ పంపటమంటే మన్నింపు కోసం ప్రార్థించటమనీ, 
విశ్వాసులు దరూద్‌ పంపటమంటే శ్రేయస్సు కోసం దుఆ చేయటమనీ ఇంతకుముందే 
చెప్పుకున్నాం. పైన పేర్కొనబడిన ఆయతులో దేవుడు ముస్లింలను దైవప్రవక్షకై దరూద్‌, _ 
సలామ్‌లు రెండూ పంపమని ఆదేశిస్తున్నాడు. దీని వివరాలు మున్ముందు 1406వ హదీసులో 
రాబోతున్నాయి. 


1398. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అట్‌ page Wl Le bey = \FU 
బిన్‌ ఆస్‌ (రజి) కథనం ప్రకారం ర (er igs త ర్‌ 6 ట్రం! 
దైవప్రవక్త (సల్లం) ఇలా ఫ్రబొరి కంస: ర్వ షపక త ర్క 


స్తుండగా తాను విన్నారు: నా కోసం, pel pail Sia 
ఒకసారి దరూద్‌ పఠించిన వ్యక్తి మోద | 


దేవుడు పది కారుణ్యాలు కురిపిస్తాడు. 
(ముస్లిం) 
(సహీహ్‌ ముస్టింలోని సలాత్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 352 రా భాగా 


ముఖ్యాంశాలు 

దరూద్‌ పఠించటమంటే “అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్‌.....” అనే దుఆను 
చివరి వరకూ పఠించటమని అర్థం. ఈ దుఆలో దైవప్రవక్త (సల్లం) మోద దేవుని కారుణ్య 
వర్షం కురవాలనీ, ఆయన తరత సతు పెరగాలనీ ప్రార్థించటం జరుగుతుంది. ఇలా ప్రార్థిస్తే 
ఎంతో పుణ్యం లభిస్తుంది. పై హదీసు కూడా ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. 
1399. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ లాన్‌! I ర వ్‌ 4 ల టు 
విధంగా ప్రవచించారు: నాకోనం ie se PEE mee 
అందరికంటే ఎక్కువగా దరూద్‌ స (> ల్‌ 
పఠించినవాడు ప్రళయదినాన నాకు హా 
అత్యంత చేరువలో ఉంటాడు. 

(తిర్మిజీ-హసన్‌) 


“il డ్లాడిర కో త్రో! రాలి - రర 


(తిర్మిజీలోని సలాత్‌ అధ్యాయం) 


ముఖ్యాంశాలు 
అందరికన్నా చేరువలో ఉంటాడంటే దైవప్రవక్త (సల్లం) సిఫారసుకు అందరికన్నా 


ళ్‌ 


ఎక్కువ హక్కుదారుడౌతాడని భావం. ఈ హదీసు కూడా దైవప్రవక్త (సల్లం) మోద అతి ఎక్కువగా 
దరూద్‌ పఠిస్తూ ఉండాలని ప్రబోధిస్తోంది. 

1400. హజ్రత్‌ బెస్‌ బిన్‌ బెస్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) (తన సహ 
చరులకు ప్రబోధిస్తూ), “మోరోజుల్లో 
జుమా రోజు (శుక్రవారం) అత్యంత హం 85 పడు! పు ధు bist 
శ్రేష్టమైనది. కనుక ఆ రోజు నా కోసం రయ 6: ae shu 
ఎక్కువగా దరూద్‌ పఠించండి. మిరు 1. Jon 
పఠించే దరూద్‌ నాకు చేరవేయబడు ప - చో స ట్‌ లప్‌ య 
తుంది” అని అన్నారు. అది విని (టీ ల TUG చల్లు iJ ib 
సహచరులు, “దైవప్రవక్తా! మేము 2 2 “2! వు! పస! 
పఠించే దరూద్‌ మోకు ఎలా చేరవేయ - “రో sel ఎఎ 
బడుతుంది. అప్పటికి మోరు మట్టిలో 


లా రాలలో! రాంకీ లి? 
RE A025 06 506 sal G5 
uve గ OE Jali ర) 


https://teluguislam.net - https://telugudua.net 


“2 cf అలీ (ర 
హదీను కిరణాలు -2 353 ERIN 


కలిసిపోయి ఉంటారు కదా?” అని 
అడిగారు. అందుకాయన, “దేవుడు, 
దైవప్రవక్తల శరీరాలను మట్టి కోసం 
నిషేధించాడు” అని చెప్పారు. 
(అబూదావూద్‌ ఈ హదీసును దృఢమైన 
ఆధారాలతో వెలికితీశారు) 


(అబూదావూద్‌లోని సలాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

మట్టికోసం నిషేధించటమంటే మట్టి వాటిని తినకుండా చేయటమని అర్థం. అంటే 
మట్టి దైవప్రవక్తల శరీరాలను తినకుండా ఉంచుతుందని భావం. అందువల్ల ప్రవక్తల భౌతిక 
కాయాలు మట్టిలో కృశించిపోకుండా ఉంటాయి. మనం దైవప్రవక్త (సల్లం)కోసం పఠించే 
దరూద్‌, దైవదూతల ద్వారా ఆయనకు చేరవేయబడుతుంది. ఇతర హదీసుల ద్వారా కూడా 
ఈ విషయం బోధపడుతోంది. 


ఇంకో విషయం ఎమిటంటే ఆ సమయంలో ఆయన ఆత్మను శరీరంలోకి ప్రవేశింప 
జేయటం జరుగుతుంది. దాంతో ఆయన, తనకు సలాం చేసిన వారికి ప్రతిసలాం కూడా 
చేయగల్గుతారు. (హదీసువేత్తల దృష్టిలో ఆత్మను శరీరంలోకి తిరిగి ప్రవేశింపజేయటమనే 
హదీసు హసన్‌’ కోవకు చెందినది. అంటే ఆమోద యోగ్యమైనదేనన్నమాట) ఈ హదీసు 
మొదట్లోని కొంతభాగం 'జుమానాటి విశిష్థత' అనే అధ్యాయంలో ప్రస్తావనకు వచ్చింది. 
1401. హజ్రత్‌ అబూహురైరా (రజి) 415 ప | ద. 181 
. కథనం ప్రకారం దైవప్రవక్త సరం) స్తా వవ Al రము 06 తష 
ఇలా అన్నారు: తన ముందు నా బరు ls) క్రై కం క పం 
ప్రస్తావించబడినప్పటికీ నా కోసం మయి 06 న! 
| యూ జూ. ద 
దరూద్‌ _పఠించని వ్యక్తి ముక్కుకి క్ట 
మన్ను తగులుగాక! (తిర్మిజీ-హనన్‌) 


(సుననె తిర్మిజీలోని దావాల్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ముక్కుకి మన్ను తగలటమంటే, అవమానం, పరాభవం పాలుగావటమని అర్థం. 
దైవప్రవక్త శుభనామం విన్నప్పుడు దరూద్‌ పఠించే బదులు బొటనవేళ్ళకు ముద్దుపెట్టుకొని 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 354 CrP 


కళ్ళకద్దుకునేవారు ఈ హదీసు నుండి గుణపాఠం నేర్చుకోవాలి. దైవప్రవక్త శుభనామం విన్నప్పుడు 
దరూద్‌ పఠించమనే ఆదేశం ఉందిగాని బొటనవేళ్ళకు ముద్దుపెట్టుకోమని ఎక్కడా లేదు. 
పోతే దైవప్రవక్త పేరు విన్నప్పుడు దరూద్‌ పఠించటం తప్పనిసరా లేక కేవలం అభిలషణీయమా? 
అన్న విషయంలో స్వల్పమైన భేదాభిప్రాయం ఉంది. కొంతమంది పండితులు తప్పనిసరి 
(వాజిబ్‌) అని అంటే మరికొందరు అభిలషణీయం (ముస్తహబ్‌) అని అంటున్నారు. 


1402. హజ్రత్‌ అబూహురైరా (రజి) ౮ ; రడ । gis cy 181 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 

ఇలా ప్రబోధించారు : మోరు నా fae చ. మక 4 5 
సమాధిని తిరునాళ్ళగా చేసుకోకండి. నా వ qe ణు 
కోసం దరూద్‌ పఠించండి. మోరెక్క ధూరట gil, qs 
డున్నా మోరు పఠించే దరూద్‌ నాకు 

చేరుతుంది. (అబూదావూద్‌ ఈ 

హదీనుని దృఢమైన ఆధారాలతో వెలికి 

తీశారు.) 


(సుననె అబూదావూద్‌లోని మనాసిక్‌ వపకరణం) 


ముఖ్యాంశాలు 


“నా సమాధిని తిరునాళ్ళగా చేసుకోకండి” అంటే తిరునాళ్ళలోలాగా నా సమాధి దగ్గర 
గుమిగూడి ఉత్సవాలు జరపకండి అని భావం. దురదృష్టవశాత్తు ధర్మంలో కొత్తపోకడలు లేవనెత్తే 
ఒకవర్గం ఈ విధంగా సమాధుల దగ్గర ఉత్సవాలు, వేడుకలు జరపటాన్ని చాలా మంచిపనిగా 
భావిస్తోంది. కాని దైవప్రవక్త (సల్లం) అంతటివారే తన సమాధి దగ్గర ఉత్సవాలు, వేడుకలు 
. జరుపరాదని వారిస్తున్నారు. మరి అలాంటప్పుడు సామాన్య వలీల, పుణ్యాత్ముల సమాధుల 
దగ్గర తిరునాళ్ళలు, జాతరలు, ఉత్సవాలు, వేడుకలు నిర్వహించటం ధర్మసమ్మతం ఎట్లా 
అవుతుంది? కొంతమంది ఈ హదీసు భావాన్ని వక్రీకరించి చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. 
“నా సమాధిని తిరునాళ్ళగా చేసుకోకండి” అంటే “తిరునాళ్ళకులాగా ఏడాదికోసారి రాకండి. 
అడపాదడపా, తరచూ వస్తూ ఉండండి అని అర్థం తీస్తున్నారు. ఎంత తేడా! వాస్తవానికి దాని 
అర్థం అది కాదు. ఆ తర్వాతి వాక్యాలు పరిశీలిస్తే అసలు భావం ఎమిటో సులభంగా బోధపడు 
తుంది. తర్వాత దైవప్రవక్త ఏమంటున్నారో చూడండి- మోరెక్కడున్నా మో దరూద్‌ నాకు 
చేరుకుంటుంది- అంటే మిరు పనిగట్టుకొని నా దగ్గరికి రానవసరం లేదనే కదా అర్థం. 
దైవప్రవక్త (సల్లం) సమాధి దగ్గరకు అసలు వెళ్ళనేకూడదు అని మా అభిప్రాయం ఎంతమాత్రం 
కాదు. ప్రవక్త సమాధిని సందర్శించాలన్న అభిలాష ప్రతి ముస్టింకూ ఉంటుంది. అలా 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 355 Slits 


సందర్శించటం ముస్తహబ్‌ (అభిలషణీయమన్న) విషయంలోనూ ఎలాంటి సందేహం లేదు. 
అయితే దైవప్రవక్త సమాధి సందర్శనం కోసం, లేదా అక్కడకెళ్ళి దరూద్‌ పఠించటం కోసం 
పనిగట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికి బదులు మస్టిదె నబవీని దర్శించుకునే 
ఉద్దేశ్యంతో మదీనా నగరానికి బయలుదేరి అలాగే ప్రవక్త సమాధిని కూడా చూసి వద్దాం అని 
అనుకోవాలి. 


1403. హజ్రత్‌ అబూహురైరా (రజి) స్త ఎ! కం ర] Wey 181 

గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త | క్‌ 9] 416 సట పటు :06 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 1 ef 
ఎవరైనా నాకు సలాం చేస్తే (ఆ 
సమయంలో) దేవుడు తప్పకుండా నా 
ఆత్మను నా వద్దకు త్రిప్పిపంపిస్తాడు. 
దాంతో నేనతనికి ప్రతిసలాం చేయ 
గలుగుతాను. (అబూదావూద్‌ ఈ 
హదీనుని దృఢమైన ఆధారాలతో వెలికి 
తీశారు) 


ADIL SN SS op sl 
om eh sl yl 


(సుననె అబూదావూద్‌లోని మనానిక్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దీనిద్వారా దైవప్రవక్త (సల్లం) సమాధిలో బ్రతికే ఉన్నారనీ, తనకు సలాం చేసేవారికి 
ఆయన ప్రతిసలాం చేస్తూ ఉంటారని బోధపడుతోంది. అయితే ఆ జీవితం సమాధి జీవితం 
కనుక దాని వాస్తవాలు మనకు తెలియవు. దైవప్రవక్తలు సమాధుల్లో బ్రతికే ఉంటారన్న 
విషయం నిజమే అయినప్పటికీ- వారి జీవితం కూడా మన ప్రపంచ జీవితం లాగే ఉంటుందనీ 
పైగా అది ఇంకా పరిపూర్ణంగా ఉంటుందని వాదించటం సమంజసం కాదు. ఈ వాదన 
నిరాధారమైనది. పైగా ఖుర్‌ఆన్‌ హదీసుల వివరాలకు విరుద్ధమైనది. ఒకవేళ దైవప్రవక్త (సల్లం) 
ప్రపంచంలోలాగా బ్రతికే ఉంటే ఆత్మను త్రిప్పిపంపాల్సిన అవసరం ఏముంటుంది? ఆత్మ 
అవసరం లేకుండానే ప్రతిసలాం చేయగలిగేవారు కదా! అయితే ఈ సందర్భంగా మనకో 
సందేహం రావచ్చు. ప్రపంచంలో కోట్లాది ముస్టింలున్నారు. వాళ్ళలో ఎవరో ఒకరు అనుక్షణం 
దరూద్‌ పఠిస్తూనే ఉంటారు. అలా అయితే మాటిమాటికీ ఆత్మను త్రిప్పిపంపించటం ఎలా 
సాధ్యమవుతుంది? దీనికి సమాధానం ఒక్కటే. ఈ అనుమానం దేవునిమోద అవిశ్వాసానికి 
తార్కాణం. దేవుడు తన ఆత్మను త్రిప్పి పంపిస్తాడని స్వయంగా దైవప్రవక్త (సల్లం) చెప్పిన 
తర్వాత మన పని దాని వాస్తవికతను విశ్వసించటం వరకే. అది ఎలా జరుగుతుంది? దానిస్థితి 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 356 రక కారా 


ఎలా ఉంటుంది? అనే విషయాలు మనకు అనవసరం. దేవుడు అన్నీ చేయగల సమర్భ్శుడన్న 
విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనం విశ్వసించే అగోచర విషయాల్లో దీన్ని 
కూడా ఒకటిగా భావించాలి. వాటి వాస్తవిక పరిస్థితి గురించి దేవునికి తప్ప మరెవరికీ తెలియదు. 
మొత్తానికి ఈ హదీసులో వీలైనంత ఎక్కువగా దైవప్రవక్త (సల్లం) కోసం దరూద్‌లు పఠిస్తూ, 
ఆయనకు సలాములు చేస్తూ ఉండాలని ప్రబోధించబడింది. అలా చేస్తే దైవప్రవక్త (సల్లం) 
కూడా ప్రతిసలాం చేస్తారు. ఆయనచేత ప్రతిసలాం చేయించుకోవటం నిజంగా మహాభాగ్యం. 


1404. హ(జత్‌ అలీ (రజి) కథనం i ఫు టా... 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా పార: మ ise: గత 
ప్రవచించారు: తన ముందు నా ప్రస్తా bs: (భర్‌ డద 
వన వచ్చినప్పటికీ నాపై దరూద్‌ పఠిం Blt కన! 
చనివాడు పిసినిగొట్టు. న లేక్స్‌ ట్రషలే 
(తిర్మిజీ-హనన్‌, సహీవ్‌) 

(సుననె తిర్మిజీలోని దావాత్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

అసలు పిసినారితనమంటే ఏమిటీ? ఒకరికి చెందవలసిన హక్కు ఇవ్వకపోవటం. 
అదే పిసినారితనం. దైవప్రవక్త (సల్లం) ముస్టింల ఇహపరాల సాఫల్యం కోసం, వారి సౌభాగ్యం 
కోసం ఎంతగానో కృషిచేశారు. అలాంటి మహనీయునికి ఏమో ఇవ్వలేకపోయినప్పటికీ కనీసం 
ఆయన శుభనామం విన్నప్పుడు ఆయన కోసం దరూద్‌ పఠించటమయినా చేయాలి. ముఖ్యంగా 
తీరికవేళల్లో, ఎలాంటి ఒత్తిడులూ లేనప్పుడు దరూద్‌ పఠిస్తూ ఉండాలి. అదేమో ఖర్చుతో 
కూడుకున్న పనికూడా కాదు. అయినప్పటికీ ఏ ముస్లిం అయినా ప్రవక్త శుభనామం వినికూడా 
ఆయన కోసం దరూద్‌ పఠించటం లేదంటే అతన్ని పరమ పీనాసిగా భావించాలి. చెప్పాచ్చేదేమి 
టంటే దైవప్రవక్త (సల్లం) శుభనామం విన్నప్పుడు దరూద్‌ పఠించాలి. లేదా కనీసం “సల్లల్లాహు 
అలైహి వ సల్హం' అని అయినా అనాలి. ఈ సంక్షిప్త వాక్యంలో దరూద్‌, సలాంలు రెండూ 
ఉన్నాయి. 
1405. హజ్రత్‌ ఫజాలా బిన్‌ ఉబైద్‌ 
(రజి) కథనం: ఒక వ్యక్తి నమాజు చేసి 
దుఆ చేయటానికి ఉపక్రమించాడు. 
అయితే (దానికి ముందు) అతను 
దైవస్తోత్రం చేయలేదు. దైవప్రవక్త 
(సల్లం) కోసం దరూద్‌ కూడా 


ey ULI 14 0 
సం. లయ! 5 
SW పప జప టై ౮ ఆ ద 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


పఠించలేదు. అది చూసి దైవప్రవక్త 
(సల్లం) “ఇతను తొందరపడ్డాడు' అని 
అన్నారు. ఆ తర్వాత అతన్ని దగ్గరికి 
పిలిచి అతన్నో లేక మరో వ్యక్తినో ఉద్దే 
శ్యించి, “మీలో ఎవరయినా నమాజ్‌ 
చేసి (ఆ తర్వాత దుఆ చేయాలను 
కుంటే) ముందు దైవస్తోత్రంతో ప్రారం 
భించాలి. తర్వాత దైవప్రవక్త పై దరూద్‌ 
పఠించాలి. ఆ తర్వాత తమకిష్ట 
మొచ్చింది ప్రార్థించుకోవాలి' అని 
ఉపదేశించారు. 

(అబూదావూద్‌, తిర్మిజీ-నహీహ్‌) 


357 


ర రూ 


న A; 
జరి! వయ రాతి : స్త ఎ! dua 
hai icp: jl 
యాత RE aes 
ely). ఉండము హరే శక రవ 


ర Jy gies ysl | 
ఖీ 


"ర 


(సుననె అబూదావూద్‌లోని సలాత్‌ ప్రకరణం - సుననె తిర్మిజీలోని దావాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దుఆ అంటే నమాజ్‌ తర్వాత చేసే దుఆ అయినా లేక సలాంకు ముందు తషహ్మరద్‌, 
దరూద్‌ల తర్వాత చేసే దుఆలోనయినా సరే (మొదటి అభిప్రాయమే సముచితంగా కనిపిస్తోంది) 
ముందుగా దైవాన్ని స్తుతించి, దరూద్‌ పఠించి ఆ తర్వాతే ప్రార్థన (దుఆ) చేయాలి. 


1406. హజ్రత్‌ అబూ ముహమ్మద్‌ 
కాబ్‌ బిన్‌ ఉజ్రా (రజి) కథనం: ఓ రోజు 
దైవప్రవక్త (సల్లం) మా దగ్గరికి వచ్చారు. 
అప్పుడు మేమాయన్ని “దైవప్రవక్తా! 
మోపై సలాం పంపే విధానమయితే 
తెలుసు. కాని మీపై దరూద్‌ ఎలా 
పంపాలి?” అని అడిగాం. అందు 
కాయన ఈ విధంగా పఠించమని 


చెప్పారు: 
“అల్లాహుమ్మ! సల్లి అలా ముహమ్మద్‌ 


OP We gl bey NE 
3 


ద్ర రు 06 యహ ఉం తపక 
డం య Al dys U 04 క 


“9 7 


Ck Aa రస యా Ms Gs 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 358 ర కాలా 


వ అలా ఆలి ముహమ్మద్‌ కమాసల్లెత 
అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక 
హమోదుమ్మజీద్‌. అల్లాహుమ్మ బారిక్‌ 
అలా ముహమ్మద్‌ వ అలా అలి 
ముహమ్మద్‌ కమా బారక్‌త అలా ఆలి , _ ౧ | | యు శ 
ఇబ్రాహీమ ఇన్నక హమోదుమ్మజీద్‌.” ౫ పో! tn! J sles su 


Ae le he al ప్‌ :06 
Jae Cle US టమ J bs 
DG Hep hos has త్తే atl 
Ca) లే 


(అల్లాహ్‌! ఇబ్రాహీమ్‌ పరివారాన్ని ile త్రయ (hes 
కరుణించినట్లుగానే ముహమ్మద్‌ను, 
ఆయన పరివారాన్ని కూడా కరుణించు. 


నిస్సందేహంగా నీవు స్వయంగా స్తుతి 
పాత్రుడవు. ఎంతో ఘనత కలవాడవు. 
నీవు ఇబ్రాహీమ్‌ పరివారంపై శుభాలు 
కురిపించినట్లు గానే ముహమ్మద్‌పై, 
ఆయన పరివారంపై కూడా శుభాలను 
కురిపించు. నిస్సందేహంగా నీవు 
స్వయంగా స్తుతి పాత్రుడవు, ఎంతో 
ఘనత కలవాడవు.) 
(బుఖారీ-ముస్లిం, 

(సహీహ్‌ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం - సహీహ్‌ ముస్థింలోని నలాత్‌ 

(కరణం, 
ముఖ్యాంశాలు 

ఈ హదీసులో దైవప్రవక్త (సల్లం) సహచరులు తమకు సలాం పంపే విధానం తెలుసని 
చెప్పారు. అత్తహియ్యాత్‌లో “అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు"” అన్న పలుకులే అవి. 
దైవప్రవక్త (సల్లం) ఆదేశం మేరకు సహచరులు నమాజుల్లో ఈ విధంగా పఠిస్తూ ఉండేవారు. 
కొంతకాలం తర్వాత “దైవప్రవక్షకై దరూద్‌, సలామ్‌లు పంపండి” అనే ఖుర్‌ఆన్‌ సూక్తి అవతరిం 
చింది. అప్పుడు సహచరులు తమకు సలాం ఎలా పఠించాలో తెలుసు కాని, దరూద్‌ ఎలా 
పఠించాలి? అని సందేహంలో పడిపోయారు. ఈ విషయమే దైవప్రవక్త (సల్లం) ముందు 
ప్రస్తావించారు. అప్పుడాయన ఈ హదీసు ద్వారా ఆ విషయాన్ని స్పష్టీకరించారు. ఆ విధంగా 
ఖుర్‌ఆన్‌ ఆదేశం మేరకు నమాజులో దరూద్‌; సలామ్‌లు రెండూ సంపూర్ణమయ్యాయి. అంటే 
ఒక ముస్లిం ప్రతి నమాజులో దరూద్‌, సలామ్‌లు రెండూ పఠిస్తాడన్నమాట! 

ధర్మంలో కొత్త పుంతలు తొక్కే ప్రభృతులు కొందరు దరూద్‌, సలామ్‌ల కోసం 'అస్సలాతు 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 359 GAN, 


వస్సలాము అలైక యా రసూలల్లాహ్‌' అనే కొత్త మాటను కల్పించుకున్నారు. వారిని అలా 
ఎందుకు చదువుతారని అడిగితే 'దరూదే ఇబ్రాహీమ్‌'లో కేవలం దరూద్‌ మాత్రమే ఉంది. 
మేము కల్పించుకున్న వాక్యంలోనయితే దరూద్‌, సలామ్‌లు రెండూ ఉన్నాయి. చూడండి!' 
అని అంటారు. పైగా వారు ఆ వాక్యపఠనం కోసం ప్రత్యేక సమయాన్ని కూడా నిర్ణయించు 
కున్నారు. అజాన్‌కు ముందు ఈ వాక్యం పఠించాలని చెబుతారు. అసలు విషయం ఏమిటంటే 
దైవప్రవక్త (సల్లం) ప్రవచించిన పలుకులు, వచనాలు వీరికి సంతృప్తికరంగా లేవు. వీరికి 
ఆయన విధానం పట్ల అభిమానం కూడా లేదు. అందుకే తమ తరపు నుండి ధర్మంలో 
కొత్తకొత్త విషయాలను సృష్టించుకుంటున్నారు. కాని వాస్తవానికి ఇహపరాల సాఫల్యం, శ్రేయో 
శుభాలు దైవప్రవక్త విధానాన్ని అనుసరించటంలోనే ఉన్నాయి. 

1407. హజత్‌ అబూమస్‌వూద్‌ బద్రీ 
(రజి) కథనం: ఓ రోజు దైవప్రవక్త 
(సల్లం) మా దగ్గరికి వచ్చారు. ఆ సమ 
యంలో మెము సాద్‌ బిన్‌ ఉబాదా 
(రజి) సమావేశంలో కూర్చొని ఉన్నాం. 


తు సయ టీ వ 18% 
పవి! రదు 6థే :06 క య! రా 
శ! దం పధ రా రం ట్రయి ట్ర ప్రత్యే 
య. న ర Vw as 
అప్పుడు బషీర్‌ బిన్‌ సాద్‌ (రజి) GS dAdo తరు ga 
ఆయన్ని ఉద్దేశించి 'దైవప్రవక్తా! Wa న. CLL శయ 
దేవుడు మమ్మల్ని మాపై దరూద్‌ పంప లే ఫో హన ఆ! యమ 
మని ఆదేశిస్తున్నాడు. అయితే మేము ae (లే im వేం హక చు! లాలు 
ఏమని మీపై దరూద్‌ పంపాలి?’ అని ele US qi JG; 
అడిగారు. 


ఆ మాట విని దైవప్రవక్త (సల్లం) 
మౌనం వహించారు. ఆయన మౌనం 
చూసి మాకు ఈ మనిషి ఆయన్ని ఈ 
విషయం అడిగి ఉండకపోతే బాగుం 
డుననిపించింది. కాసేపు మౌనం 
తర్వాత దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
పఠించమని బోధించారు: “అల్లా 
హుమ్మ సల్ల అలా ముహమ్మద్‌, వ 
అలా ఆలి ముహమ్మద్‌ కమా సల్లెత 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 360 Galt, 


అలా ఇబ్రాహీమ, వ బారిక్‌ అలా ల A LLG hall she 
ముహమ్మద్‌ వ అలా ఆలి ముహ తక! [క ఆక రడ యాలో 
మ్మదిన్‌ కమా బారక్‌త అలా ఇబ్రా ls క పామి త మమ 
హీమ ఇన్నక హమోదుమ్‌ మ్మజీద్‌.” మున 
(అల్లాహ్‌! నీవు  ఇబ్రాహీమ్‌ను / 
కరుణించినట్లుగానే ముహమ్మద్‌ను, 
ఆయన పరివారాన్ని కూడా కరుణించు. 
నీవు ఇబ్రాహీమ్‌పై శుభాలు కురిపించి 
నట్లు గానే ముహమ్మద్‌పై ఆయన 
పరివారంపై కూడా శుభాలను 
కురిపించు. నిస్సందేహంగా నీవు 
స్వయంగా స్తుతిపాత్రుడవు, ఎంతో 
ఘనత కలవాడవు.) 


ఆ తర్వాత ఆయన, “పోతే, సలామ్‌ 
పద్దతి మోకు తెలిసిందే” అని అన్నారు. 
థి 
(ముస్లిం, 
(సహీహ్‌ ముస్టింలోని నలాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త (సల్గం)పై సలాం పంపే పద్ధతి సహచరులు అంతకుముందు నుంచి పఠిస్తూ 
వస్తుందేనని ఈ హదీసులో కూడా వివరించారు. ఆ పద్ధతి స్వయంగా ఆయన నేర్పినదే. 
అత్తహియ్యాత్‌లోని “అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు” అన్న పలుకులే అవి. పరివారం 
(ఆల్‌) అంటే దైవప్రవక్త సతీమణులు, బనూ హాషిమ్‌, బనూ అబ్బుల్‌ ముత్తలిబ్‌ తెగవారిలో 
ఆయన్ని విశ్వసించిన బంధువులు అని భావం. అయితే మరికొంతమంది పండితులు దైవప్రవక్త 
విధానాన్ని అనుసరించేవారందరూ ఆయన పరివారం క్రిందికే వస్తారని తలపోస్తున్నారు. 


ఈ హదీసు ద్వారా బోధపడే మరొక విషయం ఎమిటంటే తమకు ఏదయినా విషయం 
తెలియకపోతే పండితుల్ని అడిగి తెలుసుకోవాలి. అంతేగాని స్వయంగానే ధర్మంలో వినూత్న 
పోకడలు సృష్టించరాదు. ఇంకోవిషయం - పండితులంటే మిడిమిడి జ్ఞానంతో ఇతరుల 
అభిప్రాయాలను వల్లిస్తూ తమస్వంతంగా ఆలోచించి తీర్చులిచ్చే వారు కాదు. ఖుర్‌ఆన్‌ హదీసుల 
వెలుగులో తీర్పులిచ్చేవారే పండితులు. కనుక వారినే సంప్రదించాలి. 


https://teluguislam.net - https://telugudua.net 


హాదీను కిరణాలు -2 


1408. హజ్రత్‌ అబూ హుమైద్‌ 
అస్పాయిదీ (రజి) కథనం ప్రకారం 
(తామొకసారి దైవప్రవక్త (సల్లం)తో 
మాట్లాడుతూ) “దైవప్రవక్తా! మేము 
మోపై దరూద్‌ ఎలా పఠించాలి?” అని 
అడిగారు. అందుకాయన ఈ విధంగా 
పఠించమని చెప్పారు: “అల్లాహుమ్మ! 
సల్లి అలా ముహమ్మద్‌ వ అలా అజ్‌ 
వాజిహీ వజుర్రియ్యతిహీ కమాసల్లెత 
అలా ఇబ్రాహీమ వ బారిక్‌ అలా 
ముహమ్మద్‌ వ అలా అజ్‌వాజిహీ, వ 
జుర్రియ్యతిహీ కమా బారక్‌త అలా 
ఇబ్రాహీమ ఇన్నక హమోదుంమ్‌ 
మ్మజీద్‌.” (అల్లాహ్‌! ఎ విధంగానయితే 
నీవు ఇబ్రాహీమ్‌ను కరుణించావో అదే 
విధంగా ముహమ్మద్‌ను, ఆయన సతీ 
మణులను, ఆయన సంతానాన్ని 
కూడా కరుణించు. అలాగే ఎ విధంగా 
నయితే నీవు ఇబ్రాహీమ్‌పై శుభాలు 
కురిపించావో అదే విధంగా ముహ 
మ్మద్‌పై, ఆయన నతీవుణులపై, 
ఆయన సంతానంపై కూడా శుభాలను 
కురిపించు. నిస్సందేహంగా నీవు 
గౌరవనీయుడవు. స్వయంగానే స్తుతి 
పాత్రుడవు.) (బుఖారీ-ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని అహాదీనుల్‌ అంబియా ప్రకరణం - 


4 


నలాత్‌ ప్రకరణం, 


361 


ర కారా 


పాయ టాలీ తా eA 
త రత ఓక జ! ఢాం *డ్తంయి! 
dG యే దప a! స. 
ఆ 1 వ. ids 
rots అ కి 3 ప. 
elf ఆయ చమ ల్పీర per ye 
టా 53 


శ్‌ + అ) న 
Ale యా hos bam 


సహీహ్‌ ముస్థింలోని 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 3602 SIE, 


ముఖ్యాంశాలు 


మూలంలో “అజ్‌వాజ్‌ అనే పదం వచ్చింది. అజ్‌వాజ్‌ అనేది “జౌజ్‌'కు బహువచనం. 
జౌజ్‌ అంటే అసలు జత అని అర్థం. స్రీ పురుషునికి జత అవుతుంది. పురుషుడు స్ర్తీకి జత 
అవుతాడు. అందుకే అరబీలో ఈ పదం స్తీ పురుషులిద్దరి కోసం వాడబడుతుంది. మొత్తానికి 
ఇక్కడ అజ్‌వాజ్‌ అంటే దైవప్రవక్త సతీమణులని భావం. వీరు మొత్తం పదకొండుమంది. 
వారిలో ఇద్దరు భార్యలు ఆయన బ్రతికుండగానే చనిపోయారు. ఇక మిగతా తొమ్మిది మంది 
భార్యలూ దైవప్రవక్త (సల్లం) చనిపోయిన తరువాత కూడా బ్రతికే ఉన్నారు. ఇస్తాం ధర్మం 
ప్రకారం ఒక పురుషుడు ఏకకాలంలో నలుగురి కంటే ఎక్కువమంది స్త్రీలను వివాహమాడటం 
ధర్మసమ్మతం కాదు. అయితే ఈ విషయంలో దైవప్రవక్త (సల్లం)కు మినహాయింపు ఉంది. 
అదేమిటంటే దేవుడు ఆయనకు ఏకకాలంలో పదకొండుమంది స్త్రీలను వివాహ మాడేందుకు 
అనుమతినిచ్చాడు. ఆ అనుమతిలో కూడా ఎన్నో విజ్ఞతా వివేచనాలు ఇమిడి ఉన్నాయి. 
అలాంటి ఎన్నో కారణాలను ఇస్తామోయ విద్వాంసులు వివరించారు. (ఫత్‌హుల్‌ బారీ, నికాహ్‌ 
ప్రకరణం చూడండి) 


దైవప్రవక్త సతీమణులు ఆయన పరివారం (ఆల్‌) క్రిందికి రారని కొంతమంది వాదిస్తారు. 
వారి వాదనను కూడా ఈ హదీసు ఖండిస్తోంది. ఈ హదీసే కాదు, ఖుర్‌ఆన్‌ ద్వారా కూడా 
భార్యలు తమ భర్తల పరివారం క్రిందికే వస్తారని తెలుస్తోంది. ఇకపోతే దైవప్రవక్త కొడుకులు, 
కూతుళ్ళు, వాళ్ళ సంతానం అందరూ కూడా ఆయన పరివారం క్రిందికే వస్తారు. అయితే 
ఆయన మరణానంతరం ఆయన సంతానంలో హఃజత్‌ ఫాతిమా మరియు ఆమె సంతానం 
తప్ప మరెవరూ మిగిలి ఉండలేదు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


244వ అధ్యాయం 


యత eg నము! pa లర. TE 


ఆవస్మరణం విశిష్టత - ప్రోత్సాహం 


దివ్యభఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 
“అల్లాహ్‌ సంస్మరణ అన్నిటికంటే గొప్పది.” 
(అన్‌కబూత్‌: 45) 
“మిరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను 
మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను.” 
(బఖర: 152) 


“నీ ప్రభువును ఉదయమూ సాయంత్రమూ 
స్మరించు, లోలోపల వినయంతోనూ భయపడు 
తూనూ, మెల్లగా నోటితో కూడా. నిర్లక్ష్యం చేసే 
వారిలో నీవు చేరకు.” (అరాఫ్‌: 205) 


“అల్లాహ్‌ను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి, 
బహుశా మోకు సాఫల్య భాగ్యం కలుగవచ్చు.” 
(జుముఅహ్‌: 10) 


“నిశ్చయంగా ముస్లిములూ, విశ్వాసులూ...... 
అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించేవారూ అయిన 
ప్రీపురుషుల నిమిత్తం అల్లాహ్‌ క్షమాభిక్షను, 
గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు.” 
(అహ్‌జూబ్‌: 35) 
“విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌ను అత్యధి 
కంగా స్మరించండి. ఉదయం, సాయంత్రం 
ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండండి.” 
(అహ్‌జాబ్‌: 41-42) 


MAW} IS రయ 

JG రు [80 iol) కరా! 
క. శస శర 
CS LS ఈఫ్‌ ఫండ్‌ 
[10 యల్‌!) 4 ప్రయన్తు 
SWS WG య Ww, 
Jw, 46 పల!) 4 
Js ల Ch Sal gj 
OS bh ih: 
IG Ub, .గాం FOTN {lke 


ఆటీ! ఆ అఆ LYE ill] 
bl స్వైన్‌ 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 364 ర వారూ 


ఈ అధ్యాయానికి సంబంధించిన సుప్రసిద్ద 
సూక్తులు ఇంకా చాలా ఉన్నాయి. 


ముఖ్యాంశాలు 

పై సూక్తుల్లో దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలని ఆదేశించబడింది. ఈ సంస్మరణ వివిధ 
రకాలుగా ఉండవచ్చు. దేవుడు మనిషికి విధించిన ఆచరణల్ని పాటించటం, ఆయన సామోప్యా 
నికి చేర్చే పనుల్ని నిర్వహించటం కూడా ఒక విధంగా దైవనామస్మరణ. అలాగే దేవుణ్ణి స్తుతిం 
చటం, ఆయన పవిత్రతను కొనియాడటం నోటిపరమైన స్మరణ అయితే విశ్వవ్యవస్థలోని 
వైచిత్రాల మోద, నిదర్శనాల మోద యోచన చేసి దేవుని అస్తిత్వాన్ని గుర్తించటం, ఆయన పట్ల 
విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందించుకోవటం మనసుకు సంబంధించిన స్మరణ అవుతుంది. 
అలాగే ఇంకో రకమైన జిక్ర్‌ (స్మరణ) కూడా ఉంటుంది. అది అవయవాల ద్వారా 
వ్యక్తమవుతుంది. ఉదా: మనిషి ఎల్లప్పుడూ దైవిధేయతకు కట్టుబడి ఉండటం, నమాజ్‌ 
ఉపవాసాలు పాటించటం, హజ్‌ చేయటం, జకాత్‌ సదఖా దానాలు చేయటం మొదలగునవి. 
మొత్తానికి దైవసంస్మరణ అంటే మనిషి తన నోటిద్వారా, మనస్సు ద్వారా, అవయవాల ద్వారా 
దేవుణ్ణి ప్రస్తుతిస్తూ ఆయన పట్ల తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉండటం. అలా చేసేవారి 
మోద దేవుడు తన కారుణ్య వరాన్ని కురిపిస్తాడు. వారు గనక కష్టాల్లో ఉంటే ఆ కష్టాల నుండి 
వారిని గబ్బెక్కిస్తాడు. వారి పాపాలను ఉ పేక్షిస్తాడు. 


1409. హజ్రత్‌ అబూహురైరా (రజి) (క ఆ ప్రమ - 14 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ జత రీ 06 :06 హా ఏ! రైట్‌ 

విధంగా ప్రవచించారు: రెండు వచనా త్‌ గ్రే త్రయ! ఆ త్ర మ త్రయః 
. అవి పలకటానికి చా 

లున్నాయి. అవి పల Sp ప] ప్రద త్ర! 


తేలికగా ఉంటాయి. కాని త్రాసులో టి తప 
న్‌్‌ sles) య 
మాత్రం చాలా బరువుని తూస్తాయి. క ఉట 
alo Gi 


ఇంకా అవి కరుణామయునికి చాలా 

ప్రియమైనవి. అవే “సుబ్‌హానల్లాహి 

వబిహమ్టిహీ సుబ్‌హానల్లాహిల్‌ అజీమ్‌” 

(దేవుడు తన స్తోత్రాలతోపాటు పరమ 

పవిత్రుడు. మహోన్నతుడైన అల్లాహి 

పరమ పవిత్రుడు.) (బుఖారీ-ముస్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని విశ్వాన ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని జి(క్ర దుఅల 
(ప్రకరణం, 


https://teluguislam.net - https://telugudua.net . 


ws శః కలీ Pa 
హదీను కిరణాలు -2 365 EAD 


ముఖ్యాంశాలు 


కర్మలకు బరువు ఉంటుందని చెప్పటానికి ఈ హదీసు ప్రబల నిదర్శనం. ప్రళయ 
దినాన మానవుని కర్మలు త్రాసులో తూయబడతాయి. బహుశా ఆ రోజు దేవుడు కర్మలకు 
ఒక ఆకారం ప్రసాదించవచ్చు లేదా కొంతమంది చెప్పినట్టు కర్మలు వ్రాయబడివున్న పత్రాలనే 
తూయటం జరుగుతుంది. ఒక నిరాకార వస్తువుకి దేవుడు ఆకారాన్ని ప్రసాదించటం 
అసాధ్యమేమో కాదు. ఏమయినప్పటికీ ఈ హదీసులో పేర్కొనబడిన రెండు వచనాలు 
పఠించటానికి తేలికగా ఉన్నా ప్రళయదినాన అవి ఎంతో బరువుని తూస్తాయి. కనుక ప్రతి 
"ముస్లిం వీటిని అత్యధికంగా పఠిస్తూ ఉండాలి. 
1410. హజ్రత్‌ అబూహురైరా (రజి) గారే 
చేసిన వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
“సుబ్‌హానల్లాహి వల్‌హమ్బులిల్హాహి 
వలా ఇలాహ ఇల్లలాహు వలాహు 
అక్బర్‌” అని పలకటం నాకు ఇర 

బి 

సూర్యుడు ఉదయించే (ప్రపంచం 
లోని) వస్తువులన్నిటికంటే ప్రియ 
మైనది. (ముస్లిం) 

(సహీహ్‌ మున్లింలోని జిక్ర్‌, దుఆల ప్రకరణం) 


నలత Wo టీ! ss oy MEN 
పతి వరక రం వజ త ర్వటు 06 
MG ఎత! శేష సు ch As cdl 


ముఖ్యాంశాలు 

పైన పేర్కొనబడిన వాక్యాల్లో దేవుని స్తోత్రం, ఆయన పవిత్రత, బెన్నత్యాలు కీర్తించ 
బడ్డాయి. కనుక ఈ వాక్యాలు ప్రపంచంలోని సిరిసంపదలన్నిటి కంటే ఎంతో గొప్పవి. అదీగాక 
ఈ వాక్యాలు 'బాఖియాతుస్సాలిహాత్‌' (శాశ్వతంగా మిగిలిఉండే సత్కర్మల) క్రిందికి వస్తాయి. 
వాటిని పఠించేవారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. దీనికి భిన్నంగా ప్రపంచంలోని సిరిసంపదలన్నీ 
ఎదో ఒక నాడు నశించిపోయేవే. కనుక మనిషి ఎల్లప్పుడూ మిగిలి ఉండేవాటినే (ప్రేమించాలి. 
నశించిపోయేవాటి కోసం ప్రాకులాడరాదు. 


1411. హ(జత్‌ అబూహురైరా (రజి) గారే # 4 Rees ర్‌! ary 16౬11 
న్‌ మ కథనం దైవ assy 3G ప 
ప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: 3, ము! ప? మప షి 

3 త్‌ త్‌ తీ 
రోజుకి వందసార్లు “లా ఇలాహ bees: 
ఇల్లల్లాహు వహిదహూ లా షరీక 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


లహూ, లహుల్‌ ముల్కు వలహుల్‌ 
హమ్దు, వహువ అలా కుల్లి షైయిన్‌ 
ఖదీర్‌ (అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్య 
దేవుడు ఎవ్వడూ లేడు. ఆయన 
ఒక్కడే. ఆయనకు సహవర్తులు 
ఎవరూలేరు. విశ్వసామాజ్యాధికారం 
ఆయనదే. స్తోత్రం ఆయనకే శోభి 
స్తుంది. ఆయన ప్రతి వస్తువుపై 
అధికారం కలవాడు) అని పలికేవారికి 
పదిమంది బానిసల్ని విడిపించినంత 
పుణ్యం లభిస్తుంది. అతని కోసం 
(అతని కర్మల ఖాతాలో) వంద 
పుణ్యాలు లిఖించబడతాయి. వంద 
పాపాలు తుడిచిపెట్టబడతాయి. ఆ 
రోజు సాయంత్రం వరకు ఈ 
పలుకులు అతన్ని షైతానుల నుండి 
రక్షిస్తాయి. ప్రళయ దినాన (దేవుని 
సన్నిధికి) వచ్చేవారిలో అతనికన్నా గొప్ప 
విశిష్టత మరెవరికీ ఉండదు. అయితే 
అతని కన్నా ఎక్కువగా ఆ వాక్యాలు 
పఠించినవారు ఇంకా విశిష్టతను కలిగి 
' ఉండవచ్చు. 


వేరొక హదీసులో ఆయన (సల్లం) 
ఇలా అన్నారు: రోజుకి వందసార్లు 
'సుబ్‌హానల్లాహి వబిహమ్టిహీ' అని 
పఠించేవారి పాపాలు సముద్రపు నురు 
గుకు సమానంగా ఉన్నాసరే అవన్నీ 
సమసిపోతాయి. (బుఖారీ-మున్థిం) 


366 


GaN, 


సస సంత తత్త జ్య ర్‌ య 
పం పత్ర క 215 యప 6 


ఏక యు కరక యడ (భూ 


చ 


రూత్‌ యే Gy gi: 
రమ శే ఉష దు ర షు 


ie Us 


if ek (3 


Al పయి I es db, Ce Sh ps 


Shs ci ప్రవే [క Tat 
అజ ఢి ఇష! మ కి టర 


(సహీహ్‌ బుఖారీలోని దావాల్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని జిక్ర్‌ దుఆల 


(పకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


ముఖ్యాంశాలు 


367 


CANE, 


ఆప్తుల 


ఇక్కడ పాపాలంటే చిన్నచిన్న పాపాలని భావం. ఘోరపాపాలు తౌబా (పశ్చాత్తాపం)తోనే 
క్షమించబడతాయి. ఈ విషయం ఇంతకు ముందు కూడా చాలాసార్లు వివరించబడింది. 


1412. హజ్రత్‌ అబూ అయ్యూబ్‌ 
అన్సారీ (రజి) కథనం ప్రకారం దైవ 
ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం 
చారు: ఎవడయితే పదిసార్లు “లా 
ఇలాహ ఇల్లల్లాహ్‌ వహిదహూ లా షరీ 
కలహూ, లహుల్‌ ముల్కు, వలహుల్‌ 
హమ్దు వహువ అలాకుల్లి షైయిన్‌ 
ఖదీర్‌ అని అంటాడో అతను ఇస్మా 
యీల్‌ (అలైహి) సంతతికి చెందిన 
నలుగురు బానిసల్ని విడిపించిన 
వాడుగా పరిగణించబడతాడు. 
(బుఖారీ-ముస్థిం) 


డ్రమ్ము లగే పు - VEY 
కరా. ౮6 జేక్‌ రబీ! య రమ ఊ స్థం 
Ue ayy Asa dr 
pot US Se యమమ! పు యమ! 
హు! ధీ పహ ఫథ్ర వత్తురు ఇ త్వా 
he Glee లమ] 5 by i 


(సహీవా బుఖారీలోని దావాత్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్త్లింలోని జిక్ర దుఆల 


(కరణం, 


ముఖ్యాంశాలు 


ఇస్మాయీల్‌ సంతతి అనేది ఇక్కడ ఉపమానం కోసం ఉపయోగించబడింది. అంటే 


ఎంతో విలువైన బానిసల్ని అని భావం. 


1413. హజ్రత్‌ అబూజర్‌ (రజి) కథనం: 


దైవప్రవక్త (సల్లం) నాతో (మాట్లా 
డుతూ) ఇలా అన్నారు: 'దేవునికి 
అత్యంత ప్రియమైన పలుకు ఎదో నీకు 


తెల్సనా?' దేవునికి అత్యంత ప్రియమైన 
పలుకు 'సుబ్‌హానల్లాహి వబిహమ్రిహీ.' 
(మున్లిం) 


న. 

ప్రవ! yh A రము ట్రై 06 :JG 
(౫వ est tal ల! (౫ adn 
fm Cys dl తియయ త టా! 


pm 


(సహీహ్‌ ముస్లింలోని జిక్ర్‌ దుఆల ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


1414. హజ్రత్‌ అబూ మాలిక్‌ అష్‌అరీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 


GANG, 


GA lu Gl Ey 1ENE 
షత! 9325 06 రత As At Css 


(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 


లహ A AG ంట్తు!! hs ఏటి 
“పరిశుభ్రత సగం విశ్వాసం (ఈమాన్‌). వ స్ట Jet sya 


ఎట తీ WS cal లయ dla 


అల్‌ హమ్ట్దులిల్లాహ (అనే పలుకు) MOE al 
ఠి 4 

త్రాసుని నింపేస్తుంది. సుబ్‌హానల్లాహ్‌, 39 ల్‌ 3 lg ల 

అల్‌హమ్బులిల్హాహ్‌ అనే పలుకులు pins 


త్రాసుని నింపేసాయి లేక భూమి 
ఆకాశాల మధ్య ఉన్న స్థలాన్ని నింపే 
(ముస్లిం, 
(సహీహ్‌ ముస్టింలోని శుచీశుభ్రతల ప్రకరణం) 


39 
సాయి. 


ముఖ్యాంశాలు 


కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఈ హదీసులో విశ్వాసం అంటే నమాజు 
అని భావం. దివ్యఖుర్‌ఆన్‌లో కూడా ఒకచోట నమాజుని విశ్వాసం అని చెప్పటం జరిగింది. 
ఉదా: 'దేవుడు మో విశ్వాసాలను వ్యర్థం చేయడు' (బఖర:143). నమాజ్‌ను విశ్వాసమనుకుంటే 
పరిశుభ్రతను లేక వుజూను మనం సగం విశ్వాసంగా తలచవచ్చు. నమాజ్‌ నెరవేరాలంటే 
వుజూ అవసరం. వుజూ లేనిదే నమాజ్‌ నెరవేరదు. మరికొంతమంది పండితులు ఇక్కడ (ఈమాన్‌) 
విశ్వాసమంటే సాధారణంగా మనం చెప్పుకునే షరీఅత్‌పరమైన ఈమాన్‌ అని అంటున్నారు. 
అంటే దేవుణ్ణి, దైవప్రవక్తను మనస్ఫూర్తిగా నమ్మటం. విశ్వాసాన్ని సాధారణ అర్థంలో తీసుకుంటే 
“పరిశుభ్రత సగం విశ్వాసం” అన్న వాక్యానికి అర్థమేంటి? అనే ప్రశ్న తలెత్తవచ్చు. దానికి సమా 
ధానం ఎమిటంటే పరిశుభ్రత విశ్వాసానికి గల ముఖ్య ఆధారాల్లో చాలా ముఖ్యమైన ఆధారమన్న 
' మాట. ఉదాహరణకు దైవప్రవక్త (సల్లం) 'హజ్‌ అంటే అరఫాయే” అని అన్నారు. దానిభావం 
అరఫాత్‌ మైదానంలో ఆగటం హజ్‌ ముఖ్య విధుల్లో అతిముఖ్య విధి అని. మొత్తానికి ఈ 
హదీసు పరిశుభ్రత ఆవశ్యకతను, దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. 
రెండో విషయం- హదీసులో పేర్కొనబడిన ధ్యాన వచనాలకు ఎంతో విశిష్టత ఉంది. 
ఈ వచనాలకే గనక ఒక ఆకారాన్ని కల్పిస్తే అవి దేవుని త్రాసునీ, భూమ్యాకాశాల మధ్య 
స్థలాన్ని కూడా నింపేస్తాయి. ఇవి దేవుని అసామాన్య దాతృత్వానికి, విస్తారమైన కారుణ్యానికి 
ప్రబల నిదర్శనాలు. 


1415. హజ్రత్‌ సాద్‌ బిన్‌ అబూ వఖ్లాస్‌ obs gl రాయ ప్రస్తు = 1830 
వ కథనం: ఒక పల్లెబ్లాస దైవప్రవక్త ౮! | is ile JU CE dl * ae 
(సల్లం) దగ్గరికి వచ్చి, నేను తరచూ TEN LN gs రేడు సత! Js 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


పలుకుతూ ఉండటానికి అనువైన 
పలుకులు నేర్పించండి నాకు” అని 
అన్నాడు. అందుకు దైవప్రవక్త (సల్లం) 
అతనికి ఈ విధంగా పలకమని 
ఉపదేశించారు- 

“అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్యుడు 
లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు 
సరిసమానులు ఎవరూ లేరు. అల్లాహ్‌ 
అందరికంటే గొప్పవాడు, మహోన్న 
తుడు. అత్యధిక స్తోత్రం ఆయనకే 
శోభిస్తుంది. అల్లాహ్‌ పరిశుద్భడు. 
ఆయన సర్వలోకాల ప్రభువు. పాపాల 
నుండి కాపాడుకునే భాగ్యం, సత్కా 
ర్యాలు చేసే సామర్ధ్యం దేవుని నుండే 
లభిస్తుంది. ఆయన సర్వాధికుడు, 
వివేచనాపరుడు.” 


ఇది విని ఆ పల్లెవాసి “ఇవన్నీ నా 
ప్రభువుకి సంబంధించినవి కదా! మరి 
నా కోసం ఏంటి?” అని అడిగాడు. 
అందుకాయన అతనికి ఈ విధంగా 
పలుకుతూ ఉండమని ఉపదేశిం 
చారు: 
“అల్లాహ్‌! నన్ను క్షమించు. నన్ను 
కరుణించు, నాకు సన్మార్గం చూపు. 
నీ అనుగ్రహాన్ని ప్రసాదించు.” 
(ముస్థిం) 


369 


రసు కారా 


ys Yas a న ఎ y : క రేం 
శ్‌ త్‌ మస్‌ గే os * Pre 
JY; GI bs dl య. 
వర క. yy సట NE J; 
మ: ల క అస్‌) సట 
55 gl యాం oy isl 


య ర 


(సహీహ్‌ ముస్లింలోని జిక్ర్‌ దుఆల ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1416. హజ్రత్‌ సౌబాన్‌ (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) నమాజ్‌ ముగించు 
కున్న తర్వాత మూడుసార్లు క్షమా 
పణలు వేడుకునేవారు. ఆ తర్వాత 
ఈ దుఆ చేసేవారు “అల్లాహుమ్మ 
అన్‌తస్సలాము వ మిన్‌క స్సలాము. 
తబారక్త యా జల్‌జలాలి వల్‌ఇగక్రామ్‌” 


ఈ హదీసుని ఉల్లేఖించినవారిలో 
ఒకరైన ఇమామ్‌ అవ్‌జాయీ గారిని 
ఎవరో అడిగారు: “దైవప్రవక్త క్షమా 
పణలు ఎలా వేడుకునేవారు?” అని. 
అందుకు అవజాయీగారు సమాధాన 
మిస్తూ, '“అస్తగ్‌ఫిరుల్లాహ్‌, అస్తగ్‌ 
ఫిరుల్లాహ్‌” అని పలికేవారని చెప్పారు. 

(ముస్లీం) 


370 


Glas 


Ar $ 


to dl G5 65 dey 16111 

ర య! 1] పత! 025 56 :04 
El ign 6 తయ! ss 
Ga cp Ce wa) 

ప్ర ge Js qs Ja! 
Shy దమ ON sly మ! 

al ual al యు! ‘Jy లత 


ల ఆ ర 


(సహీహ్‌ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం) 


1417. హజత ముగీరా బిన్‌ షోబా 
(రజి) కథనం: దైవప్రవక్త (సల్లం) 
నమాజ్‌ ముగించిన తర్వాత ఇలా 
అనేవారు: అల్లాహ్‌ తప్ప వేరొక 
ఆరాధ్యుడు లేడు. ఆయన ఒక్కడే. 
ఆయనకు భాగస్వాములు ఎవరూ 
లేరు. విశ్వసామాజ్యాధికారం ఆయ 
నదే. స్తోత్రం ఆయనకే శోభిస్తుంది. 
ఆయన ప్రతి వస్తువుపై అధికారం 
కలవాడు. అల్లాహ్‌! నీవిచ్చే దాన్ని 
అడ్డుకునే వాడెవడూ లేడు. నీవు 
అడ్డుకున్న దాన్ని ఇచ్చే వాడెవడూ లేడు. 


pa ళల Cad 
హ్‌ ర్మ సిటి | sey ఎ 181 


శ శ తహ శ! క 7) ow a 
is} రత స్త! Js ol we dl 5 


al Ip Yo ib pls వడు! హా 


బతి! టయ Lt ము 
క వ యం సస 
W gs ను ఉప! య uy 
షు! తయ AI YG ౬ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


ఇంకా హోదాదారుణ్సి షై పట్టు నుండి 
కాపాడటానికి అతని హోదా ఎందుకూ 
పనికిరాదు. (బుఖార్‌-ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం - నహీహ్‌ ము 


(ప్రకరణం, 


1418. హజ్రత్‌ అబ్బుల్హాహ్‌ బిన్‌ జుబైర్‌ 
(రజి) ప్రతి నమాజు చివర్లో సలాం 
చేసిన తర్వాత ఇలా పలికేవారు: 
అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. 
ఆయన ఒక్కడే. ఆయనకు భాగ 
స్వాములు ఎవరూ లేరు. విశ్వసామ్రా 
జ్యాధికారం ఆయనదే. స్తోత్రం 
ఆయనకే చెల్లుతుంది. ఆయనకు ప్రతి 
వస్తువుపై అధికారం ఉంది. పాపాల 
నుండి కాపాడుకోవాలన్నా, మంచి 
పనులు చేయాలన్నా దైవసాయంతోనే 
సాధ్యమవుతుంది. అలాంటి అల్లాహ్‌ 
తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. మేము 
ఆయన్నే ఆరాధిస్తాం. అనుగ్రహాలూ, 
వరాలన్నీ ఆయన ప్రసాదించినవే. 
మంచి స్తోత్రం ఆయనకే శోభిస్తుంది. 
అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. 
అవిశ్వాసులకు ఎంత అయిష్టకరంగా 
ఉన్నా సరే మేము మా విధేయతను 
ఆయన కోసమే ప్రత్యేకించుకున్నాం. 


ఇబ్నె జుబైర్‌ ఇలా అంటున్నారు: 
దైవప్రవక్త (సల్లం) ప్రతి ఫర్డ్‌ నమాజ్‌ 
తర్వాత ఈ వచనాలతో దేవుని 


371 SAE ob, 


వ త్య 


౦లోని ప్రార్థనా స్థలాల 


జర తా గ్‌ os 3 — eed) 
car సప న యస ఘం JY 
వ; పు టవ! ప ag శ మరు 
తి! శవ 3 పమ! ఏవ ట్వ 
i 13355 ఫ్‌ 33 “0 
త్‌ పల Je స్తన! త్రష్‌ తత స్ట! 

ml: పప సో 


https://teluguislam.net - https://telugudua.net 


_ వాదీసు కిరణాలు-2 372 Sala, 
ఎకత్వాన్ని, ఆయన బె న్నత్యాన్ని 
చాటేవారు. (ముస్లిం, 

(సహీహ్‌ ముస్తింలో ప్రార్థనా స్థలాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

నమాజ్‌ తర్వాత వెంటనే పైన హదీసులో పేర్కొన్న విధంగా దైవాన్ని స్తుతించటం 
ప్రవక్త సంప్రదాయం. దీనికి భిన్నంగా నమాజ్‌ అయిన వెంటనే కేవలం కలిమయె తయ్యిబా 
పఠించటం లేదా సామూహికంగా సలాత్‌, సలామ్‌లు పఠించటం ధర్మంలో ఓ కొత్త పోకడ 
మాత్రమే. ఇలా చేసేవారికి ఎలాంటి పుణ్యం లభించదు. ముస్లిం అయినవ్యక్తి దైవప్రవక్త 
విధానాన్ని అనుసరించాలి. ఇతరత్రా విధానాలు పాటించటం అతనికి శోభాయమానం కాదు. 


1419. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం: ముహాజిర్‌ వర్గానికి చెందిన 
నిరుపేదలు దైవప్రవక్త (సల్లం) దగ్గరికి 
వచ్చి ఇలా విన్నవించుకున్నారు: 
“దైవప్రవక్తా! ఉన్నత స్థానాలు, శాశ్వత 
వరాలు ధనవంతులకే లభిస్తాయి. మరి 
చూడబోతే వాళ్ళు కూడా మాలాగే 
నమాజులు చేస్తారు. మాలాగే ఉప 
వాసాలు పాటిస్తారు. అయితే సిరి 
సంపదల విషయంలో వారు మాకన్నా 
గొప్పవారు. అందుకే హజ్‌, ఉమ్రా 
యాత్రలు చేయగలుగుతున్నారు. 
జిహాద్‌లో పాల్గొంటున్నారు. దాన 
ధర్మాలు చేస్తున్నారు. 
మేము చేయలేం.)” 


వారి మాటలు విని దైవప్రవక్త (సల్లం) 
“నేను మోకో విషయం తెల్పనా? దాన్ని 
గనక పాటిస్తే మోరు, మిమ్మల్ని మించి 
పోయిన వారిని చేరుకుంటారు. మో 


(ఆ పనులు 


ఏ! స్రంం పప లీ రు - 1801 


ల is fis 
gil ‘al Is డ్‌ మ్ల శ! 0,25 
pen రా 4 యి! Ss 
దరద టే దూరు 
ర్పెమీవ్త Jolie Has Yes 
రకము Sa ఒరు 
క. లయ 
ర 5h; గయ 
చూ టల! యం! మ స్పీష్యు 


al dy ఈల 6 Apo 


https://teluguislam.net - https://telugudua.net 


“2% శ sa 107 
హదీసు కిరణాలు-2 $73 SID 
తర్వాతివారికంటే ముందుకెళ్ళి POY ఫస త వరన రథ 


పోతారు. అప్పుడు మిమ్మల్ని అనుసరిం 

చేవారు తప్ప మోకంటే గొప్పవారెవరూ 
ఉండరు” అని అన్నారు. “తప్పకుండా 
తెలియజేయండి దైవప్రవక్తా!” అని 
అన్నారు సహచరులు. దానికి దైవప్రవక్త 
(సల్లం) “మిరు ప్రతి నమాజ్‌ తర్వాత 
ముప్పైమూడు సార్లు దేవుని పవిత్ర 
_తను కొనియాడండి, ఆయన్ని స్తుతిం 
చండి. ఆయన గొప్పదనాన్ని చాటండి” 
అని అన్నారు. 


ఈ హదీసుని అబూహురైరా నుండి 
ఉల్పెఖించిన  అబూసాలిహ్‌ ఇలా 
అంటున్నారు: వాటిని ఎలా పఠించా 
లని అడగ్గా అందుకాయన “సుబ్‌హా 
నల్హాహ్‌, అల్‌హమ్వ్బులిల్హాహ్‌, అల్లాహు 
అక్బర్‌ అని అనాలి. ఈ విధంగా ప్రతి 
వచనం ముప్ఫైమూడుసార్లు అయ్యే 
వరకు పఠించాలి” అని చెప్పారు. 
(బుఖారీ-ముస్టిం) 


ఇమామ్‌ ముస్లిం తను వెలికితీసిన ఒక 
హదీసులో ఈ విషయం అదనంగా 
ప్రస్తావించారు: (కొంతకాలం తర్వాత) 
ముహాజిర్‌ నిరుపేదలు మళ్ళీ దై దెవ 
ప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి “మేము 
ఆచరిస్తున్న పద్దతి గురించి ధనిక 
సోదరులు కూడా విన్నారు. దాంతో 
వారు కూడా దీన్ని ఆచరించటం 


తో కోలీ తో a 


నే రథ CG రజీ; ఈడీ టా ట్ర చమ 
తటి ట్వి శో! | ప్రి డా! రై 
ప్రయ లే Jb 6 ప్రక వ ప్ర 
రృ ద a లలు heey dl 
le Gi. Sg5 TH వ్‌ రః 
Gr యా: ly తో శాడ్‌ hy 
16 కకత 925 ల apes 

య హం. ర 
45 హక మ రము రడ VL 1A 
Osh cw is sy Al పజ 
el లయను Ji ర ప్రై డ్ర్‌ 
యి! లెడు! మి! 


https://teluguislam.net - https://telugudua.net 


374 


Gdn, 


వాదీను కిరణాలు-2 


మొదలుపెట్టారు. అని విన్నవించు 
కున్నారు. ఆ మాట విని ఆయన “అది 
దైవానుగ్రహం. దేవుడు తానుకోరిన 
వారికి దాన్ని ప్రసాదిస్తాడు అని 
చెప్పారు. 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని ప్రార్థనా స్థలాల 


(పకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకు ముందు కూడా “సత్కార్యాల మార్గాలు అనేకం” అనే అధ్యాయంలో 
వచ్చింది. ఇందులో అబూసాలిహ్‌ వివరించిన తీరును బట్టి మూడు వచనాలనూ కలిపి చదవాలని 
తెలుస్తోంది. అయితే ఇతర పండితులు మాత్రం వాటిని వేర్వేరుగా పఠించటమే సమంజసమని 
"అన్నారు. ఎలా చదివినా వాటి ఉద్దేశ్యం నెరవేరుతుంది. అలాగే పై వచనాల్లో ప్రతిదాన్నీ 33 
సార్లు పఠించాలా లేక మూడు కలిపి ముప్ఫైమూడుసార్లు పఠించాలా? పై హదీసు ద్వారా 
మాత్రం ఈ విషయం స్పష్టంగా బోధపడటం లేదు. మున్ముందు రాబోయే హదీసుల ద్వారా 
ప్రతి వచనాన్నీ 33సార్లు పఠించాలని తెలుస్తోంది. ఆ విధంగా మొత్తం 99సార్లు అవుతాయి. 
ఈ క్రింది హదీసు కాస్తంత వివరంగా ఉంది. గమనించండి. 


1420. అబూహురైరా (రజి) గారే చేసిన 
వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
ఎవరయితే ప్రతి నమాజ్‌ తర్వాత 
33సార్లు 'సుబ్‌హానల్లాహ్‌ అనీ, 
- 33సార్లు అల్‌హమ్ములిల్లాహ్‌ అనీ, 33 
సార్లు అల్లాహు అక్బర్‌ అని అంటారో 
ఆ తర్వాత వంద సంఖ్యను పూర్తి చేస్తూ 
“లా ఇలాహ ఇల్లల్లాహు వహిదహూ 
లా షరీకలహూ లహుల్‌ ముల్కు 
వలహుల్‌ హమ్దు వహువ అలాకుల్లి 
షైయిన్‌ ఖదీర్‌” అని అంటారో వారి 


పత! లం పంపు _ 16 

ఉం పం Ss pa Es i 0 
53 oI CH Al Ls; ప్రాట్‌ 
BI గటు by ists tél 
టే ముత న మత! iY 
దడ యం మ యమ! పు మప ప 
చు de దత త్య పటము లత ల్కత్‌ 


pelo 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


తప్పులన్నీ మన్నించబడతాయి. అవి 
సముద్రవు నురుగుకు నమానంగా 
ఉన్నాసరే, (ముస్లిం, 


(సహీహ్‌లోని జిక్ర్‌ దుఆల ప్రకరణం) 


1421. హజ్రత్‌ కాబ్‌ బిన్‌ ఉజ్రా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: నమాజ్‌ తర్వాత 
పఠించబడే కొన్ని వచనాలు ఎలాంటి 
_ వంటే వాటిని పఠించేవాడు లేక వాటిని 
పాటించేవాడు ఎన్నటికీ నిష్ఫృలుడు 
కాడు. అవేమిటంటే ప్రతి ఫర్డ్‌ నమాజ్‌ 
తర్వాత 33సార్లు సుబ్‌హానల్లాహ్‌ అనీ, 
33సార్లు అల్‌హమ్బులిల్లాహ్‌ అనీ, 34 
సార్లు అల్లాహు అక్బర్‌ అని పలకటం. 

(ముస్లిం, 


375 ర కారా 


Ml Ga పమ gS ప్రా. ME 
దయ : నా 

ఏటా గ్రహం పట్‌ ప మ 

త్‌ ప్‌ యత ఈత: 2 
గాము హహ్‌ జట 4 Erm 


(సహీహ్‌ ముస్షింలోని ప్రార్థనాస్థలాల (ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


హదీసు మూలంలో 'ముఅళ్టీబాత్‌ అనే పదం వచ్చింది. అంటే ప్రతి నమాజ్‌ తర్వాత 
పఠించబడే, దేవుని స్తోత్రానికీ, ఆయన పవిత్రతకూ సంబంధించిన పలుకులని భావం. ఈ 
హదీసులో “అల్లాహు అక్బర్‌ అనే వచనాన్ని 34 సార్లు పఠించాలని చెప్పబడింది. 


1422. హజ్రత్‌ సాద్‌ బిన్‌ అబీ వ్యాస్‌ 
(రజి) కథనం: దైవప్రవక్త (సల్లం) 
నమాజుల తర్వాత ఈ వచనాలతో 
(దేవుణ్ణి) శరణు వేడేవారు. “దేవా! నేను 
పిరికితనం, పిసినారితనం నుంచి నీ 
శరణు వేడుతున్నాను. నికృష్టమైన 
వృద్దాప్యానికి చేరుకోవటం నుండి నీ 
శరణు కోరుతున్నాను. ప్రాపంచిక 


Obs gl he bey - VEYY 
Tie 
og ils ig అమి! 3 
(7 Mey రహో! హా య పన! థో! 
Mr టి! త ఆ|| వ Sh ie 34 
మే స్వాత్‌ దము మై ప్రై త్తు 
తత! ల్లు బష్ష! 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ఉపడ్రవాల నుండి నీ శరణు వేడు 
తున్నాను. సమాధి యాతనల నుండి 
నీ శరణు వేడుతున్నాను.” (బుఖారీ) 


376 


ర కాగా 
కలలో 


అలో 


(సహీహ్‌ బుఖారీలోని దావాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో పలు విషయాల నుండి శరణు వేడటం జరిగింది. కొంతమంది పండి 
తులు ప్రతి ఫర్డ్‌ నమాజ్‌ తర్వాత సుబ్‌హానల్లాహ్‌, అల్‌హమ్దు లిల్లాహ్‌, అల్లాహు అక్బర్‌ అనే 
వచనాలతోపాటు పైన పేర్కొనబడిన శరణువేడుకోలు కూడా చేసుకోవాలని అభిప్రాయ పడ్డారు. 
దీనికి భిన్నంగా మరికొంతమంది పండితులు తస్పీహ్‌ వచనాలు నమాజ్‌ ముగిసిన తర్వాత 
పఠించాలనీ, పై శరణు వేడుకోలును నమాజు చివర్లో సలాంకు ముందు చదవాలని అభిప్రాయ 
పడ్డారు. దైవప్రవక్త (సల్లం) ఇలాగే చేసేవారు. (నుజ్‌హతుల్‌ ముత్తఖీన్‌) 


1423. హ(జత్‌ ముఆజ్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) తన చేయి 
పట్టుకొని, “ముఆజ్‌! దేవుడు సాక్షి! 
నేను నిన్ను (ప్రేమిస్తున్నాను అని 
అన్నారు. తర్వాత ఆయనే ఇలా 
అన్నారు: “ముఆజ్‌! నేను నీకో 
' విషయం బోధిస్తున్నాను. ప్రతి నమాజ్‌ 
తర్వాత “అల్లాహ్‌! నిన్ను స్మరించ 
టంలో, నీకు కృతజ్ఞతలు తెలుపుకో 
వటంలో, నిన్ను అత్యుత్తమ రీతిలో 
ఆరాధించటంలో నీవు నాకు సహాయ 
పడు. అని ప్రార్థించే అలవాటుని 
మానుకోకు.” (అబూదావూద్‌ ఈ హదీనుని 
దృఢమైన ఆధారాలతో వెలికి తీశారు) 


జ ఏ! శ్రా sae ప్రల - 18 

వ్‌ 3 హయ a 305 ర్‌ 
Js WEY | వ? Fee 1 
ర్‌ 55 ప్రల మ క రైటు! 
WSS LEMS 
slo yh tly) Wise ప్‌ ప్రయ 


(సుననె అబూదావూద్‌లోని విత్‌ ప్రకరణం) 


1424. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 


'ఉ| జ్ర రో లీ లా-! ౯లో! 
మడు 131) 5 క్త్త వ! రయి ర! ఓక 


https://teluguislam.net - https://telugudua.net 


377 CEN, 


హదీను కిరణాలు-2 


ఇలా ప్రబోధించారు; మోలో ఎవరైనా 
తషహ్మద్‌ పఠించిన తర్వాత నాలుగు 
విషయాల నుండి శరణు వేడుకోవాలి. 
ఇలా అనాలి: దేవా! నరకశిక్ష నుండి, 
సమాధి యాతన నుండి, జీవన్మరణాల 
పరీక్షల నుండి, మసీహుద్దజ్ఞాల్‌ ఉప 
ద్రవం నుండి నీ శరణు వేడుతున్నాను. 

(ముస్లిం) 


(సహీహ్‌ ముస్తింలోని జిక్ర్‌, దుఆల ప్రకరణం) 


# we క శ మాన ఖ్‌ 3 
Je tal oe ay తుము తమా! 
frm Ww hy “ 8 ae ల్లీ 
For lle లో య్య 5,61 ౮! pan 
ao vey Wa] ఘు or ya ls వ్ర 


ఎరా sl3) . యడ! దానే మా (2. 3 


ముఖ్యాంశాలు 


మనిషి జీవితంలో అతన్ని శారీరకంగాగానీ, ధార్మికంగాగానీ నష్టపరిచే కష్టాలన్నీ 
ప్రాపంచిక ఉపద్రవాలే. అలాగే మరణ సమయంలో కలిగే బాధల్ని జీవన్మరణాల పరీక్షలుగా 
భావించాలి. మసీహ్‌ అంటే ఒంటికన్ను కలవాడని ఇక్కడ భావం. ప్రళయానికి ముందు ఒక 
దజ్ఞాల్‌ (ఉపద్రవాగ్రేసరుడు) అవతరిస్తాడు. అతనికి ఒకే కన్ను ఉంటుంది. అందుకని అతన్ని 
“మసీహ్‌” అని అంటారు. అతను తాను దేవుణ్ణని చెప్పుకుంటాడు. ప్రజల్ని పరీక్షించటం కోసం 
దేవుడు ఇతనిచేత కొన్ని అద్భుతాలను కూడా చేయిస్తాడు. దాంతో చాలా మంది అతని 
ఉపద్రవాల్లో చిక్కుకుంటారు. అయితే సజ్జనులు మాత్రం దేవుని సహాయంతో అతన్ని గుర్తించి 
అతని వలలో చిక్కుకోకుండా బయటపడతారు. ఏమయినప్పటికీ అదో మహా ఉపద్రవం. 
దాన్నుండి శరణువేడుకోవటం అన్ని విధాలా ఉత్తమం. 


1425. హజ్రత్‌ అలీ (రజి) కథనం; 
దైవప్రవక్త (సల్లం) నమాజ్‌ కోసం సిద్ద 
మయిన తర్వాత తషహ్మద్‌ మరియు 
సలాం మధ్యన చివర్లో ఈ వచనాలు 
పఠించేవారు. “దేవా! నా పూర్వపు 
పాపాలను, జరగబోయే పాపాలను 


నీకల శా 


we dl es లూ లాం - 10 

య! ఆ] 66 13] త 325 65:06 
MO పజ Dh ఆ 3 is రీతు 
ర. @ sel FAUT వ. 


Ee ర్ట! అ El; 


క్షమించు. రహస్యంగా, బహిరంగంగా 
చేసిన పాపాలను క్షమించు. ఇంకా నా 
మితిమోరిన తనాన్ని కూడా క్షమించు. 
మరి కొన్ని పాపాలుండవచ్చు. వాటి 


త pall మవ! ల 
౬! న | Y We el; దప! 


లేజీ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


గురించి నాకంటే నీకే బాగా తెలుసు. 
నీవు వాటిని కూడా క్షమించు. 
ముందుకు నడిపించేవాడివి, వెనక్కి 
నెట్టేవాడివి నీవే. నీవు తప్ప వేరొక 
ఆరాధ్యుడు లేడు.” (ముస్లిం) 

(సహీహ్‌ ముస్లింలోని ప్రయాణీకుల 
1426. హజ్రత్‌ ఆయిషా (రజి అన్‌హా) 
'కథనం: దైవప్రవక్త (సల్లం) తన 
రుకూల్లో, సజ్ఞాల్లో “అల్లాహ్‌! నీవు 
పరమపవిత్రుడవు. మా ప్రభూ! పొగడ్త 
లన్నీ నీకే శోభిస్తాయి. అల్లాహ్‌! నన్ను 
క్షమించు” అని అత్యధికంగా అనే 
వారు. (బుఖార్‌-ముస్థీం) 


378 SANE 


లీ 


ద్వ 


నమాజ్‌ ప్రకరణం) 
గమ్‌ Al Ges isle ప్రక VET 
భో లజ ర మ ఫ్లో ఓవ! ర్‌ దుక 


స్టో AAU తమః PEF “5 
క లో 
న yl abl eal! irveey 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని నమాజ్‌ ప్రకరణం) 


1427. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
గారే చేసిన మరొక కథనం: దైవప్రవక్త 
(సల్లం) రుకూ సజ్ఞాల్లో ఇలా అనేవారు: 
(నా రుకూలు మరియు నా సజ్ల్ఞాలు) 
ఎంతో పరిశుద్ధుడు, అత్యంత పునీ 
తుడు, దైవదూతల మరియు జిబ 
యీల్‌ల ప్రభువుకే అంకితం. (ముస్థిం, 


క fl LEE, 10% 
రై! 23 అభ క రెడ్‌ తత 
ely) cs వపు! ద్వ ప్రమీ 


sha 


(నహీవొ ముస్టింలోని నమాజ్‌ ప్రకరణం) 


1428. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: రుకూ విషయం- 
రుకూలో మోరు ప్రభువు జొన్నత్యాన్ని 
కీర్తించండి. పోతే సజ్ఞాలో- ఆ స్థితిలో 


0005://661020131200.061 - 


త స్టత రార ౮ రాం - 171A 
UG : లయ హక శ ఏ5 5k 
Sai ul; (త్‌! 4 Poe డ్ర్‌ 
తరము త ఫ్రే C2 gp lige 
య 


https://telugudua.net 


eft 
హదీను కిరణాలు-2 379 బ్యజాపదీ! ౮౫! గ 


మోరు బాగా శ్రమపడి (దేవుణ్ణి) ప్రార్థిం 
చండి. అలా చేస్తే మో ప్రార్ధనలు. 
ఆవోదించబడటానికి ఎక్కువ 
అవకాశముంది. (ముస్తిం) 


(సహీహ్‌ ముస్టింలోని నమాజ్‌ ప్రకరణం) 
1429. హజ్రత్‌ అబూహురైరా (రజి) "| సం పట gl తాం - 151 


కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ల “hn రడ హు కు. sen శం 


ఇలా ప్రబోధించారు: దాసుడు తన యట ఆఅ? ba Wl న. 


ప్రభువుకి అత్యంత సన్నిహితంగా న sia 
న 

ఉండే స్థితి సజ్జా స్థితి. కనుక మిరు త స 

ఆ స్థితిలో అతి ఎక్కువగా ప్రార్థనలు 

చేయండి. (ముస్లీం) 


(సహీహ్‌ ముసింలోని సలాల్‌ ప్రకరణం) 


Cag) 


ముఖ్యాంశాలు 

సజ్ఞా స్థితిలో ప్రార్థన (దుఆ) అంగీకరించబడటానికి ఎక్కువ అవకాశాలున్నట్లు పై 
హదీసుల ద్వారా బోధపడుతోంది. నఫిల్‌ నమాజుల్లో దీన్ని అమలు చేస్తూ ఉండాలి. 
1430. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
గారే చేసిన మరొక కథనం: దైవప్రవక్త 
(సల్లం, సజ్ఞా స్థితిలో ఈ విధంగా 
ప్రార్థించేవారు: “దేవా! నా పాపాలన్ని 
టినీ- చిన్నవీ, పెద్దవీ, ముందటివీ, “యామ జర తడ 
వెనుకటివీ, రహస్యమైనవీ, జహిర్గత 
మైనవీ- అన్నిటినీ క్షమించు.” (ముస్థిం) 

(సహీహ్‌ ముస్థ్లింలోని సలాత్‌ ప్రకరణం) 


ఘూ ఎ! త్వయా రు Mtr 
@ sel jn He తో dE రర | 
క dl, ర. గా క్‌ స 


ముఖ్యాంశాలు 

దేవుడు అంతిమ '్రవక్తగారి ముందటి వెనుకటి పాపాలన్నిటినీ క్షమించేశాడు. 
అయినప్పటికీ ఆయన దేవుని జెన్నత్యం, ఆయన మహోజ్వలత్వం దృష్ట్యా తన వల్ల జరిగే 
చిన్నచిన్న పారపాట్లకు కూడా దేవుణ్ణి క్షమాపణలు వేడుకునేవారు. చూడండి! ఆయన అంత 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


380 


Salil, 


పునీతులయి ఉండి కూడా దేవుని శిక్ష గురించి భయపడి పోయేవారు. కాని మనం పీకలదాకా 
పాపాల్లో కూరుకుపోయి ఉండి కూడా దేవుని శిక్ష గురించి ఏమాత్రం భయపడటం లేదు. 


ఎంత ఘోరం! 

1431. హజత్‌ ఆయిషా '(రజి.అన్‌హా) 
కథనం: ఒక రోజు రాత్రి దైవప్రవక్త 
(సల్లం) (పక్కమిద) కనిపించలేదు. 
నేనాయన్ని వెతుక్కుంటూ బయలు 


దేరాను. చూస్తే ఒకచోట ఆయన 
(నమాజు చేస్తూ) రుకూలో (లేక) 


 సజ్ఞాలో “అల్లాహ్‌! నీవు నీ స్తోత్ర 
సమేతంగా పరిశుద్దుడివి. నీవు తప్ప 
వేరొక ఆరాధ్యుడులేడు” అని 
అంటున్నారు. 


వేరొక హదీసులో ఇలా ఉంది: (చీకట్లో 
నేనాయన్ని వెతుకుతున్నప్పుడు) నా 
చేతికి ఆయన అరికాళ్ళు తగిలాయి. 
అప్పుడాయన సజ్ఞాలో ఉన్నారు. 
ఆయన పాదాలు (నేలకు) నిటారుగా 
ఆనించి ఉన్నాయి. అప్పుడాయన ఇలా 
ప్రార్థిస్తున్నారు: దేవా! నేను నీ అప్ర 
సన్నత నుండి నీ ప్రసన్నత శరణు వేడు 
కుంటున్నాను. నీ శిక్షనుండి నీ మన్నిం 
పుని శరణు కోరుతున్నాను. నీ ఆగ్రహం 
నుండి నిన్నే శరణు వేడుతున్నాను. 
నేను నీ స్తోత్రాన్ని లెక్కించటానికి 
అనర్హుణ్ణి. నిన్ను నీవు ఎలా స్తుతించు 
కున్నావో అలాగే వర్థిల్లుతున్నావు. 
(మున్థిం) 


ఢశ ముద ప్రచు. 1 టి 

సె అ మక రీ ఈం 
హేడ le ర గ (య 
సం వు తయ 
ఆట్‌ ఎట జత తపప 
నరో ell ph 383 C513 
5 | యః MEY ol yas 
లా CUE 4 ప్ర వీడు 
పప dh మ్య 3513 dl ys 
hy Ll le మోయ టో ahs 


లం 


ds 


rly hy | 


(సహీహ్‌ ముస్తింలోని నలాల్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1432. హజ్రత్‌ సాద్‌ బిన్‌ అబూ వళఖ్లాస్‌ 


381 


(రజి) కథనం: మేము దైవప్రవక్త 


(సల్లం) దగ్గర కూర్చొని ఉండగా 
ఆయన మమ్మల్ని “మీలో ఒకరు 
రోజుకి వేయి పుణ్యాలు సంపాదిం 
చలేడా?” అని అడిగారు. ఆ మాటకు 
అక్కడ కూర్చున్న వారిలో ఒకడు, 
“రోజుకి వెయ్యి పుణ్యాలు ఎవడైనా 
ఎలా ఆర్జిస్తాడు?” అన్నాడు. అందుకు 
దైవప్రవక్త (సల్లం), “అతను వందసార్లు 
దేవుని వవిత్రతను కొనియాడాలి 
(అంటే సుబ్‌హానల్హాహ్‌ అని పలకాలి) 
(అతని కర్మల ఖాతాలో) 
వెయ్యి పుణ్యాలు లిఖించబడతాయి 
లేదా వెయ్యి తప్పులు మన్నించబడ 
తాయి” అని చెప్పారు. (ముస్లిం) 


అలా చేస్తే 


ఇమామ్‌ హుమైదీ ఇలా అంటున్నారు: 
ముస్టింగారి మూలంలో ఇలాగే “అవ్‌ 
యుహత్తు' అని ఉంది. అయితే 
ఇమామ్‌ బర్‌ఖానీ ఇలా అంటున్నారు: 
ఈ హదీసుని ముస్లిం మూసా అనే 
ఆయన్నుంచి ఉల్లేఖించారు. కాని అదే 


సమయంలో ఈ హదీసుని మూసా 


నుండి షూబా, అబూ అవానా, 
యహ్‌యా ఖత్తాన్‌ ప్రభృతులు కూడా 
ఉల్లేఖించారు. అయితే వారి ఉల్లే 
ఖనంలో వ యుహత్తు' అని ఉంది. 


GBA, 


స Ste yes 
wr ns 
i టం. (+ 
eae re aU 
a జ తమో న. ప ఆ 
sly) Tan ies tz is ji 4 మూ 
క Gb a lds శ్ర! 6 pm 
ls పకన రథ hi jh is 
రా dhl ఆ ile | Wa 
Peart తా 
లీ ji యా 


బట్టీ 
త్‌ 


(సహీహ్‌ ముస్లింలోని జిక్ర్‌, దుఆల ప్రకరణం) 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


ముఖ్యాంశాలు 


382 


TD 


వందసార్లు సుబ్‌హానల్లాహ్‌ అని పలికితే వెయ్యి పుణ్యాలు లభిస్తాయంటే అది ఒక 
సత్కార్యానికి పదిరెట్ల పుణ్యం లభిస్తుందన్న సూత్రం ఆధారంగా జరుగుతుంది. ఈ హదీసు 
మూలంలో స్వల్ప భేదాభిప్రాయముంది. కొంతమంది ఉల్లేఖకులు 'వయుహత్తు' అని ఉల్లేఖిస్తే 
మరికొందరు '“అవీయుహత్తు అని ఉల్లేఖించారు. 'వయుహత్తు' అంటే వెయ్యి పుణ్యాలు 
లిఖించబడతాయి మరియు వెయ్యి తప్పులు మన్నించబడతాయి అని భావం. అదే “అవ్‌ 
యుహత్తు' అని అంటే “వెయ్యి పుణ్యాలు లిఖించబడతాయి లేదా వెయ్యి పాపాలు 


మన్నించబడతాయి' అనే అర్థం వస్తుంది. 


1433. హజ్రత్‌ అబూ జర్‌ (రజి)గారు 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు: మీలోని 
ప్రతి ఒక్కరిపై (శరీరంలోని ప్రతి 
కీలుపై) ఉదయంపూట ఒక సదఖా 
చేయటం తప్పనిసరి. అలాంటప్పుడు 
ప్రతి తస్పీహ్‌ (సుబ్‌హానల్లాహ్‌ అనటం 
కూడా) ఒక సత్కార్యమే. ప్రతి తహ్‌ 
మోద్‌ (అల్‌హమ్బులిల్లాహ్‌ అనడమూ) 
ఒక సత్కార్యమే. ప్రతి తహ్‌లీల్‌ (లా 
ఇలాహ ఇల్లల్లాహ్‌ అనడం కూడా) ఒక 
సత్కార్యమే. ప్రతి తక్సీర్‌ (అల్లాహు 
అక్బర్‌ అనడమూ) ఒక సత్కార్యమే. 
మంచిని గురించి ఆజ్ఞాపించటం 
సత్కార్యం. అలాగే చెడు నుండి 
వారించడమూ సత్కార్యమే. అయితే 
సూర్యోదయం అయిన తర్వాత మనిషి 
చేసే రెండు రకాతుల (చాప్స్‌) నమాజు 
వీటన్నిటికీ ప్రత్యామ్నాయం కాగలదు. 

(ముస్తీం) 


WA Ges fsb, 10౫ 
లో ఆ రజ :JG సక Jad 


తగ శీ లగ 


హలాల్‌ 


న ముం స ss ee 
ప ల్‌ క 1 can 


యహ తం క తజ 1 as న 


rims ely aa: లా య 


(సహీహ్‌ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


Pat ళ్‌ ef జల్‌ 12 
వాదీసు కిరణాలు-2 383 లమ! ర్య్యూం 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ఇంతకుముందు “సత్కార్యమార్గాలు అనేకం” అనే అధ్యాయంలో కూడా 
వచ్చింది. ఇందులో సూర్యోదయం తర్వాత చాప్త్‌ వేళ చేయబడే రెండు రకాతుల నమాజు 
యొక్క విశిష్టత వివరించబడింది. ఆ నమాజు చేస్తే శరీరంలో 360 కీళ్లు సురక్షితంగా, ఆరోగ్యంగా 
ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవటంతో సమానంగా భావింపబడుతుంది. అదే 
విధంగా దైవాన్ని స్తుతించటం, దేవుని పవిత్రతను కొనియాడటం, లా ఇలాహ ఇల్లల్లాహ్‌ అని 
అనటం, మంచిని గురించి ఆదేశించి చెడులను నిర్మూలించటం కూడా శరీరావయవాల తరపున 
దానధర్మాలుగా పరిగణించబడతాయి. 


1434. విశ్వాసుల మాతృమూర్తి 
జువైరియా బిన్తె హారిస్‌ (రజి.అన్‌హా) 
కథనం ప్రకారం ఒకరోజు పొద్దున్నే 
దైవప్రవక్త (సల్లం) ఫజ్ర్‌ నమాజ్‌ చేసు 
కొన్న తర్వాత బయటికి వెళ్ళినప్పుడు 


on] le be]  \ErE 

ర్‌! Gs al న్‌ bo! రజ స్త 
als Gan సిన యమ ప ప్రవ వ రవీ! 
రం 


ఆమె తాను నమాజ్‌ చేసినచోటెే 


కూర్చొని (దైవధ్యానంలో) నిమగ్నులై 


ఉన్నారు. బాగా పొద్దెక్కిన తర్వాత 
ఆయన తిరిగొచ్చారు. అప్పటికీ ఆమె 
అక్కడే కూర్చొని ఉండటం చూసి, 
“నేను బయటికి వెళ్ళినప్పటి నుంచి 
నువ్వు ఇక్కడే కూర్చొని ఉన్నావా?” 
అని అడిగారు. అందుకు ఆమె 
“అవును అని సమాధానమిచ్చారు. 
అప్పుడు దైవప్రవక్త (నల్లం,) ఇలా 
అన్నారు: నేను నీ దగ్గరి నుండి వెళ్ళిన 
తర్వాత నాలుగు కాజు - ఒక్కొ 
క్కటి మూడుసార్లు చొప్పున పఠిం 
చాను. వాటిని గనక, నువ్వు ఈ రోజు 
పొద్దున్నుంచి పలుకుతూ కూర్చున్న 
పలుకులతో సరితూచితే అవే ఎక్కువ 
బరువుని తూస్తాయి. ఆ వచనాలు ఇవి; 


(న: “చక ఆధ aut (క్‌ yu 
WINE: సో రవీ! రయ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


సుబ్‌హానల్లాహి వబిహమ్‌దిహీ అదద 
ఖల్‌భిహీ వ రిజాఅ నఫ్‌సిహీ వ జినత 
అర్‌షిీహీ వ మిదాద కలిమాతిహీి 
(దేవుని సృష్టితాల సంఖ్యకు సమా 
నంగా, దైవాభీష్టానికి అనుగుణంగా, 
దేవుని సింహాసనం బరువుకు సమా 
నంగా, దేవుని వచనా లను లిఖించ 
టానికి ఎంత సిరా అయితే పడు 
తుందో లేదా ఆయన వచనాలు ఎంత 
ఎక్కువగా ఉన్నాయో అంత ఎక్కువగా 
మేము ఆయన పవిత్రతను కొని 
యాడుతున్నాం. ఆయన్ని స్తుతి 
స్తున్నాం.) (ముస్తీం) 


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది: (దేవుని సృష్టితాల సంఖ్యకు 
సమానంగా, దైవాభిష్టానికి తగినంతగా, 
దేవుని సింహాసనం బరువుకు సమా 
నంగా, దేవుని వచనాలు ఎంత ఎక్కు 
వగా ఉన్నాయో లేదా వాటిని లిఖించ 
టానికి ఎంత సిరా పడుతుందో 
అంతగా నేను దేవుని పవిత్రతను 
కొనియాడుతున్నాను. 


తిర్మిజీలోని ఇంకొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది: “నేను నీకు పలకటానికి 
అనుకూలమైన పలుకులు నేర్పనా? 
(ఇలా అంటూ ఉండు:) దేవుని సృష్టి 
తాలకు సమానంగా ఆయన పవిత్ర 
తను కొనియాడుతున్నాను. దేవుని 


384 


SANE, 
ఠి గయా! Sh ల్స్‌ 


ch G5 3 cl OG gil 


elem al fea ప్రద (3 is 


ఉడక స్వ టల్‌ 2153 als యమ 
టీ పు ఆం నుత. త 


sey త! OE మో sie త! రయి) 


త! రయ ey స్క వ! లయ స్‌ 
yin gua aly లో Ul Sl 
35% 


sds al 4 tee ప్‌ au Ou 
al ol ale Sie త! తియ్య ls 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


సృష్టితాల కు నమానంగా ఆయన 


385 


GAINS, 


fi WY drt if ee 
oR CA yb) తీ! Oe cals sls 


పవిత్రతను _ కొనియాడుతున్నాను. 
దేవుని సృష్టితాల సంఖ్యకు సమానంగా 
ఆయన పవిత్రతను కొనియాడు 
తున్నాను. దైవాభీష్టానికి అనుగుణంగా 
ఆయన పవిత్రతను కొనియాడు 
తున్నాను. దైవాభీష్టానికి అనుగుణంగా 
ఆయన పవిత్రతను కొనియాడు 
తున్నాను. దైవాభీష్టానికి అనుగుణంగా 
ఆయన పవిత్రతను కొనియాడు 
తున్నాను. దేవుని సింహాసనం బరు 
వుకు సమానంగా ఆయన పవిత్రతను 
కొనియాడుతున్నాను. దేవుని సింహా 
సనం బరువుకు సమానంగా ఆయన 
పవిత్రతను కొనియాడుతున్నాను. 
దేవుని సింహాసనం బరువుకు సమా 
నంగా ఆయన పవిత్రతను కొనియాడు 
తున్నాను. దేవుని వచనాలను లిఖించ 
టానికి ఎంత సిరా పడుతుందో 
అంతగా నేను ఆయన పవిత్రతను 
కొనియాడుతున్నాను. దేవుని వచనా 
లను లిఖించటానికి ఎంత సిరా 
పడుతుందో అంతగా నేను ఆయన 
వవిత్రతను కొనియాడుతున్నాను. 
దేవుని వచనాలను లిఖించటానికి 
ఎంత సిరా పడుతుందో అంతగా నేను 
ఆయన పవిత్రతను కొనియాడు 


(సహీహ్‌ ముస్టింలోని జిక్ర్‌, దుఆల ప్రకరణం 


అధ్యాయాలు) 


bh al ప శ! 
యిం ప్ప! రయ య ప్రేత! వయ 
వయం AOU డం పితు తే! రియ 
త్‌! రయ పడక Sl త! తియ్య (టయ 


AGLI Sl 


- సుననె తిర్మిజీలోని దొవాల్‌ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


1435. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
దేవుణ్ణి స్మరించేవాడు బ్రతికున్నవ్యక్తి 
లాంటి వాడు. దేవుణ్ణి స్మరించనివాడు 
చనిపోయిన వ్యక్తిలాంటివాడు. 

(బుఖార్‌) 
ముస్లిం ఈ హదీసుని ఈ విధంగా 
ఉల్లేఖించారు: దేవుణ్ణి స్మరించే ఇల్లు 
జీవించివున్న దానితో సమానం. దేవుణ్ణి 
స్మరించని ఇల్లు చచ్చిపోయిన దానితో 
సమానం. 


386 


GEE, 
Ga ie టీ పుం 1లొం 

(లా 'al 35 
గ్ర ఫర స్త రీ (ry is Gad 
e353 gel క్వ CG Fl 


ASK gH లను! J :du aa 


లీలా తటి లో C3 
J SLY ges 
edly గల! 


(సహీహ్‌ బుఖారీలోని దావాత్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని ప్రయాణీకుల 


నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దేవుణ్ణి స్మరించకపోవటం మృత్యువుతో సమానం. మరణించిన వ్యక్తి ఎ పనీ చేయలేడు. 
అలాగే దైవస్మరణను వదలిపెట్టిన వ్యక్తి దేవుణ్ణి సంతోషపెట్టే, తనకు ప్రయోజనకరమైన పని 


ఎదీ చేయలేడు. 


1436. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దేవుడు ఇలా అంటా 
డని దైవప్రవక్త (సల్లం) తెలియజేశారు: 
నేను నా దాసుని ఆలోచన దగ్గర 
ఉంటాను. అతను నన్ను గుర్తుచేసు 
కున్నప్పుడు నేనతని వెంటే ఉంటాను. 
అతను నన్ను తన మనసులో గుర్తు 
చేసుకుంటే నేనతన్ని నా మనసులో 
గుర్తుచేసుకుంటాను. అతను గనక 
ఏదయినా సమావేశంలో నన్ను 


Ml ges పట gl దం - 1లో 

5 త్‌ అలి జ తం ఈ లీ భ్‌ peor 
ఖు! లేపి ‘JG ఫీ త! J3 dl యు 
a Ul ల తాత bb యా 6 iG 
నినో తోతో 


COE క్‌ క ఆ db “ఆను 15! 


త వ లోడ ల బసంత్‌ ర్‌ 


https://teluguislam..net - https://telugudua.net 


CGA 1 
వాదీను కిరణాలు-2 387 ర కాలూ 


గుర్తుచేసుకుంటే నేను కూడా అతన్ని 
వారికంటే శ్రేష్టమైన సమావేశంలో గుర్తు 
చేసుకుంటాను. _(బుఖారీ-ముస్తిం) 


(సహీవొ బుఖారీలోని తౌహీద్‌ ప్రకరణం - నహీహ్‌ మున్లింలోని జిక్ర్‌ దుఆల 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

మనిషి తన ప్రభువు విషయంలో సదభిప్రాయం (సదనుమానం) కలిగి ఉండాలని ఈ 
హదీసు ప్రబోధిస్తోంది. సదభిప్రాయంటే దేవుడు దాసుల పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడనీ, వారి. 
పాపాలను మన్నిస్తాడనీ, కష్టాల్లో వున్న వారిని తమ కష్టాల నుండి గట్టెక్కిస్తాడన్న దృఢనమ్మకాన్ని 
కలిగివుండటం, అలాంటి నమ్మకంతోపాటు దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు అనువైన 
మంచిపనులు కూడా చేస్తూ, ఆయన వారించిన విషయాల జోలికి పోకుండా ఉండటం. 
ఉదాహరణకు ఒక రైతు పొలం దున్ని విత్తనాలు నాటుతాడు. నీరు సరఫరా చేసి దాన్ని 
కనిపెట్టుకొని ఉంటాడు. ఆ తర్వాతే ఫలసాయాన్ని ఆశిస్తాడు. అలాగే ఒక వ్యక్తి పండితుడు 
కావాలన్నా డాక్టర్‌ లేక ఇంజనీరు కావాలన్నా ముందు తనకు ఇష్టమున్న రంగానికి సంబంధించిన 
పుస్తకాలను చదివి, వాటిలో ఉన్న జ్ఞానాన్ని ఆర్జించవలసి ఉంటుంది. ఆ తర్వాతే అతను 
డాక్టరు లేక ఇంజనీరు అవగలడని ఆశించగలుగుతాం. దేవుని పట్ల సదనుమానం కలిగి ఉండే 
విషయం కూడా అంతే. మనిషి దృఢంగా దేవుణ్ణి నమ్మి సదాచరణకు ఉపక్రమించ నంతవరకు 
దేవునిపట్ల సదభిప్రాయాన్ని కలిగి ఉంటాడనటంలో అర్ధం లేదు. ఒక బానిస తన యజమానికి 
సేవ చేయకుండా పారిపోయి, అతనికి తీరని నష్టం కలుగజేసి తీరా తన యజమాని ఎంతో 
దయామయుడనీ, తనను ఏమో అనడని సదభిప్రాయంతో ఉంటే ఆ బానిసను ఎవరైనా 
ఏమంటారు? అవివేకి అంటారు. దేవుడు అమిత దయామయుడు, అత్యంత కరుణామయుడు 
అన్నదాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే అది ఎవరి విషయంలో? తన దాసుల | 
విషయంలో మాత్రమే. షైతాన్‌ దాసుల విషయంలో మాత్రం కాదు. షైతాన్‌ మరియు అతని 
దాసుల్ని నరకంలో నింపుతాను అంటున్నాడు దేవుడు. (సూరె సాద్‌ : 85వ సూక్తి) 


1437. హజ్రత్‌ అబూహురైరా (రజి) ౮౬౩ 9 ఓయు. 1లో 

గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త :1౮ (పప! ఘః హత! రట 
(సల్లం) ఒకసారి, “ముఫర్రిదూన్‌లు 
మించిపోయారు' అని అన్నారు. ఆ 
మాట విని సహచరులు, “ముఫర్రి 
దూన్‌లు అంటే ఎవరు దైవప్రవక్తా?” 


IU తీ! రయి తరువా! Us; 
క త్‌ ఆ 
వ TS Ady stn 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 388 ర కలా 


అని అడిగారు. అందుకు ఆయన 1! యి “oii : తుం ల 


సమాధానమిస్తూ, “దేవుణ్ణి అత్య WU gi 3 WIG | 5, 
ధికంగా స్మరించే స్త్రీ సి పురుషులు” అని ee Cree sey 
చెప్పారు. (ముస్తిం) ' 


(సహీహ్‌ ముస్టింలోని జిక్ర దుఆల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ఈ హదీసులో ముఖ్యంగా రెండు విషయాలు బోధించబడ్డాయి. ఒకటి; దేవుణ్ణి 
అత్యధికంగా స్మరించటం అత్యంత విశిష్టమైన పుణ్యకార్యం. దేవుణ్ణి అత్యధికంగా స్మరించేవారు 
ప్రళయదినాన పుణ్యం రీత్యా అందరికంటే ముందుంటారు. రెండోది; దేవుణ్ణి స్మరించేవారు, 
దైవానికి విధేయత చూపేవారు- వారు స్ర్తీలయినా, పురుషులయనా ఇద్దరికీ సమానమైన 
పుణ్యం లభిస్తుంది. దైవస్మరణకు, దైవవిధేయతకు లభించే పుణ్యంలో లింగపరమైన ఎలాంటి 
వివక్షత చూపబడదు. 
1438. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
జాబిర్‌ (రజి) తెలియజేశారు: అన్నిటి 
కంటే శ్రేష్టమైన దైవస్మరణ “లా ఇలాహ 


Ca డూ or రు - EA 
clo) (ఏ! J “WW! Y మ క an 
ఇల్లల్లాహ్‌' అని పలకటం. రూ యా లేక్స్‌ జమున 
(తిర్మిజీ-హనన్‌) 

(సుననె తిర్మిజీలోని దావాల్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

హదీసులో పేర్కొనబడిన వచనం ఎకేశ్వరోపాసనా సిద్ధాంతానికి పునాది లాంటిది. 
అందుకే దీన్ని అత్యంత శ్రేష్టమైన దైవస్మరణగా పేర్కొనటం జరిగింది. పోతే కొంతమంది 
పండితులు ఈ ఒక్క వచనాన్ని మాత్రమే శ్రేష్టమైన దైవస్మరణగా పేర్కొంటే అందులో 
“ముహమ్మద్‌ రసూలుల్లాహ్‌' అనే వచనం కూడా ఉందనీ “లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మద్‌ 
రసూలుల్లాహ్‌' అనే మొత్తం వచనం శ్రేష్టమైన దైవస్మరణ' అవుతుందని అభిప్రాయపడ్డారు. 
1439. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ బుస్‌ 
(రజి) కథనం: (దైవప్రవక్త సన్నిధిలో) 
ఒక వ్యక్తి, 'దైవప్రవక్తా! ఇస్తాం ఆదే 


p> రాయే! he ey Erg 


OE నరక కడా త యు స్టా 


శాలు నాకు చాలా ఎక్కువగా 
కనిపిస్తాయి. కనుక నను స్థిరంగా 


వ ప 1 wm డో వీ ర 


హ్‌ 
౮ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 389 GAIN 


ఆచరించదగిన ఆచరణ ఒకటి నాకు తమన! 155.55 bs మీట 
తెలపండి అని కోరాడు. అందుకాయన [ 
“నీ నోరు ఎల్లప్పుడూ దైవస్మరణలో 
లీనమై ఉండేలా చూసుకో అని 
ఉపదేశించారు. (తిర్మిజీ-హసన్‌) 
(సుననె తిర్మిజీలోని దావాత్‌ ప్రకరణం) 


ఫట = ‘JU 


ముఖ్యాంశాలు 


మూలంలో “షరాయివు' అనే పదం వచ్చింది. అది షరీఅతున్‌ అనే పదానికి బహు 
వచనం. దేవుడు నిర్ణయించిన ఆదేశాలు అని దాని భావం. దైవాదేశాల్లో కొన్ని విధులు (ఫర్ట్‌లు), 
మరికొన్ని ముస్తహబ్‌లు, ఇంకొన్ని నఫిళ్లు (స్వచ్చంద సత్కార్యాలు) ఉన్నాయి. విధుల్ని ఎట్టి 
పరిస్థితుల్లోనయి నా నిర్వర్తించాల్సిందే. అందులో ఎలాంటి మినహాయింపూ ఉండదు. అలాగే 
దేవుని ప్రసన్నతను బడయటానికి, దైవసామోప్యాన్ని చూరగొనటానికి ముస్తహబ్‌లు, నఫిళ్లు 
కూడా పాటిస్తూ ఉండటం మంచిది. కాని సామాన్యప్రజలకు వీటిని గురించి చెబితే వారు 
“ఇన్ని ఆదేశాలు పాటించాలా?'అని బెదిరిపోవచ్చు. సాధారణంగా వారు ఫర్ట్‌ మరియు సున్నత్‌లతో 
సరిపుచ్చుకోవాలనుకుంటారు. ఈ హదీసులో పేర్కొనబడిన వ్యక్తి ఆ బాపతే. అందుకే దైవప్రవక్త 
(సల్లం) అతనికి నిత్యం నోటిని దైవస్మరణలో లీనం చేసుకోమనీ, అంటే నిత్యం దైవాన్ని స్మరిస్తూ 
ఉండమని బోధించారు. నఫిల్‌ ఆరాధనల్ని చూసి బెదిరిపోనవసరం లేదు. నిత్యం దైవస్మరణలో 
నిమగ్నమై ఉంటే సరిపోతుంది అని చెప్పటమే ఆయన ఉద్దేశ్యం. 


1440. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం మూ ఉష! ప ఇడా రిం - 188 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ౩ ఫడు. : ౮5 పః :0క పల రో 
ప్రవచించారు: ఎవరయితే “సుబ్‌హా 
నల్లాహి వబిహమ్టిహీ' అని అంటారో 
వారి కోసం స్వర్గంలో ఒక ఖర్జూరపు 
చెట్టు నాటడం జరుగుతుంది. 
(తిర్మిజీ - హనన్‌) 
(సుననె తిర్మిజీలోని దావాత్‌ ప్రకరణం) 


స్ట. యు పటే తమన పు 
సీయూ యయా Jy gia 


ముఖ్యాంశాలు 


దేవుని స్వర్గం ఎంత విశాలమైనదంటే దాన్ని మనం మాటల్లో వర్ణించలేం. కనుక దేవుణ్ణి 
స్తుతించటం, ఆయన పవిత్రతను కొనియాడటం మూలంగా స్వర్గంలో చెట్టు నాటబడటం 


https://teluguislam.net - https://telugudua.net 


390 హ్తడుతుడు 
అసాధ్యమేమిో కాదు. కనుక నిజంగా అలా జరుగుతుందని చెప్పటంలో ఎలాంటి సంశయం 
అక్కర్లేదు. అయితే కొంతమంది పండితులు ఇక్కడ దీని భావం పుణ్యప్రాప్తి అనీ, అది కూడా 
చాలా ఎక్కువ పుణ్యం లభిస్తుందని చెబుతారు. 


వాదీను కిరణాలు-2 


1441. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రవచించారు: నాకు మేరాజ్‌ 
యాత్ర చేయించబడిన రాత్రి నేను 
ఇబ్రాహీమ్‌ (అలైహి)ని కలిశాను. అప్పు 
డాయన నాతో ఇలా అన్నారు: ముహ 
.. మ్మద్‌ (సల్లం)! మో అనుచర సమా 
జానికి నా తరపున సలాం చెప్పండి. 


ArH) 


న... 

హో (5 దవే RE a O25 06: dG 
రంగ. Mt రజ స్మ శ్ర! మ 
SALES heh; GAN 
de: whe Sls bus Gls టి! స 


5 20; 


నర. | ‘arr! YY AL, cdl 


rr వలీ gle ely, 


ఇంకా వారికి ఇలా తెలపండి: స్వర్గం 
లోని మట్టి శుద్ధమైనది. అక్కడి నీళ్ళు 
తీయగా ఉంటాయి. అదో చదును 
మైదానం. “సుబ్‌హానల్లాహి ఎతనామ్యు 
లిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహ్‌ "అని 
అంటే అక్కడ ఒక చెట్టుని నాటు 
కున్నట్లే. (తిర్మిజీ-హనన్‌) 
(సుననె తిర్మిజీలోని దావాత్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
దేవుణ్ణి స్తుతించటం, ఆయన పవిత్రతను కొనియాడటం మూలంగా చదును మైదానంగా 
ఉండే స్వర్గం చెట్లతో, మొక్కలతో సస్యశ్యామలమైపోతుంది. ఎవరు ఎంత ఎక్కువగా దైవాన్ని 


స్మరిస్తారో వారికి లభించే స్వర్గం అంతే ఎక్కువగా చెట్లతో నిండుగా సస్యశ్యామలంగా 
ఉంటుంది. 


1442. హజ్రత్‌ అబూ దర్గా (రజి) ఉస బక! ల పము - \EEY 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) పోస ; జ్ఞ | లేడ 06 రకపు 
ఒకసారి (తన సహచరులకు ప్రబోధిస్తూ న. ee ఉత కు 
ఇలా అన్నారు:) “మో ఆచరణలో (కం i యు 
ఒకదాని "గురించి నేను మికు “గ జో = భో య 
తెలుపనా? అది మో ఆచరణలన్నిటి 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 391 


కంటే శ్రేష్టమైనది. మీ యజమాని 
దృష్టిలో అత్యంత పవిత్రమైనది. అన్నిం 
టికంటే ఎక్కువగా మో అంతస్తుల్ని 
పెంచుతుంది. మోరు (దైవం కోసం) 


వెండి బంగారాలు ఖర్చు పెట్టటం కన్నా 


శ్రేష్టమైనది. మోరు శత్రువులతో తలపడి 
మోరు వారి మెడలు నరకటం వారు 
మో మెడలు నరకటం కన్నా ఎంతో 
గొప్పది.” 

అందుకు సహచరులు “తప్పకుండా 
తెలియజేయండి” అన్నారు. దాని 
కాయన ఆ ఆచరణ దేవుణ్ణి స్మరిం 
చటంి (తిర్మిజీ - 
హాకిమ్‌. అబూ అబ్బుల్లాహ్‌ దీని ఆధా 
రాలు దృఢమైనవని అన్నారు) 


అని అన్నారు. 


ర: లో నో 553 ails యు! GW} 


pul జ pene (మ 


:JG Sy AWE 9! Por 
JG hh! ఫు AIG శు! 55) 
wpe sll dle yf ఆలీ! 


(నుననె తిర్మిజీలోని దావాల్‌ అధ్యాయాలు, 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు కూడా దైవస్మరణ విశిష్టతను వెల్లడిస్తోంది. ఏ మంచిపనికయినా ఆధారం 


దైవస్మరణే. సత్కార్యాలను చిత్తశుద్ధితో, ఆపేక్షతో చేసినప్పుడే అవి ఆమోదించబడతాయి. దైవాన్ని 
స్మరించకుండా, దైవాభీష్టాన్ని లెక్కలోకి తీసుకోకుండా చేసే ఎంత పెద్ద పుణ్యకార్యమైనా వ్యర్ధ 
మయిపోతుంది. అందుకే ఈ హదీసులో దైవస్మరణను అన్నిటికంటే గొప్ప ఆచరణగా పేర్కొనటం 
జరిగింది. 
1443. హజ్రత్‌ సాద్‌ బిన్‌ అబూ వళ్లాస్‌ 
(రజి) కథనం ప్రకారం ఒకసారి ఆయన ష్‌; “| Pot ఆ Fs lata ధం 
దైవప్రవక్త (సల్లం)తోపాటు ఓ మహిళ _ a 5 య. వ ils Fr 
ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో ప 55.2 
lle యేం pl ve dels Ju rr రా 
ఆమె ముందు టెంకాయలు (లేక) i న సం 
త్య క 4 = ds 3 
కంకర్రాళ్ళు పడివున్నాయి. వాటితో న్‌ Ja స లా 


ves gl gr 42 sey VEY 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 392 


ఆమె లెక్కపెట్టుకుంటూ “సుబ్‌హా 
నలా సుబ్‌హానల్లాహ్‌” అని 
అంటోంది. అది చూసి దైవప్రవక్త 
(సల్లం) ఆమెతో, దీనికంటే సులువైన 
(లేక) దీనికంటే శ్రేష్టమైన వచనాలు 
తెల్పనా? (నువ్వు ఈ విధంగా 
పఠించు:) “దేవుడు ఆకాశాల్లో సృష్టిం 
చిన వస్తువులకు సమానంగా నేను 
దేవుని పవిత్రతను కొనియాడు 
తున్నాను. ఆయన భూమిలో సృష్టిం 
చిన వస్తువులకు సమానంగా నేను 
దేవుని పవిత్రతను కొనియాడు 
తున్నాను. ఇంకా భూమ్యాకాశాల 
మధ్యనున్న దేవుని సృష్టితాలకు 
సమానంగా నేను ఆయన పవిత్రతను 
కొనియాడుతున్నాను. ఆయన పుట్టిం 
చబోయే వస్తువులకు సమానంగా 
ఆయన పవిత్రతను కొనియాడు 
తున్నాను.” అలాగే అల్లాహు అక్బర్‌, 
అల్‌హమ్దులిల్లాహ్‌, లా ఇలాహ ఇల్ల 
ల్లాహ్‌, లా హెలవలా ఖువ్వత ఇల్లా 
బిల్లాహ అనే వచనాలను కూడా (పరిం 
చాలి). (తిర్మిజీ-హనన్‌) 


రన శారా 


న LE ew 
A dE, టీ! gp Ge మ 
య SE 
AMI యు గ్ర a, పడ 
యప యన పు న్యు యి పమ 
ls) త్తు పప ఉం స] పు 053 

ప i ?లేళు gle ll 


(సుననె తిర్మిజీలోని దావాల్‌ అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


షేఖ్‌ అల్‌బానీ (రహ్మలై) “అజ్ఞయిఫా' అనే గ్రంథంలో ఈ హదీసుని బలహీనమైనదిగా 
పేర్కొన్నారు. ఇమామ్‌ తిర్మిజీ దీనిని “హసన్‌' కోవకు చెందినదని పేర్కొనగా ఇమామ్‌ ఇబ్నె 


ఓసీ 


హిబ్బాన్‌ 'సహీహ్‌'గా పరిగణించారు. అయితే ఇక్కడ షేఖ్‌ అల్‌బానీ (రహ్మలై) ఇచ్చిన వివరాలు 
కాస్త గమనార్హమైనవి. ఆయన అభిప్రాయం ప్రకారం ఈ మొత్తం హదీసు జయీఫ్‌కాదు. 


https://teluguislam..net - https://telugudua.net 


వూదీసు కిరణాలు -2 393 ర గారూ 


ఇందులోని “టెంకాయలు, కంకర్రాళ్ళు అనే పదాలు తీసేస్తే అప్పుడది “సహీహ్‌ హదీసే 
అవుతుంది అని అంటారాయన. ఈ హదీసుని ఇమామ్‌ ముస్లిం తన 'సహీహ్‌' గ్రంథంలో 
జువైరియా (రజి.అన్‌హా) ఆధారంగా వెలికితీశారు. (మరిన్ని వివరాలకు షేఖ్‌ అల్‌బానీగారిచే 
పరిశోధిత రియాజుస్సాలిహీన్‌ గ్రంథం చూడండి) 


1444. హజ్రత్‌ అబూమూసా (రజి) ఉం టిలో తాం NEE 
కథనం: దైవప్రవక్త (సల్లం) నాతో “నేను 1) జత రట 06 :0త షక 
నీకు స్వర్గనిధుల్లోని ఒక నిధి గురించి , ద్క అనే! య Re JE తగ 
. తెలుపనా?” అని అన్నారు. నేను “తప్ప క హస 
కుండా తెలపండి దైవప్రవక్షా!” అని ॥ " 
అన్నాను. అందుకాయన “లాహౌల 
వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్‌' (అనే 
పలుకే ఆ నిధి) అని చెప్పారు. 
(బుఖారీ-ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని దావాత్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని జిక్ర్‌ దుఆల 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో 'లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్‌' అనే వచనాన్ని స్వర్గనిధిగా 
పేర్కొనటం జరిగింది. అంటే అది స్వర్గంలోని. అత్యంత అమూల్యమైన సంపద అన్నమాట. 
ఈ వచనాన్ని పఠించేటప్పుడు మనిషి తన నిస్సహాయతను వెలిబుచ్చుతాడు, సకల శక్తి 
సామర్థ్యాలు దేవుని నుండే వస్తాయని ప్రకటిస్తాడు. ఈ విషయాన్ని దేవుడు అమితంగా 
ఇష్టపడతాడు. అందుకే ఆ వచనపఠనానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. పోతే ఆ వచనం 
భావం ఏమిటంటే- మనిషి తనకు తానుగా ఏదీ చేయలేడు. ఎదైనా మంచిపని చేయాలన్నా 
లేక ఎదయినా చెడు పని నుండి కాపాడుకోవాలన్నా కేవలం దేవుని సంకల్పం, ఆయన కల్పించే 
అవకాశాలతోటే సాధించగలుగుతాడు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 394 Slat, 


245వ అధ్యాయం 


126 LysU టయ Al 555 రత్త _- ౪60 
లర als U3 (mes ry takai; 
తవ సు అపి మ్య ఈ 


నించొని, కూర్చొని, పడుకొని, వుజూలేని స్థితిలోనయినా, 
లైంగిక ఆశుద్దావస్థలోనయినా, బహిష్టు సి సీతిలోనయినా 
దైవస్కరణ చేయవచ్చు. అయితే లైంగిక అశుద్దులు, బహిష్టు 
స్త్రీలు ఖుర్‌ఆన్‌ పురించకూడదు 


జీ ow 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: గ్రహ త త్ర శ! > JG al 0G 
భూమీ ఆకాశాల సృష్టిలో, రేయింబవళ్ళు ఒకదాని సే ఆవ్‌ (పర J యమ్‌ ts 
తర్వాత ఒకటి రావడంలో, నిలుచున్నా, 
కూర్చున్నా, పరుండినా అన్నివేళలా అల్లాహ్‌ను 
స్మరించే వారున్నూ, భూమీ ఆకాశాల నిర్మాణం 
గురించి చింతన చేసేవారున్నూ అయిన వివేక 
వంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. 
(ఆలి ఇమ్రాన్‌: 190-197) 


(స Ahn Ses 1 


యేడు షప వ్వ! @ 
DA Ne: PADS 


ముఖ్యాంశాలు 
మనిషికి మూడే మూడు స్థితులుంటాయి. అతను నించొని ఉంటాడు. (నడుస్తున్నప్పుడు 
కూడా మనిషి నించొనే ఉంటాడు) లేదా కూర్చొని ఉంటాడు. అదీ లేదంటే పడుకొని ఉంటాడు. 
దేవుణ్ణి తెలుసుకున్న జ్ఞానోదయులు ఈ మూడు స్థితుల్లోనూ అంటే సర్వకాల, సర్వావస్థల్లోనూ 
ఆయన్ని స్మరిస్తూ ఉంటారు. 
1445. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) ఏ4! హు se ey 1880 
కథనం: దైవప్రవక్త (సల్లం) అన్ని వేళలా 4! pe స్తవ! కా 6 EE 
దైవాన్ని స్మరిస్తూ ఉండేవారు. (ముస్లిం, : 
యాట పడా! ట్య 
(సహీవ్‌ ముస్తింలోని హియజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
లైంగిక అశుద్ధావస్థలో, బహిష్టు స్థితిలో ఖుర్‌ఆన్‌ పఠించటం ధర్మసమ్మతమేనని 


https://teluguislam.net - https://telugudua.net 


395 GANG, 


హదీను కిరణాలు -2 


చెప్పేవారు ఈ హదీసుని నిదర్శనంగా చూపుతారు. వీరిలో ఇమామ్‌ బుఖారీ లాంటివారు 
కూడా ఉన్నారు. దైవప్రవక్త (సల్లం) కొన్ని సందర్భాల్లో శుద్ధావస్థలో ఉంటారు. మరికొన్ని 
సందర్భాల్లో అశుద్ధ్దావస్థలో (అది వుజూలేని స్థితి అయినా లేక లైంగిక అశుద్దావస్థలోనయినా) 
ఉంటారు. ప్రవక్త (సల్లం) ఎల్లప్పుడూ దేవుణ్ణి | స్మరించేవారంటే పై పె రెండు స్థితులూ అందులోకి 
వచ్చేస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే దైవస్మరణ (జిక్రుల్లాహ్‌) అన్నప్పుడు “ఖుర్‌ఆన్‌ పఠనం” 
కూడా అందులోకి వచ్చేస్తుంది. అందుకే షేఖ్‌ అల్‌బానీగారు ఇమామ్‌ నవవీ (రహ్మలై)గారి ఈ 
అధ్యాయపు శీర్షికను (అంటే అందులోని “లైంగిక అశుద్భులు, బహిష్టు స్రీలు ఖుర్‌ఆన్‌ 
పఠించకూడదు' అనే విషయాన్ని) విమర్శించారు. ఈ విధమైన మినహాయింపుకు హదీసుల్లో 
ప్రామాణికమైన ఆధారాలేవీ లేవనీ, ఈ మినహాయింపు సదరు అధ్యాయంలోని ఆయిషా 
(రజిఅన్‌హా) హదీసుకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు (అల్‌బానీ గారిచే పరిశోధిత 
రియాజుస్సాలిహీన్‌ గ్రంథం చూడండి). ఈ అభిప్రాయాన్ని కలిగివున్న వారి దృష్టిలో లైంగిక 
లేక బహిష్టు అశుద్ధావస్థలో ఖుర్‌ఆన్‌ పఠించకూడదనే హదీసులు ఆధారాల రీత్యా బలహీనమైనవి 
లేదా వ్యాఖ్యానించ దగ్గవి. కనుక అలాంటి హదీసుల ద్వారా ఆ విషయం బోధపడదు. 


ఇతర పండితులు అలాంటి హదీసులు ఆధారాల రీత్యా బలహీనమైనప్పటికీ తమ 
ఆచరణకు వాటిని ఆధారాలుగానే భావిస్తున్నారు. అదీగాక ఆ హదీసులు వారి దృష్టిలో మరీ 
బలహీనమైనవి కూడా కావు. ఇంకొందరు పండితులయితే వాటిని హసన్‌ కోవకు చెందిన 
హదీసులుగా భావిస్తున్నారు. ఏమైనప్పటికీ ఆధారాల రీత్యా మొదటి అభిప్రాయమే దృఢంగా 
ఉంది. అయితే ఖుర్‌ఆన్‌ గ్రంథ గౌరవోన్నతుల దృష్ట్యా రెండవ అభిప్రాయం కూడా సరైనదేనని 
చెప్పాల్సి వస్తుంది. వీటి మధ్య సమరసమైన మార్గం కూడా ఉంది. అదేమిటంటే అనివార్య 
పరిస్థితుల్లో మొదటి అభిప్రాయానికి అనుగుణంగా నడచుకోవాలి. అంటే గత్యంతరం లేకపోతేనే 
తప్ప అశుద్దావస్థలో ఖుర్‌ఆన్‌ పరించకూడదు. పోతే సాధారణ పరిస్థితుల్లో రెండవ అభిప్రాయానికి 
అనుగుణంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఖుర్‌ఆన్‌ పఠించాలి. వాస్తవం అల్లాహ్‌కే బాగా తెలుసు. 


1446. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రనక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: మీలో ఎవరైనా 
తన భార్య దగ్గరికి (సంభోగం నిమిత్తం) 
వెళ్ళినప్పుడు “అల్లాహ్‌ పేరుతో ప్రారం 
భిస్తున్నాను. అల్లాహ్‌! మమ్మల్ని షైతాన్‌ 
నుంచి రక్షించు. (ఈ సంభోగం 
మూలంగా) నీవు మాకు ప్రసాదించే 
సంతానాన్ని కూడా షైతాన్‌ నుంచి 


ag: 36 పరం ఉట 


మహ్‌ టు! ea న. రత టవ! Gi | 


wl 


కట. = సీవీ! అ Sh! 


తో జీల 


టం రు ఫట బి పే యట్లు గ్రిప్‌ 


https://teluguislam.net - https://telugudua.net 


. యా Syn 10 
వాదీను కిరణాలు -2 396 saath 


రక్షించు” అని వేడుకుంటే, వారికి 
కలగబోయే సంతానానికి షైతాన్‌ 
ఎలాంటి నష్టం చేయజాలడు. 
(బుఖార్‌-ముస్తిం) 
(నహీహ్‌ బుఖారీలోని నృష్టిప్రారంభ ప్రకరణం- సహీహ్‌ ముస్తింలోని నికావా 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


భార్యతో సంభోగించినప్పుడు పైన పేర్కొనబడిన విధంగా ప్రార్థించుకోవాలి. అలా 
చేస్తే తామూ మరియు తమకు పుట్టబోయే సంతానం షైతాన్‌ కుయుక్తుల నుండి సురక్షితంగా 
ఉంటారు. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


246వ అధ్యాయం 


397 


Ped నే లి తీ లీ ” తో 
BU a మయ WE ULL. YE 


నిద్రపోయేటప్పుడు, నిద్ర మేల్మొన్నప్పుడు పఠించే దుఆ 


1447. హజ్రత్‌ హుజైఫా మరియు 


అబూజర్ర్‌ (రజి)ల కథనం: దైవప్రవక్త 


(సల్లం) (నిద్రపోవటానికి) పడకమోద 
వాలినప్పుడు ఇలా వేడుకునేవారు: 


“అల్లాహి! నీ పేరుతోనే మరణిస్తు 


న్నాను. తిరిగి నీ పేరుతోనే బ్రతుకు 
తాను.” 


నిద్ర మేల్కొన్న తర్వాత ఇలా ప్రార్థిం 
చేవారు: “మమ్మల్ని మరణింప జేసిన 
తర్వాత తిరిగి బ్రతికించిన దేవునికే 
స్తోత్రం శోభిన్తుంది. మనమంతా 
ఆయన వైపుకే వెళ్ళవలసి ఉంది.” 
(బుఖారీ) 


25. 


ముఖ్యాంశాలు 


5 ఆ క ఎ 

వత! రల రర వ్వ వట 4! క 
aA తాట Jb ఓ! లా! త 13] 
Wb :06 య. yl; ee 
<3 న. త్వా! a 


18 


(సనహిహ్‌ బుఖారీలోని దావాత్‌ ప్రకరణం) 


ఉదయం సాయంత్రం ఇలాంటి ప్రార్ధనలు చేసుకుంటూ ఉంటే దేవుణ్ణి జ్ఞాపకం 
పెట్టుకోవటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. 


ఇ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


247వ అధ్యాయం 


398 


RITA 


ఆయ త్రమే! Ge pi రిథం TEV 
చో USI be lls టం! 
దైవస్మరణ సమావేశాలు ఎంతో పుణ్యప్రదమైనవి. అలాంటి 


సమావేశాలకు హాజరవుతూ ఉండటం అభిలషణీయం, 
అకారణంగా వాటిని వదలిపెట్టడం అవాంభనీయం 


దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 
“తమ ప్రభువు ప్రసన్నతను అర్థిస్తూ ఉదయం, 
సాయంత్రం ఆయనను వేడుకుంటూ ఉండే వారి 
సాహచర్యం పట్ల నీ హృదయాన్ని సంతృప్తి 
పరచుకో. వారి నుండి నీ దృష్టిని ఎమాత్రం 
మరల్చకు.” (కహాఫ్‌:28) 
ముఖ్యాంశాలు 
ప్రభువు డ 


తల బో వో కల ఖా gr 


pas? ge a! dU 
పుష్ప gb బమవ య Sew al 
య ప ఫ్‌ షేపు 
OYA: Cris 


పసన్నతను ఆశించేవారిని నిర్లక్ష్యం చేసి ప్రభువు ధ్యానం విషయంలో 


ఎమరుపాటుకు లోనయినవారి వైపు దృష్టి మళ్ళించకు, వారు ఎంత స్థితిపరులైనా సరే; అని 


పైదై దెవసూక్తికి భావం. 


1448. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా ప్రవచించారు: కొంతమంది 
దైవదూతలు దైవస్మరణ చేసేవారిని 
వెతుక్కుంటూ దారుల్లో తిరుగుతూ 
ఉంటారు. ఎక్కడయినా ఎవరయినా 
దేవుణ్ణి స్మరిస్తూ వారికి కనిపిస్తే వారు 
తోటి దూతల్ని పిలుస్తూ, “ఇలా రండి. 
మోరు వెతుకుతున్న వారు ఇక్కడు 
న్నారు” అని అంటారు. అంతేకాదు, 
మొదటి ఆకాశం వరకు వారిని తమ 


Ale) Sh gl dey - 1804 

ఎర వమ ఎ! క క ల 
Sok త్రుటి! ఆ రసల iG 9 
ar SK Us iss ఏక Si Bl 
తడ sl! పీప్‌ 1356 నస్‌ 
యు నం. లో! య టో 
Js ol FY - ఆశ్‌ అలయ 


శ త 


వ. క ¥ ర 


<7 8 శీ లో <r ౮ ల్‌ oe ఈ 
ROMY bylaw FORCE 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


రెక్కలతో కప్పివేస్తారు. (ఆ తర్వాత 
వారు అక్కణ్గుంచి దేవుని వద్దకు వెళ్ళి 
నప్పుడు) దేవుడు వారిని “నా దాసులు 
ఏమంటున్నారు? అని అడుగుతాడు. 
వాస్తవానికి వారేమంటున్నారో దేవునికి 
బాగా తెలుసు. దానికి సమాధానంగా 
దైవదూతలు, 'వారు నీ పవిత్రతను కొని 
యాడుతున్నారు. నీ గొప్పదనాన్ని 
చాటుతున్నారు. నిన్ను స్తుతిస్తున్నారు. 
నీ బె నృత్యాన్ని పొగుడుతున్నారు” అని 
చెబుతారు. “వారు నన్ను చూశారా?” 
అని అడుగుతాడు దేవుడు. దానికి 
దూతలు, “దైవం సాక్షి! వారు నిన్ను 
చూడలేదు” అని చెబుతారు. ఒకవేళ 
వారు నన్ను చూస్తే అప్పుడెలా 
ఉంటుంది వారి పరిస్థితి? అని అడుగు 
తాడు దేవుడు. “వారు గనక నిన్ను 
చూస్తే మరింత ఎక్కువగా నిన్ను 
ఆరాధిస్తారు. నీ బెన్నత్యాన్ని పొగుడు 
తారు. నీ పరిశుద్ధతను కొనియాడు 
తారు అంటారు దూతలు. దేవుడు 
(మళ్ళీ) “వారికి ఏం కావాలట? అని 
అడుగుతాడు. “నువ్వు వారికి స్వర్గం 
ప్రసాదించాలట' అని చెబుతారు 
దూతలు. “వారు స్వర్గాన్ని చూశారా? 
అని అడిగితే “దైవం సాక్షి! వారు చూడ 
లేదు' అని చెబుతారు దూతలు. 
అప్పుడు దేవుడు మళ్ళీ అడుగుతాడు, 
“వారు గనక స్వర్గాన్ని చూస్తే అప్పుడెలా 


399 


bls Y ర్వా JHE J Jas 
de ob J రట ఏ 
ise ము మ! is ఏలే ఎ డ్‌ 
ee WS; Mas ధు ష్‌ 
A de tlt 34 Jy 
Js వర్తన id ప్లు! CEN 
తాళ తస న రష్‌ రత Gh; 
FES Dy 0౮ యే ఆ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


ఉంటుంది. వారి పరిస్థితి?” అని. 
“(దేవా!) ఒకవేళ విరు గనక స్వర్గాన్ని 
చూస్తే, దాన్ని పొందాలనే ఆశ, కోరిక 
శ్రద్ధాసక్తులు వీరిలో మరింత పెరిగి 
పోతాయి” అని చెబుతారు దూతలు. 
“సరే, వారు దేని నుంచి శరణు వేడు 
కుంటున్నారు?” అని అడుగుతాడు. 
“వారు నరకాగ్ని నుండి శరణు వేడు 
కుంటున్నారు” అని చెబుతారు 
దూతలు. “అసలు వారు ఆ నరకాన్ని 
చూశారా? అని అడుగుతాడు దేవుడు 
మళ్ళీ. “లెదు, దైవం సాక్షి! వారు దాన్ని 
చూడలేదు' అని చెబుతారు దూతలు. 
“ఒకవేళ చూస్తే అప్పుడెలా 
ఉంటుంది?” అని అడిగితే, దూతలు 
“వారు గనక దాన్ని చూస్తే దాని నుండి 
ఇంకా పారిపోతారు. దానికి ఇంకా 
భయపడతారు అని చెబుతారు. 
అప్పుడు దేవుడు, 'నేను వారిని క్షమి 
స్తున్నాను. ఇందుకు మిమ్మల్ని సాక్షు 
లుగా నిలబెడుతున్నాను' అంటాడు. 
దానికి దూతల్లో ఒకడు సందేహ 
పడుతూ, “(దేవా!) వారిలో ఒకతను 
ఏదో పనిమోద వచ్చి (కూర్చున్నాడు). 
నిజానికి అతను (ముందు నుంచి) 
వారితో పాటు లేడు” అని చెబుతాడు. 
ఆ మాట విని దేవుడు ఇలా ప్రకటి 
స్తాడు: దేవుణ్ణి స్మరిస్తూ కూర్చున్నవారు 
ఎలాంటివారంటే వారివెంట కూర్చునే 


400 


రజియ రూక 


PTC PERNT ‘dG tei; 
ib మ్మో ore le మ! 
య స్వ JG. మ (ల యే 
క క ఓటి! రో రక్త 20౪ 
కట న oye 0G "యస్‌ ప్రయ 
లం [ప యో :ర్పీక్త bls డ్‌ 
లే Lee మ! త Gl, బో న. 
య్య లేడు 06.6 అ కవ 
ads “IG 4 ల ప తల 
ఏటా య్య అటు రావ ON అట హుండి! 
ఆట తత ల యమ! సన లత 2 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీనసు కిరణాలు -2 


వారు కూడా (ఆ శుభాలను) పొంద 
కుండా ఉండరు. (బుఖారీ-మున్తిం) 


ముస్టిం గ్రంథంలో హజ్రత్‌ అబూ 
హురైరా (రజి) గారిచే ఉల్లేఖించబడిన 
వేరొక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
రక్షణ కోసం నియమించబడిన దైవ 
దూతలు కాకుండా మరికొందరు 
దూతలు ఉన్నారు. వారు దైవస్మరణ 
సదస్సుల కోసం తిరుగుతూ ఉంటారు. 
ఎక్కడయినా (జనులు) దైవస్మరణలో 
నిమగ్నమై ఉన్న సమావేశం కనిపిస్తే 
వీరు కూడా వారితోపాటు కూర్చుం 
టారు. ఒకరి రెక్కల్ని మరొకరితో 
కలుపుకొని (మొత్తం సమావేశాన్ని) 
చుట్టూర కప్పుకుంటారు. ఆ విధంగా 
మొదటి ఆకాశం వరకు మధ్యలోవున్న 
స్థలం వారితోనే నిండిపోతుంది. ప్రజలు 
అక్కణుంచి శెలవు తీసుకున్న తర్వాత 
దూతలు ఆకాశం వైపు ఎక్కిపోతారు. 
అప్పుడు దేవుడు వారిని అడుగుతాడు: 
“మోరు ఎక్కణ్ణుంచి వస్తున్నారు?” అని. 
వాస్తవానికి వారు ఎక్కణుంచి 
వస్తున్నారో ఆయనకు బాగా తెలుసు. 
ఆ ప్రశ్నకు దూతలు “మేము భువిలో 
వున్న నీ దాసుల దగ్గర్నుండి వస్తున్నాం. 
వారు నీ పవిత్రతను కొనియాడు 
తున్నారు. నీ గొప్పదనాన్ని చాటు 
తున్నారు. నీ ఏకత్వాన్ని కీర్తిస్తున్నారు. 


401 


యాల Bly) sy wale Gia gl 


| అ 5 85 5 హ్‌ 3 ఫ 4 ౯ 
లా అటూ టీ! గ్రాల్స్‌ పక ట్రా ప్రాం 
భ్‌ శిలా తో స లో తా 
పష Es is 4 op :0ో ప్ర రి! 
Ae అ న్నే క తో తో ళ్‌ గ్‌ క 
యస I SU Ie Sy 
క లు క తల క ల్లో జ్‌ 
వ. ఆటో ly ME శీ (nner 
sos Ca న ° జ్‌ లీల 0 se. 
hs వా per Lay peas 
య జే గ ల్‌ లీ ఎల జ లో ఫ్ర జ్‌ 
న (ఏట లర! యి! Dy బిట్ల ఆ 
రీ ళ్‌ జ త లా ల్‌ ౯ 
yee Cele J} (యారు jm 
ei cof ee , sTef he Gee ge 
Cee ర te ileal a3 Je3 5 
wo a a3” 


5555 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 402 


నిన్ను స్తుతిస్తున్నారు. నిన్ను అర్థిస్తు 
న్నారు' అని చెబుతారు. “వారు నన్ను 
ఎం అర్థిస్తున్నారు?' అని అడుగుతాడు 
దేవుడు. “వారు నిన్ను నీ దగ్గరున్న 
స్వర్గం ఇవ్వమని అడుగు తున్నారు” 
అని చెబుతారు దూతలు. “వారు నా 
స్వర్గం చూశారా? అని దేవుడు ప్రశ్ని 
స్తాడు. “లేదు, ప్రభూ! వారు చూడలేదు” 
అని దూతలు జవాబు చెబుతారు. “ఒక 
వేళ వారు దాన్ని చూస్తే ఏమను 
కుంటారు?” అని అడుగుతాడు 
దేవుడు. 


(తర్వాత) దూతలు, వారు నీ శరణు 
వేడుతున్నారు అని చెబుతారు. దానికి 
దేవుడు 'దేన్నుండి నా శరణు వేడు 
తున్నారు' అని అడుగుతాడు. దానికి 
దూతలు సమాధానమిస్తూ, 'నీ అగ్ని 
నుండి” అని చెబుతారు. “వారు నా 
అగ్నిని చూశారా?” అని అడుగు తాడు 
దేవుడు. లేదు, చూడలేదు” అని 
జవాబు చెబుతారు దూతలు. దేవుడు 
మళ్ళీ, “ఒకవేళ వారు నా అగ్నిని చూస్తే 
ఎమనుకుంటారు?' అని అడుగు 
తాడు. 


(తర్వాత) దూతలు, “వారు నీ మన్నిం 
పుని కోరుతున్నారు అని అంటారు. 
అప్పుడు దేవుడు ఇలా ప్రకటిస్తాడు: 
“నేను వారిని మన్నించాను. వారు 
అడిగినది ఇచ్చేశాను. వారు దేన్నుండి 


Gln, - 


WC ge! 
ASU hin; AEs 
a నాక pene G3 :dG 
ib fr బై ల్‌ :dU నో 
క గ Jes Eley 
స్‌ iG వ. IG 


క U Ont ib yen 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


శరణు కోరుకుంటున్నారో ఆ శరణు 
ఇచ్చేశాను.” 


అది విని దూతలు, “ప్రభూ! వారిలో 
ఒక పాపాత్ముడు కూడా ఉన్నాడు. 
నిజానికి అతను అట్నుంచి వెళ్తూవెళ్తూ 
అక్కడ కూర్చున్నవాడే గాని (అతను 
ముందు నుంచి వారివెంట లేడు) అని 
చెబుతారు. దానికి దేవుడు, “నేను 


403 


లయల ప్రవే! స 


GN; 
లతని వసం ee sis రమ లే 
Peres Brera 
wg 5s 4 dys his 
య జటా hel piel; 
లు: రచ JG nl 
య. 
ద UA 


| hed pe 
అతన్ని కూడా క్షమించాను. అక్కడ WE 
కూర్చున్నవారు ఎలాంటి వారంటే 
వారి వెంట కూర్చున్నవారు కూడా (౪ 


శుభాలు) పొందకుండా ఉండరు’ అని 


అంటాడు. 
(నహీహ్‌ బుఖారీలోని దావాత్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని జిక్ర్‌ దుఆల 
(ప్రకరణం, 

ముఖ్యాంశాలు 


దైవస్మరణ జరిగే సదస్సులు, సమావేశాలు ఎంతో పుణ్యప్రదమైనవని ఈ హదీసులో 
చెప్పబడింది. అయితే అసలు ఆ సదస్సులు, సమావేశాల రూపురేఖలు ఎలా ఉంటాయి? 
అనే ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తవచ్చు. అవి హదీసుల్లో వివరించబడని, ప్రజలు తమంత 
తాము ఓ ప్రత్యేక పంథాలో జరుపుకునే సమావేశాలు మాత్రం కావని చెప్పటంలో ఎలాంటి 
సందేహం అక్కర్లేదు. ఉదాహరణకు కొందరు “అల్లాహు హువి అనో, లేక “హువ హఖ్ళున్‌' 
అనో పఠిస్తూ కూర్చుంటారు. హదీసుల్లో ఇలా చేయాలని ఎక్కడా లేదు. మరికొందరు దీపాలు 
ఆర్పేసి పూనకం వచ్చినవారిలాగా ఏదో ఒక వచనం పఠిస్తూ ఊగిపోతూ ఉంటారు. దైవప్రవక్త 
(సల్లం) జీవితంలోగాని ఆ తర్వాత ఆయన సహచరుల విధానంలోగాని వీటికి ఎలాంటి 
ఆధారాలూ కన్పించవు. నిజమైన దైవస్మరణ సమావేశాలు ఏవంటే- వాటిలో స్వయం కల్పిత 
విధానాలుండవు. ఎవరో కొందరు తయారు చేసుకున్న వచనాలు పఠించబడవు. పైగా 
'సుబ్‌హానల్లాహ్‌, అల్‌హమ్దులిల్లాహ్‌, లా ఇలాహ ఇల్లల్లాహ్‌, వల్లాహు అక్బర్‌ అనే వాక్యాలను 
సాధారణ రీతిలో పఠించాలి. ఉదా: నమాజ్‌ తర్వాత వెంటనే సుబ్‌హానల్లాహ్‌, అల్‌హమ్ల్దులిల్లాహ్‌, 
అల్లాహు అక్బర్‌ అని పఠించటం, జుమానాడు మస్టీద్‌లో ఉన్నవారు దేవుణ్ణి స్మరిస్తూ ఖుర్‌ఆన్‌ 
పారాయణం చేస్తూ ఉండాలి. లేదా ధర్మ బోధనలో, ధార్మిక చర్చల్లో నిమగ్నులై ఉండాలి. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1449. హజ్రత్‌ అబూసయీద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఎవరైనా దేవుణ్ణి 
స్మరిన్తూ కూర్చుంటే దైవదూతలు 
వారిని చుట్టుముడుతారు. వారిమోద 
కారుణ్యం కమ్ముకుంటుంది. శాంతి 
(అనగా విశేషమైన దైవనహాయం) 
అవతరిస్తుంది. దేవుడు తన దగ్గరున్న 
వారి సమక్షంలో వీరిని జ్ఞాపకం చేసు 
కుంటాడు. (ముస్టిం) 


404 


RIAD 


hare gl ey ey VEE 

CE వ! లమ లేత YU LEE! త్ర 
ల. 
ధ్‌ ప్రజ! సము స్ప! సిటు 


బటల శ స్తు 


(సహీహ్‌ ముస్తీంలోని జిక్ర్‌ దుఆల ప్రకరణం) 


1450. హ(జత్‌ అబూ వాఖిద్‌ హారిస్‌ 
బిన్‌ జెఫ్‌ (రజి) కథనం: ఒక రోజు 
దైవప్రవక్త (సల్లం) మప్టిద్‌లో కూర్చొని 
ఉన్నారు. ఆ సమయంలో ఆయన 
దగ్గర జనం కూడా ఉన్నారు. అంతలో 
ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. 
వారిలో ఇద్దరు దైవప్రవక్త (సల్లం) వైపు 
వచ్చారు. మిగిలిన ఒకడు తిరిగి వెళ్ళీ 
పోయాడు. ఆ ఇద్దరు దైవప్రవక్త (సల్లం) 
దగ్గరికి వచ్చి నించున్నారు. వారిలో 
ఒకడికి ఆ సమావేశంలో ఖాళీ కనిపిస్తే 
అక్కడ కూర్చున్నాడు. రెండో వ్యక్తి 
అందరి కన్నా వెనుక కూర్చున్నాడు. 
మూడో వ్యక్తి తిరిగి వెళ్ళిపోయాడు. 
సమావేశం ముగిసిన తర్వాత దైవప్రవక్త 
(సల్లం) తన సహచరుల్ని ఉద్దేశ్యించి, 
“ఈ ముగ్గురి గురించి చెప్పమంటారా? 
వీరిలో ఒకడు దేవుని శరణుకోసం 


gi yd sl, gles - 1&0: 

LE i dl Ise తోటి! ss G5 
క్ల య రాట య! sees 
Joli g JU UH 
Jose AGH &| 
టో సేమతే త్స ఆమవ! తత . పు 4 
గ్రామ ‘heals 3230 మేటి! ul; «pls 
EIR FM 
5G ED) అ లమ! ul : పేంటీ! 
AU Al Lot GE Ul, dal 
AA Gt Get Cul, 


నో స! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


వెతికాడు. దేవుడు అతనికి శరణు 
ఇచ్చాడు. రెండోవాడు బిడియపడ్డాడు, 
దానికి దేవుడు కూడా బిడియంగానే 
వ్యవహరించాడు. మూడోవాడు 
వైముఖ్య ధోరణికి పాల్పడ్డాడు. దాంతో 
దేవుడు కూడా విముఖత వహిం 
చాడు ” అని వివరించారు. 
(బుఖారీ-ముస్లిం) 


(సహీహ్‌ బుఖారీలోని విద్యా ప్రకరణం - 


ముఖ్యాంశాలు 


405 


సహీహ్‌ ముస్టింలోని నలాం ప్రకరణం) 


దైవధ్యాన సమావేశాల్లో పాల్గొనటం వల్ల కలిగే శుభం ఈ హదీసుల్లో చెప్పబడింది. 
జనులను ఇబ్బంది పెట్టకుండా సర్దుబాటు చేసు కోవటంలోని శుభం కూడా వివరించబడింది. 
అకారణంగా ఇలాంటి ధార్మిక సమావేశాల పట్ల విముఖత చూపేవారి చర్య ఖండించబడింది. 


1451. హ(జత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం: (ఒకరోజీ ముఆవియా 
(రజి) మప్టిద్‌కు వెళ్ళారు. అక్కడ కొంత 
మంది సమావేశమై ఉండటం చూసి, 
“ఏంటి విశేషం, ఇలా సమావేశము 
య్యారు?” అని అడిగారు. “దైవస్మరణ 
కోసం సమావేశమయ్యాం' అని 
చెప్పారు వాళ్ళు. “దడైవంసాక్షిగా 
చెప్పండి. మిరు సమావేశమయింది 
అందు కోసమేనా?” అని అడిగారా 
యన. అందుకు వారు “(జెను). దాని 
కోసమే మేము సమాచేశమయింది”' 
అని చెప్పారు. అప్పుడు ముఆవియా 
ఇలా అన్నారు: నేను మో చేత 
ఒట్టు వేయించానంటే, అది మీరు 
అబద్దం చెబుతున్నారన్న అనుమా 
నంతో కాదు. దైవప్రవక్త (సల్లం)కు 


ద్రుమ! మజా gl రం - 180! 

వు నట ద్ర: Je dl 5 
‘Js hel ls ల ఓమ 
dé. Tots IG సయ్య! 6 
Elle: iG 93 ౫ Shiu af 


షట యయ! టో! Gi ల 5 స 


రం లో న (eS) Os UG, ఎవ 


https://teluguislam.net - https://telugudua.net 


406 


ర గారూ 


హదీను కిరణాలు-2 


నాకంటే ఎక్కువ సన్నిహితంగా ఉండి, 
నాకన్నా తక్కువ హదీసులు వివరించిన 
వారు ఎవరూ లేరు. (వినండి) ఒకసారి 
దైవప్రవక్త (సల్లం కూడా) తన సహచ 
రులు కొంతమంది ఇలాగే సమావేశమై 
ఉంటే వారిదగ్గరకు వచ్చి, “ఎంటి 
విశేషం, ఇలా సమావేశమయ్యారు?” 
అని అడిగారు. దానికి సహచరులు, 
“దేవుణ్ణి స్మరించటానికి, ఆయన 
మాకు ఇస్తాం మార్గం చూపి మాకు 
మహోపకారం చేసినందుకు మేమా 
యన్ని స్తుతిస్తున్నాం” అని సమాధాన 
మిచ్చారు. దైవప్రవక్త (సల్లం) “దైవం 
సాక్టిగా చెప్పండి. అందు కోసమేనా 
మోరు సమావేశమయింది?” అని 
మళ్ళీ అడిగారు. దానికివారు “దైవం 
సాక్షి! అందుకోనమే సమావేశ 
మయ్యాం” అని చెప్పారు. 


అప్పుడాయన ఇలా అన్నారు: నేను మో 
చేత ఒట్టు వేయించుకున్నానంటే, 
మోరు అబధ్ధం చెబుతున్నారన్న 
అనుమానంతో కాదు, జిబ్రయీల్‌ వచ్చి 
నాతో చెప్పారు. దేవుడు మో గురించి 
తన దూతలముందు గొప్పగా చెప్పు 
కుంటున్నాడట. (అందుకే అసలు 
మోరు ఎం చేస్తున్నారో తెలుసుకుందా 
మని అడిగాను.) (ముస్తీం) 


des die a ల స్తో శ! 
నాలా! ౮ జం ఎలో కోట 
Sik 6 కము! ల) Ju 
re భక Gle SG dl 
సయ! uy an ‘JG sr 
5 | fete idly ఏ6 (ప!) 
ను బల uh 06 
దడ ఉర ల ఆయత్‌ he ఆక! ము 


pis ely. ప! స్‌ 


(సహీహ్‌ ముస్లింలోని జిక్ర్‌, దుఆల ప్రకరణం) 


500 --— 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


248వ అధ్యాయం 


407 న. 


elt రయి! he వమ! LU YEN 
ఉదయం, సాయంత్రం దైవస్మ్మరణ 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 
“ప్రవక్తా! నీ ప్రభువును ఉదయమూ, సాయం 
త్రమూ స్మరించు, లోలోపల వినయంతోనూ 
భయపడుతూనూ, మెల్లగా నోటితో కూడా. 
నిర్లక్ష్యం చేసే వారిలో నీవు చేరకు.” 

(ఆరాఫ్‌: 205) 


భాషావేత్రల అభిప్రాయం ప్రకారం “ఆసాల్‌' 
అనేది అసీల్‌కు బహువచనం. అస్‌ మరియు 
మగ్రిబ్‌ (నమాజుల) మధ్యకాలం అని దాని 
భావం. 


మరోచోట దేవుడు ఇలా అంటున్నాడు: 

“నీ ప్రభువు స్తోత్రంతోపాటు, ఆయన పవిత్రతను 
కొనియాడు, సూర్యుడు ఉదయించే ముందు, 
అస్తమించే ముందు.” (తాహా: 130) 


“ఉదయం, సాయంత్రం నీ ప్రభువుని స్తుతిస్తూ 
ఉండు. ఆయన పరిశుద్ధతను కొనియాడు.” 
(ఆల్‌ మూమిన్‌:55) 


భాషావేత్తల అభిప్రాయం ప్రకారం 'అషియ్యి' 
అంటే సూర్యుడు నెత్తి నుంచి వాలినప్పటి 
నుండి సూర్యాస్తమయం వరకు మధ్యకాలం అని 
అర్థం. 


ఇంకొక చోట దేవుడు ఇలా సెలవిచ్చాడు: 
(దేవుని వెలుగు వైపునకు పోయేమార్గం 
పొందినవారు) ఎ గృహాలను మహోన్నతం 


చేయటానికీ, ఏ గృహాలలో తన నామాన్ని 
స్మరించటానికీ అల్లాహ్‌ అనుమతించాడో ఆ 


శయ Shh షయ య! రం 

Js wil కమ SER: 
( వ్ర తతత సు JUG య్యే 

పము! న Ju [Yo url 
WU 23 Jrel es dey 
So ఆ ఆటు త్తమ జ 
భధ i GS 


Cal చొ లలో ల్‌ 


Ae డ్రం ఏ న త] 
[00 ; p63 LS reels త్ర 
లప iG క్రీము షు! al Ju 
ఆకల? Jw db sys అజ] 


పహ alg చు ద్ర రకపు 


శో, 


రు లనీ శీ కల్‌ 


గక పా =. DWI క 
గంపల I SEY 
pa ICEL ర్తి స్వం Jb, .IrV 
OA వలం) tags 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


గృహాలలో ఉంటారు. వ్యాపారంగాని, క్రయ 
విక్రయాలు గానీ, అల్లాహ్‌ సంస్మరణ విష 
యంలో ఎవరినైతే అశ్రద్ధ వహించేలా చేయవో 
అలాంటివారు ఉదయం, సాయంత్రం ఆయన 
స్తోత్రం చేస్తారు. (నూర్‌: 36) 


“మేము పర్వతాలను అతనికి (దావూద్‌కు) 
లొంగిపోయేలా చేశాము. ఉదయం, సాయంత్రం 
అవి అతనితో పాటు కీర్తన చేసేవి.” 

(సాద్‌: 18) 


ముఖ్యాంశాలు 


408 


పై సూక్తులన్నీ ఉదయం, సాయంత్రం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలని ప్రోత్సహిస్తున్నాయి. 


1452. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఎవరయితే 
ఉదయం మరియు సాయంత్రం 
వందసార్లు 'సుబ్‌హానల్లాహి వ బిహ 
మ్లిహీ' అని పఠిస్తారో, ప్రళయదినాన 
(దేవుని సన్నిధికి) వచ్చేవారిలో వారి 
కంటే గొప్పవారు మరెవరూ ఉండరు. 
వారిలాగా లేక అంతకంటే ఎక్కువ 
సార్లు పఠించినవారు తప్ప. (ముస్లిం) 


Al 5) పెటా లకే bey 180 


edb ప్ర మ త! J) 06 రండు 
eJesy) 4! da: తా దపా ర్ల 
Jat ఈడ! స pays | eo యక స 

15 3106 AM Es 


టే వట్టి 


(సహీహ్‌ ముస్థింలోని జి(్ర్‌ దుఆల ప్రకరణం) 


1453. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
గారే చేసిన మరొక కథనం: ఒక వ్యక్తి 
దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి 
“దైవప్రవక్తా! నిన్న రాత్రి నాకు తేలు 
కుట్టటంతో ఎంత నొప్పయిందను 
కున్నారూ?” అన్నాడు. ఆ మాట విని 
ఆయన, “నువ్వు సాయంత్రంపూట 


లా! Jeo ce JG Wey _ \to¥ 
ర ఊబ til Job నయ క గ్రావీ! 
మక Jub ౮6 ధి సదు యక 


https://teluguislam.net - https://telugudua.net 


409 రం ర 


హదీసు కిరణాలు-2 


“అవూజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి 
మిన్‌ షరి మా ఖలఖ్‌ అని పఠించి 
వుంటే నీకు తేలు కుట్టైది కాదు’ 
అన్నారు. (ముస్లిం) 

(సహీహ్‌ ముస్లింలోని జిక్ర్‌, దుఆల ప్రకరణం) 


ced dl అ ఫం! rel ప్రదా 
2 “He = ల్‌ క్‌ 
piel కలడు ds 6 పిడి పైత 


ముఖ్యాంశాలు 


కలిమాత్‌ అంటే దైవవాక్కు, దేవుని నిర్ణయాలు అని అర్థం. తామ్మాత్‌ అంటే ఎలాంటి - 
లోపాలూ, దోషాలూ లేనివని భావం. స్థూలంగా హదీసులో పేర్కొనబడిన వచనానికి 'సృష్టిరాశుల 
కీడు నుండి నేను తిరుగులేని దేవుని నిర్ణయాల శరణు వేడుతున్నాను' అని భావం. బాధ 
కలిగించే జంతువుల నుండి, మానవుల నుండి రక్షణ పొందటానికి ఇది ఎంతో శ్రేష్టమైన 


ప్రార్థన, 

1454. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) తెల్లవార్లు 
(నిద్ర లేచినప్పుడు) “దేవా! నీ కృపతోనే 
మేము తెల్లవార్పాము. నీ కృపతోనే 
సాయంత్రం వరకూ ఉంటాం. నీ శక్తి 
వల్లనే మేము బ్రతికివున్నాం. నీ శక్తితోనే 
మరణిస్తాం. తిరిగి లేపబడిన తర్వాత 
మేమంతా నీ వద్దకే మరలి రావలసి 
ఉంది అని ప్రార్థించేవారు. సాయంత్ర 
మయినప్పుడు ఈ విధంగా ప్రార్థించే 
వారు: “ఓ అల్లాహ్‌! నీ కృపతోనే మేము 
సాయంత్రం వరకూ ఉన్నాం. నీ శక్తితోనే 
జీవించి ఉన్నాం. తిరిగి నీ శక్తితోనే 
మరణిస్తాం. తిరిగి లేపబడిన తరువాత 
మేమంతా నీ వద్దకే మరలి రావలసి 
ఉన్నది. (అబూదావూద్‌, తిర్మిజీ, హసన్‌) 


జ క్త ద్రవ! రో Wey - 18601 
మ తస? igo 1131 ల, తత 
యుద 43 Mee 3 a] Ow 
సి :JG అహా ly Gy తప 
(ము 43 ued య క. on 
c33l3 | oly) oy య) 
ఎ రాలా జ్తలీరా లత geal 


(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం - నుననె తిర్మిజీలోని దావాత్‌ 


అధ్యాయాలు) 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1455. హజ్రత అబూహురైరా (రజి)గారే 
చేసిన కథనం ప్రకారం ఒకసారి 
అబూబక్ర్‌ (రజి) (దైవప్రవక్త (సల్లం)తో 
మాట్లాడుతూ), “దైవప్రవక్తా! నేను 
ఉదయం, సాయంత్రం చేసుకోవ 
టానికి నాకో ప్రార్థన ఉపదేశించండి” 
అని అడిగారు. అందుకాయన, “ఈ 
విధంగా ప్రార్థించండి. ఉదయం, 
సాయంత్రం, ఇంకా నిద్రపోవటానికి 
పడక మీదకు చేరుకున్నప్పుడు కూడా 
మీరు ఈ ప్రార్థన చేయవచ్చు” అని 
అన్నారు. 

“ఓ అల్లాహ్‌! భూమ్యాకాశాల నిర్మాతా! 
గోచరాగోచరాల జ్ఞానీ! సర్వసష్టికి 
యజమాని అయిన (ప్రభువా! నీవు 
తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని నేను 
సాక్ష్యమిస్తున్నాను. నేను నా మనసులో 
జనించే కీడు నుండి, షైతాన్‌ కీడు 
నుండి, అతను (ప్రేరేపించే షిర్క్‌ నుండి 
'నీ శరణు వేడుకుంటున్నాను.” 
(అబూదావూద్‌, తిర్మిజీ, వానన్‌, 
సహీహ్‌) 


410 


IAD 


Gaal యల! రీ! 1600 

వమన ald st వంతము al క 
టి ల తయ! స్వతో gl 
అస! వ. ఘం లు 
ol Ah AU es I Ls sui 
ర hl trary 
gel 3] lis :06 uss; gli) 
shld ms ము! bp le 


దా హ్రీవాహ్యాయూ ఆతం gh lols 


(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం - నుననె తిర్మిజీలోని దావాల్‌ 


అధ్యాయాలు) 
1456. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) సాయంత్రం 
పూట ఈ విధంగా ప్రార్థించేవారు: 
మేము సాయంత్రం వరకూ (బతికి) 


ఉన్నాం. ఇప్పుడు కూడా సామాజ్యాధి 


hl sy వయో రీ లం = 180% 


JUG ly MEFS: 
AA, తవ్వే ఉప్పు! 
JG ఆము సమత! ను! 3 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


కారం దేవునిదే. స్తోత్రాలన్నీ అల్లాహ్‌కే 
శోభిస్తాయి. అల్లాహ్‌ తప్ప వేరొక 
ఆరాధ్యదేవుడు లేడు. ఆయన ఒక్కడే. 
ఆయనకు సహవర్తులు ఎవరూ లేరు. 


(హదీసు ఉల్లేఖకులు ఇలా అంటు 
న్నారు:) తర్వాతి వచనాలను కూడా పై 
వచనాలతో కలిపి చదవమని దైవప్రవక్త 
(సల్లం) ఆజ్ఞాపించినట్టు గుర్తు. 
“సామ్రాజ్యాధికారం ఆయనదే. స్తోత్రం 
ఆయనకే చెల్లుతుంది. ఆయన 
అన్నిట్‌ పై అధికారం కలవాడు. ప్రభూ! 
నేను నిన్ను ఈ రాత్రిలో వున్న మేలును, 
దీని తర్వాత వచ్చే మేలును అర్థిస్తు 
న్నాను. ఇందులోని కీడు నుండి, దీని 
తర్వాత వచ్చేదాని కీడు నుండి నీ 
శరణు వేడుతున్నాను. ప్రభూ! సోమరి 
తనం నుండి, వృద్దాప్య బాధల నుండి 
. నీ శరణు వేడుతున్నాను. ఇంకా 
నరకాగ్నిలో ఉండే శిక్ష నుండి, 
సమాధిలో ఉండే శిక్ష నుండి నీ శరణు 
వేడుతున్నాను.” 


సాయంత్రం పూట కూడా ఆయన 
ఇలాగే ప్రార్థించేవారు. (అయితే 
ఉదయపు ప్రార్థనలో “అమ్‌సైనా' అనే 
చోట) '“అస్‌బహ్‌నా వ అస్‌బహల్‌ 
ముల్కు లిల్లాహ్‌ (మమ తెల్లవార్పాం. 
ఇప్పటికీ సామాజ్యాధికారం అల్లాహ్‌దే) 
అని పరించేవారు. (ముస్తీం) 


411 


రగా కరా 


పతయ! వ! tdi: ఠం! 
కతు తత టయ యము 
య. call se pj 

ps మమ! pes ప్రా els 
IND 
లట! త లాయ ప్ర తృప! దు న 
మవ JG ells! i తత 
ol) (ఎలప! ol; యం? ; CE 


లం 


(సహీహ్‌ ముస్పింలోని జిక్ర్‌ దుఆల ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


412 GEE 


oe 


dale 


హదీసు కిరణాలు-2 


ముఖ్యాంశాలు 

ఈ వచనాలను ఉదయం, సాయంత్రం, పడుకునేటప్పుడు, తిరిగి నిద్రలేచేటప్పుడు 
పఠిస్తూ ఉండటం అభిలషణీయం. దానివల్ల అల్లాహ్‌ మాత్రమే ప్రభువు, ఆరాధ్య దేవుడన్న 
సంగతి నిత్యం గుర్తుంటుంది. అంతేగాకుండా దేవుని నుండి శ్రేయోశుభాలనూ, ఇహపరాల్లో 
తమకు నష్టం కలిగించే వాటి నుండి ఆయన శరణునూ వేడుకున్నట్లవుతుంది. ఒక మనిషికి 
నిత్యం వాటి అవసరం ఉంటుంది. 
1457. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఖుబైబ్‌ 
(రజి) కథనం: దైవప్రవక్త (సల్లం) నాకు “5 శ్వా! ez Ee) Py Es _ 
“ఉదయం, సాయంత్రం మూడేసిసార్లు క సత్త ఎ! ల టై: JU సలి 
“ఖుల్‌ హువలాహు అహద్‌, ఖుల్‌ 
అవూజు బిరబ్బిల్‌ ఫలఖ్‌, ఖుల్‌ అవూజు 
బిరబ్బిన్నాస్‌' సూరాలు పఠించు. ప్రతి 
వస్తువు కీడు నుండి కాపాడుకోవటానికి 
వాటిని పఠిస్తే చాలు” అని ఉపదేశిం 
చారు. (అబూదావూద్‌, తిర్మిజీ-హనన్‌, 
నహీహ్‌) 


ee = Al he gr -~ \£0oYV 


ల్‌ 
స! 


ఛూ పా త్ర భా! al wt 
లో ఈ యత అ మప ం ప్రైడ్‌ గ్రహ 
‘Jb, fel వ్వ!ఎ al ely) gC 


లోక 


(సుననె అబూదావూద్‌లోని సంస్కార (ప్రకరణం - నుననె తిర్మిజీలోని దావాత్‌ 
అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 


ఈ మూడు సూరాలనూ పూర్తిగా పఠించాలని భావం. ప్రతి సూరాను మూడేసి సార్లు 
పఠించాలి. వీటిని పఠిస్తే ఇతర దుఆలు పఠించకపోయినా ఫర్వాలేదు. వీటి పఠనం మూలంగా 
దేవుడు మానవుల్ని బాధాకరమైన జంతువుల బారి నుండి రక్షిస్తాడు. దైవప్రవక్త (సల్లం) రాత్రిపూట 
పడకమిద వాలిన తర్వాత ఈ సూరాలు పఠించుకొని చేతుల మోద ఊది, ఆ చేతులతో 
వీలైనంత వరకు మొత్తం శరీరాన్ని స్పృశించుకునేవారని ఇతర హదీసుల ద్వారా బోధపడుతోంది. 


1458. హజ్రత్‌ ఉస్మాన్‌ బిన్‌ అపాన్‌ 
(రజి) కథనం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు: ప్రతి 
రోజూ ఉదయంపూట, ప్రతి రాత్రికి 
ముందు సాయంత్రం పూట మూడు 


ప్రకారం 


Ue Os ey 180/4 

క్త శ! లు ౮6 106 ము తు! స 
వయ (5 05 రడ త్రో లత మో ర డు 
Ee gd త ట్య సె గక 


https://teluguislam.net - https://telugudua.net 


వహదీను కిరణాలు-2 413 CANE, 


సార్లు “బిస్మిల్లాహిల్లజీ లా యజుర్రు ఏ $= తో ఎం లీ! లో సడ 
మఅ ఇస్మిహీ షైవున్‌ ఫిల్‌ అర్జి వలా ఫ్యసశే, దరు శే బయ! 
ఫిస్సమాయి వహువస్సమోవుల్‌ అలీమ్‌' , , 
అని పఠించేవారికి ఏ వస్తువూ నష్టం 
కలిగించజాలదు. (అబూదావూద్‌, 


తిర్మిజీ- హసన్‌, నహీహ్‌) 


అ నో జ ఖీ గ్‌ 
3 Selly ౨31౨ | oly fe gs 


(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం - నుననె తిర్మిజీలోని దావాల్‌ 
అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 

హదీనులో పేర్కొనబడిన ప్రార్థనా వచనాలకు భావం ఇది: “నేను ప్రతి వస్తువు కీడు 
నుండి దైవనామ శరణు వేడుతున్నాను. ఆయనకు ప్రతి వస్తువు గురించీ తెలుసు. ప్రతి 
ఒక్కరి విన్నపాలను ఆలకించేవాడూ ఆయనే. తాను స్వయంగా నష్టం కలిగించదలిస్తే తప్ప 
ఆయన రక్షణలో ఉన్నవారికి ఎవరూ నష్టం కలిగించలేరు. కనుక అన్నిరకాల కీడుల నుండి - 
అవి మనుషులు, జంతువుల నుండి కలిగేవయినా లేక జిన్నులు షైతానుల నుండి 
కలిగేవయినా- వాటన్నిటి నుండి ఆ మహిమాన్వితుని పేరు తీసుకునే శరణు వేడటం జరుగు. 
తుంది. 

ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన ప్రార్థనల్ని ప్రతి ముస్లిం ఉదయం సాయంత్రం 
ఆనవాయితీగా పఠిస్తూ ఉండాలి. మనుషులు తమకు తాముగా కల్పించుకునే ప్రార్థనలు, 
దైవస్మరణరీతుల కన్నా ఇవి ఎంతో మెరుగయినవి, శుభవంతమైనవి, మోక్షదాయకమైనవి. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


య! మ పస్‌ 6 ధిక 144 


414 


ల “| ఈ ab, 
లో 


హో జ 


సళ 3 
నిద్రపోయేటప్పుడు చేసే ప్రార్థనలు 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: 


భూమీ ఆకాశాల సృష్టిలో, రేయింబవళ్ళు 
ఒకదాని తర్వాత ఒకటి రావడంలో, నిలుచున్నా, 
కూర్చున్నా, పరుండినా అన్నివేళలా అల్లాహ్‌ను 
స్మరించేవారున్నూ, భూమీ ఆకాశాల నిర్మాణం 
గురించి చింతన చేసేవారున్నూ అయిన 
వివేకవంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. 

(ఆలి ఇమాన్‌: 190-191) 
1459. హజ్రత్‌ హుజైఫా మరియు 
అబూ జర్ర (రజి)ల కథనం ప్రకారం 


జ్‌ 


న aun 


ఘు క లా 
త్రరుకాయ స్హాయత్రప సయ్య దడ 
ల] ళ్ళ య్‌ తమి! త్ర 

OA 4 కలు 


ss 24 6బీ 6 
రే వూ yli> cy 180% 
1] Ln Co భం 


దైవప్రవక్త (సల్లం) పడకపై (నిద్రపోవ 
టానికి) మేను వాల్చినప్పుడు, “దేవా! 
నీ పేరుతోనే నేను బతుకు తున్నాను, 
మరణిస్తున్నాను” అని అనేవారు. 
(బుఖారీ, 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకుముందు “నిద్రపోయేటప్పుడు ఏమనాలి?" అనే అధ్యాయంలో 
కూడా వచ్చింది. ప్రతి మనిషి రాత్రిపూట నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేస్తుంటాడు. నిజానికి 
నిద్రపోవటం ఒకరకంగా మరణం లాంటిది. మేల్కొనటం జీవితం లాంటిది. జీవితం, మరణం- 
ఈ రెండూ దేవుని అధీనంలోనే ఉన్నాయి. ఈ హదీసులో ఆ భావాన్నే బలపరచటం జరిగింది. 
మనిషి ప్రతి రాత్రీ ఈ దుఆను నెమరువేసుకుంటూ ఉంటే అతనికి తన జీవితం దేవుడు 
ప్రసాదించినదనీ, ఆయన ఇష్టాయిష్టాల మీదే తను జీవిస్తున్నాడనీ, ఆయన ఎప్పుడు 
తలచుకుంటే అప్పుడు తన జీవిత దీపం ఆరిపోతుందనీ, కనుక దేవుడు అరువిచ్చిన జీవితాన్ని 
ఆయన అభీష్టానికి అనుగుణంగా గడపాలనీ, ఆయన పట్ల అవిధేయతకు పాల్పడకూడదనే 
విషయాలు ఎల్లప్పుడూ గుర్తుంటాయి. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 415 


1460. హజ్రత్‌ అలీ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) తనకూ 
మరియు ఫాతిమా (రజిఅన్‌హా) కు 
ఇలా ఉపదేశించారు: మిరు మో 
పడకలపై మేను వాల్చినప్పుడు “33 
సార్లు అల్లాహుఅక్బర్‌' అనీ, “33సార్లు ' 
సుబ్‌హానల్లాహ్‌' అనీ, “33సార్లు అల్‌ 
హమ్వులిల్లాహ్‌' అనీ అనాలి. 
మరొక ఉల్టేఖనంలో సుబ్‌హానల్లాహి 
34 సార్లు చెప్పాలి అని ఉంది. ఇంకొక 
ఉల్లేఖనంలో “అల్లాహు అక్బర్‌ ముప్పై 
నాలుగు సార్లు చెప్పాలి అని ఉంది. 
(బుఖారీ-ముస్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని నఫఖాత్‌, దావాత్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని జిక్ర్‌, 
దుఅల ప్రకరణం) 


జ! దు మై పం 1 
స; ఆ తం వక త రే ర! 
తా! ijl ip Lage శ 25 
LI Gil i యమ 
త తయ అవర త ప 
లో చర్చి 
తోం ప్రచ? ఆల! డాని! వసుం 
ae ప్రమా . పనస Ul యు! 413) 


ts న 63 


ముఖ్యాంశాలు 


పైన పేర్కొనబడిన వచనాలు మూడింటినీ కలిపి వందసార్లు పఠించాలని విభిన్న 
హదీసుల సారాంశం బోధపరుస్తోంది. ఒక్కొక్క వచనాన్ని ముప్పైమూడు సార్లు పఠించి చివరగా 
మూడవ వచనాన్ని ముప్ఫై నాలుగుసార్లు పఠించాలి. మూడింటికీ సంబంధించి ముప్పైనాలుగు 
సార్లు పఠించాలనే ఆదేశముంది కనుక సుబ్‌హానల్లాహ్‌, అల్‌హమ్ము లిల్లాహ్‌, అల్లాహు అక్బర్‌ 
వీటిలో దేన్నయినా ముప్ఫై నాలుగుసార్లు పఠించవచ్చు. గ్రంథకర్త ఇమామ్‌ నవవీ రెండు 
ఉల్లేఖనాల్ని ఇక్కడ పొందుపరచారు. పోతే నసాయి గ్రంథంలో అల్‌హమ్బులిల్లాహ్‌ ముప్ఫై 
నాలుగుసార్లు పఠించాలని ఉంది. ఈ విధంగా 34 సార్లు అనేమాట మూడింటికీ వర్తిస్తుంది. 
వాటిలో దేన్నయినా ముప్పైనాలుగు సార్లు పఠించవచ్చు. ఈ తస్పీహ్‌ వచనాలను ఈ సంఖ్య 
ప్రకారమే ప్రతి ఫర్డ్‌ నమాజు తర్వాత కూడా పఠించాలని హదీసుల్లో ఆదేశించబడింది. 


1461. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: మోరు లేనప్పుడు 
మో పడకల మోద ఎమొచ్చి చేరిందో 


స నీ గ్‌! 
న రృ లో! J - 1H 
112 :#E hl Jy JG 06 మూ 4! 


oye Ars atl yl} చమ! ల! 


ne Mee ళ్ళ, తు స 
ale als UG SLY bob] Usly 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 416 

మోకు తెలియదు. కనుక మిలో య దస్‌ ఉర రీడ్‌ జీ 
ఎవరయినా (నిద్రపోవటానికి) పడక is టా. రీ us య న 
మోద మేను వాల్చినప్పుడు ముందుగా ఖల ర ee ee లై 


తన లుంగీ లోపలి భాగంతో సహా 
పడకను దులుపుకోవాలి. ఆ తర్వాత 
ఈ విధంగా ప్రార్థించాలి: 
“ప్రభూ! నేను నీ పేరుతోనే (పడక 
మోద) మేను వాల్చాను. తిరిగి నీ 
పేరుతోనే దాన్ని లేపుతాను. (ఈ నిద్రలో 
గనక) నీవు నా ఆత్మను ఆపుకుంటే 
దాన్ని కరుణించు. ఒకవేళ విడిచిపెట్టి 
నట్లయితే నీవు దాన్ని నీ పుణ్యదాసుల్ని 
ఎలా కాపాడుతావో అలా కాపాడు.” 
(బుఖారీ, మున్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని దావాత్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని జి(క్ర్‌ దుఆల 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో ఒక ముఖ్య విషయం బోధించబడింది, అదేమిటంటే, మనం లేనప్పుడు 
హానికరమైన పురుగులేవయినా మన పడకల మోద దుప్పట్లలో దాక్కొని ఉండవచ్చు. కనుక . 
దుప్పట్లను దులుపుకోకుండా పడుకోవటం వల్ల హానికరమైన పురుగులు మనల్ని కుట్టే 
ప్రమాదముంటుంది. కనుక మనం నిద్రపోదలచుకున్నప్పుడు ముందుగా మంచాన్ని, దుప్పట్లను 
ఒకటికి రెండుసార్లు దులుపుకోవాలి. తర్వాత పైన పేర్కొనబడిన దుఆ కూడా పఠించాలి. 
దాంతో మనిషి దేవుని రక్షణ పరిధిలోకి వచ్చేస్తాడు. 


1462. హ(జత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: దైవప్రవక్త (సల్లం) (నిద్ర పోవ 
టానికి) పడకమోదకు వెళ్ళినప్పుడు 
అరచేతుల్లో ఊదుకునేవారు. ముఅవ్వ 
జాత్‌లు పఠించి అరచేతులతో శరీరాన్ని 
స్పృశించుకునేవారు. (బుఖారీ-ముస్లిం, 


బుఖారీ-ముస్లింలలోని వేరొక ఉల్లేఖ 


Al Gs) ల పు VEY 


dsl bf ob EA do) రీ! Us 
Slat 153 sh ట్ర తప ముడు 


J «le Gi సయ్యా. ఉట్ల దై 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


నంలో ఇలా ఉంది: దైవప్రవక్త (సల్లం) 
ప్రతిరోజూ రాత్రి (నిద్రపోవటానికి) 
పడకమోదకు చేరుకున్నప్పుడు అర 
చేతులు కలిపి అందులో ఉఊదే 


వారు. తర్వాత అరచేతుల్లోనే ఖుల్‌ . 


ల్‌ he el గ్రా plat ఆ 
హువల్లాహు ' అహద్‌ సూరా, ఖుల్‌. * “సా లారా ఆ 


అవూజు బిరబ్బిల్‌ ఫలఖ్‌ సూరా, ఖుల్‌ 
hha సూరాలు పఠించి 
వాటితో వీలైనంతవరకు శరీరాన్ని 
స్పృశించుకునేవారు. ముందు తల, 
ముఖం, శరీర ఉదరభాగం నుండి 
స్పృశించటం మొదలుపెబ్టేవారు. ఈ 
విధంగా మూడుసార్లు చేసేవారు 
(బుఖారీ-ముస్లిం) 
త్తల అభిప్రాయం ప్రకారం 
“నఫ్‌సున్‌' అంటే ఉమ్మిరాకుండా 
మెల్లిగా ఊదటం అని అర్థం. 


భామావేతల 


(సహీహ్‌ బుఖారీలోని దొవాత్‌ ప్రకరణం - స 


ముఖ్యాంశాలు 


417 


Salk, 


య! | రర శక్త ్రవీ! ల 
సయ బ్రమ టట ఆ 
క alas J sl ఉట 
‘ye యా YON gle యా ఫేన! 
బస 
ys Us Il EU 
రు. అక చడ మయ్య యమన 
డైస్‌ డవ వమ! ఏ0 ear 


సహీహ్‌ ముస్తింలోని సలాం ప్రకరణం) 


హదీసులో పేర్కొనబడిన మూడు సూరాలను 'ముఅవ్వజాత్‌ అని పిలుస్తారు. వీటి 
ద్వారా దేవుని శరణువేడుకోవటం జరుగుతుంది. పోతే ఖుల్‌ అవూజు బిరబ్బిల్‌ ఫలఖ్‌ మరియు 
ఖుల్‌ అవూజు బిరబ్బిన్నాస్‌ రెండు సూరాలను కలిపి ముఅవ్వజతైన్‌ అని అంటారు. మొత్తానికి 
చెప్పాచ్చేదేమిటంటే నిద్రపోయేటప్పుడు ఈ మూడు సూరాలనూ పఠించి నిద్రపోవాలి. అలా 
చేస్తే ఒకవైపు దైవప్రవక్త సంప్రదాయాన్ని ఆచరించినట్లవుతుంది. మరోవైపు దేవుని శరణు 


కూడా లభిస్తుంది. 


1463. హజ్రత్‌ బరా బిన్‌ ఆజిబ్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) నాకు ఇలా 
ఉపదేశించారు: (నిద్రపోవటానికి) 
పడకమోదికి వెళ్ళాలను కున్నప్పుడు 


we లా 213౫! రా వ క 
వూ wen వ 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


నమాజుకు మాదిరిగా వుజూ చేసుకో. 
తర్వాత (పడకమోద) కుడి ప్రక్కకు 
తిరిగి పడుకొని ఈ విధంగా వేడుకో: 
“ఓ అల్లాహ్‌! నేను నా స్వయాన్ని నీకు 
సమర్పించుకున్నాను. నా ముఖాన్ని 
నీ వైపుకు తిప్పుకున్నాను. నా వ్యవహా 
రాన్ని నీకు అప్పగించాను. నీ కారు 
భ్యాన్ని కోరుకుంటూ, నీ ఆగ్రహానికి 
భయపడుతూ నా వీపును నీ వైపుకు 
ఆనించాను. నీవు ఆశ్రయమిస్తే తప్ప 


మరెక్కడా ఆశ్రయం లేదు. నీవు రక్షణ 


కల్పిస్తే తప్ప రక్షణ పొందటానికి మరో 
చోటు లేదు. నీవు అవతరింపజేసిన 
గ్రంథాన్ని నేను విశ్వసించాను. నీవు 
పంపిన ప్రవక్తను నమ్మాను.” 
నీవు ఈ వచనాలు పరించి నిద్రపోయి 
నప్పుడు రాత్రికి రాత్రే నీకు మరణం 
సంభవించినట్లయితే నీవు సహజత్వం 
(ఇస్లాం ధర్మం) పై మరణించినట్టుగా 
పరిగణించబడతావు. (ఇంకో విషయం 
గుర్తుంచుకో) 'ఈ వచనాలు నీ ఆఖరి 
వచనాలు కావాలి (ఆ తర్వాత ప్రాపం 
చికమైన మాటలేవీ మాట్లాడకూడదు). 
(బుఖార్‌-ముస్థిం) 


ముఖ్యాంశాలు 


418 


GENE, 


న్లో ల € A 3 ళ్‌ wm $ 
Gh be bal el ys 
ఆస్‌ ఉమ! సఖి! వర్దన్‌ అట! 
a) a} డ్రి! ౮ డక; తు] 
EY dy ము ము యు త్త 
త్య | a} IL Gls ఆన 1 
న్‌ గా య! యడ్వుడ్తీ 
ale GE 5 U 


ఈ హదీసు ఇంతకు ముందు (మొదటి సంపుటిలోని) “నమ్మకం, దేవుని మోద భారం 
మోపటం' అనే అధ్యాయంలో కూడా వచ్చింది. నిద్రపోయేటప్పుడు వుజూ చేసుకొని . 
పడుకోవాలనీ, పైన పేర్కొనబడిన దుఆ పఠించిన తర్వాత ఇతర ప్రాపంచికమైన మాటలేవీ 


మాట్లాడరాదని ఈ హదీసు మనకు బోధిస్తోంది. 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1464. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) పడక మోదకెళ్ళి 
నప్పుడు ఇలా అనేవారు: అల్లాహ్‌ 
మాకు తినిపించాడు, త్రాపించాడు, 
తమకు తోడు-నీడ లేనివారు (ఈ 
ప్రపంచంలో) చాలామంది ఉన్నారు. 
మాకు మాత్రం దేవుడే తోడునీడగా 
నిలిచాడు. అందుకు మేమాయన్ని 
స్తుతిస్తున్నాం. (మున్లిం, 


419 


రకర 

We dl డ్‌ ల్లా! “53 - VEN 
JG ast J ఆ ls} రర పో సే! ల్‌ 
ర, Cus, se | ర్డీ 4 మచి!) 
GN బ GY ప్రమీ ఈం UT 


సియా sly) 


(సహీహ్‌ ముస్లింలోని జిక్ర్‌ దుఆల ప్రకరణం) 


1465. హజ్రత్‌ హుజైఫా (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) నిద్ర పోదలచు 
కున్నప్పుడు కుడిచేతిని (కుడి) చెంప 
క్రింద పెట్టుకొని ఇలా వేడుకునేవారు: 
“ఓ అల్లాహ్‌! నీవు నీ దాసుల్ని తిరిగి 
(బతికించి) లేపేరోజున నన్ను నీ శిక్ష 
నుండి కాపాడు.” తిర్మిజీ దీనిని 
ఉల్లేఖించి హసన్‌గా పేర్కొన్నారు. 

అబూదావూద్‌ ఈ హదీసుని హపష్పా 
(రజి.అన్‌హా) ఆధారంగా వెలికి తీశారు. 
అందులో 'దైవప్రవక్త (సల్లం), 

విధంగా వేడుకునేవారు' అని ఉంది. 


3 నతని wee 
Al os iis ప్ర ఎ 180 


dh Sif 13} ఫర (హో ఎ! 05 ర! త 
ర్న (0 oe Fal శు ప. వ 


(క ఈ : 36 శ్రమ! o133 A 


న 


a పస్ట్‌ ప్ర 5915 xl 81353. apne 


లో 


OSU స్ట Sass Uys hl డ్‌ 


ly 


(సుననె తిర్మిజీలోని దావాత్‌ అధ్యాయాలు - నుననె అబూదావూద్‌లోని సంస్కార 


(వకరణం, 
ముఖ్యాంశాలు 


మనిషి దైవశిక్ష పట్ల నిర్భయుడై పోకూడదనీ, నిత్యం దాన్నుండి శరణుకోరుతూ ఉండా 
లనీ, పైగా దేవుని ప్రసన్నత కోసం మంచిపనులు చేస్తూ ఉండాలనీ, అప్పుడే ప్రళయం నాడు 
దైవశిక్ష నుండి సురక్షితంగా ఉండటానికి వీలవుతుందని ఈ హదీసు పరోక్షంగా హెచ్చరిస్తోంది. 


అబల వపకరర్రే గ్రర్పుటుకుననా-----. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 420 GAIN, 
యి! gol wl = 1] 
16. పర్ధ్థనల ప్రకరణం 


250వ అధ్యాయం 


కంల! టాడు ఆ ళం. 


ప్రార్ధన విశిష్టత 


దివ్యఖుర్‌ ఆన్‌లో ఇలా ఉంది: 

. “నీ ప్రభువు ఇలా అంటున్నాడు: నన్ను ప్రార్థిం 

చండి, నేను మో ప్రార్థనలను అంగీకరిస్తాను.” 
(మోమిన్‌: 60) 


“మీ ప్రభువును వేడుకోండి, విలపిస్తూనూ, 
గోప్యంగానూ, నిశ్చయంగా ఆయన మితిమారి 
మెలిగేవారిని ప్రేమించడు.” (జరాఫ్‌: 55) 


“నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే, 
నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, 
పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని 
పిలుపుని వింటాను, సమాధానం పలుకుతాను 
అనీ, (ఓ ప్రవక్తా!) నీవు వారికి తెలుపు.” 
(బఖర; 186) 


“కలత చెందినవాడు మొరపెట్టు కున్నప్పుడు 
అతని మొరను ఆలకించి అతని బాధను 
తొలగించేవాడు ఎవడు?” (నమ్‌: 62) 


ముఖ్యాంశాలు 


PE రప iw dl 06 
I తయ) శ్రే యత్‌ 
Seopa sar 


సముడు సరు £1 ద 06; 
ఇ ఈమ! ee YY జ 
5 ¥ టు 63 .[00 :Gh 1] 
వలే ES రక GF see ఈడ 
| ళ్ళ రప దే ga హక 
Sh ప రట LAT బి!) 
తహ య యస్తు ఛు స్త మయ? రతీ 


DY: pl] ష్‌ 


ప్రార్థన (దుఆ) కూడా ఒక రకమైన ఆరాధనే. పైగా ఆరాధనకు ప్రాణం, సారం ప్రార్థనే. 
కనుక ఆ ప్రార్థన కూడా అల్లాహ్‌కే అంకితం కావాలి. అంటే అల్లాహ్‌ను మాత్రమే ప్రార్థించాలి. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 421 GEA, 


పైన పేర్కొనబడిన ఖుర్‌ఆన్‌ సూక్తుల్లో ఈ విషయమే నొక్కి వక్కాణించబడింది. ప్రార్థనల్ని 
అంగీకరించేవాడు దేవుడు ఒక్కడేననీ, మనం ఆయన్ని మాత్రమే ప్రార్థించాలనీ, వేరితరుల్ని 
ప్రార్థిస్తే వారిని ఆరాధించినట్లవుతుందనీ, అది షిర్క్‌ (బహు దైవారాధన)కు దారితీస్తుందని 
పైసూక్తులు ప్రబోధిస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే బాధితుల మొరలను ఆలకించలేని, 
వారి మాటలను సయితం వినలేని విగ్రహాలు, చనిపోయిన పుణ్యాత్ములు వారికి ఏం సహాయం 
చేస్తారు? అందుకని ఆరాధనలో అంతర్భాగమైన 'దుఆి (ప్రార్థన) ను కూడా అల్లాహికే అంకితం 
చేసుకోవాలి. 


1466. హజ్రత్‌ నోమాన్‌ బిన్‌ బషీర్‌ ప్‌ స! రయ! ర VEN 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త రేట్‌ (మ్ల el రో cae oa] - a 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
i ధా , C515 3 I 8135 GIO ja th 
దుఆ (ప్రార్థన) కూడా ఆరాధనే. 5 Sess | 1 
(అబూదావూద్‌, తిర్మిజీ- తిర్మిజీ దీనిని "రొ ప్రయా చలా వక ండ్రిష్నోప్యో 
హసన్‌, సహీహ్‌ కోవకు చెందినదిగా 
పేర్కొన్నారు.) 
(సుననె అబూదావూద్‌లోని నలాత్‌ ప్రకరణం - నుననె తిర్మిజీలోని దావాత్‌ 
అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 

అసలు “ప్రార్ధన' అంటే ఏమిటి? తమ బలహీనతను, నిస్సహాయతను వ్యక్తపరచటమే 
కదా! అరాధన అన్నా కూడా అదే భావం వస్తుంది. దేవుని శక్తిసామర్జ్యాల ముందు తమ 
బలహీనతను, నిస్సహాయతను వెలిబుచ్చటం తమల్ని తాము అల్పులుగా, అధములుగా 
భావించుకోవటం ఆరాధనకు ప్రాణం. అందుకే ప్రార్థన కూడా ఆరాధనేనని చెప్పబడింది. 
ఆరాధన దేవుని హక్కు. ఆయన్ని తప్ప ఇతరుల్ని ఆరాధించకూడదు. అలాగే ప్రార్థన కూడా 
దేవుని హక్కే. కనుక ఆయన్ని తప్ప ఇతరుల్ని ప్రార్థించరాదు. 
1467. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: దైవప్రవక్త (సల్లం) సమగ్రమైన 
ప్రార్థనల్ని యిష్టపడేవారు. అవి మినహా 
ఇతర టప్రార్థనల్ని వదలి పెట్టేవారు. 
(అబూదావూద్‌ ఈ హదీసుని మంచి 
ఆధారాలతో వెలికితీశారు) 


(సుననె అబూదావూద్‌లోని నలాత్‌ ప్రకరణం) 


ట్య. 
St ట్ర ఆయే! హై బావి! 
యా Lh మువీ ఏప్ర తుం 


https://teluguislam..net - https://telugudua.net 


or. 


wat శ కలీ 17 
వాదీను కిరణాలు -2 422 Slats 


ముఖ్యాంశాలు 
సమగ్రమైన ప్రార్థనలంటే పదాలు తక్కువగా ఉండి, చాలా ఎక్కువ భావాన్ని కలిగివున్న 
ప్రార్థనలు (దుఆలు) అని అర్థం. సమగ్రమైన పదాలతో ప్రార్థన చేయటానికి ఉత్తమ పద్దతి 
ఎమిటంటే స్వయంకల్పిత ప్రార్థనలు చేయకుండా మస్సూన్‌ ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే 
అది చాలా భావగర్భితంగా ఉంటాయి. అదీగాక అవి దైవప్రవక్త (సల్లం)గారి నోటి నుండి 
జాలువారినవి కనుక వాటిలో అసాధారణమైన ప్రభావశక్తి, శ్రేయోశుభాలు ఇమిడి ఉంటాయి. 
1468. హ(జత్‌ అనస్‌(రజి) కథనం కస! - స్టా ల. పసం 184 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఎక్కువగా : ae 
ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండేవారు: “ఓ el 
అల్లాహ్‌! ఇహలోకంలో మాకు క! తో టా కలీ 
మంచిని ప్రసాదించు, పరలోకంలో థో wa ఎస్‌ le GE బటి elie 
కూడా మంచిని ప్రసాదించు. ఇంకా 3౮న Sl sist 131 | రత :06 15 
మమ్మల్ని నరకాగ్ని నుండి రక్షించు.” లయ ప dds ly bs ie 
(బుఖార్‌-ముస్తిం) న 


ముస్లిం ఉల్పెఖనంలో అదనంగా ఇలా 

ఉంది: హజ్రత్‌ అనస్‌ (రజి) ఎప్పుడైనా 

దుఆ చేస్తే పె వచనాలతోనే దుఆ 

చేసేవారు. ఏదయినా (ప్రత్యేకమైన) 

దుఆ చేస్తే, అందులో కూడా ఈ 

వాక్యాలను కలుపుకునేవారు. 
(సహీవ్‌ బుఖారీలోని దావాత్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్థింలోని జిక్ర్‌ దుఆల 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


“మంచిని ప్రసాదించు” అంటే మంచిపనులు చేశ సే భాగ్యాన్ని ప్రసాదించు అని భావం. 
విశ్వాసులు ప్రపంచంలో కేవలం ప్రాపంచిక సిరిస ంపదల్ని మాత్రమే కాకుండా మంచిపనులు 
చేసుకునే సౌభాగ్యం ప్రాప్తించాలని కూడా దేవుణ్ణి ప్రార్థించాలి. తమకు ఏది ఒసగబడినా అది 
తమకు శుభకరం కావాలని కోరుకోవాలి. పోతే పరలోకంలో మంచిని ప్రసాదించటమంటే 
ప్రపంచంలో చేసిన పుణ్యకార్యాలకు మంచి ప్రతిఫలంగా స్వర్గాన్ని ప్రసాదించమని భావం. 
ఎంతో సమగ్రమైన ప్రార్థన ఇది. హజ్‌ ఉమా యాత్రల్లో కాబా గృహ ప్రదక్షిణాలు చేసినప్పుడు 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 423 ర D 


పిన్నిలో 


రుక్నెయమానీ, హై అస్వద్‌ల మధ్య ఈ ప్రార్థన చేయటం మస్నూన్‌ (దైవప్రవక్త విధానం). 
కొందరు ఆ సమయంలో ఈ ప్రార్థన చేయకుండా ఏవో స్వయంకల్పిత వచనాలు పఠిస్తూ 
ఉంటారు. ఈ పద్ధతి సరైనది కాదు. దైవప్రవక్త (సల్లం) వాటి మధ్య “రబ్బనా ఆతినా ఫిద్దున్‌యా 
హసనతన్‌.... అని మాత్రమే పఠించేవారని హదీసుల ద్వారా బోధపడుతోంది. కనుక దాన్ని 
వదలిపెట్టి స్వయం కల్పిత ప్రార్థనా వచనాలు వల్లించటం సరైన పద్ధతి కాదు. అయితే తమ 
అవసరాలు తీర్చమని తమకు వచ్చిన భాషలోనే దేవుణ్ణి వేడుకోవచ్చు. ముఖ్యంగా 'ముల్తజిమ్‌ ని 
అంటిపెట్టుకొని విలపించి మరీ ప్రార్థనలు చేయాలి. 


1469. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) లాయ రాలీ రాం = 18 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 1. రై ప్త ల వ vase CT We 
స RCE ey qn een 
ల్యాన్ని నిరపేక్షాభావాన్ని ప్రసాదించ i | 
మని అర్థిస్తున్నాను. (ముస్లిం) 

(సహీహ్‌ ముస్థింలోని జి(క్ర్‌ దుఆల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


“సన్మార్గం” అంటే మంచివైపునకు దర్శకత్వం అని అర్థం. మనిషికి ఎల్లప్పుడూ దీని 
అవసరముంటుంది. సన్మార్గమనే మాటలో మంచిని బలపరచటం, దానిపై స్థిరంగా నిలబడటం 
అనే: అర్థాలు కూడా ఇమిడి ఉన్నాయి. దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయన వారించిన విషయాలకు 
దూరంగా ఉండటం 'తఖ్‌వా' (భయభక్తులు) క్రిందికి వస్తాయి. మనిషికి భయభక్తులు ఎంత 
అవసరమో వివరించనవసరం లేదు. సౌశీల్యతలో రెండు భావాలు ఇమిడి ఉన్నాయి. పాపాలకు 
దూరంగా ఉండటం, ప్రజల ముందు ముష్టెత్తకుండా గౌరవంగా బతకటం. ఈ రెండూ సౌశీల్యత 
క్రిందికే వస్తాయి. ఇకపోతే నిర పేక్షాభావమంటే ప్రజల నుండి ఏమో ఆశించకుండా ఒక్క దేవుని 
మోదే అన్ని ఆశలూ పెట్టుకొని ఉండటం. ఈ ప్రార్థనలో కూడా ఎంతో సమగ్రత ఉంది. 


1470. హజ్రత్‌ తారిఖ్‌ బిన్‌ అషయమ్‌ 
(రజి) కథనం: ఎ మనిషి అయినా 
ఇస్తాం స్వీకరిస్తే దైవప్రవక్త (సల్లం), 
(ముందుగా) అతనికి నమాజ్‌ నేర్పించే 
వారు. ఆ తర్వాత ఈ వచనాలతో' 
(దైవాన్ని) ప్రార్థించమని ఆదేశించేవారు. 
“ఓ అల్లాహ్‌! నన్ను క్షమించు, నన్ను 


pl pL ప్ర] ఎ \£V« 
pm 2 J SU క ws il ఢా 
34 0 హిప్‌ ద! ప్ల డీ! “ 
తారతో pth అయన ఎ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 424 


కరుణించు, నాకు సన్మార్గం చూపు, 
నన్ను క్షేమంగా ఉంచు, నాకు ఉపాధి 
నొసగు.' (ముస్లిం, 
ముస్లింలోనే వేరొక ఉల్లేఖనం ప్రకారం 
తారిఖ్‌ (రజి) తాను దైవప్రవక్త (సల్లం) 
నుండి విన్న విషయాన్ని ఇలా వివరిం 
చారు: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం) 
దగ్గరికి వచ్చి, “దైవప్రవక్తా! నేను నా 
ప్రభువును అర్థించినప్పుడు ఎవని 
పలకాలి?” అని అడిగాడు. అందు 
కాయన ఇలా అన్నారు: “ఈ విధంగా 
ప్రార్థించు, ఓ అల్లాహ్‌! నన్ను క్షమించు, 
నా మిద దయజూపు, నన్ను క్షేమంగా 
ఉంచు. నాకు ఉపాధినొసగు.” 


ఈ ప్రార్థనా వచనాలు నీ ఇహలోక జీవి 
తానికి, పరలోక జీవితానికి రెండింటికీ 
వర్తిస్తాయి. (వీటిలో రెండురకాల 
ఉద్దేశాలూ ఇమిడి వున్నాయని భావం.) 


ర కాగా 


(తరం LE ట్‌ య్యా 
gw పట న gy pli వ్వ 

రయ yee Ul; కక క ప్రయ 
sl te is ర 
cyl లిం సు! పప 06 
తత i లీక్‌ 5515 pts 
GT; IG 


(సహీవా ముస్తింలోని జిక్ర్‌, దుఆల ప్రకరణం) 


లో 


1471. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అహ్‌ 
బిన్‌ ఆస్‌(రజి) కథనం ప్రకారం దైవ 
ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రార్థిం 
చారు: దేవా! హృదయాలను మరలించే 
స్వామీ! మా హృదయాలను నీ 
విధేయత వైపు మరల్చు. (ముస్లిం, 


(సహీహ్‌ ముస్లింలోని ఖదర్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ot 378 yt Ml Le be3- 1 
ప. య ల సల 
ష్య ssl ee 


ఇది చాలా ముఖ్యమైన ప్రార్థన. ఇందులో మంచితనం కోసం, ధర్మంపై నిలకడతనం 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 425 రా కార 


కోసం ప్రార్థించటం జరుగుతుంది. మనిషి హృదయం ఎల్లప్పుడూ సమస్యల వలయంలో, 

సంఘటనల సుడిగుండంలో చిక్కుకొని ఉంటుంది. అందులోని అలల తాకిడికి అది ఎప్పుడు 

ఏ వైపుకు మళ్ళుతుందో తెలియదు. దేవుని కృప, ఆయన సహాయం తోడు లేకపోతే మనిషి 

హృదయం a సందర్భంలోనయినా వక్రతకు గురై భష్టత్వకూపంలో పడిపోవచ్చు. అందుకే 

హృదయాలు వక్రతకు లోనవకుండా కాపాడమనీ, వాటిని కేవలం తనవైపునకు మాత్రమే 

మళ్లించి ఉంచమనీ ఈ హదీసులో దేవుణ్ణి ప్రార్ధించటం జరిగింది. 

1472. హజ్రత్‌ అబూహురైరా (రజి) 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 

ఇల్లా? ప్రబోధించారు:. పరిశ్రమ వల్ల 

కలిగేకష్టం నుండి, దౌర్భాగ్యం సోకటం 

నుండి, చెడు నిర్ణయాల నుంచి, శతు ఎ 9 ,..,.. | 

వుల నవ్వులాటల నుంచిఒమోరు య్‌ టా! Jel బరా అఆ పసు ఆోల 

దేవుని శరణు వేడుకోండి. "' eg eh 
(బుఖారీ-మున్లిం) 

వేరొక ఉల్లేఖనం ప్రకారం (ఈ హదీసు 

ఉల్లేఖకుల్లో ఒకరైన) సుఫ్యాన్‌ తాను 

వీటిలో ఏదో ఒక విషయం తన తరపు 

నుండి అదనంగా చెప్పానేమోనని . 

అనుమానంగా ఉందని చెప్పారు. 


oy ప్ప gl తిం - 1లో 
Ab హు :0G హక కవి! రం ss il 
సము ఆడవి! 9553 బీ! Wr ట్ర 
ale GE GE! సడ. ail 


(సహీహ్‌ బుఖారీలోని ఖదర్‌ ప్రకరణం- నహీాహ్‌ ముస్టింలోని జిక్ర్‌ దుఆల 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో నాలుగు విషయాల బారి నుండి శరణు వేడుకోవటం జరిగింది. 
మొదటగా 'జహ్‌దుల్‌ బలా నుండి శరణుకోరటం జరిగింది. మనిషి ఓర్చుకోలేని, తొలగించు 
కోనూలేని అత్యంత బాధాకరమైన కష్టాన్ని 'జహ్‌దుల్‌ బలా' అని అంటారు. కొందరు సిరిసంప 
దలు తక్కువగా ఉండటాన్ని తమ మోద ఆధారపడి బతికేవారు చాలా ఎక్కువమంది 
ఉండటాన్ని జహ్‌దుల్‌ బలా అన్నారు. కాని హాఫిజ్‌ ఇబ్నె హజర్‌ (రహ్మలై) దీని గురించి 
వ్యాఖ్యానిస్తూ, “జహ్‌దుల్‌ బలాలో అది ఒక రకమే కాని, పూర్తిగా అదే '“జహ్‌దుల్‌ బలా” 
కాదని అన్నారు. రెండోది, దౌర్భాగ్యం అంటుకోవటం నుండి శరణుకోరటం. ఇది సౌభాగ్యానికి 
వ్యతిరేకమైనది. మూడోది, చెడు నిర్ణయాల నుండి. దేవుని నిర్ణయాల్లో ఏ నిర్ణయమూ చెడ్డది 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 420 GANG, 
కాదు. కాకపోతే వాటిలో కొన్నిటివల్ల మనుషులకు నష్టం కలగవచ్చు. మరికొన్నిటివల్ల లాభమూ 
కలగవచ్చు. ఆ విధంగా మానవుల దృష్టితో చూస్తే దేవుని నిర్ణయాల్లో మంచీచెడులు రెండూ 
ఉంటాయి. కనుక దేవుని నిర్ణయాల్లో తమకు నష్టం కలిగించే వాటి నుండి శరణువేడుకుంటూ 
ఉండాలి. చివరగా “షమాతత్‌' నుండి శరణు వేడుకోమని ఆదేశమయింది. శత్రువు సంతోషించ 
టాన్ని 'షమాతత్‌ అంటారు. సాధారణంగా మనుషులు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు వారి శత్రువులు 
. వారిని చూసి నవ్వుతారు. సంతోషం ప్రదర్శిస్తారు. అలాంటి కష్టాల నుండి కూడా దేవుని 
శరణువేడుకుంటూ ఉండాలని దైవప్రవక్త (సల్లం) ప్రబోధించారు. 


ఈ హదీసులో ఉల్లేఖకుడు సుఫ్యాన్‌ సొంతమాట ఒకటి ఉంది. అది హదీసులో 
భాగం కాదు. అయితే ముసలితనంలో ఆయన ఆ మాట ఏదో మర్చిపోయారు. అయితే 
ఇతర ఉల్పేఖనాల ద్వారా ఆ అదనపు మాట కత్రైఖల నవ్వులాట' అని తెలిసిపోయింది. 
(ఇబ్నెఅల్లాన్‌) 


హదీసు ఉల్లేఖకుల నిజాయితీకి ఈ సంఘటన ఓ మచ్చుతునక. హదీసులో తమ 
తరపు నుండి అదనంగా ఓ ప్రార్థన వచనాన్ని చేర్చినా ఆ విషయాన్ని కూడా వారు ఎలంటి 
దాపరికాలూ లేకుండా వివరించారు. కొంతమంది శత్రువుల నవ్వులాట' అనేది విశ్వసనీయమైన 
ఉల్లెఖకుడు అదనంగా చెప్పింది కనుక అది ఆమోదయోగ్యమని అన్నారు. కాని నిజానికి 
వారు పొరబడ్డారు. ఒక హదీసు ఉల్లేఖకుల్లో విశ్వసనీయమైన వ్యక్తి ఒకడు ఇతరులెవరూ 
చెప్పని మాట హదీసులో అంతర్భాగంగా చెప్పాడనుకోండి. అది అమోదయోగ్యమే. కాని ఈ 
హదీసులోని సమస్య వేరు. ఇందులో ఉల్లేఖకుడు స్వయంగా చెబుతున్నారు ఆ అదనపు 
మాట తాను కల్పించినదని. కనుక అదనపు మాట హదీసుగా చెల్లదు. దీన్ని 'ఇద్రాజో అని 
అంటారు. అదనపు మాటను 'ముద్రజో అంటారు. 


1473. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండే 
వారు: ఓ అల్లాహి! నా జీవన వ్భావహా 
రాల్ని పరిరక్షించేది ధర్మమే కనుక నా 


Ns 9 హ్‌ - \tvr 

థి gl iol లేక వ! రడ 
Jae cyl iia 3 gil ది 

థో తా! (pt 43s ఆ! GG 


ధర్మాన్ని చక్కదిద్దు. నేను జీవితం 
గడపవలసింది ప్రపంచంలోనే కనుక 
నా ప్రాపంచిక జీవితాన్ని సంస్కరించు. 
మరణానంతరం నా శాశ్వత స్థానం పర 
లోకమే కనుక నా పరలోక జీవితాన్ని 
చక్కదిద్దు. నా జీవితంలో అన్ని రకాల 
వేళ్ళు పెరిగిపోయేలా చెయ్యి. 


ఫి! ర్‌ త Gp Tra 
Sl pels ops గ్‌ శో థో ప్ప 
frie ఏ Gg 


https://teluguislam.net - https://telugudua.net 


427 CANE, 


వాదీను కిరణాలు -2 


అన్నిరకాల చెడుల నుండి (రక్షణ 
పొందటానికి వీలుగా) మరణాన్ని నా 
కొరకు సుఖవంతం చెయ్యి. (ముస్హిం) 


(సహీహ్‌ ముస్లింలోని జిక్ర్‌ దుఆల ప్రకరణం) 


ముఖ్యాంశాలు | 

ఈ ప్రార్థన కూడా చాలా సమగ్రంగా, భావగర్భితంగా ఉంది. ఇందులో ధర్మం, 
ప్రపంచం, పరలోకం ఈ మూడింటిలోనూ తమ ల చక్కదిద్దమని ప్రార్థించటం జరిగింది. 
1474. హజ్రత్‌ అలీ (రజి) కథనం:. 
దైవప్రవక్త (సల్లం) నాకు ఈ విధంగా 
ప్రార్థిస్తూ ఉండమని ఉపదేశించారు: 
“ఓ అల్లాహ్‌! నాకు సన్మార్గం చూపు. 
నన్ను తిన్నగా (సవ్యంగా) ఉంచు.” 
వేరొక ఉల్లేఖనంలో “దేవా! నేను నీ 
నుండి సన్మార్గం, నిలకడతనం, మధ్యే 
మార్గం కోరుకుంటున్నాను" అని 
ఉంది. (ముస్తిం) 


(సహీహ్‌ ముస్లింలోని జిక్ర్‌, దుఆల ప్రకరణం) 


ట్‌. cde ప 1 

స్‌: వ హత! రం ల 06:06 

glen: పంక. కాల gl 
సాపు తిం esa 


ముఖ్యాంశాలు 

హదీసు మూలంలో 'సిదాద్‌ అనే పదం వచ్చింది. సిదాద్‌ అంటే సవ్యమైనది అని 
అర్థం. ప్రతి ఆచరణా సవ్యమైన రీతిలో, దైవప్రవక్త విధానానికి అనుగుణంగా నెరవేర్చే సద్బుద్ధిని 
ప్రసాదించమని ఇక్కడ దానిభావం. కొందరు హదీసు భాష్యకారులు ఈ పదానికి నిలకడతనం, 
మధ్యేమార్గం అనే అర్జాలు ఉన్నాయని చెప్పారు. భావం రీత్యా రెండు అర్జాలూ సరైనవే. 
1475. హ(జత్‌ అనస్‌ (రజి) కథనం ,.,, hs. We 
ప్రకారం దైవప్రవక్త (నల్లం) ఇలా యు లా? ప ప FE 
వేడుకునేవారు: “ఓ అల్లాహ్‌! (మంచి చుడ హక! స న. 


పనులు) చేయలేకపోవటం నుంచి, శక్తి 
ఉండి కూడా సోమరితనానికి లోన 
వటం నుంచి, పిరికితనం, పిసినారి 


క. 4 si; క క్‌ 
య! వమ ప్ర త్య పీటే న్‌. 


https://teluguislam.net - https://telugudua.net 


_హదీను కిరణాలు-2 


తనం నుంచి, నికృష్టమైన వృద్దాప్యం 
నుంచి నీ శరణు కోరుతున్నాను. ఇంకా 
సమాధి శిక్ష నుండి, జీవన్మరణాల ఉప 
ద్రవం నుంచి నీ శరణు కోరుతున్నాను. 


వేరొక ఉల్లేఖనంలో “రుణభారం, 
ఇతరులు నాపై దౌర్జన్యం చేయటం 
నుంచి (నీ శరణు కోరుతున్నాను)' అని 
ఉంది. _. (ముస్టీం) 


428 


rrr 


ga d= వస్తాం $3 cud 
MN at 


(సహీహ్‌ ముస్తింలోని జిక్ర్‌ దుఆల ప్రకరణం) 


1476. హజ్రత్‌ అబూ బక్‌ సిద్దీఖ్‌ (రజి) 
కథనం ప్రకారం తానొకసారి దైవప్రవక్త 
(సల్గం)ను అడిగారు, “నమాజులో 
చేసుకోవటానికి నాకొక ప్రార్థన నేర్చిం 
చండి” అని. అందుకాయన ఈ 
_ విధంగా ప్రార్థించమని ఉపదేశించారు. 


“అల్లాహ్‌! నేను నా ఆత్మకు చాలా 
అన్యాయం చేసుకున్నాను. నీవు తప్ప 
పాపాలను క్షమించేవారు మరెవరూ 
లేరు. నీవు నీ ప్రత్యేక అనుగ్రహంతో 
నన్ను క్షమించు. నా మోద దయజూపు, 
నిశ్చయంగా నీవు క్షమించేవాడవు, 
కరుణామయుడవు.” 
(బుఖారీ-ముస్లిం, 


వేరొక ఉల్లేఖనంలో “ఈ ప్రార్థన నేను 
ఇంట్లో చేసుకుంటాను” అని ఉంది. 
అందులోనే “జుల్మన్‌ కసీరన్‌'కు 
బదులు జుల్మన్‌ కబీరన్‌ అని ఉంది. 


GES RMS gl ob3- EVN 

ES ls: AJ A Aa 
తలు! : Jr :06 Jo pa gba 
ey న. క. 
పణ! పయత తయ iy! 
హా (>| ఏటి! లీ Gf ఆహ్వా! 
Ls: SII) ge GI Rl) gle 
td ds డ్హ్య కక 
రడ యట్లు త్రస్తో ol Re 


జ 


రే య్‌ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


(అందుకని ఇమామ్‌ నవవీ (రహ్మలై) 
ఏమంటున్నారంటే) ఆ రెండింటినీ 
కలుపుకొని “జలమ్‌తు నఫ్‌సీ జూల్మన్‌ 
కసీరన్‌ కబీరన్‌” అని పఠించటం 
ఉత్తమం. 


(సహీహ్‌ బుఖారీలోని 'దొవాత్‌ ప్రకరణం - సహీహ్‌ 


(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


429 ర కారో 


హ్‌ ముస్థింలోని జిక్ర్‌ దుఆల 


ఈ ప్రార్థనా వచనాలను నమాజులో దరూదె షరీఫ్‌ తర్వాత సలాం చేయకముందు - 
పఠించాలి. ఇతర వేళల్లో కూడా దీన్ని పఠించవచ్చు. 


1477. హ(జత్‌ అబూమూసా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
(క్రింది) ప్రార్థనా వచనాలతో దేవుణ్ణి 
ప్రార్థించేవారు: “ఓ అల్లాహ్‌! నా 
తప్పునీ, నా మూర్ధత్వాన్ని, నా వ్యవహా 
రంలో నేను మితిమోరిపోవటాన్ని, నా 
కంటే నీకు బాగా తెలిసిన నా తప్పుల్నీ 
క్షమించు. ఓ అల్లాహ్‌! నేను ఉద్దేశ్య 
పూర్వకంగా చేసినా, ఉబుసుపోక 
చేసినా, తెలిసి చేసినా తెలియకచేసినా- 
అవన్నీ నేను చేసిన తప్పులే. వాట 
న్నిటినీ క్షమించు. దేవా! నేను ఇంతకు 
ముందు చేసిన పాపాలను, చేయ 
బోయే పాపాలను, రహస్యంగా చేసిన 
పాపాలను, బహిరంగంగా చేసిన 
పాపాలను, ఇంకా నాకంటే నీకే ఎక్కువ 
తెలిసిన పాపాలను కూడా క్షమించు. 
ముందుకు నడిపించేవాడవు, వెనక్కి 


టా al 3 - VEVY 

ను మక రద సు రద 
ధు ధ్ర jib సలు య! Hg 
lus gal లో జ మ్‌ Ce 
యాల్లో st pal క నస 
య ర్‌ం avery ఆజ్‌] (ఆసా 
టట తో ఏమ! ఘు! (ఢ్రహాక 
ME Sle ల్‌. 
యయ! i ఆః స an ౭ by 
ey J oe el; Eg all; 


ale Gee స 


https://teluguislam.net - https://telugudua.net 


వదీసు కిరణాలు-2 430 రర కరా 


నెట్టేవాడవు నీవే. నీవు ప్రతి వస్తువుపై 
అధికారం కలిగివున్నావు.” 


(బుఖారీ-ముస్లిం) 
(సహీహ్‌ బుఖారీలోని దావాల్‌ ప్రకలణం - సహీహ్‌ ముస్తింలోని జిక్ర్‌ దుఆల 
(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


దైవప్రవక్త (సల్లం) ద్వారా జరిగిన, జరగపోయే పాపాలన్నిటినీ దేవుడు మన్నించాడు. 
అయినప్పటికీ ఆయన దేవుణ్ణి ఎంతగా క్షమాపణలు వేడుకునేవారో చూడండి. ఇందులో 
మనకు గొప్ప గుణపాఠం ఉంది. మనం మన వల్ల జరిగే పాపాలపై పశ్చాత్తాపం చెంది, వాటికి. 
క్షమాపణలు వేడుకునే విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుకు లోనుకాకూడదు. ఈ ప్రార్థనా 
వచనాలను అత్యంత అణకువభావంతో (అన్ని రకాల పాపాలను క్షమించమని) పలకటం 
జరిగింది. 


1478. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) “!।- oy రల. eg 1 ఈగ 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) తన స్తతో ర్స్‌ ర మ రవీ! ర్‌ gs 
ప్రార్థనలో ఇలా అనేవారు: “ఓ అల్లాహ్‌! ee ge క మ కడ! dl సు 
నేను ఇంతకు ముందు చేసిన పనుల 


. . A Ag (4 1 డగ : 
కీడు నుండి, ఇంతవరకు చేయని క J AR 
పనుల కీడు నుండి నీ శరణు కోరు 
తున్నాను.” (ముస్లిం) 


(సహీహ్‌ మున్లింలోని జి[క్ర దుఆల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ఈ ప్రార్థనలో ఓ పెద్ద భావ సముద్రమే ఇమిడి ఉంది. మనిషి కొన్ని సందర్భాల్లో 
మంచిపనులు చేస్తాడు. కాని వాటిలో ప్రదర్శనాబుద్దిగాని, అహంకారంగాని ఉంటే అది ఇతర 
మంచిపనులను కూడా నాశనం చేసేస్తుంది. అందుకని అలాంటివాటి నుంచి శరణు . 
వేడుకుంటూ ఉండాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది. 
1479. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) ప్రార్థనల్లో 
ఇది కూడా ఒకటి: “ఓ అల్లాహ్‌! నీవు 
అనుగ్రహించిన వరాలు తరిగిపోవటం 


"hl కం రాం =| \tv4 
rE తే! తడ cles te తళ OG Uys 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 431 రండ కాల 
నుండి, నీవు ప్రసాదించిన క్షేమం య TD PORE) 
మారిపోవటం నుంచి, హఠాత్తుగా నీవు జ. “ప; Are sl ఆఫీ 
నిలదీసి నిగ్గుతేల్చటం నుంచి, ఇంకా చటం ము 


ఎ విధంగానయినా నీకు ఆగ్రహం 

రావటం నుండి నేను నీ శరణు వేడు 

తున్నాను. ” (ముస్లిం, 
(సహీహ్‌ ముస్లింలోని రిఖాఖ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
ఈ ప్రార్థన కూడా అత్యంత సమగ్రంగా ఉంది. దేవుడు ప్రతి మనిషికీ ఎన్నో వరాలు. 
అనుగ్రహించారు. ఆ వరాలు తొలగిపోయినప్పుడే అతనికి వాటి విలువ తెలుస్తుంది. కళ్ళు, 
చెవులు, ఆరోగ్యం, సిరిసంపదలు ఇలా ఎన్నో అమూల్యమైన వరాలు దేవుడు ప్రసాదించాడు. 
ఆయన ప్రసాదించిన వరాలేవీ కోల్పోకూడదని ఈ ప్రార్థనలో కోరుకోవటం జరిగింది. ఆ తర్వాత 
క్షేమం మారిపోవటం నుండి శరణు కోరటం జరిగింది. అసలు క్షేమం అంటే వ్యాధులకు, 
కష్టాలకు, దుఃఖవిచారాలకు లోనవకుండా ఉండటం. అలాగాకుండా మనిషి నిరంతరం 
వ్యాధులకు, కష్టాలకు గురవుతుంటే దాన్నే "క్షేమం మారిపోవటం అంటారు. అలాంటి 
బాధాకరమైన విషయాలన్నిటి నుండి శరణు కోరుకుంటూ ఉండాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది. 


_ 1480. హజ్రత్‌ జైద్‌ బిన్‌ అర్థమ్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రార్థించేవారు: ఓ అల్లాహ్‌! 
దీనావస్థ నుంచి, సోమరితనం నుంచి, 
పిసినారితనం నుంచి, నికృష్ణమైన 


తాం ol 45 తుం \£A* 

క. నక్త ఏ] 325 త 06a! 
పం ప! ఫ్ర త్య! yp 
లా ను! ల్స్‌! ఆయా [టం Ju 


వృద్దాప్యం నుంచి, సమాధి యాతన 
నుంచి నేను నీ శరణు వేడుతున్నాను. 
దేవా! నా మనసుకు భయభక్తులు 
అనుగ్రహించు. దాన్ని పరిశుద్ధపరచు. 
నీవు మనసుని అందరికంటే బాగా శుద్ధి 
చేస్తావు. దాని కార్యసాధకుడివి, దాని 
సంరక్షకుడివి నీవే. దేవా! నిప్రయోజన 
కరమైన విద్య నుండి నీ శరణు వేడు 


IS oe టీప్స్‌ వ్యక్‌ per 
చ ప్ప! శో! స GY Gl; El 
“ni యో లోల ఆప్త ne లో 
55 ప్రాత యయ లి లాటే లారి 

సయ ఏ టీ భల 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


తున్నాను. భయపడని హృదయం 
నుండి, తృప్తి చెందని మనసు నుండి, 
ఆమోదించబడని ప్రార్థన నుండి నీ 
శరణు వేడుతున్నాను. (ముస్లిం, 


432 


రీడ్‌ 


(సహీహ్‌ ముస్తింలోని జిక్ర్‌, దుఆల ప్రకరణం) 


1481. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం ప్రకారం ధైవప్రవక్త (సల్లం, 
ఇలా ప్రార్థించేవారు: ఓ అల్లాహ్‌! నేను 
నా స్వయాన్ని నీకు సమర్పించు 
కున్నాను. నిన్ను విశ్వసించాను. నిన్న 
నమ్ముకున్నాను. నీ వైపుకే మరలాను. 
నీ (సహాయం) తోనే నేను (నీ శత్రువు 
లతో) పోరాడాను. తీర్పు కోసం నేను 
నీ సన్నిధికే వచ్చాను. (దేవా!) నేను 
ఇంతకు ముందు చేసిన పాపాలనూ, 
తర్వాత చేసిన పాపాలనూ మన్నించు. 
రహస్యంగా చేసిన పాపాలనూ, బహి 
రంగంగా చేసిన పాపాలను కూడా 
మన్నించు. ముందుకు నడిపించే 
వాడవు, వెనక్కి నెట్టేవాడవు నీవే. నీవు 
తప్ప మరొక ఆరాధ్యదేవుడు ఎవరూ 
లేరు. 

కొందరు ఉల్లేఖకులు ఈ వాక్యం 
అదనంగా ఉల్లేఖించారు: “మంచి 
పనులు చేసే శకి, చెడుల నుండి 
: కాపాడుకునే సామర్థ్యం అల్లాహ్‌ తరపు 
నుండే లభిస్తుంది.” (బుఖార్‌-ముస్తీం) 


(సహీహ్‌ బుఖారీలోని తహాజ్ఞాద్‌ ప్రకరణం - 


(ప్రకరణం, 


భం... 
నర్తన 56 (మ్ల వ! నం! తా 
పం? ards తమ! తట 
Toren Ow a Ds క 
Toone అ HEL ESL Wy 
SG SIE OT 
YY యవి! ట్‌ యప! ల 
JY ఏవం! gay 515 త! 
le GE టం పుం 


సహీవా ముస్తీంలోని జిక్ర్‌ దుఆల 


https://teluguislam..net - https://telugudua.net 


హాదీను కిరణాలు-2 


ముఖ్యాంశాలు 


పూర్తిగా అల్లాహి వైపుకు మరలిపోయి ప్రతి రో ఆయన (ప్ర 


433 


(ప్రసన్నతను, 


ఆయన ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ప్రవర్తిస్తూ ఉండాలనీ, ఒకరితో స్నేహం త. క 
లేదా శత్రుత్వం పెట్టుకోవాలన్నా దానికి దైవాభీష్టమే ప్రాతిపదిక కావాలని ఇందులో 
ప్రకటించబడింది. అల్లాహ్‌ ప్రతి ఒక్క ముస్లింకు హదీసులో పేర్కొనబడిన ప్రార్థన చేసే, 


అందులోని ప్రకటనను అనుసరించి ఆచరణ చేసే 


1482. హజ్రత్‌ ఆయిషా (రజి అన్‌హా) 
కథనం: దైవప్రవక్త (సల్లం) ఈ ప్రార్థనా 
వచనాలతో దేవుణ్ణి ప్రార్థించేవారు: ఓ 


అల్లాహ్‌! అగ్ని మూలంగా ఏర్పడే. 


ఉపద్రవం నుండి, అగ్ని యాతన కీడు 
నుండి, కలిమి లేముల కీడు నుండి 
నేను నీ శరణు వేడుతున్నాను. (అబూ 
దావూద్‌, తిర్మిజీ. తిర్మిజీ దీనిని హసన్‌ 
మరియు సహీహ్‌ కోవకు చెందిన 
హదీసుగా పేర్కొన్నారు. వాక్యాలు 
అబూదావూద్‌వి) 


సద్బుద్ధిని ప్రసాదించు గాక! 


క ర్య. 


ie ణం రత కం గ Us 


సరయు sei లే! ను! ‘EU! 


sls (పే! ఆయు (వే! 
Gil) Slo yl 8135 లహ 
సప tie టా ప్రమ మేయో రెక్స్‌ 

En 


(నుననె అబూదావూద్‌లోని నలాత్‌ ప్రకరణం - నుననె తిర్మిజీలోని దావాల్‌ 


అధ్యాయం) 
ముఖ్యాంశాలు 


కలిమి వల్ల కలిగే కీడు ఎమిటంటే మనిషిలో సిరిసం 


పదల పట్ల విపరీతమైన వ్యామోహం 


పెరిగిపోతుంది. వాటిని సంపాయించే ధ్యాసలో అతను ధర్మాధర్మాలను కూడా లెక్కచేయడు. 


అంతేకాదు, ఆ సిరిసం 


పదల మూలంగా అతనిలో గర్వం, అహంకారం, ఖారూనీ తత్త్వాలు 


కూడా పెరగవచ్చు. ఇవన్నీ మనిషి పరలోక జీవితానికి గొడ్డలిపెట్టు వంటివి. పోతే లేమివల్ల 
కలిగే కీడు ఏమిటంటే పేదరికం వల్ల కొన్ని సందర్భాల్లో మనిషి దేవుని కరుణాకటాక్షాల పట్ల 
నిరాశకు లోనవుతాడు. లేదా దైవప్ర ప్రసన్నతను, విధివ్రాతను తూలనాడుతాడు, నీతి నజాయితీలను 
ఉల్లంఘిస్తాడు. 

1483. హజ్రత్‌ జియాద్‌ బిన్‌ ఇలాఖా 
తన బాబాయి ఖుతబా బిన్‌ మాలిక్‌ 
(రజి) నుండి చేసిన కథనం ప్రకారం 


ఒడ 8 తర సట ర ap 


ఏ: Jos hl ss lly ప్రీ a Ere 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 wh ర కారా 


దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రార్థించే 121 Ji ten రశ Ei 
వారు: ఓ అల్లాహ్‌! నేను చెడు నడత (ఫస) న. అంప 
నుండి, చెడు కర్మల నుండి, చెడు న 
వాంఛల నుంచి నీ శరణు వేడు 
తున్నాను. (తిర్మిజీ-హసనన్‌) 
(సుననె తిర్మిజీలోని దావాత్‌ ప్రకరణం) 


eo” జీ తో ఖ్‌ య్‌ . జౌ 
= గ్రా దూ Jug bd Al e135 


ముఖ్యాంశాలు 
ఈ ప్రార్థనలో చెడు నడత నుంచి, చెడు కర్మల నుంచి శరణు కోరుతూ పరోక్షంగా 
మంచినడత కోసం, సదాచరణ కోసం ప్రార్థించటం జరిగింది. 


1484. హజ్రత్‌ షకల్‌ బిన్‌ హుమైద్‌ “మా రారని అ 184 
(రజి) కథనం: ఒకసారి నేను దైవప్రవక్త 14! లం 6 వద తట జ! ప్రై 
(సల్లం) ను అడిగాను, “దైవప్రవక్తా! పేనే స! : Jin :06 య 
నాకో ప్రార్థన నేర్పించండి” అని. అందు RAC జ జక క్‌ ష్య 
కాయన ఈ య ప్రార్థించమని PO ఆ పళ ET oe 
ఉపదేశించారు: “ఓ అల్లాహ్‌! నేను నా రేక శస 0 ties 
చెవుల కీడు నుండి, నా కళ్ళ కీడు : Lb 
నుండి, నా నాలుక కీడు నుండి, ages 
నాహృదయం కీడు నుండి, నా 
- మర్మావయవం కీడు నుండి నీ శరణు 
వేడుతున్నాను.” (అబూదావూద్‌, 
తిర్మిజీ-హనన) 
(సుననె అబూదావూద్‌లోని నలాత్‌ ప్రకరణం - నుననె తిర్మిజీలోని దావాల్‌ 
అధ్యాయాలు, 
ముఖ్యాంశాలు 


అబద్ధపు మాటలు, అపనిందలు, చాడీలు, సంగీతం లాంటి నిషిద్ధ విషయాలు వినటం, 
లేక ధర్మవిషయాలు వినకపోవటం చెవుల కీడు. లోకుల లోపాల వైపు కన్నెత్తి చూడటం, 
పరస్త్రీల మోద దృష్టి కేంద్రీకరించటం లేదా విశ్వంలో వ్యాపించివున్న దైవమహిమల్ని కానకుండా 
ఉండటం దృష్టికీడు. మనసులో దేవుని (ప్రేమకు కాకుండా ఇతరుల (ప్రేమకు చోటివ్వటం 
హృదయ కీడు. లైంగిక కోర్కెలు తీర్చుకున్న తర్వాత మర్మాంగం నుండి న్థలించే చిక్కటి 


https://teluguislam.net - https://telugudua.net 


435 


వాదీను కిరణాలు -2 రు కాలూ 


జిగట పదార్ధాన్ని “మనీ, అంటారు. ఇక్కడ ఆ పదం “మర్మాంగం' అనే అర్థంలో వాడబడింది. 
మర్మాంగాన్ని అక్రమంగా ఉపయోగిస్తే అది మర్మాంగ కీడు అవుతుంది. మొత్తానికి 
చెప్పాచ్చేదేమిటంటే చెవులు, కళ్లు, నాలుక, హృదయం, మర్మాంగం మొదలగు అవయవాలను 
అక్రమంగా ఉపయోగిస్తే, దేవుని దృష్టిలో అది నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి 
నేరస్థులు దేవుని సన్నిధిలో నిలదీయబడతారు. అందుకని వాటిని దైవాభిష్టానికి అనుకూలమైన 
పనుల్లో ఉపయోగించి వాటిని పరిరక్షించాలి. 


1485. హజత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రార్థించేవారు: ఓ అల్లాహ్‌! తెల్లమచ్చల 
రోగం నుండి, పిచ్చితనం నుండి, కుష్టు 
వ్యాధి నుండి, ఇతర హీనమైన రోగాల 
నుండి నేను నీ శరణు వేడుతున్నాను. 


eal థ్‌ లే పరం 1800 
sll సిటు! లేక్‌ రత en రబీ! ర్‌! 

piss ఒత్త] oe! హూ uw 

sb 535 కం (పనీ! బయ క 


లా 
(అబూదావూద్‌ దీనిని దృఢమైన ఆధారా “ 
లతో వెలికితీశారు) 
ముఖ్యాంశాలు 


హదీసులో పేర్కొనబడిన మూడు వ్యాధులు చాలా భయంకరమైనవి, లు 
పక్షవాతం, మూతి వంకరపోవటం, మధుమేహం, క్యాన్సర్‌, అంధత్వం మొదలగు హీనమైన 
రోగాల నుండి కూడా ఇందులో శరణు వేడటం జరిగింది. దేవుడు మనల్ని ఇలాంటి వ్యాధుల 
నుండి రక్షించుగాక! 
1486. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రార్థించేవారు: ఓ అల్లాహ్‌! 
నేను ఆకలి బాధ నుండి నీ శరణు 


ఆం ఆ రాం - EAN 
లేన శక్తో వ! 955, రత రకస! 
[VE ee! | రో on ప్ప లా! న 


కోరుతున్నాను. అది చాలా చెడ్డ సావాసి. “వేటా! బ్రా స్వే పీలే “ఆన ర 

రీ అల్హాహ్‌! ఇంకా నేను నమ్మకద్రోహం... seb 331౨ Hl షు. (పయ యాని క్‌ 
నుండి నీ శరణు వేడుతున్నాను. ఎందు “గ్రా 
కంటే అదో ఘోరమైన మానసిక 

దౌర్భల్యం. (అబూదావూద్‌) 


(సుననె అబూదావూద్‌లోని నలాత్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


1487. హజ్రత్‌ అలీ (రజి) కథనం 
ప్రకారం లిఖితపూర్వకంగా విడుదల 
ఒప్పందం (ముకాతబత్‌) చేసుకున్న 
బానిస వ్యక్తి ఒకడు తన దగ్గరకు వచ్చి 
ఒప్పందం ప్రకారం తాను యజమానికి 
డబ్బు  చెల్లించలేకపోతున్నాననీ 
(అందుకని తనకు సహాయం చేయ 
మని) కోరాడు. అందుకు అలీ (రజి) 
అతనితో, “(అప్పుల బాధ తొలగిపోవ 
టానికి) దైవప్రవక్త నాకు నేర్చిన ప్రార్థనా 
వచనాలను నీకు కూడా నేర్ప 
మంటావా? నీ మోద కొండంత అప్పు 
ఉన్నాసరే దేవుడు నీ తరపు నుండి 
దాన్ని తీర్చేస్తాడు. నువ్వు ఈ విధంగా 
ప్రార్థించు” అని అన్నారు: 
“ఓ అల్లాహ్‌! నేను అక్రమార్దనకు 
పాల్పడకుండా ఉండేందుకు నీవు 
ప్రసాదించే పరిశుద్ధ సంపాదనతోనే నా 
అవసరాలన్నీ తీర్చు. నీ కరుణా 
కటాక్షాలతో నన్ను నీ విషయంలో తప్ప 
ఇతర అన్ని విషయాల్లోనూ నిరపేక్షా 
పరునిగా ఉండేలా చెయ్యి.” 
(తిర్మిజీ-హనన్‌) 


436 


GENE, 


ర్‌! టం VEY 

న. JG rte 
alee asi Yi :0G wn 
Ws Je J తమ రత కకత రమ 
ల్‌ CUA య్‌! సిటు? సక గ ఏ! sls 
IG ప్రమ May gals urs 


¥ er” 


PRONE ETI 


(నుననె తిర్మిజీలోని దావాల్‌ అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


బానిస తాను ఇంత డబ్బు కట్టి 'స్వేచ్భాపరుణ్ణి అయిపోతానని తన యజమానితో 
ఒప్పందం చేసుకుంటాడు. దీన్ని “'ముకాతబత్‌ ఒప్పందం' అంటారు. ఈ విధమైన బానిసను 
ముకాతబ్‌ బానిస అని పిలుస్తారు. నిర్ణీత మొత్తం యజమానికి చెల్లించగానే ఆ బానిస స్వేచ్చ 
పొందుతాడు. తిర్మిజీ గ్రంథంలో దైవప్రవక్త (సల్లం), ప్రస్తావించిన కొండ పేరు కూడా ఉంది. 


https://teluguislam.net - https://telugudua.net 


437 


హదీను కిరణాలు -2 ఆ 


దానిపేరు 'సుబైర్‌'. చెప్పాచ్చేదేమిటంటే రుణాన్ని చెల్లించటం కోసం, ప్రజల నుండి నిరపేక్షతతో 
ఉండటం కోసం ఈ ప్రార్ధన చేసుకుంటూ ఉండటం ఉత్తమం. 


1488. హజ్రత్‌ ఇమ్రాన్‌ బిన్‌ హుసైన్‌ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఆయన తండ్రిగారైన 
హుసైన్‌కు రెండు ప్రార్థనా వచనాలు 
నేర్పించారు. వాటితో ఆయన ప్రార్థిస్తూ 
ఉండేవారు. ఆ రెండు వచనాలు ఇవి: 
ఓ అల్లాహ్‌! నా మనసులో సద్బుద్దిని 
పుట్టించు. నాకు నా మనసు కీడు 
నుండి శరణు ఇవ్వు. (తిర్మిజీ-హనన్‌) 


grail! oy లోపు yes - VEM 
Wee వ దవే! ర! య త! §55 
లోను ig ట్ల 32% బ్రమ Ga 
i A gies డతడు 
సిద డయా ఏకు డ్రచ్చూనీ! 


(నుననె తిర్మిజీలోని దావాత్‌ అధ్యాయాలు, 


ముఖ్యాంశాలు 


సద్బుద్ధి పుట్టించటమంటే మంచిపనులు చేసే సద్బుద్ధిని ప్రసాదించటం, ప్రతి 
సందర్భంలోనూ సరైన మార్గాన్ని సూచించటమని అర్థం. మనసు కీడు నుండి రక్షించటమంటే 
ఇహపరాల వినాశనానికి దారితీసే మనోవాంఛల నుండి కాపాడటమని భావం. 


1489. అబుల్‌ ఫజ్ల్‌ అబ్బాస్‌ బిన్‌ 
అబ్బుల్‌ ముత్తలిబ్‌ (రజి) కథనం: నేను 
దైవప్రవక్త (సల్హం)ను అడిగాను: 
“వేవుణ్ళి ప్రార్జించటానికి ఎమైనా 
(ప్రార్థనా వచనాలు) నేర్పించండి! 
అని. అందుకాయన “దేవుణ్ణి క్షేమం 
ప్రసాదించవుని అడగండి” అని 
ఉపదేశించారు. కొన్ని రోజుల తర్వాత 
నేను మళ్ళీ ఆయన దగ్గరికెళ్ళి “దైవ 
ప్రవక్తా! దేవుణ్ణి ప్రార్థించటానికి నాకు 
ఎమైనా నేర్పించండి” అని అడిగాను. 
అందుకాయన “దైవప్రవక్త బాబాయి 
అయిన ఓ అబ్బాస్‌! దేవుణ్ణి ఇహ 


me రాత - 180కి 

wl - ఢి ell ke gg) 
gle ఓట Jy El :06 
FO] ler dE Jw al Li 
తుప్‌ ర సక య 
“il OE UT: కా 
హ్‌. ర స క తో లేడే sl 
యు ఆ పుటి! 4! mie dl J 5 
ale క gel ర. 5 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 438 oo clit 


పరాల్లో క్షేమాన్ని ప్రసాదించమని 
అడగండి” అని ఉపదేశించారు. 
(తిర్మిజీ-హసన్‌, సహీహ్‌) 

(సుననె తిర్మిజీలోని దావాత్‌ అధ్యాయాలు) 
ముఖ్యాంశాలు 

ఆఫియత్‌ (క్షేమం)కు సంబంధించిన ప్రార్థనలో ఇహపరాల్లో ప్రశాంతంగా ఉండాలన్న 
కోరిక కూడా ఇమిడి ఉంది. ఈ విధంగా ఈ ప్రార్ధన కూడా చాలా సమగ్రమైనది. 
1490. హజ్రత్‌ షహర్‌ బిన్‌ హౌషబ్‌ వ. 
కధనం: నెను సా (రజి Gea ee అ డక న 
అన్‌హా) ను అడిగాను: “ఓ విశ్వాసుల యప తట 15 ya si 
మాతృమూర్త! దైవప్రవక్త (సల్లం) మి లు ప Se 
దగ్గర ఉన్నప్పుడు ఎక్కువగా ఏమని _ “ౌోో హో ౦6 ఏ3] శక్త త ర్పం 
ప్రార్ధించేవారు? అని. అందుకామె క్త యావ! యప 6 ఆయ Si ds 
దైవప్రవక్త (సల్లం, ఎక్కువగా ఈ ప్రార్థన dbs త ‘33 (టు ols ర్‌ 
చేసేవారని చెప్పారు: క ee 
“హృదయాలను మరల్చేవాడా! నా 
హృదయాన్ని నీ ధర్మంపై స్థిరంగా 
ఉంచు.” (తిర్మిజీ-హసన్‌) 

(సుననె తిర్మిజీలోని దావాత్‌ అధ్యాయాలు) 
ముఖ్యాంశాలు 


గొప్ప పట్టుదల ఉన్నవారే ధర్మంపై స్థిరంగా నిలబడ గల్గుతారు. అది కూడా దైవసహాయం 
తోడుంటేనే సాధ్యమవుతుంది. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురౌతుంటాయి. అలాంటి 
సందర్భాల్లో మనిషి ఏ నిమిషం లోనయినా ధర్మం విషయంలో అలసత్వానికి, ఏమరుపాటుకు, 
(భ్రష్టత్వానికి లోనుకావచ్చు. అలాంటి వారికోసం ఈ దుఆ చేయటం చాలా అవసరం. చాలా 
ఎక్కువగా ఈ ప్రార్థన చేయాలి. ఒకసారి కాదు, వీలైనంతవరకు ఎల్లప్పుడూ దీన్ని పఠిస్తూనే 
ఉండాలి. 


1491. హజ్రత్‌ అబూ దర్గా (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 


ధించారు: దావూద్‌ (ప్రవక్త ప్రార్థనల్ల్‌ IRE SHS 
ఇది కూడా ఒకటి: oil సాలు! క్త పవ రజీ ds 


cell i 23 = 184) 
“హ్‌ చ! రూ రే నలత మ మే! డ్రై 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 
k= అల్లాహ్‌! నను నీనుండి ని 
(ప్రేమను, నిన్ను డ్రేమించేవారి 


(ప్రేమను, నన్ను నీ ప్రేమదాకా చేర్చే 
కర్మను 


నా కొరకు నా ప్రాణం కన్నా నా ఆలు 
బిడ్డల కన్నా చల్లని నీటికన్నా ప్రియ 
మైనదిగా చెయ్యి... (తిర్మిజీ-హనన్‌) 


439 


ప్రసాదించమని అడుగు. 
తున్నాను. ఓ అల్లాహ్‌! నీ ప్రేమను, 


Sek 
mr (తప స తూ తట్‌ ము! 
య్‌ J UR ఢా pl అ 
జ రేయ్‌ Git పు టట! 


ఖీ 4 
f 


(నుననె తిర్మిజీలోని దావాత్‌ అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 


ఈ ప్రార్థనలో దేవుని (పేమతోపాటు దేవుని ప్రియదాసుల ప్రేమను, సత్కార్యాల పేమను 
కూడా అర్ధించటం జరిగింది. ఎందుకంటే మనిషికి వీటి మూలంగా కూడా దైవడ్రేమ, ఆయన 


సాన్నిహిత్యం లభిస్తాయి. 

1492. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు: “యా జల్‌ జలాలి 
వల్‌ ఇక్రామ్‌' అనే మాటను విరివిగా 
ఉపయోగించండి. (తిర్మిజీ, నసాయీ 
దీనిని రబీఆ బిన్‌ ఆమిర్‌ :సహాబీ 
ఆధారంగా వెలికితీశారు. ఇమామ్‌ 
హాకిమ్‌ ఈ హదీసు ఆధారాలను దృఢ 
మైనవిగా పేర్కొన్నారు.) 

“అలిజ్టూ' అంటే “(యా జల్‌ జలాలి 
వల్‌ ఇక్రామ్‌ అన్న) పిలుపును (మా 
ప్రార్థనల) తప్పకుండా పఠించండి. 
దీన్ని చాలా ఎక్కువగా ఉపయోగిం 
చండి” అని అర్థం. 


weal ప) yl 23 VAY 
st ih మ్ల ఏ| ల JG :JG 
ww ciel సం. కయ Jy 
il ల స్వ వరు సా ట్రయి! 
త డూ Cas Se JG 
Grea! 01! సారము (౮ గానూ గు!) 
వ వరు! eda es ఏ 


(నుననె తిర్మిజీలోని దావాల్‌ అధ్యాయాలు) 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


ముఖ్యాంశాలు 


440 


కన గాలా 
యో Ve 


Se 


తమ ప్రార్థనల్లో దేవుణ్ణి మాటిమాటికీ “యాజల్‌ జలాలి వల్‌ ఇక్రామ్‌' అని సంబోధిస్తూ 
ఉండాలని ఈ హదీసు భావం. ఎందుకంటే ఇందులో దైవస్తోత్రం, ఆయన పరిపూర్ణ గుణవిశేషాలు 


కీర్తించబడ్డాయి. 


1493. హజ్రత్‌ అబూ ఉమామా (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) ఎన్నో 
ప్రార్థనలు చేశారు. మేము వాటిలో 
ఒక్కటి కూడా గుర్తుంచుకోలేదు. ఓసారి 
మేము (ఆయన దగ్గరికెళ్ళి) “దైవ 
ప్రవక్తా! మీరు ఎన్నో ప్రార్థనలు చేశారు. 
కాని మేము వాటిలో ఒక్కటి కూడా 
గుర్తుంచుకోలేకపోయాం” అని 
విన్నవించుకున్నాం. అది విని ఆయన 
“వాటన్నిటినీ సమోకరించుకున్న 
ప్రార్థన మోకు తెలుపనా? మోరు ఇలా 
అనండి” అని ఉపదేశించారు: 


“ఓ అల్లాహ్‌! నేను నీ నుండి నీ ప్రవక్త 
ముహమ్మద్‌ (సల్లం, అర్ధించిన మేళ్ళను 
అర్థిస్తున్నాను. నీ ప్రవక్త. ముహమ్మద్‌ 
(సల్లం) వేటి కీడు నుండి నీ శరణు 
వేడుకున్నారో వాటి కీడు నుండి నేను 
నీ శరణు వేడుకుంటున్నాను. 
సహాయం. కోసల అర్థించబడేది నీవే. 
బాధితుని దగ్గరికి చేరేవాడివి నీవే. 
మంచి పనులు చేసే శక్తి, చెడుల 
నుండి కాపాడుకోవటానికి కావలసిన 
సామర్ధ్యం అల్లాహ్‌ నుండే లభిస్తుంది.” 

(తిర్మిజీ-హనన్‌) 


Ces ul sl os3- Er 

EL శక్త త 025 ౮65 రత ఓమ్‌ 
యేం మమ స. 
చే oJ 25 sek Ses a1 0525 6 
తయ లవ్‌ Yin రయ ర Ves 
లో! హు! ల్‌ ls ము రః 
వహ్‌ ఓమ వయ అత త్రం తలే! 
SELIG వరు త్య పేట (క్‌ మమమ 
OEE క్త షమ Care 
LOY tp ( 
“ప్రయా పాయా రేక్‌ డ్రీయ్బనీ! ఫై టర 


(నుననె తిర్మిజీలోని దావాత్‌ అధ్యాయాలు, 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ముఖ్యాంశాలు 


441 


Erp 


ఎక్కువ ప్రార్థనా వచనాలను కంఠస్తం చేసుకోలేనివారు ఈ ప్రార్థనను కంఠస్తం . 
చేసుకోవాలి. అలాంటివారికి ఈ ప్రార్థన చాలా సమగ్రమైనది. 


1494. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) ప్రార్థనల్లో 
ఇది కూడా ఒకటి: “ఓ అల్లాహ్‌! నేను 
నీ నుండి నీ (ప్రేమను, నా కొరకు 
అనివార్యం చేసే విషయాలను, మాకు 
నీ క్షమాభిక్ష దొరికేలా చేసే ఆచరణల్ని, 
అన్నిరకాల పాపాల నుండి సురక్షితంగా 
ఉండటాన్ని, ప్రతి సత్కార్యంలో 
భాగాన్ని, స్వర్గాన్ని సాధించటంలో 
విజయాన్ని, నరకాగ్ని నుండి విముక్తిని 
కోరుకుంటున్నాను.” (ఈ హదీసును 
ఇమామ్‌ హాకిమ్‌ అబూ అబ్దుల్లాహ్‌ 
ఉల్లేఖించారు. ఆయన దీన్ని ముస్లిం 
షరతులకు అనుగుణంగా ప్రామాణిక 
మైనదని పేర్కొన్నారు.) 


(3 త్ర! ఫో 3 - VEE 
ers JG ea 5 
ము Gl హాటు! స్త ప రయి 
po Hs wes cles 
క టో హ్‌ ‘wl గ ర హదు 
లీ! ప్రై వవ్‌ మమ Sls 
Oe క. లలు! Ls Hh తంల! 


Pg 
sas 


pt dle ire 


(హాోకిమ్‌ గారి ముస్తద్రక్‌ గ్రంథం మొదటి సంవుటి-525) 


ముఖ్యాంశాలు 


షేఖ్‌ అల్‌బానీ ఈ హదీసుని బలహీనమైనదిగా పేర్కొన్నారు. వివరాల కోసం అల్‌బానీ 


గారిచేత పరిశోధించబడిన రియాజుస్సాలిహీన్‌ గ్రంథం, జయీఫ్‌ జామే సగీర్‌ గ్రంథాలు చూడండి. 
అయితే కేవలం ఒక ప్రార్థనగా దీని ద్వారా దేవుణ్ణి వేడుకోవచ్చు. ఎందుకంటే ఇందులో దేవుని 
కరుణను, క్షమాభిక్షను ప్రసాదించిపెట్టే ఆచరణల్ని అవలంబించే సద్బుద్ధి కోసం, స్వర్గసాధనలో 
విజయం కోసం , నరకం నుండి రక్షణ కోసం ప్రార్థించటం జరిగింది. దేవుడు ఆమోదించుగాక! 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


251వ అధ్యాయం 


442 SEE TAD 


Gall ihe యే! La LC Yo) 


జ్‌ 


శ్‌ 


పరోక్ష ప్రార్ధన విశిష్టత 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 
వారి తర్వాత వచ్చినవారు ఇలా అంటారు: “ఓ 
ప్రభూ! మమ్మల్నీ, మాకు పూర్వం విశ్వసించిన 
మా సోదరులందరినీ క్షమించు.” (హష్‌:10) 
“నీ పొరపాట్లకు, విశ్వానులైన 
పొరపాట్లకు క్షమాభిక్ష వేడుకో.” 

(ముహమ్మద్‌: 19) 


స్త్రీపురుషుల 


దేవుడు (దివ్య ఖుర్‌ఆన్‌లో) ఇబ్రాహీమ్‌ ప్రవక్త 
ఈ విధంగా ప్రార్థించారని అంటున్నాడు: 


మా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులనూ, విశ్వ 
. సించే వారందరినీ లెక్క ఖరారు అయ్యే రోజున 
క్షమించు.” (ఇబ్రాహీమ్‌: 41) 


ముఖ్యాంశాలు 


se ILEh} టట! 06 
Gy GE SIE వ్య. 
Mei కలుగ BAS GH 
og SUI At ig ర 
యగ Ub, (14 మలాల) శీర 


(ర్త 


ఫల 20 (స 


dae G స టా న 
4 మడ! సు న్‌ Corny త్తు 


LEV: al y]] 


పైన పేర్కొనబడిన సూక్తులన్నిటిలోనూ ఇతరుల కోసం వారి గైర్హాజరులో ప్రార్థించటం 
జరిగింది. దీని ద్వారా ఈ రకమైన పరోక్ష ప్రార్థనకు ఎంతటి విశిష్టత ఉందో అర్థమవుతుంది. 


1495. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూ దర్గా (రజి) తెలియజేశారు: ఏ 
ముస్లిం దాసుడైనా తన సోదరుని 
పరోక్షంలో అతని కోసం ప్రార్థిస్తే దైవ 
దూత (ఒకడు) “నీక్కూడా అలాగే 
జరుగుగాక! అని దీవిస్తూ ఉంటాడు. 

(ముస్లీం) 


పసల కక! క ఏ \£40 
రాడు; లజ స్తత! రుదు బవ రూ 
లక Yl geal yeh et ooo pie gs 


లా జం కర్ర త్య మవ! 


(సహీహ్‌ ముస్టింలోని జిక్ర్‌, దుఆల ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


ముఖ్యాంశాలు 


443 


రైడు ర్త 


ఒక ముస్లిం తోటి ముస్లిం కోసం అతని పరోక్షంలో ప్రార్థించటం వల్ల స్వయంగా 
తనకు కూడా ప్రయోజనం కలుగుతుంది. అతను ఇతరుల కోసం ప్రార్థించగానే దైవదూతలు 
అతని గురించి దేవునికి సిఫారసు చేస్తారు. తను ఇతరుల కోసం be: తనకు 


కూడా (ప్రాప్తం కావాలని దీవిస్తారు. 


1496. అబూ దర్గా (రజి)గారే చేసిన 
మరొక కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
ముస్లిం వ్యక్తి తన సోదరుని గైర్హా 
జరులో అతనికోసం ప్రార్థిస్తే ఆ ప్రార్థన 
అంగీకరించబడుతుంది. అతని తల 
దగ్గర 
ఉన్నాడు. ఆ వ్యక్తి తన సోదరుని 
శ్రేయస్సు కోసం ప్రార్థించినప్పుడల్లా ఆ 
నియమిత దూత “ఆమోన్‌, నీక్కూడా 
అలాగే జరుగుతుంది” అని దీవిస్తుం 
టాడు. (ముస్లిం, 


ఒక దూత నియమించబడి . 


ః al వ SA; yea 
sey Ll ఒవి! ప్రవ లేస్‌ 
is య పకన త య ర. 
శకి! మవ! క జ మ్‌ 
“లలా లం ie య్యే cael పటు 


(సహీహ్‌ ముస్లింలోని జిక్ర్‌ దుఆల ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


252వ అధ్యాయం 


444 RIA 


ee te ps GEG 01 
పార్థనకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు 


1497. హజ్రత్‌ ఉసామా బిన్‌ జైద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: తమపట్ల సద్వ్య 
వహారం చేసిన వారి కోసం “జజా 
కల్లాహు ఖైరా' (దేవుడు నీకు మంచి 
ప్రతిఫలం ఇవ్వుగాక!) అని ప్రార్థిస్తే, 
వారిని బాగా పాగిడినల్లే. 

(తిర్మిజీ, హసన్‌, నహీవా) 


ఢా య్‌ gi హద! be 18% 

ఈ? మోక వ! 0525 06 106 Us al 

Iz డు IG abs చ బం 

lo el టం బై ఎప Asa 
Rs ర 


(సుననె తిర్మిజీలోని బిర్ర, సిలా అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 


ఉపకారానికి బదులుగా ఉపకారం చేయలేకపోతే కనీసం, “జజాకల్లాహు ఖైరా' అని 
అయినా అనాలి. దీని భావం ఏమిటంటే, “నువ్వు నాకు చేసిన ఉపకారానికి నేను ప్రతిఫలం 
ఇవ్వలేను. దేవుడే నీకు మంచి ప్రతిఫలం ఇవ్వాలి” అని. దేవుడు ఎవరికయినా మంచి ప్రతిఫలం 
ఇస్తే ఇక వారికి కావాల్సింది ఎముంది? అందుకే దైవప్రవక్త (సల్లం) అన్నారు- ఈ వేడుకోలు 
వచనాలు పలికితే చాలు తమకు ఉపకారం చేసిన వారిని చాలా గొప్పగా పాగిడినట్లవుతుంది 


అని. 


1498. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 
ధించారు: మిమ్మల్ని మోరు శపించు 
కోకండి. మో పిల్లల్ని శపించకండి. మో 
సిరిసంపదలకు శాపనార్థాలు పెట్ట 
కండి. ఎందుకంటే అర్థింపులు అంగీక 
రించబడటానికి దేవుడు నిర్ణయించిన 
వేళలో మోరు అలా ప్రార్థించటం 


తశ శి అ SN Cd జే 
ఎల a « వసం న a తూ వా తో 
Gs (టాయి RE త! తు db id 


లయను! EY; il 


క క mR ప 
ర వ le Dek y3 
ప he Gs J EL al 


యా స్ట కాత 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 ప్‌ై GAN, 


కలగవచ్చు) (ముస్లిం) 


(సహీవ్‌ ముస్లింలోని జుూహ్‌ద్‌, రఖాయిఖ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దేవుడు ప్రతి ఒక్కరి వేడుకోలును ఆలకించి దాన్ని ఆమోదిస్తూ ఉంటాడు. ఈ పరంపర 
నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. అయితే కొన్నికొన్ని వేళల్ని ఆయన ప్రత్యేకించి పెట్టాడు. 
ఆయావేళల్లో ఆయన దాసుల ప్రార్థనల్ని చాలా ఎక్కువగా ఆమోదిస్తాడు. అందుకని మనిషి 
ఎ సమయంలోనయినా తననుగాని, తన పిల్లల్నిగాని తన వృత్తినిగాని శపించుకోకూడదు. 
ఎందుకంటే ప్రార్థనలు అంగీకరించబడే వేళలో ఆ విధంగా శపించుకోవటం జరిగితే ఆ తర్వాత 
బాధపడాల్సి వస్తుంది. 


1499. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మనిషి 
సాష్టాంగ ప్రణామ (సజ్ఞా) స్థితిలో తన 


Bl ges in gl త్రం ం 184% 
శ ‘JU వ్‌ 4! Jiu dle 
AL ప్రే ఎప్‌ బ్ర మము! dG 


ప్రభువుకు అత్యంత ఎక్కువగా దగ్గర ఆయా తు CEU ly SU 
వుతాడు. కనుక (ఆ స్థితిలో) ఎక్కువగా 
ప్రార్థనలు చేయండి. (మున్లిం, 


(సహీహ్‌ ముస్లింలోని నలాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

నఫిల్‌ నమాజుల్లోని సజ్ఞాల్లో లేక నమాజ్‌ బయట ఇతర సజ్ఞాల్గో ఈ విధంగా ప్రార్థనలు 
చేయాలని పండితులు అభిప్రాయపడ్డారు. 
1500. హజ్రత్‌ అబూహురైరా (రజి)గారే ప వ! ప్రయ es tos 
చేసిన వేరొక ఉల్లేఖనం ప్రకారం మస్‌ క జ "2 తతత F 
దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం న జే 
చారు: మిలో ఎవరూ “నేనునా. భకర స్‌ రకత 10 
ప్రభువుని ప్రార్థించాను. కాని నా ప్రార్థన 
అంగీకరించబడలేదు' అంటూ ప్రార్థన 
స్వీకరణ విషయంలో తొందరపడని 


ట్ల 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 446 GENE 


పక్షంలోనే వారి ప్రార్థన అంగీకరించ గ్ల Yr వలయ న తర ale Ge 
బడుతుంది. (బుఖారీ-మున్లిం క్‌ 3 PEE AE UGE 
ముస్లింలోని వేరొక ఉల్లేఖనం ప్రకారం !ఉ! రేడి :గ్ర్వక ఫ్రా టే 6 టా 
దైవ ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం .డక5ఊ :ర్పీషు :06 లయం! 6 
చారు: “దాసుడు పాపకార్యం కోసం ఫ్రా! es df య (యు5 ery 
లేక బంధువిచ్చిత్తి కోసం ప్రార్థించనంత GEE; sie’ 
వరకూ అతని (ప్రార్ధన అంగీకరించ 

బడుతుంది. అయితే అతను ఆ 

విషయంలో తొందర పడకూడదు.” 


శి 
గ 


ఆ మాట విని ఎవరో అడిగారు: “దైవ 
ప్రవకా! తొందరపడటమంటే ఏమిటి?” 
అని. అందుకాయన ఇలా చెప్పారు: 
“దాసుడు నేను ప్రార్థన చేశాను. 
(ఎన్నోసార్లు) ప్రార్థన చేశాను. కాని నా 
ప్రార్థన ఎదీ అంగీకరించబడినట్ట్లు ' 
కనిపించ లేదు అంటాడు. ఆ తర్వాత 
అతను విసిగివేసారి ప్రార్థన చేయటమే 
మానేస్తాడు. _ (తొందరపడటమంటే 
అదే!).” 

(సహీహ్‌ బుఖారీలోని దావాల్‌ ప్రకరణం - సహీహ్‌ మున్లింలోని జిక్ర్‌, దుఆల 

ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

మనిషి ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. “నేను చాలా కాలం నుంచి ప్రార్థిస్తున్నాను. 
కాని ఫలితం ఏమో కనిపించటం లేదు” అని అనుకోకూడదు. దేవుని కారుణ్యం పట్ల ఎన్నటికీ 
నిరాశ చెందకూడదు. ఒకవేళ ప్రార్థన స్వీకరణలో కొంత జాప్యం జరిగితే అది తమ మంచికే 
జరిగిందనుకోవాలి. దాని వాస్తవాలు తమకు తెలియకపోయినా దేవునికి తెలిసివుంటాయి. 
అందుకని ప్రార్థన అంగీకరించబడినా లేకపోయినా తాము మాత్రం ప్రార్థనను వదలి పెట్టకూడదు. 
ఎట్టి పరిస్థితుల్లోనయినా అందులో మనిషికి ప్రయోజనమే ఉంటుంది. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 447 ఈర 


1501. హజ్రత్‌ అబూ ఉమామా (రజి) . 4! య కడ Gl ప్ర ఎ 1041 

కథనం: దైవప్రవక్త (సల్గం)ను “ఏ 61 డ్ర్‌! ప్త ఈ ర 23 రత Gs 
ప్రార్థన అతి ఎక్కువగా అంగీకరించ 
బడుతుంది?” అని అడగటం 
జరిగింది. అందుకాయన సమాధాన 
మిస్తూ, “రాత్రి చివరిజాములో, ఫర్ట్‌ 
నమాజుల తర్వాత (చేయబడే) ప్రార్థన 
(ఎక్కువగా అంగీకరించబడుతుంది)” 
అని చెప్పారు. (తిర్మిజీ-హసనన్‌) 


(సుననె తిర్మిజీలోని దావాత్‌ అధ్యాయం) 


(న! లే! tye “JG fe 
gl 0 6టట్ట హయ! cla 


రాత: JG, 


ముఖ్యాంశాలు 


“జౌపుల్లెలిల్‌ ఆఖరి” "అంటే రాత్రి చివరి జాము అని అర్థం. జౌఫ్‌ అనే పదాన్ని గనక 
మధ్య అనే అర్థంలో తీసుకుంటే అప్పుడు దాని అర్థం 'రాత్రి చివరి అర్థభాగం మధ్యలో అని 
వస్తుంది. ఈ కండు వేళలూ ఒకే సమయాన్ని న దాన్నే ఇతర హదీసుల్లో రాత్రిలో 
చివరి మూడోవంతు భాగంగా పేర్కొనటం జరిగింది. ఆ సమయంలో దేవుడు మొదటి ఆకాశం 
"పైకి వస్తాడు. 

ప్రార్థనలు అంగీకరించబడే రెండో సమయం ఫర్డ్‌ నమాజుల తర్వాతి సమయం. కొంత 
మంది పండితులు అది నమాజులోని చివరి తషహ్మద్‌లో దరూద్‌ తర్వాత సలామ్‌కు ముందు 
ఉండే సమయం అని అభిప్రాయపడ్డారు. అత్యధిక మంది పండితులు మాత్రం అది సలామ్‌ 
చేసి నమాజ్‌ ముగించిన తర్వాతి సమయం అని అభిప్రాయపడ్డారు. హదీసుని పరిశీలిస్తే ఈ 
భావమే సరైనదని తెలుస్తోంది. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ తమతమ అవసరాలు తీరాలని 
ప్రార్థన చేసుకోవాలి. అయితే ఈ హదీసుని ఆధారంగా చేసుకొని ఈ రోజుల్లో చాలా చోట్ల 
జరుగుతున్నట్లు ఫర్ట్‌ నమాజుల అనంతరం సామూహిక ప్రార్థన చేయటం అభిలషణీయ మని 
వాదించటం సమంజసం కాదు. ఎందుకంటే ఎ ప్రామాణిక హదీసులోనూ దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా చేసినట్లు దాఖలాలు లేవు. అందుకని ఫర్డ్‌ నమాజుల తర్వాత ఈ విధంగా సామూహిక 
ప్రార్థనా కార్యాన్ని నిర్వహిస్తూ ఉండటం సమ్మతం కాదు. 
1502. హజ్రత్‌ ఉబాదా బిన్‌ సామిత్‌ 2! వటి ప్ర 100? 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త | 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
భూమి మోద ఉండే ఏ ముస్లిం 
అయినా దేవుణ్ణి ఎదైనా ఇవ్వమని 


JG ta G25 Sl sar హ్‌ 


ఆయు త! దము గ అ! yeu 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ప్రార్థిస్తే దేవుడు అతనికి తప్పకుండా 
ఇస్తాడు. లేదా దానికి సమానమైన 


448 


BRIA కారా 
a Gye 3h AUST! కర్మ 
య ARE Pet de GE కలీ! 


చెడును (బాధను) దేన్నయినా అతని Le 1] ననే! హః కా 04 య 


నుండి దూరం చేస్తాడు. అయితే అతను 
పాపకార్యం కోసమో, బంధు విచ్చిత్తి 
కోసమో ప్రార్థించేవాడయి ఉండ 
కూడదు. 


ఆ మాట విని అక్కడున్నవారిలో 
ఒకడు, “అలాగయితే ఇక నుంచి 
మేము చాలా ఎక్కువగా ప్రార్థిస్తూ 
ఉంటాం” అని అన్నాడు. అందు 
కాయన “దేవుడు కూడా చాలా ఎక్కు 
వగా ప్రసాదిస్తాడు. చాలా ఎక్కువగా 
(ప్రార్థనలు) అంగీకరిస్తాడు అని 


బదులిచ్చారు. (తిర్మిజీ-హనన్‌, సహీహ్‌) 


ఇమామ్‌ హాకిమ్‌ ఈ హదీసుని అబూ 
నయీద్‌ (రజి) ఆధారంగా వెలికి 
తీశారు. అందులో ఈ వాక్యం 
అదనంగా ఉంది: “లేదా అతని కోసం 
(పరలోకంలో) దానికి సమానమైన 
పుణ్యం నిధిగా ఉంచబడుతుంది.” 


లేళ తానీ! ely లప! "hin 
¥ క క 


మ ప 


ME Sd ek sb: 43 5133 


(సుననె తిర్మిజీలోని దావాల్‌ అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


1) ఏ విధంగా చూసినా ప్రార్థన వల్ల లాభమేగాని నష్టం లేదు. ముస్లిం వ్యక్తి అడిగిన 
వస్తువుని దేవుడు అతనికి తప్పకుండా ఇస్తాడు. ఒకవేళ దైవాభీష్టం ప్రకారం ఆ ప్రార్థన 
అంగీకరించబడకూడదని ఉన్నట్లయితే దానికి బదులుగా భవిష్యత్తులో రాబోయే ఒక ఆపద 
తొలగిపోతుంది. లేదా దేవుడు పరలోకంలో దానికి సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 449 Slik, 


2) మనిషి దేవుణ్ణి ప్రార్థించే విషయంలో మొహమాట పడకూడదు. బాగా ప్రార్థించాలి. 
మాటిమాటికీ ప్రార్థిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి ఎంత ప్రార్థించినా ఆయన ఖజానాలో ఏ 
లోటూ రాదు, 

1503. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఆపద సమయంలో ఈ విధంగా ప్రార్థిం ఏ౪ (2కి క్వ! | ఫ్ర ప 9 జయది! 
రర స. J wy సు! పన! త్ర 4! [| 
దేవుడు లేడు. ఆయన మహోన్నతుడు, (ర లం! 
గొప్ప ఉదాత్తుడు, అల్లాహ్‌ తప్ప వేరొక “గో ‘oY! sea =! ఆ య 
ఆరాధ్యుడు లేడు. ఆయన మహోన్నత వ nl 
సింహాసనానికి ప్రభువు. అల్లాహ్‌ తప్ప 
వేరొక ఆరాధ్యుడు లేడు. ఆయన 
ఆకాశాలకు ప్రభువు. భూమికీ ప్రభువు. 
ఇంకా గొప్ప సింహాసనానికి కూడా 


hl es లాడి లగే yey 101 
న 9 3 w=” న తో ల oS = 
యూ ల్పిత్త లర మక్‌ ఎ లము ల! ఆటు 


ప్రభువు. (బుఖారీ-మున్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని దావాత్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని జిక్ర్‌ దుఆల 
(పకరణం) 

ముఖ్యాంశాలు 


కష్టాలు, ఆపదల సమయాల్లో దేవుణ్ణి స్మరించటం, ఆయన ఏకత్వాన్ని , బొ న్నత్యాన్ని 
గుర్తుచేసుకోవటం, భౌతిక సాధన సంపత్తిని సమకూర్చుకున్న తర్వాత కేవలం ఆ ఒకే ఒక్కని 
మోద మొక్కవోని విశ్వాసాన్ని, పట్టుసడలని నమ్మకాన్ని ప్రదర్శించటం మూలంగా మనిషికి 
ఎంతో ధైర్యం వస్తుంది. అందుకని దైవప్రవక్త (సల్లం) కూడా అలాంటి పరిస్థితుల్లో దేవుని 
వైపుకు మరలేవారు. ఎందుకంటే సర్వాధికారాలూ ఆ ఒక్క దేవుని చేతుల్లోనే ఉన్నాయి. 
ఆయన తప్ప ఇతరుల దగ్గర ఏ అధికారమూ లేదు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


253వ అధ్యాయం క 


Pra 


450 


253 eI అడ LG Yor 


వలీల (దేవుని పియదాసుల) మహిమలు, వారి గొప్పదనం 


న. 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: 


“విను, అల్లాహ్‌కు స్నేహితులైన వారికీ, 
ఆయనను విశ్వసించి. భయభక్తుల వైఖరిని 
అవలంబించినవారికీ ఏ విధమైన భయంగానీ, 
విషాదంగానీ కలిగే అవకొశం లేదు. ఇహపర 
జీవితాలు రెండింటిలో కూడా వారికి శుభవార్తలే 
శుభవార్తలు. అల్లాహ్‌ మాటలు మారవు. ఇదే 
ఘన విజయం.” (యూనుస్‌: 62-64) 


“(ఓ మర్‌యమ్‌!) నీవు ఈ చెట్టు మొదలు 

కొంచెం ఊపు. నీపై స్వచ్చమైన తాజా ఖర్జూరపు 

పండ్లు రాల్తాయి. నీవు తిను, త్రాగు.” 
(మర్‌యమ్‌: 25-26) 


“జకరియ్యా మర్‌యమ్‌ గదికి పోయినప్పుడల్లా 
ఆమె వద్ద ఆయన ఎవో కొన్ని భోజన పదార్థము 
లను చూసేవాడు. ఆమెను ఇలా అడిగేవాడు: 
“మర్యమ్‌! ఇవి వీ వద్దకు ఎక్కడి నుండి 
వచ్చాయి?” ఆమె ఇలా జవాబు చెప్పేది: 


“అల్లాహ్‌ నుండి వచ్చాయి. అల్లాహ్‌ తాను కోరిన 


వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.” 
(ఆలి ఇమ్రాన్‌: 37) 


“మీరు వారితోనూ, అల్లాహ్‌ను కాదని వారు ఆరా 
ధించే దేవుళ్ళతోనూ సంబంధాలను త్రెంచు 
కున్నారు. కనుక ఇక పదండి, ఫలానా గుహలో 


wl 1h క్‌ J 


Gy రక ఖో వగ షమ యీ 
లే! (1 గార సగ aa గరా. le రణే! 
క sis Gi పహ! త్ర త్త! 


శప 


హాస శ! 


A re లకీ 


సవ ప యా ప Ey 
LEW ey] 
భక తే కహ ప రక్‌ 
స స (స వంగా 
కు ధాత్రా ద? 


rm MT wa 


he Ga పదు వట హస J న 


స 


J కలయా సు ORR wl ర్తి, క్ట 
ఏ ఫీ తాన Jy IY iol ee 
తే 186 మనో RG ME 
పజ దుప 
ab Hh) tf he ప 
యః రే ర్తి! యుప 


“వగ 


త పో 
4+ రదు! తర సుజీ 
MINAS 


ప్రవేశించి ఆశ్రయం పొందండి. మీ ప్రభువు .. 


మాపై తన కారుణ్యఛాయను విస్తరింపజేస్తాడు. 
మా కార్యసిద్ధికై సకల సామగ్రిని సమకూరు 
స్తాడు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 45] ర కాలూ 


వారిని నీవు గుహలో చూసినప్పుడు, సూర్యుడు 
ఉదయించేటప్పడు వారి గుహను తాకకుండా 
కుడి ప్రక్కగా పైకి పోయినట్లునూ, అస్తమించే 
టప్పుడు వారికి దూరంగా ఎడమ ప్రక్కగా 
దిగిపోయినట్లునూ నీకు గోచరిస్తుంది.” 
(కహఫ్‌:16,17) 


ముఖ్యాంశాలు 


పైన పేర్కొనబడిన మొదటి సూక్తిలో దేవుని ప్రియదాసుల సుగుణాలు పొందుపరచ ' 
బడ్డాయి. విశ్వాసం, భయభక్తులు గలవారు దేవుని ప్రియదాసులవుతారు. వీరు దైవసన్నిధికి 
హాజరయినప్పుడు వీరిలో దుఃఖం, భయాందోళనల తాలూకు ఆనవాళ్ళు మచ్చుకైనా కానరావు. 
ఎందుకంటే ఆ సమయంలో వారి వెంట విశ్వాసం, భయభక్తుల సామగ్రి ఉంటుంది. అదే 
ప్రళయదినాన మానవుల విముక్తికి దోహదపడుతుంది. రెండో సూక్తిలో దేవుని ప్రియదాసుల 
వల్ల ఉనికిలోకి వచ్చిన కొన్ని మహిమలు పేర్కొనబడ్డాయి. ఈ రకమైన మహిమల్ని “కరామాత్‌ 
ఆని అంటారు. అసలు కరామత్‌ అంటే ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా జరిగేది అని అర్థం. 
కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు సాధారణమైన కారణాలు లేకుండానే జరుగుతాయి. 
ఉదాహరణకు అగ్నికి కాల్చే గుణముంది. అలాంటిది అది కాల్చకుండా ఉండటం. అలాగే 
ఎండిన చెట్లకూ, కాలం కాని కాలంలో పండ్లు రావు. అయినా ఆ సందర్భాల్లో పండ్లు రావటం- 
ఇవన్నీ ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా జరిగేవన్నమాట. వలీల, పుణ్యాత్ముల మూలంగా 
ఇలాంటివి ఉనికిలోకి వస్తే వాటిని “కరామాత్‌ అని అంటారు. ఇవి మానవుని అధీనంలోని 
విషయాలు కావు. దేవుని ప్రియదాసులు ఎప్పుడంటే అప్పుడు వీటిని చేసి చూపించలేరు. 
వాస్తవానికి ఈ అధికారమంతా దేవుని చేతుల్లోనే ఉంది. ఆయన తాను తలచినప్పుడు తన 
దాసుల్లో ఎవరిచేత నయినా వీటిని ఉనికిలోనికి రప్పిస్తాడు. 

దైవప్రవక్తల అద్భుతాలు (మోజిజాత్‌ల) లాగే ఈ కరామత్‌లు కూడా నిజంగా 
జరుగుతాయి. అయితే చాలా మంది అనుకుంటున్నట్లు ఒక వ్యక్తి వలీ లేక దైవప్రియుడు 
అని చెప్పటానికి అది ప్రామాణికత మాత్రం కాదు. దైవం పట్ల భయభక్తులతో పరిపూర్ణ విశ్వాసం 
కలిగివున్న వాడెవడయినా వలీ కావచ్చు. అందుకు అతను మహిమల్ని సృష్టించాల్సిన అవసరం 
లేదు. కరామత్‌ అనేది ఒక వేరే విశిష్టత. దేవుడు తలచుకుంటే ఒక వలీకి ఆ విశిష్టతను కూడా 
ప్రసాదించ గలడనుకోండి. కాని మహిమల్ని సృష్టించినవాడే వలీ అవుతాడన్న నియమం ఎమో 
లేదు. ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించిన హదీసులు చూడండి. 


1504. హజ్రత్‌ అబూ ముహమ్మద్‌ _హ | 2310+ 


న. బిన్‌ అబూబక్ర్‌ ల్‌ sl.” న మను ల జర 
ల సుప్ఫా) చాలా పేదవారు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ఒకసారి దైవప్రవక్త (సల్లం) “ఎవరి దగ్గ 


రయినా ఇద్దరికి సరిపోయె అన్నం " 


ఉంటే వారు మూడో వ్యక్తిగా (అరుగు 
వాసుల్లో) ఎవరినయినా తీసుకెళ్ళాలి. 
ఎవరి దగ్గరయినా నలుగురి అన్నం 
ఉంటే వారు ఐదో, ఆరో వ్యక్తిగా ఎవరి 
నయినా తీసుకెళ్ళాలి” అని ప్రకటిం 
చారు. దైవప్రవక్త (సల్లం) ఇలాంటి 
మాటే అన్నట్టు గుర్తుంది. ఆ ప్రకటన 
తర్వాత అబూబకర్‌ (రజి) ముగ్గురిని 
ఇంటికి పిలుచుకొని వెళ్ళారు. దైవ 
ప్రవక్త (సల్లం) పదిమందిని పిలుచు 
కొని వెళ్ళారు. 


(ఆ రోజు) అబూబక్ర్‌ (రజి) రాత్రి 
భోజనం దైవప్రవక్త (సల్లం) ఇంట్లో 
తిన్నారు. భోజనానంతరం కాసేపు 
అక్కడే ఉండి ఇషా నమాజు చేసుకొని 
ఇంటికి బయలుదేరారు. ఆయన 
ఇంటికి చేరుకునేటప్పటికి కొంత రాత్రి 
దేవుడు తలచినంత గడచిపోయింది. 
' ఆయన రాగానే ఆయన భార్య 
ఆయన్ని “అతిధుల్ని ఇంట్లో వదలిపెట్టి 
ఎక్కడికెళ్ళారూ? ' అని అడిగింది. 
అందుకాయన “నువ్వు వారికి భోజనం 
పెట్టలేదా ఎమిటి?” అని ఎదురు 
ప్రశ్నించారు. అందుకామె సంగతిని 
వివరిస్తూ “(అది కాదండీ) మీరు 
వచ్చేదాకా వారు అన్నం తినమని 
కూర్చున్నారు. ఇంటివారు వారికి 


452 


RIAD 


ba 2 0G ae సీ, సప 

లో 4ద్రాట్స Calls (త! Aa sie 
రాక స. నప్పు! నయా 1 కా వత 
oS Uf Sl, JG Us Jl (య్య 
తయో! నం హన మక ఉరు 
tie SU is (స్యా శక డ్ర్‌ 
pi le EEE యక దీ! 
నో లే! i నాయక 1 sea Ye 
eee రా MU స 
TOE "సభా G 31:06 ture 
రక్‌ ఆయ పక కష్ట యా (టే 
PEG: కో తిర Ue ర 
LA des Sik ౮63 తము బ్ర 
wa రత తలు! స 

Fe దు! పై ధే భవనపు 
తట్‌ క దర డవ అద భష 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


ఎప్పుడో అన్నం వడించారు” అని 
చెప్పింది. (కొన్ని ఉల్లేఖనాల్లో ఇంటి 
వారికి బదులు “మేము వడ్డించాం' 
అని ఉంది.) (ఆయన గారు నా మోద 
విరుచుకు పడతారేమోనని భయంతో) 
నేను తొందరగా వెళ్ళి దాక్కున్నాను. 
అప్పుడాయన నన్ను “ఒరేయ్‌! 
మూర్భుడా! ఎక్కడున్నావ్‌రా?” అని 
కేకలు పెట్టి పిలిచి తిట్టారు. శాప 
నార్జాలు పెట్టారు. ఆ తర్వాత (అతిథు 
లతో) “మోరు తినండి. ఇది మోకు 
ఆహ్లాదకరం కాకూడదుగాక!' (ఈ 
మాట ఆయన ఇంటివారు బతిమాలి 
నప్పటికీ అతిథులు అన్నం తిననం 
దుకు కోపంలో అని ఉంటారు. కొంత 
మంది ఆయన ఈ మాట తన ఇంటి 
వారినే అన్నట్టు అభిప్రాయపడ్డారు.) 
“దైవం తోడు! నేను ఇది తినలేను 
అని అన్నారు. 


హదీసు ఉల్లేఖకులు అబ్బుర్రహ్మోన్‌ 
ఇలా అంటున్నారు: “దైవం సాక్షి! (ఆ 
రోజు మేము అన్నం తినేటప్పుడు) పై పై 
నుంచి ముద్ద లేపుతుంటే క్రింద నుంచి 
ఎన్నోరెట్లు అన్నం అందులో చేరుతూ 
పోయింది. అతిథులందరూ కడుపు 


నిండా తిన్నారు. ఆ తర్వాత చూస్తే 


అన్నం పూర్వంకన్నా చాలా ఎక్కువ 
మోతాదులో ఉంది. అబూబక్ర్‌ (రజి) 
అన్నమున్న పాత్ర వైపు చూసి భార్యను, 


453 


Gl, 


esi ర shay తడ శవ ప 
ధ్‌ సం EI 6 ల్లో త 
rye oA J Ge Eg 
Ce చ 
ARES Up యా. gh 
ప స్త యర క గ్ర J 
ప TO PE 

al eee యమమ 
యం న 
Alu: సలం త్‌ భన 
క (UOTE న 
MILNE మతు 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 454 Gali, 
“బనీ ఫిరాస్‌ సోదరీ! ఏమిటీ ఈ ఏవ ము సము న మటు 


వింత?” అని అడిగారు. అందుకామె 
“నా కంటి చలువ సాక్షి! (ఇది దైవే 
తరుల మోద ఒట్టు వేయటం నిషిద్ధం 
చేయబడక ముందు జరిగిన సంఘ 
టన) ఈ అన్నం పూర్వం కన్నా మూడు 
రెట్లు పెరిగిపోయింది" అన్నారు. 
అప్పుడు అబూబక్ర్‌ (రజి) ఆ అన్నంలో 
కొంత తిని, తాను అంతకుముందు 
షైతాన్‌ (దుష్టగురేపణ) వల్ల ఒట్టు 
వేశానని చెప్పారు. ఆ తర్వాత అందులో 
నుంచి ఒక ముద్ద తిని మిగిలింది 
దైవప్రవక్త (సల్లం) దగ్గరికి తీసుకొని 
వెళ్ళారు. ఆ అన్నం ఉదయం వరకూ 
ఆయన దగ్గరే ఉండింది. 


(ఆ కాలంలో) మాకు ఇతరులు 
కొందరితో ఒప్పందం కుదిరి ఉంది. 
అప్పటికి దాని గడువు ముగిసి 
పోయింది. మేం పన్నెండు మందిమి 
(కాపలా పని మోద) వివిధ చోట్లకు 
వెళ్ళి ఉన్నాం. మాలో ప్రతి ఒక్కని 
వెంట కొందరు అనుచరులు ఉన్నారు. 
ఒక్కొక్కని వెంట ఎంతమంది ఉన్నారో 
దేవునికే బాగా తెలుసు. (దైవప్రవక్త 
(సల్లం) దగ్గరికి తీసుకువెళ్ళిన) ఆ 
అన్నాన్ని వాళ్ళందరూ తిన్నారు. 

వేరొక ఉల్ప్తేఖనంలో ఇలా ఉంది: 
అబూబక్ర్‌ (రజి) తాను అన్నం తిననని 
ఒట్టేసుకున్నారు. ఆయన భార్య కూడా 


(యయ 1ల్రటుమ! iy a Sy 
ih bs Js RUE (cE 
౬260వ Co Reo 
ధా; : EG fu! oF G5 
త Ao JES JS Git 55 
ధీం: (పయ తయ పరప! ౧6 

త్వ: య. ఫు 
6 ప రం ప్రమ ghd 
hci i 
(సమ! న. 
hl D6: PE? 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


అన్నం తిననని ఒట్టేసుకుంది. అతిథి 
లేక అతిథులు కూడా అబూబక్ర్‌ (రజి) 
తిననంతవరకు తామూ తినమని 
ఒట్టేసుకున్నారు. . (ఆ తర్వాత) 
అబూబక్ర్‌ తాను షైతాన్‌ మూలంగా 
ఒట్టేసుకున్నానని చెప్పి అన్నం తెప్పిం 
చుకొని తిన్నారు. ఆయన అతిథులు 
కూడా తిన్నారు. పై నుంచి ముద్ద 
లేపుతుంటే ఆ అన్నం క్రింద నుంచి 
ఎన్నో రెట్లు పెరిగిపోతూ ఉండింది. 
అప్పుడాయన తన భార్యను ఉద్ది 
శ్యించి, “ఓ బనీ ఫిరాస్‌ సోదరీ! ఏమిటీ 
వింత?” అని అడిగారు. అందుకు 
ఆమె (కూడా ఆశ్చర్యపోతూ) “నా 
కంటిచలువ సాక్షి! ఈ అన్నం మేము 
తినకముందు ఎంతుందో ఇప్పుడు 
దాని కంటే చాలా ఎక్కువగా ఉంది” 
అన్నారు. అప్పుడు వాళ్ళింటి వారంతా 
ఆ అన్నం తిన్నారు. ఆ తర్వాత దాన్ని 
దైవప్రవక్త (సల్లం) దగ్గరికి పంపించారు. 
ఉల్పేఖకుడు చెప్పినట్లు దైవప్రవక్త 
(సల్లం) కూడా ఆ అన్నం తిన్నారు. 

ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: 
అబూబక్ర్‌ (రజి) (తన కుమారు 
డయిన) అబ్బుర్రహ్మాన్‌కు “నువ్వు మన 
అతిథుల్ని కనిపెట్టుకొని ఉండు. నేను 
దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్తున్నాను. 
నేను తిరిగొచ్చేటప్పటికి అతిథి సత్కారా 
లన్నీ పూర్తయిపోయి ఉండాలి” అని 


455 


OMIA 


న. WE 
కలి. క క (దుః 


వరు Mu] టన 


క? 


క య యయ gle I 
del: కత sUs 


Tr 


pa UG 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసను కిరణాలు -2 


ఆదేశించి వెళ్ళిపోయారు. అబ్బుర్రహ్మాన్‌ 
(లోపలికి) వెళ్ళి (తమ దగ్గరవున్న 
ఆహార పదార్థాలు) తీసుకొనివచ్చి 
అతిథుల ముందు ఉంచి “తినండి” 
అని అన్నారు. అందుకు అతిథులు 
“మన ఇంటాయన ఏరి? ఎక్కడు 
న్నారు?” అని అడిగారు. అందుకు 


456 


రా కారా 


లహరి సార: య 
తపము తమ మ 2G రేడు డమ 
డక్‌ హి దుం ఈ రవ 
CH Ge yh Gel pL: 
యము! Fiat pl]: రపు .4 

ls Sia: 53,10 ప! 


a mw 


అబ్బు ర్రహ్మాన్‌ మాట్లాడుతూ, “(ఆయన్ని ధనే ఆం రక మక 


వదిలేయండి) మోరు మా తరపు 
నుండి ఆతిథ్యం స్వీకరించండి. ఎందు 
కంటే, ఒకవేళ మీరు అన్నం తినక 
ముందే ఆయన (అబూబక్ర్‌) ఇంటికి 
వచ్చేసినట్టయితే మాకు తిట్లు 
పడతాయి (కనుక దయచేసి మీరు 
మొదలుపెట్టండి)” అని బతిమాలారు. 
కాని వారు మాత్రం తినడానికి అంగీక 
రించలేదు. 


(ఆ తర్వాత అబ్బుర్రహ్మాన్‌ ఇలా 
చెబుతున్నారు:) అప్పుడు నేను ఆయన 
ఎలాగైనా నన్ను కోపగించుకుంటారని 
అనుకున్నాను. అందుకని ఆయన 
ఇంటికి రాగానే నేను (భయపడి) ఓ 
మూలకెళ్ళి దాక్కున్నాను. ఆయన వచ్చీ 
రాగానే, “ఎం చేస్తున్నారు? భోజనం 
అయిందా?” అని అడిగారు. వారు 
ఆయనకు విషయం చెపే బ్పశారం. 
ఆయన (కోపంతో) “ఒరేయ్‌ అబ్బు 
(ర్రహ్మాన్‌!” అని కేకవేశారు. నేను 
నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఆయన 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 457 


మళ్ళీ “ఒరేయ్‌ అబ్బుర్రహ్మాన్‌!” అని 
కేకవేశారు. అప్పటికీ నేను జవాబు ఇవ్వ 
లేదు. (మూడోసారి) ఆయన “ఒరేయ్‌ 
చవట! వినిపించట్లెదట్రా, త్వరగా 
బయటికి రా. లేకపోతే ఒట్టే” అని 
అన్నారు. నేను బయటికి వచ్చి 
“(నాన్నా! మేము మాత్రం ఏ లోటూ 
చేయలేదు) కావాలంటే అతిథుల్ని 
అడిగి చూడండి” అని అన్నాను. 
అంతలో అతిథులు కల్పించుకొని, 
“అబ్బుర్రహ్మాన్‌ చెబుతుంది నిజమే. 
ఇతను మా దగ్గరికి అన్నం తీసుకు 
వచ్చాడు” అని చెప్పారు. “అంటే 
మోరు నా కోసం ఎదురు చూస్తున్నా 
రన్నమాట. దైవం సాక్షి! ఈ రోజు రాత్రి 
నేను అన్నం తినను” అని అన్నారు 
అబూబక్ర్‌ (రజి). ఆ మాటకు ఇత 
రులు కూడా “దైవం సాక్షి! మోరు తిన 
నంతవరకూ మేము కూడా తినము” 
అని ఒట్టేసుకున్నారు. అందుకు అబూ 
బక్ర్‌ (రజి), “ఎంటండి, మా ఆతిథ్యం 
స్వీకరించమంటే అలా చేస్తారేమిటి? 
సరే, నా కోసం కూడా అన్నం తీసుకురా 
(నాయనా)” అని ఆదేశించారు. అబ్బు 
ర్రహ్మాన్‌ అన్నం తీసుకురాగానే ఆయన 
అందులో చేయి ఉంచి “ఇందాక 
(నేను కోపంలో ఒట్టేసుకున్న స్థితి) 
షైతాన్‌ మూలంగా వచ్చింది అని 
చెప్పి అన్నం తిన్నారు. ఆయనతోపాటు 


ర కాలూ 


తో న న్‌ త్‌ 3 wo Foe or 
club CST Ce oy నే 


J. pe 04 kos లు 
ale Gis ys UE gh హు 
Gres a 
ట్ర! : పాడి ile న 
(ఉపమ శ GI) ‘Jy Jal 
py మ్స క ల! ‘tly 
చడిస్త డీ! 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 458 Gail, 


re 


ఇతరులు కూడా ఆ అన్నం తిన్నారు. 
(బుఖారీ-ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని నమాజు వ్యవధుల ప్రకరణం - నహీహ్‌ మున్లింలోని 
పానీయాల ప్రకరణం) ' 


ముఖ్యాంశాలు 


రియాజుస్సాలిహీన్‌ గ్రంథ ప్రతుల్లో, “ఫతఫర్రఖ్‌నా ఇస్‌నై అషర రజులన్‌” అని ఉంది. 
కాని సహీహ్‌ ముస్లిం గ్రంథంలో 'ఫఫర్రఖ్‌నా' అని ఉంది. దీని అర్థం మేము పన్నెండుమందిని 
వేర్వేరు కూటములుగా విభజించాము అని. సహీహ్‌ బుఖారీ గ్రంథంలో, “ఫఅర్రఫ్‌నా” అని - 
ఉంది. పర్యవేక్షకుణ్ణి నియమించటం అని దీని అర్థం. ముస్లిం గ్రంథ వ్యాఖ్యానంలో ఇమామ్‌ 
నవవీ (రహ్మలై) గారు ఈ రెండు పదాలూ సరైనవేనని పేర్కొన్నారు. సైన్యాధ్యక్షుడు, కమాండరు 
కాక సైన్యపర్యవేక్షణ కోసం, మంచిచెడ్డలు తెలుసుకోవటం కోసం నియమితుడైన ప్రత్యేక 
అధికారిని 'అరీఫ్‌' అంటారు. మొత్తానికి దీని భావం ఎమిటంటే ఆ కాలంలో పన్నెండు 
మందిని అరీఫ్‌లుగా నియమించటం జరిగింది. వారిలో ప్రతి ఒక్కరి వెంట వారి సహాయార్ధం 
కొంతమంది అనుచరులు కూడా ఉండేవారు. 


1) హదీసులో వివరించబడిన విధంగా ధార్మిక పాఠశాలల్లో ధార్మిక విద్య నభ్యసించే 
విద్యార్థుల్ని ప్రజలు తమ ఇండ్లకు పిలుచుకొనివెళ్ళి వారికి అన్నం తినిపించటం 
చేయవచ్చు. ఇంతకు ముందు కొన్నికొన్ని ప్రాంతాల్లో కొందరు. ఈ విధానాన్ని. 

" పాటించేవారు. బహుశా ఇప్పటికీ ఎక్కడైనా. ఈ విధానం అమల్లో ఉండవచ్చు. 


లై) పిల్లలకు సంస్కారం నేర్పే ఉద్దేశ్యంతో తండ్రి వారిని మందలించవచ్చు. వారిని తిట్టడం, 
శాపనార్థాలు పెట్టడంలోనూ తప్పులేదు. 


3) ధర్మసమ్మతమైన ఆహార పదార్థాలకు సంబంధించి వాటిని తినమని ఒట్టేసుకోవడంలో 
తప్పులేదు. 


4) ఒకవేళ అంతకంటే మంచి పద్ధతి ఉందనుకుంటే ఒట్టుని భంగం చేసుకొని ఆ పద్దతిని 


అవలంబించాలి. అయితే తకోంటే సందర్భంలో ఆ ఒట్టుకి పరిహారం చెల్లించవలసి 
ఉంటుంది. 


క). ఇందులో 'కరామతొ నిజమని నిరూపించబడిందీ. పట అన్నంలోనే దేవుడు ఎంత 
శుభాన్ని అనుగ్రహిం? ఆంటే అబూబక్ర్‌ ఇంటివారు, ఆయన అతిథులు, దైవప్రవక్త 
(సల్లం), పన్నెండు ముంది అరీఫ్‌లు తమ అనుచరుల సమేతంగా అందరూ ఆ అన్నం 
తిన్నారు. (ఫత్‌హుల్‌ బారీ, కితాబుల్‌ మనాఖిబ్‌) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1505. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మోకు పూర్వపు 
సమాజాల్లో మగతలో దేవుని విష 
యాలు తెలుసుకునేవారు కొందరుండే 
వారు. ఒకవేళ నా అనుచర 
సమాజంలో అలాంటివారు ఎవరైనా 
ఉంటే ఆయన ఉమర్‌(రజి). (బుఖారీ) 


ముస్లిం ఈ హదీసును ఆయిషా (రజి. 
అన్‌హా) ఆధారంగా వెలికితీశారు. ఆ 
రెండు హదీసుల్లోనూ ఇబ్నె వహబ్‌, 
ముహద్దసూన్‌ అంటే ముల్‌హమూన్‌ 
అని అర్థమని పేర్కొన్నారని ఉంది. 


459 


సజయ 
al ద్ర ను లా భర - 100 
య రర మః gs వ! ర్వీ Jb UB Us 
gop dss gt య! హయ్‌ 
ly siete నగ al sl 
Jb isis gs ర ప్ప గ్రా లం 
Tye త ప్ప ras హ్రీ! 


(సహీహ్‌ బుఖారీలోని ప్రవక్త సహచరుల మహిమోన్సతుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దేవుని తరపు నుండి మనసులో విషయాలు నాటబడేవారిని “ముల్‌హమూన్‌” అని 


అంటారు. ఉదాహరణకు ఒకవేళ శత్రువుల బెడద ఉందనుకుంటే మూసాను నదిలో 

వదిలేయమని మూసా తల్లికి దేవుని తరఫు నుండి మనసులో ఒక ఆలోచన వచ్చింది. అలాగే 

మర్‌యమ్‌ (అలైహా)కు కూడా మనసులో దేవుని తరపు నుండి విషయాలు నాటబడుతూ 

ఉండేవి. ఇవన్నీ కూడా కరామత్‌కు సంబంధించిన వివిధ రూపాలే. పోతే ఈ హదీసు ముఖ్యంగా 
ఉమర్‌ (రజి) బె న్నత్యాన్ని వివరిస్తోంది. 


1506. హ(జత్‌ జాబిర్‌ బిన్‌ సమురా 
(రజి) కథనం: కూఫావాళ్ళు సాద్‌ బిన్‌ 
అబూ వళ్ల్జాస్‌ గురించి ఉమర్‌ బిన్‌ 
ఖత్తాబ్‌ (రజి)కు ఫిర్యాదు చేశారు. 
దాంతో ఉమర్‌ (రజి) సాద్‌ను 
(గవర్నరు) పదవి నుంచి తొలగించి 
అమ్మార్‌ (రజి)ని వారికి గవర్నరుగా 
నియమించారు. కూఫావాళ్ళు సాద్‌ 


న. 
lee ప్రెమ! గ్ర య 50 
ll యే! iss కే త్ర! త్రీ వల 
PE se 4! రాం Uli os 
BSS sss MEE ge psy 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 


(రజి) గురించి ఎంతగా ఫిర్యాదు 
చేశారంటే కనీసం ఆయన నమాజు 
కూడా సరిగా చేయించరని చెప్పారు. 
అప్పుడు ఉమర్‌ (రజి) ఆయన్ని 
పిలిపించి “అబూ ఇస్‌హాఖ్‌! (ఇది సాద్‌ 
మారుపేరు.) వీళ్ళు నువ్వు నమాజ్‌ 
సరిగ్గా చేయించటం లేదని అంటున్నా 
రేమిటి?” అని అడిగారు. అందుకు 
సాద్‌ ఇలా బదులు చెప్పారు: “నేనా.... 
దైవం సాక్షి! నేను మాత్రం వీరికి దైవ 
ప్రవక్త (సల్లం) చేయించిన విధంగా 
నమాజ్‌ చేయించేవాణ్లి. అందులో నేను 
ఎలాంటి లోపం రానిచ్చేవాణ్ణి కాదు. 
నేను మగ్రిబ్‌, ఇషా నమాజులు చేయి 
స్తాను. మొదటి రకాతుల్లో చాలా సేపు 
నిలబడతాను. ఆ తర్వాతి రకాతుల్లో 
తక్కువే సేపు నిలబడతాను.” ఆయన 
సమాధానం విని ఉమర్‌(రజి), “అ 
 ఇస్‌హాఖ్‌! మో గురించి se 
అదే!” అని అన్నారు. 


ఆ తర్వాత ఉమర్‌ (రజి) సాద్‌ (రజి)పై 
వచ్చిన ఆరోపణల గురించి విచారించ 
టానికి ఆయనవెంట ఒక వ్యక్తిని (లేక) 
కొంతమందిని కూఫా పంపించారు. 
వారు కూఫాలోని అన్ని మస్టిదులు 
తిరిగి ఆయన గురించి ప్రజలను విచా 
రించారు. అందరూ ఆయన మంచి 
తనాన్ని కొనియాడారు. అయితే వారు 


460 


రా కాలూ 
రంప 4! Js న. 


వం 0 
Jae tal Ciel: కో యో 
Gs ప్రవ! ౫ (స్తం al Js పడు! గ 
క yg SG దు! సయ లా! 
తు ప్రే! త్య రథ న్‌ 
Ie, Ass ss sey Ut 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


బనూ అబస్‌కు చెందిన మస్టిద్‌కు వెళ్ళి 
విచారించినప్పుడు అక్కడి నమాజీల్లో 
ఉసామా బిన్‌ ఖతాదా ' అనబడే 
వాడొకడు (అతని మారుేో పేరు అబూ 
సాద) లేచి, “మోరు అడిగారు కనుక 
చెబుతున్నాను. సాద్‌ సైనిక దళాలతో 
కలిని యుద్దానికి పోరు. (యుధ్ధ 
సొత్తును) సమానంగా పంచరు. వ్యవ 
హారాలు 
న్యాయంగా తీర్పివ్వరు” అని అన్నాడు. 
అది విని సాద్‌(రజి) “అలాగయితే నేను 
కూడా ఇతనికి మూడు శాపాలు 
పెడ్డాను (ఇతను సత్యవంతుడయితే 
ఆ శాపాలకు గురికాకుండా 
ఉంటాడు)” అని చెప్పి, “ఓ అల్లాహ్‌! 
ఈ నీ దాసుడు అబద్ధం చెబుతున్న 
ట్లయితే, పేరు ప్రతిష్టల కోసం, ప్రజల 
ముందు తన గొప్పదనాన్ని చాటు 
కోవటం కోసం నా మోద నిందలు 
మోపటానికి నిలబడినట్టయితే ఇతనికి 
దీర్చాయుషును ప్రసాదించు. దీర్భకాల 
- దారిద్ర్యానికి లోనుచేయి, ఇంకా ఇతన్ని 
పరీక్షలకు గురిచెయ్యి” అని ప్రార్థిం 
చారు. (చివరికి ఆయన శపించినట్లు 
గానే జరిగింది). ఆ తర్వాత ఎవరైనా 
అతన్ని అతని పరిస్థితి గురించి అడిగితే, 
“నేను చాలా ముసలోణ్ణయిపోయాను, 
పరీక్షలకు గురై ఉన్నాను. నాకు సాద్‌ 
శాపం తగిలింది” అని అనేవాడు. 


461 


విచారించినపుడు .. 


Seeks 
ek ib (స్పవ! pre 0 కృప! 


[1 Spey cae రడ yi lars 
Jes 4 ye fle Fs ES 
US GG Hee: J JU Dee 
Osis Gs sul రట యు 
HL et 3 GL es 
el ss క క! ట్య మ ఈ; 
వయం రత 5} న TOT రడ! | శు 
యం మము ప్ప స్‌ hs lis 
రత. Fess Asi hag 


త... "లేక J | త్య మప 


yr rc eo does ue జీ ౫% 
అ వ a Hoy — 
(aire TT రగ or ష్‌ డ్‌ 


శ 


ర 


ఆపు టన! క్యూ హూ ఆ 


Gis SA త! ధో ధు 
Ads 


తలి 


https://teluguislam.net - https://telugudua.net 


ఆపాలో 


వాదీసు కిరణాలు-2 162 SLs 


జాబిర్‌ బిన్‌ సమురా (రజి) నుండి ఈ 
హదీసును ఉల్లేఖించిన అబ్బుల్‌ మలిక్‌ 
బిన్‌ ఉమైర్‌ ఇలా అంటున్నారు: ఆ 
తర్వాతి రోజుల్లో నేనతన్ని చూశాను. 
వృద్దాప్యం వల్ల అతని కనురెప్పలు 
ప్రేలాడిపోయి కళ్ళమోద పడ్డాయి. 
అతను దారులవెంట వచ్చేపోయే 
అమ్మాయిలను అల్లరిపెడ్తూ వారికి. 
సైగలు చేసేవాడు. (బుఖారీ-మున్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ వరంలా సహీహ్‌ ముస్తింలోని సలాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

మొదటి విషయం, ఈ హదీసులో సాద్‌ బిన్‌ అబూ వఖ్ధాస్‌ ఘనత వివరించబడింది. 
ఆయన చేసే ప్రార్థనలు అంగీకరించబడేవి. రెండోది, ఎవరి గురించయినా విచారణ 
జరపదలచినప్పుడు సజ్జ్ఞనుల్సి, సంస్కరణా భావం కలవారిని అడగాలి. ఉదాహరణకు ఈ 
హదీసులో కూఫాలోని మస్టిదులకు వెళ్ళి నమాజీలను విచారించటం జరిగింది. మూడోది, 
సముచితమని భావించినప్పుడు ప్రభుత్వాధికారులను మార్చటంలో తప్పులేదు. ఉదాహరణకు 
ఈ హదీసులో సాద్‌ (రజి)ని పదవి నుంచి తొలగించటం జరిగింది. నిజానికి ఆయన మోద 
వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమైనవి. అయినప్పటికీ ఉమర్‌ (రజి) పరిస్థితుల స్వరూపం దృష్ట్యా 
ఆయన్ని పదవీచ్యుతుణ్ణి చేసి కూఫావారికి మరో కొత్త గవర్షరును నియమించటమే సముచిత 
మని భావించారు. నాల్లోది, ఇందులో 'కరామత్‌ో అనేది సత్యమని నిరూపించబడింది. ఎలాగంటే 
సాద్‌ (రజి) గారు పెట్టిన మూడు శాపాలూ ఆమోదించబడ్డాయి. 


1507. హజ్రత్‌ ఉర్వా బిన్‌ జుబైర్‌(రజి) ల చో ॥ 
కథనం: సయీద్‌ బిన్‌ జైద్‌ బిన్‌ అమ్‌ 
బిన్‌ నుఫైల్‌ (రజి)తో అర్వా బిన్తె బెస్‌ 
(అనే స్త్రీ) వాదులాడి ఆ వివాదాన్ని 
మర్వాన్‌ బిన్‌ హకమ్‌ (మదీనా Fae le మ బో మ్య యు ల్లో 
గవర్నరు) దృష్టికి తీసుకెళ్ళింది. సయీద్‌ హాయ ఉహ 6 షం ఏడు 44)! 
తన భూమిలోని కొంతభాగాన్ని 

ఆక్రమించారని ఫిర్యాదు చేసింది. 


y 15 san 


పడ! WET re 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


463 


దడదడ మ. 


. దానికి సయీద్‌ (నిర్భాంతపోయి) “దైవ 


ప్రవక్త (సల్లం) నోట (హెచ్చరిక) విన్న 
నేను ఈవిడ" భూమిని ఆక్రమించ 
గలనా?” అని అన్నారు. అప్పుడు 
మర్వాన్‌ (రజి) అడిగారు: “దైవప్రవక్త 
(సల్లం) నోట మోరు ఎం (హె హెచ్చరిక) 


విన్నారు?” అని. అందుకాయన" దైవ 
ఈ విధంగా చెబు 


ప్రవక్త (సల్లం) 
తుండగా తాను విన్నానని చెప్పారు: 
“ఎవరయితే అక్రమంగా జానెడు 
భూమిని ఆక్రమించుకుంటాడో, 
ప్రళయదినాన ఎడు భూముల హారాన్ని 


వారి మెడలో (గుదిబండగా) వేయటం . 


జరుగుతుంది.” 


అది విని మర్వాన్‌ “ఇక మిమ్మల్ని నను 
ఏ ఆధారం అడగను” అని అన్నారు. 


అప్పుడు సయీద్‌ (రజి) ఆమెను ఈ. 


విధంగా శపించారు: “ఓ అల్లాహ్‌! ఈ 
స్రీ గనక అబద్ధం చెబుతున్నట్లయితే 
నీవు ఈమె చూపుని పోగొట్టు. ఈమెను 
ఈవిడ భూమిలోనే చావుకి గురిచేయి.” 
ఉర్యా (రజి) ఇలా అంటున్నారు: ఆ 
స్త్రీ మరణానికి ముందు ఆమె చూపు 
పోయింది. ఒకసారి ఆమె తన స్థలంలో 
నడుస్తుండగా ఒక గోతిలో పడి చచ్చీ 
పోయింది. (బుఖారీ- -ముస్టిం) 


ముస్టింలో ఇదే అర్థాన్నిచ్చే వేరొక 


Gs 


ప్రా cere సడ లేక eas 419555 


3 


a లేయా! (హ్లE | రా | 


లో bm వ! ప్రమ లజ హో dss 


రూ, డుం! 4 0 లా! 


hia Wi టట్‌ 9135 వట గప 
pb పర యక ర! టు! : స్వర: 
W 06 Gs ల G5 
za చి యా EG 
పహ త తపు 1 Ges p yes 
p&p. యం రము డోరు 
pe oi Al ke ఆయు త్ర మూడి we 
ర! ర య ద 
డ్‌ ట్‌ చయ ప యం! లేహ్‌ 
hs మట Jyh gp 


we 
వీ గ 


హదీసు ఉంది. అది ముహమ్మద్‌ బిన్‌. 


https://teluguislam.net https://telugudua.net 


15 కు 


వాదీసు కిరణాలు -2 464 ర వారూ 
జైద్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ నుండి 


ఉల్పేఖించబడింది. అందులో ఇలా 
ఉంది: ఒకసారి ఆ స్రీ అంధురాలై 
గోడలు వెతుక్కుంటూ నడుస్తుండగా 
ముహమ్మద్‌ బిన్‌ జైద్‌ చూశారు. 
అప్పుడామె తనకు సయీద్‌ శాపం 
తగిలిందని చెప్పుకుంటూ పోసాగింది. 
ఒకసారి ఆమె ఒకప్పుడు తాను 
గొడవపడ్డ స్థలంలోనే బావి దగ్గర్నుండి 
వెళ్తూ అందులో పడి మరణించింది. 


ఆ భూభాగమే ఆమెకు సమాధి 

అయింది. 
(సహీహ్‌ బుఖారీలోని నృష్టిఆరంభ ప్రకరణం - నహీహ్‌ ముస్లింలోని ముసాఖాల్‌ 
(వ్రకరణం, 

ముఖ్యాంశాలు 


సయీద్‌ బిన్‌ జుబైర్‌ (రజి) చాలా గొప్ప సహాబీ. ఇహలోకంలోనే స్వర్గశుభవార్త విన్న 
పదిమంది దైవప్రవక్త సహచరుల్లో ఈయన కూడా ఒకరు. మర్వాన్‌ బిన్‌ హకమ్‌ హసన్‌, 
హుసైన్‌లలాగా చిన్న సహచరుల కోవకు చెందినవారు. ఈయన ముఆవియా (రజి) ఖిలాఫత్‌ 
కాలంలో మదీనా నగరానికి గవర్నరుగా ఉండేవారు. హదీసులో వివరించబడిన సంఘటన 
ఆ కాలంలో జరిగినదే. యజీద్‌ కుమారుడు ముఆవియా బిన్‌ యజీద్‌ తర్వాత ఈయన కొన్ని 
నెలలపాటు ముస్లింల ఖలీఫాగా కూడా ఉన్నారు. ఈ హదీసులో సయీద్‌ బిన్‌ జైద్‌ ఘనత 
వివరించబడింది. ఆయన చేసే ప్రార్థనలు అంగీకరించబడేవి. ఇది ఆయన “కరామత్‌కు 
నిదర్శనం. 

2) బాధిత్తుని శాపం కొన్ని సందర్భాల్లో వెంటనే ఆమోదించబడుతుంది. అందుకని 
పుణ్యపురుషుల శాపాలకు గురికాకుండా ఉండాలంటే వారిని బాధించకుండా జాగ్రత్తపడాలి. 


1508. హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ 
(రజి) కథనం: ఉహుద్‌ యుద్ధం సంభ 
వించినప్పుడు మా నాన్న (అబ్బుల్లాహ్‌) 
రాత్రివేళ నన్ను పిలిచి “(బాబూ) రేపు 
యుద్దంలో మొట్టమొదట హతు 
లయ్యే దైవప్రవక్త సహచరుల్లో నేను 


waar వర 


స్త ae రేటు yrs ue 
lol లా ర లా Jil తో Ya 
gle Sl gay ily ౮ ్త రీ! 


' https://teluguislam.net - 1గ405://661020602.0061 


465 


రు కారా 


హదీను కిరణాలు-2 వ 


కూడా ఉంటానని నాకనిపిస్తోంది. 
ఇప్పుడు నెను వదలి వెళుతున్నవారిలో 
దైవప్రవక్త (నల్హం) తర్వాత నాకు 
నీకంటే ప్రియమైనవారు మరెవరూ 
లేరు. నాకు కొంత అప్పు ఉంది. 
నువ్వు దాన్ని మర్చిపోకుండా తీర్చు. నీ 
అక్కా చెల్లెళ్ళపట్ల్ట మేలైన రీతిలో 
మెలగు” అని చెప్పారు. 

తెల్లవారిన తర్వాత చూస్తే అందరికన్నా 
ముందు మా నాన్నే హతులై ఉన్నారు. 
నేనాయనతోపాటు వేరొకతన్ని కూడా 
ఉంచి ఖననం చేశాను. అయితే మా 
నాన్నను వేరొకతనితో పాటు సమాధిలో 
అలాగే ఉంచేయటం నా మనసుకు 
నచ్చలేదు. అందుకని ఆరునెలల 
తర్వాత నేనాయన్ని (సమాధి నుండి) 
బయటికి తీశాను. అప్పుడు ఆయన 
చెవులు తప్ప మిగిలిన శరీరం మొత్తం 
మొదటిరోజు మేము ఎలా ఉంచామో 
అలాగే ఉంది. నేను ఆయన్ని (ఆయన 
భౌతికకాయాన్ని) వేరొక సమాధిలో 
ఉంచి ఖననం చేశాను. (బుఖారి, 


గ్రరి స్త 4 525 ల్రాత్‌ Ge తి 
(సా a త. అ 5 
ids og ay 
5b శ! ము యమక =e 
ఫోటో ధో మేత అక పన 

‘$56! ely Gi Gls 


(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


మొదటిది, ఇందులో సహాబీలకు దైవప్రవక్త (సల్లం) పట్ల ఉండిన అపారప్రేమాభి 
మానాలు, ఆంతరంగిక అనుబంధం వివరించబడ్డాయి. ఆ అనుబంధం వారి దృష్టిలో 
ప్రపంచంలోని అన్ని వస్తువులకంటే, ఆఖరికి తమ ధనప్రాణాలు, తమ సంతానం కంటే కూడా 
చాలా గొప్పది. రెండోది, వారు నిత్యం షహాదత్‌ (వీరమరణం) కోసం ఉవ్విళ్ళూరుతూ ఉండే 
వారు. మూడోది, తాను అమరగతి నొందబోతున్నానన్న సంగతి జాబిర్‌ (రజి)కు ముందుగానే 


https://teluguislam..net - https://telugudua.net 


ఆ 


వాదీను కిరణాలు-2 466 _. డకడుడ bs 


అర్ధమయిపోయింది. నాల్లోది, ఆరు నెలల తర్వాత కూడా ఆయన భౌతిక కాయంలో ఎలాంటి 
మార్పూ రాలేదు. ఇది ఆయన కరామతు. ఐదోది, ఈ హదీసు ద్వారా అవసరమైనప్పుడు 
' సమాధిలో నుండి శవాన్ని బయటికి తీయటం ధర్మసమ్మతమేనని తెలుస్తోంది. అయితే శవాన్ని 
సమాధి చేసి ఎక్కువకాలం జరగకుండా ఉండి, శవం అప్పటిదాకా సురక్షితంగా ఉంటుందన్న 
నమ్మకం ఉన్నప్పుడే సమాధిని త్రవ్వాలి. 

1509. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం: “క! - oy లై ద్ర ఎ 1044 
దైవప్రవక్త సహచరుల్లో ఇద్దరు బాగా డై క్ల ర్‌ ఆమ! | ప్‌ బస శ్‌ 
చీకటిగా వున్న ఒక రాత్రి దైవప్రవక్త Css ll మ్‌ త 
(సల్లం) దగ్గరి నుంచి (తమ ఇండ్లకు) gg 
బయలుదేరారు. వారు బయలుదేరి. ఈ జూ! హైప రడ! (7; 
నప్పుడు వారి ముందు దీపంలాంటి మూస ళా హా $$ ౪ 3 0 
ఒక వస్తువు కూడా బయలుదేరింది. 'ఠజోలా ధ్ర! క. ఓ! యే 

అది వారివెంట నడుస్తూ ఉంది. ఆ me యమన! ర! స్త ట్ర 
తర్వాత (తమ దారులు వేరవగానే) ral 45 Pu 
వారిద్దరూ విడిపోయారు. అప్పుడు 
వారిద్దరి వెంట చేరో దీపం బయలు 

దేరింది. (వాటి వెలుతురులోనే) 

వారిద్దరూ ఇంటికి చేరుకున్నారు: 


బుఖారీ ఈ హదీసును ఎన్నో ఆధారాల 
ద్వారా సేకరించారు. వాటిలో కొన్ని . 
ఉల్లేఖనాల ప్రకారం ఆ ఇద్దరు మను 
షులు '“ఉసైద్‌ బిన్‌ హుజైర్‌ మరియు 
_“అబ్బాద్‌ బిన్‌ బిష్‌' అని తెలుస్తోంది. _. 
(సహీహ్‌ భార సలాల్‌ ప్రకరణం) 
| ముఖ్యాంశాలు = | 
దీపం లాంటి వస్తువంటే ఏమిటి? వారి చేతికర్రలు దీపం లాగా వెలుగుతూ ఉన్నాయనీ, 
దాని వెలుతురులో వారు దారిలోని ఎత్తుపల్లాలు చూసుకొని నడిచేవారని కొంతమంది 
' అంటున్నారు. మరికొంతమంది అది ప్రవకృత్వపు జ్యోతి అని చెబుతున్నారు. ఏమైనప్పటికీ 
అది ఆ ఇద్దరు సహచరుల కరామత్‌. దైవప్రవక్త (సల్లం) గారి మహిమ (మోజిజా). . 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


1510. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం: దైవప్రవక్త (నల్గం) పది 
మందితోకూడిన ఒక సైనిక పటాలాన్ని 
గూఢచర్యం చేయటం కోసం పంపిం 
చారు. ఆసిమ్‌ బిన్‌ సాబిత్‌ అన్సారీ 
(రజి)ని వారికి నాయకునిగా నియమిం 


4617 


GEE, 


ఢి GG gl పప 101. 

వు pe మ టి! రజ ఉష dG Ws dl 
pet ఆయ Als (ను le ks; 

మత Cn gs Gra ల్లు 


చు shee sx hie ie hl 


శ్‌ 


చారు. వారు బయలుదేరి ఉస్‌ఫాన్‌, చ్‌ ip క gris రూ రీ నో 


మక్కాల మధ్యనున్న 'హద్‌ఆ' ప్రాంతా 
"నికి చేరుకునేసరికి బనూ లిహ్‌యాన్‌ 
అనబడే హుజైల్‌కు చెందిన ఒక 
తెగవారికి ఈ సైనికపటాలం గురించి 
సమాచారం అందింది. వెంటనే వారు 
దాదాపు వందమంది విలుకాండ్రతో ఆ 
సైనిక పటాలాన్ని ఎదుర్కోవటానికి 
బయలుదేరారు. వారి అడుగుల 
గుర్తుల వెంట నడుస్తూ వారి సమో 
పానికి చేరుకున్నారు. ఆసిమ్‌ మరియు 
ఆయన అనుచరులు వారి రాకను 
పసిగట్టి ఒకచోట దాక్కున్నారు. (ఈ 
విషయం తెలుసుకున్న) బనూ లిహి 
యాన్‌ అనుచరులు వారిని చుట్టు 
ముట్టి “క్రిందికి దిగి వచ్చి మాకు 
లొంగిపోండి. మేము మోతో ఒప్పందం 
చేసుకుంటాం. మోలో ఎవరినీ హత 
మార్చమని మోకు మాటిస్తున్నాం” అని 
అన్నారు. అందుకు ఆసిమ్‌ (రజి) 
“ప్రజలారా! నేను మాత్రం అవిశ్వాసుల 
ప్రమాణాన్ని నమ్మి లొంగిపోను. ఓ 
అల్లాహ్‌! నీవు మా గురించి నీ ప్రవక్తకు 
తెలియపరచు” అని అన్నారు. ఆయన 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ఆ మాట అనగానే శత్రువులు ఆయన 
మోద బాణాల వర్షం కురిపించి 
ఆయన్ని హతమార్చారు. 
ముగ్గురు మాత్రం వారి మాట మోద 
వారి ప్రమాణాన్ని నమ్మి లొంగి 
పోయారు. వారిలో ఒకరు ఖుబైబ్‌. 
రెండో ఆయన జైద్‌ బిన్‌ దసినా. వీరితో 
పాటు మూడో వ్యక్తి ఇంకొకరు 
ఉన్నారు. శత్రువులు వారిని పట్టుకొని 
వారి వింటి నారులను విప్పదీసి 
వాటితోనే వారిని కట్టేశారు. మూడో 
వ్యక్తి అది చూసి, “ఇది మోరు చేస్తున్న 
మొదటి వాగ్దాన భంగం. దైవం సాక్షి! 
నేను మోవెంట రాను. ఈ మరణించిన 
వారే నాకు ఆదర్శప్రాయులుగా కనిపి 
స్తున్నారు” అని అన్నాడు. శత్రువులు 
ఆయన్ని లాగి ఈడ్చుకెళ్ళటానికి ప్రయ 
త్నించారు. కాని ఆయన మాత్రం 
వారివెంట వెళ్ళటానికి నిరాకరించారు. 
దాంతో శత్రువులు ఆయన్ని కూడా 
హతమార్చారు. 
మరియు జైద్‌ బిన్‌ దసినాను తమ 
వెంట తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత 
బద్ర్‌ యుద్ధానంతరం వారిద్దరినీ 
మక్కాలో అమ్మేశారు. ఖుబైబ్‌ను 
హారిస్‌ బిన్‌ ఆమిర్‌ బిన్‌ నౌఫల్‌ బిన్‌ 
అబ్దెై మనాఫ్‌ కుమారులు కొను 
క్కున్నారు. ఆయన బద్ర్‌ యుద్ధం 
నాడు హారిస్‌ను హతమార్చి ఉన్నారు. 
ఖుబైబ్‌ కొంతకాలంపాటు వారి దగ్గర 


468 


మిగిలిన ఖుబైబ్‌ . 


hare, © bp 
eID 


Jes Sb be రాజే ఆటీ టే రర 
(శ ప! యు (ల! seb ‘(1 


HE అ హు తేమ] pet 
het lpg కడ భట్ల. 


కీ. తకం CYA] aa యమ 
క gt ఈ pee రదు 1 అ 
శర జ ఆ Ji SG Ul ul (32 
ER నరు శక టు మ ప కడ 
Ae క నచ ae 1 
Ere] 
| Hels. పడా మరం! 

క le యో me Gl ము! 
| యమ! 0311: eae 
డే త్త hehe dla 3 
Sib చాయా! లా (తానే! 


తావ hl; pee? prea 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత వారు 
ఆయన్ని హతమార్చాలని నిర్ణయించు 
కున్నారు. 

(వారి దగ్గర ఖైదీగా ఉన్నప్పుడు) 
ఒకరోజు ఆయన హారిస్‌ కుమార్తెల్లో 
ఒకామెను నాభి క్రింది వెంట్రుకలు 
గొరుక్కోవటం కోసం మంగలికత్తి 
ఇవ్వమని అడిగారు. ఆమె అది 
ఇచ్చింది. అంతలో ఆమె పిల్లవాడొకడు 
ఖుబైబ్‌ దగ్గరికి వెళ్ళాడు. అది ఆమె 
చూసుకో లేదు. ఖుబైబ్‌ ఆ పిల్లవాడ్ని 
తనతొడ మోద కూర్చోబెట్టుకున్నారు. 
ఆయన చేతిలో కత్తి ఉంది. ఆ దృశ్యం 
చూడగానే ఆ ప్రీ ఆందోళన పడ 
సాగింది. ఆమె ఆందోళనను గమనించి 
ఖుబైబ్‌, “ఏమిటీ? నేను ఈ అబ్బా 
యిని చంపుతానని భయపడు 
తున్నావా? నేను అలాంటివాణ్ణి కాదు 

సుమా!” అన్నారు. 

ఆ అమ్మాయి ఇలా అంది: “దైవం సాక్షి! 
ఖుబైబ్‌ కన్నా మంచి ఖైదీని నేనెన్నడూ 
చూడలేదు. దైవం సాక్షి! ఒకరోజు 
ఆయన, చేతిలో ద్రాక్ష పండ్ల గెల 
పట్టుకొని తినడం చూశాను. ఆ 
సమయంలో ఆయన సంకెళ్ళతో 


బంధించబడి ఉన్నారు. ఆ రోజుల్లో 


అసలు మక్కాలో పండ్లేలేవు. అందుకే 
ఆమె తరచూ ఇలా అంటూ ఉండేది: 
అది ఖుబైబ్‌కు దేవుడిచ్చిన ఆహారమని 
నా అభిప్రాయం. 


469 


GANG, 
మప స్మ అప్పేదిరతు మ! పు స. 
oye లా EN hb లు స్‌ 
BREE Gay ps 
el ఆమరహోత్శు PUTT) 
అ్రడస రంయక ట్రప్‌ సడ ఏ ఇ 
స VW EAP ee! లు 
es ad te pgs 
డక ఆ లలా యత ఆయనే 
రతో: క. 
els 61413 : తళ మరస 6 


sae, 


baer aly లయ be TE lon 


తపు తతో రాక పయ యక 
యా పపప్తాత్కు Gy sib 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


శత్రువులు ఆయన్ని హరమ్‌ పరిధుల 


నుండి బయటికి తెచ్చి హిల్‌ (సమ్మత) 
ప్రదేశంలో హతమార్చేందుకు తీసుకెళ్ళి 
నప్పుడు (మార్గమధ్యంలో) ఆయన 
“నన్ను కాస్త వదలండి. నేను రెండు 
రకాతుల నమాజ్‌ చేసుకుంటాను” అని 
అడిగారు. వారు ఆయన్ని వదలి 
పెట్టారు. 
నమాజు చేసుకొని వారిని ఉద్దేశ్యించి, 
“దైవంసాక్షి! చావుభయంతో నేను 
నమాజు చేస్తున్నానని మోరు తల 
పోయరనుకుంటే నేను ఇంకా ఎక్కువ 
నమాజ్‌ చేసేవాళ్లి అన్నారు. ఆ 
తర్వాత దేవుణ్ణి ఇలా ప్రార్థించారు: ఓ 
అల్లాహ్‌! వీరు ఎంత మంది ఉన్నారో 
లెక్కపెట్టుకో. వీళ్ళను ముక్కలు 
ముక్కలుగా చేసి చంపు. వీరిలో 
ఎవరినీ మిగిల్చి ఉంచకు. (ఆ తర్వాత 
ఒక కవిత చదివారు. దాని భావం ఇది:) 
“నేను ముస్టిం అయిన స్థితిలో చంప 
బడుతున్నప్పుడు దైవం కోసం ఏ వైపు 
నుండి మరణం సంభవించినా నాకు 
భయం లేదు. నాకు ఈ మరణం 
దేవుని మార్గంలో వస్తోంది. ఆయన 
తలచుకుంటే తెగిపోయిన నా శరీర 


అవయవాలలో శుభం ప్రసాదిస్తాడు.” 


బంధించి హతమార్చబడే ప్రతి ఒక్క 
ముస్లిం కోసం ఆయన నమాజు చేసే 
. ఆచారానికి శ్రీకారం చుట్టారు. ఆయన 
అమరగతి నాందిననాడే దైవప్రవక్త 


470 


ఆయన రెండు రకాతుల 


ర కాలా 


begs Ea 5 45541! 


ర ఖత గ్రే ఉన ఫు ౧ 


ష్‌. డక్‌ అ gio యక 


త నప La రడ 4 య్‌ 


[న న! ను! మం 4 బా థో 4 
‘JG, dal gs Yy A 


టి 


(a త yi pe 53 


CPE 


దగ్‌ మైలు తయా! le పేద 


. https://teluguislam .net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


(సల్లం) తన సహచరులకు ఈ వార్త 
తెలిపారు. ఇక ఆసిమ్‌ హతమార్చబడ్డా 
రని చెప్పగానే ఆయన ఖురైషు 
సర్దారుల్లో ఒకాయన్ని చంపి ఉన్నం 
దున ఆయన్ని గుర్తు పట్టేందుకు 
వీలుగా ఆయన శరీరంలోని ఏదైనా 
ఒక భాగాన్ని తీసుకురమ్మని ఖురైషులు 


కొంతమందిని పంపించారు. అటు -. 


ఆసిమ్‌ శవాన్ని రక్షించటం కోసం 
దేవుడు భిడ్డ్జూ (లేక తేనెటీగల) 
దండును పంపాడు. అవి మబ్బుల 
రూపంలో వచ్చి ఆయన్ని ఖురైషు 
మనుషుల నుంచి కాపాడాయి. వాటి 
మూలంగా ఆయన శరీరంలోని ఎ 
భాగాన్ని వారు కోయలేకపోయారు. 

(బుఖారీ) 
 హద్‌ఆ అనేది ఒక హత "పేరు; 
జుల్లహ్‌ అంటే మబ్బు. దబ్‌రున్‌ అంటే 
తేనెటీగ. బిదదా అనేపదం బదదా అని 
- కూడా పఠించబడింది. బదదా అని 
చదివేవారు దీన్ని బిద్దతున్‌ అనే పదానికి 
బహువచనంగా భావిస్తారు. అప్పుడు 


దీనికి భాగాలు 'అని అర్థం వస్తుంది. 


అంటే, “దేవా! వీరిని ఖండఖండాలుగా 


చేసి చంపు. ప్రతి ఒక్కరూ ముక్కలు . 


కావాలి” అని ఆ వాక్యానికి భావం. 
అయితే . బిదాదన్‌ అని చదివేవారి 
ప్రకారం దాని భావం, “వారిని ఒకరి 
తర్వాత మరొకర్ని వేర్వేరుచేసి చంపు” 


471 


“2 SE | 
టా! oR Cd 


Bases 


-సక క ఆజ- యో న 122 
పక్‌ తప్పు ర్లు స! ప Wel 
I పత్తా లాలీ oi pee ఆ యో రా i 
ఫర, తప్త జ్య ఏసు త ప్ర fe 
వ. 
వ 
ely) hee ఓ Pa? రి! 5 at 
5 గ్‌ మ శ! 
నుం No rsa) యు 
క ok pilin 55. ei 
స లేం కాన్‌ ప్రల ట్రావ 
‘olin Fl ధీ Ll గాత 
ప టాం రన షయ మయా మ! 
పయ ఏయు 106 అహ ఏ3 డట 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


అని. అలాంటప్పుడు దానికి తబ్‌దీద్‌ 
మూల పదం అవుతుంది. 


(కరామత్‌ నిజమని రుజువు చేసే) ఈ 


472 


RIAD 


మట! ప Sh ay Taal Jd లో 


ree 


a లి ప్‌ యా! Ul! డోశే 
Le (ఆయ! lia ర co ధో 


అధ్యాయానికి సంబంధించిన ప్రామా 15]! గ్‌ వత gi! (3! one 
ణిక హదీసులెన్నో ఈ గ్రంథంలో డా gs యూ Gs jell 
ఇంతకు ముందు అనేకచోట్ల , అనేక మా మ! ప్రయో Re క్‌. 
అధ్యాయాల్లో వచ్చాయి. వాటిలో క్రైస్తవ. . i Jes ద డని 
మత గురువు దగ్గరికి, ఇంద్రజాలికుడి లో * చా 
దగ్గరికీ వెళ్తుండే బాలుని కథ (సహనం డౌ తో రజ తాయ! ఇ హం 
అధ్యాయం), జురైజ్‌ కథ ( చిత్తశుద్ధి ఆట! డో Jil య 3 9% 
అధ్యాయం), బండరాయి మూలంగా తక! ఉరు TRAE కో 
గుహ ద్వారం మూసుకుపోయిన వారి 
కథ (చిత్తశుద్ధి అధ్యాయం), మబ్బుల్లో 
నుంచి ఫలానా వాని తోట మోద వర్షం 
కురిపించు అనే మాటలు విన్న వాని 
కథ, ఇవేగాక ఇలాంటి ఇతర కథలు, 
సంఘటనలన్నీ కూడా అలాంటివే. ఈ 
అధ్యాయానికి సంబంధించిన సుప్రసిద్ద 
ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అవకాశం 
కల్పించేవాడు దేవుడే. 
(సహీహ్‌ బుఖారీలోని మగాజీ ప్రకరణం) 

ముఖ్యాంశాలు 
| 'రహ్‌తున్‌' అంటే ఒక సమూహం అని అర్ధం. కొందరి అభిప్రాయం ప్రకారం హదీసులో 
పేర్కొనబడిన సమూహంలో ఆరుగురు ఉన్నారు. వారిపేర్లు ఆసిమ్‌ బిన్‌ సాబిత్‌, మర్‌సద్‌ 
బిన్‌ అబూ మర్‌సద్‌; ఖుబైబ్‌ బిన్‌ అదీ, జైద్‌ బిన్‌ దసినా, అబ్బుల్లాహ్‌ బిన్‌ తారిఖ్‌, ఖాలిద్‌ బిన్‌ 
బుకైర్‌. మరికొంతమంది ఆ సమూహంలో పదిమంది ఉన్నారని అధిల్రయసరారు: వాస్తవం 
దేవునికే బాగా తెలుసు. 

ఈ సంఘటనలో వారివల్ల అనేక కరామత్‌లు జరిగాయి. మొదటిది, వారు ప్రార్థించి 
నట్టుగానే వారు వీరమరణం పొందిన రోజే దేవుడు వహీ ద్వారా తన ప్రవక్తకు ఆ విషయం 
తెలియజేశాడు. రెండోది, ఖుబైబ్‌ (రజి) జైల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఆ కాలంలో 
లభించని పండ్లు ప్రసాదించాడు. మూడోది, ఆసిమ్‌ను రక్షించటం కోసం దేవుడు తేనెటీగల 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 473 RIT 


లేక భిడ్డూల దండును పంపాడు. నాల్లోది, వారు తమను హతమార్చిన దుర్మార్ల్గుల్ని శపించారు. 
దాంతో ఆ దుర్మార్గులు వారు శపించినట్లుగానే pray గురయ్యారు. 

ఈ హదీసు "ద్వారా బోధపడే మరికొన్ని అంశాలు ఇవి: 1) శత్రువు గనక కఠినంగా 
ప్రవర్తిస్తున్నట్లయితే అతను రక్షణ- ఇస్తానని మాటిచ్చినా దాన్ని ససేమిరా ఒప్పుకోకూడదు. 
దానివల్ల తమ ప్రాణాలు పోయినాసరే అయితే ఒకవేళ అతను మృదువుగా ప్రవర్తిస్తాడన్న ఆశ 
ఉంటే మాత్రం అతన్ని రక్షణ కోరి ప్రాణాలను కాపాడుకోవటం అవసరం. 2) బహుదైవారాధకులు 
పెట్టిన శిక్షలకు దైవప్రవక్త సహచరులు ప్రదర్శించిన సహనస్థయిర్యాలు ఈ హదీసులో వివరించ 
బడ్డాయి. 3) అత్యంత కఠిన కాలంలో కూడా వారు తమ మంచితనాన్ని నిరూపించుకున్నారు. . 

తనకు ప్రాణ శత్రువైన వాని కుమారుడు చేతికి చిక్కినా కూడా అతన్ని ఎమో అనలేదు. పైగా 
అతని మోద వాత్సల్యం కురిపించారు. 4) శత్రువుల చేతుల్లో వీరమరణం పొందే ముందు 
వారి నుంచి అనుమతి తీసుకొని రెండు రకాతులు నమాజ్‌ చేసుకోవాలి. ఎందుకంటే ఖుబైబ్‌ 
(రజి) ఆ విధంగా చేయగా దైవప్రవక్త (సల్లం) ఆయన్ని ఏమో అనలేదు. పైగా ఆ విధానాన్ని 
ఇతర ముస్లింల కోసం కూడా నిర్ణయించారు. 5) బహుదైవారాధకుల్ని, దుర్మార్గులైన శత్రువుల్ని 
శపించవచ్చు. 6) దైవప్రవక్త (సల్లం) కాలంలోని బహుదైవారాధకులు కూడా నిషిద్ధ మాసాలను, 
నిషిద్ధ ప్రాంతాన్ని (హరమ్‌ను) గౌరవించేవారు. (ఫత్‌హుల్‌ బారీ) 


1511. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) స్య; డ్రై pe ర రు 1౦01) 
కథనం: ఉముర్‌(రజి) ఏదయినా 1% వా సడ ఇహ 
విషయం గురించి “నా అభిప్రయం Pr 
ఇది” అని చెబితే ఆ విషయం pre nn ల bi. a క 
అన్నట్టుగానే జరిగేది. నేను ఆయన శక వదద 
నోట ఈ విధంగా ఎన్నిసార్లు విన్నానో 

అన్నిసార్లూ అలాగే జరిగింది. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని మనాఖిబుల్‌ అన్ఫార్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ఇందులో ఉమర్‌(రజి)గారి మహిమోన్నతులు వివరించబడ్డాయి. దేవుడు ఆయనకు 
_ గొప్ప తెలివితేటల్ని, అసామాన్య మేధాసంపత్తిని ప్రసాదించాడు. అందుకే దైవప్రవక్త (సల్లం) 
తరచూ అంటుండేవారు, “నా అనుచర సమాజంలో దివ్య విషయాలు తెలుసుకునేవాడు 
ఎవడైనా ఉన్నాడంటే ఆయన ఉమరే” అని. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


- ఛి = 


474 


ధర్రయిర్య 


ఇ 


Gis gall atl ఉద్‌ = 1౪ 


18. వారింపబడిన విషయాల ప్రకరణం 


254వ అధ్యాయం 


sls మనీ స 


జాన 


రాయు. 101 


Ret bi 


పరోక్ష నింద నిషిద్ధం, నాలుకను అదుపులో 
ఉంచుకోవాలనే ఆజ్ఞ గురించి 


దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: 


“మిలో ఎవరూ ఎవరినీ పరోక్షంగా నిందించ 
రాదు. మీలో ఎవరైనా మా మృతసోదరుని 
మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, 
మోరే స్వయంగా దీనిని అసహ్యించుకుంటారు. 
అల్లాహ్‌కు భయపడండి, అల్లాహ్‌ అత్యధికంగా 
పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించే 
వాడూను.” (హుజురాత్‌: 12) 


“మోకు తెలియని విషయం వెంటపడకండి. 
నిశ్చయంగా కళ్ళూ, చెవులూ, మనస్సూ 
' అన్నింటి విషయంలోనూ విచారణ జరుగు 
తుంది.” (ఇస్రా: 36) 


“అతని నోటి నుండి వెడలే ప్రతి మాటనూ 
వ్రాయటానికి అనుక్షణం ఒక పర్యవేక్షకుడు 
సిద్ధంగా ఉంటాడు.” _ (భాఫ్‌: 18) 


ఇమామ్‌ నవవీ (రహ్మలై) ఇలా అంటున్నారు: . 
ఆచరణ చేయ్యటం విధి అయిన ప్రతివాడూ 
మాట్లాడటం అవసరం అని తేటతెల్లమయిన 


దష ర లోటు al లం 
sal Jet dil 44 US 
SS DRA 
Yh య 06, . (౧? టా. 
త 
శశ హు తళ యో శ 
trey su Why క idyll 
[14 మ. 
వ్ర! యయ గమ స Ae 
Us J | బయ! డా ఫ కస (oa 
యా! తాం hale cs 
WG 2 టై (yer సయ! 


రత త Wr 


ఆని! సమ భష కో య Say! 


థో 0 3 (> $s! 
కం. ప. 


https://teluguislam.net - https://telugudua.net 


హాదీను కిరణాలు-2 


విషయంలో తప్ప మిగతా విషయాలన్నిటిలోనూ 
నోటిని కాపాడుకోవాలి. ఒకవేళ మాట్లాడటం, 
మౌనం వహించటం రెండూ సమానమైనప్పుడు 
మౌనంగా ఉండటమే సున్నత్‌. ఎందుకంటే 
కొన్ని సందర్భాల్లో ధర్మ సమ్మతమైన మాటలు 
కూడా నిషిద్ధ లేక నివారిత విషయాలకు దారి 
తీస్తాయి. సాధారణంగా ఇలా ఎక్కువగా జరు 
గుతూ ఉంటుంది. అందుకని వాటినుండి సురక్షి 
_ తంగా ఉండటానికి సమానమైన మార్గంలేదు. 


1512. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం, ఈ 
విధంగా ప్రవచించారు: “దేవుణ్ణి, 
అంతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి 
పలికితే మంచిమాట పలకాలి లేదా 
మౌనంగా ఉండాలి.” . 
దారం 


మంచితనంతో కూడుకున్న మాటలు 
మాట్లాడటం మాత్రమే సమంజసం 


అన్న విషయాన్ని ఈ హదీసు వొవేరి.. 
స్తోంది. మంచితనం తేటతెల్ల మయిన 


మాటలంటే అవే. ఒకవేళ ఆ మాటలు 
మంచివో కావో అన్న సందేహం ఏర్ప 
డితే అలాంటప్పుడు అసలు మాట్లాడ 
కుండా ఉండటమే మంచిది. 


475 


Lenn 
ప్రయ తత ఏ2 2౮ శక సవ! పం 
sl ప. వని! 335 తం 
Esl గప్పి వ 
స యే త ఇహ ల సం 
తట త్రమే! పై rey గ ధయ! SU 
rth లా తవ ss బట 
ME sles 


(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని లుఖ్లా ప్రకరణం) 


1513. హ(జత్‌ అబూ మూసా (రజి) 
గారి కథనం: నేను దైవప్రవక్త (సల్లం)ను 
“ముస్లింలలో శ్రేష్ణులు ఎవరు?” అని 
అడిగాను. అందుకాయన సమాధాన 


ఏ! డ్రం ల్‌ ఆకే తు - 101 
థ్‌! [త IGE రయ క 
క is tt త నీ wi 
గా లావ ‘JG ‘al zl 
క యే లో ఠి తి rn 
isle Gi GGG GU) ప్ర OAL 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 476 EIA కాగా 


మిస్తూ, “తమ నాలుక వల్ల, తమ 
చేతుల వల్ల ఇతర ముస్లింలకు హాని 
కలగకుండా ' ఉంటే అలాంటివారే 
శ్రేష్టులు” అని చెప్పారు. 
(బుఖారీ-ముస్లిం, 

(సహీహ్‌ బుఖారీలోని విశ్వాస ప్రకరణం - నహీవా ముస్తింలోని తఫాజులుల్‌ 

ఇస్లాం ప్రకరణం) 
1514. హజ్రత్‌ సహ్హ్‌ బిన్‌ సాద్‌ (రజి) :J6 ode పం 1014 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఎవరయితే 
తమ రెండు దవడల మధ్యనున్న దాని 
గురించి, రెండు కాళ్ళ మధ్యనున్న రం 
దాని గురించి నాకు పూచీ వహిస్తారో 
నేను వారికోసం స్వర్గం గురించి పూచీ 
వహిస్తాను. (బుఖారీ-ముస్థిం) 


రహ డట ప్రమతి ద్ర హోక్స్‌ త! ర్పట ర 
మమ! పము! తప్పు Us త్తమ 


(సహీహ్‌ బుఖారీలోని రిఖాఖ్‌ ప్రకరణం - ముస్టింలో ఈ హదీసు కనిపించలేదు.) 


ముఖ్యాంశాలు 


రెండు దవడల మధ్య నుండేది నాలుక, రెండు కాళ్ళ మధ్య ఉండేది మర్మాంగం. ఈ 
రెండింటినీ కాపాడుకునేవారికి ఈ హదీసులో స్వర్గశుభవార్త వినిపించబడింది. కాపాడుకోవట 
- మందే వాటిని కేవలం ధర్మసమ్మతమైన చోట్ల న్‌ ఉపయోగించాలి. అధర్మ విషయాల 
నుంచి వాటిని రక్షించుకోవాలి. 


1515. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 


ODE 
కా రీ» Ja స్కో రే! బవ న ie 
అబూ హురెరా (రజి) తెలియజేశారు: ees 
వ యా మ ytd 
దాసుడు అనాలోచితంగా ఒక మాట లా! ష్‌ ల 43 లాడి 


అంటాడు. అది మంచా లేక చెడా మ. స ప డు మ లనీ! 


ళ్‌. = so తలలో థి 
య! 65 క డో ౮-100 


అనేది ఆలోచించడు. కాని దాని శీ క “రహో సు. she Gi 
మూలంగానే అతను తూర్పు పడమ aT 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


రల మధ్య దూరం కన్నా ఎక్కువ 
దూరం నరకం వైపు పడిపోతాడు. 
(బుఖారీ-ముస్థిం) 


(సహీహ్‌ బుఖారీలోని రిఖాఖ్‌ ప్రకరణం - 


ముఖ్యాంశాలు 


477 


Calta, 


సహీహ్‌ ముస్లింలోని జువ్‌ద్‌ ప్రకరణం) 


మాటల్లో సమతౌల్యాన్ని పాటించకపోవటం వల్ల కలిగే నష్టాలను ఈ హదీసులో 
వివరించటం జరిగింది. అందుకని మాట్లాడే ప్రతి మాటకు ముందు ఆచితూచి మాట్లాడటం 


చాలా అవసరం. 


1516. హజ్రత్‌ అబూహురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు: దాసుడు 
పరధ్యానంలో ఉండి దేవునికి నచ్చే 
మాట మాట్టాడేస్తాడు. దాని మూలంగా 
దేవుడు అతని అంతస్తులెన్నో పెంచు 
తాడు. అలాగే దాసుడు పరధ్యానంలో 
ఉండి దేవునికి కోపం తెప్పించే మాట 
మాట్లాడేస్తాడు. దాని మూలంగా 
అతను నరకంలోకి పడిపోతాడు. 


(బుఖారీ, 


(సహీహ్‌ బుఖారీలోని రిఖాఖ్‌ ప్రకరణం) 


1517. హజ్రత్‌ అబూ అబ్బుర్రహ్మాన్‌ 
బిలాల్‌ బిన్‌ హారిస్‌ ముజనీ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మనిషి దేవుణ్ణి 
సంతోషపెట్టే మాట అంటాడు. ఆ 
మాట ఎంతవరకు వెళ్తుందో అతను 
ఊహించనయినా ఊహించడు. 
దాని మూలంగా దేవుడు అతని కోసం 


నలత పక్షుల! రాట - 1011 
తంల సమయ ము రః 
యట య్య IGG pie ఆవ 
గ పప సు మ లి 55 
Gy Ge శర యనే JG a మ 

gel యాల్లో 


SSA టట దప! అలి! పల 


న గం 


రోడిట రర ఆ ఆదేశ సక హి మహ్య 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


ప్రళయ దినం వరకూ తన ప్రసన్నతను 
రాసి పెడ్తాడు. (మరికొన్ని సందర్భాల్లో) 
మనిషి దేవునికి కోపం తెప్పించే మాట 
అనేస్తాడు. ఆ మాట ఎంతవరకు 
వెళ్తుందో అతను ఊహించనయినా 
ఊహించడు. దానిమూలంగా దేవుడు 
అతను తనను కలుసుకునే దినం 


478 


Glick, 


Slo GVM తమ్మ తమ్ల6 ట్ర 
be దువ Is పమ త్‌ శయ్య 
తమ ఆ పల ప్రీషరత్‌ 64 ఓమ 
1: Ces Js arcis 
JU gigs 5 లో 20 


వరకూ అతని పట్ట తన అప్రసన్నతను 

రాసిపెడాడు. (మాలిక్‌ దీనిని 

ముఅత్తాలో పేర్కొన్నారు... తిర్మిజీ 

దీనిని హసన్‌, సహీహ్‌ కోవకు చెందిన 

హదీసుగా పేర్కొన్నారు.) 
(ముఅత్తా ఇమామ్‌ మాలిక్‌లోని జామే ప్రకరణం - నుననె తిర్మిజీలోని జుహ్‌ద్‌ 
అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


సాధారణంగా మన అనుభవంలోకి వస్తుండే ఒక వాస్తవాన్ని ఈ హదీసులో వివరించటం 
జరిగింది. ఒక్కోసారి మనిషి మంచి మాట అంటాడు. ఆ మాట విని ఎవరైనా సంతోషపడవచ్చు 
లేక ఎవరిలోనయినా పరివర్తన రావచ్చు లేక ఎవరైనా అక్రమాలకు, అవిధేయతకు పాల్పడబోయి 
ఆగిపోవచ్చు. అలాంటి మంచి మాటకు దేవుని సన్నిధిలో గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. అలాగే 
మరికొన్ని సందర్భాల్లో మనిషి చెడు మాట మాట్లాడతాడు. ఆ మాట ఎంత వినాశాన్ని సృష్టిస్తుందో 
తను ఊహించి ఉండడు. కాని ఆ మాట ఎవరి మనసునయినా నొప్పించవచ్చు. లేక 
దానిమూలంగా భ్రష్టత్వం, అక్రమాలు, అవిధేయతలు లాంటి పాపాలు జరగవచ్చు. కనుక 
అలాంటి మాట మాట్టాడిన వ్యక్తి మోద దేవుడు కోప్పడతాడు. చెప్పాచ్చేదేమిటంటే, నోటిని 
కాపాడుకోవటం, దానిని సద్వినియోగం చేసుకోవటం చాలా అవసరం. లేకపోతే అది మనిషిని 
వినాశకూపంలోకి నెట్టివేస్తుంది. 


1518. హజ్రత్‌ సుఫ్యాన్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ 
(రజి) కథనం: నేను దైవప్రవక్త 
(సల్లం)ను అడిగాను: “దైవప్రవక్తా! 
నాకేదయినా విషయం నేర్పించండి. 
నేను దాని మోద గట్టిగా నిలబడతాను” 
అని. అందుకాయన “నా ప్రభువు 


త యం Olid ప్రద 1014 

[చ| ర్స్‌ 6 ఈక రర మ ద 
ర్‌ క: రకస నియ ph యు 
Gsiu ta dst TO 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 స IE 


తో తీ 7m 


టట్‌ ర్త gL ist tle GU UG 
ఉండు” అని ఉపదేశించారు. నేను ores ary శన! oly) (1123 0G 
మళ్ళీ అడిగాను, “దైవప్రవక్తా! నా So 
గురించి మిరు ఎ విషయంలో భయ 
పడుతున్నారు” అని. అందుకాయన 
తన నాలుక పట్టుకొని, “దీని విష 
యంలో” అని అన్నారు. 

(తిర్మిజీ-హనన్‌, నహీహ్‌) 


“ 


అల్హాహ్‌ అని చెప్పి దాని మోద స్థిరంగా 


[ 


(సుననె తిర్మిజీలోని జుహ్‌ద్‌ ప్రకరణం) 
షేఖ్‌ అల్‌బానీ గారు ఈ హదీసుని బలహీనమైనదిగా పేర్కొన్నారు. వివరాలకు “అజ్ఞయిఫా' 
గ్రంథం 908, 920వ పుటలు, రెండవ సంపుటిలోని 221, 309వ పుటలు చూడండి. . 
ముఖ్యాంశాలు 


దేవుణ్ణి, ఆయన పోషకత్వాన్ని విశ్వసించటం సత్కర్మలన్నిటికీ పునాది లాంటిది. ఆ 
విశ్వాసం లేకపోతే దేవుని దృష్టిలో కర్మలకు ఎలాంటి విలువ ఉండదు. ఆ విశ్వాసం మోద 
స్థిరంగా నిలబడటమంటే సదా ఆయన ప్రసన్నతను, అప్రసన్నతను దృష్టిలో పెట్టుకొని 
మసలుకోవాలి. ఆయన ప్రసన్నత కోసం అ ఆజ్ఞల్ని పాటించాలి. ఆయన అప్రసన్నుడు 
కాకుండా ఉండాలంటే ఆయన వారించిన విషయాల జోలికిపోకుండా ఉండాలి. నోటి అజాగ్రత్త 
వల్ల మనిషి దైవాగ్రహానికి పాత్రుడౌతాడు. అందుకే నోటిని కాపాడుకోమని తాకీదు చేయబడింది. 


1519. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) ఉగ్రం మ ద్ర! ప్రక; 101% 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ  :హ్మ్మో ఎ! 95 bs టి ge 
విధంగా ప్రబోధించారు: దైవస్మరణ ప్త ర్‌ cdl ey రై pes J 
లేకుండా ఇతర మాటలు ఎక్కువగా య పేడ Jk al ట్‌ రదు! 
మాట్లాడకండి. ఎందుకంటే దైవస్మరణ Eh Om | వ 
లేకుండా ఇతర మాటలు ఎక్కువగా Ce a ల్లా! య 913 
మాట్లాడితే హృదయాలు మొద్దుబారి CR 
పోతాయి. దేవునికి ప్రజలందరిలోకెల్లా 

దూరంగా ఉండేవాడు హృదయం 

మొద్దుబారిపోయినవాడు. (తిర్మిజీ) 


(సనన్‌ తిర్మిజీలోని జుహ్‌ద్‌ అధ్యాయాలు) 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


ముఖ్యాంశాలు 


480 


Geli, 
Seal Sah Je 


హృదయాలు మొద్దుబారి పోవటమంటే పరిస్థితుల నుండి, సంఘటనల నుండి 
గుణపాఠం నేర్చుకోకపోవటం, హితబోధకు ప్రభావితం కాలేకపోవటం అని అర్థం. దైవస్మరణను 
వదలిపెట్టి పిచ్చాపాటి కబుర్లలో పడిపోతే మానవుల హృదయాలు మొద్దుబారిపోతాయి. అది 
ఘోర దౌర్భాగ్యానికి ఆనవాలు. అందుకని మనిషి వీలైనంత ఎక్కువగా దైవాన్ని స్మరిస్తూ ఉండాలి. 


1520. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: దేవుడు ఏ 
మనిషినయినా అతని రండు దవడల 
మధ్య నుండే (నాలుక) కీడు నుండి, 
రెండు కాళ్ళమధ్య నుండే (మర్మాంగం) 
కీడు నుండి కాపాడు కున్నాడంటే 
అతను స్వర్గానికి వెళ్తాడు. 
(తిర్మిజీ-హనన్‌) 


త్‌ న క త్త స్‌ ల 
ల ర. 

తీ య గ 3 ne య 
యీ! 36 22) మ త! Jd ‘Jv ws 
యవ ల్లు ప్రన్త డ కత త్తు bs డక 


ARSON DEA] 


(సుననె తిర్మిజీలోని జుూహ్‌ద్‌ అధ్యాయం) 


1521. హజ్రత్‌ ఉఖ్‌బా బిన్‌ ఆమిర్‌ 
(రజి) కథనం: నేను దైవప్రవక్త 
(సల్లం)ను అడిగాను, “దైవప్రవక్తా! 
ముక్తికి మార్గం ఏది?” అని. అందు 
కాయన “నీ నాలుకను అదుపులో 
పెట్టుకో. నీ ఇల్లు నిన్ను తనలో 
ఇమిడ్చుకోవాలి (అంటే నీ తీరిక 
సమయం నీ ఇంట్లో గడవాలి.) నీ 
పారపాట్టను తలచుకొని రోదించు ' 
అని ఉపదేశించారు. (తిర్మిజీ-హసన్‌) 


AE ihe EG NOY 

క వక లీ pie WTS Bo OD 
[ఏ లం G Eb id యూ చ! 23 
తదు GLE deh 506 SLI 6 
తత్‌ ఇ మ తక తయ 


జయా లా రగ, glad 4% 


(సుననె తిర్మిజీలోని జువాద్‌ అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


ప్రజలతో అతి ఎక్కువగా కలిసి తిరగటం, వారితో ముచ్చట్లాడుకుంటూ కూర్చోవటం 
లాంటి పనుల వల్ల మనిషి యొక్క ధర్మానికి ఎన్నో ప్రమాదాలు పాంచి ఉంటాయి. అందుకని 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 481 BRIAN TAU 


పనికిమాలిన సావాసాల్లో కాలయాపన చేసేకంటే తమ ఇంట్లోనే దైవవిధేయతను పాటిస్తూ, 
తీరిక సమయాన్ని దేవుని స్మరణలో, ఆయన ధ్యానంలో గడుపుతూ వీలైతే ఖుర్‌ఆన్‌ పారాయణం 
చేస్తూ ఉండటం ఎంతో ఉత్తమం. అదే విధంగా ఒంటరిగా ఉన్నప్పుడు తమ తప్పుల్ని, 
పొరపాట్లను తలచుకొని ఎడ్వటాన్ని కూడా ధేవుడు ఇష్టపడతాడు. ఈ హదీసులో నోటిని 
కాపాడుకోవటంతోపాటు ఆ రెండు విషయాలను గురించి కూడా తాకీదు చేయటం జరిగింది, 


1522. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ Foes Pe wl 553 ఎ 1017 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 3౫ 36 జడ మ గ 
(సల్లం) ఈ విధంగా ప్రబోధించారు: ss Us ag er ce 
తెల్లవారు జామున మనిషి శరీరంలోని 7” Gs eo) Tol te 
అవయవాలన్నీ నాలుకను అత్యంత ప్రవ ట్రే యు స్ట్‌ థ్‌! ds (పయ! 
దీనంగా బతిమాలుతాయి. “నువ్వు Ce gel of; టయ! Cal yp “త 
మా విషయంలో అల్లాహ్‌కు భయపడి ఏ ఏ ధవ! త్వ కమిమం! 
మసలుకో. ఎందుకంటే మా వ్యవ త ట్‌ తటే? 
హారం నీతో ముడిపడి ఉంది. నువ్వు Gets 9 
సవ్యంగా ఉంటే మేము కూడా 
సవ్యంగా ఉండగల్లుతాం. నువ్వు 
వక్రతకు లోనైతే మేము కూడా వక్రతకు 
లోనైపోతాము.” (తిర్మిజీ) 
'తుకప్పిరుల్లిసాన' అంటే అత్యంత 
అణకువతో, దీనంగా నాలుకను 
బతిమాలటం. 

(సుననె తిర్మిజీలోని జుహ్‌ద్‌ అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


నోటిని ఆచితూచి ఉపయోగించటం ఎంత అవసరమో ఈ హదీసు ద్వారా 
బోధపడుతోంది. నోటితో ఏమాత్రం అసమంజసంగా మాట్లాడినా మొత్తం శరీరం దాని శిక్షను 
అనుభవించాల్సి వస్తుంది. గొడవలు, పోట్లాటలు జరిగినప్పుడు శరీరం దెబ్బలు భరిస్తుంది. 
కొన్నికొన్ని సందర్భాల్లోనయితే శరీరం శాశ్వతంగా కన్నుమూయవలసి వస్తుంది. వక్రతకు 
లోనవటమంటే అదే. నాలుక వక్రతకు లోనయితే దాని ప్రభావం మొత్తం శరీరం మోద 
పడుతుంది. అదే విధంగా నాలుక సవ్యంగా ఉండటమంటే పరీక్షలకు, ఉపద్రవాలకు 
గురికాకుండా ఉండటం అని అర్థం. 

వేరొక హదీసులో మానవ శరీర సవ్యత, అపసవ్యతలకు కారణభూతం హృదయమని 
చెప్పటం జరిగింది. మరి ఈ హదీసు ద్వారానేమో ఆ కారణభూతం నాలుక అని తెలుస్తోంది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


482 


ర కాగా 


ఈ రెండు హదీసుల మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు. ఎందుకంటే నాలుక హృదయానికి 
ప్రతినిధిగా, పరిచయకర్తగా వ్యవహరిస్తుంది. నాలుక, హృదయం - ఈ రెండూ కలిసే మనిషి 
రూపొందుతాడు. ఈ రెంటి సమ్మేళనమే మానవత్వం. ఒక అరబ్బు తత్త్వవేత్త ఈ విషయాన్ని 
చాలా చక్కగా వివరించాడు: 'లిసానుల్‌ ఫతా నిస్‌ఫున్‌ వ నిస్‌ఫున్‌ పుఆదుహూ” మనిషిలోని 
సగం నాలుకయితే మిగతా సగం అతని హృదయం! 


1523. హజ్రత్‌ ముఆజ్‌ (రజి) కథనం: 
నేను దైవప్రవక్త (సల్లం)ను అడిగాను. 
“దైవప్రవక్తా! నన్ను నరకం నుండి 
దూరం చేసి స్వర్గానికి తీసుకువెళ్ళే 
కర్మను గురించి నాకు బోధించండి” 
అని. అందుకాయన ఇలా ఉపదేశిం 
చారు: నీవు చాలా పెద్ద విషయమే 
అడిగావు. అయితే అల్లాహ్‌ ఎవరికొరకు 
అయితే దాన్ని సులభంగా చేస్తాడో 
(అంటే దానిని ఆచరించే శక్తినీ, 
సద్చుద్ధిని ప్రసాదిస్తాడో) అతనికి అది 
ఎంతో సులభం. నువ్వు అల్హాహ్‌ను 
ఆరాధించు. ఆయనకు భాగస్వాము ౪ో 
లుగా ఎవరినీ నిలబెట్టకు. నమాజును 
స్థాపించు. జకాత్‌ చెల్లించు. రమజాన్‌ 
(మాసపు) 
(స్తోమత ఉంటే) 
(హజ్‌)చేయి. 


తర్వాత ఆయనే ఇలా అన్నారు: “నెను 


నీకు మేలు యొక్క ద్వారాల గురించి 
తెలుపనా? ఉపవాసం డాలు వంటిది. 
నీళ్లు మంటను ఆర్పేసినట్లు సదఖా 
(అనగా దానం) పాపాన్ని ఆర్బేస్తుంది 
(అంటే దాని ప్రభావాన్ని తొలగిస్తుంది). 
మనిషి రాత్రి చివరి భాగం (మధ్యలో) 


ఉపవాసాలు పాటించు. 
దైవగృహ యాత్ర 


మూ! 5 వయ ప్ర  Votr 


Je gol lal JU తక 206 
రథ gue » Jie as ere 
se ip pas be dle a 
Cee య తాయ ఈ పద రం 
err వయ! సక్స జ స ఏ zy 
TO డ్‌ (రజ {573 కక 
goa isl te టీకే NE db సై 
మమ్ము! మకు శక టవ 
ప్రి యర! 3 మ! పడు! స్వతో 
ఆతు: us క కా 
(యా యమ్‌ eS 


Ji» lei రిక. వవ!) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 483 EAD 
నమాజు చేయటం.” తర్వాత ఆయన 53553 (433223 i! win ప్న! 
ఈ వాక్యం: “వారి విపులు పడకలకు 


ఎడంగా ఉంటాయి..... యామలూన్‌” 
వరకు (సజ్ఞా: 16-17) పఠించారు. 
తర్వాత ఆయన నన్ను “ధర్మం యొక్క 
తల, దాని స్తంభం, దాని మూపురం 
ఎత్తు గురించి తెలుపనా?” అని 
అడిగారు. “తప్పకుండా తెలుపండి 
దైవప్రవక్తా!” అన్నాను నేను. అప్పు 
డాయన “ధర్మం యొక్క తల-ఇస్తాం. 


దాని స్తంభం నమాజు. దాని మూపురపు . 


ఎత్తు జిహాదు అని చెప్పారు. తర్వాత 
ఆయన “ఇవన్నీ దేని మిద ఆధారపడి 
ఉన్నాయో ఆ వస్తువు గురించి నీకు 
తెలుపనా?” అని అడిగారు. “తప్ప 
కుండా తెలుపండి, దైవప్రవక్షా!” 
అన్నాను నేను. అప్పుడాయన తన 
నాలుక పట్టుకొని “దీన్ని అదుపులో 
పెట్టుకో” అన్నారు. అందుకు నేను 
“దైవప్రవక్తా! మనం నోటితో మాట్లాడే 
దాని గురించి కూడా నిలదీయబడ 
తామా?” అని అడిగాను. అందు 
కాయన “నీవు నీ తల్లికి దుర్లభం 
అగుగాక! (ఇదొక అరబీ జాతీయం. 
ఇది తిట్టుకాదు) నరకవాసులను కోత 
కోసిన వారి నాలుకల పాలాలే 
నరకంలో వారిని బోర్లాపడవేస్తాయి” 
అన్నారు. (తిర్మిజీ- ఇది హసన్‌, సహీహ్‌ 
కోవకు చెందిన హదీసుగా ఇమామ్‌ 


dG [4 ర్వృముర ల తట (ము 

SSE 233 Gy (| స్వే PD 

మ yb 20 06 ఫే కష! జమ హట్‌ 
ల Tom (91 cer వ 
లట sy ట్‌ గ్‌. 

ty; |ఉ| లేళ దుక (షి రూ 
పమ 04 py TE (ట్వ 34515 
pr 3! ఫ్ర బ్‌! డు hr wn 
sly) గ le yy + టలు 
ఒడ సేద ఈ లేకు దమన! 


iy Gee hy 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 484 GN కాలూ. 


తిర్మిజీ పేర్కొన్నారు. దీని వివరణ 
ఇంతకు ముందు గడిచింది.) 


(సుననె తిర్మిజీలోని విశ్వాసాల అధ్యాయాలు) 


ఇమామ్‌ నవవీ (రహ్మలై) ఈ హదీసు ఇంతకు ముందు అధ్యాయాల్లో వచ్చినట్లు 
సూచించారు. కాని ఆ విషయం సరైనది కాదు. ఈ హదీసు ఇంతకు ముందు ఎక్కడా రాలేదు. 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో ఇస్తాం ధర్మ ప్రాథమిక అంశాలతోపాటు నోటివల్ల కలిగే ప్రమాదాలను 
కూడా సూచించటం జరిగింది. నోటిని కాపాడుకోకపోతే కర్మలన్నీ వృధా అయిపోయే 
అవకాశముంది. దానిమూలంగా మనిషి స్వర్గానికి పోయే బదులు నరకాగ్నికి ఆహుతి 
అయిపోతాడు. దేవుడు మనల్నందరినీ రక్షించుగాక! 


1524. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) త :0త శతి ఏ2 తపక 
(ఒకసారి తన సహచరుల్ని) “మికు స సం యము. 
పరోక్ష నింద అంటే ఏమిటో తెలుసా?” (గో స ల స ఖ్‌ నాడ 
అని అడిగారు. అందుకు సహచరులు లనీ pa Cy Il టం ws 
“దేవునికి, దైవప్రవక్తకే బాగా తెలుసు” "౮6 (dsl 6 gel బశ తర 9} Ell 
అని విన్నవించుకున్నారు. అప్పుడు బేల యు య ఇక డట పర త్య 
దైవవ్రపక్త (సల్లం) ఆ విషయాన్ని. యాట యయ ర్పప్‌ 6 ట్య్పష 
వివరిస్తూ, “మో సోదరుని గురించి 
అతను వింటే అసహ్యించుకునే 
విధంగా మాట్లాడుకోవటం” అని 
చెప్పారు. అది విని ఒకతను సందేహ 
పడుతూ “నేను చెప్పే బలహీనతలు 
అతనిలో నిజంగా ఉంటేనో” అని 
అడిగాడు. దానికి సమాధానమిస్తూ, 
దైవప్రవక్త (సల్లం) “ఒకవేళ నువ్వు 
చెప్పేవి అతనిలో ఉంటే నువ్వతన్ని 
పరోక్షంగా నిందించినవాడివవుతావు. 


Ml Ges DH yl ద్ర 1౦%4 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 485 రన రా 


ఒకవేళ నువ్వు చెప్పే విషయాలు 
అతనిలో లేకపోతే నువ్వతని మోద 
అభాండాలు వెస్తున్నావన్నమాట అని 
చెప్పారు. (ముస్లిం, 
(సహీహ్‌ ముస్సింలోని బిర్ర ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
ఈ హదీసులో పరోక్షనింద, అభాండం- రెండిటి భావాన్ని వాటి మధ్య ఉన్న భేదాన్ని, 


వాటి చెడుగులను వివరించటం జరిగింది. నిశ్చయంగా ఇవి కూడా నోటి ద్వారా కలిగే ఆపదలే. 
దేవుడు మనల్నందరినీ వాటి నుంచి రక్షించుగాక! 


1525. హజ్రత్‌ అబూ బక్రా (రజి) 4! కో హన ఆ £3 ఎ 10¥0 
కథనం: దైవప్రవక్త (సల్లం) అంతిమ iss els త రథ ప్ల 4 ర హ్‌ 
హజ్‌యాత్ర సందర్భంగా మినా igs పము లో (కన జ! 
(ప్రాంతం)లో ఖుర్బానీ దినపు ఉప న్‌ గ్‌ | 
న్యాసంలో ఇలా ప్రబోధించారు: (i> ell sls “ణాలు 
“(ప్రజలారా!)ఈ నెలలో, ఈ నగరంలో, నం ట్‌ య శమ య్‌ 
ఈ రోజు ఎంత గౌరవప్రదమైనదో అదే ఈ ఈ ప ap ah 
విధంగా మో ధనమాన ప్రాణాలు పర le 
స్పరం మో కొరకు అంతే గౌరవప్రద = 
మైనవి. వినండి! నేను దేవుని ఆదేశా 
లను మోకు అందజేశాను కదా!” 
(బుఖారీ-ముస్థీం) 

(సహీవా బుఖారీలోని విద్యాప్రకరణం - నహీహ్‌ ముస్లింలోని హజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ఎ విధంగానయితే జుల్‌హిజ్ఞా మాసపు పదో తేదీ (అంటే అజ్‌హా పండుగ రోజు), 
జుల్‌హిజ్ఞా మాసం, మక్కా నగరం గౌరవప్రదమైనవో అదే విధంగా ఒక ముస్లిం కొరకు సాటి 
ముస్లిం ధనమాన ప్రాణాలు గౌరవప్రదమైనవి. అంటే ఎ ముస్లిమూ తోటి ముస్లింను అన్యాయంగా 
హత్య చేయకూడదు. అతని ధనాన్ని దోచుకోకూడదు. అతన్ని అవమానపరచకూడదు. పరోక్ష 


నింద కూడా ఒకవిధంగా దౌర్జన్యం (క్రిందికే వస్తుంది. ఎందుకంటే దానిమూలంగా ఒక ముస్లిం 
పరువుప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది. " 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


1526. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: (ఒకరోజు) నేను దైవప్రవక్త 
(సల్లం) ముందు (ఆయనగారి మరో 
భార్య సఫియ్యా మోది కోపంతో) 
“సఫియ్యా “ఇలా ఉన్నా మోకు ఆవిడే 
నచ్చుతుందిలేండి' అన్నాను. 
(సఫియ్యా పొట్టిగా ఉంటుందని 
చెప్పటం ఆమె ఉద్దేశ్యమని కొంత 
మంది ఉల్లేఖకులు పేర్కొన్నారు) 


ఆ మాట విని దైవప్రవక్త (సల్లం) 
(ఆమెను మందలిస్తూ) ("ఆయిషా!) 
నువ్వు ఎంత (దిగజారిన) మాట 
మాట్లాడావంటే ఆ మాటను గనక 
సముద్రంలో కలిపేస్తే అది సముద్రపు 
నీటి రుచినే మార్చేస్తుంది” అన్నారు. 


ఆయిషా (రజి.అన్‌హా) ఇలా అంటు 
న్నారు: (మరో సందర్భంగా) నేను 
దైవప్రవక్త (సల్లం) ముందు ఒక వ్యక్తిని 
వెక్కిరించాను. అప్పుడాయన నాతో 
ఇలా అన్నారు: ఎ మనిషినయినా 
వెక్కిరిస్తే నాకు ఇంత ధనం ఇస్తామన్నా 
సరీ ఇతరుల్ని వెక్కిరించటాన్ని నేను 
ఇష్టపడను. (అబూదావూద్‌, 
తిర్మిజీ-హనన్‌ సహీహ్‌) 

'మజజత్‌హు' అంటే తన దుర్వాసన, 
చెడుల మూలంగా నీటి రుచి, వాసన 
మారిపోయే విధంగా అందులో కలిసి 
పోవటం అని అర్థం. పరోక్ష నిందను 


486 


ర కాలా 


క స... 
రోకో న్స ప్రా తి a ర్రమీ EG: తథ 
ఆయే క! జస 0G . IG IS 
neo రెడు pr 
Morey తడ లోడ. లయ 
UU} డన Ea Gr :04 టు 
cyl yl శీర షయ కత 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 48 రు కాళ 


వారించే విషయమై ఇది అత్యంత. WEE WE హా! ఆం 
ప్రభావవంతమైన అలంకారము. క sere wes Byers 
అల్లాహ్‌ సెలవిచ్చాడు: “(మా ప్రవక్త) స న. సత ila 
తన మనోవాంఛలను అనుసరించి Fre కవ రం 6 నన! 
చెప్పటం లేదు. అతనేం చెప్పినా అది ల స లు. 
అతనిపై అవతరింపజేయబడిన వహీ tsa 
అయి ఉంటుంది.” 


(సుననె అబూదావూద్‌లోని అదబ్‌ ప్రకరణం - నుననె తిర్మిజీలోని సిఫతుల్‌ 
భియామహ్‌ అధ్యాయం) 


ముఖ్యాంశాలు 

అరబీలో “ముహాకాత్‌” అనే పదం వాడతారు. ఇతరుల పరోక్షంలో చాలా ఎక్కువగా 
వారి లోపాలను ఎంచటం, వారి శారీరక లోపాలను ఎత్తిచూపటానికి ఈ పదం వాడతారు. 
ఉదా: అతను కుంటివాడనీ, ఇతను గూనివాడని వెక్కిరించి మరీ చెప్పటం. ఇలాంటి 
వెక్కిరింతలు కూడా పరోక్ష నింద క్రిందికే వస్తాయి. అందుకే హఫ్సా (రజి.అన్‌హా) పొట్టిగా 
ఉంటారని ఆయిషా (రజి.అన్‌హా) అన్నప్పుడు దైవప్రవక్త ఆమెను మందలిస్తూ ఆమె మాటను 
సముద్రాన్ని కలుషితం చేసే చెడు పదార్థంతో పోల్చి చెప్పారు. ఇంత గొప్ప పోలిక చెప్పటం 
సామాన్య విషయం కాదు. అందుకే గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) 'వమా యన్‌తిఖు....” 
అనే సూక్తిని ప్రస్తావించి ఈ పోలిక కూడా దైవప్రవక్త (సల్లం) కు దివ్యావిష్కృతి (వహీ) ద్వారా 
బోధపడిందేనని సూచించారు. 

మొత్తానికి ఈ హదీసు ద్వారా చెప్పదలచుకున్న దేమిటంటే, ఇతరుల గురించి వారికి 
బాధకలిగే విధంగా మాట్లాడటం, లేక వారి శారీరక లోపాలను వెక్కిరిస్తూ వారిని అవమాన 
పరచటం మొదలగునవన్ని ఘోరపాపాలు. ప్రతి ముస్లిం వాటికి దూరంగా ఉండాలి. 


1527. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం | ర త ప్ర 10౪ 
క దైవప్రవక్త (సల్లం) ఈవిధంగా వ హో ప ప్త త రట రక :06 
ప్రవచించారు: నాకు మేరాజ్‌ (యాత్ర) క గ్‌ 
చేయించబడినప్పుడు నేను కొంత ఆ ౮ 3 గ బా wa 
మంది సమోపం నుంచి వెళ్ళటం తట న (5303 టు యో 
స్థించింది. వారికి ఇత్తడి గోళ్ళున్నాయి. 

వాటితో వారు తమ ముఖాలను, 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


రొమ్ములను గీక్కుంటున్నారు. అది 
చూసి నేను (ఆశ్చర్యంతో) “జిబ్రయీల్‌! 


488 రాయరు 


అ 


పే! Yin ‘0G hye Lb Yin: లో 
ఖో ర co! rea IE 


ఎవరు వీరు?” అని అడిగాను. 
అందుకు జిబ్రయీల్‌ సమాధానమిస్తూ, 
“వీరా, వీరు (ప్రపంచంలో) ప్రజల 
మాంసం తినేవారు (అంటే వారిని పరో 
క్షంగా నిందించేవారు) వారి"'మాన 
మర్యాదలను కాలరాసేవారు' అని 
చెప్పారు. (అబూదావూద్‌) 
(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం) 


ప. 


ముఖ్యాంశాలు 


పై హదీసులో పరోక్ష నిందను చూచాయగా ప్రజల మాంసం తినటమని చెప్పటం 
జరిగింది. మానమర్యాదల్ని కాలరాయటమంటే ప్రజల ముందు ఇతరుల చెడులు ప్రస్తావించి 
వారి పరువుప్రతిష్టలకు భంగం కలుగజేయటం. ఇలాంటి తప్పుడు పనులన్నీ నిషేధించబడ్డాయి. 
పై హదీసులో పరోక్ష నిందకు నిర్ణయించబడిన శిక్షను చూస్తే ఆ తప్పు ఎంతటి ఘోరమైనదో 
బోధపడుతుంది. 


1528. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ప్రతి ముస్లింకు 


Al డ్రాయరు పటల ట్ర! రాత్ర - 101/4 
లే త్త సూ a : ళ్‌ 
అపి! లక db పత! Is Se 


తోటి ముస్లిం ధనమాన ప్రాణాలు న 5 itl pr ఆ 
నిషిద్ధమైనవి. (ముస్లిం) fest 


(సహీహ్‌ ముస్లింలోని బిర్ర్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ఇస్లాంలో ధనమాన ప్రాణాల పరిరక్షణ గురించి నొక్కి చెప్పబడిందని ఈ హదీసు 
ద్వారా బోధపడుతోంది. కనుక తోటి ముస్లిం మానమర్యాదలతో ఆడుకోవటం, అతని ధనాన్ని 
దోచుకోవటం లేక అతన్ని అన్యాయంగా హతమార్చటం ఏ ముస్లింకూ ధర్మసమ్మతం కాదు. 
ఈ హదీసును పరోక్ష నిందకు సంబంధించిన అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని ఆంతర్యం 
ఏమిటంటే పరోక్ష నింద వల్ల కూడా మనిషి మానమర్యాదలకు భంగం వాటిల్లుతుంది. అలా 
చేయటం నిషిద్ధం. అందుకే ఈ హదీసును ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించటం జరిగింది. 


కార్త శ్రిత... 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


255వ అధ్యాయం 


489 


కమరుడ 


shies సన! రము అన్‌ ధు Yoo 


wee 


yr hig మ eb pes 5 
J బ్ర స = 
షన స యు! లు ప్రక ట్కు 
కురోక్ష నింద వినటం నిషిద్ధం, నిషిద్ధమైన పరోక్ష నింద వింటే 
వెంటనే దాన్ని ఖండించాలి, నిందింబేవాణ్ణి వారించాలి, తాను ఆ పని 


చేయలేకపోయినప్పుడు లేక తన మాటను ఎవరూ 
వినకపోయినప్పుడు వీలైతే ఆ సమావేశం నుండి వేరయిపోవాలి 


దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 


“వారు ఎప్పుడైనా అసహ్యకరమైన మాటను 
వింటే అక్కణ్ణుంచి దూరంగా జరిగిపోతారు.” 
(ఖసస్‌ : 55) 


“విశ్వాసులు వ్యర్థ విషయాల జోలికిపోరు.” 


(మూమినూన్‌ : 3) 
“నిశ్చయంగా కళ్ళూ, చెవులూ, మనస్సూ 
అన్నింటి విషయంలోనూ విచారణ జరుగు 
తుంది.” (ఇసా: 36) 


“పవకా! ప్రజలు గనక మా ఆయతులలో 
తప్పులెన్నటాన్ని నీవు గమనిస్తే వారి మధ్య 
నుండి తొలగిపో, వారు ఈ ప్రస్తావనను వదలి 
పెట్టి మరో విషయాన్ని గురించి మాట్లాడటం 
మొదలుపెట్టేవరకు. ఒకవేళ నిన్ను షైతాను 
ఎప్పుడైనా ఎనురుపాటుకు గురిచేస్తే నీవు ఈ 
పొరపాటును గ్రహించిన తర్వాత మళ్ళీ అటు 
వంటి దుర్మార్గుల నద్ద కూర్చోవద్దు.” 


(అన్‌ఆమ్‌: 68) 


SUAS} : War 0 

Jd .[00 yea] ¢ 4 bh Og 
శా gag Ns ge 
iia: mom IY శర! 
ళ సమ is వళ తో ¥ sas sh 
Gh GY దు 06, Ort yi 
Se సదయ షత టపటప! 
య వయ ప్రమ! మ్ల ద స్తత ట్ల 


కళ ర్య! i బ్ర wel 
OA వలే!) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 490 ర వారూ 


ముఖ్యాంశాలు 

అబద్ధం, మోసం, లజ్ఞా రాహిత్యం, వ్యర్థ విషయాలవంటి వాటికి దూరంగా ఉండటం 
విశ్వాసుల లక్షణమనీ, వాటికి దూరంగా ఉండమని విశ్వాసుల్ని ఆదేశించటం జరిగిందని 
పైన పేర్కొనబడిన సూక్తులు తెలుపుతున్నాయి. దీనిద్వారా పరోక్ష నిందను వినటం కూడా 
నిషిద్ధమేనని తెలుస్తోంది. ఎందుకంటే అది కూడా వ్యర్థ విషయాల క్రిందికే వస్తుంది. అదే 
విధంగా దేవుని, దైవప్రవక్త ఆదేశాలను అపహాస్యం చేసే- ఆ అపహాస్యం నోటిద్వారా కానివ్వండి 
లేక చేతల ద్వారా కానివ్వండి- అలాంటి సమావేశాలను బహిష్కరించటం కూడా చాలా అవసరం. 
' దైవాదేశాలను అపహాస్యం ఛ్రేయటమంటే వాటికి విరుద్ధమైన పనులు చేయటమని అర్థం. 
అది కూడా ఒక విధంగా దైవాదేశాలను అపహాస్యం చేయటం క్రిందికే వస్తుంది. ఉదా: ఈ 
రోజుల్లో జరిగే నిశ్చితార్థం, పెళ్ళి పేరంటాలు, సున్తీ, పుట్టినరోజు వేడుకలన్నీ ఆ కోవకు చెందినవే. 
వాటిలో లజ్ఞారాహిత్యం, పరదా పాటించకపోవటం, ఛాయాచిత్రాలు తీయటం, డాన్సులు, 
పాటలు, స్తీ పురుషులు విచ్చలవిడిగా కలుస్తూ ఉండటం, అందమైన అమ్మాయిలు అతిథుల్ని 
స్వాగతించటం, వారిమోద పూలుజల్లటం లాంటి చెడు పనులు ఎన్నో జరుగుతూ ఉంటాయి. 
దురదృష్టవశాత్తు ముస్లింల రాజీధోరణి మూలంగా ఆ రుగ్మతలు మరింతగా పెరిగిపోతున్నాయి. 
మనిషి ఇలాంటి వేడుకల్లో జరిగే చెడు పనుల్ని ఆపలేకపోతే వాటికి హాజరు కావటం కూడా 
పెద్ద పాపం కనుక కనీసం వాటిని బహిష్కరించనయినా బహిష్కరించాలి. 


1529. హ(జత అబూ దర్గా (రజి) Al ges sisi gl ప్రపం 101% 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ ఏ6 ర 106 మక గ్ర! రో us 
విధంగా ప్రవచించారు: ఎవరైనా తమ  .. దీ! na eT wal (గా 
స (ఓ 
సోదరుని మానమర్యాదల మోద జరిగే ia == Gt ea 
డు a రి 
దాడుల్ని ఖండిస్తే ప్రళయదినాన Hep ly ae 


దేవుడు వారి మొహాలను అగ్ని నుండి యల 
రక్షిస్తాడు. (తిర్మిజీ-హనన్‌) 


(నుననె తిర్మిజీలోని బిర్ర, సిలా అధ్యాయాలు) 
ముఖ్యాంశాలు 


ఏదైనా సమావేశంలో ఒకతని లోపాలు ఎత్తిచూపి అతన్ని పరాభవించే ప్రయత్నం 
జరుగుతున్నప్పుడు వెంటనే ఆ మాటల్ని ఖండించాలి. ఆ మనిషి మోద మోపుతున్న నిందలు 
నిజమైనవి కావనీ, అతను మంచివాడని వారికి తెలియజెప్పాలి. మానమర్యాదల మోద జరిగే 
దాడుల్ని ఖండించటమంటే అదే. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


1530. ఇత్‌బాన్‌ బిన్‌ మాలిక్‌ (రజి), 
ఇంతకు ముందు 'రజా' అధ్యాయంలో 
పేర్కొనబడిన తన సుప్రసిద్ద, సుదీర్హ 
హదీసులో చేసిన కథనం ప్రకారం 
(ఒకసారి) దైవప్రవక్త (సల్లం) నమాజు 
చేయించటానికి నిలబడి “మాలిక్‌ బిన్‌ 
దుఖ్‌షుమ్‌ ఎడి?” అని అడిగారు. 
దానికి అక్కడున్నవారిలో ఒకతను 
“అతను కపటి, దేవునిపట్ల, దైవప్రవక్త 
పట్ట అతనికి అభిమానం లేదు” 
అన్నాడు. 
ఆ మాట విని దైవప్రవక్త (సల్లం) 
అతన్ని (ముందలిన్హూ) “అంత 
మాటనకు. అతను దైవప్రసన్నత కోసం 
“లా ఇలాహ ఇల్లల్లాహ్‌” అని అనటం 
నీవు చూడలేదా? (ఒక విషయం 
గుర్తుంచుకో!) ఎవరయితే దైవప్రసన్నత 
కోసం లా ఇలాహ ఇల్లల్లాహ్‌ అని 
అంటారో దేవుడు వారిపై నరకాగ్నిని 
నిషిద్దం చేసేస్తాడు” అని అన్నారు. 
(బుఖారీ-ముస్లిం) 
'ఇత్‌బాన్‌' అన్న పేరు సుప్ర సిద్ధం. 
అయితే ఉత్‌బాన్‌ అని కూడా ఒక 
ఉల్లేఖనం ఉంది. 


కా 


(సహీహ్‌ బుఖారీలోని సలాత్‌ ప్రకరణం - 


ముఖ్యాంశాలు 


491 


GANG, 
4G yt oe ప్రవ _ 101% 
HE Joie) మమా యక మాష ద్య 
క. ల ఆ మ్‌ టీ! 
GRO ai రడ శ క ర్ట! 
కడ వ్వ J రేప Ape 
మ 2 రడ AR ee 


న రత త ప NUNES 


Wal ర్వీ 14 a; యు ప్న ఉన! 
4! y} YY :db ప్ర _టీ! లగా 
le Ge al మూస Ue శ 
oud le త్రయ సేయు 
G5 ప్రైస్‌ టు యయ 3, 
(లయ! బడు sh, నూ ne 
od! రావ! ey sl OL, 


సహీహ్‌ ముస్టింలోని మసాజిద్‌ ప్రకరణం) 


వివరాల కోసం “రజా” అధ్యాయంలో 417వ హదీసు చూడండి. విశ్వాసిపై నరకం 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


492 


Gal, 


నిషిద్ధం చేయబడిందంటే విశ్వాసి శాశ్వతంగా నరకంలో ఉండడని భావం. ఎందుకంటే విశ్వాసి 
గనక ఘోరపాపానికి పాల్పడి దేవుడు అతనికి క్షమాభిక్ష పెట్టని పక్షంలో ఆయన తలచినంతకాలం 
విశ్వాసి కూడా నరకంలో శిక్ష అనుభవించాల్సిందే. ఆ తర్వాత అతన్ని స్వర్గానికి పంపటం 
జరుగుతుంది. ముస్లింను పరోక్షంగా నిందించటం నిషిద్దమన్న సంగతి ఈ హదీసు ద్వారా 


కూడా బోధపడుతోంది. 


1531. ఇంతకుముందు పశ్చాత్తాపానికి 
సంబంధించిన అధ్యాయంలో కాబ్‌ 
బిన్‌ మాలిక్‌ (రజి) గారు తన పశ్చాత్తాప 
సంఘటనకు సంబంధించిన సుదీర్ధ 
హదీసులో చేసిన కథనం: దైవప్రవక్త 
(సల్లం) తబూక్‌ ప్రాంతంలో ప్రజల 
మధ్య కూర్చొని ఉన్నప్పుడు “కాబ్‌ బిన్‌ 
మాలిక్‌ రాలేదా?” అని అడిగారు. 


దానికి బనూ సలిమాకు చెందిన 
ఒకతను బదులిస్తూ, “దైవప్రవక్తా! 
అతన్ని అతని రండు దుప్పట్లు, వాటి 
కొనల్ని చూసుకొని మురిసిపోవడాలు 
(యుద్దానికి) రాకుండా చేశాయి” అని 
అన్నాడు. అది విని ముఆజ్‌ బిన్‌ జబల్‌ 
(అతని మాటల్ని ఖండిస్తూ) “అబద్ధం, 
దైవం సాక్షి! దైవటప్రవక్తా! మాకు 
ఆయనలో మంచితనమే తెలుసు” 
అని చెప్పారు. ఆ మాట విని దైవప్రవక్త 
(సల్లం) మౌనం వహించారు. 
(బుఖారీ-మున్థీం) 


“ఇతఫాహు” అంటే రెండు కొనలు అని 
అర్థం. ఇది ఆయన ఆత్మస్తుతికి 
సూచన. 


$06 లశ క్‌ ప్రయ = 1611 
వడు Jol! ప్రవ ఆ య ఉట 
లే :06 నస అట జై తమ ty త్త 
టేపు (పే! శో ౮ పు E21 
oe రము తడ fu: es (పలు 
lor మయా IM JG cls న 
§= 6 502 జ ibe ఆ hil, 
My Clg య dl 5 
yea స me le 6 dl JU 


le Gi $ Al Apo Oe 


steel JDL! ny Ge : tule 


న్‌. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 493 ర కాలూ 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకుముందు పశ్చాత్తాపం అధ్యాయంలో పూర్తి వివరాలతో వచ్చింది. 
దీనిని మళ్ళీ ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని జెచిత్యం ఎమిటంటే దైవప్రవక్త (సల్లం) 
ముందు ఒక వ్యక్తి కాబ్‌ బిన్‌ మాలిక్‌ (రజి) గురించి తన దురనుమానాన్ని వెలిబుచ్చుతూ, 
“అతన్ని అతని మంచి వస్త్రధారణ, గర్వాహంకారాలు యుద్దానికి రాకుండా చేశాయి” అని 
అన్నప్పుడు ముఆజ్‌ (రజి) వెంటనే దాన్ని ఖండించారు. ఒకరిగురించి ఇలాంటి దురనుమానాలు 
పెట్టుకోవటం మంచిది కాదని చెప్పారు. ఈ సంభాషణ అంతా వింటున్న దైవప్రవక్త (సల్లం) 
మౌనం వహించారు. ముఆజ్‌ (రజి) ఖండన సరైనదేనని చెప్పటానికి ఆయన మౌనమే ప్రబల 
నిదర్శనం. దీనిద్వారా బోధపడిందేమిటంటే ఏదైనా సమావేశంలో ఈ విధంగా ఎవరి 
గురించయినా చాడీలు చెప్పుకుంటుంటే, వారి మానమర్యాదల మోద దాడి చేయబోతుంటే 
వారి మాటల్ని ఖండించి ఆయా సోదరుల మానమర్యాదలను కాపాడటం అక్కడున్న ప్రతి 
ఒక్కరి బాధ్యత. 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


494 


Ga, 


Lolo. 10% 


పరోక్ష నింద కొన్ని పరిస్థితుల్లో సమ్మతమే 


గత్యంతరం లేనప్పుడు సరైన, షరీఅత్‌ 
పరమైన ఉద్దేశ్యం కోసం ఒకరి పరో 
కంలో వారి చెడుని ఎత్తి చూపటంలో 
తప్పు లేదని తెలుసుకోండి. ఆరు 
కారణాల మూలంగా ఆ విధంగా 
చేయవచ్చు. 


1) దౌర్జన్యం జరగటం. అలాంటప్పుడు 
దౌర్జన్యానికి గురైనవాడు రాజు దగ్గరికి 
కాని, న్యాయమూర్తి దగ్గరికిగాని 
లేక అధికారం ఉన్నవారి దగ్గరికి లేక 
దౌర్జన్యం చేసినవాణ్ణి శిక్షించి తనకు 
న్యాయం చేయగల  శక్తివున్నవాడి 
దగ్గరికిగాని వెళ్ళి, “ఫలానా అతను నా 
మోద ఈ విధంగా దౌర్జన్యం చేశాడు' 
అని ఫిర్యాదు చేయవచ్చు. 


2) షరీఅత్‌కు విరుద్ధంగా జరిగే పనుల్ని 
నిరోధించటం కోసం, చెడు పనులు 
చేస్తున్న వారిని సరైన దారిలో పెట్టడం 
కోసం సహాయం అర్థించటం. దాని 
కోసం షరీఅత్‌కు విరుద్ధమైన చర్యల్ని 
అరికట్టే శక్తి ఉందని తనకు నమ్మక 
మున్న వ్యక్తిని సంప్రతించి అతనితో, 
“ఫలానా అతను ఈ తప్పు చేస్తున్నాడు. 


మోరతన్ని మందలించండి” అనిగాని 


డ్రా లోనో రన వన ర సప 
4 ards చు ఈ 
Wr 


క్‌ త 


మ పత య Of 

మృ polls తతి! gigi dl 
క be 
షష పత pb రియ బయ 
ప్రే యప! అం పయన! టీ! 
తర ప్రవ యో liga! J poll 
1k Ja $96 పి! నె] ఆం. 
fp ey Us uy we tb 
La బీ రక టి! స ell Jey 
eet డట! rs పత తము 
WS JA య తం! ల 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


లేక ఇలాంటి మాటే ఏదయినా 
చెప్పవచ్చు. అయితే దాని ఉద్దేశ్యం 
కేవలం ఆ చెడుని నిరోధించడం 
మాత్రమే అయి ఉండాలి. ఆ ఉద్దేశ్యం 
లేకపోతే ఆ విధంగా ఇతరుల ముందు 
ఒకరి చెడుని ప్రస్తావించటం నిషిద్ధం 
(హరామ్‌) అయిపోతుంది. 


3) ఫత్వా అడగటం. ఒక వ్యక్తిని తన 
అన్నో లేక తండ్రో లేక భర్తో ఇబ్బంది 
పెడ్తున్నారనుకోండి. అప్పుడామె ముఫ్తీ 
దగ్గరికి వెళ్ళి వారికి తన మోద జులుం 
చేసే హక్కు ఉందా? వారి జులుం 
నుంచి తన్ను తాను కాపాడుకోవాలంటే, 
తన హక్కుల్ని పొందాలంటే, ఆ 
జులుంని ఎదుర్కోవాలంటే ఏం 
చేయాలి? అనిగానీ, లేక ఇలాంటిదే 
మరేదయినా మాటగాని అనవచ్చు. 
అవసర పరిస్థితుల్లో ఇలా అడగటంలో 


తప్పులేదు. కాని దీనికంటే సురక్షిత 
మైన, ఉత్తమమైన మార్గం ఏమిటంటే. 


అదే విషయాన్ని ఈ విధంగా అడగాలి: 
“ఒక మనిషి లేక వ్యక్తి లేక భర్త ఈ 
విధంగా ప్రవర్తిస్తున్నాడు. అతని 
గురించి మోరేముంటారు?” ఈ 
విధంగా పెరు 
ప్రత్యేకంగా ఎవరినీ నిర్ణయించకుండా 
చెప్పినా తమ ఉద్దేశ్యం నెరవేరుతుంది. 
అయినప్పటికీ సంబంధిత వ్యక్తిని 
నిర్ణయిస్తూ (అతని పేరు తీసుకొని) 
అయినా చెప్పవచ్చు. ఈ విషయాన్ని 


495 


తీసుకోకుండా, . 


Galt Bes 


లో యయ gree లో b 
igs త్తు పాట pata డ్ర్‌ ఆహా 
క? bs ర్‌ iz je 
(గ్రా 3 [రం తో రేస్‌ 6 లి! 
ము రు కల్లు. 
యీ క్రై ప్లాక్‌ త ట్ర తాపన 


భమ తవ ట్ర పయ య కధ స్ర్రీయం 


తో త తో 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


సమర్ధిస్తూ మేము (మున్ముందు) 
హింద్‌గారి హదీసును పేర్కొంటాం. 

4) ముస్టింలను చెడుల గురించి 
హెచ్చరించటం, వారి బాగును 
కోరటం. దీనికి అనేక మార్గాలున్నాయి. 
ఉదా: హదీసు ఆధార పరంపరలోని 
అవిశ్వసనీయ ఉల్లేఖకుల (సంఘటన 
వాస్తవాలను తెలుసుకోవటం కోసం) 
సాక్షుల లోపాలను ఎత్తిచూవటం 
(మొదలగునవి) ముస్ఫింల ఎకాభి 
ప్రాయం కోసం ఇలా చేయటం ధర్మ 
సమ్మ తమే. పైగా అవసర పరిస్థితిలో 
ఇలా చేయటం తప్పనిసరి అవుతుంది. 
ఇంకొక రకం (శ్రేయోభిలాష) ఎమి 
టంటే ఒకరితో పెళ్ళి వ్యవహారం చేసే 
విషయమై లేక వ్యాపారంలో భాగ 
స్వామ్యం వహించే విషయమై 
లేక అతనివద్ద అప్పగింత ఉంచే 
విషయమై లేక అతని పారుగున 
ఉండే విషయమై లేక మరేదయినా 
విషయమై పరస్పరం సలహాసంప్రతిం 
పులు చేసుకోవటం. అలాంటప్పుడు 
ఎవరైనా తమల్ని సలహా అడిగితే 
ఎలాంటి దాపరికాలూ లేకుండా వారి 
(శ్రేయాన్ని కాంక్షిస్తూ సంబంధిత వ్యక్తిలో 
ఉన్న లోపాలన్నీ వివరించాలి. (దాని 
వల్ల కలిగే ప్రయో జనం ఎమిటంటే, 
మనుషులు చెడ్డ వారితో సంబంధాలు 
పెట్టుకోకుండా, ద్రోహుల దగ్గర తమ 
అప్పగింతలు ఉంచకుండా, వ్యాపా 
రంలో వారికి భాగస్వాములు 


496 


GAIN, 


Paral 


pres El! Sal : ఠి! 
ఈ ఆజా! ల టు 293 లో 
tek sie 53 oll వ ఫ్ర! 
Ges హయ డూ fe viral 
వ్ర gl La టై JL 
je యయ (1 acl} Pp (యో 
JUN JE Cass 4536 1 యు 
weal sk ¥ (ee జోల న ర 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


కాకుండా, వారి పారుగున ఉండ 
కుండా జాగ్రత్తపడతారు.) 


అదే విధంగా ఒక విద్యార్ధి షరీఅత్‌ 
జ్ఞానం ఆర్జించటం కోసం ధర్మంలో 
కొత్తపోకడలు సృష్టించేవాడి (బిద్‌అతీ) 
దగ్గరికో లేక ఏ పాపాత్ముని దగ్గరికో 
వెళ్తున్నాడనుకోండి. అతని మూలంగా 
ఆ విద్యార్థికి నష్టం కలిగే ప్రమాద 
. ముంటే అది చూ] నకు ఆ విద్యార్థికి 
అతని గురించి తెలియజెప్పి అతని 
శ్రేయస్సుని కాంక్షించాలి. దాని ఉద్దేశం 
కేవలం శ్రేయోభిలాష మాత్రమే అయి 
ఉండాలి. ఈ వ్యవహారం ఎలాంటి 
దంటే సాధారణంగా ఇందులో 
పొరపాటు జరుగుతూ ఉంటుంది. 
కొన్నికొన్ని సార్లు మనిషి ఇతరుల మోద 
అసూయ కొద్దీ వారి చెడులు వివ 
రిస్తాడు. షైతాన్‌ ఆ వ్యవహారాన్ని 
తారుమారు చేసి అతని మెదడులో 
తాను పరులబాగు కోసమే ఈ పని 
చేస్తున్నానన్న తలంపును పుట్టిస్తాడు. 
(వాస్తవానికి అది శ్రేయోభిలాష కాదు. 
అసూయతో చెబుతున్న మాటలు). 
అందుకని మనిషి ఈ విషయంలో 
జాగరూకతతో మసలుకోవాలి. 


అలాగే ఒక అధికారి ఉన్నాడనుకోండి. 
అతను తన అసమర్ధత వల్లనో లేక తన 
దుర్చడత వల్లనో లేక అశ్రద్ధ వల్లనో 
లేక మరేదయినా కారణం వల్లనో తన 
అధికార బాధ్యతల్ని సరిగా నిర్వర్తిం 


497 


GE, 
య్‌ 1 G2 మదీ! వు 6 లో 
iE Gb J సై ల! $5 (Pere 
యు! స్‌ లీ! కం సయ! మ 

కు (ఎర పట్ల చల్‌ భక Uh 
Bs న 
pad Ne MT 
Ma Ste 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


498 


BRITA 


చటం లేదనుకోండి. అలాంటప్పుడు 
అతనిమోద విచక్షణాధికారం ఉన్న పై 


అధికారికి దాని గురించి ఫిర్యాదు ' 


చేయటం అవసరం. అలా చేయటం 
వల్ల పై అధికారి ఆ (అసమర్ధ) 
అధికారిని తొలగించి అతని స్థానంలో 
సమర్శడైన అధికారిని నియమిస్తాడు. 
లేదా అతన్ని తొలగించకపోయినా 
అతని గురించిన వాస్తవాలు కొన్ని తన 
దృష్టికి వచ్చినట్లవుతుంది. దాంతో 
అతను ఆ వ్యక్తితో వ్యవహారం చేయ 
వలసివచ్చినప్పుడు అతని పరిస్థితిని 
_ బట్టి వ్యవహరిస్తాడు. అతని చేతిలో 


మోసపోకుండా జాగ్రత్తపడతాడు. లేదా 


తాను అతన్ని సరైన మార్గాన్ని అవలం 
బించమని పురికొల్పాలి. దానివల్ల 
కూడా లాభం లేదనుకుంటే అతన్ని 
తొలగించేయాలి. 


5). ఎవడైనా బహిరంగంగా పాప 
కార్యాలకు, ధర్మంలో కొత్తపోకడలకు 
పాల్పడుతున్నాడనుకోండి. ఉదా: 
బహిరంగంగా మద్యం సేవించటం, 
ప్రజల సామ్ము కొల్లగొట్టడం, 


మామూళ్లు వసూలు చేయటం, అన్యా 


యంగా పన్నులు వసూలుచేయటం, 
ధర్మవిరుద్ధమైన పనులకు సహాయ 
సహకారాలు అందించటం (మొదలగు 


నవి). ఈ విధంగా ఎవరు బహిరం: 


గంగా చెడు పనులు చేసినా వాటిని 
(రూపుమాపాలన్న ఉద్దేశ్యంతో) ప్రజల 


A RON) yy య gear Feat ray 


SY UG} యయ ఆపిన వ్యు 
పక్క Sh Gp yl ఆట SY 
నకు ర్త్యప య ప్రల నయ 1 dt 
నప అం వ్యు మ టీ ప్రవ య 
ob lh ss GF 


ర్‌ we Ny le aig Uy 


ల 


huh! Ge మ లి! ధో ఈ 


యు dS తో తు! a WE 
yall yi BS oh jl ary 
Fea క్రై! isl, లాపీ! పము 
ALU Sl J 
సక ప్రైమ్‌ ౪ టయ ద పస రేల 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


ముందు వివరించటం ధర్మసమ్మతమే. 
అవి తప్ప అతని ఇతర (ఆంతరంగిక) 
లోపాలను బయటపెట్టడం నిషిద్ధం. 
అయితే ఇంతకు ముందు మేము 
వివరించిన కారణాల్లో ఏదైనా కారణం 
చేత అలాచేయటం ధర్మసమ్మత 
మయితే అప్పుడు బయటపెట్టవచ్చు. 


6) ప్రసిద్ది చెందిన పేరుతో ఎవరయినా 
వ్యక్తులు కుంటివాడు, చెవిటివాడు, 
గుడ్డివాడు, మెల్లకన్నువాడు లాంటి 
మారు పేర్లతో ప్రసిద్ది చెందారనుకోండి. 
అలాంటివారిని ఆ సుప్రసిద్ధ పేరుతో 
లేక మారుపేరుతో పతక 5 ధర్మ 
సమ్మతమె. కాని వారిని పరాభవించే 
లేక అవమానపరిచే ఉద్దేశ్యంతో 
అలాంటి పదాలు ఉపయోగించటం 
మాత్రం నిషిద్ధం. ఒకవేళ పైన పేర్కొన 
బడిన సుప్రసిద్ధ మారుపేర్లకు బదులు 


మరేదయనా పరిచయ నామముంటే . 


దాన్ని ఉపయోగించటం ఉత్తమం. 


ఈ అరు కారణాలూ పండితులు 
వివరించినవి (వీటి మూలంగా పరుల 


లోపాలను ఎత్తిచూపటం ధర్మసమ్మత 


మవుతుంది). వీటిలో చాలా వాటి 

మోద _పండితులందరూ ఏకాభి 

ప్రాయంతో ఉన్నారు. వీటి ఆధారాలు 

ప్రామాణికమైన హదీసుల్లో సుప్రసిద్ధ 

'మైనవి. వాటిలో కొన్ని 'హదీనులు 
ఈ క్రిందపేర్కొనబడ్డాయి. 


499 


Sek, 
eld by త! సో టి! ప్రై లము 
న ప్రాయ! న Te 
ష్‌ ల dU ర (ఫ్‌ క! 
we oly డ్రై) SYS 
tlk ; స Je ల్స్‌ Jl 
Js ty Ue Je తమ pas 

“లీల రర ఈ పస qa 
ala (ప్త లా! డు og3 


పం ls, న a వ. 
రో: Ere ప! CE 
ils 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 500 GaN, 


1532. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) G4! డ్రా పేట Ser 
కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం) ౧)డ్ర ప గప్‌! de dito Ses ti 
దగ్గరికి రావటానికి అనుమతి కోరాడు. pn se hes dn 
అందుకాయన, “అతన్ని అనుమతిం - ౮౮+? ల్‌ టా న స 
చండి. అతను తన వంశంలో చెడ్డ ౫ ౫ శో రక! స్ప క్రూ! యో 
మనిషి” అని అన్నారు. లా! Jl si! ల 
(బుఖారీ-ముస్తిం) 

ఇమామ్‌ బుఖారీ ఈ హదీసు ద్వారా 
(ప్రజల జాగ్రత్త కోసం) కల్లోలం 
సృష్టించే వారిని, సందేహాస్పద వ్యక్తుల్ని 
పరోక్షంగా నిందించటం ధర్మసమ్మ 
తమేనని వాదించారు. 

(సహీహ్‌ బుఖారీలోని అదబ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని బిర్ర్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ఇమామ్‌ బుఖారీ వాదనలోని ఆంతర్యం ఎమిటో అర్థం అవుతూనే ఉంది. అలాచేస్తే 
ప్రజలు అలాంటివారి బాహ్యరూపాన్ని చూసి మోసపోకుండా ఉంటారు. ఒక వ్యక్తి నడవడిక 
మంచిది కాదనుకోండి. అతని దుర్నడత గురించి ప్రజలకు తెలియజెప్పకపోతే ఎంతోమంది 
అతని మాయాజాలంలో చిక్కుకునే ప్రమాదముంటుంది. దానివల్ల వారి ఇహలోక జీవితం, 
ధర్మం రెండింటికీ నష్టం కలగవచ్చు. అలాంటి వ్యక్తి తాలూకు చెడుల్ని ప్రజల ముందు 
బయటపెట్టడం ధర్మసమ్మతమే. 
1533. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) ౨౮ మయ టు. 10% 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) LU, Lu btu: ag a5 
ఇలా అన్నారు: ఫలానా మరియు J త్రుటి! స ల్యే టు 5 me 
ఫలానా వ్యక్తులిద్దరికీ మన ధర్మం న ప! 
గురించి అసలు ఏమి తెలియదని నా "ో 195 మా! మ Gel 
అభిప్రాయం. (బుఖారీ) Helene 


ఆ ఇద్దరు వ్యక్తులు కపటులని ఈ 
హదీసు ఉల్లేఖకుల్లో ఒకరైన లైస్‌ బిన్‌ 
సాద్‌ తెలిపారు. 

(సహీహ్‌ బుఖారీలోని అదబ్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 501 బ్ర్యాయి!య్య్యం 


ముఖ్యాంశాలు 

"కపట విశ్వాసులు కూడా కల్లోలాన్ని సృష్టించేవారి, సందేహాస్పద వ్యక్తుల్లాంటి నడవడికనే 
కలిగి ఉంటారు. కనుక వారి నిజస్వరూపం గురించి ప్రజలకు తెలియజేయటం ధర్మసమ్మతం 
మాత్రమే కాదు, అవసరం కూడా. అప్పుడే ప్రజలు వారితో జాగ్రత్తగా ఉంటూ తమ ఇహలోక 
జీవితాన్ని, ధర్మాన్ని పాడుచేసుకోకుండా ఉంటారు. 
1534. ఫాతిమా బిన్తె ఖైస్‌ (రజి.అన్‌హా) 
కథనం: నేనొకసారి దైవప్రవక్త (సల్లం) 
దగ్గరికి వెళ్ళి, “(దైవప్రవక్తా!) అబూ 
' జహమ్‌, ముఆవియా ఇద్దరూ నాకు 
వివాహ సందేశం పంపారు. (నేను ఎం 
చేయను?)” అని అడిగాను. అందు 
కాయన, “ముఆవియా కటిక 
దరిద్రుడు. అతని దగ్గర ధనం లేదు. al ge =) 
పోతే అబూజహ్‌మ్‌, అతను భుజంపైకి కదే ప్‌ ప్ర న న 
ఎత్తిన కర్ర కిందికి దించనే దించడు.”. “నో "లీనం ఆజ ప్రా ఆ! జ మ. 
అని అభిప్రాయపడ్డారు. యనే! పద 

(బుఖారీ-ముస్లిం, 

ముస్లింలోని ఉల్లెఖనంలో “కాని అబూ 
జహ్‌మ్‌ ప్రీలను చితకబాదుతూ 
' ఉంటాడు” అని ఉంది. ఇది పైన 
పేర్కొన్న ఉల్పేఖనంలోని “అబూ 
జహ్‌మ్‌ భుజంపైకి ఎత్తిన కర్ర కిందికి 
దించడు” అనే వాక్యానికి తాత్పర్యం. 
అయితే కొంతమంది పండితుల అభి 
ప్రాయం ప్రకారం దాని భావం “అతి 
ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు” 
అని. 


PAT EE ప్రత = 1608 


శద! య re Ge al టాం 
యన స్సు ca ఆరే లవ 
rere Uh మ్ల ఎ రీ ఏ 


శా! గ్‌ ul, od క పో 
ale Gis Use be Lay జ 


(సహీహ్‌ ముస్తింలోని తలాఖ్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


ముఖ్యాంశాలు 


502 


ర కాగా 


దీని ద్వారా తెలిసేదేమంటే వివాహ బంధం ద్వారా పరస్పరం కలుసుకోబోయే ఇద్దరు 
వ్యక్తులకు - ఒకరి మంచి చెడ్డల్ని గురించి ఇంకొకళ్ళకు చెప్పటం, వారిలోనున్న లోపాలను 
వివరించటం ధర్మసమ్మతమే. అయితే దాని ఉద్దేశ్యం కేవలం శ్రేయోభిలాష మాత్రమే అయి 
ఉండాలి. అలాంటప్పుడు అది నిషిద్ధమైన 'పరోక్షనింద క్రిందికి రాదు. 


1535. జైద్‌ బిన్‌ అర్ధమ్‌ (రజి) కథనం: 
ఒకానొక ప్రయాణంలో మేము దైవ 
ప్రవక్త (సల్లం) వెంట వెళ్ళాం. ఆ 
ప్రయాణంలో ప్రజలకు పెద్ద ఇబ్బంది 
ఎదురయింది. అప్పుడు అబ్బుల్హాహ్‌ 
బిన్‌ ఉబై (తన అనుచరులను) ఇలా 
(డ్రైరేపించటం) మొదలుపెట్టాడు: 
“దైవప్రవక్త సహచరుల కోసం మీరు 
ధనం ఖర్చు పెట్టకండి. అప్పుడు వాళ్ళం 
తటవాళ్ళే ఆయన్ని విడిచి వెళ్లి 
పోతారు.” ఆ తర్వాత ఇలా అన్నాడు: 
“ఒకవేళ మనం తిరిగి మదీనా 
చేరు కుంటే మనలో అందరికన్నా 
గౌరవనీయుడు 

హీనుణ్ణి వెళ్ళగొడ్తాడు.” 


అందరికన్నా 


నేను దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళి 
ఈ విషయం ఆయనకు తెలియ 
జేశాను. ఆయన అబ్దుల్లాహ్‌ బిన్‌ 
ఉబైను పిలిచి విచారించారు. అందుకు 
అతను తాను అసలు ఆ మాట 
అనలేదని ఒట్టు మోద ఒట్టేసి చెప్పాడు. 
దాంతో ప్రజలు “జైద్‌ దైవప్రవక్త 
(సల్హం)తో అబద్దం చెప్పాడని” నన్ను 
తలా ఓ మాట అన్నారు. ప్రజలు ఆ 


నాపి! తాట ప్రార = | 079 
OE rE td మన2 dl 5 
gl cu po టో సక ఎ! లం 


2 9 1 ప్రీత! మం రేడు వ 


లో 


ప 


ప్త wl Nos a రస ey 
త్రాసు! గ లో! క 
ల jst me wrt త్త 
శాలలో ఆస ప్రస Jay eG 
Ja రప! టా మం బం యీ 
శ్ర Mra 


తప పగ 


న వష మాల్‌ 
శంతి 336 (టీ ము (య డని! 
ఎం ప్రమ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


మాట అనటంతో నా మనసుకు చాలా 
బాధ కలిగింది. చివరికి నేను చెప్పిన 
మాటను ధృవపరుస్తూ దేవుడే “ఇజా 
జాఅకల్‌ మునాఫిఖూన్‌' అనే సూరాను 
అవతరింపజేశాడు. (అందులో కపటి 
అబ్బుల్లాహ అన్న మాటలు వివరించ 
బడ్డాయి) ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం) 
వారి (అనగా ఆ కపటుల) మన్నింపు 
కోసం ప్రార్థించే నిమిత్తం వారిని పిలి 
చారు. కాని వారు (మన్నింపు ప్రార్థన 
కోసం) రాకుండా తలలు తిప్పు 
కున్నారు. 


503 


(సహీవా బుఖారీలోని తఫ్‌సీర్‌ ప్రకరణం - నహీవా ముస్త్లింలోని సిఫాతుల్‌ 


మునాఫిఖీన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉబై మదీనా నగరంలో కపటులకు సర్జారుగా ఉండేవాడు. హదీసులో 
పేర్కొనబడినట్ట్లు బనుల్‌ ముస్తలిఖ్‌ యుద్ధం కోసం చేసిన ప్రయాణంలో అతను దైవప్రవక్త 
సహచరుల గురించి, స్వయానా దైవప్రవక్త (సల్లం) గురించి చాలా అనుచితంగా మాట్లాడాడు. 
వారు అలా మాట్లాడుకుంటుండగా జైద్‌ బిన్‌ అర్హమ్‌ (రజి) విని దైవప్రవక్త (సల్లం)కు ఆ 
విషయం తెలియజేశారు. దీనిద్వారా తెలి సేదేమంటే కపటుల పన్నాగాలను, కుటిల యత్నాలను 
బట్టబయలు చేయటం పరోక్ష నింద క్రిందికి రాదు. పైగా ఇస్తాం మరియు ముస్లింల 
ప్రయోజనాల దృష్ట్యా వాటి గురించి ప్రజలకు తెలియజేయటం చాలా అవసరం కూడా. 


1536. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: అబూ సుఫ్యాన్‌ గారి భార్య 
అయిన హింద్‌ దైవప్రవక్త (సల్లం, 
ముందు ఇలా విన్నవించుకుంది: 
“అబూ సుఫ్యాన్‌ చాలా పిసినారి 
మనిషి. ఆయనకు తెలియకుండా 
నేను ఆయన ధనంలోనుంచి తీసుకో 


Ge dl poy 6 ప్రత 101% 
రయి gl ill ము EU EU 
Yi సయం శా Sp ల. 
JU MWY పు ము చవ! ఆ 
hy మరు తంట య gies 
| శం డమ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 504 రమ రుం 


వటమే తప్ప ఆయన నాకూ, నా పిల్లల 
ఖర్చులకు సరిపోయేంత డబ్బు కూడా 
ఇవ్వరు.” దానికి బదులిస్తూ దైవప్రవక్త 
(సల్లం) “నువ్వు చట్టప్రకారం నీకూ, 
నీ పిల్లలకు సరిపోయేటంత ధనం 
తీసేసుకో” అని చెప్పారు. 
(బుఖారీ-మునస్లిం,) 


(సహీహ్‌ బుఖారీలోని నఫఖాత్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్థింలోని అఖ్‌జియా 
ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


హింద్‌, ఈవిడ ముఆవియా (రజి)గారి తల్లిగారు. మక్కా విజయం సందర్భంగా ఈమె 
తన భర్త అబూ సుఫ్యాన్‌తో పాటు ఇస్తాం స్వీకరించారు. ఈ హదీసు ద్వారా బోధపడే ఒక 
ముఖ్యవిషయం ఎమిటంటే షరీఅత్‌ ఆజ్ఞ గురించి తెలుసుకునే ఉద్దేశ్యంతో భార్యాభర్తలు 
ఒకరి లోపాలను గురించి మరొకరు ముఫ్తీ ముందు వివరించవచ్చు. రెండోది, భర్త గనక 
చట్టప్రకారం ఇంటి ఖర్చులకు ఇవ్వవలసిన మొత్తం భార్యకు ఇవ్వకపోతే అతని ధనంలో 
నుంచి అతనికి తెలియకుండా చట్టప్రకారం ఇంటి ఖర్చులకు సరిపడ ధనం తీసుకునే అనుమతి 
ఆమెకు ఉంది. అయితే ఆమె ఇంటి ముఖ్యావసరాలు తీర్చుకోవటం కోసం ధనం తీసుకోవాలి 
గాని దుబారాగా ఖర్చుపెట్టి భర్తను దివాళా కోరుగా మార్చేయాలన్న ఉద్దేశ్యంతో తీసుకోరాదు. 


https://teluguislam.net - https://telugudua.net 


COINS 1 
హదీసు కిరణాలు-2 505 IAD 


257వ అధ్యాయం 


ఖ్‌ (0౪ 


చాడీలు చెప్పటం పన చాడీ అంటే సంబంధాలను 
చెడగొట్టే ఉద్దేశ్యంతో ఒకరి మాటలు ఇంకొకరికి చెప్పటం 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ళల es yh త i! Ub 


“ఇతరుల్ని ఎత్తిపొడుస్తూ, చాడీలు చెబుతూ ప్రీత ఓమే డఫ ద రకు Dv: 1] 
తిరుగుతుండేవాడికి ఎ మాత్రం లొంగకు.” 
(అల్‌ ఖలమ్‌: 11) 


“మనిషి నోటి నుండి వెడలే ప్రతి మాటనూ 
వ్రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు 
సిద్ధంగా ఉంటాడు.” (ఖాఫ్‌: 18) 


[1% ౮] కష జపం 


1537. హజ్రత్‌ హుజైఫా (రజి) కథనం వ! ట్ర స్తయ్ప్పటు- 100 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా హు (a: Jo: a0) 06 106 
ప్రవచించారు: “చాడీలు చెప్పేవాడు alee iE 
స్వర్గంలోకి వెళ్ళలేడు. 
(బుఖారీ-ముస్థిం) 
(సహీహ్‌ బుఖారీలోని అదబ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని విశ్వాస ప్రకరణం) 
- ముఖ్యాంశాలు 


చాడీ అనే పదానికి అర్థమేమిటో ఇమామ్‌ నవవీ (రహ్మలై) శీర్షికలోనే వివరించారు. 
చాడీలు చెప్పటం ముమ్మాటికీ నిషిద్ధం. ఈ విషయం తెలిసి కూడా ఎవడైనా దాన్ని 
ధర్మసమ్మతంగా భావించి చాడీలు చెబుతూ ప్రజల మధ్య సంబంధాలను చెడగొట్టటానికి 
పాల్పడితే అలాంటివారు ఎన్నటికీ స్వర్గానికి వెళ్ళలేరు. ఒకవేళ తాము దాన్ని హరామ్‌గా 
భావిస్తున్నప్పటికీ మానవ సహజమైన దౌర్బల్యం మూలంగా తమ వల్ల అలాంటి తప్పు జరిగి 
పోతుంటే అది వేరే విషయం. అలాంటివారు దేవుడు తమల్ని మొదట్లో క్రమించకపోకే ఆ 
. పాపానికి నరకంలో కొంతకాలం శిక్ష అనుభవించి ఆ తర్వాత స్వర్గానికి వెళ్తారు. సూత్రప్రాయంగా 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


506 


GANG, 


ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుని క్షమాభిక్ష లభిస్తేనే తప్ప ఇలాంటి పాపాత్ములు మొదటి 


దశలోనే స్వర్గానికి వెళ్ళలేరు. 


1538. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) రెండు 
సమాధుల దగ్గర్నుంచి వెళ్తూ ఇలా 
అన్నారు: “ఈ రెండు సమాధుల్లో 
ఉన్నవారికి శిక్షపడుతోంది. వీరికి ఈ 
శిక్ష ఎదో పెద్ద విషయం మూలంగా 
పడుతుంది కాదు! (ఆ తర్వాత ఆయనే 
అన్నారు) ఎందుకు కాదు, అది పెద్ద 
విషయమే. వీరిలో ఒకడు చాడీలు 
చెప్తూ తిరుగుతుండేవాడు. మరొకతను 
మూత్రం పోసినప్పుడు ఒంటిమోద 
దాని తాలూకు తుంపరలు పడకుండా 
జాగ్రత్తపడేవాడు కాదు.” 
(బుఖారీ-ముస్లిం, 


“వీరికి ఈ శిక్ష ఎదో పెద్ద విషయం 
మూలంగా పడటం లేదు” అనే 
వాక్యాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ 
పండితులు “దీని అర్థం వారి దృష్టిలో 
ఆ విషయం పెద్దది కాదు. కాని షరీఅత్‌ 
దృష్టిలో అది చాలా పెద్ద విషయం” 
అని అన్నారు. మరికొంతమంది దాని 
భావం “ఆ అలవాటును వదిలేయటం 
వారికి కష్టమైన పని కాదు (వారు 
తలచుకుంటే ఆ పని మానగలిగే 
వారు)” అని చెప్పారు. 


రూ ఈ న లాం 
చ్‌ ఆరయ లు రయ Lp: ౮ 
త్‌ OG దుమ! ui న lal 
BEN NLA 
తయా! ఉట lis, ale Gi dy 
gs వయ! లం వం. చుక 
ఆ! ధ్ర కక్‌ ఆ ee Gyn 

legs Sots Js tgs) 


(సహీహ్‌ బుఖారీలోని వుజూ ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని శుచీ శుభ్రతల 


(ప్రకరణం) 


https://teluguislam..net - https://telugudua.net 


ల ch కలీ 
_వాదీను కిరణాలు-2 507 SIND 


అ 


ముఖ్యాంశాలు 


1) “లా యస్తతిరు మిన్‌ బౌలిహీ' అనే వాక్యానికి ఇంకొక అర్థం కూడా ఉంది. 
అదేమిటంటే ఆ వ్యక్తి మూత్రం పోసేటప్పుడు ప్రజలెవరికీ కనపడని చోటుకెళ్ళి మూత్ర విసర్జన 
చేయడు. నిస్సిగ్గుగా అందరూ చూస్తుండగానే మూత్ర విసర్జన చేయటానికి కూర్చుంటాడు. 
ఈ లజ్ఞారాహిత్యం కూడా పాపమే. మొత్తానికి ఈ హదీసు ద్వారా బోధపడేదేమంటే చాడీలు 
చెప్పటం, మూత్రపు తుంపరల విషయంలో అజాగ్రత్త వహించటం లేక మూత్రవిసర్జన 
సమయంలో పరదా పాటించకపోవటం- ఇవన్నీ ఘోరమైన పాపాలు, ఇలాంటి పాపాలకు 
పాల్పడేవారు పట్టుబడతారు. 


2) కొంతమంది సమాధి యాతనను నమ్మరు. ఈ హదీసు ద్వారా సమాధి యాతన 
' నిజమని రుజువు అవుతోంది. 

1539. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: “అజ్‌హు' అంటే 
ఎమిటో నేను మోకు తెలుపనా? 


న 0 

త న Fy, కసత er 
Sl Yin 0 ప్త రావ! ర! మమ 
టు! ప్రక uu! (మ్ల! కా Yall UG 


| ol 
అజ్‌హు అంటే చాడీలు చెప్పటం, య వ రం 
ey 
ప్రజల్లో ఒకరి గురించి మరొకరికి షి! రాలీ ఆ ప హణ 
చెప్పటం. (మునిం) టో ave grea] sal gE}, 


అజ్‌హు-వజ్‌హు అన్న విధంగా టా. స? rea 
పలకాలి. అయితే ధీన్ని 'ఇజతు' అని 93 ఆ హహా! ఏంటి! ద్ర య 
పలకాలని వేరొక కథనం కూడా ఉంది. ౨౫౫ వీట ధమ! జ మ 
దీనికి అబద్ధం, అపనింద అనే. :౮౫ తయ పయి! J! పులో 
అర్థాలున్నాయి. ast tu i gl thas gas 
(సహీహ్‌ ముస్లింలోని బిర్ర ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
చొడీలు చెప్పటం, అబద్ధం పలకటం, అపనిందలు మోపటం మొదలగునవన్నీ 
ఘోరమైన పాపాలని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. ఎందుకంటే వీటి మూలంగా 
సమాజంలో కల్లోలం వ్యాపిస్తుంది. ప్రజాసంబంధాలు చెడిపోతాయి. మనుషుల మధ్య 


అంతరాల అగాధాలు పెరిగిపోతాయి. ఒక ముస్లిం వ్యక్తి నడవడిక ఇలాంటి లోపాలు లేకుండా 
పవిత్రంగా ఉండాలి. 


——9 గ్రుడకకాలుం------. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


2568వ అధ్యాయం 


లాటి! స ONES) లప త్రో 


(లా 


ల్‌ో 


508 


GIN, 


ఏలు! యాగ _ 


వట్రఖ పుసీ! సం 


ఉల 1 యత 


ప్రజల సంభాషణలు, వారి మాటలు అనవసరంగా 
అధికారులకు చేరవేయరాదు. ఒకవేళ కల్లోలం వ్యాపించే లేక - - 
నష్టం జరిగే సూచనలుంటే అప్పుడు ధర్మసమ్మతమే 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 


“పాపకార్యాలలో, అత్యాచారాలలో ఎవరితోనూ 
సహకరించకండి.” (మాఇద: 2) 


ఇంతకు ముందు అధ్యాయంలో 
వచ్చిన హదీసులు ఈ అధ్యాయానికి 
కూడా వర్తిస్తాయి. (అదనంగా మరో 
హదీసును పరిశీలించండి) 


1540. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: నా సహచరుల్లో 
ఎవరూ కూడా ఎవరి గురించీ నాతో ఏ 
మాటా చెప్పరాదు. ఎందుకంటే నేను 
మో దగ్గరికి వచ్చినప్పుడు (మోలో ప్రతి 
ఒక్కరి విషయంలో) నా హృదయం 
స్వచ్చంగా ఉండాలని నేను కోరు 
కుంటాను. (అబూదావూద్‌-తిర్మిజీ) 


SAY} : sw తీ! db 
Ul జో) DY GLI క్ర para (1 
UG UI ఆ FER] ట్‌ 


Aga ao gl pes \ote 
క్‌ ళ్‌ గ్‌ జ ఆఫ త తా om ఇస న్‌ $ 
Vaal le Cy oS wl dl తూ! 
Gell Sh క్ట 


(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం - నుననె తిర్మిజీలోని మనాఖిబ్‌ 


అధ్యాయాలు) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 509 GENE! 


పో 


ముఖ్యాంశాలు 


“'మాట' అంటే దైవప్రవక్త (సల్లం)కు నచ్చని మాట లేక సంబంధిత దాసుని వ్యక్తిత్వానికి 
నష్టం కలిగించే మాట అని భావం. ఇందులో తోటివారి వ్యక్తిగత విషయాలను మరుగున 
ఉంచాలని తాకీదు చేయబడింది. ప్రజల మాటలు అనవసరంగా అధికారులకు చేరవేయటాన్ని 
వారించటం జరిగింది. ఇమామ్‌ నవవీ (రహ్మలై) పెట్టిన శీర్షిక ద్వారా కూడా ఈ విషయాలు 
బోధపడుతున్నాయి. ॥ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


259వ అధ్యాయం 


SUI కాలా 


ఉన్నత శవ 


యా! ఆఫిస్‌ ధరి. 101% 


రెండు నాల్కల ధోరణికి పాల్పడే వ్యక్తి చెడులు 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: 


“వారు తమ దుష్కర్మలను మానవులకు తెలియ 
కుండా దాచగలరు. కాని అల్లాహ్‌కు తెలియ 
కుండా దాచలేరు. రాత్రులందు వారు ఆయన 
అభీష్టానికి వ్యతిరేకంగా రహస్య సమాలో 
చనలు జరిపే సమయంలో కూడా ఆయన 
వారితో ఉంటాడు. వారి సకల చర్యలను అల్లాహ్‌ 
పరివేష్టించి ఉన్నాడు.” (నిసా: 108) 


1541. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ప్రజలు మోకు 
ఖనిజ నిక్షేపాల్దా కనిపిస్తారు. అజ్ఞాన 
కాలంలో మంచివారుగా ఉన్నవారు 
(ధర్మాన్ని) అర్థం చేసుకుంటే ఇస్తాం 
స్వీకరించిన తర్వాత కూడా వారు 
మంచి వారుగా ఉంటారు. ఈ అధికార 
వ్యవహారాన్ని అందరికన్నా ఎక్కువగా 
అసహ్యించుకునేవారే (దాన్ని నిర్వహిం 


చటంలో) అత్యంత సమర్ధవంతులు 


అయి ఉండటం మోరు గమనిస్తారు. 
అలాగే ప్రజల్లో రెండు ముఖాలవారు 
అత్యంత నీచులయినట్లు మోరు 
గమనిస్తారు. వారు కొందరి దగ్గరికి ఒక 


Mare 


(యుతి త్రాడును 


Pe అం లల is? ధ్‌ 
al ఆం nl రోాం- 106౬) 


Di Ed DLs 06 రథ ప 
పస! త Ls bus SU 
రుల Ms 1] HY త ple 
గ యము! లు! lla త్రో లాటి! 3 
అష! గ రట! క రుమ్‌; మ 
wy న గా ల స జ వీ 
టయ ప్రమ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 51] GENE le 


ముఖంతో, మరికొందరి దగ్గరికి ఇంకో 
ముఖంతో వెళ్తారు. (బుఖారీ-మున్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని అవాయిలు కితాబిల్‌ మనాఖిబ్‌ - సహీహ్‌ ముసింలోని 
ప్రవక్త సహచరుల మహిమోన్నతుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1) ఖనిజ నిక్షేపాల్లా ఉంటారంటే వారికి తమకంటూ ఓ ప్రత్యేక వంశమూలం ఉంటుం 
దని భావం. దాన్ని గర్వకారణంగా తలపోస్తారు. ఆ విధంగో పరువు ప్రతిష్టలు, ప్రాపంచిక 
హోదా అంతస్తులు కలిగివున్న వంశాలవారు ఇస్తాం స్వీకరిస్తే వారు ఆ తర్వాత కూడా తమ 
ప్రత్యేక గౌరవౌన్నత్యాలతోనే జీవిస్తారు. ఎందుకంటే ఇస్లాం స్వయంగా ఎంతో గౌరవప్రదమైన, 
ప్రతిష్టాత్మకమైన జీవన ధర్మం. అందువల్ల ఇస్లాం స్వీకరించటం మూలంగా వారి హోదా 
అంతస్తుల్లో ఎలాంటి లోటూరాదు. అయితే దానికోసం వారు ధర్మం పట్ల సరైన అవగాహన 
కలిగివుండి, ధర్మాచరణను తమ ముఖ్య చిహ్నంగా చేసుకోవాలి. 

2) పదవీ హోదాలను కాంక్షించనివారు, పైగా వాటి బాధ్యతలను తలచుకొని భయంతో 
వణికిపోయేవారి చేతులకు గనక అధికారం లభిస్తే వారు ప్రజలకు ఎంతో మేలు చేస్తారు. 
ఎందుకంటే ఇలాంటి వారు ఆ పదవీ బాధ్యతల్ని పూర్తి నిజాయితీగా నెరవేరుస్తారు. వారు 
తమ స్వార్థం గురించి ఆలోచించకుండా దేశం, జాతి ప్రయోజనాలకు ప్రాధాన్యత నిస్తారు. 
దేవుడు నిర్ణయించిన హద్దుల్ని అతిక్రమించకుండా తాము స్వయంగా వాటిని నెలకొల్పేందుకు . 
కృషి సలుపుతారు. 

3) ప్రజల్లో కొందరు ఒక వర్గం వారి దగ్గరికెళ్ళి తాము వారి శ్రేయోభిలాషులమేననీ, 
వారి మిత్రులమేనని, వారి ప్రత్యర్థి వర్గానికి తామూ శత్రువులమని చెబుతారు. కాని ఆ 
తర్వాత ప్రత్యర్థి వర్గం దగ్గరికి వెళ్ళినప్పుడు వారితో కూడా అలాంటి మాటలే మాట్లాడతారు. 
ఇలాంటి వారినే హదీసులో రెండు ముఖాలవారు అని చెప్పటం జరిగింది. వీరు పరమ 
నీచులు. వీరికి భిన్నంగా ప్రతి వర్గం వారి దగ్గరికి వెళ్ళి శాయశక్తులా వారిని సంస్కరించటానికి 
ప్రయత్నించేవారు ఉత్తములు. 


1542. హజ్రత్‌ ముహమ్మద్‌ బిన్‌ జైద్‌ ల్‌! య రో మలాల ప్ర ఎ 1081 
(రజి) కథనం ప్రకారం కొంతమంది 
ఆయన తాతగారిని అడిగారు, “మేము 
అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు 
మేము బయట మాట్లాడుకునే 
మాటలకు. వ్యతిరేకమైన మాటలు 


రై రే త మ బే టక Gel 


Dyes CAs gle శ్రమే Hy వయ్య 


https://teluguislam.net - https://telugudua.net 


_హదీసుకిరణాలు-2 2 Eris 


వారితో మాట్టాడతాము. ఇది ధర్మ స ఆ క హో ఆంటూ బట 
సమ్మతమేనా?” అని. దానికాయన హం 1 కప డ్‌ :36 సహ 
ప్ర అర 66 తంత! 0 మో శు! రం 
“కాలంలో మేము దీన్ని కాపట్యంగా " 
పరిగణించేవాళ్ళం” అని చెప్పారు. 
(బుఖార్‌) 
£5 


(నహీవా బుఖారీలోని అవాకామ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


అధికారుల ముందు ఉన్నప్పుడు వారిని పొగడటం వారి గైర్హాజరులో వారిని 
తిట్టుకోవటం, వారికి శాపనార్థాలు పెట్టటం కపటపనిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే 
మనసులో ఉన్నది నోటి ద్వారా వెలువడటం లేదు. నోటిద్వారా వెలువడుతున్నది మనసులో 
లేదు. ఒక నిజమైన ముస్లిం లక్షణమేమిటంటే, తన రాజు గనక మంచివాడు, భక్తిపరుడు, 
న్యాయశీలుడయితే అవసరమయితే ముఖస్తుతికి పాల్పడకుండా అతని ముందే అతన్ని పొగుడు 
తాడు. అంతేకాదు, అతని గైర్హాజరులో కూడా అతన్ని మంచి మాటలతో గుర్తుచేసుకుంటాడు. 
ఒకవేళ అతను చెడ్డవాడయితే అతని ముఖం మోదే ఆ విషయం చెప్పి దైవ అవిధేయతకు 
పాల్పడటం వల్ల కలిగే దుష్పరిణామం గురించి హెచ్చరిస్తాడు. అతని పరోక్షంలో కూడా అలాగే 
ప్రవర్తిస్తాడు. శ్రేయోభిలాషుల పద్ధతి ఇదే. దీని గురించే ముస్లింలకు తాకీదు చేయబడింది. 
దీనికి భిన్నంగా మొదటి ప్రవర్తన గోముఖ వ్యాఘాల ప్రవర్తన. దాన్ని ఇంతకుముందు హదీసులో 
తీవ్రంగా గర్హించటం జరిగింది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 513 lie 


260వ అధ్యాయం 


| ళా ల్లీ 9 

ఆబద్ధం చెప్పటం కట్ల 
దివ్యఖుర్‌అన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: తం; $ దట! ౮4 
“నీకు తెలియని విషయాల వెంటపడకు.” . క [YT ied yt శ్ర 

ఇస) di I న టం hk 6 

“మనిషి నోటి నుండి వెడలే ప్రతిమాటనూ LA ౮] 
వ్రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు 
సిద్ధంగా ఉంటాడు.” .. (భాఫ్‌:18) 


1543. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ. 
విధంగా ప్రవచించారు: నిజాయితి 
సత్కార్యం. వైవుకు . తీసుకెళ్తుంది. 
సత్కార్యం స్వర్గానికి గొనిపోతుంది. 
మనిషీ. నిజం చెబుతూ చెబుతూ. లో! ధక దమ! త) తర 
చివరికి దేవుని దగ్గర నిజాయితీ యర! ర్త ఎట! a G46 ఏపని! ర్వీ 
పరుడుగా నమోదు చేయబడతాడు.. త్రము గయ ప! యమా దస క తప్పు 
అబద్ధం అవిధేయత వైపుకు తీసు ala 
కెళ్తుంది. అవిధేయత నరకానికి గొని 
పోతుంది. మనిషి అబద్ధం చెబుతూ 
చెబుతూ చివరికి దేవుని దగ్గర 
'అబద్దాలకోరు'గా రాసుకోబడతాడు. 

(బుఖారీ-మున్లిం) 


(సహీహ్‌ బుఖారీలోని అదబ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని బి(్ర్‌ ప్రకరణం) 


bl C5 టా రీ రాం - 10 లా 

తమి! రః మక ఎ! Pcs py 
a! G46 5 Ss sag 
మ షక యన యవ పము త్వ 


ముఖ్యాంశాలు 
1) మనిషి ఏ ప్రవర్తనను అలవర్చుకుంటే అదే అతని ప్రత్యేక లక్షణంగా గుర్తింపు 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


514 


రం కాలూ 


పొందుతుంది. దాంతోనే అతను ప్రసిద్ధి చెందుతాడు. అందుకే మనిషి ఎల్లప్పుడూ 
మంచిమాటలు, మంచి ప్రవర్తనను మాత్రమే అలవర్చుకోవాలి. దానివల్ల ప్రజలు ఎలాగూ 
తనను వేన్నోళ్లా పొగుడుతారు. అంతేకాకుండా దేవుని దగ్గర కూడా తనకు మంచి స్థానం 


లభిస్తుంది. 


2) నిజం విముక్తికి, అబద్ధం వినాశానికి దారితీస్తుంది. 


1544. హజ్రత్‌ అబ్బుల్లాహ బిన్‌ అమ్‌ 
బిన్‌ ఆస్‌ (రజి) కథనం ప్రకారం దైవ 
ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం 
చారు: నాలుగు లక్షణాలున్న వ్యక్తి ఒట్టి 
కపటిగా పరిగణించబడతాడు. ఒకవెళ 
వాటిలో ఎ ఒక్క లక్షణం అతనిలో 
ఉన్నా దాన్ని వదలి పెట్టనంతవరకూ 
అతనిలో ఒక కపట లక్షణం 
ఉన్నట్లుగా భావింపబడుతుంది. (ఆ 
నాలుగు లక్షణాలు ఇవి:) 1) అతనికి 
ఎదైనా అప్పగిస్తే అందులో అతను 
ద్రోహానికి పాల్పడతాడు. 2) మాట్లాడితే 

అబద్దం చెబుతాడు. 3) వాగ్దానం చేసి 
ఆ తర్వాత మోసం చేస్తాడు. 4) ఎవరి 
తోనైనా పోట్టాడితే, నోరు పారేసుకుం 
టాడు. (బుఖారీ-మున్లిం) 
ఇంతకు ముందు 'వాగ్గాన పాలన' అనే 
అధ్యాయంలో ఇలాంటిదే అయిన 


అబూహురైరా హదీసుతోపాటు దీనిని 
వివరించటం జరిగింది. 


(సహీహ్‌ బుఖారీలోని విశ్వాస ప్రకరణం - 


ముఖ్యాంశాలు 


ద్ర Ig gi Ml he త్రం = 1088 
ప్త కవ! sf ups మ లాటి! 
పటి తత ఓట క్ష్‌ తో EL Jb 
Melee డో : చు da, 
| Ges => స GU ప్రై es 4 తేర 
త్‌ చా bl; ఏలు ప్ర! 
ప్రమ తహ సయ ఏ5 టరు ఏ6 
పసం ల్యే తయా (ఆఆ యా య ale 
pdt sb Jl) gop 


సహీహ్‌ ముస్లింలోని విశ్వాస ప్రకరణం) 


మరిన్ని వివరాల కోసం వాగ్గానపాలన అనే అధ్యాయం క్రింద ప్రస్తావించబడిన 689, 
690 హదీసులు చూడండి. ఈ రోజుల్లో విశ్వాసపరమైన కపటులెవరూ లేరు గాని నేటి 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


515 


GAN, 


ముస్లింలలో కటప ప్రవర్తన సాధారణమైపోయింది. కనుక ముస్లింలలోని అత్యధిక మందిలో 
ఈ కపట అలవాట్లు ఉన్నాయని చెప్పవచ్చు. దేవుడు మనల్నందరినీ వాటి నుంచి రక్షించుగాక! 


1545. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
. విధంగా ప్రవచించారు: ఎవరయితే 
తాను చూడని కల గురించి చూశానని 
అబద్దం చెప్పాడో అతన్ని (ప్రళయ 
దినాన) రెండు బార్లీ గింజల మధ్య 
ముడివేయమని ఆజ్ఞాపించటం 
జరుగుతుంది. కాని అతను ఎన్నటికీ 
ఆ పని చేయలేడు. ఎవడయితే 
ఇతరుల ఇష్టం లేకుండా వారి మాటల్ని 
శ్రద్దగా వినటానికి ప్రయత్నిస్తాడో 
ప్రళయదినాన అతని చెవిలో కరిగిం 
చిన సీసం పోయబడుతుంది. ఎవ 
డయితే (ప్రాణుల) చిత్రాలను 
నిర్మిస్తాడో అతణ్లి శిక్షించి వాటిలో 
ప్రాణం పోయమని ఒత్తిడి చేయటం 
జరుగుతుంది. కాని అతను వాటిలో 
(పాణం పోయలేడు. (బుఖారీ) 


'తహల్లమ' అంటే తాను కలలో ఈ. 


విధంగా చూశానని అబద్దం చెప్పటం. 
“ఆనుకు” కరిగించబడిన 
స్రిసము, 


అంటే 


త! జర ల్లో లా రాం- 1080 
ఎ కక 06 హో రవీ ర దక 


ప్రచ పపము త లో dg నేల 


(ల te చ] య! లం న్‌ ట్ర 


ల. త్‌! ణో త (రజో శే న 


రమ పుడు 52 ల. పా. గ్‌ 
(ఆట గ్రే య ప్ర dl cls; 

ఐటీ! క ‘sl (యః gel ely 
ES py MSG HS ఆప ఉప డో 

అఆలు రుచే తు బ్య యు 
ld! jolted! ny వరు! 


(సహీహ్‌ బుఖారీలోని తాబీర్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1) చెడ్డ కలని 'హుల్క్‌ అని అంటారు. ఇక్కడ ఈ పదం కేవలం “కలి అనే అర్థంలో 
వాడబడింది. కల గురించి లేనిపోని విషయాలు కల్పించి చెప్పటం చాలా గర్భ నీయమైన 


విషయం. పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడేవారిలో, 


తమ పరిశుద్ధతను ప్రచారం 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 516 ర కరా 
చేసుకోవాలనుకునే వారిలో ఈ రోగం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం 
మనదేశంలో ఒక పెద్ద వక్త తాను ప్రజానాయకునిగా చెలామణి అవ్వాలన్న దురుద్దేశ్యంతో 
తనకు ఎవేవో చిత్రవిచిత్రమైన, గొప్పవారికి వచ్చే కలలు వస్తున్నాయని ప్రజల్లో ప్రచారం 
చేశాడు. కాని నిజానికి అవన్నీ అతను కల్పించుకున్న మాటలే. అందుకే చాలా తక్కువ కాలంలోనే 
అతని బండారం బయటపడింది. ఎవరూ కూడా అతన్ని నమ్మలేదు. 


2) ప్రజల రహస్యాలను తెలుసుకోవటానికి ప్రయత్నించటాన్ని, వారి తప్పుల్ని 
దేవులాడటాన్ని ఈ హదీసులో వారించటం జరిగింది. 


3) చిత్రాలు రూపొందించటం చాలా గర్భ నీయమైన విషయం. చేత్తో చేసే చిత్రాలయినా, 
లేక కెమేరాతో తీసిన చిత్రాలయినా ఏవయినా ఒకటే. ఈ రెండిట్లో ఏ మాత్రం తేడా లేదు. 
అవన్నీ చిత్రనిర్మాణం క్రిందికే వస్తాయి. ఆఖరికి చలన చిత్రాలు తీసేవారికి కూడా ఇదే 
శిక్రపడుతుంది. విచిత్రమేమిటంటే చాలామంది చలన చిత్రాలను అసలు చిత్రాలుగానే 

భావించరు. | 


1546. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: అన్నింటికంటే 
పెద్ద అబద్ధమేమిటంటే మనిషి తన 
కళ్ళకు, అవి చూడని వాటిని చూపిం 
. “చటం. (బుఖారీ) 


dl హాల్‌ స ల్ఞా! ధూ = 10౬ 


ర! sill య ప ప్రవ! లేళ :06 యట. 


th. వ 
లో bw ah i lina y Tn) 


Ayr 


“రీ 


(నహీహ్‌ బుఖారీలోని తాబీర్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో కూడా అబద్ధం చెప్పటాన్ని గర్జ్హించటం జరిగింది. కల సతత యనా 
లేక మేల్కొని ఉన్నప్పుడు జరిగే సంఘటనల గురించయినా తాము చూడని విషయాన్ని 


చూశామని చెప్పటం మహా తకం! 

1547. హ(జత్‌ సమురా బిన్‌ జుందుట్‌ 
(రజి) కథనం: దైవప్రవక్త (సల్లం) 
తరచూ అడుగుతుండే విషయాల్లో 


ఒకటేమిటంటే ఆయన తన సహచ. 


రుల్ని “మీలో ఎవరయినా ఏదయినా 
కల చూశారా?” అని అడుగుతారు. 


జ Bs 
వ్వ స్తత రద తళ: లత తస్యై 


ష్‌! తో ల: సయానీ! లే! Ce 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


అప్పుడు ఎవరయినా (తాము కలలో 
చూసింది) దేవుడు తలచినట్లు 
వివరిస్తారు.. 


517 


Cat, 


cre త గే లాక్‌, Uy . 2 
యమ! యి ప్ర dle a ఈర ప్ర య 


ఒకరోజు ఉదయం స్వయంగా. దైవ 


ప్రవక్త ఈ విధంగా వివరించారు: రాత్రి 
(కలలో) నా దగ్గరికి వచ్చేవారు 
(దూతలు) ఇద్దరు వచ్చి “పదండి” 
అన్నారు. నేను వారివెంట నడిచాను. 
అలా నడున్తూ మేము ఒకతని 
సమీపం నుంచి వెళ్ళాం. అతను 
పడుకొని ఉన్నాడు. అతని దగ్గరే ఇంకో 
వ్యక్తి ఒక పెద్ద బండరాయి తీసుకొని 
అతన్ని కొట్టటానికి నించున్నాడు. 
అతను ఆ రాయితో పడుకున్న వ్యక్తి 
_ తల నుజ్ఞునుజ్జయ్యేలా కొడ్డున్నాడు. 
ఒక దెబ్బ కొట్టగానే ఆ రాయి దొర్లు 
. కుంటూ కాస్తంత దూరంలో పోయి 
పడుతోంది. అతను ఆ రాయివెంటే 
నడిచివెళ్ళి దాన్ని మళ్ళీ పట్టుకొస్తు 
న్నాడు. అతను తిరిగొచ్చేలోగా ఇతని 
తల తిరిగి యధారూపంలోకి వచ్చే 
స్తోంది. అతను తిరిగొచ్చి ఇందాక చేసిన 
పనే మళ్ళీ చేస్తున్నాడు. 
(దైవప్రవక్త ఇలా అంటు 
న్నారు:) నేను ఆ ఇద్దరు వ్యక్తుల్ని 
అడిగాను, “సుబ్‌హానల్లాహ్‌! ఎమిటి 
దంతా?” అని. దానికి 'వారు (సమా 
ధానం చెప్పకుండా) “పదండి పదండి” 


(సల్లం) 


శ మఘ లంబ ఈ టే లక్స్‌ రో 

య 

ట్ర! ర్త Cs ca లా! Gtk! 
వం. Tp gist టు ఆ 


గ్‌. మయం ద్రుత 3 115 పు 
స ml వయ త పః 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


అన్నారు. మేమక్కణ్బుంచి బయలు 
దేరాం. దారిలో మాకు ఒకతను కనిపిం 
చాడు. అతను వెల్లకిలా పడుకొని 
ఉన్నాడు. అతని దగ్గరే ఇంకొకతను 
ఇనుముతో చేయబడిన జంబూర్‌ చేత 
బుచ్చుకొని అతనిమోద నించున్నాడు. 
పడుకొని వున్నవాని ముఖానికి ఒక 
- వైపుకి వెళ్ళి అతని దవడని మెడ వెనుక 
భాగం వరకూ చీరేస్తున్నాడు. అలాగే 
అతని ముక్కు రంధ్రాన్ని, కంటిని 
కూడా మెడ వెనుక భాగం వరకూ చీరే 
స్తున్నాడు. ఆ తర్వాత మరో ప్రక్కకెళ్ళి 
తొలి ప్రక్క చేసిందే అటు ప్రక్క కూడా 
చేస్తున్నాడు. రెండోపక్క అతను ఆ పని 
ముగించేలోగానే మొదటి పక్క యధా 
తథంగా మారిపోతుంది. ఆ తర్వాత 
అతను తొలిపక్కకు వచ్చి మళ్ళీ అదే 
పని చేస్తున్నాడు. 


నెనదియూాసి, “క సుబ్‌హానల్లాహ్‌! ఎవరు 
వీరిద్దరు?” అని అడిగాను. దానికి 


వారు (సమాధానం చెప్పకుండా) 


“పదండి, పదండి” అన్నారు. మేమింకా 


ముందుకు వెళ్ళాం. అక్కడ మాకు 
రొట్టెల పాయ్యి లాంటి ఓ పెద్ద గొయ్యి 
కనిపించింది. (ఉల్తేఖకులు ఇలా 
అంటున్నారు:) దైవప్రవక్త (సల్లం) ఇలా 
చెప్పినట్లు గుర్తు: ఆ గొయ్యిలో నుంచి 
పెద్దగా అరుపులు కేకలు వినిపిం 
చాయి. మేము ఆ గొయ్యిలోకి 


516 


SANE, 
కటలా టా! Cal 


జై! డో డమ ప్రక 


3 లి 


ls వత్త గో రి us హ్‌ 5 గ్రైన్‌ 
గ్‌. సవ స 6 క జయ 
YG tolls UG 14! రియ లయ 
కం. మేం త్ర! ప! జ 
య్‌ సం ఏ ర య దయ ట్లు 
NC ob yp ఏ1 (యయా రూ యును 
( లా! ‘Gas pons 3 త్ర 
స్‌ “lL ల్‌! es dG శ వయ 
beg యత EY లాడు! ఆ|| య 
WS oe i దు J ఆల SU 
EUS Gel యి సత్యా ఆటు! 
రప ల పప ఆగక మం పటే 
FORT లయల! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


తొంగిచూశాము. అందులో నగ్నంగా 
ఉన్న స్త్రీలు, పురుషులు కనిపించారు. 


దాని అడుగు నుంచి ఒక అగ్నిజ్వాల 


పైకి లేస్తుంది. అది వారిని తాకగానే 
వారు ఒక్కసారిగా అరిచి గోలచేస్తు 
న్నారు. నేను వారిని అడిగాను, “ఎవరు 
వీళ్లు?” అని. కాని వారు (అందుకు 
సమాధానం చెప్పకుండా) 'పదండి, 
పదండి” అన్నారు. మేము ఇంకా 
ముందుకు పోయాం. ఆ విధంగా 
పోతూపోతూ ఒక కాలువ దగ్గరికి చేరు 
కున్నాం. (ఉల్తఖకుడు ఇలా అన్నాడు:) 
దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా చెప్పి 
నట్టు గుర్తు: ఆ కాలువ (లోని నీరు) 
రక్తంలా ఎర్రగా ఉంది. అందులో 
. ఒకతను ఈదుతున్నాడు. ఆ కాలువ 
గట్టు దగ్గరే మరొకతను ఎన్నో రాళ్లు 
పోగేసుకొని కూర్చుని ఉన్నాడు. ఆ 
ఈతగాడు ఈదినంతసేపు ఈది ఆ 
తర్వాత రాళ్లు పోగేసుకొని కూర్చున్న 
వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనిముందు నోరు 
తెరుస్తున్నాడు. ఆ వ్యక్తి ఇతని నోట్లోకి 
రాతిముద్ద విసరేస్తున్నాడు. అతను 
వెనక్కివెళ్ళి కాసేపు కాలువలో ఈది 
మళ్ళీ తిరిగొస్తున్నాడు. అతను తిరిగొచ్చి 
నప్పుడల్లా ఆ వ్యక్తి ముందుకెళ్ళి నోరు 
తెరుస్తున్నాడు. ఆ వ్యక్తి అతని నోట్లోకి 
రాతిముద్ద విసిరేస్తున్నాడు. నేను వారిని 
“ఎవరు వీరిద్దరూ? అని అడిగాను. 


519 


GENE, 


ప్రల! ght వ YG :db folie U 
BTN WE 
sleigh; hs bl Jt 
rb pill, AEs Ue ఇ క్ల 
Gls siiip it Fle 
get: gibt b: <b. ల్‌ 
KORTE INT sll 
JEN GIS pi sh: ర్ఫిస్తరో 
PIS BS SELES 
see మమా మా మన 
తమనే స = అ) 
are సా 
ఆనసేంప్రడ యము రృ యమ 
CUT పస టి! sus (శ! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 520 


కాని వారు నాకు (జవాబు చెప్పకుండా) 
“పదండి, పదండి అన్నారు. మేమక్క 
_ ణ్లుంచి బయలుదేరి నడుస్తూ నడుస్తూ 
మరొకతని దగ్గర్నుంచి వెళ్ళాం. అతను 
చాలా వికృతంగా ఉన్నాడు. (లేక 
. ఆయన) అతను మిరు ఇప్పటివరకు 
చూసినవారందరి కన్నా కురూపి (అని 
_ అన్నారు). అతని దగ్గర అగ్ని ఉంది. 
దాన్ని అతను రాజేసి దాని చుట్టూ 
పరుగెత్తుతున్నాడు. అది చూసి నేను 
“ఎవరితను?”' అని అడిగాను. కాని 
వారు (నా ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా) 
“పదండి, పదండి” అన్నారు. 


మేము అక్కణ్ణుంచి ఇంకా ముందుకు 
వెళ్ళాం. ఆ విధంగా వెళ్తూవెళ్తూ ఒక 
తోట దగ్గరికి చేరుకున్నాం. ఆ తోటలో 
ఎన్నో చెట్టున్నాయి. (అది వసంత 
కాలమైనట్లు) ఆ చెట్లకు అన్ని రకాల 
పూలు పూసివున్నాయి. ఆ తోట మధ్య 


లో ఒక పొడవాటి మనిషి ఉన్నాడు. 


అతని తల ఆకాశమంత ఎత్తులో 
ఉన్నట్లుంది. అందుకని నేను దాన్ని 
చూడలేకపోయాను. అతని చుట్టూ 
ఎంతోమంది పిల్లలున్నారు. అలాంటి 
పిల్లల్ని నేనెన్నడూ చూడలేదు. నేను 


“ఎవరితను? ఈ పిల్లలెవరు?” "అని 


అడిగాను. వారు మళ్ళీ, “పదండి, 
పదండి” అన్నారు. మేమక్కణ్టుంచి 
బయలుదేరి ఒక పెద్ద చెట్టు దగ్గరికి 


ధ్య్యాయ! డర 
Ga LiLgdeb సీమా a 
రమ య Gt Clk ప్రజ! క్‌ 
లు ఆ వ 
ఆను ఆడర మ ద sly 
iy YU lst ఆటీ OD Ree 
ఆం Ui యా Gl క్ట 


తత ar 


pled త! వర! ల ల 
రద ర J db, (లయ! 


YG సట by Tha 4 ల. యో 


ప. రగ Gh skr:y 

జయా! హం పిమువో ets 
య మం! yg YG lil స్పా 
Gb ia ody yo gel, 5 Bev 


ci ysis gl జాం tht 


tree త net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


చేరుకున్నాం. దానికంటే పెద్దచెట్టు, 
దానికంటే మంచి చెట్టు నేనెన్నడూ 


చూడలేదు. వాళ్ళిద్దరూ నన్ను ఆ చెట్టు. 


ఎక్కమని చెప్పారు. మేము దానిపైకి 
ఎక్కగానే అక్కడ మాకు బంగారం 
వెండి ఇటుకలతో నిర్మించబడిన ఒక 
పట్టణం కనిపించింది. వేము ఆ 
నగరద్వారం దగ్గరికి వెళ్ళి ద్వారం 
తెరువమని అడిగాం. (కాసేపటికి) 
ద్వారం తెరుచుకోబడింది. వేము 
లోపలికి వెళ్ళాం. అక్కడ మాకు 
ఎంతోమంది మనుషులు కనిపించారు. 
వారి అర్ధ శరీరం మోరింతవరకు 
చూసినవారందరికంటే అందంగా 
ఉంది. మిగతా అర్థ శరీరం మోరింత 
వరకు చూసినవారందరి కంటే వికృ 
తంగా ఉంది. నా వెంటవున్న వాళ్ళి 
రువురు వారిని “పోండి, పోయి ఆ 
కాలువలో దూకండి” అని ఆదేశిం 
చారు. అక్కడ ఒక కాలువ అడ్డంగా 
ప్రవహిస్తూ ఉంది. ఆ కాలువలోని 
నీళ్లు పాలవంటి తెలుపురంగులో 
ఉన్నాయి. వారు వెళ్ళి ఆ కాలువలో 
దూకారు. తర్వాత మా దగ్గరికి 
తిరిగొచ్చేసరికి అందవికారంగా ఉన్న 
వారి అర్ధ శరీరాలు మాయమై వారం 
దరూ గొప్ప అందగాళ్ళుగా మారి 
పోయారు. వాళ్ళీద్దరు నాకు ఇలా 
చెప్పారు: ఇది శాశ్వత స్వర్గం. అదిగో 


521 


ధమ దర 


EAD AI ltl as! 


అటే! ంజాసే సం రక ద్ర కి 
ధు టక సై. Ppa pa 
కరి ఆ! pie pest ATO 
లలు gAsizeda: GG: JG 
Jere (ఏట య ద్ర యయ dls 
bts dis: తోక. Las వష్టు। 
YU. dsb gk uss MI: uy 
fs: మతు ము త! 

య 


HO మంటు నై గా స్తు! gil 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


(ఆ కనిపిస్తున్నదే) మో స్థానం. నేను 
(వారు చూపిస్తున్న వైపు) పైకి చూశాను. 
అక్కడ తెల్లని వుబ్బులాంటి ఒక 
భవనం కనిపించింది. నావెంట ఉన్న 
వాళ్ళిద్దరూ “ఇదే మో స్థానం. అని 
అన్నారు. నేను వారితో “దేవుడు మోకు 
శుభం చేయుగాక! నన్ను వదలండి. 
నేను లోపలికి వెళ్తాను ' అని అన్నాను. 
అందుకు వారు “ఇప్పుడు కాదు, కాని 
ఎప్పటికైనా మోరే అందులోకి ప్రవేశి 
స్తారు. (ఇతరులెవరికీ ఆ అర్హతలేదు)” 
అని చెప్పారు. అప్పుడు నేను వారిని 
“రాత్రి నేను చాలా విచిత్రమైన విష 
యాలు చూశాను. నేను చూసినవన్నీ 
ఏమిటి?” అని అడిగాను. అప్పుడు 
వారు “చెప్తాం చెప్తాం. మొట్టమొదట 
మోరు ఒకతని నమోపం నుంచి 
వచ్చారు. అతని తల రాయితో మోద 
బడుతుంది. అతను ఖుర్‌ఆన్‌ను 
తీసుకొని కూడా ఆ తర్వాత దాన్ని 
వదలిపెట్టినవాడు (అంటే ఖుర్‌ఆన్‌ను 
కంఠస్థం చేసుకొని మర్చిపోవటం లేక 
ఖుర్‌ఆన్‌ జ్ఞానాన్ని నేర్చుకొని దాన్ని 
ఆచరించకపోవటం) ఇంకా అతను ఫర్ట్‌ 
నమాజుల్ని ఎగ్గొట్టి నిద్రపోయేవాడు. ఆ 
తర్వాత మోరు మరొకతని సమీపం 
నుంచి వచ్చారు. అతని దవడను, 
ముక్కు రంధ్రాన్ని, కంటిని మెడవెనుక 
భాగం వరకూ చిరేయబడుతూ ఉంది. 


ఏ22 


BRIATAD 


3 Coy శ 

రా aa య క. 
న. య UDE క 
బం Cw Je AE Jas 


నే ఖో శి జే ల 9 హా fa ఉట 
SIS CAG OS ప్రత్త y=! ఉస ow 


పమ! రా “న 
ఆటం న ఆల ye J తు 
gad gi gel, 
sul; Gy Tp . Sle 
ల... సం! టను! 
య్‌ ul, గా ప్రయ ముం mor ys 
Ll; All టట మరు! gH bot 
gle Ge oy Js dss itll oly 
qe) Bly) paki! 
hid క: పయ! ins JU thai 
పక త Il, 
WU aid ee] ul, సత్త la 
(ob పనే గద చ్చి ప్రయ అటు ఏ 
33s Nan RT At 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


. ఇతను ఎవరంటే-ఇతను ఉదయం 
తన ఇంటి నుంచి బయలుదేరి 
అబద్దాలు చెబుతూ (తిరుగుతూ) 
ఉంటాడు. అతను చెప్పే అబద్దాలు 
(లోకం) నలుదిక్కులా వ్యాపిస్తాయి. 


పోతే పాయ్యిలాంటి గొయ్యిలో 
నగ్నంగా ఉన్న స్రీ పురుషులు (ప్రపం 
చంలో) వ్యభిచారం చేసినవారు. ఆ 
తర్వాత మోరు ఇంకొకతన్ని చూశారు. 
అతను కాలువలో ఈదుతూ ఉంటే 
అతని నోట్లో రాతిముద్ద విసిరేయ 
బడుతూ ఉంది. అతను వడ్డీలు 
తినేవాడు. తర్వాత అగ్నిని రగిలించి 
దానిచుట్టూ పరుగెత్తుతూ ఉన్న 
కురూపి ఎవరంటే, అతను నరక 
ద్వారపాలకుడైన మాలిక్‌. ఆ తర్వాత 
తోటలో కనిపించిన పొడవాటి మనిషి 
ఇబ్రాహీమ్‌ (అలైహి). ఆయన చుట్టూ 
ఉన్న పిల్లలు సహజత్వం (అంటె నిజ 
ధర్మం)పై మరణించిన వారు. బర్‌ఖానీ 
లోని ఒక ఉల్లేఖనంలో 'ఆ పిల్లలు 
సహజత్వంపై పుట్టిన వారు అని 
ఉంది. 

ఈ మాట అన్నప్పుడు ముస్టింలలో 
ఒకతను (సందేహపడుతూ) “దైవ 
ప్రవక్షా! (వారిలో) బహుదైవారాధకుల 
పిల్లలు కూడా ఉన్నారా?” అని 
అడిగాడు. అందుకాయన “అవును, 
బహుదైవారాధకుల పిల్లలు కూడా” 
అని అన్నారు. 


523 


రకర! 

టేపు: glist gs ఎ! 
a wean ౮వ! లు ము! Gls 

.J5; A pe 

lye ఫం! టన! టమ తావే లీ 

ర MELE 


Ie ల) 


ils NS he) 
Jets sl 5 యత్ర దమము 

fel Uy “కంపు 
he bp oa చకిలం 
2% ప్రపం త్రీ! జ ల టీ! 
ఏవ బటిట శు! రహో Ne 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


ఆ తర్వాత అర్థశరీరం అందంగానూ, 
మిగతా అర్ధశరీరం అంద వికారంగానూ 
ఉన్న వారెవరంటే, వారు రెండురకాల 
ఆచరణ చేసినవారు. అంటే వారు 
చేసిన కొన్ని కర్మలు మంచివి, మరికొన్ని 
చెడ్డవి. అయితే దేవుడు వారిని మన్నిం 
చేశాడు. (బుఖారీ, 


_ బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది: నేను రాత్రి (కలలో) చూశాను. 
నా దగ్గరికి ఇద్దరు మనుషులు వచ్చి 
నన్ను పవిత్రభూమి వైపు తీసుకొని 
వెళ్ళారు. ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం) 
(పైన చెప్పిన) సంఘటన అంతా 
వివరించారు. (అందులో ఇలా ఉంది) 
మేము నడుస్తూ నడుస్తూ ఒక గొయ్యి 
దగ్గరికి చేరుకున్నాం. అది రొట్టెల 
పాయ్యిలాగుంది. దాని పైభాగం 
ఇరుకుగానూ అడుగుభాగం విశాలం 
గానూ ఉంది. దాని అడుగుభాగంలో 
అగ్ని మండుతూ ఉంది. ఆ మంటలు 
"పైకి లేవగానే (ఆ గొయ్యిలో ఉన్నవారు 
కూడా) పైకి వస్తున్నారు. కొద్దిట్లో బయ 
టికి వచ్చేస్తారన్నంతలోనే మంటలు 
ఆరిపోయి మళ్ళీ క్రిందికి వెళ్ళిపోతు 
న్నారు. ఆ గొయ్యిలో నగ్నంగా ఉన్న 
పురుషులు, స్రీలు ఉన్నారు. 

ఈ ఉల్లేెఖనంలో ఇలా కూడా ఉంది: 
మేము ఒక రక్తపు కాలువ దగ్గరికి 
చేరుకున్నాం. (మొదటి ఉల్పేోఖనంలో 
లాగా) ఇందులో ఉల్లెఖకుడు 


524 


RIAD 


అ వమ ప! 55 FE 
ల్‌ో Wat Ob es 
తళ య్హాపషు్యు ఆట ఇగ రన 
వ re gg 433 

Feu ui Ths $3 
యట hs gb టం 5 


EL 


gos పమ 3 ష్య మం ,త11స 


(2 లో! గ G క ట్రప్‌ GUY! రై 
యుద ‘fh, gin sy ₹పో [111 


జీ లీ 


Ay JW పట రమ 


. Es ls Ji JGleas F 


UES di SA 
ceigi 3105 ఏరు! oda ul; (ప్యాట! 
యా. te lias hoe ఆ 
J త్రో (ఏక tyes Ss Ey 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -౨2 


సందేహం  వెలిబుచ్చలేదు. దాని 
ప్రకారం ఒకతను కాలువ మధ్యలో 
నించొని ఉన్నాడు. కాలువ ఒడ్డున 
మరొకతను ఉన్నాడు. అతని ముందు 
రాళ్ళున్నాయి. కాలువలో ఉన్న వ్యక్తి 
ముందుకొచ్చి బయటికి వెళ్ళాలని 
ప్రయత్నించినప్పుడు ఒడ్డున ఉన్న 
మనిషి అతని నోట్లో రాయి విసిరి 
అతన్ని మళ్ళీ వెనక్కి తరుముతున్నాడు. 
(ఒడ్డు మోద కూర్చున్నవాడు మాటి 
మాటికీ అదే పని చేస్తున్నాడు.) 
కాలువలో ఉన్న మనిషి బయటికి 
రావాలని ప్రయత్నించినప్పుడల్లా అతని 
నోట్లో రాయికొట్టి అతన్ని వెనక్కి 
తరుముతున్నాడు. 


ఆ ఉల్లేఖనంలో ఈ విషయం కూడా 
ఉంది: ఆ ఇద్దరు వ్యక్తులు నన్ను ' 
తీసుకొని ఒక చెట్టెక్కారు. అక్కడ వారు 
నన్ను ఒక ఇంట్లోకి తీనుకెళ్ళారు. 
దానికంటే అందమైన ఇల్లు నేనెన్నడూ 
చూడలేదు. ఆ ఇంట్లో కొందరు 
మగవారు ఉన్నారు. వారిలో ముసలి 
వారు, యువకులు ఇరువురూ 
ఉన్నారు. ఆ ఉల్పెఖనంలో ఈ 
విషయం కూడా ఉంది: దవడలు 
చీరేయబడుతూ ఉండగా నేను 


చూసిన వ్యక్తి పెద్ద అబద్ధాలరాయుడు. 


అతని నోటి నుంచి అబద్దాలే వచ్చేవి. 
అతని నోటి నుంచి వినబడిన ఆ అబ 
ద్దాలు (లోకం) నలువైపులా వ్యాపిం 


529 


తే Oe బీఏ వం (లు! 
Ded yee ys ysl pes 
DEES యత , ws 
adil atch di Js. sb 

ys జ? క్‌ 
న. యా. gl Gd Jy 
= , “పయ [| యయ! జ్ర 
జ: lest న 
రద ot a న వ్‌ ట్స 
gibt poi dy lols వత్త! 
న... =r ier! 

pip ids. hil sh ales 
మ. లీ 
కే! rerey UUs: రో en]! 


https://teluguislam.net - https://telugudua.net 


._ వాదీను కిరణాలు-2 


చేవి. కనుక ప్రళయం వరకూ ఇతని 
పట్ల ఇదె వ్యవహారం జరుగుతూ 
ఉంటుంది. 


అందులో ఈ విషయం కూడా ఉంది: 
తల మోదబడుతూ మోకు కనిపించిన 
వ్యక్తి ఎవరంటే దేవుడు అతనికి 


ఖుర్‌ఆన్‌ జ్ఞానాన్ని ప్రసాదిస్తే అతను: 


దాన్ని వదలిపెట్టి రాత్రిపూట నీడ్రపోయే 
వాడు. పగలు కా దాన్ని ఆచరించే 
వాడు కాదు. ఇతనిపట కూడా 
ప్రళయం వరకూ ఇదే వ్యవ హారం 
కొనసాగుతూ ఉంటుంది. తొలిసారి 
మోరు లోపలికి వెళ్ళిన ఇల్లు సాధారణ 
' విశ్వాసులది. కాని ఇది అమరగతుల 
ఇల్లు. నేను జిబ్రయీల్‌ని. ఈయన 
మీకాయీల్‌. మిరు కాస్త తల 
సైకెత్తండి.” 


నేను తలపైకెత్తి చూశాను నాపైన 
మబ్బులాంటిది ఎదో కనిపించింది. 
దాన్ని చూపిస్తూ వారు “ఇది మో 
స్థానం” అని అన్నారు. అప్పుడు నేను 
నన్ను నా స్థానంలోకి వెళ్ళనివ్వండి 
అన్నాను. అందుకువారు “మి 
ఆయుషు ఇంకా కొంత మిగిలుంది. 
అది ఇంకా పూర్తికాలేదు. దాన్ని పూర్తి 
చేసిన తర్వాత మోరు మో స్థానంలోకి 


వెళ్తారు ' అని చెప్పారు. (బుఖారీ 


(సహీహ్‌ బుఖారీలోని తాబీల్‌ ప్రకరణం, 


526 GE 


ST అతా. 
అయే! వల్లో: poles) 
JI బై gag Gs టం ద్వా 
పహ ట్రై వ మటు! (ఆట! తియ్యి 
న. 
idl Ualby మట! లీ! Ss 
wy: gly: పేక. ప్రమ కి 
Gl /తావాలల్లాత ల. 
sty బూ! wy స bs 
త ll 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 527 GENE, 


ముఖ్యాంశాలు 


ఇందులో దైవప్రవక్త, (సల్లం)కు స్వప్నావస్థలో, వివిధ పాపాలకు విధించబడే శిక్షలు 
చూపించబడ్డాయనే విషయం వివరించబడింది. ఉదా: ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసి 
మర్చిపోవటం, దాన్ని ఆచరించకపోవటం. అదే విధంగా ఖుర్‌ఆన్‌ జ్ఞానం నేర్చుకొని అనాచరణకు, 
దురాచరణకు పాల్పడుతూ ఉండటం, సోమరితనంతో ఫర్డ్‌ నమాజుల్ని ఎగ్గొట్టటం, అబద్ధం 
చెప్పటం, వ్యభిచారం చేయటం, వడ్డీలు తినటం మొదలగు పాపాలకు ఘోరమైన శిక్షలు 
విధించబడతాయని హెచ్చరించటం జరిగింది. వాటి కొన్ని నమూనాలు పై హదీసులో 
వివరించబడ్డాయి. అంతేకాదు, ఈ హదీసులో దైవప్రవక్త (సల్లం) స్థానాన్నీ, ఆ తర్వాత 
అమరవీరుల స్థానాలను కూడా స్పష్టం చేయటం జరిగింది. ఇందులో బోధించబడిన ఇంకో 
విషయం ఎమిటంటే దేవుడు తన దాసుల్ని శిక్షించటం కోసం నరకాన్నీ, అనుగ్రహించటం ' 
కోసం స్వర్గాన్నీ తయారుచేసి ఉంచాడు. వాటిలో అనేక శిక్షల్ని, అనుగ్రహాలను తన అంతిమ 
దైవప్రవక్త ముహమ్మద్‌ (సల్గం)కు దర్శనం చేయించాడు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 528 రా కాలూ 


261వ అధ్యాయం 


అరవ! రాం త్త ఢ్రడ్ల రర ౪11 
అబద్ధంలోని ధర్మసమ్మృతమైన రకాలు 


ఒక విషయం తెలుసుకోండి. వాస్తవా 
నికి అబద్ధం పలకటం నిషిద్ధమే. కాని 
కొన్ని సందర్భాల్లో కొన్ని షరతులకు 
లోబడి అబద్ధం చెప్పవచ్చు. వాటిని స! 
నేను ఇంతకు ముందు కితాబుల్‌. కా ఆమం ప్రమ! లో : కలం 
అజ్‌కార్‌ (ధ్యాన ప్రకరణం)లో వివరిం. హస మన్‌ కకష సమ డట 
చాను. వాటి సారాంశం ఇది: య. cas దయ! గ్త్‌ 
ఉద్దేశ్యాలు నెరవేరటానికి సంభాషణ dress తర లై చలవే! 36 లక 
ఒక సాధనం. కనుక ఒక అభిలషణీయ త్‌ టి మం CE వడ! ౨) 
మైన ఉద్దేశ్యం నెరవేరటానికి అబద్దం 
చెప్పవలసిన అవసరం లేనప్పుడు 
అబద్ధం చెప్పటం నిషిద్దం. ఒకవేళ 
అబద్ధం చెప్పనిదే ఆ మంచి ఉద్దేశ్యం 
నెరవేరటం సాధ్యంకాకపోతే అప్పుడు 
అబద్ధం చెప్పవచ్చు. ఇంకో విషయ 
మేమిటంటే ఆ ఉద్దశ్యాన్ని సాధించటం 
ధర్మసమ్మతమైతే (దానికోసం) అబద్ధం 
చెప్పటం కూడా ధర్మసమ్మతమవు 
తుంది. ఒకవేళ ఉద్దేశ్యాన్ని సాధించటం 
తప్పనిసరి అయినప్పుడు అబద్ధం 
చెప్పటం కూడా తప్పనిసరి అవుతుంది. 
(ఉదాహరణకు) ఒక దుర్మార్గుడు ఒక 
ముస్లింని చంపటానికో లేక అతని 


ol SS త్‌ తవ! Ss 

ల్‌ శస పెళ ల్‌ హ్‌ 
య bye JV డత న మ 
యాతే NOSE అదర గడ] 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 529 


దగ్గరున్న ధనం తీసుకోవటానికో 
ప్రయత్నిస్తున్నాడనుకోండి. (అతనికి 
భయపడి) ఆ ముస్దిం దాక్కున్నాడు. 
డబ్బును కూడా దాచాడు. అలాంట 
ప్పుడు ఎవరినైనా ఆ ముస్లిం లేక 
అతని ధనం జాడ తెలుపమని అడిగితే 


ఆ విషయాన్ని రహస్యంగా ఉంచటం 


కోసం 
అవసరం (వాజిబ్‌). అలాగే ఒకవేళ 
అతని దగ్గర ఎదయినా అప్పగింత 
(అమానతు) ఉందనుకోండి. ఏ దుర్మా 
ర్గుడయినా దాన్ని తీసుకోవాలను 
కుంటున్నాడు. అలాంటప్పుడు ఆ 
అప్పగింత గురించి అతనికి తెలియ 
కుండా ఉండటం కోసం తప్పనిసరిగా 
అబద్ధం చెప్పాలి. అయితే ఇలాంటి 
వ్యవహారాలన్నిటి లోనూ “తౌరియా'” 
చేయటం  నిందారహిత పద్దతి. 
తౌరియా అంటే ద్వంద్వార్థాలు పలికే 
మాటలు మాట్లాడాలి. ఆ మాటలకు 
పై భావం ఒకటుంటే లోపల మరొక 
భావముంటుంది. తౌరియా చేసే వ్యక్తి 
తాను చెపే పృమాటల్లో, ఎదుటి వ్యక్తి 
అర్ధం చేసుకునే దాన్నిబట్టి అబద్దం 
చెబుతున్నట్లుగా అనిపిస్తాడు కాని 
వాస్తవానికి ఆ మాటల ద్వారా తన 


ఉద్దేశ్యం, తాను తలచుకున్నదాన్ని 
బట్టిచూస్తే అడి అబద్ధం అయి 
ఉండదు. ఒకవేళ ఎవరయినా 


ఆ వ్యక్తి అబద్ధం చెప్పటం 


GANEN, 
త! క lel, యయ! అత టా ఫ్‌ 
JU గేయ Us wee గ 
GS eb ats du ils 
RAY మ os ఖీ క cdlsy RT) 
tip OILS మీ al వే 
ట్రై HH పయ 
oe స్‌ Sy మక ల్‌ మ్య! 


SUSIE} లి టి సవల ర pa 


క se 


CLS; j cll బోయ్‌ 
ప్లు యే న్స! వ్వ Hae 
Jt [ని ట్ట (1 yet eis 
inp తన సన tlh యు 
(| (5 షః ‘aly J! 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


తౌరియా చేయకుండా పచ్చి అబద్ధం 
చెప్పినా పై సందర్భాల్లో అలా 
చేయటం నిషిద్ధం కాదు. ఇలాంటి 
సందర్భాల్లో అబద్ధం చెప్పవచ్చుననే 
విషయానికి పండితులు ఉమ్మె 
కుల్ఫూమ్‌ హదీసును నిదర్శనంగా 
భావిస్తున్నారు. ఆ హదీసు ముందు 
రాబోతోంది. 


1548. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా " * 


ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
ఉమ్మె కుల్ప్ఫూమ్‌ (రజి.అన్‌హా) తెలియ 
జేశారు: ప్రజల మధ్య సత్సంబంధాలు 
ఏర్పరచే. ఉద్దేశ్యంతో ఇతరులకు 
మంచిమాటలు చేరవేసేవాడు, మంచి 
మాటలు పలికేవాడు అబద్ధాలకోరు 
కాడు. (బుఖారీ-ముస్లిం, 


ఒక ఉల్లేఖనంలో ముస్లిం అదనంగా 
ఇలా వివరించారు: హజ్రత్‌ ఉమ్మె 
కుల్పూమ్‌  (రజి.అన్‌హా]) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) మూడు 
సందర్భాల్లో తప్ప మరే సందర్భం 
లోనూ ప్రజలకు సంభాషణలో 
(అబద్ధం చెప్పటానికి) అనుమతినిచ్చి 
నట్లు తాను వినలేదు. ఆ మూడు 
సందర్భాలు అంటే: “యుద్ధం, ప్రజల 
మధ్య సత్సంబంధాలు ఏర్పరచటం, 
భర్త భార్యతో మాట్లాడటం లేక భార్య 
భర్తతో మాట్లాడటం” అని ఆమె 
అభిప్రాయం. 


530 


రామయ 


A Ges ల్‌ బం 1021 
bs a Io దూ Gs 
ot: ర్‌ నో ద! Gail ౨11వ! గః 
ప గ ౯ 
wre సట మ: స పో లత యా ఎ 
కర న. 
cy; ll వ్యయ కత్తి స్తే 
య! y= డా ‘ll 


U5 dpe RC Cure 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 531 ID 


ముఖ్యాంశాలు 


అనుమతినివ్వటమంటే అబద్ధం చెప్పేందుకు అనుకేతనక ఉక అర్థం. 'యన్‌మో 
ఖైరన్‌' అంటే మంచిచాడీలు చెప్పటం. ఒకరి మంచి మాటలు మరొకరికి చేరవేయటం. ఇద్దరు 
విరోధుల్ని కలపటం కోసం, వారి మధ్యనున్న విద్వేషాన్ని, వైషమ్యాన్ని దూరం చేయటం కోసం 
తమ తరపునుంచి కొన్ని మంచి అబద్దాలు కల్పించుకొని వారికి చెప్పటం మూలంగా వారి 
మధ్యనున్న విద్వేషాలు, వైషమ్యాలు మంచులా కరిగిపోయి వారి అంతరాల అగాధాలు 
పూడుకొని విడదీయరాని ఆత్మీయబంధంగా. మారిపోయిందనుకోండి. ఆ పని చేసినవారు 
దేవుని దృష్టిలో అబద్దాలకోరులుగా, చాడీలు, చెప్పేవారిగా పరిగణించబడరు. అదే విధంగా 
యుద్ధసమయంలో కూడా అవసరం ఏర్పడినప్పుడు, జరగని సంఘటన గురించి జరిగిందని 
అబద్ధం చెప్పవచ్చు. లేకపోతే ముస్లింలకు ఘోరనష్టం జరుగుతుంది. మూడో సందర్భం 
భార్యాభర్తల సంభాషణకు సంబంధించినది. వైవాహిక సంబంధాన్ని కొనసాగించటం కోసం 
లేక దాని సుఖమయం కోసం కొన్నికొన్ని సందర్భాల్లో భార్య భర్తతో, భర్త భార్యతో కొన్ని విషయాలు 
దాచవలసి వస్తుంది. సామాజిక జీవనంలో ఇలాంటి ఎన్నో మలుపులు ఎదురౌతుంటాయి. 
ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో చూచాయగా అబద్ధం చెప్పటం ధర్మసమ్మతమే. కాని దీన్ని 
ఆసరాగా చేసుకొని భార్యాభర్తలు, పొద్దస్తమానం అబద్ధం చెప్పుకోవచ్చని దీనిభావం ఎంతమాత్రం 
కాదు. అబద్దం ముమ్మాటికీ అబద్ధమే. అది ఘోరపాతకం. అందుకని సామాజిక జీవనం కూడా 
నిజం మోదనే ఆధారపడి ఉండాలి. వారిరువురి నీతినడవడికలు పరస్పరం అద్దంలా పరిశుభ్రంగా, 
పరిశుద్ధంగా ఉండాలి. అందులోనే సామాజిక జీవన సౌఖ్యం, ఆనందం ఇమిడి ఉంది. కొన్నికొన్ని 
సందర్భాల్లో ఈ విధానం వికటించి నిజాన్ని దాచటం, అబద్ధం చెప్పటం మూలంగా మనుషుల 
మధ్య అంతరాల అగాధాలు మరింత పెరిగిపోయే ప్రమాదముంటుంది. కనుక అవసరమైన 
పరిస్థితుల్లోనే అబద్ధం సత్ఫలితాలను ఇవ్వగలదు. 


ఇస్లాం ధర్మం సమాజంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని ముందుగానే పసిగట్టి వారికి ఈ 
అనుమతిని ప్రసాదించింది. ఇస్తాంధర్మ సహజత్వానికి ఇది ప్రబల తార్కాణం కనుక ఈ సౌకర్యాన్ని 
అనుమతి మేరకు ఉపయోగించుకోవటంలోనే మేలు ఉంది. అవనసరంగా ఉపయోగిస్తే 
దానివల్ల నష్టమే జరుగుతుంది. ఇహలోక నష్టం, పరలోక నష్టం కూడా. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 532 CAEN, 


| 262వ అధ్యాయం 


దు లప! య ఉల! రర. YY 
యస్తు బేడ్‌ 


మనిషి తాను చెప్పేదాన్ని, ఒకరి నుంచి విని వివరించే దాన్ని 
పరిశోధించుకొని చెప్పమని తాకీదు చేయటం 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: A SUEY; దత! 06 
“నీకు తెలియని విషయాల వెంటపడకు.” Mere 
(ఇస్రా ౩6) a dbs TiAl 4.4 
BP. gf. on ణే ళాల 
“మనిషి నోటి నుండి వెడలే ప్రతి మాటనూ LETTER, 
వ్రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు .L\A ఆ) 
సిద్ధంగా ఉంటాడు.” (ఖాఫ్‌: 18) 


1549. హజ్రత్‌ అబూహురైరా (రజి) hl ట్రై వని ట్‌ ప్రద = 108% 
విధంగా ప్రవచించారు: విన్న (పతి sills సు? Cisse ర! 
మాటనూ (నిజానిజాలు తెలుసుకో ఇ 
కుండా) వివరించటం చాలు, ఒక 
కనిక అబద్ధాలకోరు. అని చెప్పటానికి! 
| _ (ముస్లీం) 

(సహీహ్‌ ముస్తింలోని వీఠిక) 
ముఖ్యాంశాలు 

విన్న ప్రతి మాటనూ నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులకు చెప్పేయటం లేక 
దాన్ని నిజమని తలపోయటం తగదని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. ఎందుకంటే ఒకవెళ 
ఆ మాట గనక అబద్ధమయితే. దాన్ని తన నోటి ద్వారా చెప్పినందుకు తాను కూడా 


అబద్దాలకోరుగా పరిగణించబడే అవకాశముంది. అందుకని ముందుగా నిజానిజాలు 
విచారించుకొని మాట్లాడాలి. 


1550. హజ్రత్‌ సమురా (రజి) కథనం 1241 గ ప్రమ ప్రై 100, 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా హీ ఉష స్త త! ర్వ 0G 5౮06 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 

ప్రవచించారు: తాను అబద్ధం చెబుతు 
న్నానని తెలిసి కూడా ఎవరయినా ఒక 
విషయం గురించి అది నేను 
అన్నమాట అని చెబితే అతనూ ఓ 
అబద్దాలకోరుగానే పరిగణించబడ 
తాడు. (ముస్లిం, 


(సహీహ్‌ ముస్లింలోని పీఠిక 


ముఖ్యాంశాలు 


533 


ర లాగా 


న (8 pe శ్‌! తాః దామ 


pls oly) 


కొన్ని ఉల్లేఖనాల్లో 'కాజిబైన్‌ అనే పదం ఉంది. దాని ప్రకారం హదీసు భావం “ఇద్దరు 
అబద్ద్భాలకోరుల్లో ఇతనూ ఒకడుగా వరిగణించడతాడు' అని అవుతుంది. ఇద్దరు 
అబద్దాలకోరులంటే ఒకడు, దైవప్రవక్త (సల్లం) గురించి అబద్దాలు కల్పించేవాడు, రెండోవాడు 
వాటిని ఇతరుల వరకూ చేరవేసేవాడు. అబద్ధపు హదీసుల్ని ఏమాత్రం తటపటాయించకుండా 
వివరించే పండితుల్ని, బోధకుల్ని ఇందులో “తీవ్రంగా హెచ్చరించటం జరిగింది. 


1551. హజ్రత్‌ అస్మా (రజి.అన్‌హా) 
కథనం: ఒక స్రీ (దైవప్రవక్త (సల్లం) 
సన్నిధికి వచ్చి) “దైవప్రవక్తా! నాకు ఒక 
సవతి ఉంది. నా భర్త నాకు ఏమో 
ఇవ్వకపోయినా ఆయన నాకు చాలా 
ఇస్తున్నాడని నేనామెతో చెబితే అది 
తప్పవుతుందా?” అని అడిగింది. 
అందుకు దైవప్రవక్త (సల్లం) సమాధాన 
మిస్తూ, “ఒక వస్తువు తనకు ఇవ్వక 
పోయినా ఇచ్చినట్టు బూటకాన్ని 
ప్రదర్శించేవాడు, ఒక జత అబద్ధపు 
బట్టలు తొడుక్కున్నవాడితో సమానం” 
అని అన్నారు. (బుఖారీ-ముస్లిం) 
'ముతషబ్బీ' అంటే తనకు తృప్తిగా 
లేకపోయినా పైకి తృప్తిని వ్యక్తపరిచే 
వాడు. ఇక్కడ దీని భావం ఏమిటంటే 


Ge dl pa) లయ! gy 100% 
ప్రత ట్రోల్‌! es 


ము ప్త ట్రప్‌! Ju స Gil! 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 534 CEENE dake 


తనకు (విద్యావిషయాల్లో లేక సిరిసంప  .ఎ ప్రజ య్య లో క్‌ య మ యు 
దల రీత్యా) ప్రత్యేక స్థానముందనే ger ee: Sid ఏ మ 
ధోరణిని ప్రదర్శించటం. వాస్తవానికి Wa 
అతనికి ఆ స్థానం ఉండదు. 'సౌబై గు le చయం నే సం 
జూరిన్‌'కు వాస్తవిక రూపం 'సొబై జూ ఆలో PORTE మయ దము కేజ్‌ ఆ 
_జూరిన్‌. అంటే ప్రజల్ని తన వలలో ఉప gH ay 9353 ధ్ర: ‘Gl 0 
వేసుకునే ఉద్దేశ్యంతో వారి ముందు గా! sl యస! ల్‌! డ్డ ట్‌ 5 Sb రట! 
తనలో లేని రూపాన్ని ప్రదర్శించేవాడు. W355 PY అక (ఫస! శ 
అతను ప్రజల్ని మోసం చేసేందుకు త. త! షః ము! 
“ ఐహిక అనాసక్తపరుల, విద్యావంతుల, 345 ం్రత్తు 
ధనవంతుల వేషం వేస్తాడు. వాస్తవానికి 
అతనిలో ఆ మంచిగుణాలు ఉండవు. 
కొందరు దీనికి మరికొన్ని అర్జాలు 
కూడా చెప్పారు. వాస్తవం అల్లాహ్‌కు 
తెలుసు. 

(సహీహ్‌ బుఖారీలోని నికాహ్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని వస్త్రధారణ, 

అలంకరణల (పపకరణం) 


ముఖ్యాంశాలు 

కొంతమంది తమకు అసలు ప్రపంచం పట్ల ఆసక్తే లేనట్టు గొప్ప ఆరాధనాపరులుగా 
చెలామణి అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. మరికొందరు గొప్ప పండితుల వేషం వేసుకొని 
ప్రజలచేత తమ పాండిత్యాన్ని ఒప్పింపజూస్తుంటారు. ఇంకొందరు ప్రజలు తమలి చూసి 
- ధనవంతులనుకోవాలని ఎల్లప్పుడూ మంచి ఖరీదైన దుస్తులు ధరిస్తుంటారు. ఒకవేళ మోసం 
కోసం ఇలా చేస్తున్నట్లయితే అది ఘోరమైన పాపంగా పరిగణించబడుతుంది. మనిషి తన 
వాస్తవిక పరిస్టితి ఎమిటో దాన్నే పైకి వ్యక్తపరచాలి. అంతకుమించి తన్నుతాను గొప్పవానిగా 
ప్రదర్శించటానికి పూనుకోరాదు. 

అదే విధంగా సవతులు కూడా ఒకర్నొకరు మోసపుచ్చుకునే ఉద్దేశ్యంతో తమ గురించి. 
లేనిపోని విషయాలు చెప్పుకోరాదు. కేవలం సవతుల మనసుల్ని మండించటానికి, వారిలో 
అసూయ జ్వ్యాలల్ని రగిలించటానికి భర్తకు తమ మోద ప్రత్యేక చనువు, (పేమానురాగాలున్నట్లు, 
ఆయన తమ మోద కానుకల వర్వం కురిపిస్తున్నట్లు చెప్పుకోరాదు. ముఖ్యంగా అలా 
జరగనప్పుడు. ఒకవేళ అలా జరుగుతున్నా, అది భర్త చేస్తున్న తప్పు కనుక దాన్ని కప్పి ఉంచటానికి 
ప్రయత్నించాలిగాని ఆ విషయం సవతులతో చెప్పి వారి హృదయాలను గాయపర్చరాదు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


263వ అధ్యాయం 


53౨ 


I) SUS జన ble 96 20 YY 


అబద్ధపు సాక్ష్యం తీవ్రంగా నిషేధించబడింది 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 
“మీరు అబద్ధపు మాటలు పలక్కండి.” 
(అల్‌హజ్‌: 30) 


“మోకు తెలియని విషయం వెంట పడకండి.” 
(బనీ ఇస్రాయీల్‌:36) 


“మనిషి నోటి నుండి వెడలే ప్రతి మాటనూ 
వ్రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు 
సిద్ధంగా ఉంటాడు.” (ఖాఫ్‌: 18) 
“నీ ప్రభువు మాటేసి ఉన్నాడు.” (ఫజ్‌:14) 
“(విశ్వాసులు) అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వరు.” 
(వుర్‌ఖాన్‌:72) 
1552. హజత్‌ అబూ బక్రా (రజి) 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) “ఘోరాతి 
ఘోరపాపాలేవో నేను మోకు తెల్పనా?” 
అని అడిగారు. అందుకు సహచరులు, 
“తప్పకుండా తెలుపండి దైవప్రవక్తా!” 
అని విన్నవించుకున్నారు. అప్పు 
డాయన “(ఘోరాతి ఘోరపాపాలు) 
అల్లాహకు సహవర్తుల్ని నిలబెట్టటం, 
తల్లిదండ్రులకు అవిధేయత 
చూపటం” అని చెప్పారు. ఆ తర్వాత 
ఆనుకొని కూర్చున్న వారల్లా సర్దుకొని 
కూర్చుంటూ “ఆ. అబద్ధపు మాట, 


BASIS? ad 


లోతే Gy .గ i) ON 
స IRCTE) 
ఆతడి దలకు గా? ely 
Jb I: as త ఉప న్న లవ 
GW సే య 
యస్‌ ప లదు లెక్క [౯ : లి!) 


Aa తల్‌ త్‌ో 


OU) sy 


Pa 
గ్‌ 
స్తా 


Wl 5 హా ౮. 
యక! Yh RE త! Jy లత 0G. 
hl IG oh i Cy st 

జ | త ఈ క్ల 
ర Gye, Ay Srey 06 
Ae ధ్‌ నా శే,” తో al 
Jy Yi iJ le WE రయం 
(AGU యా WS J; Us (టరు! 


https://teluguislam.net - https://telugudua.net 


కన్తో 


హదీను కిరణాలు -2 536 ర కారా 


అబద్ధపు సాక్ష్యం కూడా....” అని 
అన్నారు. ఆ మాట ఆయన అదేపనిగా 
అనసాగారు. అప్పుడు మాకు ఇక 
ఈయనగారు ఈ మాట దాలిస్తే 
బాగుండుననిపించింది. 
(బుఖారీ-ముస్లిం, 
(నహీవ్‌ బుఖారీలోని షహాదాత్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్షింలోని ఈమాన్‌ 
(ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

అబద్ధపు సాక్ష్యం చెప్పటం ఎంత పెద్ద పాపమో ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 
కాని దురదృష్టవశాత్తు సోకాల్డ్‌ ముస్లింలు ఇతర ఘోరపాపాల్లాగా ఈ ఘోరపాపానికి కూడా 
పాల్పడటం సర్వసాధారణమయి పోయింది. దేవుడు మనల్ని రక్షించుగాక! 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 537 Gaia, 


264వ అధ్యాయం 


ళ్‌ 


నవం య రయ్య లనే జవ ధిర Tt 
నిర్ణీత వ్యక్తిని లేక జంతువుని శపించటం నిషిద్ధం 


1553. హజ్రత్‌ అబూజైద్‌ సాబిత్‌ బిన్‌ 
జహ్హక్‌ అన్సారీ (రజి)- ఈయన బైతె స్మ, (4! GE Gla! Ia 
CS TS ON CBs He 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త i క్ల 

(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: wi ds cl కకత రడ 


ot Ee శత gl ie - 1001 


ఎవరయినా ఉద్దేశ్యపూర్వకంగా ఇస్తాం 06 య $4 IEE 
గాక వేరొక ధర్మంపై అబద్ధపు ఫస మ ఒక రై 
ప్రమాణం చేస్తే అతను అలాగే అయి టా రు ei Ua! 


పోతాడు. ఎవరయినా ఒక వస్తువుతో 
ఆత్మహత్య చేసుకుంటే ప్రళయదినాన 
వారిని అదే వస్తువుతో శిక్షించటం 
జరుగుతుంది. మనిషి తన శక్తికి 
మించిన మొక్కుబడులు చెల్లించ 
నవసరం లేదు. విశ్వాసిని శపించటం 
అతన్ని హత్యచేయటంతో సమానం. 
(బుఖారీ-ముస్తిం) 
(నహీవ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని ఈమాన్‌ 
(ప్రకరణం) 


సజు ఉమ gn! gy aves 
ale 


ముఖ్యాంశాలు 


వేరితర ధర్మంపై ప్రమాణం చేయటాన్ని మనం ఈ విధంగా ఉదాహరించవచ్చు. 
ఒకతను ఒకవేళ తాను ఫలానా పనిచేస్తే యూదుడిగానో లేక కైస్తవుడిగానో మారిపోతాను అని 
అనుకున్నాడనుకోండి. మనసులో కూడా అతనికి, యూద మతమో లేక కైస్తవ మతమో 
స్వీకరించాలన్న దృఢనిశ్చయం ఉంది. అలాంటప్పుడు అతను వెంటనే అవిశ్వాసి (యూదుడో 
లేక కైస్తవుడో) అయిపోతాడు. ఎందుకంటే అవిశ్వాసాన్ని అంగీకరించాలన్న దృఢనిశ్చయం 
ఉండటం కూడా అవిశ్వాసం క్రిందికే వస్తుంది. 


https://teluguislam..net - https://telugudua.net 


అ 


హదీను కిరణాలు-2 538 మం 


ఒకవేళ అతను ఆ విధంగా ప్రమాణం చేసినా మనసులో మాత్రం అతను ఆ ఇతర 
ధర్మాన్ని తృణీకరిస్తున్నాడు, ఇస్లాంను వదలిపెట్టి వేరితర ధర్మాన్ని స్వీకరించకూడదని అతను 
గట్టిగా నిశ్చయించుకున్నాడనుకోండి, అప్పుడైనా ఆ విధంగా ప్రమాణం చేయటం అవాంఛ 
నీయం, అవిధేయత కాకుండా ఉండదు. కనుక అందుకు తప్పనిసరిగా క్షమాపణలు వేడు 
కోవాలి. ఒక విశ్వాసిని శపించటం అతన్ని హత్య చేయటంతో సమానమని హదీసులోని చివరి 
వాక్యం ద్వారా బోధపడుతోంది. కనుక ఎ విశ్వాసినీ శపించటం ధర్మసమ్మతం కాదు. 
1554. హజ్రత్‌ అబూహురైరా (రజి) - “కా! - mr Gl దర్పం 1061 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ హన. సశ : 36 ప్రత 058 
. విధంగా ప్రవచించారు: సత్యం చెప్పే ౯ ముత పల 

వాడు శాపనార్థాలు పెట్టేవాడు కారాదు. 
అది ఏ సత్యవంతుడికీ శోభించదు. 
(ముస్టిం) 

(సహీహ్‌ ముస్తింలోని బి(ర్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

శపించటం, ఎత్తిపాడవటం, తిట్టడం, తూలనాడటం పరిపక్వ విశ్వాసానికి, పరిపూర్ణ 
నిజాయితీకి విరుద్ధమైన విషయం: 
1555. హజ్రత్‌ అబూ దర్భా(రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: (చీటికి మాటికీ) శాప 
నార్జాలు పెట్టెవారు ప్రళయదినాన 
తత phe els) 

సిఫారసుదారులు, సాక్షులు కాలేరు. 

(ముస్లిం, 


(సహీహ్‌ ముస్లింలోని బిర్ర్‌ ప్రకరణం) 


hl Cos భవము! ey 1000 
5 gp . ఎ వో లో or 
ప్ర్పీష్య ప్ల వ! రే లత 06 
Mew న 
Gl gg rity (లన తం! 


ముఖ్యాంశాలు 
చీటికి మాటికి శాపనార్థాలు పెట్టె అలవాటు మనిషిని పాపాత్మునిగా మార్చివేస్తుంది. 
దేవుని సన్నిధిలో య ఎలాంటి విలువా ఉండదు. 
1556. హజిత్‌ సమురా బిన్‌ జుందుబ్‌ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు: దేవుని 
https://teluguislam.net - https://telugudua.net 


3 of ప. గ్‌ హి త్ర 
అటూ ప్రల కై రూ = 100] 


“ies &7 వ NE hea Pls we 
వమ త! ల లేం లత 2 Wl 53 


హదీను కిరణాలు -2 


శాపం తగలాలని, ఆయన ఆగ్రహం 
విరుచుకుపడాలని, అగ్నితో శిక్షించ 


పన్తు 


539 CONE Sale 


ఉన. 2 Y; cal స్‌ు మరయ స 
Gil 535 gal oly) (వేం ఖగ 


బడాలని ఎవరినీ శాపనార్థాలు ¥ = 
పెట్టకండి. (అబూదావూద్‌, తిర్మిజీ, 
హసన్‌. సహీహ్‌) 


(నుననా అబూదావూద్‌లోని అదబ్‌ వ్రకరణం. - నుననా తిర్మిజీలోని బిర్ర 
అధ్యాయాలు, 


పము YG, 


ముఖ్యాంశాలు 
“నీవు దైవశాపానికి weg నీ మోద దైవాగ్రహం విరుచుకుపడుగాక! నీవు అగ్నిలో 
కాలుగాక!” అనే మాటలతో ఎవరికీ శాపనార్థాలు పెట్టరాదని పై 
1557. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: విశ్వాసి అయిన 
వాడు ఎత్తిపొడిచేవాడు, శాపనార్థాలు 
పెట్టేవాడు, బూతు మాటలు మాట్లాడే 
వాడు, దురుసుగా మాట్లాడేవాడు 
కాలేడు. (తిర్మిజీ-హనన్‌) 


పై హదీసు భావం. 


యే! సత్ర స్పా ప్రల ద్ర ఎ 1001 

ప! శక త రయ 0G JG ఓమ 
లము! Ys త ల! 
Shel oly, డయ! స్వ యాట! స 


ఖే 


యయా యస్తు కా 


(సుననె తిర్మిజీలోని బిర్ర అధ్యాయాలు) . 
ముఖ్యాంశాలు 


ఈ హదీసులో ఒక పరిపూర్ణ విశ్వాసి సుగుణాలు వివరించబడ్డాయి. ఎత్తిపొడిచే వాడంటే 
కులగోత్రాల, హోదా అంతస్తుల ఉచ్చనీచాలను ప్రస్తావించి లేక చాడీలు చెప్పి లేక 
కరకుమాటలతో తూలనాడి ఇతరుల్ని కించపరిచేవాడని అర్థం. కొంతమందికి నోరు తెరిస్తే 
తిట్లే వస్తాయి, వారు ఎల్లప్పుడూ ఎవరికో ఒకరికి శాపనార్థాలు పుడుతూనే. ఉంటారు. ఇలాంటి 
వారిని అరబీలో 'ల- ఆన్‌’ అని అంటారు. “ఫాహిష్‌' అంటే మాటల ద్వారా, చేతల ద్వారా 
అశ్లీలానికి ఒడిగట్టేవాడు. 'బజీ' అంటే నోటి దురుసుతనం కలవాడు. మూర్భుణ్లి, వ్యర్థ (ప్రేలాపనలు 
చే సవారిని కూడా బజీ అనే అంటారు. 


1558. హజ్రత్‌ అబూ దర్జా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ప్రబోధించారు: దాసుడు 


శ్‌ జంక - జ 
ul టా els డో! ais OA 


11 మమ! dp : హక వర Ju soe 
ఇలా 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ఎవరినయినా శపించినప్పుడు ఆ శాపం 
ఆకాశానికి ఎక్కుతుంది. కాని దాన్ని 


రానీయకుండా ఆకాశ ద్వారాలు 


మూయబడతాయి. దాంతో అది తిరిగి. 


భూమి మోదకు దిగివస్తుంది. కాని 
భూమి ద్వారాలు కూడా అది రాకుండా 
మూయబడతాయి. తర్వాత కుడి 
ఎమడల వైపు వెళ్ళటానికి ప్రయత్ని 
స్తుంది. చివరికి ఎటూవెళ్ళలేక శపించ 
బడినవాని దగ్గరికి వెళుతుంది. అతను 
గనక ఆ శాపానికి అర్హుడైతే (అది 
అతనికి తగులుతుంది) లేదా తిరిగి 
శపించినవాని దగ్గరికే అది వెళ్లి 
పోతుంది. (అబూదావూద్‌) 


540 


రడ 


SU lL tg 
ఆ! స య ely US శ శ్ర 
6 జ న్‌ ly Gls ర eyes! 
ళు మనన నోయి hg 
స త్తు Saf రత తిక « రే లమ! ల! 


వ్వ! ఏట! స్వ LG Jess; 


(సుననె అబూదావూద్‌లోని అదబ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ద్వారా ఊరకే ఇతరుల్ని శపించరాదని బోధపడుతోంది. అంటే ఇతరులకు 


దైవకారుణ్యం లభించరాదనీ, వారు దైవాగ్రహానికి, దైవశిక్షకు గురికావాలని దుర్విన్నపాలు 
చేయటమన్నమాట! ఆ విధంగా శపించటం మూలంగా ఒక్కోసారి శపించిన మనిషే ఆ శాపానికి 
గురికావచ్చు. అంచేత వీలైనంతవరకు ఇతరులకు శాపనార్థాలు పెట్టకుండా ఉండటమే 
మంచిది. 


1559. హజ్రత్‌ ఇమ్రాన్‌ బిన్‌ హుసైన్‌ 
(రజి) కథనం: దైవప్రవక్త (సల్లం) గారి 
ఒకానాక ప్రయాణంలో జరిగిన సంఘ 


sree gt og cea 


Moy ట్రా స టయ! న తే 

ఆదే కట్‌ జ్‌ శర 6 
_ శ్‌ లు బలో శా ॥ 

le UG tis :రడు ప్త 4195 లు 


టన ఇది. ఒక అన్సారీ మహిళ ఒంటె 
మోద ప్రయాణిస్తూ (ఒంటెతో) విసుగెత్తి 
పోయి దానికి శాపనార్థాలు పెట్టింది. 
దైవప్రవక్త (సల్లం) అది విని, “దాని 


https://teluguislam.net - https://telugudua.net 


54] 


హదీను కిరణాలు -2 ర గ 


మీదున్న సామాను క్రిందికి దించి 
దాన్ని వదిలేయండి. ఎందుకంటే అది 
శాపానికి గురయింది” అని అన్నారు. 


ఇమ్రాన్‌ (రజి) ఇలా అంటున్నారు: 


(అప్పట్నుంచి) ఆ ఒంటె జనాల మధ్య 
నుంచి వెళుతున్నా దాన్ని ఎవరూ ఏమో 


_ అనేవారుకాదు. ఆ దృశ్యం ఇప్పటికీ 
నా కళ్లముందు మెదులుతూ ఉంది. 
(ముస్లిం, 


(సహీహ్‌ ముస్లింలోని బిర్ర్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


జ ఏక యప్‌ సం 5 O25 


తతా సా. 


విసుగు పుట్టిందని మనుషులకు కాదు గదా, జంతువులకు శాపనార్థాలు పెట్టడం 
కూడా ధర్మసమ్మతం కాదని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 


1560. హజ్రత్‌ అబూ బర్జా నజ్‌లా బిన్‌ 
ఉబైద్‌ అస్థమిో (రజి) కథనం: ఒకసారి 
ఒకమ్మాయి ఒంటె మోద ప్రయాణిస్తూ 
ఉంది. దానిమోద ప్రజలసామాను 
కూడా కొంత ఉంది. అంతలో ఆమెకు 


ఒక్కసారిగా దైవప్రవక్త (సల్లం) కంట . 


పడ్డారు. అదే సమయంలో పర్వత 
(కనుము) కూడా ఇరుకయిపోయింది. 
అప్పుడామె ఒంటెను (ఉఊరికిన్తూ,), 
“హల్‌..... దేవుడా! ఈ ఒంటె నాశనం 
కాను!” అని అన్నది. అది విని దైవ 
ప్రవక్త (సల్లం) ఆ ఒంటె మా వెంట 
ఉండకూడదు. అది శాపానికి గుర 
యింది” అని అన్నారు. (ముస్లీం) 


హల్‌ అనేది ఒంటె (త్వరత్వరగా 


చం టప pl ం- 101 

స్తం ఆ రక గోషు ద థ్రిల్‌! 
త్రడ్యుపే టమ ls sat Ul వరయ 
TOU యు! (జ తయ ప్త డో 
స కవీ రం. Leip. వ 


ఖీ 


pm న మూయ 3 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


నడవటం కోసం) 
అనేమాట. 


దాన్ని గద్దిస్తూ 


ఇక్కడ ఒక విషయం గమనార్హం. 
సాధారణంగా ఈ హదీసు భావం 
విషయంలో సందిగ్గానికి లోనవటం 
జరుగుతుంది. వాస్తవానికి ఇందులో 
సందిగ్ధ విషయమేమో లేదు. ఆ ఒంటె 
తమ వెంట ఉండరాదని మాత్రమే 
వారించటం జరిగింది. అంతేగాని దాన్ని 
అమ్మటం, జిబహ్‌ చేయటం, దాని 
మోద ప్రయాణించటం (మొదలగు 
పనులు) మాత్రం వారించబడలేదు. 
పైగా ఈ పనులు, ఇవిగాక ఇతర 
వ్యవహారాలన్నీ ధర్మసమ్మతమే. వీటిలో 
ఏదీ వారించబడలేదు. కేవలం ఆ 
ఒంటె దైవప్రవక్త (సల్లం) వెంట ఉండ 
కూడదని మాత్రమే చెప్పబడింది. 
ఎందుకంటే (మొదట) ఒంటెకు 
సంబంధించిన వ్యవహారాలన్నీ ధర్మ 
సమ్మతమైనవిగా ఉండేవి. వాటిలో 
కొన్ని వారించబడ్డాయి. పోతే మిగిలిన 
వ్యవహారాలన్ని యధాతథంగా ధర్మ 
సమ్మతంగానే ఉంటాయి. వాస్తవం 
దేవునికే బాగా తెలుసు. 


(సహీహ్‌ ముస్తింలోని బిర్ర ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


542 


ర కాగా 


gdh ij: ఓ) 
SYS మ Gs య! bal 
ఉమ దహ క మయం! ఊరీ యు 
ర! డట! I sd; 
ఆ క్రిత ఆత రవ హవ య్య టాయి 
జట 

అకట హం ఒహో గ్రే! 
ప్రశ! యద్ర tse) 
Gi cul sda లీ! i a 
ఆవ! పమ రైక పటట! 


సం! టేం తత GE 


ఈ హదీను కొందరిని నందిగ్భానికి లోనుచేసింది. అజ్ఞానకాలంలో ప్రజలు 
విగ్రహాలపేరిట కొన్ని జంతువుల్ని వదలివేసేవారు. వాటిని “సాయిబాలు' అని పిలిచేవారు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 543 Saab, 


అలాంటి జంతువుల్ని ప్రయాణానికిగాని సరుకు రవాణాకుగాని ఉపయోగించేవారుకారు. అలాగే 
ఈ హదీసులో పేర్కొనబడిన ఒంటెను కూడా సాయిబాలాగే వదిలేయటం జరిగిందనీ, దాని 
మోద ఎవరూ ప్రయాణంగానీ, సరుకు రవాణాగాని చేసేవారు కారని వారు భావిస్తున్నారు. 
వాస్తవానికి ఈ హదీసులో సందిగ్ధ విషయమేమో లేదు. కేవలం అది శాపానికి లోనైన కారణంగా 
ప్రయాణంలో దైవప్రవక్త (సల్లం) వెంట ఉండరాదని మాత్రమే చెప్పబడింది. ఆ ఒక్కటి తప్ప 
ఆ ఒంటెను ఇతర అన్ని విధాలుగానూ ఉపయోగించటం జరిగేది. 


దీనిద్వారా ఇంకో విషయం కూడా బోధపడుతోంది. అదేమిటంటే ధర్మంలో కొత్తపోకడలు 
లేవనెత్తేవారు, పాపాలకు ఒడిగట్టేవారు శపించదగినవారు. కనుక వారితో సావాసం చేయటం, 
వారి వెంట కూర్చోవటం చేయరాదు. శాపగ్రస్తమైన జంతువు వెంట ఉండటం ధర్మసమ్మతం 
కానప్పుడు శాపగ్రస్త పనులు చేసేవారితో సావాసం చేయటం ధర్మసమ్మతం ఎలా అవుతుంది?! 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


265వ అధ్యాయం 


544 


రు కాగా 
టాడా ల్‌ు Cd 


రుల! టన్‌ స కవ ధర్యం 116 


gran) నే ఆళి! 
నిర్లీత వ్యక్తి పేరు తీసుకోకుండా అవిధేయతకు 
పాల్పడేవారినందర్నీ శపించవచ్చు 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 
“విను! దుర్మార్గుల పై దేవుని శాపం పడుతుంది.” 
(హూద్‌:18) 


అప్పుడు ప్రకటించేవాడొకడు వారి మధ్య ఇలా 
ప్రకటిస్తాడు: “ప్రజలను అల్లాహ్‌ మార్గం నుంచి 
నిరోధించేవారూ, దానిని వక్రీకరించగోరేవారూ, 
పరలోకాన్ని తిరస్కరించేవారూ అయిన దుర్మా 
ర్గులపై అల్లాహ్‌ శాపం అవతరించుగాక!” 
(ఆరాఫ్‌:44) 


దైవప్రవక్త (సల్లం) ఇలా అన్నారని సహీహ్‌ 
హదీసుల్లో ఉంది: “సవరం పెట్టే స్రీని, పెట్టిం 
చుకునే స్ర్తీని దేవుడు శపించుగాక!” “వడ్డీ తినే 
వాణ్లి దేవుడు శపించుగాక!” దైవప్రవక్త (సల్లం) 
చిత్రాలను రూపొందించేవారిని కూడా శపిం 
చారు. ఇంకా ఆయన ఇలా అనేవారు: “భూమి 
సరిహద్దుల్ని మార్చివేసేవాణ్సి దేవుడు శపిం 
చుగొక!” 'గ్రుడ్డును దొంగిలించే దొంగని దేవుడు 
శపించుగాక!' 'తన తల్లిదండ్రులకు శాపనార్థాలు 
'పెట్టేవాణ్లీ దేవుడు శపించుగాక!' 'దైవేతరుల 
కోసం జంతువుల్ని జిబహ్‌ చేసేవాణ్ణి దేవుడు 
శపించుగాక!' ' ఈ మదీనా నగరంలో బిద్‌అత్‌ను 
సృష్టించే లేక బిద్‌అత్‌లను సృష్టించేవారికి శరణు 
నిచ్చేవాడి మీద దేవుని, దైవదూతల, ఇంకొ 


ప్రజలందరి శాపం పడుగాక!' “అల్లాహ్‌! రీల్‌, 


aif : wa 0 
db, .[14 is] ళ్ళ abl) 
పే 


atl గ్ర వ! హే నా 
LEE వయ!!!) 
Hee? 
శ్ర; ము సంస డవు : రథ 
వప పరగ సు: JG 
Se eal in OU; tat 
ali OB; sy: sitesi 


il ప: dels (ప! త త్ర 
అత! హ్‌ ప్రజిశ! ప్రస ఆ్రము[ ప్రవే = 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


జక్‌వాన్‌, ఉసయ్యా తెగలను శపించు. వీరు 
దేవునికీ, ఆయన ప్రవక్తకు అవిధేయత 
చూపారు.” ఇవి మూడూ అరబ్బు తెగలు. దైవ 
ప్రవక్త (సల్లం) ఇంకా ఇలా అన్నారు: “దేవుడు 
యూదుల్ని శపించుగాక! వారు తమ ప్రవక్తల 
సమాధుల్ని ఆరాధనాలయాలుగా మార్పు 
కున్నారు.” ఇంకా దైవప్రవక్త (సల్లం) స్త్రీలను 
అనుకరించే పురుషుల్ని, పురుషుల్ని అనుక 
రించే ప్రీలను కూడా శపించారు. 


(పైన పేర్కొనబడిన) ఈ వాక్యాలన్నీ సహీహ్‌ 
హదీసుల్లోనివే. వాటిలో కొన్ని సహీహ్‌ బుఖారీ, 

హీహ్‌ ముస్లిం రెండిట్లోనూ ఉన్నాయి. మరి 
కొన్ని ఆ రెండిట్లో ఏదో ఒకదానిలో ఉంటాయి. 
వాటిని సూచించటంలో నేను సంక్షిప్త పద్ధతిని 
అవలంబించాను. అయితే వాటిలోని చాలా 


హదీసుల్ని నేను ఈ గ్రంథంలోని విభిన్న 


ర గారా 


gals (manok య 

ots మంటి ఓ Slaw te 
యయిన నటు: రతజో! స. 
3 U5 చ! ప్రయ Tad rr 
'ఉ పన 6, Ql ig J 
Ws మూయ అటట! 5డీ యో వటి 
LILI li NOT Aen హన 
డూ. Jet యే! హై అయయ 
ధో eel SUN 
Gia పలు జ 
SUL దయయ య్యే adsl 
meh Jeane UJ! 
gw ahd} (న 


అధ్యాయాల్లో ప్రస్తావిస్తాను. ఇన్నా అల్లాహ్‌! 


ముఖ్యాంశాలు 

ఇమామ్‌ నవవీ (రహ్మలై) పేర్కొన్న హదీసులు మరియు ఖుర్‌ఆన్‌ సూక్తుల ద్వారా 
బోధపడేదేమిటంటే, దుర్మార్గులప్పై, అబద్ధాలకోరులపై, బంధువిచ్చిత్తికి పాల్పడే మొదలగు 
వారిపై దేవుని శాపం పడాలని శపించవచ్చుగాని ఎవరో ఒకరి పేరు పెట్టి మరీ శాపనార్థాలు 
పెట్టడం ధర్మసమ్మతం కాదు. అతను పైకి దుర్మార్లుడిగా, అబద్దాలకోరుగా, బంధువిచ్చిన్నకారిగా 
కనిపించినా సరే: ఎందుకంటే ఆ శపించబడేవాడు ఒకవేళ తన వల్ల జరిగిన పాపానికి పశ్చాత్తాపం 
చెంది క్షమాభిక్ష వేడుకుంటే అతను దేవుని దృష్టిలో పాపాత్ముడిగా పరిగణించబడడు. అలాం 
టప్పుడు అతన్ని శపించటం కూడా సమంజసం కాదు. అందుకని పాపాత్ముడైన ఏ ముస్టింనూ- 
అతను ఎంత పెద్ద పాపాత్ముడయినా, అలాగే అతను బ్రతికి ఉన్నా లేక మరణించినా సరే- 
శపించటం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే మరణానికి ముందు అతను స్వచ్చమైన తౌబా 
చేసుకొని ఉంటే దేవుడు అతన్ని క్షమించి ఉండవచ్చు కదా. అందుకని ప్రత్యేకంగా ఒకరి 
పేరు తీసుకొని శాపనార్థాలు పెట్టకుండా అబద్దాలకోరుల మోద, దుర్మార్గుల మోద, ఫలనా 
వారి మోద దేవుని శాపం పడుగాక అని మాత్రమే అనాలి, 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 546 ర కాలా 


266వ అధ్యాయం 


తనాయుంగా ముస్లింని సూషంజపర నిషిద్ధం 


దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: __ సేసి స్టే > gw ‘sl JG 
“ఏ తప్పూ చేయకపోయినా విశ్వానులైన స్రీ మడా! డు Sh ఊఈూజ్రపే! 
పురుషులకు మనస్తాపం కలిగించేవారు, ఒక శ రశ ద్ర గ్ర ఘమ 
పెద్ద అభాండభారాన్ని, ఒక స్పష్టమైన పాప felt స 
భారాన్ని తమ తలపై మోపుకున్నట్లే.” ల 
(అల్‌ అహ్‌జూబ్‌: 58) 
1561. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: “ముస్టింని Wr 
దూషించటం పాపం (దైవాజ్ఞను ఉల్లం - ల న 
ఘించటం). అతన్ని హత్య చేయటం 
ధర్మతిరస్కారం (కుఫ్ర్‌). 
(బుఖారీ-ముస్థీం) 
(సహీహ్‌ బుఖారీలోని అదబ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని ఈమాన్‌ ప్రకరణం) 


"il Cbs 39a yl రంల 1031 
Pa re చి క i Cee శల 9» 
hr BEd కం క క Ws 


ముఖ్యాంశాలు 

ఒక విశ్వాసిని హత్య చేయటం పాపం రీత్యా, విశ్వాసి గౌరవోన్నతుల రీత్యా ధర్మాన్ని 
ధిక్కరించటంతో సమానం. అందుకే ఈ హదీసులో విశ్వాసి హత్యను కుఫ్ర (ధర్మతిరస్కారం)గా 
పేర్కొనటం జరిగింది. దీనిద్వారా ఆ పాపం ఎంత ఘోరమైనదో బోధపడుతోంది. కొంతమంది 
హదీసులోని పదం ‘ఖితాలొోకు గొడవ పెట్టుకోవటం, పోట్లాట చేయటం అనే అర్థాలు 
తీసుకున్నారు. ఏమైనప్పటికీ ఈ హదీసులో ముస్లింని దూషించటం, లేక అతన్ని హత్యచేయటం 
లేక అతనితో పోట్లాడటం- మొదలగునవన్నీ వారించబడ్డాయి. 


1562. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 4 Ma క పట హో హోం 101 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ సు “ఇ 3 ర 
అబూ జర్‌ (రజి) తెలియజేశారు: శ లల డో 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 547 రం కారా 


ఆపాలో 


ఎవరూ ఎవరినీ పాపాత్ముడనీ లేక ధర్మ 
తిరస్కారి (కాఫిర్‌) అని నిందించరాదు. 
ఎందుకంటే ఎదుటి వ్యక్తి అలాంటి 
వాడు కాని పక్షంలో ఆ నింద తన 
వైపుకే తిరిగి వస్తుంది. (బుఖారీ) 
(సహీహ్‌ ముస్థింలోని అదబ్‌ ప్రకరణం) 


sly) US అటు న 3 ale 
tan] 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు భావమేమిటంటే ఎవడైనా ఒక ముస్లింని ఉద్దేశ్యించి అతను పాపాత్ముడనో 
లేక ధర్మ తిరస్కారి అనో అన్నాడనుకోండి. ఆ ముస్లిం అలాంటి వాడు కానిపక్షంలో దేవుని 
దృష్టిలో తనే పాపాత్ముడిగా లేక ధర్మతిరస్కారిగా పరిగణించబడతాడు. అందుకని ఇలాంటి 
నిందారోపణల జోలికిపోరాదు. 


1563. హజ్రత్‌ అబూహురైరా (రజి) i! డ్రై డో త dee - 101 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ అరయ) :06 స్తవ! 0,25 త 
విధంగా ప్రవచించారు: పరస్పరం 
తిట్లుకునే ఇదరు వ్యక్తులు ఒకరినొకరు pe, 
EI ee Pe) 
మంతా మొదటగా తిట్లు మొదలు 
పెట్టినవాని మీదే పడుతుంది- 
పీడితుడు హద్దుమోరి ప్రవర్తించనంత 
వరకు. (ముస్లిం, 
(సహీహ్‌ ముస్లింలోని బిగ్‌ ప్రకరణం) 


ర్త హా దట GD! బ్రమ YEU 


ముఖ్యాంశాలు 


ఒక ముస్లిం మరో ముస్లింని తిట్టి అనరాని మాటలన్నాడనుకోండి. 'దానికి సమాధానంగా 
రెండో వ్యక్తి కూడా అతన్ని తిట్టి అతనన్నట్టుగానే అన్నాడు. అంతకు మించి ఎమో అనలేదు. 
అలాంటప్పుడు ఆ తిట్టపాపమంతా మొదటగా తిట్లు మొదలుపెట్టిన వానిమోదనే పడుతుంది. 
అయితే పీడితుడు (రెండో వ్యక్తి) గనక ప్రతీకారం చేయటంలో మితిమోరి ప్రవర్తిస్తే మాత్రం 
దాని ప్రకారం అతను కూడా పాపాత్ముడిగా పరిగణించబడతాడు. దీనిద్వారా బోధపడేదేమిటంటే 
బాధపెట్టినవారికి ప్రతీకారం చేయటం ధర్మసమ్మతమే కాని సాధారణంగా మనిషి ప్రతీకారం 
చేయటంలో హద్దుమోరిపోయి తానే దౌర్జన్యపరుడిగా మారతాడు. అందుకని ఉత్తమమైన 
పద్ధతి ఎమిటంటే మనిషి ప్రతీకారం చేసేబదులు వీలైనంతవరకు సహనం వహించి మన్నింపుల 
ధోరణిని అనుసరించాలి. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 548 రో కాలా 


1564. హజ్రత్‌ అబూహురైరా (రజి)గారే హ్‌ డనీ! లో dG ్వాం 1011 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: దైవ 
. ప్రవక్త (సల్లం) సన్నిధిలో ఒక తాగు 
బోతుని ప్రవేశపెట్టడం జరిగింది. 
ఆయన అతన్ని కొట్టమని ఆజ్ఞాపిం JG cal Il టాలీ! యక JG 
చారు. OU dle tw cilia FE 
Goel tl 


yl 0G pre లతల చుడ క J 
3 ల్‌ 


al శు ల! య న. 
cya యు బం యయ Dh 
Cd 


(అబూహురైరా (రజి) జలా అంటు 
న్నారు: దైవప్రవక్త ఆజ్ఞాపించగానే) 
మాలో కొందరు చేతులతో, కొందరు 
' చెప్పులతో, కొందరు బట్టలతో అతన్ని 
చితకబాదారు. ఆ వ్యక్తి (దెబ్బలు తిని) 
తిరిగి వెళ్తుంటే ఎవరో, “దేవుడు నిన్ను 
అవమానం పాలు. చేయుగాక! అని 
అతనికి శాపనార్థం పెట్టాడు. అది విని 
దైవప్రవక్త (సల్లం) “అలా అనకండి, 
ఇతనికి వ్యతిరేకంగా పైతాన్‌కు 
సహాయం చేయకండి” అని అన్నారు. 
(బుఖార్‌) 
(నహీవొ బుఖారీలోని హుదూద్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
1) పాపాత్మునికి శాపనార్థాలు పెడితే షైతాన్‌కు సహాయం చేసినట్లవుతుంది. ఎలాగంటే 
ముస్లింలను దేవుని దృష్టిలో అవమానితులుగా చేయటమే షైతాన్‌ అసలు ఉద్దేశ్యం. 
అలాంటప్పుడు ఒక ముస్లిం మరో ముస్లింను శాపనార్థాలు పెట్టడమో లేక అతను పరాభవించ 
బడాలనో శాపనార్థాలు పెట్టాడనుకోండి. అది షైతాన్‌ చేపట్టిన కార్యానికి సహాయం అందజేయ 


టమే అవుతుంది. అందుకని పాపాత్ములకు శాపనార్థాలు పెట్టకూడదు. వారికి సద్బుద్ధి రావాలని 
కోరుకోవాలి. 


2) ఈ హదీసు ద్వారా తాగుబోతును చితకబాదటం జరిగిందని తెలుస్తోంది. ఇది 
తాగుడుకు శిక్ష నిర్ణయించబడక ముందు జరిగిన సంఘటన. ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం) 
తాగుబోతుకు నలభై కొరడా దెబ్బల శిక్ష విధించారు. కనుక ఉత్తమ విధానం ఏమిటంటే 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 హ్‌ GEA, 


తాగుడుకు విధించబడే శిక్షను ఒక మందలింపు చర్యగా కాకుండా ఒక దైవశిక్షగా భావించాలి. 
అది నలభై కొరడా దెబ్బలు. హజ్రత్‌ అబూబక్ర్‌ సిద్దీఖ్‌ (రజి) కూడా తన హయాంలో 
తాగుబోతులకు ఈ శిక్షనే విధించేవారు. అయితే రెండవ ఖలీఫా హజత్‌ ఉమర్‌ (రజి) గారి 
హయాంలో ప్రజల్లో తాగుడు వ్యసనం పెరిగిపోవటం మూలంగా ఆయన దైవప్రవక్త సహచరుల్ని 
సంప్రదించి నలభైకు బదులు ఎనభై కొరడా దెబ్బల శిక్ష విధించారు. పరిశోధకులయిన 
పండితులు దీని గురించి వ్యాఖ్యానిస్తూ అసలు శిక్ష నలభై కొరడా దెబ్బలేగాని మందలింపు 
దృష్టితో అందులో హెచ్చుతగ్గులు చేసే అధికారం సదరు ప్రజానాయకునికి, న్యాయమూర్తికి 
ఉంటుందని అన్నారు. హజ్రత్‌ ఉమర్‌ (రజి) తాగుడు శిక్షలో చేసిన మార్పు కూడా మందలింపు 
దృష్టితో చేసిన చర్యే. అంతేగాని దేవుడు నిర్ణయించిన హద్దులో హెచ్చుతగ్గులు చేసేహక్కు, 
అధికారం ఎవరికీ లేదు. 
1565. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా దష 205%, _ 1010 
గా తాను విన్నానని హజత్‌ ప కళ a పం వు వ! రమ 
జేశారు: తన అధీనంలో ఉన్నవారిపై ౯ $e క సనో, 
హాక్‌ క ale Gis (JU LS OK 
(దాసదాసిలపై) వ్యభిచార నింద మోపె ౯ స్ట 
వాడికి ప్రళయదినాన శిక్ష విధించబడు 
తుంది. అతని ఆరోపణలో నిజం 
ఉంటే మాత్రం శిక్షపడదు. 
(బుఖారీ-ముస్తీం) 
(సహీహ్‌ బుఖారీలోని హుదూద్‌ ప్రకరణం - నహీహ్‌ మున్లింలోని ఈమాన్‌ 
ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


ప్రపంచంలో యజమానులు తమ అధీనంలో ఉండేవారి మోద విపరీతమైన దౌర్జన్యాలు 
చేస్తారు. ప్రపంచంలో వారిని అడిగేవాడు, వారి దౌర్జన్యాలకు బలౌతున్న వారికి సహాయం 
చేసేవాడెవడూ ఉండడు. కాని ప్రళయదినాన దేవుడు నిష్పక్షపాతంగా న్యాయం చేస్తాడు. 
దుర్మార్గులైన యజమానుల అకృత్యాలకు బలవుతూ ఉండిన పీడిత వర్గానికి కూడా ఆ రోజున 
న్యాయం చేకూరుతుంది. అలాగే ప్రపంచంలో శిక్ష నుంచి తప్పించుకుంటున్న యజమానులు 
కూడా ఆ రోజు శిక్షననుభవిస్తారు. హదీసులో తమ అధీనంలో నున్నవారిపై వ్యభిచార 
నిందమోపేవారికి ప్రళయదినాన శిక్ష విధించబడుతుందని చెప్పటంలోని ఆంతర్యం అదే. 
అధికార గర్వంతో బానిసల మోద, తమ కింద పనిచేసేవారిమోద దుర్మార్గానికి ఒడిగట్టేవారిని 
ఈ హదీసు హెచ్చరిస్తోంది. 


కరి శ్రీ 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 550 ర కాలూ 


267వ అధ్యాయం 
దం IM EE జవ రర TW 


చనిపోయినవారిని అన్యాయంగా, షరీఅత్‌ పరమైన 


అవసరమేదీ లేకుండా దూషించటం నిషిద్ధం 
షరీఅత్‌పరమైన అవనరమంటే బిద్‌అతీల | క ఆ క gd 

చై G sly పా 
బిద్‌అత్‌ను, పాపాత్ముని పాపాన్ని, మొదలగు "a క. CE #3 
వారి చెడు విషయాలను అనుసరించకుండా అ! 3 tb $5 ఉయ్‌ aE 
ఇతర ప్రజలను కాపాడటం. ఈ విషయానికి MoU Elk Ly 

ట్య Tomes] 
మునుపటి అధ్యాయంలోని ఖుర్‌ఆన్‌ సూక్తులు, re క నన స్తే 
హదీసులు కూడా వర్తిస్తాయి. 
ముఖ్యాంశాలు 

గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) చెప్పదలచుకున్నదేమిటంటే- మరణించిన వ్యక్తి 

గనక బిద్‌అత్‌లు సృష్టించినవాడు, దైవ అవిధేయతకు పాల్పడినవాడయితే అతని చేష్టల 
దుష్ప్రభావం నుంచి కాపాడటానికి ప్రజలకు అతని గురించి తెలియజెప్పాలి. ఇది మృతుని 


గురించి చెడుగా చెప్పుకోవటం, దూషించటం క్రిందికి రాదు. పైగా అతని వాస్తవిక రూపాన్ని 
బయటపెట్టటంలో షరీఅత్‌పరమైన మేలు ఇమిడి ఉంది కనుక ఇలా చేయటంలో తప్పులేదు. 


1566. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: మరణించినవారు (| జ్య; bl SSN 
తాము చేసుకున్న కర్మలకు చేరు ఖ్‌ మ శస స 
కున్నారు. అందుకని వారిని దూషిం న! 
చకండి. (బుఖారీ, 


(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ద 


పై హదీసు భావం ఏమిటంటే చనిపోయినవారు తాము చేసుకున్న కర్మలను బట్టి 
శిక్షకో లేక బహుమానానికో అర్హులైపోతారు. అలాంటి వారి గురించి మనం చెడుగా చెప్పుకో 
వాల్సిన అవసరం ఉండదు. కనుక చనిపోయిన వారిని ఎవరినీ తిట్టకూడదు. ముఖ్యంగా 
ఒకరి పేరు తీసుకొని తిట్టడం ఇంకా దిగజారిన విషయం. ఒకవేళ పైన పేర్కొనబడిన అధ్యా 
యపు శీర్షికలో, దాని ముఖ్యాంశాల్లో చెప్పబడినట్లు షరీఅత్‌పరంగా అలాంటి అవసరం ఏదైనా 


ఏర్పడితే అప్పుడు చెప్పవచ్చు. 


తశ SA 

Ue టు! గ్రాలు lb ey 1011 
EW, aks 4, చీ జ గ 
sy కం క. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 ౨51 సల! ర 


268వ అధ్యాయం 


చయ! ర టట! ధరం YA 
ఇతరులను బాధ పెట్టరాదు 


దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 
“ఎ తప్పూ చేయకపోయినా విశ్వాసులైన స్తీ 
పురుషులకు మనస్తాపం కలిగించేవారు, ఒక 
పెద్ద అభాండభారాన్ని, ఒక స్పష్టమైన పాప 
భారాన్ని తమ తలపై మోపుకున్నల్లే.” 
(అహిజాబ్‌:58) 
1567. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్‌ 
బిన్‌ ఆస్‌(రజి) కథనం ప్రకారం దైవ 
ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం 
చారు: ఎవడి నోటి మూలంగా, చేతుల 
మూలంగా ఇతర ముస్లింలు బాధపడ 
కుండా ఉంటారో అతనే (నిజమైన) 
ముస్లిం. అలాగే దేవుడు వదలిపెట్ట 
మన్న వాటిని వదలిపెట్టైవాడే 
ముహాజిర్‌ (దైవమార్గంలో వలసపోయే 
వాడు. ముహాజిర్‌ అంటే వదలిపెట్టై 
వాడని నిఘంటువు అర్ధం.) 
(బుఖారీ-మున్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని ఈమాన్‌ ప్రకరణం - స 


ముఖ్యాంశాలు 


వ. oll a న a! య 
| డ్‌ ష్య ig ఘు Ast ws 


(OA ill] 


re 


caer 8, 


స ప్రత సయ జక 5 


Lm 


<6 


సహిహ్‌ ముస్తింలోని ఈమాన్‌ ప్రకరణం) 


పైకి చెప్పుకోవటానికి షహాదత్‌ కలిమా (సాక్ష్యవచనం) పలికి ఒకే దేవుణ్ణి, ముహమ్మద్‌ 


దైవప్రవక్త అన్న విషయాన్ని అంగీకరించిన వారందరూ ముస్లింలే. అయితే వాస్తవానికి ముస్లిం 
అంటే అతని నీతినడవడికలు తన వాక్కర్మల ద్వారా ఇతరులకు బాధకలిగించనంత గొప్పవిగా 
ఉండాలి. అదే విధంగా సాధారణంగా దైవం కోసం తన స్వదేశాన్ని ఆత్మీయుల్ని, బంధు 


https://teluguislam.net - https://telugudua.net 


552 Cink, 
మిత్రుల్ని వదలిపెట్టి ధర్మాన్ని సులభంగా ఆచరించటానికి అనువున్న ప్రదేశానికి తరలి వెళ్ళేవాణ్ణి 
“'ముహాజిర్‌ అని అంటారు. కాని వాస్తవానికి దైవాజ్ఞమేరకు పాపకార్యాలను వదలిపెట్టేవాడు 
కూడా ముహాజిర్‌గానే పరిగణించబడతాడు. ఎందుకంటే హిజ్రత్‌కు అసలు అర్థం 
“వదలిపెట్టటమని'. అది స్వదేశాన్ని వదలిపెట్టటమయినా కావచ్చు, లేక పాపకార్యాలను 


వాదీను కిరణాలు-2 


వదలిపెట్టటమయినా కావచ్చు. 

1568. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్‌ 
బిన్‌ ఆస్‌ (రజి) కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: 
ఎవరయితే నరకాగ్ని నుండి రక్షించబడి 
స్వర్గానికి పంపబడాలను కుంటున్నాడో 
అతనికి తాను దేవుణ్ణి, అంతిమ దినాన్ని 
విశ్వసిస్తూ ఉన్న తరుణంలో మరణం 


Jd లా మూ _ 10 సగ 


లూ di Ef వ క WJ 


= శా FI 


జోల 


A oe st Ta per UN 


4 అధు SY pI శం tg 


lo) a pw dl do gl లవ్‌! 
ఇ తద ల్లట్‌ యా తస ఏ apie 


సంభవించాలి. ఇంకా అతను తన పట్ట 
ఉత్తమ వ్యవహారం జరగాలని 
కోరుకుంటున్నట్లుగానే ప్రజల పట్ట 
కూడా ఉత్తమంగా వ్యవహరిస్తూ 
ఉండాలి. (మునిం) 


ఇది ఇంతకుముందు అధికారుల పట్ల 

విధేయత అనే అధ్యాయం క్రింద 

వచ్చిన సుదీర్హ హదీసులోని ఒక భాగం. 
(సహీహ్‌ ముస్తింలోని ఇమారత్‌ ప్రకరణం) 


FN వ్వ) వగు cb 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకుముందు 6వ అధ్యాయంలోని 668వ హదీసు క్రింద ప్రస్తావనకు 
వచ్చింది. ఇందులో విశ్వాసం మోద నిలకడతనాన్ని, సదాచరణ విషయంలో శాశ్వతతత్వాన్ని 
అలవర్చుకోవాలని తాకీదు చేయబడింది. మనిషికి మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలీదు. 
అందుకని మనిషికి విశ్వాసస్థి సస్టితిలో మరణం సంభవించాలంటే దానికోసం అతను ఎట్టి పరిస్థితు 
ల్లోనూ విశ్వాసం కోరే విషయాలనూ, సదాచరణనూ నిర్లక్ష్యం చేయరాదు. దివ్యఖుర్‌ ఆన్‌లో 
ఒకచోట, “మిరు ముస్లింలుగా ఉన్న స్థితిలోనే మరణించాలి” అని ఉంది (ఆలి ఇమ్రాన్‌:102). 
ఈ హదీసు సరిగ్గా ఆ భావానికే అద్దం “పడుతోంది. 

2) ఒక ముస్లిం, ప్రజలు తన పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని కోరుకునేటట్లుగానే 
తాను కూడా ప్రతి ఒక్కరి పట్ట మంచిగా మెలగాలి. 


——=ా స్రీ ——— 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


269వ అధ్యాయం 


553 


Pat మరం 
sel టర 


టశీయవి! రా థాట్‌ CU 14 
ఉమ డు 


పరస్పరం పగతో, సంబంధాలు త్రెంచుకొని 
ఎడమొహం పెడమొహంతో ఉండరాదు 


దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 
“విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు.” 
(అల్‌వుజురాత్‌:10) 
“వారు విశ్వాసుల పట్ల మృదువుగానూ, అవిశ్యా 
సుల పట్ల కఠినంగానూ ప్రవర్తిస్తారు.” 
(మాయిదా:54) 
“ముహమ్మద్‌ అల్లాహ్‌ ప్రవక్త. ఆయన వెంట 
ఉన్నవారు, అవిశ్వాసుల పట్ల కఠినులుగొనూ, 
పరస్పరం కరుణామయులుగానూ ఉంటారు.” 
(అల్‌ఫతహా:29) 


1569. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 


ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు: పరస్పరం పగ 


బట్టకండి. అసూయ చెందకండి. ఎడ 
మొహం పడమొహంతో ఉండకండి. 
సంబంధాలు త్రెంచుకోకండి. దైవ 
దాసులారా! పరస్పరం అన్నదమ్ము 
లుగా ఉండండి. ఒక ముస్టిం తోటి 
(ముస్లిం) సోదరునితో మూడ్రోజులకు 
మించి మాట్లాడకుండా ఉండరాదు. 

(బుఖారీ-ముస్లిం) 


తోం బీ 


పష ద యం రం 

Jw లేతు De ih 4) 
oI Ef sp jis} 
WE Jw dy Lot నమ] 


Ar” 
A “© Tar 


te, RE రా చు! లో ob al Wey 


[6% వా 


50 8, 


we Al ఆ ల పం - 101% 
ముని! 7 ur స్త స! | 
hy hes క rey 
bel a se పస్‌ MEY; 
Gos el seg Sl et Js; 
ale Gia ము CE 


(సహీహ్‌ బుఖారీలోని అదబ్‌ ప్రకరణం- సహీహ్‌ ముస్థింలోని బిర్ర్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


లో 


వాదీను కిరణాలు -2 554 CEE 


ముఖ్యాంశాలు 


పరస్పరం పగబట్టకండి అంటే హృదయాల్లో ప్రతీకార, విరోధ భావాలను పెంచే 
మాటలకు, పనులకు దూరంగా ఉండండి అని అరం. అసూయ చెందకండి అంటే ఒక 
ముస్లింకు ఏదయినా వరంగాని లేక హోదా అంతస్తులుగాని లభిస్తే అవి క్షీణించిపోవాలని 
కోరుకోకండి అని అర్థం. ఎడమొహం పెడమొహంతో ఉండకండి అంటే పరస్పరం 
ఎదురుపడినప్పుడు కనీసం సలాం అయినా చేసుకోకుండా మొహం తిప్పుకొని వెల్లిపోకండి 
అని అర్థం. వీటివల్ల మనుషుల్లో అంతరాల అగాధాలు పెరిగిపోతాయి. సామాజిక జీవితం 
ఛిన్నాభిన్నమైపోతుంది. కనుక మనుషులు మూడ్రోజులకు మించి తెగత్రెంపులు చేసుకొని 
మాట్లాడకుండా ఉండటం ధర్మసమ్మతం కాదు. 
1570. హ(।జత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: సోమ, గురు నగ ప 
వారాల్లో స్వర్గద్వారాలు తెరువబడ రాజా! ( (3 త్ర! (el 
తాయి. ఆ రోజు అల్లాహతోపాటు మ స్త es ab వ y ధూ గవ 
సహవర్తుల్ని నిలబెట్టని ప్రతి ఒక్కరి ౮ శో sl హ్‌ షు OU 
పాపాలూ మన్నించబడతాయి. కాని రన యు! hs ఎహే ప య! 
తనకూ తన తోటి (ముస్లిం) సోదరునికి య్య వ 
మధ్య శత్రుత్వమున్నవాని పాపాలు “లో న టా 
మాత్రం మన్నించబడవు. వారి గురించి లా న ల్‌ో తయన! త్రో ఎన్‌ 
“వీరిద్దరూ తమ సంబంధాలు మెరుగు సం? (ర్‌ం 
పరచుకునేదాకా గడువు ఇవ్వండి! 
వీరిద్దరూ తమ సంబంధాలు మెరుగు 
పరచుకునేదాకా గడువు ఇవ్వండి” అని 
అనటం జరుగుతుంది. (ముస్లిం, 


ముప్లింలోని వేరొక ఉల్లేఖనంలో “ప్రతి 
సోమ గురువారాల్లో కర్మలు ప్రవేశపెట్ట 
బడతాయి” అని ఉంది. ఆ తర్వాతి 
హదీసు అంతా యధాతథంగానే ఉంది. 
(సహీహ్‌ ముస్తింలోని బిర్ర ప్రకరణం) 


se కం + 6 
415 త ఉక శ రదు రీ 


aE 
eas 7 


ముఖ్యాంశాలు 


పరస్పరం శత్రుత్వం, విద్వేష వైషమ్యాలు కలిగి ఉండటం స్వర్గ అనర్హతకు కారణభూత 
మవుతుందని ఈ హదీసు హెచ్చరిస్తోంది. 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


270వ అధ్యాయం 


తా. కో శం 
bsnl లారి 


(డ్ర్‌ జ వి pve రర గ mee 


అసూయ చెందటం నిషిద్ధం, అసూయ అంటే ఇతరుల 
అనుగ్రహాలు తొలగిపోవాలని కోరుకోవటం- ఆ 
అనుగ్రహం ధార్మికమైనదైనా లేక ప్రాపంచికమైనదైనా సరే 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా అంటున్నాడు: 


“ఇతరులను చూసి వారు అసూయ పడటానికి 
కారణం అల్లాహ్‌ వారికి తన అనుగ్రహాన్ని 
ప్రసాదించాడనా?” (నిసా:54) 

గత అధ్యాయంలో ప్రస్తావించబడిన అనస్‌(రజి) 
హదీసు ఈ అధ్యాయానికి కూడా వర్తిస్తుంది. 
(మరొక హదీసును కూడా పరిశీలించండి) 


1571. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రబోధించారు: అసూయకు 
దూరంగా ఉండండి. అగ్ని కట్టెల్ని కాల్చి 
నట్టు అది సత్కర్మల్ని తినేస్తుంది. లేక 
ఆయన “ఎండుగడ్డిని కాల్చేసినట్టు' 
అని అనుంటారు. (అబూదావూద్‌) 


Ce SU మడ టే ఫి జడ! త 
Lot వి!) శ ప్‌ ఆ ద! మా 


ల్‌ ణో చలీ 4 2 తో శో 
ls అటి! ఆయ! లా! ఉహూ టు 


సత మా ఆలీ రం - (త 
టం! యవి బళ్లు 06 పక్తవ! రక నో 
వీ! GU అమి! Jt షి! లీ 
shit లేం (1 hs! 


.౨31౨ 


(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఇతరుల బాగును చూసి అసూయ చెందటం మహాపాతకం. అగ్ని కట్టెల్ని, ఎండు 
గడ్డిని కాల్చేసినట్టు అది చాలా వేగంగా సత్కార్యాలను భస్మీపటలం చేసేస్తుంది. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


271వ అధ్యాయం 


ల్రాశవమే! రద 


556 : 


en oe 


ఇతరుల తప్పు లెన్నటం, ఇతరులకు ఇష్టం లేకపోయినా 
వారి మాటల్ని వినటానికి ప్రయత్నించటం చేయరాదు 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 


“మీరు ఇతరుల రహస్యాలను దేవులాడకండి.” 
(హుజురాత్‌:12) 
“ఏ తప్పూ చేయకపోయినా విశ్వాసులైన స్తీ 
పురుషులకు మనస్తాపం కలిగించేవారు ఒక 
పెద్ద అభాండభారాన్ని, ఒక స్పష్టమైన పాప 
భారాన్ని తమ తలపై మోపుకున్నట్సే.” 
(అహ్‌జాబ్‌:58) 
1572. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రబోధించారు: మోరు దురను 
మానాలకు దూరంగా ఉండండి. 
ఎందుకంటే విషయాల్లో అత్యంత 
అబద్ధమైన విషయం దురనుమానం. 
ఇతరుల తప్పుల్ని ఎన్నకండి. కూపీలు 
తీయకండి. ఇతరుల హక్కుల్ని 
కబళించే ప్రయత్నంలో ఒండొకరిని 
మించి పోవటానికి ప్రయత్నించకండి. 
పరస్పరం అసూయ చెందకండి. ద్వేషిం 
చుకోకండి. ఎడమొహం పెడ 
మొహంతో ఉండకండి. దైవదాసు 


dis Jp : Jw at లత 
as ఫి iJ క. సా 
CA యా యా 
శర్వ డం ర గహ యు యడ! 
(oA ill] 


చ| 45 sg dey 10౪/1 
Up వరయ ప్రశ! Js త! మ 
Foures) Sis Su ర; 5 
MEWS We 
Teer n'y వ aE Ly 
US Wl! dl se voy dw Ys 


es ep 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


లారా! దేవుడు ఆదేశించినట్టు మోరు 
పరస్పరం అన్నదమ్ముల్లా ఉండండి. 
ముస్లిం మున్లింకు సోదరుడు. తను 
అతనిమోద దౌర్జన్యం చేయరాదు. 
అతన్ని నిస్సహాయునిగా వదలిపెట్ట 
రాదు. అతన్ని అల్పునిగా భావించ 
రాదు. తఖ్వా (దైవభీతి) అనేది ఇక్క 
డుంటుంది. తఖ్వా అనేది ఇక్కడుం 
టుంది. ఈ మాట ఆయన తన ఛాతీ 
వైపు సైగ చేస్తూ చెప్పారు. 

ఒక మనిషి తన తోటి ముస్లిం సోదరుణ్ణి 
చులకనగా చూడటం చాలు అతను 
చెడ్డవాడని చెప్పటానికి. ఒక ముస్లిం 
కొరకు తోటి ముస్లిం ధనమాన 
ప్రాణాలు నిషిద్ధం. దేవుడు మో 
శరీరాలను, మో ముఖాలను చూడడు. 
ఆయన కేవలం మో హృదయాల్ని, మో 
ఆచరణల్ని మాత్రమే చూస్తాడు. 


వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: 
“ఒకరి మోద ఒకరు అసూయ చెంద 
కండి. పగ పెంచుకోకండి. కూపీలు 
తీయకండి. ఇతరుల తప్పుల్ని దేవు 
లాడకండి. ఇతరుల్ని మోసగించే ఉద్దే 
శ్యంతో బేరం మోద బేరం చెప్పకండి. 
దైవదాసులారా! పరస్పరం అన్న 
దమ్ముల్లా బతకండి. 


ఇంకొక ఉల్లఖనంలో ఇలా ఉంది: పర 
స్పరం పలకరింపులు మానుకోకండి. 


557 


GANG, 


Ua త్రయ! aes సు UY; 
ర] యం sl ws tp G3! 
2. sl sa as | he 2 కతు! 
న ye i 
త్ల! న al ర ey doses 
oh వ్‌ Fen లో! J; (రడ 
aly లోల Gl, CI తో! 
లయన్‌ స్ట la Us yn 
GY; Pare Rare 
ly gy ls] ఉ se 15, 
ad; MEY; ALE 
Sy త! Sie SS; yA; 
Rs GY VEG ly 3, 
eda గ్ర pi ely కండ డ pr 
a $d yy యట్లు! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 558 Sali, 


ఒకరు బేరమాడుతున్నప్పుడు అతనికి 
వ్యతిరేకంగా బేరమాడకండి. ఈ ఊల్లేఖ 
నాలన్నీ ఇమామ్‌ ముస్లిం వివరించినవి. 
వీటిలో ఎన్నో ఉల్ఫేఖనాల్ని ఇమామ్‌ 
బుఖారీ కూడా పేర్కొన్నారు. 


(సహీహ్‌ బుఖారీలోని నికాహ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్థింలోని బిర్ర ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

పై హదీసులో చేయబడిన బోధనల మొదటి ఉద్దేశ్యం, ముస్లింల మానమర్యాదలను 
రక్షించటం. అనవసరంగా దురనుమానాలకు లోనవటం, తప్పులెన్నటం ఒక ముస్లిం మానమర్యా 
దలకు విరుద్ధం. అందుకని వాటి నుంచి వారించటం జరిగింది. పోతే రెండో ఉద్దేశ్యం; 
ఇస్తామోయ సౌభ్రాతృత్వాన్ని రక్షించటం. అందుకే ముస్లిం మోద దౌర్జన్యం చేయటాన్ని, అతన్ని 
నిస్సహాయునిగా వదలి పెట్టటాన్ని చులకనగా చూడటాన్ని, అతని మోద గర్వాన్ని ప్రదర్శించటాన్ని 
వారించటం జరిగింది. ఒక ముస్లిం ధనమాన ప్రాణాలను ఇతరముస్లిం కొరకు నిషేధించటం 
జరిగింది. ఇతరుల్ని మోసపుచ్చే ఉద్దేశ్యంతో వస్తువుల ధరల్ని ఎక్కువ పలికించటం వల్ల, 
ఒకరి బేరానికి వ్యతిరేకంగా బేరమాడటం వల్ల ప్రజల్లో పరస్పర విద్వేషవైషమ్యాలు 
రగులుకుంటాయి. అందుకని వాటి నుండి కూడా వారించటం జరిగింది. 
1570. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా. “| ఇ వుడు పు. 101% 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ పః :ర్ర్వక్స్‌ జత! రం దమయ :06 
ముఆవియా (రజి) తెలియజేశారు: sf eee తప ass తో ర! 
నువ్వు గనక ముస్టింల లోపాలను + శ న 
| య oly, Fa a కలజిమేల ల లు 
ఎన్నటానికి ప్రయత్నిస్తే నువ్వే వారిని psy ౪ 

= గ ఎటలా yp 

పాడుచేస్తావు. లేదా త్వరలోనే నువ్వు రష” . 
వారిని పాడు చేస్తావు. (ఇది సహీహ్‌ 
కోవకు చెందిన హదీసు. అబూదావూద్‌ 
దీనిని దృఢమైన ఆధారాలతో వెలికి 
తీశారు.) 

(సుననె అబూదావూద్‌లోని అదబ్‌ వకరణం, 


ముఖ్యాంశాలు 
ఒక వ్యక్తి ఇతరుల లోపాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే అది చూసి ఇతరులు 


https://teluguislam.net - https://telugudua.net 


హాదీను కిరణాలు-2 


559 


Grek, 


కూడా అదేపని.మొదలెడతారు. దానివల్ల సమాజంలో ఎంతటి కల్లోలం వ్యాపిస్తుందో వివరించ 
నక్కర్లేదు. అందుకే షరీఅత్‌ ఇతరుల తప్పుల వెంట పడవద్దని చెబుతోంది. 


1574. హజ్రత్‌ అబూ మస్‌వూద్‌ (రజి) 
కథనం ప్రకారం ఆయన దగ్గరికి ఒక 
మనిషిని తీసుకురావటం జరిగింది. 
అతని గడ్డం నుంచి మద్యం చుక్కలు 
పడుతున్నాయని కూడా ఆయనతో 
చెప్పటం జరిగింది. అప్పుడాయన ఇలా 
అన్నారు: ఇతరుల తప్పుల వెంట 
పడకుండా మమ్మల్ని వారించటం 
జరిగింది. ఒకవేళ ఎదయినా తప్పు 
మన ముందుకు వస్తే అప్పుడు మనం 
దానిమూలంగా వారిని పట్టుకోవచ్చు. 
ఈ హదీసు హసన్‌ సహీహ్‌ కోవలకు 
చెందినది. దీనిని అబూదావూద్‌ 
బుఖారీ ముస్లింల నియమాలకు అను 
గుణంగా ఉన్న ఒక “సనదు' ఆధారంగా 
వెలికితీశారు. 


షీ! గ్ర స gil త్రం = 10౪1 

పేర 1 "ఏ రత స్థ వై లే మ 

way లు pear 

దంల! సెపు; కరవ! 

జ 4 ప్రయా ప్రయ మయ ల 
యాం శ్ర! bt JE ey 


fave (కో 


(సుననె అబూదావూద్‌లోని అదబ్‌ ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


1) ఈ హదీసులో ఇస్తాం ఆదేశిస్తున్న ఒక పనిని దైవప్రవక్త సహచరులు ఆచరించిన 
తీరు వివరించబడింది. ఆయన సహచరులు ఇస్లామీయ విధి నిషేధాలను తు.చ. తప్పకుండా 


పాటించేవారు. 


2) నిందితుల్ని కేవలం అనుమానం మోద శిక్షించటం, మందలించటం చేయకూడదు. 
శిక్ష విధించటం కోసం సరైన ఆధారాలు కావాలి. 


https://teluguislam.net - https://telugudua.net 


అత్తలో « 


హదీసు కిరణాలు-2 560 ద్‌ కాలా 


పయ! జప రా లాటి! దడ - 0% 
లో 4 1 న స్టో ళో + 
ఫు లో ర 
అనవసరంగా ముస్తింల గురించి 
దురనుమానాలు పెట్టుకోరాదు 


శా సం 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: sr CE yw i! Jb 

ర్‌ం = బళ న బాలో టల pa Pa 
“విశ్వాసులారా! అతిగా అనుమానించటం 4 | లు! ౮ చే] త్ర య VCs (rasa 
మానివేయండి. కొన్ని అనుమానాలు పాపాలు OY ih] 
అవుతాయి.” (హుజూరాత్‌:12) 


1575. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మాటల్లోకల్లా 
అత్యంత అబద్ధమైన మాట దురను 
మానం. కనుక దురనుమానాలకు నాన 
దూరంగా ఉండండి. 

(బుఖారీ-ముస్లిం) 


9 యక్‌ తపనే (1 జ్‌ 
wl డ్రై క ల! లాం -10౪0 

త త se 
Ul id స్తోత! తము ర! మమ 
త ణ్‌ భత ౧ జ్ర ళన, 
ఆ CU లట! ప్రి! రల ట్‌ 


ముఖ్యాంశాలు 


1) ఈ హదీసు గత అధ్యాయంలో కూడా వచ్చింది. ఇందులో కూడా దురనుమానాల 
గురించి హెచ్చరించటం జరిగింది. ముఖ్యంగా సజ్జనుల, సంస్కారవంతుల విషయంలో 
దురనుమానాలు పెట్టుకోరాదని తాకీదు చేయబడింది. ఎందుకంటే దురనుమానమనేది ఒక 
దారుణమైన అబద్ధం లాంటిది. షరీఅత్‌పరమైన ఆదేశాలు, శిక్షలు నమ్మకం మీదనే 
ఆధారపడతాయి, కేవలం ఊహలు, అనుమానాల మోద కాదు. 


2) ఒక ముస్లింకు సంబంధించి స్పష్టమైన ఆధారమేదీ లేనప్పుడు సాధారణ పరిస్థితుల్లో 
అతని గురించి సదభిప్రాయంతోనే ఉండాలి. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


273వ అధ్యాయం 


561 


EE Rd 


ప్రచయి!ంట్తూన! os రిక YVY 


ముస్లింలను చులకనగా చూడటం నిషిద్ధం 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 


“విశ్వాసులారా! పురుషులు ఇతర పురుషులను 
ఎగతొళి చేయకూడదు. వీరికంటే వారే శ్రేష్టులై 
ఉండవచ్చు. అలాగే స్రీలు ఇతర ప్రీలను 
ఎగతాళి చేయకూడదు. వీరికంటే వారే శ్రేష్ట 
రాండ్రయి ఉండవచ్చు. ఒకరినొకరు ఎత్తి 
పొడుచుకోకండి. ఒకరినొకరు చెడ్డ పేర్లతో 
పిలుచుకోకండి. విశ్వసించిన తర్వాత చెడ్డ 
తనంలో పేరు సంపాదించటం చాలా నీచమైన 
విషయం. ఈ వైఖరిని మానుకోనివారే దుర్మా 
ర్గులు.” (హుజురాత్‌: 11) 
“ప్రజలను దెప్పిపొడవటంలో, పరోక్షంగా వారి 
లోపాలను ఎంచటంలో ఆసక్తి కనబరిచేవాడు 
సర్వనాశనమయి పోతాడు.” 

(అల్‌ వూమజుహ్‌;1) 


1576. హ(జత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: తోటి ముస్లిం 
సోదరుణ్ణి చులకనగా చూడటం చాలు 
అతను చెడ్డవాడు అని చెప్పటానికి. 
(ముస్లిం- ఈ హదీసు సవివరంగా 
ఇంతకు కొద్దిముందే గడిచింది.) 


1577. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ 
మస్‌వూద్‌ (రజి) కథనం ప్రకారం 


ఈటరీ దట! 04 
గో అకక ఆర ahh wr SS MC oro 
bE WSS లేడట 5 
eg Mm యం Fae nd te re we 
bb క పా క జ జ 
ANN I S$ 
న్‌ జ ట్‌ she 2 Es mn 
రచ స తలకు నేం సమర, 
Be 2 
కరో yl Jw, .[\\ hol] 
AE om a 
.L\ విప్పాలట!) కప్ణ ప్రమండజ 


సి తో sia లంకే గ 
Wl స్టార ijn gl ద్రం ం 10౪% 
హా దా) లేక హక 4! క క Sts 
“|? నో గ క నా 
lel tel రూ. 
yh RF Gy అఆ ely) 


Al pb) ఎంటో yl ద్రం VY 


ణో 


సు! క లేళ నే బ్ర 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


దైవప్రవక్త (సల్లం) (తన సహచరులకు 
హితోపదేశం చేస్తూ) “మనిషి 
మనసులో లేశమాత్రం గర్వమున్నా 
అతను స్వర్గంలోకి ప్రవేశించలేడు” 
అని అన్నారు. అది విని ఒక వ్యక్తి 
(సందేహపడుతూ) 
బట్టలూ, చెప్పులు నీటుగా ఉండాలని 
కోరుకుంటాడు (మరి ఇది కూడా గర్వ 
మేనా దైవవ్రపక్తా!)” అని అడిగాడు. 
అందుకాయన బదులిస్తూ, “దేవుడు 
సుందర స్వరూపుడు. సౌందర్యాన్ని 
ఇష్టపడతాడు. (గర్వం అంటే అది 
కాదు). వాస్తవానికి గర్వమంటే సత్యాన్ని 
త్రోసిపుచ్చటం, ప్రజల్ని నీచులుగా 
భావించటం” అని చెప్పారు. (ముస్లిం) 
బత్‌రుల్‌ హఖ్‌ అంటే సత్యాన్ని తృణీక 
రించటం, “గమ్‌తుహుమ్‌” అంటే 
ప్రజల్ని చులకనగా చూడటం అని 
అర్ధం. ఈ హదీసు గురించి ఇంతకు 
ముందు 'గర్వం' అనే అధ్యాయంలో 
మరింత వివరంగా చర్చించటం 
జరిగింది. 


562 


“మనిషి తన 


Galak, 


ఏట స్త స్మి! ఫర లట టయ టై తరపు 
వ. Jes లీ! క 
“il! ర) ‘Ju హా యు ls 
అరసు! ఏరు! ఉమ ద ర 
ghey) SG) లా ely) లవ్‌! ఘర్‌ 


pale! i (| (యు జ్ర (గప! 
ల్లా లోయ be ప్ర 6 cad Wj 
ge] 


త 


(సహీహ్‌ ముస్లింలోని ఈమాన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకుముందు 'గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషిద్ధం. అనే 
అధ్యాయంలో కూడా వచ్చింది. (మొదటి భాగంలోని 612వ హదీసు చూడండి) గ్రంథకర్త 
ఇమామ్‌ నవవీ (రహ్మలై) “'బత్‌రుల్‌ హఖ్‌' అనేమాటకు “దఫ్‌వుల్‌ హఖ్‌ అని తర్జుమా చేశారు. 
దాని అర్థం సత్యాన్ని దాటవేయటం, మాటకు ఎదురుచెప్పటం. దీనికి కూడా సత్యానికి దూరంగా 
ఉండటం, దాన్ని తృణీకరించటం అనే భావమే వస్తుంది. మొత్తానికి చెప్పాచ్చేదేమిటంటే కేవలం 


_ https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 563 Err 


మంచి దుస్తులు ధరించినంత మాత్రాన అది గర్వం అయిపోదు. చాలామంది దాన్నే గర్వంగా 
భావిస్తున్నారు. నిజానికి గర్వమంటే ఎమిటో పై హదీసులో సూచించటం జరిగింది. 
1578. హజ్రత్‌ జుందుబ్‌ బిన్‌ 41 పయ పలు - 10౪4 
అబ్దుల్లాహ్‌ (రజి) కథనం ప్రకారం హక వ! రట రథ రఢీ! డ్ర్‌ 
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: oa! పే J [ఏ1 వ మ్‌ 3G 
ఒకవ్యక్తి అల్హావా సాక్షి! అల్లాహ్‌ అర్య రకస రము రట 
ఫలానా వ్యక్తిని క్షమించడు” అని స, 4% 2 5.9 2% 
అంటే, దానికి దేవుడు “నేను ఫలానా త! వ. 
వ్యక్తిని క్షమించనని ప్రమాణం చేయ pis లం hs chet; 
టానికి: నువ్వెవరివి? నేను అతన్ని 

క్షమించి నీ కర్మల్ని నాశనం చేస్తాను 

జాగ్రత్త!” అని అంటాడు. 


(సహీహ్‌ ముస్లింలోని బిర్ర్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

కొంతమంది తమ ఆరాధనను, ధర్మపరాయణతను తలచుకొని మిడిసిపాటుకు లోనై 
ఇతరుల విషయంలో దురనుమానాలకు లోనవుతుంటారు. ఫలానా వారిని దేవుడు ఎన్నటికీ 
క్షమించడని ఎంతో నమ్మకంగా చెబుతారు. ఈ ధోరణి దేవుని బెన్నత్యం పట్ల అగౌరవాన్ని, 
మితిమోరిన స్వీయ సదభిప్రాయాన్ని సూచిస్తుంది. దీనిని దేవుడు ఇష్టపడడు. ఆయన 
తలచుకుంటే ఆ ఆరాధకుని, దైవభీతిపరుని కర్మలన్నింటినీ వ్యర్థం చేసేసి అతన్ని నరకంలో 
పడేయగలడు. అతనికి భిన్నంగా అతను ఎవరిగురించి అయితే దేవుడు క్షమించడని ఒట్టేశాడో 
అతన్ని మన్నించి న్వర్గానికి పంవగలడు. కనుక మనిషి తన ఆరాధనను చూసుకొని 
_ మిడిసిపాటుకులోనై ఇతరుల్ని అల్పులుగా భావించరాదు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


564 


cde, 
లా VO 


2745 అధ్యాయం | 


ఆక్‌ టట) GL TV 


ముస్లింకు తపా కలకం క స్‌ కాలా తగదు 


దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 
“విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు.” 
(వుజురాత్‌:10) 
“విశ్వాసుల్లో అశ్లీలత వ్యాపించాలని కోరేవారు, 
ప్రపంచంలోనూ, పరలోకంలోనూ వ్యధాభరిత 
మైన శిక్షకు అర్హులు.” (నూర్‌: 19) 
1579. హజత్‌ వాసిలా బిన్‌ అస్‌ఖా 
(రజి) 
(సల్లం) ఇలా ప్రబోధించారు: నీసోద 
రునికి బాధ కలిగిందని సంబరపడి 
పోకు. దేవుడు అతని మిద దయజూపి 
నిన్ను పరీక్షకు గురిచేయగలడు. 
(తిర్మిజీ-హనన్‌/ 


కథనం ప్రకారం దైవప్రవక్త 


వ్యవ! |p Ud రం 
SW Ub I: కసిని 
ale bs [తస 


os Teh ఈ 


ళు రసము Air 


(14 సు!) 
యీ! ఆపో ey - 10౪% 
స్తత! రట 06 లక మ ఈ క 
శ = dle సడల! pis స 
హి Sie ly, యస్తు 


ఖీ 


4 లా 


fr wees 


(నుననె తిర్మిజీలోని సిఫతుల్‌ ఖియామా అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 


నిజమైన విశ్వాసి తోటి విశ్వాసి బాధల్లో ఉంటే అతని బాధను తన బాధగా భావిస్తాడు. 


అతను సంతోషంగా ఉన్నప్పుడు అతని సంతోషంలో పాలుపంచుకుంటాడు. అంతేగాని ఇతరులు 
బాధల్లో ఉండటం చూసి తను సంతోషంతో కేరింతలు కొట్టడు. అది విశ్వాసి నైతికతకే విరుద్ధం. 
ఈ వైఖరిని దేవుడు చాలా అసహ్యించుకుంటాడు. అంతేకాదు ఆయన తలచుకుంటే ఆ 
ఆనందరాయుణ్లి ఇహలోకంలోనే ఎదో ఒక కష్టానికి గురిచేసి తగిన శాస్తి చేయగలడు. 


ఇమామ్‌ నవవీ (రహ్మలై) ఇలా అంటు సన త ద్య ఆట! తే, 
న్నారు: ఇంతకుముందు “గూఢచర్యం. పప. ఓవ! ౮ య 
అధ్యాయంలో వచ్చిన “ప్రతి ముస్లిం ల్‌ డో é 
ఇతర ముస్లిం పాలిట నిషేధితుడు మాల! ౯ సేవ pel le Ld! 
(గౌరవనీయుడు)” అన్న అబూహురైరా 

హదీసు ఈ అధ్యాయానికి కూడా 

వర్తిస్తుంది. 


కక శ్రర శ క. 


https://teluguislam .net - https://telugudua.net 


“wa శః జీ Pea 
హదీసు కిరణాలు-2 565 ర కాలూ 


275వ అధ్యాయం 


అతో లానే! ( అటో Gls XVo 
ల్‌! nO ల్‌ సట! ఆయీ! 


షరీఅత్‌ పరంగా రుజువైన వంశం గురించి 


దెప్పిపొడవటం నిషిద్ధం 


ప్ల న ఇలా న. ఈ ర్‌ స > లోప sl రం 

“ఎ తప యకపోయినా విశ్వాసులై wae ఇ గ osm 

eee మనస్తాపం కలిగించేవారు ఒక. కో CA ఆట ge 

పెద్ద అభాండభారాన్ని, ఒక స్పష్టమైన పాప 4 డే Gy Gy హూ a 

భారాన్ని తమ తలపై మోపుకున్నట్లే.” [oA ill] 
(అహ్‌జాబ్‌: 58) 

1580. హజ్రత్‌ అబూహురైరా (రజి) | హం పప ఆ పం - 10+ 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ (డం a J 525 లేత :06 

విధంగా ప్రవచించారు: ప్రజల్లో ఉండే లీ! గ్గ ప? న. 

రెండు విషయాలు అవిశ్వాసానికి ల్లో Meo) 

(కుఫ్‌కు) దారితీస్తాయి. 1) వంశం apie ely అవ! ఇ హి అద]; 

గురించి దెప్పిపాడవటం 2) చని 

పోయిన వారి మోద ఎడ్చి పెడబొబ్బలు 

పెట్టటం. (ముస్లిం, 

(సహీహ్‌ ముస్లింలోని ఈమాన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


పై రెండూ ఎంత పెద్ద పాపాలంటే మనిషి గనక ఉద్దేశ్యపూర్వకంగా వాటిని ధర్మ 
సమ్మతంగా భావించి చేస్తే అతను అవిశ్వాసి (కాఫిర్‌) అయిపోతాడు. ఒకవేళ మానవ సహజమైన 
దౌర్బల్యం మూలంగా ఆ తప్పులు జరిగిపోయినా అది ఘోరాతిఘోరంగానే పరిగణించ 
బడుతుంది. వంశం గురించి దెప్పిపొడవటమంటే ఒకర్ని పరాభవించే, అవమానించే ఉద్దేశ్యంతో 
అతన్ని పట్టుకొని “మో నాన్న ఆ పని చేస్తాడు, మో అమ్మ ఇలాంటిది లేక నువ్వు సాలెవాడివి, 
కమ్మరివి, రజకుడివి, చెప్పులు కుట్టేవాడివి' అని దెప్పిపొడవటం, వృత్తిపరంగా ఏదయినా 
వంశాన్ని లేక వ్యక్తిని చులకనగా భావించటం కూడా వంశం గురించి దెప్పిపొడవటం క్రిందికే 
వస్తుంది. 

https://teluguislam.net - https://telugudua.net 


-వాదీను కిరణాలు-2 


276వ అధ్యాయం 


566 


జో, శః AD 
ww 


క 


easly టి! త్ర EOC 1/1 
నకిలీల తయారీ, మోసం చేయటం నిషిద్ధం 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 
“ఏ తప్పూ చేయకపోయినా విశ్వాసులైన స్ర్తీ 
పురుషులకు మనస్తాపం కలిగించేవారు, ఒక 
_ పెద్ద అభాండభారాన్ని, ఒక స్పష్టమైన పాప 
భారాన్ని తమ తలపై మోపుకున్నట్లే.” 

(అల్‌ అహ్‌జాబ్‌: 58) 
1581. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మా మోదకు 
ఆయుధం లేపేవాడు మా (ముస్లిం 
లలోని) వాడుకాదు. మమ్మల్ని మోసం 
చేసేవాడు మా(లోని) వాడుకాడు. 


ముస్లింలోని వేరొక ఉల్లెఖనంలో ఇలా 
' ఉంది: దైవప్రవక్త (సల్లం) (ఒకసారి) 
ఓ ధాన్యపు కుప్ప దగ్గర్నుంచి వెళ్తూ 
అందులో చెయ్యి ఉంచి చూశారు. 
వేళ్లకు తడిగా అనిపించింది. అప్పు 
డాయన “ఓ ధాన్యం మనిషీ! ఎమి 
టిది?” అని అడిగారు. అందుకతను, 
“వరానికి తడిసిపోయినై దైవప్రవక్తా!” 
అన్నాడు. అది విని ఆయన 
“మరయితే దాన్ని ప్రజలకు కనపడేలా 
పైన ఎందుకుంచలేదూ? (విను) 


4 


ఈ ఫైట yw dl Jb 
(డా! దన్న oh od 


బాలు ల 


ఇడ డు హక గ్‌ క 
LOA iol] 


భర పా అ పదం 10/4) 
గమ ప 0 Ed Ds తో మ 
Jes ర! ప వర్కు షక గ లు యీ 
iY Jess Ub re eg al 
ia Gr దడ WAG 44 
“యం! :06 తయ! డద 4 
G35 యు hs :0G tad U 
త్రయ Cis ts మ! పరయ లయ! 


https://teluguislam.net - https://telugudua.net 


2 + స ం్ళ్ళ 2 1౮ 
హదీను కిరణాలు -2 567 alate 


మమ్మల్ని మోసం చేసేవాడు మాలోని 
వాడుకాడు” అని హెచ్చరించారు. 

(సహీహ్‌ ముస్తింలోని ఈమాన్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


1) ఆయుధాలు లేపటమంటే ముస్లిం సంఘానికి ఎదురు తిరగటం, వారి మోద 
తిరుగుబాటు చేయటం లేదా నిష్కారణంగా ముస్లిం మోద ఖడ్గం, తుపాకీ (రివాల్వర్‌) మొదలగు 
ఆయుధాలు సంధించి అతన్ని హత్యచేయటం. అని అర్థం. దురదృష్టం కొద్దీ ఈ రోజుల్లో ఈ 
తరహా ఉగ్రవాదంతో సమాజం అట్టుడికిపోతోంది. 

2) నకిలీలు తయారుచేయటం, మోసగించటం లాంటివి అనేక రకాలుగా జరుగు 
తాయి. వాటిలో ఒకటి ఆంతరంగికమైనది. ఉదా: అసత్యానికి సత్యం ముసుగు తొడిగించటం. 
రెండోది, భౌతికమైనది, బాహ్యపరమైనది. ఉదా: సరుకులో ఎదైనా లోపముంటే దాన్ని బహిర్గతం 
చేయకుండా అమ్మేయటం. తూకం ఎక్కువ రావాలన్న ఉద్దేశ్యంతో మంచి సరుకులో నాశిరకపు 
లేదా ఇతర వస్తువులేవయినా కలిపేయటం. ఇలాంటి ఉదాహరణలు మనం ఎన్నో 
పేర్కొనవచ్చు. 

3) మా వాడు కాడు అంటే మా ముస్లింల విధానంపై లేడు. అతను అనుసరిస్తున్న ఈ 
వైఖరి విశ్వసనీయమైనది కాదు, విశ్వాసఘాతుకంతో కూడుకున్నది అని అర్ధం. కనుక ప్రతి 
ముస్లిం అన్నిరకాల మోసపూరిత విధానాలకు దూరంగా ఉండాలన్నది ఈ హదీసు ఉద్దేశ్యం. 


1582. హజ్రత్‌ అబూహురైరా (రజి)గారే ఇళ్ల! రము Sf 5 1041 
చేసిన వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు: కొను 
గోలు చేయాలన్న ఉద్దేశ్యం లేక 
పోయినా (వస్తువు ధరపెంచే నెపంతో) 
ఎక్కువ ధరకు బేరమాడకండి. 

(బుఖారీ-మున్లిం, 


(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్తింలోని లావాదేవీల ప్రకరణం) 


ole Sie కయప స్తు :0G 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకుముందు కూడా వచ్చింది. ఒక మనిషి ఒక వస్తువును కొనుగోలు 
చేసే ఉద్దేశ్యం లేకపోయినా దాన్ని ఎక్కువ ధరకు బేరమాడతాడు. దానివల్ల అసలు 
కొనుగోలుదారుడు మోసపోతాడు. దాని వాస్తవ ధరకన్నా చాలా ఎక్కువ ధరకు దాన్ని కొనుగోలు 
చేయవలసి వస్తుంది. ఇదీ ఒక రకంగా మోసమే కనుక ముస్టింలు ఇందుకు దూరంగా ఉండాలి. - 


1583. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 


il ఆడ్‌ 3 ధ్ర! ర్‌ - 10/1 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


'నజష్‌'ను (మోసపుచ్చే ఉద్దేశ్యంతో ధర 
ఎక్కువ పలికించటాన్ని) వారించారు. 
(బుఖారీ-మునస్లిం, 


568 


GANG, 


లోకలే! రా ఆల జక | య్య 


(నహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్తింలోని లావాదేవీల ప్రకరణం) 


1584. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి)గారే 
చేసిన కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త 
(సల్లం)తో మాట్లాడుతూ తాను క్రయ 
విక్రయాల్లో ఎల్లప్పుడూ మోసపోతుం 
టానని చెప్పాడు. అందుకు దైవప్రవక్త 
(సల్లం) అతనికి “(ఇకముందు) నువ్వు 
లావాదేవీలు జరిపితే “మోసం ఉండ 
కూడదు” అని చెప్పెయ్యి” అని ఉపదే 
శించారు. (బుఖార్‌-ముస్తిం) 


5 కల 


ee JUG 4s; - 1041 

౦ఉ క్ట! స నలో పత లదు 
Js పర రో కక న! dys 
కహ చుం ట్వ రజ (సయ 


లోల 35 $4 by (ప్ర ens 


(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లింలోని లావాదేవీల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


పై హదీసులోని మోసం ఉండకూడదు” అనే వాక్యం వినియోగదారుని ఎంపిక హక్కుని 
సూచిస్తోంది. అంటే సరుకులో ఎదయినా మోసం ఉందని తెలిస్తే కొనుగోలు దారునికి ఆ 
సరుకును వాపసు చేసే హక్కుంటుంది. అమ్మకం దారులు కూడా కొనుగోలుదారులకు చెందిన 


ఆ హక్కును గౌరవించాలి. 

1585. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఒకరి భార్యను 
లేక బానిసను మోసగించేవాడు 
మాలోని వాడు కాడు. (అబూదావూద్‌) 


(సుననె అబూదావూద్‌లోని అదబ్‌ (ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ల వ న శ వం 16/0 


je కళ on 1 కత! py 


A eer thy o> 35 yp శ sl3) 


PES కళ. ర్త: క్రూ కెయ్య ౪ sU 


ఒకరి భార్యను లేక బానిసను తన భర్తకు లేదా యజమానికి వ్యతిరేకంగా పురికొల్పటం, 
వారి మధ్య అపార్థాలు సృష్టించి వారికి ఒండొకరి మోద ద్వేషం కలిగేలా చేయటం చాలా 
పెద్దపాపం. విశ్వాసి అనేవాడు ప్రజల మధ్య సత్సంబంధాలు ఏర్పరచాలిగాని ఉన్న సంబంధాల్ని 


చెడగొట్టరాదు. 


https://teluguislam.net - https://telugudua.net 


569 


హదీసు కిరణాలు -2 ప చ 


ఎ! జవ రిం VY 


వాగ్దాన ద్రోహం నిషిద్ధం 


దివ్యఖుర్‌అన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 


“విశ్వాసులారా! కట్టుబాట్లను పూర్తిగా పాటిం 
చండి.” (మాయిద. 1) 
“చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి. నిస్సందేహంగా 
వాగ్ధానం విషయంలో మోరు సమాధానం 
చెప్పవలసి ఉంటుంది.” (ఇస్రా:34) 


ముఖ్యాంశాలు 


త క ఈ. 
O63 ON టి!) At (ప్రజ య 
fh Bh ట్‌ 
rE వల్లో? es 


వాగ్గానాలు రెండు రకాలు. ఒకరకం వాగ్దానం మానవులు పరస్పరం చేసుకునేది. 


రెండవది, మానవులు తాము అల్లాహి ఏకత్వాన్ని ఆయన ప్రభుత్వాన్ని అంగీకరించి, ఆయన 
ఆజ్ఞల్ని, ఆదేశాల్ని పాటిస్తామని ఆయనతో చేసిన వాగ్దానం. ఈ రెండు రకాల వాగ్దానాలను 
బాధ్యతతో నెరవేర్చటం చాలా అవసరం. లేదంటే రేపు ప్రళయ దినాన దాని గురించి నిలదీయటం 
జరుగుతుంది. 


1586. హజ్రత్‌ అబ్బుల్లాహి బిన్‌ అమ్‌ 
బిన్‌ ఆస్‌ (రజి) కథనం ప్రకారం దైవ 
ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం 
చారు: నాలుగు లక్షణాలున్న వ్యక్తి 
పచ్చి కపటిగా పరిగణించ బడతాడు. 
ఒకవేళ వాటిలో ఎ ఒక్క లక్షణం 
అతనిలో ఉన్నా దాన్ని వదలిపెట్టనంత 
వరకూ అతనిలో ఒక కపట అర 
ఉన్నట్లుగా భావింపబడుతుంది. (ఆ 
నాలుగు లక్షణాలు ఇవి:) 1) అతనికి 
ఎదైనా అప్పగిస్తే అందులో అతను 
ద్రోహానికి పాల్పడతాడు. 2) మాట్లాడితే 


https://teluguislam..net - https://telugudua.net 


gy gi MRE ప్రద ఎ 104% 

స్త లము Slt ట్ర పంది! 
we రే ఆత క్‌ ర క. :0G 
ర be మయ ఆ 66 ప్రై జయ 
హా. box fs Gul ప్ర మమల 
346 dat 15}; మ. రాం 1ఏ1ఫ cok 


యం ప్రయా హై (| 


హదీసు కిరణాలు-2 570 Galas 


ఈల 


అబద్ధం చెబుతాడు. 9) వాగ్దానం చేసి 
ఆ తర్వాత మోసం చేస్తాడు. 4) ఎవరితో 
నయినా పోట్లాడితే నోరు పారేసు 
కుంటాడు. (బుఖారీ-మున్థిం) 


(సహీహ్‌ బుఖారీ-నహీహ్‌ ముస్తిం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకుముందు 1544వ హదీసు క్రింద కూడా వచ్చింది. ఇందులో కపట 
విశ్వాసుల లక్షణాలు వివరించబడ్డాయి. నిజమైన విశ్వాసులు తమలో ఈ లక్షణాలు లేకుండా 
పవిత్రంగా ఉండాలి. మంచి నడవడికకు విశ్వాసంతో అవినాభావ సంబంధముంటుంది. 
విశ్వాసమున్నచోట ఉత్తమ నడవడిక కూడా తొణికిసలాడుతూ ఉంటుంది. అలాగే విశ్వాసం 
లేనిచోట నడవడిక కూడా కానరాదు. 


1587. హజ్రత్‌ ఇబ్నెమస్‌వూద్‌, ఇబ్నె రాత మ. లా రా - \OAY 
ఉమర్‌, అనస్‌ (రజి)ల కథనం ప్రకారం iG త? gs "| - ఢి gil 
దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం హరు! ; ay 2 pe గటు : a 
చారు: ప్రళయదినాన వాగ్దాన ద్రోహం “ ౫ l 
చేసిన వారిలో ప్రతి ఒక్కరికీ ఒక జెండా ఉం ప్రమా క పము టు : రెడ్డీ 
ఉంటుంది. “ఇతను ఫలానా వ్యక్తికి 
వాగ్దాన ద్రోహం చేసినందుకు ఇది 
గుర్తు” అని ప్రకటించటం జరుగు 
తుంది. (బుఖారీ-ముస్లిం) 

(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్తింలోని జివోద్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

గదర్‌ అంటే వాగాన భంగం చేయటం, వాగ్దానాన్ని లెక్కచేయకపోవటం అని అర్థం. 
ప్రళయదినాన ఇలాంటి వాగ్దాన ద్రోహులందరికి అందరిముందు జెండాలు ఇవ్వబడతాయి. 
అది వారి వాగ్దాన ద్రోహానికి ఒక చిహ్నంగా ఉంటుంది. 
1588. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ తు! లం ul ప _ 10/4 


(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త వీ రక శై రవ! సజు వా 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: | జ్‌ జ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 571 భీమయ్య 


ప్రళయదినాన ప్రతి వాగ్జాన ద్రోహి ఏ J Gx! సహ! ౩ (3 aul ke ue > 
పరుదుల దగ్గర ఒక జెండా ఉంటుంది. be Tae ris mE yy; Ji or ఎప 
అతని (ద్రోహ తీవ్రతను బట్టి అది యా ట్టు tite pl 
'పైకత్తబడి ఉంటుంది. వినండి! జన స్ట 
సామాన్య నాయకునికి చేసిన వాగ్గా 
నంలో ద్రోహానికి ఒడిగట్టినవాడి కన్నా 
పెద్ద వాగ్గానద్రోహి మరొకడు లేడు. 

(ముస్లిం) 

(సహీహ్‌ ముస్లింలోని జివోద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


జనసామాన్యానికి నాయకుడంటే సమకాలీన ప్రభుత్వాధిపతి (ఖలీఫా, రాజు, పాలకుడు) 
లేక అతని ప్రతినిధి అని అర్ధం. అతని వాగ్దానాన్ని భంగపరచటమంటే అతనికి విధేయత 
చూపుతామని చేసిన వాగ్దానాన్ని ప్రమాణాన్ని భంగపరచి అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు 
చేయటం. ఇస్లాం ధర్మం ప్రభుత్వాధికారుల్ని విమర్శించమనీ, ఖుర్‌ఆన్‌ హదీసుల వెలుగులో 
వారిని సంస్కరించమని తాకీదు అయితే చేస్తుంది. దానికోసం. అది “మంచిని ఆజ్ఞాపించు 
చెడుని నివారించు” అనే ప్రతిపాదన కూడా చేస్తుంది. కాని వారి పాప వైఖరిని, దౌర్జన్యాన్ని 
ఆసరాగా చేసుకొని వారికి చేసిన విధేయతా వాగ్దానాన్ని భంగపరిచి వారికి వ్యతిరేకంగా 
తిరుగుబాటు చేయటానికి మాత్రం ఇస్లాం ధర్మం అనుమతించదు. ఎందుకంటే దానిమూలంగా 
దేశంలో అరాచకం, అశాంతి అలజడులు చెలరేగుతాయి. ఫలితంగా పరిస్థితులు చక్కబడక 
పోగా మరింత విషమిస్తాయి. ఖలీఫాలకు, సుల్తానులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుల 
చరిత్రను పరిశీలించినా మనకు దీని ప్రయోజన ప్రాముఖ్యతలు బోధపడతాయి. చరిత్రలో 
ఇప్పటివరకు ఎన్ని తిరుగుబాట్లు జరిగాయో అన్నిట్లోనూ ముస్లిం సమాజానికి లేక ఇస్తాం 
ధర్మానికి విపరీతమైన నష్టమే తప్ప ఎ ప్రయోజనమూ కలగలేదు. 


నేటి ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు 
మొదలగువాటిని ప్రజాస్వామ్యంలో భాగంగా , పైగా ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణంగా భావిస్తారు. 
కాని నిజానికి ఆ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా ప్రయోజనదాయకం కాదు. దానివల్ల 
పరిపాలకుల వైఖరి మారుతుందన్న ఆశ లేదు, దేశానికి, జాతికి కూడా దాని మూలంగా 
ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాని విధ్వంసం మూలంగా ప్రజల ఆస్తులకు, జాతి సంపదకు 
నష్టం కలుగుతుంది. కొన్నికొన్ని సందర్భాల్లో ప్రాణనష్టం కూడా జరుగుతుంది. కనుక ఈ రాజకీయ 
నిరసన ప్రదర్శనలు కూడా షరీఅత్‌ దృష్టిలో కాస్త చర్చించదగినవే. పరిపాలకులకు వ్యతిరేకంగా 


https://teluguislam.net - https://telugudua.net 


హాదీను కిరణాలు -2 572 ర రాగా 
ఈ విధమైన చర్యలకు పాల్పడటాన్ని ఈ హదీసులో తీవ్రంగా గర్హించటం జరిగింది. కనుక 
అధికారంలో ఉన్న పాలకుల సంస్కరణ కోసం “మంచిని ఆజ్ఞాపించి, చెడుని నివారించు' 
అన్న విధిని నిర్వర్తించటం కోసం మనం వేరొక సముచితమైన మార్గాన్ని అవలంబించాలి. 
అందులో విమర్శ స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా సరైన శ్రేయోభిలాషతో, జాతి, దేశ 
ప్రయోజనాల దృష్టితో జరగాలి. అంతేగాని ఈ ధర్నాలు, రాజకీయ సమ్మెలు, రాస్తారోకోలు 
షరీఅత్‌ దృష్టిలోనూ తప్పే. వీటిమూలంగా నష్టమే తప్ప లాభం ఉండదని అనుభవాలు 
హెచ్చరిస్తున్నాయి. 

2) అరబ్బుల్లో వాగ్దాన ద్రోహానికి పాల్పడేవారిని అపఖ్యాతికి, అవమానానికి గురిచేసేం 
దుకు బజార్లలో వారిపేరు మోద జెండాలు నాటే రివాజు ఉండేది. ప్రజలు ఆ పాపాన్ని, దానికి 
పడే శిక్షను అర్థం చేసుకోవటానికి దేవుడు కూడా వారి రివాజు ప్రకారమే వారికి పరలోకంలో 
విధించబడనున్న శిక్ష గురించి వివరించాడు. 


1589. దేవుడు ఈ విధంగా అన్నా 
డంటూ దైవప్రవక్త (సల్లం) ప్రవచించా 
రని హజ్రత్‌ అబూ హురైరా (రజి) 


Al C05 పస లకీ bes - 104 
వోటు al 6 :0 మోక రని! ల 2 


తెలియజేశారు: ఒకడు నా పేరు మోద 
వాగ్దానం చేసి మోసం చేసినవాడు. 
మరొకడు, స్వేచ్భాపరుణ్ణి అమ్మి ఆ 
డబ్బు తిన్నవాడు. ఇంకొకడు, ఒక 
మనిషిని కూలికి పెట్టుకొని అతనితో 
బాగా పని చేయించుకుని కూలి ఇవ్వ 
కుండా ఎగవేసినవాడు. ఈ ముగ్గురితో 
ప్రళయదినాన నేను స్వయంగా గొడవ 
పడతాను. (బుఖారీ) 


Ces hed MC ర శర? 
wr” 2 GY Lye Mr a a 
డా క > గ లాం శ స 
ఆ తమి GFE hel రాటు! ‘53 

gst ely Gel lay 


(సహీహ్‌ బుఖారీలోని లావాదేవీల ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


278వ అధ్యాయం 


ర్య 1 ను ప్ర! ద్ర 


573 


CANE, 


అపో 


సు! పాష = TVA 


కానుకలు వగైరా ఇచ్చి తర్వాత దెప్పి పొడవరాదు 


దివ్యఖుర్‌అన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 


“విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు దెప్పిపొడిచి, 
గ్రహీత మనసును గొయపరచి మో దాన 
ధర్మాలను వృధా చేసుకోకండి.” (బఖర: 264) 
“అల్లాహ్‌ మార్గంలో తమ ధనాన్ని వ్యయం చేసి, 
ఆ తర్వాత తమ దాతృత్వాన్ని మాటిమాటికీ 
చాటుతూ, గ్రహీతల మనస్సును గాయపరచని 
వారి...” (బఖర: 262) 


1590. హజ్రత్‌ అబూజర్ర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 
ధించారు: (ప్రళయదినాన దేవుడు 
ముగ్గురు వ్యక్తుల్ని పలకరించడు. 
వారిని (కారుణ్య దృష్టితో) చూడడు. 
ఆఖరికి వారిని పరిశుద్భుల్ని కూడా 
చేయడు. పైగా వారి కోసం బాధా 
కరమైన శిక్ష కాచుకొని ఉంటుంది. 


దైవప్రవక్త (సల్లం) ఈ మాటలే మూడు 
సార్లు అన్నారు. అది విని అబూజర్ర 
(రజి) “అలాంటివారు ఓటమిని చవి 
చూస్తారు. నాశనమయిపోతారు. 
దైవప్రవక్తా! అసలు ఎవరు వారు?” 
అని అడిగారు. అందుకాయన 
బదులిస్తూ, “అంగవస్రాన్ని గిలకల 


St AIG ఏ : JW dl 06 
శ త్‌ శ. సమా టర స 
ర్వ! Iw 06 I :ప్పపి!) 


sfc rom 


TAGE శ Pa 
Losses (ys త a 


Ar 


OW i కతత WUE 


త్‌ో 


హత A ర్థర వస gl బం 104 
ఉష 9 కయ ౮6 శక వీ! రం 
ERT చ యస్తు way 
HS 00] గ! కూ గాల 
చీ రథ gl తి ప్ల వ త్వయా 
Ju Cal Does కట య ye 
EADIE యు!) sp 
సేం తోం అ తు BI పమిట 
3311 dyna! ఆత్త 601] ౮ ఫీ 
దన! ఫ్ర రమప 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 574 Gas HAD 


కన్నా క్రిందికి వ్రేలాడదీసేవాడు, ఉప 
కారం చేసి దెప్పిపాడిచేవాడు, అబద్ధపు 
ఒట్లతో తన సరుకును అమ్ముకునే 
వాడు” అని చెప్పారు. (ముస్లిం, 


ముస్లింలోని వేరొక ఉల్పేఖనంలో “తన 
లుంగీని క్రిందికి వ్రేలాడదీసేవాడు" 
అని ఉంది. అంటే తన షరాయి, 
పైజామా లాంటి బట్టల్ని గర్వం కొద్ది 
క్రిందికి వ్రేలాడదీసేవాడు అని అర్థం. 


(సహీహ్‌ ముస్టింలోని ఈమాన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1) దీనిద్వారా తెలిసేదేమంటే షరాయి, పైజామా, ప్యాంటు, లుంగీ తదితర బట్టల్ని 
కాలి గిలకల కన్నా క్రిందికి వ్రేలాడదీయటం నిషిద్ధం. ఈ ఆదేశం కేవలం పురుషులకు మాత్రమే 
పరిమితం. ఇందుకు విరుద్ధంగా స్రీలు కాలి గిలకలు, పైగా పాదాల వరకూ వస్త్రాన్ని కప్పి 
ఉంచటం అవసరం. 2) అబద్ధపు ఒట్టు వేయటం ముమ్మాటికీ నిషిద్ధమే. కాని కొనుగోలుదారుణ్ణి. 
మోసగించి తన సరుకు అమ్ముకునే దురుద్దేశ్యంతో అబద్ధపు ఒట్టు వేయటం ఇంకా పెద్ద 
నేరం. ఎందుకంటే ఇందులో రెండు నేరాలు కలిసి ఉన్నాయి. ఒకటి అబద్ధపు ఒట్టు. రెండోది 
మోసం. 


https://teluguislam.net - https://telugudua.net 


_ వాదీను కిరణాలు -2 


279వ అధ్యాయం 


575 


SG IE IEG V4 
గర్వ ప్రదర్శన, గ చేయరాదు 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 
“మిరు మో పవిత్రతను గురించి గొప్పలు 
చెప్పుకోకండి.” (నజ్బ్‌:23) 


“అసలు నిందార్తులు ఇతరులకు అన్యాయం 
చేసేవారే. భూమిపై అన్యాయంగా దౌర్జన్యాలు 
చేసేవారే. వారి కోసం వ్యధాభరితమైన శిక్ష 
కాచుకొని ఉంటుంది.” (మారా:42) 


1591. హజ్రత్‌ ఇయాజ్‌ బిన్‌ హిమార్‌ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
మోరు అణకువతో ఉండాలని దేవుడు 
నాకు వహీ ద్వారా ఆదేశించాడు. ఆ 
విధంగా చివరకు మోలో ఎవరూ ఎవరి 
మోదా దౌర్జన్యం చేయరాదు. ఒకరి 
మోద బడాయి చెప్పుకోరాదు. (ముస్లిం, 


'బగ్‌యున్‌' అంటే దౌర్జన్యం, చేయి 
చేసుకోవటం అని భాషావేత్తలు 
అభిప్రాయపడ్డారు. (అది ఈ హదీసులో 
వారించబడింది) 


గిత్త ఖై య త! లం 
క తానే శ్ర మీ ప 
ఆర పన్‌ ఖత ర షి టట్‌ 
pen) దుఖ ls ym, SN త పత్తు 
LY త్య రా 


క భణ వ. 


నా ర W i 
(ea rr Sl bl gy 
pel El క 
ము! pl ౮6 
పటి! 


a] | 


(సహీహ్‌ ముస్తింలోని జన్సత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
దేవుడు ఎవరికయినా సిరిన 


౦పదలు, ఆస్తీఅంతస్తులు, అందచందాలు లేక 


విద్యావిశిష్టతలు ప్రసాదించాడంటే అది వారి మోద దైవానుగ్రహం, దైవోపకారం. అందుకు 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


576 


Salah, 


వారు దైవాజ్ఞకు అనుగుణంగా అణకువ భావాన్ని, వినవ్రుతా వైఖరిని అవలంబించి దైవానికి 
కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆయన ప్రసాదించిన ఆ వరాలతో ఇతరులకు ప్రయోజనం 
చేకూర్చాలి. అంతేగాని గర్వాన్ని ప్రదర్శించి దేవునిపట్ల కృతఘ్నతకు, ప్రజలమోద దౌర్జన్యానికి 


పాల్పడకూడదు. 


1592. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఎ మనిషి 
అయినా “ప్రజలు నాశనమయ్యారు 
అని అంటే అతను వారిలో అందరి 


కన్నా ఎక్కువగా నాశనమయిన 
వాడన్నమాట. (ముస్లీం) 


ఇమామ్‌ నవవి (రహ్మలై) ఇలా అంటు 
న్నారు: “అహ్‌లకుహువ్‌' అనేది 
- సుప్రసిద్ధ ఉల్లేఖనం. అయితే ఈ పదం 
“అహ్‌లకహుమ్‌ ' అని కూడా ఉల్లెఖిం 
చబడింది. (మొదటి అభిప్రాయమే 
సరైనది, సముచితమైనది). తనను 
తాను మంచివానిగా భావించుకుంటూ 
మిగతావారిని అల్పులుగా తలపోసి, 
వారికంటే తాను గొప్పవాణ్బని భావించే 
వాడు “ప్రజలు నాశనమయిపోయారు" 
అని అనకూడదు. అలా అనటం 
నిషిద్ధం. కాని ఒక మనిషి ప్రజల్లో 
ధార్మిక చింతన క్షీణించిందని తనకు 
అనిపించినప్పుడు వారి గురించి 
చింతిస్తూ ధార్మిక పౌరుషంతో ఆ 
మాటలు అంటే మాత్రం అందులో 
తప్పులేదు. పండితులు ఈ హదీసును 
ఇలాగే వ్యాఖ్యానించారు. ఈ విధంగా 


రైతు పట్ట లీ ప్ర ఎ 1041 
JG lp రత పోత! రయి Sas 
sly Gui టి! ప ప. 
టమ ప్పి! పప! షై జ 
ట్రే! (మై ఉడి తరు (ఆరు! గై? 
(య్య మాటి ae <b రె ప 
pl! ja AIG pee ew; Ru 
ట్రాప్‌ te లాలీ! ss WG ia uf; 
SE ele UIs; pe Fl ఛో 
Ms Be Jy col 
cI! న. ప్రమ 6. 
ధు; కయవి ల్లా! పాతం 
అయ టా ఉహు! Wy Oly 
6h 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 ౨77 


వ్యాఖ్యానించినవారిలో ఇమామ్‌ 
మాలిక్‌ బిన్‌ అనస్‌, ఇమామ్‌ ఖత్తాబీ, 
ఇమామ్‌ హుమైదీ మరియు ఇంకా 
ఇతర సుప్రసిద్ధ పండితులున్నారు. దీని 
గురించి నేను “కితాబుల్‌ అజ్‌కార్‌ లో 
వివరించి ఉన్నాను. 


(సహీహ్‌ మున్లింలోని బిర్ర, సిలా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో కూడా తమల్ని తాము మంచివారుగా, ఇతరుల్ని చెడ్డవారుగా 
భావించటాన్ని గర్హించటం జరిగింది. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 578 CEI; 


280వ అధ్యాయం కః 


రప తపాల! ఆల్లాల్‌ దడ 1A: 
ఆ సమ స లే హత తత పయి! 
తో గ ఖ్‌ ప తా | 
య > స! త్త హయ గ! టు! 
ముస్తింలు పరస్పరం మూడురోజులకు మించి 
మాట్లాడుకోకుండా ఉండటం నిషిద్ధం. అయితే ధర్మంలో 


కొత్తపోకడలు సృష్టించేవారితో లేక బహిరంగంగా 
పాపాలు చేసేవారితో తెగత్రెంపులు చేసుకోవచ్చు 


దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: భ్‌ వక డు > Jw dl Ju 


ల న్‌ నలో 
“విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు, కనుక  .(1* lol] శస what 
మో సోదరుల మధ్య సంబంధాలను సంస్క 
రించండి.” (హుజురాత్‌:10, 


శీల పోలో 


జ్‌ త WG సుఖ య 0G, 


LY వులు!) శర్రమస 
“పాపకార్యాలలో, అత్యాచారాలలో ఎవరితోనూ 
సహకరించకండి.” (మాయిద: 2) 


ముఖ్యాంశాలు 


1) గొడవ పడటం, సంబంధాలు తెంచుకొని ఉండటం సౌభ్రాతృత్వ విధానానికి విరుద్ధం. 
అందుకే పరస్పరం గొడవపడ్డ ముస్లింల మధ్య సంధి కుదుర్చమని ముపస్టింలను ఆదేశించటం 
జరిగింది. అప్పుడే విశ్వాసుల సౌభ్రాతృత్వం భాసిల్లుతుంది. 

2) షరీఅత్‌ పరమైన కారణమేదీ లేకుండా మాట్లాడుకోకుండా ఎడమొహం, పెడ 
మొహంతో ఉండటం పాపం, అన్యాయం. కనుక దాన్ని ప్రోత్సహించటం కూడా పాపమే. 


ఇస్తాం దాన్ని కూడా నివారించింది. పైగా ఇలాంటి సందర్భాల్లో వారి మధ్య సంధి కుదర్చటం 
తప్పనిసరి అని అంటుంది. 


1593. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం ప! a రబ! రు - oY 

ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో (| గ్ర చ 4 రక 06 1:05 
ధించారు: మోరు పరస్పరం సంబం 
ధాలు తెంచుకోకండి. ఎడమొహం, 
పెడమొహంతో ఉండకండి. పరస్పరం 


3 - mies ne 2 
6 PURE YW Y3 ly Ya 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 579 రా కలా 


ద్వేషించుకోకండి. అసూయ చెంద పర్యా st a ty Yj 
కండి. దైవదాసులారా! పరస్పరం అన్న శ్‌ ees cae రీ! గప Jai 
దమ్ములుగా ఉండండి. ఒక ముస్లిం als tes ము 6న 
తోటి (ముస్లిం) సోదరునితో మూడు 
రోజులకు మించి మాట్లాడకుండా 
ఉండరాదు. (బుఖారీ-ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీలోని అదబ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని బిర్ర్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

'హిజ్‌రాన్‌' అంటే సంబంధాలు త్రెంచుకొని పరస్పరం మాట్లాడుకోకుండా ఉండటం. 
పై హదీసులో పేర్కొనబడిన పనులన్నీ సౌభ్రాతృత్వానికి విరుద్ధమైనవి కనుక వాటిని వారించటం 
జరిగింది. దీనికి భిన్నంగా ఇస్తామోయ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పమని మున్లింలకు 
ఆదేశించబడింది. 
1594. హజ్రత్‌ అబూ అయ్యూబ్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: ఒక ముస్లిం తోటి వీల [ స జ. ee 
(ముస్లిం) సోదరునితో మూడు రాత్రు. 9౫ ఫో త్ర ఏ eg తే యవి 
లకు మించి సంబంధాలు త్రెంచుకొని 011వ తడు [యన లత లం 
ఉండటం, పరస్పరం ఎదురుపడి.  .భూ తు (దుక ig gli uk; 
నప్పుడు ఎడమొహం పెడమొహంతో 
ఉండటం ధర్మసమ్మతం కాదు. వారి 
ద్దరిలో ముందుగా సలాం చేసేవాడే 
ఉత్తముడు. (బుఖారీ-మున్లిం, 


(సహీవా బుఖారీలోని అదబ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని బిర్ర్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఇస్లాం ఒక సహజ ధర్మం. అందుకే సహజ విషయాల్లో, వ్యవహారాల్లో అందులో 
అనుకూలం మేరకు సౌకర్యం ఉంచబడింది. ఇద్దరు ముస్లింల మధ్య ఎ కారణంగానయినా 
గొడవ జరిగితే సహజంగానే వారి మనసుల్లో తమ ప్రత్యర్థి పట్ల సంకుచితత్వం, అక్కసు 
మాలిన్యం చేరుకుంటుంది. దాని మూలంగా వారు పరస్సరం కలుసుకొని మాట్లాడుకోలేరు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


380 ర రాగ 


ఇస్తామోయ షరీఅతు ఈ సహజమైన సంకుచితత్వాన్ని అంగీకరించి మూడురోజుల వరకు 
ప్రత్యర్థులు మాట్లాడుకోకుండా ఉండటానికి అనుమతినిచ్చింది. అయితే ఎక్కువ రోజుల వరకు 
సంబంధాలు త్రెంచుకొని ఉంటే అది తీవ్ర విద్వేషానికి, శత్రుత్వానికి దారితీస్తుంది. దానిమూలంగా 
సమాజంలో మరింత అల్లకల్లోలం వ్యాపిస్తుంది. బంధువుల మధ్య అంతరాల అగాధాలు 
పెరిగిపోతాయి. స్నేహ సంబంధాలు పాడయిపోతాయి. 


2) ముందుగా సలాం చేయటంలోని ప్రాముఖ్యతను వివరించి సంబంధాలను 
పునరుద్ధరించుకోవటానికి ఒక సులభమైన మార్గాన్ని సూచించడం జరిగింది. ఎందుకంటే 
సలాం చేయటం మూలంగా (పేమ పెరుగుతుంది. సంభాషణ మొదలవుతుంది. 


1595. హజ్రత్‌ అబూహురైరా (రజి) 


కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 


విధంగా ప్రవచించారు: ప్రతి సోమ, 
గురువారాల్లో కర్మలు ప్రవేశపెట్ట 
బడతాయి. ఆ రోజు అల్లాహ్‌కు ఎవరినీ 
సహవర్తులుగా నిలబెట్టని ప్రతి ఒక్కణ్ణీ 
అల్లాహి క్షమిస్తాడు. కాని తనకూ తన 
తోటి (ముస్లిం) సోదరునికి మధ్య 
శత్రుత్వమున్న వాణి మాత్రం క్షమిం 
చడు. అతడి గురించి ఇలా అనటం 
జరుగుతుంది: “వీరిద్దరూ సంధి కుదు 
ర్చుకునే దాకా గడువు ఇవ్వండి. 


ముఖ్యాంశాలు 


1 5 వట లీ 683 - 1049 


os Ed D5 06 06 1 
ee చో 


ar 
ఆ వటం A 


గ్‌! రు స్‌ ow టు el 
లా ily) Uli FS yin IS 


షరీఅత్‌ పరమైన కారణంలేని పరస్పర శత్రుత్వం దేవుని క్షమాభిక్ష లభించకుండా 


1596. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
జాబిర్‌ (రజి) తెలియజేశారు: అరబ్బు 
ద్వీపంలోని నమాజీలు ఇక తనను 


య! స్టా gr లిం = 10% 
నర ప. మా. క 
టు నయ్‌ రి! ప్రల ట్‌ ols 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 581 SUID 


ఆరాధించరని షైతాన్‌ నిరాశ చెందాడు. “ట్ర ఎకు! తము ల్లా! ప్ల p> 
అయితే వారిమధ్య గొడవలు సృష్టిం స్‌ Sy: లజ pm 13) 
చటంలో మాత్రం అతను (విజయం Cbs et 
సాధిస్తాడు సుమా!) (ముస్తిం) 
“తహ్‌రీష్‌ అంటే గొడవలు సృష్టిం 
చటం, మనసుల్ని మార్చటం, సంబం 
ధాలను తెంచటం. 

(సహీహ్‌ ముస్తింలోని సిఫతుల్‌ ఖియామతి వల్‌ జన్నతి వన్నార్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

1) ముహమ్మద్‌ (సల్లం) నిజంగా దైవప్రవక్త (సల్లం) అని చెప్పటానికి ఈ హదీసు 
ప్రబల నిదర్శనం. ముస్లింలు పరస్పరం గొడవ పడి సంబంధాలు త్రెంచుకుంటారనీ, ఇదంతా 


షైతాన్‌ యొక్క కుచేష్టల మూలంగా, వాడి దుష్టటప్రేరపణల మూలంగానే జరుగుతుందని 
ఆయనెప్పుడో చెప్పారు. ఆ భవిష్యవాణి నిజమని రుజువయింది. 


2) పై హదీసులో నమాజీలంటే ముస్టింలని భావం. 


1597. హజ్రత్‌ అబూ హురైరా (రజి) "il oy రో | ప _\oQV 
కథనం ప్రకారం దైవప్రవక్త య ఈ సు వష al రడ 06 06 
విధంగా ప్రవచించారు: ఎ మునిం ,.:; 3 sh sag ae fh Us 
కూడా తోటి (ముస్లిం) సోదరుని మొద “౨” 65: న 
కోపంతో మూడు రోజులకు మించి “న లన చాడు యే రక నన 
అతనితో మాట్లాడకుండా ఉండరాదు. కతాన పడి లం పటు పటల 8155 
మూడురోజులకు మించి మాట్లాడ Tt 
కుండా ఉన్న స్థితిలో చనిపోతే అతను 
నరకానికి వెళ్తాడు. (అబూదావూద్‌. 
దీనిని బుఖారీ షరతులను అనుస 
రించి ఉన్న “సనదు' ఆధారంగా వెలికి 
తీశారు) 

(సుననె అబూదావూద్‌లోని అదబ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

తాను చేసిన పాపానికి శిక్షగా అతను నరకానికి వెళ్తాడు. ఆ శిక్షననుభవించిన తర్వాత 


https://teluguislam.net - https://telugudua.net 


 వాదీను కిరణాలు -2 


అతన్ని నరకం నుండి బయటికి తీసి స్వర్గానికి పం 


582 


రు కాలా 


౦పటం జరుగుతుంది. ఎందుకంటే శాశ్వతంగా 


నరకంలో ఉండేది కేవలం దైవతిరస్కారులు మాత్రమే. 'కనుక ముస్లిం అయినవాడు ఏం 
చేసినా అతను శిక్షగా కూడా నరకానికి వెళ్ళడని భావించటం తప్పు. 


1598. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
చెబుతుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూ ఖిరాష్‌ హద్‌రద్‌ బిన్‌ అబూ 
హద్‌రద్‌ అస్లమి- కొందరి అభిప్రాయం 
ప్రకారం సులమీ సహాబీ (రజి) ఇలా 
తెలియజేశారు: తన సోదరునితో ఒక 
సంవత్సరం పాటు తెగత్రెంపులు 
చేసుకొని ఉంటే తను అతన్ని ఖూనీ 
చేసినట్లే లెక్క. (అబూదావూద్‌ దీనిని 


దృఢమైన ఆధారాలతో వెలికితీశారు.) 


gi య tise లీ ప్రమ. 1044 
తే. లేడ en 334 శో 
పక రవ టంటే 
a ర 
ర Seb వ్య! ల! ol) ts 


(సుననె అబూదావూద్‌లోని అదబ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


సంబంధాల తెగత్రెంపుల మూలంగా ఎదుటి ముస్లిం తీవ్రమైన మనోవ్యధకు 
గురవుతాడు. ఆ విధంగా ఒక ముస్లింని తీవమనోవ్యధకు గురిచేయటం కూడా ఖూనీ 
చేయటంతో సమానమని ఈ హదీసులో చెప్పబడింది. 


1599. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఒక విశ్వాసి 
తోటి విశ్వాసితో మూడురోజులకు 
మించి సంబంధం లేకుండా ఉండ 
రాదు. ఒకవేళ అదే స్థితిలో మూడు 
రోజులు గడిచిపోతే ఆ తర్వాత అతన్ని 
కలుసుకొని అతనికి సలాం చేయాలి. 
అతను గనక ఆ సలాంకు ప్రతి సలాం 
చేస్తే ఇద్దరికీ పుణ్యం లభిస్తుంది. 


bl Css పతి gl ప్రపం 1048 

J లేత శక్త శ రయ ర! మమ వా 
dp త్రి క టి పట శ్ర! రాశీ 
చును. శమ యక్‌ బ్ర తర 
yh తయ! ఎప్‌ పయి! మై వ తీత 


https://teluguislam.net - https://telugudua.net 


CSA. 
హదీసు కిరణాలు-2 583 Slack, 


Ca) 


ఒకవేళ అతను (తన క్రోధాన్ని అలాగే: Wyle వ a ల్‌ | 
కొనసాగిస్తూ) ప్రతి సలాం చేయకపోతే. 1 అపల! ప పి! బ్ర ప్ల 
అతను పాపాత్ముడౌతాడు. సలాం || ఏ ఆల ప్రా Sak Slo af 
చేసినవాడు మాత్రం తెగతెంపుల క ర 
పాపం నుండి బతికిపోతాడు. అబూ Ee . క్‌ 
దావూద్‌ దీనిని ప్రామాణికమైన అధారా వ 
లతో వెలికితీసిన తర్వాత, 'దేవుని కోసం ' 
సంబంధాలను తెగతెంపులు చేసు 
కుంటే మాత్రం అందులో తప్పులేదు' 
అని అన్నారు. 

(సుననె అబూదావూద్‌లోని అదబ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1) సంబంధాల తెగత్రెంపులనేవి కేవలం అల్లాహ్‌ కోసం మాత్రమే జరగాలి. ఉదాహరణకు 
ఒకతను ధర్మంలో కొత్తపోకడలు (బిద్‌అతలు) సృష్టిస్తున్నాడు లేక బహిరంగంగా పాపాలకు 
పాల్పడుతున్నాడు. ఎంతచెప్పినా తన బిద్‌అత్‌లను, పాపవైఖరిని విడనాడటం లేదనుకోండి 
అలాంటి వ్యక్తితో కేవలం అల్లాహ్‌ కోసం మాట్లాడకుండా ఉండటం, అతనితో తెగత్రెంపులు 
చేసుకోవటం ధర్మసమ్మతమే. పైగా అభిలషణీయం కూడాను. ఎందుకంటే దానిద్వారా అతను 
గుణపాఠం నేర్చుకొని తన తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు. అంతేగాని ప్రాపంచికపు పొరపొచ్చాల 
మూలంగా మూడు రోజులకు మించి సంబంధం లేకుండా ఉండటం ధర్మసమ్మతం కాదు. , 


2) మూడు రోజుల తర్వాత ముందుగా ప్రత్యర్థికి సలాం చెప్పినవాడు ఉత్తముడు. 
ఒకవేళ ఆ రెండో వ్యక్తి సలాంకు జవాబు చెప్పకుండా హృదయంలో ఉన్న శత్రుత్వాన్ని ఇంకా 
పెంచుకున్నాడనుకోండి, అప్పుడతను పాపాత్ముడౌతాడు. సలాం చేసిన వ్యక్తి మాత్రం ఆ పాపం 
నుండి బతికిపోతాడు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 ౨84 eID 


281 వ అధ్యాయం 
gl gE gl దా YA! 
3 హయ స ట్ర] 4 తటి! తనే 
ళు a య ff ass క, గ 
ష్‌ ప్త రయ ల్‌ పమ sy UG UG 4s డో? 
మూడో వ్యక్తి అనుమతి లేకుండా ఇద్దరు వ్యక్తులు రహస్య 
విషయాలు మాట్లాడుకోరాదు. అయితే అవసర పరిస్థితుల్లో 
మాత్రం ఈ విధంగా మూడోన్యక్తికి వినపడకుండా రహస్యాలు 
చెప్పుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు మూడోవ్యక్తికి అర్ధంకాని 
భాషలో మాట్లాడుకోవటం కూడా ఈ భావంలోకి వస్తుంది 
దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: హి తపో ద్య టప FE 
“రహస్యమంతనాలు జరపటం షైతాన్‌ చేష్ట,” | [ \ పేంటీ!) శమము! 
(ముజాదలహ్‌ : 10) క్ష॥ 


ముఖ్యాంశాలు 
కొంతమంది కలిసి ఉన్నప్పుడుగాని ప్రయాణంలో ఉన్నప్పుడుగాని ఇతరులందరినీ 

వదలిపెట్టి కేవలం ఇద్దరే ఇద్దరు ఒక ప్రక్కకు వెళ్ళి గుసగుసలాడుకోవటం, రహస్యాలు 

చెప్పుకోవటాన్ని అరబీలో 'నజ్‌వా' అని అంటారు. ఇలా చేయరాదు. దీనివల్ల ఇతరుల మనసుకు 

బాధ కలగవచ్చు. వారిలో దురనుమానాలు రేకెత్తవచ్చు. 

1600. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం, 


ల gens 
త 1318 :06 శ్లో | das dl Cis 


ఇలా ప్రబోధించారు: ముగ్గురు 4... క 9.4 వ కష 
గ్ర ద! ui హయ పంటి 

ఒకచోట ఉన్నప్పుడు మూడోవ్యక్తిని ర్వ రట! ఆ ఓ 

వదలిపెట్టి మిగతా ఇద్దరూ రహస్యాలు లను ల 


మాట్లాడుకోరాదు. (బుఖారీ-ముస్లిం) 


ఈ హదీసుని అబూదావూద్‌ కూడా 
పేర్కొన్నారు. అందులో అబూ సాలిహ్‌ 
(ఉల్లఖకుడు) అదనంగా ఇలా అన్న 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ట్టుంది: నేను ఇబ్నె ఉమర్‌ (రజి)గారిని 
“మరి నలుగురు ఉంటేనో?” అని 
అడిగాను. అందుకాయన “అలా 
గయితే ఫర్వాలేదు” అని అన్నారు. 


మాలిక్‌ దీనిని అబ్దుల్లాహ్‌ బిన్‌ దీనార్‌ 
నుండి గ్రహించి తన గ్రంథం 
“'ముఅత్తా'లో పేర్కొన్నారు. అందులో 
అబ్బుల్హాహ్‌ బిన్‌ దీనార్‌ ఇలా అంటు 
న్నారు: ఇబ్నె ఉమర్‌, నెను ఇద్దరం 
ఖాలిద్‌ బిన్‌ ఉభ్‌బా ఇంటి దగ్గర 
ఉన్నాం. ఆయనిల్లు బజార్లో ఉంది. 
అంతలో ఒకతను వచ్చాడు. అతను 
ఇబ్నె ఉమర్‌తో ఏదో రహస్య విషయం 
మాట్లాడాలనుకుంటున్నాడు. ఇబ్నె 
ఉమర్‌ వెంట నేను తప్ప మరెవరూ 
లేరు. అప్పుడు ఇబ్నె ఉమర్‌ ఇంకో 
వ్యక్తిని పిలిచారు. అతనితో కలిపి మేం 
నలుగురం అయ్యాం. ఆ తర్వాత 
ఆయన నన్నూ, ఆ పిలవబడిన వ్యక్తినీ 
కాస్త వెనక్కి వెళ్ళమని చెప్తూ, “(ఎమో 
అనుకోకండి) ఒకణ్ణి ఒంటరిగా వదిలేసి 
మిగతా ఇద్దరు రహస్యాలు మాట్లాడు 
కోరాదని దైవప్రవక్త (సల్లం) చెబు 
తుండగా నేను విన్నాను. (అందుకే 
ఇలా చేయవలసి వచ్చింది)” అని 


అన్నారు. 


45. 


(సహీహ్‌ బుఖారీలోని ఇస్తీజాన్‌ ప్రకరణం - స 


ముఖ్యాంశాలు 


585 


రా కార 


i OG 5153 ఏ1 =| 1303 
‘JG (సాం: Fe yi gi 
dbz లో మేం ly ప్రయ న 
ర 81 ఊస్‌ :06 ఎటు oi Alle be 
FA yds yt 5 
(భ్లూడ్ర Yen J సు «Gy! 
nes a Sl Fe ఆ 055 
gy, 04 షు ద ఆ కటు pon 
gs ఎడు! ES gd JW; 
రస్‌ పకట రయ దయను బకత 
os ol si సః 


సహీహ్‌ ముస్టింలోని సలాం ప్రకరణం) 


ఈ హదీసులో కొన్ని సభా మర్యాదలు వివరించబడ్డాయి. ఇబ్నె ఉమర్‌ (రజి) తనతో 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 586 Cali: 


ఒంటరిగా మాట్లాడదలచుకున్న వ్యక్తి మాటలు వినటం కోసం తమ దగ్గరకు నాల్లో వ్యక్తిని 
పిలిచారు. ఆ తర్వాత తమ రహస్య విషయం ఆ మిగతా ఇద్దరికి వినపడకుండా ఉండటం 
కోసం వారిని కాస్త వెనక్కి వెళ్ళమన్నారు. దీనిద్వారా తెలి సీదేమంటే ఒకరికంటే ఎక్కువమంది 
సమక్షంలో ఇద్దరు వ్యక్తులు వేరుగా రహస్య విషయాలు మాట్లాడుకోవచ్చు. అయితే నలుగురు 
ఒకచోట ఉన్నప్పుడు ఒకడ్ని ఒంటరిగా వదిలేసి మిగతా ముగ్గురు రహస్యాలు మాట్లాడుకోవటం 
కూడా తగదు. ఇంకో విషయమేమిటంటే ధర్మ సమ్మతమైన విషయాలే రహస్యంగా 
మాట్లాడుకోవచ్చుగాని అధర్మ విషయాలు మాట్లాడుకోరాదు. ఆ సమయంలో మూడో వ్యక్తి 
ఉన్నా లేకపోయినా సరే. దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: “ఓ విశ్వాసులారా! మీరు గనక 
పరస్పరం రహస్య విషయాలు మాట్లాడుకుంటే,. పాపమూ, దౌర్జన్యమూ దైవప్రవక్త (సల్లం) 
పట్ల అవిధేయతలకూ సంబంధించిన విషయాలు కాకుండా సత్యానికీ, దైవభీతికీ సంబంధించిన 
విషయాలు మాట్లాడుకోండి.” (అల్‌ ముజాదలహ్‌) 


1601. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) *। రు 39 త్రో రాత న. 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) య 1312 రత స్త! కం. క్ర 
ఇలా ప్రబోధించారు: మోరు ముగ్గురు 
న్నప్పుడు మూడోవాడ్ని వదలిపెట్టి 
a ఇద్దరు క క A yah పం యేం ra 
మాట్లాడుకోకండి. ఈ వైఖరివల్ల ఆ అం తదు కనుమ 
మూడో వ్యక్తికి బాధ కలగవచ్చు. 
అయితే మోరు మరికొందరితో కలిసి 
పోతే అప్పుడు ఫర్వాలేదు. 

(బుఖారీ-మున్లిం, 


పాలైన! లువ oli - ప ప 


(సహీహ్‌ బుఖారీలోని ఇస్తీజాన్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని సలామ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఆ విధంగా రహస్య మంతనాలు జరుపుకోరాదని చెప్పటానికి కారణమేమిటో ఈ 
హదీసులో వివరించబడింది. ఆ వైఖరి వల్ల మూడోవ్యక్తికి బాధ కలుగుతుంది. ఒక విశ్వాసిని 
బాధపెట్టటం చాలా పెద్దపాపం. ఆ విధంగా చూస్తే ఇలాంటి రహస్య మంతనాలు దాదాపు 
నిషిద్ధ విషయాల క్రిందికి వస్తాయి. ఒకవేళ ఆ ముగ్గురు గనక మరికొందరితో కలిసిపోతే 
అప్పుడు ఆ ఇద్దరు తమకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. 


ఆజా ననన ప్రి OO -— 


https://teluguislam.net - https://telugudua.net 


587 


రహ కూరా 


హదీను కిరణాలు -2 టూ 


282వ అధ్యాయం 


శ 


యు! లలన ప్ర లము! LC 41 
వు ds dale శ్రర 
- ఎప! టే జర sf ies 
షరీఅత్‌ పరమైన కారణం లేకుండా లేక సంస్కారం నేర్పటానికి 
మించి బానిసను, పశువును, భార్యను, పిల్లల్ని శిక్షించరాదు 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 


“తల్లిదండ్రుల యెడల సద్భావంతో మెలగండి. 
బంధువులూ, అనాధలూ, నిరుపేదల పట్ల 
మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న 
బంధువులు, అపరిచితులయిన పొరుగువారు, 
ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ 
ఆధీనంలో ఉన్న దాసదాసీజనం పట్ల ఉదార 
బుద్ధితో వ్యవహరించండి. గర్వాతిశయంతో 
కన్నూమిన్నూ కాననివారు, తమ గొప్పదనం 
గురించి విర్రవీగేవారు అంటే అల్లాహ్‌ ఇష్ట 
పడడు అని గట్టిగా నమ్మండి.” (నిసా : 36) 


ముఖ్యాంశాలు 


డ్రడవ్ని FW yw త! 0౪ 
AAG SIG భ్రమర SA అ 
soi GAG తయ! తు. 
స్‌ు య! lt 
రకత కరక కడ డడ వహ ష్న 
క | 


పైన పేర్కొనబడిన వారందరిపట్ల ఉత్తమంగా వ్యవహరించాలని ఈ ఆయతులో ఆదేశిం 


చటం జరిగింది. అంటే వారి పట్ల ఉత్తమ వ్యవహారానికి విరుద్ధమైన ధోరణి కనబరచ 
రాదన్నమాట. ఒకవేళ తమ ఆధీనంలోవున్న వారిని శిక్షించవలసి వస్తే లేక సంస్కారం నేర్పటం 
కోసం వారిని కొట్టవలసి వస్తే అవసరానికి మించి కొట్టకూడదు. ఎందుకంటే అది కూడా 
ఉత్తమ వ్యవహారానికి విరుద్ధమే. 

1602. హజత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఒక స్ర్త్రీ ఓ పెల్లి 
మూలంగా శిక్షకు గురైంది. ఆమె ఆ 
పిల్లిని చనిపోయేవరకూ కట్టిపడేసింది. 


Al Gs Fe gil gb3 - VY 
రసలు :06 హోత రేస ర! ఢమ 
తో సద ఆ సం స 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


దానిమూలంగానే ఆమె నరకానికి 
వెళ్ళింది. ఆమె ఆ పిల్లిని కట్టిపడేసి 
దానికి అన్నపానీయాలు పెట్టలేదు. 
నేలమోది క్రిమికీటకాలు తినేందుకు 
కూడా దాన్ని స్వేచ్చగా వదిలేయలేదు. 

(బుఖారీ-ముస్థీం) 


“ఖషాషుల్‌ అర్జ్‌' అంటే హాని కలిగించే 
పురుగులు, కీటకాలు అని అర్థం, 


588 


ర కారా 

J G5 క్‌ J; Gi Gas 
రకపు. టం ప్రమ టం! టయ ప్రి 
రాయ 6 పేజా] లతల! ఆః (G2! 


Cala యో వ క్రై]! rarer) 
Gl ij 


(సహీహ్‌ బుఖారీలోని అంబియా ప్రకరణం చివర్లో - సహీహ్‌ ముస్తింలోని సలాం 


ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1) జంతువుల పట్ల కూడా మృదువుగా, ఉత్తమంగా వ్యవహరించటం అవసరమనీ, 
వాటి పట్ల కఠినంగా వ్యవహరించటం నిషిద్ధమని ఈ హదీసు నొక్కి చెబుతోంది. 


2) పశుపక్ష్యాదుల్ని పంజరాల్లో, బోనుల్లో బంధించి ఉంచటం ధర్మసమ్మతమేగాని 
వాటి ఆహారపానీయాలను, ఇతర అవసరాలను తప్పకుండా మ 


1603. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి)గారే 
చేసిన వేరొక కథనం ప్రకారం ఒకసారి 
ఆయన తాను వెళ్ళేదారిలో కొంత 
మంది ఖురైష్‌ యువకులు ఒక పక్షిని 
గురిపెట్టి దానిపైకి బాణాలు వదులు 
తున్నారు. గురితప్పిన బాణాల్ని తను 
తీసుకోవచ్చని వారు ఆ పక్షి యజమాని 
తో ఒప్పందం చేసుకున్నారు. అయితే 
ఇబ్నె ఉమర్‌ (రజి)ని చూడగానే వారు 
(దాన్ని అక్కడే వదలిపెట్టి) అటూఇటూ 
పరుగెత్తారు. అప్పుడు ఇబ్నె ఉమర్‌ ఆ 
పక్షిని చూసి “ఎవరు ఈ పని చేసింది?” 
అని అడిగారు. ఆ తర్వాత ఇలా 


AO 


ర ద్ర 5 gr క; - ల 
Wj was be ౫ లే య యా 
రూ య. ర్‌ sia gala] Nea 


JG 1 పప peel oe “yl | యు గాటన 
రప ప్రయ! ప్రవ Mh Fs ప్ర ము ప్రి 


న కం త 
డి యం! లం పలి మక్‌ ఎ! 0325 లి! 144 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


అన్నారు: “ఇలా చేసినవాణ్ణి దేవుడు 
శపించుగాక! జీవమున్న వాటిని గురి 
సెట్టెవాణ్ణి దైవప్రవక్త (సల్లం) శపిం 
చారు”. (బుఖారీ-ముస్లిం) 


“గర్డ్‌ అంటే “బాణం వదలిపెట్టటానికి 
చేసుకునే గురి” అని అర్థం. 


589 


Ga, 


ళం 4 గ : 
ale Gite LE రా! కి 
sil, cared! gl pay Gal 
లో “3 కా లాల Ap 

A sn gl ssl (యయట్ర! ప 


(సహీహ్‌ బుఖారీలోని జబాయెహ్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని జంతువేట 


(ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


గురి నేర్చుకోవటం కోసం జీవాలను కట్టివేసి వాటిమోద బాణాలు ప్రయోగించటం 
మహాపాపం. అలా చేసేవారు శాపానికి గురౌతారు. 


1604. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) జంతువుల్ని కట్టి 
వేయటాన్ని వారించారు. 
(బుఖారీ-ముస్తీం) 
అంటే చంపటానికి కట్టివేయటమని 


అర్థం. 


CRE త 


Wal ges i best 
UI aw 5 a 41 9525 0 ల 
యం: డం . dle సమః 


(సహీహ్‌ బుఖారీలోని జబాయెహ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్థింలోని జంతువేట 


(ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


కట్టి లేక బంధించి చంపటమంటే జంతువుని ఒకచోట కదలకుండా కట్టివేసి అది 


చనిపోయేవరకూ దానిమోద బాణాలు, తూటాలు గురిపెట్టి వదలటమని భావం. ఇలా ర 
మహాపాపం. జంతువుని చంపే సరైన పద్దతి ఏమిటంటే దాన్ని అదుపులోకి తీసుకొని ఓ 
పదునైన కత్తితో తొందరగా దాని గొంతు కో సీయాలి. దానివల్ల దానికి ఎక్కువ బాధ కలగకుండా 
ఉంటుంది. 


1605. హజ్రత్‌ అబూ అలీ సువైద్‌ 
బిన్‌ ముఖర్రిన్‌ (రజి) కథనం: నాకు + 
బాగా గుర్తుంది. నేను ముఖర్రిన్‌ గారి 
ఏడుగురు కుమారుల్లో ఎడోవాణ్ణి. క్ట 
మాకు ఒక బానిసరాలు తప్ప ఇతర 


https://teluguislam.net - https://telugudua.net 


(౭ 
fr (1 
గ 
ట్‌ 
రో 
డ్‌ 
డ్డ 
ర్‌ 
ల 
¥ 


వాదీసు కిరణాలు -2 590 ర కాలూ 


సేవకులు ఎవరూ ఉండేవారు కాదు. 5 ఇ్హ। రము GG ఉమ! ఢీ 
ఒకసారి మాలో అందరికన్నా చిన్న జి 2B) టం phe ly) Gi 
తమ్ముడు ఆమెను కొట్టాడు. అది క్ష ట్య పప) 
తెలిసి దైవప్రవక్త లక. ఆమెను FE 
. విడుదల చేయమని మమ్మల్ని ఆజ్ఞా 
పించారు. (ముస్లిం, 


వేరొక ఉల్పేఖనంలో “నేను మా అన్న 
దమ్ముల్లో ఎడో వాణ్ణి" అని ఉంది. 

(సహీవ్‌ మున్లింలోని ఈమాన్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

తమ ఆధీనంలో ఉండే బానిసల్ని, నౌకర్లను నిష్కారణంగా కొట్టడం, వారి మోద 
దౌర్జన్యం చేయటం పెద్దనేరం. ఒకవేళ ఆ నేరానికి పాల్పడినట్లయితే దానికి పరిహారంగా 
వారిని విడుదల అయినా చేయాలి లేదా మరే విధంగానయినా వారిని తమ పట్ల ప్రసన్నుల్ని 
చేసుకోవాలి. లేకపోతే ఆ విధంగా దౌర్జన్యం చేసేవాడు దేవుని దృష్టిలో "నరస్టుడిగా 
పరిగణించబడతాడు. పోతే హదీసులో పేర్కొనబడిన ఆ ఏడుగురు అన్నదమ్ములూ దైవప్రవక్త 
సహచరులు. మదీనాకు వలసవచ్చినవారు (ముహాజిర్లు). 
1606. హజ్రత్‌ అబూ మస్‌వూద్‌ బద్రీ డ్రం! Po అ wa Ae 
(రజి) కథనం: నేను నా బానిసను JES: గ త్ర 
కొరడాతో కొడుతున్నప్పుడు వెనుక are UC a tN 
నుంచి, “విను! అబూ మస్‌వూద్‌!” అన్న _*. ,+” 3 
గొంతు వినిపించింది. కాని నేను ఆవే ౪ cs ను ల్సిన ర pen 
శంలో ఆ గొంతుని అర్థం చేసుకోలేక |} తాః (5 యయ యాడ! 
పోయాను. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చిన క గూ! :ర్పీవ్త్‌ ప కక పోటి ల్స్‌ 
తరువాత తెలిసింది- ఆయన దైవప్రవక్త 13 అమ తు 51 &| 513 3 
(సల్లం) అని. ఆయన నన్ను (మంద en Ls వ. డిష్‌ ol! 
లిస్తూ), “అబూ మస్‌వూద్‌! నీకు ఈ తహ ఘు! కు హే త్రం 1 
బానిస మీదున్న అధికారం కన్నా 
దేవునికి నీమోదున్న అధికారం గొప్పది 
జాగ్రత్త!” అని అంటున్నారు. తక్షణమే 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు - 


నేను “ఇక నుంచి నేను ఏ బానిసనూ 
కొట్టను” అని ప్రతిజ్ఞ చేసుకున్నాను. 


వేరొక ఉల్లేఖనంలో “దైవటప్రవక్తను 
చూడగానే భయంతో నాచేతిలోని 
కొరడా జారి కిందపడింది” అని ఉంది. 


ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: 
వెంటనే నేను “దైవప్రవక్తా! అల్లాహ్‌ 
ప్రసన్నత కోసం నేనీ బానిసకు స్వేచ్చని 
స్తున్నాను” అని అన్నాను. అది విని 


ఆయన “నువ్వాకవేళ అతనికి స్వేచ్చ 


ఇవ్వకపోతే నరకాగ్ని నిన్ను తప్పకుండా 
చుట్టుకుంటుంది (లేక) అంటు 
కుంటుంది” అని హెచ్చరించారు. ఈ 
ఉల్లేఖనాలన్నీ ముస్లిం పేర్కొన్నవి. 


591 GAN, 


లంక డడ హం తోలే. సతి be 
ch రయ yw శీ! rare చ! 
ఉక 3 (ఏటీ! Get ps బై! 
తార! టి ఆ 0 (టి! 


(సహీహ్‌ ముస్తింలోని ఈమాన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1) తమ ఆధీనంలో ఉండే బానిసల్సి నౌకర్లను నిష్కారణంగా దండించటం లేక 
తప్పుకు మించి శిక్షించటం చేయరాదని ఈ హదీసులో హెచ్చరించటం జరిగింది. 


2) దైవం తరఫు నుంచి దైవప్రవక్త (సల్లం)కు ప్రసాదించబడిన గాంభీర్యం గురించి 
కూడా ఈ హదీసులో కాస్త వివరించటం జరిగింది. 


1607. హజ్రత్‌ ఉబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఎవరైనా తన 
బానిసను అతను చేయని నేరానికి 
శిక్షిస్తే లేక చెంపదెబ్బ కొడితే అతనికి 
స్వేచ్చ ఇచ్చేయటమే దానికి పరిహారం. 

(ముస్థిం) 


ర్‌ G5 Fe Gl oJ - VY 
a రల) ‘JG సక సద! Mies 
వీ AN yf ట్రై ల Wee తీ Uy 


phe oly CE ol పడు 


(సహీహ్‌ ముస్లింలోని ఈమాన్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


టో ఖు 


హదీసు కిరణాలు-2 592 


ముఖ్యాంశాలు 


ఖాజీ అయాజ్‌ ఇలా అంటున్నారు: అలాంటప్పుడు బానిసను విడుదల చేయటం 
వాజిబ్‌ (తప్పనిసరి) కాదనీ, కేవలం అభిలషణీయం మాత్రమేనన్న విషయంపై పండితుల 
మధ్య ఏకాభిప్రాయం ఉంది. అయితే ఆ విధంగా విడుదల చేయటం వల్ల లభించే పుణ్యం 
సాధారణ విడుదలకు లభించే పుణ్యానికి సమానం కాదుగాని అది యజమాని దౌర్జన్యానికి 


మాత్రం తప్పకుండా పరిహారం అవుతుంది. 


1608. హజ్రత్‌ హిషామ్‌ బిన్‌ హకీమ్‌ 
బిన్‌ హిజామ్‌ (రజి) కథనం ప్రకారం 
ఒకసారి ఆయన సిరియా గుండా వెళు 
తుంటే ఒకచోట ఆయనకు కొందరు 
అరబ్బేతర రైతులు కనిపించారు. 
వారిని ఎండలో నిలబెట్టి వారి తలల 
మోద జైతూన్‌ నూనె పోయడం 
జరిగింది. అదిచూసి ఆయన “ఇక్కడ 
ఏం జరుగుతుంది?” అని అడిగారు. 
“వీరిని పన్ను చెల్లించ నందుకు శిక్షిం 
చటం జరుగుతోంది.” వేరొక ఉల్పే 
ఖనం ప్రకారం, “జిజ్‌యా చెల్లించనం 
దుకు వీరిని బంధించటం జరిగింది” 
అని ఎవరో ఆయనకు చెప్పారు. అది 
విని ఆయన, “ప్రపంచంలో మను 
షుల్ని శిక్షించే వారిని దేవుడు శిక్షిస్తాడని 
దైవప్రవక్త (సల్లం) చెబుతుండగా నేను 
విన్నాను. దీనికి నేను సాక్ష్యం చెబు 
తాను” అని అన్నారు. తర్వాత ఆయన 


వారి గవర్నరు దగ్గరికి వెళ్ళి అతనికి 
ఈ హదీసు తెలియజేశారు. ఫలితంగా 


గవర్నరు ఆదేశం మేరకు వారిని 
వదిలేయటం జరిగింది. (ముస్లిం) 


ర్ల [మా gi phi ప్ర ITA 
OE ple Sd a (య్యా 
రో sl 5 13 EU పం yu 
Oy సతు se 3 yal 
an oe aE 
వూ! ఇక ఏద స్క ఖ్‌ 
జ్య! పము తద ఓ 1 
ఎంటీ! రష సట! ఎ. రః రీడ్‌ 
గ ye! ule J Tet] జ 
LE pls ely IE a 
లే. 


https://teluguislam.net - https://telugudua.net 


రా కాలూ 


హదీను కిరణాలు -2 593 


“అన్‌బాత్‌ అంటే అరబ్బేతర రైతులు 
అని అర్థం. 


(సహీహ్‌ ముస్టింలోని బిర్ర ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


1) ఇస్తామీయ రాజ్యపరిధుల్లో ఉండే ముస్లిమేతరుల ఆధీన భూముల నుండి వచ్చే 
ఆదాయంలో నుండి వసూలు చేసే పన్నును '“ఖిరాజ్‌ అని అంటారు. ముస్లింల భూముల 
ఆదాయం నుండి వసూలు చేసే పన్నును “ఉష్‌” అని అంటారు. 

అదే విధంగా ఇస్లామీయ రాజ్యంలో ఉండే జిమ్మీల (శరణార్థుల) ధన మానప్రాణాలను 
రక్షించినందుకుగాను వారినుండి వసూలు చేసే వార్షిక రుసుమును “జిజ్‌యా అని అంటారు. 
ముస్లింలు ప్రతి సంవత్సరం ఇస్లామీయ రాజ్యానికి జకాత్‌ చెల్లిస్తారు. అలాగే ముస్లిమేతరులు ' 
జిజ్‌యా చెల్లిస్తారు. 

2) ఇక్కడ “శిక్ష అంటే దేవుడు నరకంలో నరకవాసులకు విధించే ఒక ప్రత్యేక రకమైన 
శిక్ష అన్నమాట. ప్రపంచంలో ఎవరైనా అలాంటి శిక్ష విధించటాన్ని దేవుడు ఇష్టపడడు. ఆ శిక్ష 
విధించేవారిని ప్రళయదినాన తాను ఆ శిక్షకు గురిచేస్తాడు. మండుటెండలో నిలబెట్టి తలమోద 
జైతూన్‌ నూనె పోయటం కూడా ఒక రకంగా నరకయాతనే. కనుకనే హిషామ్‌ (రజి) గవర్నరుకు 
దెవప్రవక్త హదీసు వినిపించి ఆ శిక్షను ఆపు చేయించారు. 

3) మంచిని ఆదేశించి చెడుని నిర్మూలించే బాధ్యతను నిర్వర్తించటం ప్రతి ముస్లిం 
విధి. 

4) దౌర్జన్యకారుల్ని వారు చేస్తున్న దౌర్దన్యాల గురించి హెచ్చరించాలి. దానివల్ల వారు 
దౌర్జన్యకాండను మానుకోవచ్చు. 


1609. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం: ఒక గాడిద మొహం మోద 
(గుర్తుకోసం) వాతపెట్టబడి ఉండటం 
_ చూసి దైవప్రవక్త (సల్లం) ఆ విధంగా 
మొహం మోద వాత పెట్టటాన్ని చాలా 
అసహ్యించుకున్నారు. 

ఆ తర్వాత ఇబ్నె అబ్బాస్‌ (రజి) (ఒక 
గాడిదను చూపిస్తూ), “దైవసాక్షి! నేను 
దీనికి వాతపెడతాను కాని దీని మొహా 
నికి అత్యంత దూరంలో పెడతాను” 
అని అన్నారు. అప్పుడు ఆయన ఆదేశం 


Al ges ge gil తారం V8 
> ప్త శ! క. త్‌ లత యట 
[త :04 య సర aryl gy 
Hl; eke హా కీ sal షమి! 3 
క fee థో థ్‌: శీ 
క ely Fr Wore 

స 7 లప్‌ Jet heh 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 594 ర వారూ 
మేరకు ఆ గాడిద పిరుదుల కొనభాగం 
మోద వాత పెట్టటం జరిగింది. ఆ 


విధంగా (పశువులకు) పిరుదుల కొన 
భాగం మోద వాత పెట్టించిన మొదటి 
వ్యక్తి ఆయనే. (ముస్లిం) 
“జాయిరతాన్‌' అంటే పిరుదుల 


అంచులు అని అర్థం. 


(సహీహ్‌ ముస్లింలోని వస్రధారణ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


గుర్తుగా లేక తేడా కన్పించటం కోసం పశువులకు వాతలు పెట్టాల్సి వచ్చినప్పుడు 
మొహాన్ని వదలిపెట్టి మరెక్కడయినా వాతలు పెట్టాలి. 


1610. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) గారే 
చేసిన వేరొక కథనం: దైవప్రవక్త 
(సల్లం)కు దారిలో మొహం మోద వాత 
పెట్టబడివున్న ఒక గాడిద కనిపించింది. 
దాన్నిచూసి ఆయన “దీనికి వాత పెట్టిన 
వాణ్ణి దేవుడు శపించుగాక!' అని 
అన్నారు. (ముస్లిం, 
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలోనే 
“దైవప్రవక్త (సల్లం) మొహం మోద 
కొట్టటాన్ని, వాత పెట్టటాన్ని వారిం 
చారు” అని ఉంది. 


మయ? శ రద! రోము. 111. 

1 ప్రపు ఏడ MEI ల స్య య 3 

స్‌ తోం ఈ తస్య ఈమ gd! 

రా స్తత! రయ ఆల al టం 

తో గాలీ! రాత ey! తో త్రాడు! 
yl 


(సహీహ్‌ ముస్లింలోని వస్త్రధారణ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


శరీరంలో ముఖం అత్యంత సున్నితమైన భాగం. 


కనుక మనిషి లేక పశువు 


ముఖంపైనయినా సరే; కొట్టటం, వాతపెట్టటం లేక ముఖసౌకుమార్యం సహించలేని మరే 
పని అయినా చేయటం తగదు. అందుకే సంస్కారం నిమిత్తం భార్యని, పిల్లల్ని నౌకర్లను 
కొట్టటానికి అనుమతినిచ్చినప్పటికీ మొహం మోద కొట్టకుండా జాగ్రత్తపడాలని తాకీదు చేయటం 


జరిగింది. 


—2 0 —— 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 595 SEIT 


283 వ అధ్యాయం 


ధో ంటిక్త తాని! జ LG Tr 


= 


తో తి He Pe క టా జ్‌ 
a Puy Yu | జా ర్ద! తా య్‌ 
ఏ జవాన్నయినా చివరికి చీమలాంటి 
వాటినయినా అగ్నిలో కాల్చి శిక్షించరాదు 


1611. హజత్‌ అబూహురైరా (రజి) ళ్‌! qr రో ఆ సి ANU) 
' కథనం: దైవప్రవక్త (సల్లం) మమ్మల్ని ఆ జవ ర్చ య :06 జ 

ఓ సైనిక చర్య నిమిత్తం పంపుతూ, త్ర టంట; 6% 4 రర :రెట 
“మోకు గనక ఫలానా వారు (ఖురైష్‌కు శ బట కే Wr వదు ఎటో ణ్‌ 
చెందిన ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పారు) “4 4, .. 
saad sos we a Jr rE Go a hs 
యండి” అని ఆదేశించారు. అయితే 9! య CN సాల త్ర! నా! డ్‌ 
ఆ తర్వాత మేము బయలుదేరినప్పుడు తీ “4 | ట్ర HY 3 
ఆయన మళ్ళీ, “నేను మిమ్మల్ని fy! ely Ua iG Wey 
ఫలానా ఫలానా వ్యక్తులు కనబడితే 
అగ్నితో కాల్చమని ఆదేశించాను. కాని 
కేవలం అల్లాహ్‌ మాత్రమే అగ్నితో శిక్షిం 
చగలడు. కనుక వారు గనక కనబడితే 
- మోరు వారిని చంపండి చాలు” అని 
అన్నారు. (బుఖారీ, 
(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

అగ్నిలో కాల్చే శిక్ష ఎవరికీ విధించరాదు. ఆఖరికి తమ శత్రువులకయినా సరే. దైవప్రవక్త 

(సల్లం) తన రెండవ ఆదేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 
1612. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) "il హా మయ ol లర MWY 
కథనం: ఒకానొక ప్రయాణంలో మేము. ఎ ఏ శక్త త ల్పము వ్రత ఈ 


https://teluguislam.net - https://telugudua.net 


' హదీను కిరణాలు -2 


దైవప్రవక్త (సల్లం) వెంట ఉన్నప్పుడు 
జరిగిన సంఘటన. దైవప్రవక్త (సల్లం) 


కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్ళి | 


ఉన్నారు. ఆ సమయంలో మాకు 
(పిచ్చుకలాంటి) ఒక ఎరుపురంగు పక్షి 
కనిపించింది. 
కూనలున్నాయి. మేము ఆ కూనల్ని 
పట్టుకున్నాం. అప్పుడు ఆ పక్షివెంట 
పడి మా చుట్టూ తారట్లాడ సాగింది. 
' అంతలో దైవప్రవక్త (సల్లం) వచ్చారు. 
ఆయన ఆ దృశ్యం చూసి, “ఈ పక్షిని 

దాని పిల్లల మూలంగా బాధపెట్టిం 
దెవరు? దాని పిల్లల్ని దానికి తిరిగిచ్చే 
యండి” అని అన్నారు. 


ఆ తర్వాత ఆయన మేము కాల్చివేసిన 
ఒక చీమలపుట్టను చూసి “ఈ పుట్టను 
ఎవరు కాల్చారు?” అని అడిగారు. 
'మేమేనని చెప్పాం. అందుకాయన 
(మమ్మల్ని మందలిస్తూ) “అగ్నితో శిక్రిం 
చటం అగ్నిప్రభువుకే శోభిస్తుంది' అని 
అన్నారు. (అబూదావూద్‌ దీనిని దృఢ 
మైన ఆధారాలతో వెలికితీశారు) 


“ఖర్‌యతు నమ్‌లిన్‌” అంటే చీమలు 
ఉన్న పుట్ట (చీమలు లేని పుట్టకాదు). 


దానివెంట రెండు . 4 ...- 4 4౫: 3.2 =... 
dl assy id eu its fol 


596 


ERD 


Pd శ శీ య త లౌ వ తశ 
న ls య lL 
జ se గే గ ఖే 
dl అంతం Gs రయం అయి 
Sey WE త tet We a tet 
or dw పడవ! పదు SS లయము 
S153 Gl BY 185 las wis as 
Go పి wh BGs J వ్ల? 
Po ళో 
4 ళ్‌ ల్ద ళ్‌ న. 
వ్ర gl ely) ల్సి! త టిం తయో 
SEG OS Gir id wore sb 
ప Ee oe 
Jie lee 


(సుననె అబూదావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
1)పక్షికూనల్ని పట్టుకొని 


పక్షుల్ని హింసించటం, చీమ మొదలగు పురుగుల పుట్టలను 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 597 ర కాగా 
పురుగులతో సహాకాల్చి చంపటం వారించబడింది. అయితే ఖాళీ పుట్టల్ని మాత్రం కాల్చవచ్చు. 
అందులో తప్పులేదు. 


2) ఒకడు ఇంకొకడ్ని అగ్నితో కాల్చి చంపితే దానికి ప్రతిగా అతనికి కూడా అగ్ని శిక్ష 
విధించటం ధర్మసమ్మతం కాదుగాని హతుని వారసులు గనక హంతకుణ్ణి కూడా అలాగే 
చంపాలని డిమాండ్‌ చేస్తే మాత్రం హత్యాశిక్ష క్రింద అలా చేయవచ్చు. లేకపోతే ఖడ్గంతో 
అతని తల నరికి అయినా ప్రతీకారం చేయవచ్చు. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 598 Cait, 


284వ అధ్యాయం 


గ్రహ సన] J wa 5G YAL 
హాఆ మూ 


హక్కుదారుడు స్థితిమంతుణ్జి తన హక్కుఇవ్వమని 
అడిగినప్పుడు అతను హక్సుదారునికి హక్కు ఇవ్వకుండా 
వాయిదాలు వేయటం ధర్మసమ్మతం కాదు 


“ దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: స్‌ ష( కీ ఏ IG "il 0G 
“ముస్లిములారా! అమానతులను యోగ్యులైన (64 :-0ి!1) కద్రువ త్ర! మగ హో 
వారికి అప్పగించండి అని అల్లాహ మిమ్మల్ని 


Yat WE న కో G 
ఆజ్ఞాపిస్తున్నాడు.” (నిసా: 58) ప గ o> sp న J bu 
YAY వడు!) శ losis 

“మీలో ఎవరైనా మరొకర్ని నమ్మి అతనితో ఒక 


వ్యవహారం చేసినట్లయితే, ఆ వ్యక్తి తన వద్ద 
ఉన్న అమానతును తిరిగి ఇవ్వాలి.” 
(బఖర: 283) 


ముఖ్యాంశాలు 


అమానతులంటే హక్కులు. అవి దేవుని హక్కులయినా కావచ్చు, దాసుల హక్కు 
లయినా కావచ్చు. మొత్తానికి దీని భావం ఏమిటంటే, మోరు హక్కులన్నిటినీ- దేవుని హక్కుల్ని, " 
దాసుల హక్కుల్ని- నెరవేర్చండి. ఎవరి హక్కునూ కాజేయకండి. ఒకరి హక్కుని కాజేయటం 
నీతినిజాయితీలకు విరుద్ధం. అలాగే ఎవరైనా తమ దగ్గర ఏమో తాకట్టు పెట్టుకోకుండా ఎవరినీ 
సాక్షిగా ఉంచకుండా ఎదుటి వ్యక్తి మోద నమ్మకం కొద్దీ అతనితో బాకీ వ్యవహారం చేస్తే ఆ 
వ్యక్తి ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అతని అమానతును చెల్లించాలని రెండో సూక్తికి భావం. 
హక్కుదారునికి అతని హక్కు చెల్లించకుండా అనవసరంగా వాయిదాలు వేస్తూ పోవటం" 
నిజాయితీకి విరుద్ధం కనుక అలా చేయటం నిషిద్ధం అనే విషయాన్ని ఇమామ్‌ నవవీ (రహ్మలై) 
ఈ సూక్తుల ఆధారంగానే ప్రతిపాదించారు. 


1613. హజ్రత్‌ అబూహురైరా (రజి) ి! ఆ వట! వం Ur 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ శు :06 జత! రు ర! మ 
విధంగా ప్రవచించారు: స్తోమత | 


https://teluguislam.net - https://telugudua.net 


' హదీను కిరణాలు-2 599 ర కాలా 


కలవాడు (అప్పు తీర్చటంలో). ప్రమ యతో రు ధయ 

ఆలస్యం చేయటం అన్యాయం. lel hn le de 

మోలో ఎవరినైనా స్తోమత కలిగిన - 

వ్యక్తికి అప్పజెపితే అతను ఆ వ్యక్తి 

వెంట పడి (తన రుణాన్ని వసూలు 

చేసుకోవాలి). (బుఖారీ - ముస్లిం) 
(సహీహ్‌ బుఖారీలోని హవాలా ప్రకరణం మొదలు - సహీహ్‌ ముస్టింలోని బుయూ 
ప్రకరణం) 


_ ముఖ్యాంశాలు 


1) ఆలస్యం చేయటమంటే అప్పు తీర్చే స్తోమత ఉండికూడా రుణదాతకు అతని బాకీ 
తీర్చకుండా అనవసరంగా వాయిదాలు వేస్తూపోవటం. ఇలా చేయటం మహాపాపం. 


2) గొడవను సద్దుమణచటం కోసం లేక మరేకారణం చేతనయినా రుణదాతను మరే 
ధనవంతునికయినా అప్పగించి అతన్నుండి తన బాకీ వసూలు చేసుకోమని చెబితే రుణదాత 
ఆ ప్రతిపాదనను ఒప్పుకోవాలి. మొత్తానికి ఈ హదీసులో వ్యవహారాలు ఉత్తమంగా ఉండాలని 
ప్రబోధించటం జరిగింది. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 600 ర కరా 


285 వ అధ్యాయం 


డో guy ఈ షక ent = TAO 
fd oA J ela బి స్వ 
a “1 Sy wu (=) టం a rig 
«dim ట్వ బై టవ పర Is 
en “ Als aha gill: రో 
tL వ జ శ సా 
లో 13 ‘Wyuw స్‌ గ్‌ (కరు 
ద) రట త కక] దీ స వద 
అప్పగించని కానుకను తిరిగి తీసుకోవటం, తమ 
సంతానానికి ఇచ్చిన కానుకను అది వారికి అప్పగించినా 
అప్పగించకపోయినా వాటిని తిరిగి తీసుకోవటం 
అవాంఛనీయం. తాను సదఖాగాగాని లేక జకాత్‌ లేక 
పరిహారం (కఫ్పారా)గా గాని ఇతరులకు ఇచ్చివేసిన వస్తువుల్ని 
తిరిగి వారినుండే కొనుక్కోవటం అవాంభనీయం. ఒకవేళ ఆ 
వస్తువు వేరెవరి దగ్గరికయినా వెళ్ళిపోయిన తర్వాత దాన్ని 
వారి దగ్గరినుంచి కొనుక్కుంటే మాత్రం తప్పులేదు 


1614. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా (ప్రవచించారు: తాను 
వేరొకరికి ఇచ్చిన కానుకను తిరిగి 
వాపసు తీసుకునేవాడు వాంతి చేసు 
కొని తిరిగి ఆ వాంతినే నాకే కుక్కతో 
సమానం. (బుఖార్‌-ముస్తిం) 


వ! 5 UE ol gE NE 

3 లే క 2h Gwe 
Sg gal 06 స్తవ! Js Si ues 
my” ఉల వయ్య లీ న! # న ఎ . 
SD లేలే మో Berg మ టో 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -9 601 ర కారా 


అ 


వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: gill ies rh ధీ! మః 
వేరొకరికి ఇచ్చేసిన తర్వాత సదఖాను ఎ రజ టకడ తం పిస పన్‌ 
వాపసు తీసుకునేవాడి ఉపమానం 

ఎలా ఉంటుందంటే వాంతి చేసుకొని వ 
మళ్ళీ ఆ వాంతి దగ్గరికే వెళ్ళి దాన్ని స 
నాకే కుక్కలాగుంటుంది. 


J HWS భా ఎటు!) ‘aly తోం 


ఇంకొక ఉల్తేఖనంలో ఇలా ఉంది: 
ఇతరులకు కానుక ఇచ్చి తిరిగి వాపసు 
తీసుకునేవాడు వాంతి చేసుకొని తిరిగి 
ఆ వాంతిలోకే మరలే వానితో 
సమానం. 


(సహీహ్‌ బుఖారీలోని హిబా ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని బుయూ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
ఈ హదీసులో కానుకను వాపసు తీసుకునేవాణ్లి కుక్కతో, అలాంటి కానుకను వాంతితో 

పోల్చటం జరిగింది. ఈ రెండూ మనుషులు విపరీతంగా అసహ్యించుకునేవే. అయితే ఈ 
పోలిక పరులకు ఇచ్చిన కానుకలకు మాత్రమే పరిమితమని పండితులు అభిప్రాయపడు 
తున్నారు. ఒకవేళ మనిషి తన సంతానానికో, మనవళ్ళకో లేక మునిమనవళ్ళకో ఏదయినా 
వస్తువు కానుకగా ఇచ్చి దాన్ని తిరిగి వాపసు తీసుకుంటే అది అంతటి తీవ్రమైన విషయం 
కాదనీ, అతను అలా తీసుకోవచ్చని పండితులు అంటున్నారు. 
1615. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ 
(రజి) కథనం: దైవమార్గంలో పోరాటం తలో ఆలి న గ్ర 
నిమిత్తం నేను ఒక గుర్రం విరాళంగా 

లా డా లత si “ర ol ప్రజా 
ఇచ్చాను. ఆ గుర్రాన్ని తన దగ్గర DROS Re 

pe ఓ 

ఉంచుకున్న వ్యక్తి దాన్ని పాడుచేశాడు. 5 కచుడు! త త్వ్రుడ్ర 
(అంటే అతను సరిగా దాని బాగోగులు 
పట్టించుకోలేదు). అందుకని నేనే ఆ 
గుర్రాన్ని అతని దగ్గర్నుంచి కొందామని 
నిర్ణయించుకున్నాను. నాకయితే 
అతను దాన్ని తక్కువ ధరకే అమ్ము 


అయన! రయ Sop 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 602 Sik, 


తాడని భావించాను. తర్వాత (దీని :౮ జక శ్రీ On Ee వం 
గురించి) దైవప్రవక్త (సల్లం) ను యు! తట్ట Cie gp 5 95 55 3 
క. క ని లోగ LW 1 లో క. రక (0% 
కొ . అతను దాని నకు ఒ 
దిర్హమ్‌కు బదులుగా జ నా. gre 95 యా 3 ల 
సంభాను వారము ఉనుకమాతు ల శ సో (మీ Jer లో 
ఎందుకంటే సదఖా చేసి తిరిగి తీసు క వాల! 
కునే వాడు వాంతి చేసుకొని ఆ తర్వాత 
దాన్ని నాకే వాడితో సమానం.” అని 
చెప్పారు. ' (బుఖారీ-ముస్థిం) 
హమల్‌తు' అంటే నేను దాన్ని ఒక 
యోధునికి సదఖా చేశాను అని అర్థం. 


(సహీహ్‌ బుఖారీలోని జకాత్‌ ప్రకరణం -సహీవా ముస్తింలోని హిబాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దానంగా ఇచ్చినవాటిని డబ్బులిచ్చి అయినా కొనరాదని ఈ హదీను ద్వారా 
బోధపడుతోంది. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు -౨2 


286 వ అధ్యాయం 


603 


లం 


aad 


తి 9 me i, ) 
గయా! లం అల్‌ SEOUL YAN 


అనాధుల సొమ్ము నిషిద్ధమన్న దాని గురించి తాకీదు 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 
“అనాధుల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్త 
వానికి తమ పొట్టలను అగ్నితో నింవుకుంటారు. 
వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయ 
బడతారు.” (నినా: 10) 


“అనాథుల అస్తి దరిదాపులకు పోకండి, ఉత్తమ 
మైన రీతిలో తప్ప.” (అన్‌ఆమ్‌: 152) 
అనాథులతో వ్యవహరించే తీరుని గురించి వారు 
నిన్ను అడుగుతారు. నీవు వారికి ఇలా బోధించు: 
“ఎ విధంగా వ్యవహరిస్తే వారికి ఎక్కువ మేలు 
కలుగుతుందో, ఆ విధంగా వ్యవహరించటం 
ఉత్తమం. ఒకవేళ మీరూ వారూ కలిసి ఉంటూ, 
ఉభయుల ఖర్చులను ఉమ్మడిగా భరిస్తే, 
అందులో అభ్యంతరం లేదు. ఎటొచ్చీ వారు 
మోకు సోదరతుల్యులే కదా! కీడు చేసేవారెవరో 
మేలు చేసేవారెవరో అల్లాహ్‌కు బాగా తెలుసు.” 


(బఖర: 220) 


1616. హజత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
“ప్రాణాంతకమైన ఎడు విషయాలకు 
దూరంగా ఉండండి” అని బోధిం 
చారు. దానికి సహచరులు “దైవ 
ప్రవక్తా! ఏమిటవి?” అని అడిగారు. 
అందుకాయన ఇలా వివరించారు: 


sheet పష : gwar 06 
దలు పదో యక ఏ 
It వేగే ds Tees 1 
gehts దం 


mY wm 


ows db, DoY UY) fia 


లప సై సు ela GS ఫి 


og Aaah A 


చప Es పడ 
rr పిచ] 1 


ప్‌ డ్రా హని ట్య! ప్రద. 111% 

మ! sh :రేం సక రి! ల్‌ me 
ట్ర [4 JG : 96 dh 
J Sa AL ప్రమ న్‌. 
గ్‌ Gt yi 4 హా భే లాటీ! 
గ JE ‘pl! JU య్‌ (ర్లు! 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 604 రం కాలా 


“అల్లాహ్‌కు సహవర్హుల్ని నిలబెట్టడం, ఆపి! అయీ! తు Ut 
చేతబడి చేయటం, దేవుడు నిషిద్ధం. *1ఏట్పపు రయి అంప! 
చేసిన ప్రాణిని అన్యాయంగా ఉమ్మ! 
చంపటం, వడ్డీ తినటం, అనాధుని 
సొమ్ము తినేయటం, _ దైవతిరస్కా 
రులతో యుద్దం జరిగినప్పుడు వెన్ను 
చూపి పారిపోవటం, అమాయకులూ, 
సౌశీల్యవతులూ అయిన విశ్వాస స్ర్తీల 
మోద అభాండాలు వేయటం.” 
(బుఖారీ-ముస్థీం) 


“మూబిఖాత్‌' అంటే ప్రాణాంతకమైనవి 
అని భావం. 


(సహీహ్‌ బుఖారీలోని వసాయా ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని ఈమాన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

పైవన్నీ ఘోరమైన పాపాలు. వాటిలో షిర్క్‌ అన్నిటికంటే పెద్ద పాపం. ఎందుకంటే 
షిర్క్‌ ఎన్నటికీ క్షమార్హం కాని నేరం. ముషిక్కు (షిర్క్‌కు పాల్పడిన వాడు) ఎల్లకాలం నరకంలోనే 
పడివుంటాడు. ఆ ఒక్కదాన్ని తప్ప మిగతా పాపాలను దేవుడు తలచుకుంటే మన్నించగలడు. 
ఒకవేళ దేవుడు మన్నించని పక్షంలో ఆ పాపాలకు గాను నరకంలో శిక్షననుభవించవలసి 
ఉంటుంది. ఆ తర్వాత అతను గనక విశ్వాసి అయినట్లయితే అతన్ని నరకం నుండి విడిపించి 
స్వర్గానికి పంపటం జరుగుతుంది. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


287 వ అధ్యాయం 


605 


Ls LC YAV 


వడ్డీ ఆ; కనా షిభంతపడేకత 


దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 
“వడ్డీ తినేవారి స్థితి సైతాను పట్టటం వల్ల 
ఉన్మాది అయిన వ్యక్తి స్థితి లాంటిది. ఈ స్థితికి 
వారు గురికావటానికి కారణం వారు “వ్యాపారం 
గూడా వడ్డీ లాంటిదేగా” అని అనటమే. 
వానికి అల్లాహ్‌ వ్యాపారాన్ని ధర్మసమ్మతం 
లాల్‌) చేశాడు. వడ్డీని నిషిద్ధం (హరామ్‌) 
బశాడు. కనుక తన ప్రభువు చేసిన ఈ హితబోధ 
అందే వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే, 
అతను పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతని 
గవహారం చివరకు అల్లాహ్‌ వద్దకే పోతుంది. 
ఈ ఆదేశం తర్వాత మళ్ళీ ఈ దుశ్చేష్టకు పాల్పడే 
వాడు నిశ్చయంగా నరకవాసి. అక్కడ అతడు 
శాశ్వతంగా ఉంటాడు. అల్లాహ్‌ వడ్డీని నశింప 
జేస్తాడు. దాన ధర్మాలను పెంచి అధికం చేస్తాడు. 
కృతఘ్నుడూ, దుష్టుడూ అయిన వ్యక్తిని అల్లాహ్‌ 
ప్రేమించడు. కాని విశ్వసించి మంచి పనులు 
చేసేవారికి, నమాజును స్థాపించే వారికి, జకాత్‌ను 
ఇచ్చేవారికి వారి ప్రభువువద్ద తగిన ప్రతిఫలం 
లభిస్తుంది. వారికి భయంకాని, శోకంకాని కలిగే 
అవకాశం లేదు.” 


“విశ్వసించిన ప్రజలారా! మీరు నిజంగా విశ్వా 
సులే అయితే, అల్లాహ్‌కు భయపడండి. ఇంకా 
మోకు ప్రజల నుండి రావలసిన వడ్డీని విడిచి 


పెట్టండి,” (అల్‌ బఖర: 275-278) 
పోతే దీనికి సంబంధించిన నుప్రసిద్ధమైన 


El : Jw ఏ! 06 


Slee 

"న sil Sahn 
WIG OE A I ge 
పసు ర mi Jt fone 


MOAR hg is 
OIE) య. yen తన 
తు (పుంగవ గ్ర తృప 
ENG eens 


ళ్‌ 
డక OA) 35 por 


.LYVA_YXYVo 
అ @ me ణా ణ్‌ 
డీ! ఆ వయా ఉల! ఉస్‌ 
ళ్‌ ror? ఫ్‌ న్న త జీ ళ్‌ 
Ea DID FONT 
WFO 


https://teluguislam.net - https://telugudua.net 


శాలలో 


వాదీను కిరణాలు-2 606 GANG, 


హదీసులు 'సీహ్‌'లో ఎన్నోఉన్నాయి. వాటిలో 
ఇంతకు ముందు అధ్యాయంలో వచ్చిన 
అబూహురైరా (రజి) హదీసు కూడా ఉంది. 


1617. హజ్రత్‌ ఇబ్నె మస్‌ఊద్‌ (రజి) 4! GPs ee tl OE VY 
కథనం ప్రకారం వడ్డీ తినేవారిని, ధ్ర ఏ మ్ల రస ఏపీ 06 
తినిపించేవారిని దైవప్రవక్త (సల్లం) య ఈ ప aa 
ర్లు ఆం లా Gel! ఎస ర 
శపించారు (ముస్లిం). ప లు ఇ 
(sb sodas) ory 
తిర్మిజీ తదితరులు అదనంగా “వడ్డీ 
వ్యవహారానికి సాక్షులుగా ఉండే 
వారిద్దరినీ, ఆ వ్యవహారం రాసే వాణ్ణి 
కూడా శపించారు” అని పేర్కొన్నారు. 


(సహీహ్‌ ముస్లింలోని ముసాఖాత్‌ ప్రకరణం - నుననె తిర్మిజీలోని లావాదేవీల 
అధ్యాయాలు, 


ముఖ్యాంశాలు 

వడ్డీ తినేవారు, తినిపించేవారంటే వడ్డీలకు డబ్బు ఇచ్చిపుచ్చుకునేవారని భావం. ఈ 
హదీసు వడ్డీ వ్యవహారాన్ని కఠినంగా నిషేధిస్తోంది. ఇచ్చిపుచ్చుకునేవారిని మాత్రమే కాకుండా 
ఆ వ్యవహారానికి సాక్షులుగా ఉండేవారిని, దాన్ని రాసేవారిని కూడా అందులో శపించటం 
జరిగింది. మరి చూడబోతే సాక్షులకు, రాతగాళ్ళకు ఆ వ్యవహారంలో ఎలాంటి భాగస్వామ్యం 
ఉండదు. కాని ఒకింత సహాయం అందజేసినందుకు వారిని కూడా శాపగ్రస్తులుగా పేర్కొనటం 
జరిగింది. కనుక వడ్డీ వ్యవహారానికి ఏ మాత్రం సహాయసహకారాలు అందజేసినా అది కూడా 
దైవాగ్రహానికి, దేవుని శాపానికి కారణభూత మవుతుంది. అయితే వడ్డీని ఇంత కఠినంగా 
నిషేధించటానికి కారణం ఏమిటి? అంటే ఇస్లాం ధర్మం సానుభూతి, సౌభ్రాతృత్వం, త్యాగం, 
పరోపకార భావాల మోద ఆధారపడి ఉండే సమాజాన్ని నెలకొల్పగోరుతుంది. ఎవరికైనా ధనం 
అవసరమయితే సమాజంలోని ధనవంతులు దైవమార్గంలో, దేవుని ప్రసన్నత కోసం ఉచితంగా 
వారి ధనావసరాన్ని పూర్తి చేయాలి లేదా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారికి ధనం 
అప్పుగా ఇవ్వాలి. ఇస్తాం స్థాపించగోరుతున్న సమాజం ఇలాంటి ఉన్నతమైన విలువల్ని కలిగి 
ఉంటుంది. కాని వడ్డీ వ్యవస్థ దీనికి భిన్నంగా స్వార్ధం, దురాక్రమణ, దౌర్జన్యం మోద ఆధారపడి 
ఉంటుంది. ఈ వ్యవస్థలోని ధనవంతులెవరూ దైవప్రసన్నత కోసం ధన సహాయం చేయరు. 
వారు ఎప్పుడూ తమ స్వార్ధం గురించే ఆలోచిస్తూ ఉంటారు. పేదవాని శరీరం నుండి చివరి 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 607 రా కాలా 


రక్తపు బొట్టును పిండుకున్నప్పటికీ వారి ధనాశ తీరదు. అందుకని ఇస్లాం ధర్మం అన్నిరకాల 
వడ్డీ వ్యవహారాలనూ నిషేధించింది. వ్యక్తిగత అవసరాల నిమిత్తం తీసుకున్న రుణం మోద లేక 
వ్యాపార ఉద్దేశ్యాల కోసం తీసుకున్న రుణం మీద దేనిమోదనయినా సరే; అది వడ్డీ 
పుచ్చుకోవటాన్ని సహించదుగాక సహించదు. 


“ఆనాడు అరబ్బుల్లో వర్తక వ్యాపారాల కోసం అప్పు ఇచ్చి పుచ్చుకునే పద్దతి ఉండేది 
కాదు. కేవలం కుటుంబ అవసరాల కోసమే ప్రజలు అప్పు తీసుకునేవారు. కనుక ఇస్లాం 
నిషేధించింది కుటుంబ అవసరాల నిమిత్తం రుణం ఇచ్చి దాని మోద తీసుకునే వడ్డీనేగాని 
వ్యాపార లావాదేవీల నిమిత్తం ఇచ్చేరుణం మోద తీసుకునే వడ్డీని కాదు, అసలు ఆ కాలంలో 
వ్యాపార లావాదేవీల నిమిత్తం వడ్డీలకు రుణమిచ్చే ఆచారమే లేదు” అని కొంతమంది అంటారు. 
కనుకనే వారు వ్యాపార సంబంధ రుణం మోద వడ్డీ తీసుకోవచ్చని చెబుతారు. దాన్ని “వర్తక 
వడ్డీ గా పేర్కొంటారు. వాళ్ళ అభిప్రాయంలో ఈ రకమైన వడ్డీ నిషిద్ధం కాదు, ఎందుకంటే 
ఇలాంటి రుణాలతో రుణగ్రహీతలు బాగా లాభాలు గడిస్తారు. అలాంటప్పుడు ఆ లాభంలో 
నుంచి సంవత్సరానికి ఒక నిర్ణీత భాగం రుణదాతకు ఇస్తే అది అధర్మం ఎలా అవుతుంది? 
నిజానికి అది ధనం అప్పుగా ఇచ్చినందుకు రుణదాతకు లభించవలసిన హక్కు అన్నది వారి 
వాదన- కాని ఈ వాదన సరైనది కాదు. దానికి అనేక కారణాలున్నాయి. ఒకటేమిటంటే అరబ్బుల్లో 
వ్యాపార నిమిత్తం రుణం ఇచ్చిపుచ్చుకునే ఆచారం ఉండేది కాదన్న వాదనలో నిజం లేదు. 
ఎందుకంటే అరబ్బులు వర్తకవ్యాపారాల కోసం కూడా రుణాలు తీసుకునేవారని చరిత్రలో 
అనేక దాఖలాలున్నాయి. మరో విషయం ఎమిటంటే వ్యాపారంలో పెట్టిన పెట్టుబడికి తప్పకుండా 
లాభమే వస్తుందని నమ్మకంగా చెప్పలేము. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. వ్యాపారంలో 
కొన్నికొన్ని సార్లు లక్షల, కోట్ల రూపాయల నష్టం వస్తుంది. కాని బ్యాంకులు, షావుకార్లు అవేవీ 
పట్టించుకోరు. ఎట్టి పరిస్థితుల్లోనయినా వారు ప్రతి సంవత్సరం నిర్ణీత మొత్తంలో తమ పెట్టుబడికి 
“వడ్డీని వసూలు చేసుకుంటారు. మరి ఇది దౌర్జన్యం కాదా? స్వార్ధప్రియత్వం కాదా? పరుల 
సొమ్మును అన్యాయంగా దోచుకు తినటం కాదా?! సరే ఒకవేళ వ్యాపారంలో నష్టం లేకుండా 
లాభమే వచ్చిందనుకోండి. అప్పుడు కూడా ఈ వడ్డీ రుణాల మూలంగా బాధలు తప్పవు. 
వీటివల్ల వస్తువుల ధరలు పెరిగిపోతాయి. వ్యాపారులు తాము చెల్లించిన వడ్డీ మొత్తాన్ని ఉత్పత్తి 
వ్యయం క్రింద లెక్కగట్టి వస్తువుల ధరలు నిర్ణయిస్తారు. అప్పుడు ప్రజలు ఆ వస్తువుల్ని మనుపటి 
కంటే ఎక్కువ ధరలకు కొనవలసి వస్తుంది. అందుకని ఇస్తాం ధర్మం అన్నిరకాల వడ్డీ 
లావాదేవీలను నిషేధించి దౌర్జన్యం, దురాక్రమణ, ధరల పెరుగుదలకు కారణమయ్యే ఒకపెద్ద 
ద్వారాన్ని మూసివేసింది. 


కొని శోచనీయమైన విషయం ఎమిటంటే పాశ్చాత్య దేశాల అంధానుకరణ మూలంగా 
నేడు ముస్లింలలో కూడా ఆర్థిక వ్యవస్థ మొత్తం వడ్డీ మోదనే ఆధారపడి ఉంది. దాన్నుండి 


https://teluguislam.net - https://telugudua.net 


re 


వాదీను కిరణాలు-2 608 మడు! ర్య 


బయటపడటానికి పాశ్చాత్య కీలుబొమ్మలైన ముస్లిం దేశాధినేతల తరపు నుండి ఎలాంటి 
ప్రయత్నాలూ జరగటం లేదు. అదే విధంగా ముస్లిం ప్రజానీకంలో కూడా ఈ వడ్డీ మహమ్మారి 
నుండి బయటపడాలన్న ఆసక్తి ఏమో కనిపించటం లేదు. పైగా వారిలో చాలామంది బ్యాంకులు 
ఇచ్చే వడ్డీని తీసుకుని నిర్మొహమాటంగా తింటున్నారు. తామూ వడ్డీ ఖాతాదార్లుగా 
మారిపోతున్నారు. 


వడ్డీ కోసం దివ్యఖుర్‌ఆన్‌ 'రిబా' అనే పదాన్ని ఉపయోగించింది. నిఘంటువులో దీనికి 
“పెరుగుదల' అనే అర్థం వుంది. షరీఅత్‌ పరంగా ఒక లావాదేవీకి సంబంధించిన రెండు 
సజాతీయ వస్తువుల మధ్య వినిమయం జరిగేటప్పుడు ఏదో ఒకదానిలో ఉండే పెరుగుదలను 
లేక బాకీ తీర్చినప్పుడు అసలు వస్తువులో లేక నగదులో ఉండే పెరుగుదలను 'రిబా' అని 
అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. 


1) రిబల్‌ఫజ్ల్‌- అంటే రెండు సజాతీయ వస్తువుల వినిమయ సమయంలోనే ఒక దాని 
ప్రతిఫలం ఎక్కువగా తీసుకోవటం. 


2) రిబన్నసీఆ- రెండు సజాతీయ వస్తువుల వినిమయం (బాకీ వ్యవహారంగా) జరిగిన 
నిర్ణీత కాలం తర్వాత ఏదో ఒకదాని ప్రతిఫలం ఎక్కువగా తీసుకోవటం. 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


288 వ అధ్యాయం 


609 


క LG 1M 


ఇతరులకు చూపించటం కోసం సత్కార్యాలు చేయటం నిషిద్ధం 


దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 


“తాము అల్లాహ్‌కు మాత్రమే దాస్యం చేయా 
లని, పూర్తి ఎకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన 
కొరకే ప్రత్యేకించు కోవాలని వారికి ఆదేశించటం 


జరిగింది.” (బయ్యినహ్‌ : 5) 


“కేవలం పరుల మెప్పును పొందటానికే తన 
ధనం ఖర్చుచేసేవాని మాదిరిగా, అల్లాహ్‌నూ 
అంతిమ దినాన్నీ విశ్వసించని వాని మాదిరిగా 
మీరు దెప్పిపొడిచి గ్రహీత మనసును గాయ 
పరచి మో దానధర్మాలను వృధా చేసుకోకండి.” 
(అల్‌ బఖర: 264) 

“వారు (అంటే కపటులు) నమాజ్‌ కోసం లేస్తే, 
బద్ధకంగా, కేవలం ప్రజలకు చూసేందుకే 
లేస్తారు. అల్లాహ్‌ను చాలా తక్కువగా స్మరిస్తారు.” 
(నిసా; 142) 


1618. దేవుడు ఇలా అన్నాడని దైవ 
ప్రవక్త (సల్లం) చెబుతుండగా తాను 
విన్నానని హజ్రత్‌ అబూహురైరా (రజి) 
తెలియజేశారు: “(ప్రజలు నాకు కట్ట 
బెడుతున్న) భాగస్వాము లందరికంటే 
ఎక్కువగా నేను షిర్క్‌కు అతీతుణ్ణి. 
కనుక ఎవరైనా ఒక (మంచి) పని చేసి 
అందులో మరెవరినైనా నాకు భాగ 


Hut? ya 04 

శయ ప ప పై క టవ 
(సర Fy పము .౧ ఆ] 
సృపడడేటంచేళతనీ ట్ర స 
లోల Gy LY పవ) కలప! 
CIE HE SES (టీ! పుట్ల 


LEY లటిీ!] 


ప్రల పెట్ట ల ప్రదం 1114 

తస స్తోత! రదు దమయ 06 షక 

ధ్ర తప! ఠీ దడ ఏ 04 
యా లు ST EF gs 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 610. RIAD 


aad 


స్వామిగా నిలబెడితే నేను అతన్ని అతని 
షిర్క్‌తోపాటు వదిలేస్తాను.” (ముస్లిం) 


(సహీహ్‌ ముస్లింలోని జువాద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


మంచిపనులు కేవలం దైవప్రసన్నత కోసమే ఆచరించబడతాయి. ఒకవేళ ఎవరైనా 
ప్రాపంచిక ప్రయోజనాల కోసం లేక ప్రజల దృష్టిలో తాము గొప్ప దైవభక్తి పరులమని 
అనిపించుకోవటం కోసం, పరుల మెప్పు పొందటం కోసం మంచిపనులు చేస్తే వాటి 
ఉద్దేశ్యాలలో దైవప్రసన్నతతోపాటు పరుల ప్రసన్నతకు కూడా భాగస్వామ్యం కల్పించినట్లవు 
తుంది. కనుక ఇదీ ఒకరకంగా స్వల్పమైన యత గా దేవుడు అలాంటి వారిని వారి 
షిర్క్‌తోపాటు వదిలేస్తాడంటే వారి సత్కర్మల్ని నిర్వీర్యం చేసి వారి పుణ్యాన్ని వృధా చేస్తాడని 
భావం. మొత్తానికి ఈ హదీసులో పరుల మెప్పుకోసం చేయబడే మంచి పనుల్ని షిర్క్‌ 
(బహుదైవారాధన)గా పేర్కొని అది ఎంతటి నీచమైన, ఛండాలమైన కార్యమో వివరించటం 
జరిగింది. అయితే ఇది షిర్కె అస్‌గర్‌ అంటే స్వల్పమైన బహుదైవారాధన మాత్రమే. ఈ పాపానికి 
పాల్పడే వ్యక్తికొరకు స్వర్గం నిషిద్ధం కాదు. అతను శిక్షననుభవించిన తర్వాత తిరిగి స్వర్గానికి 
వెళ్తాడు. ఇతనికి భిన్నంగా షిర్కె అక్బర్‌ (నిజమైన బహుదైవారాధన)కు పాల్పడిన వ్యక్తి మాత్రం 
చిరకాలం నరకంలోనే ఉంటాడు. స్వర్గం అతని కొరకు శాశ్వితంగా నిషేధించబడుతుంది. 


1619. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా దయ. వరయ ఓయు. 1114 
ప్రబోధిస్తుండగా తాను విన్నానని 
హజ్రత్‌ అబూహురైరా (రజి) గారే 
తెలియజేశారు: (ప్రళయ దినాన 
అందరికంటే ముందు విచారించబడే ఓ :06 యు woe పు (కు ట్రే 1 
మనిషి అమరవీరుడయి ఉంటాడు. యౌ శ దళ 04 (3 els 
అతన్ని (దైవసన్నిధిలో) హాజరుపర ఊక తహ ఈమ ౮ చయ 
చటం జరుగుతుంది. దేవుడు అతనికి 12 

తన వరాలను గుర్తుచేస్తాడు. ఆ వ్యక్తి "౪ 
దేవుని వరాలను గుర్తుచేసుకుంటాడు. సట ర ర 
అప్పుడు దేవుడు అతన్ని, “నువ్వు ఆ వ. an] (జ జ 
వరాలతో ఏం చేశావ్‌?” అని అడుగు 

తాడు. అందుకతను, “నేను నీ మార్గం 

లో పోరాడుతూ చివరికి ప్రాణాలు 


లర! dsl op ల పక్త శ ర్క; 
(ద్య Vy cle అ! ( py ప 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 611 


సయితం అర్పించాను' అని అంటాడు. 
“(లేదు) నువ్వు అబద్ధం చెబుతున్నావు. 
నిజానికి నువ్వు ప్రజల చేత వీరుడు” 
అని అనిపించుకోవాలన్న ఉద్దేశ్యంతోనే 
యుద్ధం చేశావు. (నువ్వు కోరుకున్నట్లు 
గానే ప్రపంచంలో) ప్రజలు నిన్ను 
వీరుడు అని పిలిచారు” అని అంటాడు 
దేవుడు. ఆ తర్వాత (దేవుని) ఆజ్ఞమేరకు 
అతన్ని బోర్డా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి 
నరకంలో పడవేయటం జరుగుతుంది. 


ఆ తర్వాత రెండో వ్యక్తిని హాజరు 
పరచటం జరుగుతుంది. అతను (ప్రపం 
చంలో) (ధర్మ) జ్ఞానం నేర్చుకొని ఇతరు 
లకు కూడా బోధించి ఉంటాడు. 
ఖుర్‌ఆన్‌ చదివి ఉంటాడు. దేవుడు 
అతనికి తన వరాలను గురు చేస్తాడు. 
అతను వాటిని గుర్తుచేసుకుంటాడు. 
అప్పుడు దేవుడు, “మరి ఆ వరాలతో 
నువ్వు ఎం చేశావు?” అని అడుగు 
తాడు. దానికతను “నేను (ధర్మ) విద్య 
నేర్చుకున్నాను. ఇతరులకు కూడా 
నేర్పించాను. నీ ప్రసన్నత కోసం 
ఖుర్‌ఆన్‌ పఠించాను” అని చెబుతాడు. 
“నువ్వు అబద్ధం చెబుతున్నావు. ప్రజలు 
నిన్ను “పండితుడు అని పిలవాలని 
నువ్వు విద్య నేర్చుకున్నావు. ప్రజలు 
నిన్ను “ఖుర్‌ఆన్‌ పారాయణకుడు' 
(ఖారీ) అని పిలవాలని ఖుర్‌ఆన్‌ 
పఠించావు. నువ్వు కోరుకున్నట్లుగానే 


న! 


ఓ :06 igs ము ss Pe 
అమ న ఈమ : 06 ts CLs 
Eis 0 STi Ag స్సు 
als; ఆ రర ఉషప ఉహు; 
లే నేత య ca ys వంటో Sti 
pr FAS ఆ Co esl 
ద్ర al తయ టు 95 
ve షు యు లట. Ju! ఆము! 
నల (43 cls Ww వళ Gs 
Ne Fe Et go wise 
యు తహ క ఆ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


(ప్రపంచంలో) నిన్ను పిలవటం జరి 
గింది. ఆ తర్వాత అతని గురించి ఆజ్ఞ 
వెలువడగానే అతన్ని బోర్లా ఈడ్పు 
కుంటూ తీసుకెళ్ళి నరకంలో పడ 
వేయటం జరుగుతుంది. 

ఆ తర్వాత మూడో వ్యక్తిని హాజరు 
పరచటం జరుగుతుంది. దేవుడు అత 
నికి కలిమిని, అన్నిరకాల సిరిసంపదల్ని 
ప్రసాదించి ఉంటాడు. దేవుడు అతనికి 
తన వరాలను గుర్తు చేస్తాడు. అతను 
వాటిని గుర్తుచేసుకుంటాడు. అప్పుడు 
దేవుడు, “మరి ఆ వరాలతో నువ్వు ఎం 
చేశావు?” అని అడుగుతాడు. దాని 
కతను “నువ్వు ఇష్టపడే ఎ చోటునీ 
నేను ఖర్చుపెట్టకుండా వదలిపెట్ట 
లేదు” అని అంటాడు. “నువ్వు అబద్దం 
చెబుతున్నావు. ప్రజలు నిన్ను “గొప్ప 
దానశీలి అని అనాలని నువ్వు అలా 
చేశావు. ప్రపంచంలో నువ్వు కోరుకున్న 
ట్లుగానే జరిగింది” అని అంటాడు 
దేవుడు. ఆ తర్వాత అతని గురించి ఆజ్ఞ 
వెలువడగానే అతన్ని బోర్లా ఈడ్పు 
కుంటూ తీసుకెళ్ళి నరకంలో పడ 
వేయటం జరుగుతుంది. (ముస్లీం) 


“జరీ అంటే గొప్పవీరుడు, చురుకైన 
వాడు అని అర్థం. 


(సహీహ్‌ బుఖారీలోని ఇమారహ్‌ 


612 


ర కారా 


wl a సంత య Is టు మ 
లీ! ప? సేం ఆ రూమ ట్య 


బారం mes పా! a sly) 


Gs సదు : Gl AU; ei 


(ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 613 Slab, 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ద్వారా బోధపడే మొదటి విషయం, ప్రళయదినాన అందరికంటే ముందు 
ప్రజల మెప్పు కోసం సత్కర్మలు చేసినవారిని విచారించటం జరుగుతుంది. రెండో విషయం 
చిత్తశుద్ది లేకపోతే ఎంత గొప్ప సత్కార్యమయినా అంగీకరించబడదు. పోతే ప్రదర్శనాబుద్ధితో 
చేసే మంచి పనులకు పుణ్యానికి బదులు శిక్ష విధించబడుతుంది. అలాంటి పాపాత్ములు 
స్వర్గానికి కాదు, నరకానికి వెళ్తారు. 

1620. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 

కథనం ప్రకారం కొంతమంది తనతో 

వ సన మేము అధికారుల sy pis eo Ge సంప 
గరికి వెళ్ళినప్పుడు బయటికి వచ్చిన ral పి i క మ 

తర్వాత మాట్లాడుకునే మాటలకు చీ శం ల re 5 

వ్యతిరేకమైన మాటలు వారితో HE EGUHALSLS: Lge 

మాట్లాడుతాము (ఇలా చేయవచ్చా?)” రం మక్‌ లం 

అని అడిగాము. అందుకు ఆయన | 

సమాధానమిస్తూ, “దైవప్రవక్త (సల్లం) 

కాలంలో మేము దీన్ని కాపట్యంగా 

భావించేవాళ్ళం ' అని చెప్పారు. 


(బుఖారీ, 


ర్‌ ట్రై ప్రమా ట్ర దం - సా 
అ! టక UG Ms 


క్‌ [మ 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకుముందు రెండు నాలుకల ధోరణి' అనే అధ్యాయంలో కూడా 
వచ్చింది. కాని అక్కడ ఈ హదీసు ఇబ్నె ఉమర్‌(రజి)గారి మనవడు ముహమ్మద్‌ బిన్‌ జైద్‌ బిన్‌ 
ఉమర్‌ నుండి ఉల్లేభించబడింది. దాని ప్రకారం ఆయనగారి తాత ఇబ్నె ఉమర్‌ (రజి)ముందు 
కొందరు ఈ సందేహం వెలిబుచ్చగా దానికాయన ఈ విధంగా సమాధానమిచ్చారు. ఈ ఉల్లేఖనమే 
సరైనది. సహీహ్‌ బుఖారీలో కూడా ఈ హదీసు కొన్ని పదాల తేడాతో దాదాపు ఇలాగే ఉంది. 
ఎమైనప్పటికీ ఈ హదీసు ద్వారా అధికారుల్ని అతిగా పాగిడేయటం, ముఖస్తుతి చేయటం, 
వారి మెప్పు కోసం ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పటం కపట గుణాలనీ, మహానేరాలని మనకు 
బోధపడుతోంది. ఇలాంటి కపట చేష్టల వల్ల అధికారులకు ప్రజల గురించి సరైన సమాచారం 
తెలిసిరాదు. ఒకవేళ వారు నిజంగా పరిపాలకులకు, ప్రజలకు శ్రేయోభిలాషులయితే అధికారుల 
ముందు నిజమైన మాటలు మాట్లాడాలి. దాంతో పాలకులకు ప్రజల నిజస్థితి తెలుస్తుంది. 
వారు వంచనకు గురికాకుండా ఉంటారు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


1621. హజ్రత్‌ జుందుబ్‌ బిన్‌ అబ్బు 


ల్లాహ్‌ బిన్‌ సుఫ్యాన్‌ (రజి) కథనం 


ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: ప్రదర్శనా బుద్ధితో 
నదాచరణ చేసేవారిని దేవుడు 
ప్రళయదినాన పరాభవం పాల్టెస్తాడు. 
అలాగే ఎవరైనా ప్రజల దృష్టిలో గొప్ప 
వాడు అని అనిపించుకోవాలన్న ఉద్దే 
శ్యంతో మంచి పనులు చేస్తే దేవుడు 
వారి రహస్య లోపాలను బహిర్గతం 
చేస్తాడు. (బుఖారీ-ముస్తిం) 
ముస్టింలో ఈ హదీసు ఇబ్నె అబ్బాస్‌ 
ఆధారంగా వెలికితీయబడింది. 
“'సమ్మఅ' అంటే ప్రదర్శనా బుద్దితో 
ప్రజల ముందుకు వచ్చి సదాచరణ 
చేయటం. “సమ్మఅల్హాహు బిహా' 
అంటే దేవుడు అతన్ని పరాభవం 
పాలుచేస్తాడని భావం. “మన్‌ రఆ'అంటే 
ప్రజల్లో గొప్పవాడనిపించుకోవటం 
కోసం వారి ముందు మంచిపనులు 
చేయటం అని అర్థం. 'రఅల్లాహు 

హీ” అంటే అతని రహస్య లోపాలను 
ప్రజలముందు బహిర్గతం చేస్తాడని 
భావం. 


614 


రాల కలో 
Cod త Cal 


31333 re Wl esl) sls 
‘il ఠా ల్లా లా! 5159 os Lal pl 
ర రో Tel యయ (బ్రహ? Ups 
gla rig Es 


sels ప్రతి వ్యయ Ul a డి 


ద! ల! లాయి జీ ప్రశ ర్త 
ల! ర్త! కం త! తః! కూ ను 


లో 


lene ఆ 


(సహీహ్‌ బుఖారీలోని రిఖాఖ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని జుహ్‌ద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ప్రదర్శనాబుద్ది పాన అవమానానికి, పరాభవానికి కారణభూతమవుతుంది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


1622. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: దైవప్రసన్నత 
కోసం ఆర్జించబడే విద్యను కేవలం 
ప్రాపంచిక సిరిసంపదల్ని సంపాదించు 
కోవటం కోసం నేర్చుకునేవాడు ప్రళయ 
దినాన స్వర్గ సువాసనకు కూడా 
నోచుకోడు. (అబూదావూద్‌, దీని 
ఆధారాలు దృఢమైనవి) 

ఈ అధ్యాయంలో సుప్రసిద్ధమైన 
హదీసులు ఇంకా ఎన్నో ఉన్నాయి. 


GEN, 


న. 

నవ్య: స్తో 410530: lows నో 
క LLL 
య aks గే 
టు వత 
స న క. వ్వ! ట్ల! cla) 


ఏలాయ ప చేప దము 


ag పెట్‌ ౦ద్ర| 


(సుననె అబూదావూద్‌లోని విద్యాప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ధర్మజ్ఞానాన్ని ఆర్జించటం చాలా గొప్ప పుణ్యకార్యం. కాని అది దైవప్రసన్నతా దృక్పథంతో 
ఆర్జించబడాలి. ఒకవేళ ఎవరైనా ప్రాపంచిక ప్రయోజనాల కోసం ఈ విద్యను నేర్చుకుంటే అది 
ఎంత పెద్ద పాపమంటే అలాంటి వారు స్వర్గ సువాసనకు కూడా నోచుకోరు. అంటే ప్రారంభంలో 
వారికి ఆ భాగ్యం ఉండదు. నరకంలో శిక్షననుభవించిన తర్వాత దేవుడు దయ తలచినప్పుడు 


వారు స్వర్గానికి వెళ్తారు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 616 ర కాలూ 


ఉన్నతన 


289 వ అధ్యాయం 


కొన్ని విషయాలు ప్రదర్శనాబుద్ధితో చేస్తున్నట్లుంటాయి. 
వాస్తవానికి అవి ప్రదర్శనాబుద్ధి క్రిందికి రావు 


1623. హజ్రత్‌ అబూజర్ర్‌ (రజి) కథనం: “కాస్మో! రత క al bs MY 
దైవప్రవక్త (సల్లం)ను అడగటం జరి (en elf స్తో al ds 15 206 
గింది, “మనిషి ఒక మంచి వని eh ss: మ! 1 నా 
చేస్తుంటే తోటి మనుషులు అతన్ని * యం ల 
పొగుడుతున్నారు. దాని గురించి "లో! 6 యాల యీ ids fale 
మో అభిప్రాయమేంటి? (అది కూడా gis ely 
ప్రదర్శనా బుద్ధి క్రిందికే వస్తుందా?)” 

అని. అందుకాయన, “(లేదు), అది 

విశ్వాసికి లభించే ముందస్తు శుభవార్త” 

అని చెప్పారు. (ముస్థిం) 


(సహీహ్‌ మున్లింలోని బిర్ర్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

మనిషి మనసులో ప్రదర్శనాబుద్ది లేకపోయినా తాను చేస్తున్న మంచి పనుల్ని చూసి 
జనం పొగిడితే దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. పైగా దాన్ని పరలోక జీవితంలో తనకు 
జరగబోయే సత్కారానికి ఇహలోకంలో ముందస్తుగా లభిస్తున్న శుభవార్తగా, జనుల నోట 
వెలువడుతున్న దైవిక సూచనగా భావించాలి. ప్రజల ప్రశంసలు, పొగడ్తల వల్ల చిత్తశుద్ధికి 
ఎలాంటి నష్టం ఉండదు. పైగా ఆ ఆచరణ దేవుని సన్నిధిలో సమ్మతించి ఆమోదించబడిందన 
టానికి జనుల పాగడ్తలే సాక్ష్యం మరియు నిదర్శమూను. 


——— శ్రి శ్రీ పి 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 617 
290 వ అధ్యాయం 
5 i య్‌ 


అన్నంలో 


గో bh = Yd 


ys J వస శ 


షరీఅత్‌ పరమైన అవసరమేదీ లేకుండా పర స్తీ వైపు, వెంట్రుకలు 
లేకుండా అందంగా ఉన్న బాలుని వైపు చూడటం నిషిద్ధం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 
“ప్రవక్తా! విశ్వసించిన పురుషులకు తమ 
చూపులను కాపాడుకోండి అని చెప్పు.” 
(నూర్‌:30) 
“నిశ్చయంగా కళ్ళూ, చెవులూ, మనస్సూ 
అన్నింటి విషయంలోనూ విచారణ జరుగు 
తుంది.” (ఇస్తా: 36) 
“అల్లాహ్‌, చూపుల చౌర్యాన్ని సయితం ఎరు 
గును. హృదయాలు దొచి ఉంచిన రహస్యాన్ని 
సయితం ఆయన ఎరుగును.” 
(ఆల్‌ మోమిన్‌: 19) 


“యదార్ధమేమిటంటే మా ప్రభువు మాటువేసి 
ఉన్నాడు.” (ఫడ్ర్‌:14) 


1624. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఆదం పుత్రుని 
నొసటి మోద ఎంతోకొంత వ్యభిచారం 
రాసి ఉంటుంది. అతను ఎలాగైనా 
దాన్ని పొంది తీరుతాడు. కళ్ళ వ్యభి 
చారం (పరస్త్రీని) చూడటం, చెవుల 
వ్యభిచారం (అశ్లీల మాటలు) వినటం, 
నాలుక వ్యభిచారం (అశ్లీల) మాటలు 
మాట్లాడటం, చేతి వ్యభిచారం (అధర్మ 


El i లోటు at రట 
(RODE See Re 
AY SG Ss sty 0 
Jy Dray {Ae 4 hie వళ 
GEG GH EE సవ య 
yw రేం [1% Je] {DAN 
[8 ల!) AOE, 


COT శో esa NTE 


A cs: Ee 
Cat అర! wa (0 డక వడ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 618 యయ! D 


వస్తువుని) పట్టుకోవటం, కాళ్ళ వ్యభి “ఏ5 వే! ర్క తీయ! ey 
చారం. (చెడు పనికోసం) నడవటం. (గ ఉర్క గ్ర యి! ఆర్క్‌ 
మనసు వాంఛిస్తుంది, కోరుకుంటుంది. or డ్‌ re 65% au 
మర్మాంగం దాని మాట వింటుంది ల న స | 
లేదా తిరస్కరిస్తుంది. (బుఖారీ- | స్ట సప కల లే 
ముస్లిం) పాడి డ్ర్రఆాలై! ప్ర pi 


పై వాక్యాలు ముస్లింవి. బుఖారీలోని 
ఉలేఖనం సంక్షిప్తంగా ఉంది. 


య 


ల్‌ 


(సహీహ్‌ బుఖారీలోని ఇస్తీజాన్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్టింలోని ఖదర్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

చూడటం, వినటం, పట్టుకోవటం, నడచివెళ్ళటం, వాస్తవానికి వ్యభిచార పనులు 
కావుగాని ఇవి వ్యభిచారానికి కారణభూతమయే్యే ప్రమాదం ఉండటం మూలంగా మనిషి 
వీటికి కూడా దూరంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో అన్యాపదేశంగా వీటిని కూడా వ్యభిచార 
పనులుగా పేర్కొనటం జరిగింది. మనిషి గనక విటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అతని 
మర్మాంగం మనోవాంఛలకు దాసోహమంటుంది. ఫలితంగా ఎప్పుడో ఒకప్పుడు అతను వ్యభిచార 
కూపంలో పడిపోవచ్చు. అదే మనిషి వీటి విషయంలో జాగ్రత్తగా ఉన్నాడనుకోండి. మర్మాంగం 
మనోవాంఛలకు లోనయ్యే ప్రసక్తే ఉండదు. ఫలితంగా అతను లంక దూరంగా 
ఉంటాడు. ఈ రోజుల్లో అదే జరుగుతోంది. అపరిచితులైన ఇద్దరు స్తీ పురుషులు ముందు 
ఒకర్నొకరు తీక్షణంగా చూసుకుంటారు. ఆ తర్వాత చిర్నవ్వులు, దరిమిలా కవ్వింపులు, 
సంభాషణలు, ఆపైన చెట్టాపట్టాలు - కనుక ఈ కారణాలన్నిటికీ దూరంగా ఉండటం చాలా 
అవసరం. 
1625. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ త్ర! has al ie} - VU 
(రజి) కథనం ప్రకారం త రు ‘JG సక ర! or ల... వ 
యలు Ew, ni 
అని ఆదేశించారు. అప్పుడు సహ | ౯ - 
చరులు, “దైవప్రవక్తా! దారుల్లో 
కూర్చోవటం తప్ప మాకు వేరే దిక్కు 
లేదు. మేము అక్కడ కూర్చొని (చాలా 


ముఖ్యమైన మాటలు) మాట్లాడు 


https://teluguislam.net - https://telugudua.net 


హాదిను కిరణాలు -2 


కుంటాము” అని విన్నవించుకోగా, 
“సరే, దారుల్లో కూర్చోవటం తప్పదను 


619 


రర 
గ న ake = గ్‌ 4 aE ల woe 
br YE dl Js Oh Gs OAs 


జ = డ్డ లేం ళ్‌ త్త 
యా Gi heb విని! Jf ర్ల 


కుంటే మరి మిరు దారి హక్కు 
నెరవేర్చండి' అని అన్నారు దైవప్రవక్త 
(సల్లం). అది విని సహచరులు మళ్ళీ 
“ఈ దారి హక్కు ఏమిటి దైవప్రవక్తా!?” 
అని ప్రశ్నించగా, “చూపులు క్రిందికి 
వాల్చి ఉంచటం, బాధాకరమైన వస్తువు 
లను దారి నుంచి తొలగించటం, 
సలాంకు జవాబు పలక్షటం, మంచిని 
గురించి ప్రబోధించి, చెడు నుంచి 
ఆపటం (ఇదే దారి హక్కు)” అని 
ఆయన బదులిచ్చారు. 
(బుఖారీ-ముసిం) 
(సహీహ్‌ బుఖారీలోని అత్యాచారాల ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని వస్త్రధారణ 
ప్రకరణం) 


శ తో ల్‌ s fe p A 
tal Jt Gb! Us 06 
$5, co! ల yal ab రేక 
ర్‌ డ్రం యావ ly ఆ. 

ale Gi CS 


ముఖ్యాంశాలు 


సాధారణ రోడ్డు, కాలిబాటలు సంఘంలోని ప్రజల ఉమ్మడి ఆస్తులుగా పరిగణించ 
బడతాయి. కనుక వాటిమోద సభలు, సమావేశాలు నిర్వహించటం సరికాదు. దానివల్ల అటుగా 
వెళ్ళేవారికి ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా పరపురుషుల ముందునుంచి వెళ్ళటానికి 
ఇష్టపడని పరదాధారులైన స్రీలు చాలా మనస్తాపానికి గురౌతారు. కనుక రోడ్డమోద మీటింగులు, 
సమావేశాలు నిర్వహించటం తగదు. ఒకవేళ ఇళ్ళు ఇరుకుగా ఉండటం మూలంగానో లేక 
మరే కారణం వల్లనో బయట కూర్చోవటం తప్పదనుకుంటే- అలాంటప్పుడు రోడ్డు మోద. 
పాపాలకు పాల్పడకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు దారిన వచ్చేపోయే స్త్రీల వైపు 
చూడకూడదు. అలాగే తను వల్ల ఇతరులకు మేలుజరిగేలా చూసుకోవాలి. అంటే ధర్మబోధనలు 
చేసిగాని, ధర్మప్రచారం చేసిగాని ప్రజల నీతినడవడికలను తీర్చిదిద్దాలి. వారి శ్రేయస్సు కోసం 
పాటుపడాలి. ఈ రోజుల్లో ప్రజలు వివాహాది వేడుకల సందర్భంగా దారులు మూసేసి ఎంతో 
మందికి ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇది షరీఅత్‌పరంగా, నైతికంగా కూడా ఎంతో చెడ్డ విషయం. 
తమ సొంత పని కోసం వేలాది మంది మనసు నొప్పించటాన్ని ఏ షరీఅత్‌, ఎ నైతిక విధానం 
అనుమతిస్తుంది? అదీగాకుండా ఈ వేడుకలు దైవ అవిధేయతా కార్యాలలో, దుబారా ఖర్చులో, 
ఇతర పైశాచిక చేష్టలతో నిండి ఉంటాయి. దేవుడు ముస్లింలకు సన్మార్గాన్ని, సద్బుద్దిని 
ప్రసాదించుగాక! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


1626. హజ్రత్‌ అబూ తల్తా జైద్‌ బిన్‌ 
సహ్హ్‌ (రజి) కథనం: మేము ఆరు 
బయట కూర్చొని మాట్లాడుకుం 
టుండగా దైవప్రవక్త (సల్లం) మా 
' దగ్గరికి వచ్చి నిలబడ్డారు. తర్వాత 
“ఎమిటీ దారుల్లో కచేరీలు పెట్టారు? 
దారుల్లో ఈ విధంగా కచేరీలు పెట్ట 
కుండా జాగ్రత్తపడండి సుమా!” అని 
ఉపదేశించారు. అందుకు సహ 
చరులు, “మేమిక్కడ షరీఅత్‌పరంగా 
తప్పుకాని పని మోద కూర్చున్నాం. 
మేమిక్కడ కూర్చొని పునశ్చరణలు, 
సంభాషణలు జరుపుకుంటాం” అని 
విన్నవించుకున్నారు. దానికాయన, 
“సరే, అలా కూర్చోవటం తప్ప మోకు 
వేరీ మార్గం లేదనుకుంటే దాని 
హక్కుని నెరవేర్చండి. చూపులు క్రిందికి 
వాల్చి ఉంచటం, సలాంకు జవాబు 
పలకటం, మంచి మాటలు మాట్లాడు 
కోవటం (ఇదే దారి హక్కు)” - అని 
బోధించారు. (ముస్తిం) 
“'సువుదాత్‌ొ అంటే దారులు అని అర్థం. 


£5 


620 


GE, 
gw ll al ఏ3 VU 
STE Jee తో ges = 
న వరక | ee iE న్‌ yee 
క | pn యో! Cll 

‘ou J రుస టే! మప 
sy Gp :06 అము త 
gag ‘pA 353 | ye ve 
pant (దయయ! ఆలా ely) To 
అతు! త! cally ఏయి! 


కనా 


(సహాహ్‌ ముస్లింలోని సలాం య. 


1627. హజత్‌ జరీర్‌ (రజి) కథనం: 
నేను దైవప్రవక్త (సల్లం)ను అకస్మాత్తుగా 
దృష్టి పడటం గురించి అడిగాను. 
అందుకాయన, “(వెంటనే) దృష్టి 
మరల్బుకో” అని చెప్పారు. (ముస్లిం, 


a bs hd sche: JG 


phe ely) a; Gol రయ 


(సుననె అబూదావూద్‌లోని నికాహ్‌ ప్రకరణం) 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 621 Galante, 


ముఖ్యాంశాలు 

పరస్రీ మోద యాదృచ్చికంగా దృష్టి పడిపోతే వెంటనే దృష్టి మరల్చుకోవాలి. తదేకంగా 
చూస్తూ ఉండిపోకూడదు. ఎందుకంటే దానివల్ల మనసులో కోరిక పుడితే అది పాపంగా, 
కంటి వ్యభిచారంగా పరిగణించబడుతుంది. అదే విధంగా మొహం మోద వెంట్రుకలు లేకుండా 
అందంగా కనపడే అబ్బాయిల వంక చూడటం కూడా స్ర్తీల వైపు చూడటం లాంటిదేనని 
మరికొందరు పండితులు అభిప్రాయపడ్డారు. 
1628. హజ్రత్‌ ఉమ్మె సలమా (రజి. 
అన్‌హా) కథనం: నేను దైవప్రవక్త 
(సల్లం, దగ్గర ఉన్నాను. ఆ సమయం 
లో ఆయన దగ్గర మైమూన (రజి. 
అన్‌హా) కూడా ఉన్నారు. అంతలో ఇబ్నె 3 es 
ఉమ్మె మక్తూమ్‌ అటుగా వచ్చారు. ఓ ih ప్త ప్ర! 
దైవప్రవక్త (సల్లం) మమ్మల్ని 'పరదా “గాత సామ! సవ రబీ al 
లోకి వెళ్ళి పోండని” ఆదేశించారు. 9౮ వక కవీ! రడ $దృప్త ప 
మేము సందేహపడుతూ, “దైవ ప్రవక్తా! ౨1 ల! 13, Cla యో టి! 
ఆయన అంధులు కారా? ఆయన Tre Oa dhe, 
నుమ్మల్ని చూడలేరు. గుర్తు పట్టనూ + 
చేరు కదా!?” అని అడిగాం. అందు 
కాయన, “మిరు కూడా అంధులేనా? 
మోకు ఆయన కనపడటం లేదా?” 
అని అన్నారు. (అబూదావూద్‌, 
తిర్మిజీ-హసన్‌, సహీహ్‌) 


age మద పై ej ra 

మోక 925 మూ చప Ie Uwe 
య (1 ద్ర. క వ రస్‌ 
రత్త ly Ell Ss 


(సుననె అబూదావూద్‌లోని వస్త్రధారణ ప్రకరణం - నుననె తిర్మిజీలోని అదబ్‌ 
అధ్యాయం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ఆధారాల్లో ఉమ్మె సలమా (రజి.అన్‌హా)_గారిచేత స్వేచ్చ నొసగబడిన 
బానిస నిబ్‌హాన్‌- గురించి పూర్తి వివరాలు తెలియటం లేదు (అని ప్రముఖ హదీసువేత్త 
అల్‌బానీగారు పేర్కొన్నారు). కనుక ఈ ఉల్లేఖనం ప్రామాణికమైనది కాదు. దీనికి విరుద్ధంగా 
దైవప్రవక్త (సల్లం) ఫాతిమా బిన్తె ఖైస్‌ను అబ్బుల్లాహ్‌ ఇబ్నె ఉమ్మె మక్తూమ్‌ ఇంట్లో “ఇద్దత్‌' 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 622 ర కాల 


గడపమని ఆదేశించారనీ, అక్కడయితే నీవు బట్టలు విడువటానికి కూడా ఇబ్బంది ఉండదని 
ఆయన చెప్పినట్లు ప్రామాణిక హదీసుల్లో ఉంది. కనుక అంధులతో పరదా చేయవలసిన 


అవసరం లేదు. 

1629. హజ్రత్‌ అబూ సయీద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: పురుషుడు 
ఇతర పురుషుని న ari J; Jes వం లో! లర! 
చూడరాదు. స్రీ ఇతర స్రీ మర్మావయ ఖో లే లాడ 95 లవ! బ్ర 
వాలను చూడరాదు. పురుషుడు ఆజ్‌ 95 టార్‌ లస లో ర్ట! 
మరొక పురుషుని ప్రక్కన నగ్నంగా ఒకే pie ely ely SU మేష లా! 
దుప్పట్లో పడుకోరాదు. స్రీ ఇతర స్త్రీ 

ప్రక్కన నగ్నంగా ఒకే దుప్పట్లో 

పడుకోరాదు. (ముస్లిం, 


‘il Ge మ gl Se \1Y4 
sigh dG జక వ రెయ్‌ SE 


(సహీహ్‌ ముసింలోని హియజ్‌ ప్రకరణం) 


౧ 


ముఖ్యాంశాలు 


ఇస్లాం ధర్మం లజ్ఞావిహీనతను ఎంత కఠినంగా అరికట్టగోరుతుందో ఈ హదీసు ద్వారా 
విదితమవుతోంది. ఇస్లాం ఒక పురుషుడు మరో పురుషుని ప్రక్కన నగ్నంగా పడుకోవటాన్నే 
సహించనప్పుడు స్ర్తీ పురుషుల్ని విచ్చలవిడిగా కలుసుకోనిచ్చే పాశ్చాత్య పోకడల్ని సహిస్తుందా? 
శోచనీయమైన విషయం ఎమిటంటే నేడు అదే నీతిమాలిన సంస్కృతిని టెలివిజన్‌ మొదలగు 
పరికరాల ద్వారా ముస్లిం దేశాల్లో కూడా ప్రచారం చేయటం జరుగుతోంది. పాశ్చాత్య తత్వం 
ఆవహించిన నేతలు కూడా ఆ నీతిమాలిన్యానికి, లజ్ఞారాహిత్యానికి “సంస్కృతి అనే ముద్దుపేరు 
పెట్టి ఆరాధిస్తున్నారు. దేవుడు ముస్లిం దేశాలను అలాంటి భ్రష్ట నేతల చెర నుండి 
విముక్తినొసగుగాక! 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 623 GAIN, 


291 న అధ్యాయం 


తీకారితరలో వ పర గ్గ వెంట ఉండటం నిషిద్ధం 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: కమమ ( HP rw ar dU 
“మీరు ప్రవక్త భార్యలను ఏదైనా అడగవలసి ల ఈ CF దప 
,ఉంటే తెరచాటున ఉండి అడగండి.” 


LOY: Ch శక్పిగ్త 
(అహ్‌జాబ్‌:53) sa గుడ్ల 


1630. హజత్‌ ఉఖ్‌బా బిన్‌ ఆమిర్‌ 
రజ): కథనం దైవత లం ఏర తతత యు రీ! త G5 
స్రీలు ఉండే ఇళ్ళల్లోకి ప్రవేశించకండి రడ యీ! తప, గ 
అని ఉపదేశించారు. అది విని అన్సార్‌ స గస్టో త 1 ష్‌ al 
వర్గానికి చెందిన ఒక వ్యక్తి, “దైవప్రవక్త! Se 
మరి మరిది సంగతి ఏమిటి?” అని ఆ” ale Gi dL సము 
అడిగాడు. దాని కాయన,“మరిది చావు ౮3 (క ol) «2 అ! డీ 
లాంటివాడు” అని బదులిచ్చారు. & 
(బుఖారీ-ముస్లిం) | 


“అల్‌ హమ్‌వు' అంటే భర్తకు దగ్గరి 
బంధువు. అతని సోదరుడు, అతని 
సోదర కుమారుడు, బాబాయి కుమా 
రుడు మొదలగువారు. 


oe రో ie హ్‌ Mf 


(సహీహ్‌ బుఖారీలోని నికాహ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని సలామ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో పరదాకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం వివరించబడింది. 
దానిని ముస్లింలలో అత్యధిక మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దగ్గరి బంధువులవటం చేత వారు 
ఇండ్లకు చాలా ఎక్కువగా వస్తూ పోతూ ఉంటారు. ఇంటి ఆడవాళ్ళతో ఏకాంతంలో ఉండే 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 ea oak, 
అవకాశాలు ఎన్నో వస్తుంటాయి. కనుక ఇతరుల కన్నా ఇలాంటి దగ్గరి బంధువుల మూలంగా 
ఉపద్రవాలకు గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దగ్గరి బంధువుని 
మృత్యువుతో పోల్చటం జరిగింది. అంటే ధర్మపరంగా వారు మృత్యువుకు కారణభూతు 
లవుతారన్నమాట! లేదా ఇస్టామీయ రాజ్యంలో వ్యభిచారానికి మరణశిక్ష ఉంటుంది కనుక 
ఆ స్త్రీ పురుషులు గనక పాపానికి పాల్పడితే దాని ఫలితం మరణమే అవుతుందని దాని భావం 

కావచ్చు. అదీకాకపోతే తన భార్యకు వేరొకరితో అక్రమ సంబంధమున్నట్లు భర్తకు అనుమానం 
వస్తే అతను పౌరుషం కొద్దీ ఆమెను హత్య చేయవచ్చు లేదా ఆమెకు విడాకులు ఇవ్వవచ్చు. 
విడాకుల వల్ల కూడా స్త్రీ జీవితం జీవచ్చవమై పోతుంది. లేదా మృత్యువుకు ఎలా భయపడతారో 
పరస్తీతో ఏకాంతంలో గడపటానికి కూడా అలాగే భయపడండి అని భావం కావచ్చు. ఏది 
ఏమయినప్పటికీ భర్త సోదరులతోనే పరదా చేయటం అవశ్యమైనప్పుడు భర్త స్నేహితులతో 
పరదా చేయటం ఇంకెంత అవశ్యమో వేరే చెప్పనక్కర్లేదు. నేడు ఈ విషయంలో కూడా నిర్లక్ష్యం 
చాలా ఎక్కువయిపోయింది. దానివల్ల ఎన్నో దుష్పరిణామాలు ఎదురౌతున్నాయి. వాటిని తరచూ 
వార్తాపత్రికల్లో చదువుతూనే ఉంటాం. అయినప్పటికీ ప్రజలు వీటి వెనకున్న కారణాలను 
గ్రహించరు. లజ్ఞారాహిత్యం ఓ మహమ్మారిలా వ్యాపిస్తూ పోతుండటం చాలా విచారకరం. 


1631. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా haa మీలో ఎవరూ (3 గ అ : న్య యు 
కూడా పరస వెంట ఎకాంతంలో ఉండ 
రాదు- ఆమె వెంట ఆమె మహమ్‌ le 
పురుషుడు ఉంటే తప్ప. 

(బుఖారీ-మున్లిం/ 


సల] gs gil ర్‌ం - \1Y 1 
654 నః వలే క క 


(సహీహ్‌ బుఖారీలోని నికాహ్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని హజ్‌ ప్రకరణం) 
1632. హజ్రత్‌ బురైదా (రజి) కథనం జ్యా, or షు 55 ry 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 

y pa క ear, కమ మీక | Js JU: 
ప్రబోధించారు; యుద్దానికి వెళ్ళినవారి 


స్త్రీల మానమర్యాదలు యుద్దానికి 
వెళ్ళనివారి కొరకు తమ తల్లుల మాన 
మర్యాదల మాదిరిగా పవిత్రమైనవి. 
ఎవడైనా యుద్దానికి వెళ్ళని వాడు 
యుద్దానికి వెళ్ళినవాడి ఇంటికి పర్య 
వేక్షకునిగా ఉండి ద్రోహానికి పాల్పడితే 


heli sell sad 
be పటు టంటే! పరమ లా 6 
అప్పును నేత పైడి! 
st పల ర Bl ( re శ్వ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 5 ధామ! ర్య 


ప్రళయదినాన. అతన్ని ఆ యోధుని శక్‌ పరు ట్ర దవే ఇద క 
ముందు నిలబెట్టడం జరుగుతుంది. అప్పు. sh 28 రడ 
అతను ఆ ద్రోహి చేసిన సత్కర్మల్లో 

తాను కోరుకున్నన్ని సత్కర్మలు తీసు 

కుంటాడు. ఆ విధంగా తీసుకొని 

చివరికి ప్రసన్నుడౌతాడు. 


తర్వాత దైవప్రవక్త (సల్లం) మా 
వైపుతిరిగి, “మిరే మంటారు?” అని 
అడిగారు. (అంటే సహజంగానే మనిషి 
ఆశాపరుడై ఉండి దైవం నుంచి 
అనుమతి లభించిన తర్వాత అతను 
తనకు ద్రోహం చేసినవాడి దగ్గర ఒక్క 
సత్కర్మ అయినా వదులుతాడా?) 

(ముస్లిం, 

(సహీహ్‌ ముస్లింలోని ఇమారహ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ధర్మయోధులు యుద్దానికి వెళ్ళిపోయిన తర్వాత వారి ఇంటిని పర్యవేక్షించటం వారి 
కుటుంబ సభ్యుల బాగోగుల్ని పట్టించుకోవటం చాలా గొప్ప కార్యం. అయితే ఆ పనిలో 
ద్రోహానికి గనక పాల్పడితే దాని పాపం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే దాని 
మూలంగా ఇస్లాం ధర్మం ఎంతో ప్రాముఖ్యతనిచ్చే పరస్పర సహాయక వ్యవస్థకు విఘాతం 
వాటిల్లుతుంది. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 626 


292 వ అధ్యాయం 


టయిం! ట్‌ a DU 141 
భోలే డో Jet el య్య 
మయ సవ్య 
వస్త్రధారణలో, హావభావాల ప్రదర్శనలో పురుషులు స్త్రీలను, 
స్త్రీలు పురుషుల్ని అనుకరించటం నిషిద్ధం 


1633. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 4 5 టయ ప! ల 1 
కథనం: దైవప్రవక్త (సల్లం) స్త్రీల వేష షప! స్తత లట పప :06 డక 
ధారణను అవలంబించే పురుషులను, క్‌ు ప అతనన అతుకు 
న “056 పభ! కత రదు కవే భధ్ర 

og cull cy Jel ర 
వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ey; JE యీ! 
స్త్రీలను అనుకరించే పురుషుల్ని, పురు | స | 
షుల్ని అనుకరించే స్రీలను దైవ ప్రవక్త 
(సల్లం) శపించారు. (బుఖారీ) 


ఇ 


(సహీహ్‌ బుఖారీలోని లిబాస్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


స్త్రీల వేషధారణను, వారి అలవాట్లను, అభిరుచుల్ని అనుకరించే పురుషులను 
“'ముఖన్నస్‌' అంటారు. అలాగే పురుషుల వేషధారణను, అలవాట్లను అనుకరించే స్త్రీలను 
'ముతరజ్ఞ్జల్‌గా వ్యవహరిస్తారు. దేవుడు ప్రకృతిపరంగా స్రీ పురుషులిరువురిలోనూ వేర్వేరు 
స్వభావాలను సృష్టించాడు. అలాంటప్పుడు స్తీ పురుషులు ఒండొకరి స్వభావాల్ని అనుకరించే 
ప్రయత్నం చేయరాదు. అలా చేయటం దైవాగ్రహానికి కారణం అవుతుంది. నేడు పాశ్చాత్య 
సంస్కృతి దుష్ప్రభావానికి లోనైన స్రీలు కొందరు దేవుడు తమలో పొందుపరచిన స్వభావానికి 
విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు కేవలం పురుషులకు మాత్రమే ప్రత్యేకించిన పనుల్ని కూడా 
చేయటానికి ప్రయత్నిస్తున్నారు. దేవుడు వారి మీద ఎటువంటి బరువు బాధ్యతలు ఉంచనప్పటికీ 
వారు స్వయంగా తమ మీద తలకు మించిన భారం మోపుకుంటున్నారు. ఈ విధంగా ఆధునికత 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


627 


Salk 


మోజులోపడిన స్రీలు పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరిస్తూ తమ ఆత్మలకు తామే అన్యాయం 


చేసుకుంటున్నారు. 


1634. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) స్త్రీల 
దుస్తుల్లాంటి దుస్తుల్ని ధరించే పురు 
షుల్ని, పురుషుల దుస్తుల్లాంటి 
దుస్తుల్ని ధరించే స్రీలను శపించారు. 
(అబూదావూద్‌ దీనిని దృఢమైన ఆధారా 
లతో ఉల్లేఖించారు). 


వ్‌ ధ్ర మ్మ వ... 

తయార సక! ర్వమ పన : 06 

యర! ఫు త ll జ 
Tea: Leb త్వం! పు 


(సుననె అబూదావూద్‌లోని లిబాస్‌ ప్రకరణం, 


1635. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
గారే చేసిన మరొక కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవ 
చించారు: నరకవాసుల్లో రెండు రకాల 
వారుంటారు. వారిని నేను కూడా 
చూడలేదు. (అంటే వీరు రాబోవు 
కాలంలో పుడతారు). వారిలో ఒక రకం 
వారి దగ్గర ఆవుతోకల్లాంటి కొరడాలు 
ఉంటాయి. వారు వాటితో జనాన్ని 
కొడతారు. రెండవ రకం వారు స్రీలు. 
వీరు దుస్తులు ధరించినప్పటికీ నగ్నం 
గానే ఉంటారు. ప్రజల్ని ఆకర్షిస్తారు. 
ప్రజలచేత ఆకర్షించబడతారు. వారి 
తలలు బుల్లీ ఒంటెల యొక్క ఒంగిన 
మూపురాల మాదిరిగా ఉంటాయి. 
ఇలాంటి స్త్రీలు స్వర్గానికి వెళ్ళలేరు. 


అంతేకాదు, స్వర్గసువాసన అల్లంత 


Jd J 5 110 

వ్‌ 5 OE ర్‌ ర్రయిం॥ కకత 05 
J GE be సము స య! 
SEIS NE fr 
gerry MG న 3 


ea) షన మయి! త్ర Tres 

పజ మచే కప్పు త ee 
ఆజా యా మ శేష త్‌ హన 
per al vey) లో నత్త! (యాది 
మ. els J a దో 


https://teluguislam.net-- https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 


దూరం నుంచే గుభాళిస్తూ ఉంటుంది. 
అయినప్పటికీ వారికి దాని సువాసన 
కూడా రాదు. (మున్డిం, 


'కాసియాత్‌ ' అంటే దేవుడు అనుగ్ర 
హించిన దుస్తులు ధరించి ఉంటారు. 
“ఆరియాత్‌' అంటే ఆ అనుగ్రహానికి 
కృతజ్ఞతలు తెలుపుకోనివారు. కొంత 
మంది దృష్టిలో 'ఆరియాత్‌' అంటే 
తమ అందచందాలను ఇతరు లకు 
చూపెట్టే ఉద్దేశ్యంతో తమ శరీరంలోని 
కొంతభాగాన్ని దుస్తులతో కప్పి మిగతా 
భాగాన్ని నగ్నంగా ఉంచు కునేవారు. 
ఆరియాత్‌ అంటే తమ శరీరపు తళుకు 
బెళుకులు కానవచ్చే విధంగా పల్చటి 
దుస్తులు ధరించిన వారని మరి 
కొందరు అభిప్రాయపడ్డారు. 
“మాయిలాత్‌ అంటే దైవవిధే యత 
పట్ల, తాము నెరవేర్చవలసిన విధుల 
పట్ల వైముఖ్యం చూపేవారనీ, 
“ముమోలాత్‌' అంటే తాము చేసే చెడు 
పనులు ఇతరులకు కూడా నేర్పే స్త్రీలని 
కొందరు అభిప్రాయపడగా, మరి 
కొందరు మాయిలాత్‌ అంటే వయ్యా 
రాలు పోతూ నడిచేవారనీ, ముమీలాత్‌ 
అంటే భుజాలు ఎగరేసుకుంటూ నడిచే 
వారని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు 
మాయిలాత్‌ అంటే తమ శిరోజాలను 
బాగా అలంకరించుకొని ఆకర్షణీ 
యంగా తయారయ్యేవారని (వ్యభిచారి 


628 


ర కాలా 


ప్ర వరత రడ ము షు త్వ 
hi tek aL 
సీటీ పహ ప్రమ వట్ట ర్న 
రిక అరై రక foil 
స్‌ లేత పీటే లోడి. li 
డ్రీం! పము! హమ! యను ( KG 
నే HE, UU he 


https://teluguislam.net - https://telugudua.net 


వదీను కిరణాలు-2 629 రకా కాలూ 


ణులు ఈ విధంగా తయారవుతారు), ముత పటటా సమం! మీ ప్రై 


ob 93) 
ముమోలాత్‌ అంటే ఇతరుల శిరోజా [యము భయ క ఆమ! 
లను కూడా ఆ. విధంగా అలంకరించే స స క క్‌ు 


వారు అని అభిప్రాయపడ్డారు. వారి - 
తలలు బుళల్లీ ఒంటెల మూపురాల 

మాదిరిగా ఉంటాయ్లుంటే వారు తమ 

శిరోజాలను వోణీతోగాని లేక మరేదైనా 

బట్టతో గాని చుట్టుకోవటం మూలంగా 

వారి తలలు ఎత్తుగా ఉంటాయన్న 

మాట. 

(సహీహ్‌ ముస్పింలోని లిబాస్‌, జీనహ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ప్రజలపై దౌర్జన్యం చేసేవారిని ఈ హదీసులో తీవ్రంగా హెచ్చరించటం జరిగింది. 
నేరం చేసినందుకు శిక్షగా కొరడా దెబ్బలు కొట్టడం దౌర్జన్యం క్రిందికి రాదు. అన్యాయంగా 
ప్రజల్ని కొట్టడం మాత్రమే దౌర్జన్యం క్రిందికి వస్తుంది. ఇది మహాపాపం. నిస్సిగ్గుగా, పరదా 
నిబంధనల్ని ఏ మాత్రం లెఖ్క చేయకుండా తమ అంద చందాలను, సౌొందర్యాలంకరణలను 
జనుల ముందు ప్రదర్శిస్తూ తిరిగే స్త్రీలను కూడా ఈ హదీసు హెచ్చరిస్తోంది. చెడుపనులకు 
పాల్పడే స్రీలు మాత్రమే సాధారణంగా ఇటువంటి చేష్టలకు ఒడిగడుతుంటారు. ఈ విధంగా 
సౌందర్యాన్ని ప్రదర్శించి స్త్రీలు పురుషులను ఆకర్షించి ఉభయులూ చెడులో ఇరుక్కుపోవటానికి 
కారణమవుతుంటారు. తమ శిరోజాలను వివిధ రకాలుగా అలంకరించుకుంటారు. స్రీ తన 
శిరోజాలను అలంకరించుకోవటం, అందంగా ముస్తాబుకావటం తప్పు అని ఇస్లాం అనడం 
లేదు. అటువంటి అందచందాలను పర పురుషుల ముందు ప్రదర్శించటమే తప్పు అని 
అంటుంది ఇస్లాం. ఎందుకంటే సృష్టికర్త అయిన అల్లాహ్‌ స్త్రీ పురుషుల మధ్య ఒక ఆకర్షణను 
పొందు పరిచాడు. అయితే ఆ ఆకర్షణను ధర్మసమ్మతమైన రీతిలోనే వినియోగించాలని 
నియమం పెట్టాడు. ఇది దేవుడు మనిషికి పెట్టిన పరీక్ష, కనుక సృష్టికర్త నిర్ణయించిన హద్దులను 
మానవులు ఎ మాత్రం అతిక్రమించినా ఆ ఆకర్షణ ఒక్కసారిగా భగ్గుమని క్రమక్రమంగా అది 
వికృతరూపం దాల్చడానికి కూడా అవకాశం ఉంది. స్తీ అందచందాలు, ఆమె సౌందర్యపు 
తళుకు బెళుకులు అతి ఎక్కువగా ఈ ఉపద్రవానికి కారణమవుతాయన్న సత్యాన్ని ఎవరూ 
'విస్మరించలేరు. అందువల్ల స్రీలు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలని 
ఇస్తాం ప్రభోధిస్తోంది. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 630 Sink, 


293 వ అధ్యాయం 


JUG ge LI El OC 10 
షైతాన్‌ను, అవిశ్వాసుల్ని అనుకరించరాదు 


1636. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం “5 a Fo ల్‌ Vr 
ప్రబోధించారు: ఎడమ చేత్తో తినకండి. ,. 5 he రయ్‌ ర్‌ Jui 


షైతాను ఎడమచేత్తో తింటాడు, త్రాగు tle ges 
తాడు. (ముస్లిం, 


(సహీహ్‌ ముస్తింలోని అష్‌రిబా ప్రకరణం) 
1637. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) $ షక పటము న. 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఎదు Fok ఉర :06 మ్ల క ఈ por 
ఇలా ప్రబోధించారు: షైతాన్‌ ఎడమ Ja Se Si వ ట్ల ప్రత్త y3 
చేతో తింటాడు. దాంతోనే త్రాగుతాడు. pe els ly wey 
కనుక మీలో ఎవరూ కూడా ఎడమ 
చేతో తినరాదు. దాంతో త్రాగనూరాదు. 
(ముస్లిం, 
(సహీహ్‌ ముస్లింలోని అష్‌రిబా ప్రకరణం) 
1638. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: యూదులు, 
నస్రానీలు రంగు వేసుకోరు. మోరు 
వారికి వ్యతిరేకంగా చేయండి. 
(బుఖార్‌-ముస్తిం) 


అంటే, గడ్డం మరియు తలలోని తెల్ల 
వెంట్రుకలకు పసుపు లేక ఎరుపు 


ట్రైల్‌ పప లీ ఏ3 = VA 
SJ! dp 06 మ 41 రము Sls 
Sa wl GET శభ 
Ge Mayle 03a సో తండ 


లో 


ls 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 631 రా కాలూ 


రంగు పూసుకోవటమని దీని. భావం. లనీ! లర్‌ 3 సు! నం Cas: we 
అయితే వాటికి నలుపురంగు మాత్రం హో ర్డిటు తరము డు ఇ రీ ల్ల 
పితా హం న ప్రి క అధ హయ 


దైవం తలిస్తే - ఈ విషయాన్ని మేము 
రాబోవు అధ్యాయంలో వివరిస్తాం. 


(సహీహ్‌ బుఖారీలోని లిబాస్‌ ప్రకరణం - సహీ హ్‌ ముస్త్టింలోని లిబాస్‌, జీనత్‌ 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


పండితులు ఈ హదీసులోని ఆదేశాన్ని ముస్తహబ్‌ (అభిలషణీయం)గా నిర్ధారించారు. 
కనుక గడ్డం లేక తలలోని తెల్లవెంట్రుకలకు రంగు వేసుకోవటం అవశ్యమేమో కాదు గాని 
వేసుకుంటే మంచిది. ఏమయినప్పటికీ యూదుల, నస్రొనీల వేషధారణను మాత్రం 
అనుసరించరాదు. అంచేత వెంట్రుకలకు రంగు వేసుకోకుంటే యూదుల్ని, నస్రానీలను 
అనుకరించినట్లవుతున్న పక్షంలో తప్పనిసరిగా వెంట్రుకలకు రంగు వేసుకోవాలి. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 632 SANG, 


294 ప అధ్యాయం 


ప్ర tall Js జట్‌ రిథం 41 
ary Gat లాయి 


స్తీలయినా, పురుషులయినా 
తమ శిరోజాలకు నల్లరంగు వేసుకోరాదు 


1639. హ(జత్‌ జూబిర్‌ (రజి) కథనం: “4 “4! గ్రా ye ప్రవ రి 
మక్కా విజయంనాడు అబూబక్ర్‌ వ్ల] న్‌ సత జ! గ్ర “0G 
సిద్దీఖ్‌ (రజి) తండ్రిగారైన అబూ 3 క caer 5, షష 1 


హత ప్ర దహ 5 ఎడి! 
హాఫాను (దైవప్రవక్త-సల్గం-దగ్గరిక) రే లం లు 
ఖుహాఫాను (దైవప్రవక్త సల్లం దగ్గరకి డ్‌ ర ఇమం “కమ యు 


తీసుకు వచ్చినప్పుడు ఆయనగారి తలు _, ,.,. hem a’ 

“ప ల ల్‌ తోట ఎ a 
గడ్డం 'సుగామా” మాదిరిగా తెల్లగా (స్వయ! సయ్యా[ం la ler పటు! లల 
ఉన్నాయి. అది చూసి దైవప్రవక్త pis el 


(సల్లం) “వీటిని మార్చుకోండి, అయితే 
నలుపు జోలికి మాత్రం వెళ్ళకండి” 
అని ఉపదేశించారు. (ముస్తిం) 


(నహీహ్‌ ముస్తింలోని లిబాస్‌, జీనత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


“అబూ ఖుహాఫా అనేది అబూబక్ర్‌ (రజి) తండ్రిగారి మారుపేరు. ఈయన అసలు 
పేరు ఉస్మాన్‌ బిన్‌ ఆమిర్‌. ఈయన మక్కా విజయంనాడు ఇస్తాం స్వీకరించారు. “సుగామా” 
అనేది కొండ ప్రాంతాల్లో మొలకెత్తే ఒక మొక్క పేరు. అది చాలా తెల్లగా ఉంటుంది. అబూ 
ఖుహాఫా గారి తల వెంట్రుకలు కూడా బాగా తెల్లగా ఉండటం చూసి దైవప్రవక్త (సల్లం, 
వాటికి రంగు పూసుకోమని పురమాయించారు. అయితే నల్లరంగు మాత్రం పూసుకోరాదని 
తాకీదు చేశారు. దీనిద్వారా తెలిసేదేమంటే గత్యంతరం లేదనుకుంటే తప్ప తలకుగాని లేక 
గడ్డానికిగాని నల్లరంగు పూసుకోరాదు. 


లాయ శ్రీ రీ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


295వ | 


Ge షే యద్ర రో పు! en Oe భగం 
ps ఆ OR ల్లో ఖా 
కను! స్వీ రః గ్‌ బ్ర 
'ఖజా' చేయరాదు, ఖజా అంటే కొన్ని శిరోజాలను 
గొరిగించుకొని మిగతా వాటిని వదిలేయటం. పురుషుడు 
తల గొరిగించుకోవచ్చుగాని స్తీ మాత్రం గొరిగించుకోరాదు 


1640. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (నల్లం) ఖజా 
(అనగా కొన్ని తల వెంట్రుకలు 
వదిలేసి మిగతా వాటిని గొరిగించు 
కోవటం) చేయటాన్ని వారించారు. 
(బుఖారీ-మున్లిం, 


"a! Ges Fe gil oS - \1£« 
రా శక్‌ | లే ఈ JG గా 
wale Gis. C5 


(బుఖారీలోని లిబాస్‌ ప్రకరణం - ముస్థింలోని లిబాస్‌ ప్రకరణం) 


1641. ఇబ్నె ఉమర్‌ (రజి) గారే చేసిన 
మరొక కథనం: దైవప్రవక్త (సల్లం) 
ఒక బాలుణ్ణి చూశారు. అతని తల 
వెంట్రుకల్లో కొన్నింటిని గొరిగించి 
మిగతా వాటిని గొరిగించకుండా వదిలే 
యటం జరిగింది. అది చూసి ఆయన 
అలా చేయవద్దని తాకీదు చేశారు. 
“గొరిగిస్తే పూర్తిగా గొరిగించండి. 
లేదంటే మొత్తం వదలిపెట్టండి” అని 
ఆయన పురమాయించారు. (అబూ 
దావూద్‌ ఈ హదీసును దృఢమైన ఆధా 
రాలతో, బుఖారీ-ముస్లిం షరతుల 
ననుసరించి వెలికితీశారు.) 


sis et 

ల లస సర వ డం కకత 
షు; గప యప ఏ5; wis 
Ast క్‌ 3 as rey లేళ 
కచ JE gore sek స్వ is 


re త్రం! 


(సుననె అబూదావూద్‌లోని తరజ్జుల్‌ ప్రకరణం). 


https://teluguislam.net - https://telugudua.net 


634 ర రాగా 


శక్తిలో 


హదీసు కిరణాలు-2 


ముఖ్యాంశాలు 


యూదులు, శక్రెస్తవులలోని కొందరు బైరాగులు, సన్యాసులు, కొందరు ఆకతాయి 
దుర్మార్గులు కూడా ఈ విధంగా వెంట్రుకలు గొరిగించుకునేవారనీ, వారికి భిన్నంగా ఉండటం 
కోసమే దైవప్రవక్త (సల్లం) దీనిని వారించారనే మాట ప్రచారంలో ఉంది. కనుక ఆ విధంగా 
సగం తల గొరిగించుకోవటం ధర్మసమ్మతం కాదు. ఒకవేళ ఎదయినా వ్యాధి లేక మరే ఇతర 
కారణం చేతనయినా అలా చేస్తే అందులో తప్పులేదు. మొత్తానికి అర్థమయ్యేదేమిటంటే 
గొరిగించుకుంటే పూర్తి తల గొరిగించుకోవాలి లేదా పూర్తి తలను మామూలుగానే ఉంచుకోవాలి. 


1642. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ జాఫర్‌ 
(రజి) కథనం: (మా నాన్న జాఫర్‌ (రజి) ర క కర Fn fh sees, 
మరణించినప్పుడు) ఆయనింటివారు .:-% ,4. 3 Es 
ఎడుస్తుంటే దైవప్రవక్త (సల్లం) మూడ్రో 


జాల వరకు వారిని ఎమో అనకుండా 
వదిలేశారు. ఆ తర్వాత వారి దగ్గరకు 
వచ్చి, “ఈ రోజు తర్వాత నా తమ్ముడి 
మోద ఎవరూ ఏడ్వకూడదు” అని 
అన్నారు. తర్వాత “నా తమ్ముని కుమా 
రుల్ని నా దగ్గరకు తీసుకురండి” అని 
ఆదేశించారు. మమ్మల్ని ఆయన 
దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది. 
అప్పుడు మేము పసిపిల్లలం. ఆయన 
మంగలిని పిలవమని పురమా 
యించారు. ఆయన ఆదేశం మేరకు 
అతను మా తలలు గొరిగాడు. 

(అబూదావూద్‌ దీనిని దృఢమైన ఆధా 
రాలతో బుఖారీ, ముస్టింల షరతు 
లననుసరించి వెలికి తీశారు). 


సహయ hs TE 
fee నే = న ఈ 
శా! (ప్రయ! నా yes :94 ట్రా 
sel 3313 tly Uy 
గో? డయ! bs os డూ 


(సుననె అబూదావూద్‌లోని తరజ్ఞాల్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


జాఫర్‌(రజి) దైవప్రవక్త (సల్లం) గారి బాబాయి కుమారుడు. ఈయన మౌతా యుద్ధంలో 
అమరగతులయ్యారు. ధర్మయుద్దంలో అమరగతినొందటం ఎంతో గొప్ప పుణ్యకార్యం. దాని 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 635 Slits 


వల్ల ఆ అమర వీరునికి దైవ సన్నిధిలో ఎంతో ఉన్నతమైన గౌరవ సత్కారాలు లభిస్తాయి. 
అయితే ఒక వ్యక్తి మరణం వల్ల అతని ఇంటివారికి బాధ కలగటం కూడా సహజమే. అందుకే 
దైవప్రవక్త(స) మరణించిన వ్యక్తి యొక్క ఇంటివారికి మూడు రోజులపాటు సంతాపం పాటిం 
చేందుకు అనుమతినిచ్చారు. ఇక్కడ మూడు రోజులవరకు సంతాపం అనుమతించబడిందంటే, 
ఆ మూడు రోజులపాటు ఏకబిగిన ఏడుస్తూ కూర్చోవటం, సపెడబోబ్బలు పెట్టటం, గుండెలు 
బాదుకోవటం, బట్టలు చింపుకోనటం చేయవచ్చని భావంకాదు. ఇలా చేయటం ముమ్మటికీ 
నిషిద్ధం. అసలు దీని భావం ఎమిటంటే మరణించిన వ్యక్తి తాలూకు బంధుమిత్రులకు మృతుని 
గురించి మాట్లాడినప్పుడు సహజంగానే కళ్లవెంబడి అశ్రుధారలు ప్రవహిస్తాయి. ఎంత 
బలవంతంగా ఆపుకున్నప్పటికీ లోపలి నుంచి దు:ఖం తన్నుకు వస్తుంది. ఇది చాలా సహజమైన 
విషయం. ఇలాంటి దు:ఖం మూడు రోజుల తర్వాత వ్యక్తమయినా షరీఅత్‌ దాన్ని తప్పుపట్టదు. 
దాన్ని నిషిద్ధ విషయం(హరామ్‌)గా పరిగణించదు. వాస్తవానికి మనిషి భావోద్రేకాలను అదుపులో 
పెట్టటానికే ఈ విధమైన షరతుపెట్టబడింది. చివరగా పేర్కొనదగిన ముఖ్య విషయం ఏమిటంటే 
తలగొరిగించుకోవటం, ముఖ్యంగా చిన్నపిల్లల తలలు గొరిగించటం ధర్మసమ్మతమేనన్న 
విషయాన్ని విశదీకరించటానికి ఈ హదీసును ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించటం జరిగింది. 


1643. హజ్రత్‌ అలీ (రజి) కథనం: ప్రీ భ్‌. వ టు పస Mt 

తన తల గొరిగించుకోవటాన్ని దైవ షప! తత ర స్త వ! ర 506 
ప్రవక్త (సల్లం) వారించారు. (నసాయి) ఆయ! గా. 
(సుననె నసాయిలోని జీనత్‌ ప్రకరణం) 

ముఖ్యాంశాలు 


ఈ హదీసు తిర్మిజీ గ్రంథంలో కూడా ఉంది. షైఖ్‌ అల్‌బానీ (రహ్మలై) గారు దీనిని 
బలహీనమైన (జయీఫ్‌) హదీసుగా పేర్కొన్నారు. వివరాల కోసం అల్‌ అహాదీసుజ్జయీఫా 
గంథం రెండవ సంపుటి 124వ పుట చూడండి. ఏమయినప్పటికీ పురుష పోలికలకు దూరంగా 
ఉండటం కోసం ప్రీ తన తల గొరిగించుకోరాదనే చెప్పాలి. అయితే ఏదయినా చికిత్స నిమిత్తం 


లేక లై అత్యవసర పనికోసం స్రీ తల గొరిగించుకోవలసివస్తే దానికి అనుమతి 
ఉంది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


206వ అధ్యాయం 


a 


636 GEE ob, 


pl! యా (ళో Fe Yay 
రట! మయి పడే 


Fh 


బా! 


సవరాలు పెట్టుకోవటం, పచ్చబొట్లు పొడిపించు కోవటం, 
పళ్ళు సన్నగా చేసుకోవటం నిషిద్ధం 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 


వారు అల్లాహ్‌ను వదలి స్రీ దేవతలను ఆరాధ్యు 
లుగా చేసుకుంటారు. అల్లాహ్‌ శాపానికి 
గురియైన తిరుగుబాటుదారు షైతాన్‌ను తమ 
ఆరాధ్యుడుగా చేసుకుంటారు. (వారు విధేయత 
చూపే ఆ షైతాను) అల్లాహ్‌తో ఇలా అన్నాడు: 
“నేను నీ దాసుల నుండి ఒక నిర్ణీతమైన 
భాగాన్ని నిశ్చయంగా తీనుకుంటాను. నేను 
వారిని మార్గం తప్పిస్తాను. వారిలో లేనిపోని 
ఆశలు కల్పిస్తాను, నేను వారిని ఆజ్ఞాపిస్తాను, 
వారు నా ఆజ్ఞానుసారం జంతువుల చెవులు 
చీలుస్తారు. నేను వారిని ఆదేశిస్తాను, వారు నా 
ఆదేశం ప్రకారం అల్లాహ్‌ సృష్టిలో మార్పులు 
చేస్తారు.” (అన్‌నిసా: 117-119) 


వివరణ 


ses ల a JG 
SF wre 
CUE S| SEG రడ క వి 
చప మీ Gy hy 
A Is En, Ars ల 
lhe; WC LS BG 
wm Sas Aer ళా CO VD 
చా రకా నట ET pea 9 
పడవ దు న; పస్‌! 


రూ SOLE 


ఇల 


వ? 


మక్కానగర బహుదైవారాధకులు పూజించిన విగ్రహాలకు స్త్రీల పేర్గుండేవి. అంటే 
వారు స్త్రీ దేవీదేవతలను పూజించేవారన్నమాట. వారు దైవదూతలను అల్లాహ్‌ కుమార్తెలుగా 
భావించి వారిని పూజిస్తుండేవారు. వారు పూజించిన ఉజ్ఞా, అసాఫ్‌, నాయిలా మొదలగునవి 


కూడా స్త్రీ దేవతల పేర్లే. 


పై ఆయతుల్లో విగ్రహారాధనను షైతాన్‌ ఆరాధనగా పేర్కొనటం జరిగింది. వీటన్నిటికీ 
ప్రధాన కారణం షైతాన్‌ ప్రేరణే గనక ఆ విధంగా చెప్పబడింది. తర్వాతి వాక్యాల్లో షైతాన్‌ 


దుష్పేరపణల మూలంగా ప్రజలు ఇంకా నురెటువ 


చటం జరిగింది. 


ఇంటి చెడుపోకడలకు పాల్పడతారో వివరిం 


https://teluguislam.net - https://telugudua.net 


637 


రగా కరా 


హదీసు కిరణాలు -2 Heal 


1644. హజ్రత్‌ అస్మా (రజి.అన్‌హా) 
కథనం: ఒక స్త్రీ దైవప్రవక్త (సల్లం) ను 
అడిగింది, “దైవప్రవక్తా! నా కూతురికి 
చర్మవ్యాధి సోకింది. దాని మూలంగా 
ఆమె (తల) వెంట్రుకలు రాలి 
పోయాయి. నేనామెకు పెళ్ళి చేశాను. 
మరి ఇప్పుడు నేను ఆమెకు సవరం 
పెట్టవచ్చా?” అని. అది విని ఆయన 
“సవరం పెట్టుకునేవారిని, ఆ సవరా 
నికి ఎవరి వంతుకు వాడుతారో ఆ 


స్త్రీని దేవుడు శపించాడు” అని 
చెప్పారు. (బుఖారీ-ముస్తిం) 
వేరొక ఉల్టేఖనంలో “సవరం పెట్టు 
కునే వారిని, పెట్టించుకోవటానికి 
తాపత్రయపడే వారిని (దేవుడు 
శపించాడు)” అని ఉంది. 


“తమగ్రఖి అంటే రాలిపోయాయి అని 
అర్థం. వాసిలహ్‌ అంటే తన వెంట్రు 
కలతో లేక ఇతరుల వెంట్రుకలతో 
సవరం చేసి మరో స్రీ తలకు పెట్టేది 
అని అర్థం. మౌసూలా అంటే సవరానికి 
ఉపయోగించబడిన శిరోజాల స్రీ. 
ముస్తాసిలా అంటే సవరం పెట్టించు 
కోవటానికి తాపత్రయపడే స్రీ అని 
భావం. హ(జత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
నుండి కూడా ఇలాంటి హదీస్తు ఒకటి 
నకలు చేయబడింది. 
(బుఖారీ-ముస్లిం) 


(సహీహ్‌ బుఖారీలోని లిబాస్‌ ప్రకరణం - సహీహ్‌ 


(ప్రకరణం, 


PLP 
rp, rf tar, 


(4! దం ము! ప్రత VEE 

భవుడు తట అత య! 
మ్మ ఉద! తి ఈ రు 
రం! G55 ట్ర as G5 
Lela పీజీ! Js 
జం G9 le Ge 25; 
స. Al మం! 118 


Fl విత్తు లంట a (త్రయః 
ass ర్‌ ఆచ els rey 
నప్పుడు ఏమ్మ ఉత! 
సమము. టమ Js ఛే 
జడ పిక. Gs yer రా ర్‌ ఆ 


ale Gis Gis 


హ్‌ ముస్టీంలోని లిబాస్‌, జీనల్‌ 


https://teluguislam.net - https://telugudua.net 


- వాదీను కిరణాలు-2 638 రు కాల 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో ముగ్గురు స్ర్తీల గురించి చెప్పబడింది. సవరం పెట్టుకునే స్ర్తీ, సవరం 
పెట్టుకోవాలని తాపత్రయపడే గస్తీ, సవరం కోసం తన వెంట్రుకలు ఇచ్చే స్త్రీ. వీరు ముగ్గురూ 
దేవుని చేత శపించబడ్డారు. ఈ రోజుల్లో ఇలాంటి సవరాలు విగ్గుల రూపంలో వస్తున్నాయి. 
బ్యూటీ పార్లర్ల ద్వారా విగ్గులు ధరించటం, తదితర నీతిబాహ్యమైన పనులకు బాగా ప్రోత్సాహం 

లభిస్తోంది. 

1645. హజ్రత్‌ హుమైద్‌ బిన్‌ అబ్బు మస yt i ప్రాత ఎ 1380 
ర్రహ్మాన్‌ కథనం ప్రకారం తాను హజ్‌ ౫% 5 వడ సై . Fo 
చేసిన సంవత్సరం ముఆవియా (రజి) ప ట్‌ ప a de a {e 
వేదికపై ఇలా చెబుతుండగా తను ఫ్‌ eats క ear re 
విన్నారు. ఆ సమయంలో గ్‌ | నగ 
ముఆవియా (రజి) కాపలాదారుని చూ st ol 124 
చేతిలో నుంచి వెంట్రుకల గుచ్చం 'లేశు పాల రూ se నాగా 
తీసుకుని ఇలా అన్నారు: “ఓ మదీనా sia dss రూ Jil ద సరము యః 
వాసులారా! (మిమ్మల్ని చెడుల నుంచి ale గ్రీ ప్రమ Ga 
వారించే) మో పండితులు ఏరి? 
దైవప్రవక్త (సల్లం) ఇలాంటి పనులు 
చేయవద్దని వారిస్తుండగా నేను 
విన్నాను. ఆయన ఇలా అనేవారు: 
“ఇస్రాయీల్‌ జాతి (స్త్రీలు ఇలాంటి 
పనులు మొదలు పెట్టినప్పుడే ఆ జాతి 


త్‌! 


నశించింది.” (బుఖారీ-ముస్తిం) 
(సహీవా బుఖారీలోని లిబాస్‌ వ్రకరణం-నహీహ్‌ ముస్లింలోని లిబాస్‌, జీనత్‌ 
(ప్రకరణం, 

ముఖ్యాంశాలు 


హజ్రత్‌ ముఆవియా (రజి) గారు తన పరిపాలనా కాలంలో స్రీలు పాల్పడుతున్న 
చెడు పోకడలను ఎత్తిచూపారు. ఆ చెడు పోకడలేవో ఇంతకుముందు హదీసుల్లో వివరించ 
బడ్డాయి. దీనిద్వారా బోధపడే విషయం ఏమిటంటే సమాజంలో చెడు వ్యాపిస్తున్నప్పుడు ఆ 
సమాజానికి అధికారులుగా వ్యవహరిస్తున్న వారు ఆ చెడుపోకడలను ఖండించాలి. జన 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 639 ర కార 


సామాన్యాన్ని వాటికి దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. అంతేకాదు, పండితులు, 
మేధావుల దృష్టిని అటువైపు మళ్ళింపజేసి ఆ చెడు పోకడలకు వ్యతిరేకంగా వారు గళం 
విప్పేలా చేయాలి. ఈ హదీసు ద్వారా బోధపడుతున్న రెండో విషయం ఏమిటంటే ప్రజల్లో 
చెడులు వ్యాపిస్తున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా గళం విప్పకపోవటం దైవాగ్రహానికి, దైవశిక్షకు 
కారణభూతం కాగలదు. ఇక చివరగా మూడో విషయం ఏమిటంటే, ఈ హదీసు నేటి 
ముస్లింలను తీవ్రంగా హెచ్చరిస్తోంది. నేడు చాలామంది ముస్లిం స్రీలు పరదా నియమాలను 
బేఖాతరు చేస్తూ, బజారు స్త్రీల మాదిరిగా విపరీతంగా అలంకరణలు చేసుకొని, ఇండ్లనుంచి 
బయటికి వచ్చి నిర్లజ్జగా తమ అందచందాలను ప్రదర్శిస్తున్నారు. ఈ రుగ్మతలు నేడు చాలా 
ఎక్కువయిపోయాయి. ఇలా చేయటం సవరాలు పెట్టటం, పెట్టించుకోవటం కంటే మహాపాపం. 
ముస్లింలు ఈ సిగ్గుమాలిన పనులను చూస్తూ కూడా నిమ్మకు నీరెత్తినట్లు నోరు మెదపకుండా 
ఉంటున్నారు. ఉలమాలు సయితం తమ ఉపన్యాసాలలో ఈ విషయాలకు ప్రాముఖ్యత 
ఇవ్వటంలేదు. మన ఈ వైఖరి దైవశిక్షను ఆహ్వానిస్తున్నట్టుంది?! తస్మాత్‌ జాగ్రత్త! 

1646. హజత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) “| హం మ: ర రా 11కి 
కథనం: సవరాలు పెట్టుకునేవారిని, పంల! ae శ్ర lugs 
పెట్టించుకోవటానికి తాపత్రయపడే త. దం 1) య 
వారిని, పచ్చబొట్టు పొడిపించుకునే | న్‌ క 
వారిని,  పాడిపించుకోవటానికి స 
తాపత్రయ పడేవారిని దైవప్రవక్త 

(సల్లం) శపించారు. (బుఖారీ-ముస్లిం) 


(సహీహ్‌ బుఖారీలోని లిబాస్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్త్టింలోని లిబాస్‌, జీనత్‌ 
ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


వాషిమా అంటే పచ్చబొట్టు పొడిచే స్తీ అని అర్థం. సూది లేక అలాంటిదే మరేదయినా 
వస్తువును శరీరంపై గుచ్చి రక్తం తీస్తారు. తర్వాత ఆ గాయంపై సుర్మా లేక నీలం రంగు 
పూస్తారు. దానివల్ల ఆ భాగం నల్లగానో లేక పచ్చగానో మారిపోతుంది. దీనినే 'వష్మ్‌ (పచ్చ 
పొడిపించుకోవటం) అంటారు. దైవప్రవక్త (స) కాలంలో అరబ్బు స్రీలు తమ అందచందాలను, 
సౌందర్యాన్ని పెంచుకునే నిమిత్తం ఇలాంటి పద్ధతులే అనుసరించేవారు. శిరోజాలు బాగా 
పొడవుగా కనిపించాలని ఇతరుల వెంట్రుకలతో తయారయిన సవరాలను తమ జడలలో 
దూర్చుకునేవారు. ఈ పోకడలన్నీ అల్లాహ్‌ సృష్టిలో మార్పు చేయటం క్రిందికి వస్తాయి. 
కాబట్టి ఇలాంటి పనులు చేసేవారు చేయించేవారు, అందరూ దైవాగ్రహానికి గురవుతారు. 

ఈ రోజుల్లో కూడా చాలా మంది స్రీలు ఇటువంటివే కొన్ని ఫ్యాషన్‌లను అనుసరి 
స్తున్నారు. కనురెప్పల నుంచి వెంట్రుకలను పీకేసి, ఆ సందుల్లో రంగులు నింపటం తదితర 


https://teluguislam.net - https://telugudua.net 


_ వాదీను కిరణాలు-2 640 రా కాలూ 
"తదితర సౌందర్య సాధనాలెన్నింటినో ఉపయోగిస్తున్నారు. రానురాను ఫ్యాషన్‌లు మితిమీరి 
పోతున్నాయి. జనుల అభిరుచులు కూడా వెర్రితలలు వేస్తున్నాయి. కేవలం ఫ్యాషన్‌ల కోసమే 
వేలకు వేలు డబ్బు దుబారాగా ఖర్చు చేస్తున్నారు. ఇటువంటి అసహజ పోకడలన్నీ దైవాగ్రహానికి 
_కారణభూతమవుతాయనటంలో సందేహం లేదు. 
ముస్లిం స్రీలు ఇటువంటి అసహజ పోకడలన్నింటికీ దూరంగా ఉండాలి. ఈ ఫ్యాషన్‌ 
పోకడలు మన పరలోక జీవితాన్ని ఎలాగూ నాశనం చేస్తాయి. దానితోపాటు ఇహలోకంలో 
కూడా ఇవి మన ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తాయి. వీటివల్ల మన సామాజిక 
జీవితంలో అపసవ్యతలు చోటుచేసుకుంటాయి. 


అలాగే గోళ్ళకు రంగుపూసుకునే ఫ్యాషన్‌ కూడా మన నాట అమల్లో ఉంది. గోళ్ళకు 
రంగుపూసుకోవటం వల్ల వుజూ నెరవేరదని చాలామంది పండితులు భావిస్తున్నారు. మరి 
ఈ ఫ్యాషన్‌ ఎంత నష్టదాయకమో ఆలోచించండి! ఈ ఫ్యాషన్‌ పోకడలన్నింటినీ మనం 
అవిశ్వాసుల్ని, పాశ్చాత్యులను గుడ్డిగా అనుసరిస్తూ చేస్తున్నవి. నిజానికి షరీఅత్‌ అనుమతించిన 
హద్దులో జీవితం గడపటంలోనే అందం ఉంది, ఆనందమూ ఉంది! 


1647. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి), 
“పచ్చబొట్లు పొడిపించుకునేవారిని 


పొడిపించుకోవటానికి తాపత్రయ. 


పడేవారిని, కనురెప్పల వెంట్రుకలు 
తీయించుకునే స్త్రీలను, అందం కోసం 
దేవుడు సృష్టించిన స్థితిని మార్చు 
కుంటూ పళ్ళ మధ్య సందుచేసుకునే 
ప్రీలను దేవుడు శపించాడు” అని 
అన్నారు. 

అది విని ఒకామె ఈ విషయమై ఆయ 
నతో వాదించింది. అందు కాయన, 
“దైవప్రవక్త (సల్లం) శపించిన వారిని 
నేను మాత్రం ఎందుకు శపిం చను? 
ఇలా చేయమని దైవగ్రంథం లోనే 
ఉంది కదా! దైవప్రవక్త ఆదేశించిన 
వాటిని తీసుకోండి. ఆయన వారించిన 


త! దడ టయ లగ ర్రరం VY 

Sue yan) Cen J is 
lal క = 
cats | gil Sali; 
లేడు 5 hard Jw tal 
పకన! లేట్‌ పనే ప్ర ప్రవ wor 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 641 Gain, 


వాటి జోలికి పోకండి అని దేవుడే hse Sw Ald AE pp 3 
అంటున్నాడు అని చెప్పారు. శమన లోట మ గే త 


1 ఉహల ప 
(బుఖారీ-మున్లిం) rn ale ia LV a 


“ముతఫల్లిజహ్‌” అంటే పళ్ళు ఒకదాని wr GE GU ప వర FJ భై 
కొకటి దూరంగా ఉండటం కోసం, క) 53 mae RE యో 
అందంగా తయారవటం కోసం దంతా యా POR Mac లీ! రత పూటే 
లకు ట్రీట్‌మెంట్‌ చేయించటం. వష్‌ - * ee Ms sea) క న : 
అంటే ఇదే (అందం కోసం పళ్ళను | J శ 2 
సన్నగా చేసుకోవటం). _ నామిసహ్‌ WU i PE gt 
అంటే అందంగా తయారు చేయటం 
కోసం ఇతర స్ర్తీల కనురెప్పల్ని పట్టు 
కొని వాటిని సన్నగా చేసే స్రీ. “ముత 
మ్మిసహ్‌ అంటే ఇతరులచేత ఆ పని 


చేయించుకునే స్రీ 
(సహీహ్‌ బుఖారీలోని లిబాస్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని లిబాస్‌, జీనల్‌ 
ప్రకరణం, 

ముఖ్యాంశాలు 


సౌందర్యాన్ని పెంచుకునే ఉద్దేశ్యంతో దేవుడు సృష్టించిన శరీరాకృతుల్ని మార్చుకోవటం, 
వాటిలో హెచ్చుతగ్గులు చేసుకోవటం నిషిద్ధమని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 
ఉదాహరణకు పచ్చబొట్టు పొడిపించుకోవటం, పళ్ళను సన్నగా చేసుకోవటం, పళ్ళ మధ్య 
సందు చేసుకోవటం, కనురెప్పల వెంట్రుకలు పీకేయటం మొదలగు పనులన్నీ ఈ కోవలోకే 
వస్తాయి. పోతే గోరింటాకు మూలంగా శరీరాకృతిలో ఎలాంటి మార్పు జరగదు. కనుక స్రీ 
గోరింటాకు పెట్టుకోవచ్చు. అయితే ఆ ఆలంకరణ పర పురుషుల ముందు బహిర్గతం కారాదు. 


https://teluguislam.net - https://telugudua.net 


వదీసు కిరణాలు -2 642 ర కాలూ 
297 వ అధ్యాయం 
రూ రాట! బట స GE EG Tay 
త్‌ో క = a జ OO ల ॥ [2 
అము I CAE? wll ll 


ల వో లో 


శీ fe శ తో o* 
se db Jil Le 40d ct sl 


గడ్డం, తల మొదలగు శరీరభాగాలలోని తెల్ల వెంట్రుకల్ని 
పీకేయరాదు. ప్రాజ్ఞుడైన యువకుడు గడ్డం మోద వచ్చే తొలి 
వెంట్రుకల్ని పీకేయరాదు 


1648. హజ్రత్‌ అమ్‌ బిన్‌ షుఐబ్‌ తన + 


ద్ర (ఆక్‌ నేర OE క 
తండ్రి నుండి ఆయన తన తాతగారి స్త రర! పండ లు! ss తవ పైన టీ 
నుండి చేసిన కథనం ప్రకారం దైవ కళ ల . 


లవి! టే రుడు! కనా 06 
ప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: ౫, jan య 
లం థీ ఖో (a ఉ by i> ఊం రీ అ లె 
తెల్లవెంట్రుకల్ని పీకివేయకండి. ఎందు . లా హే” ౫ టో 
కంటే ప్రళయదినాన అవి ముస్లింకు ae gel Gly cls 


rr కో త నే శీ లలో క్‌ తా 
వెలుగునిస్తాయి. ప్రేమ మ్మ వి ట్ర! ల మవ 


ణో 


(ఇది హసన్‌ కోవకు చెందిన హదీసు. 
అబూ దావూద్‌, తిర్మిజీ, నసాయీలు 
దీనిని ప్రామాణికమైన ఆధారాలతో 
వెలికి తీశారు. తిర్మిజీ దీనిని “హసన్‌' 
కోవకు చెందిన హదీసుగా పేర్కొ 
న్నారు). 
(నుననె అబూదావూద్‌లోని తరజ్జుల్‌ ప్రకరణం - నుననె తిర్మిజీలోని అదబ్‌ 
అధ్యాయం - నుననె నసొయీలోని జీనత్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
సాధారణంగా తెల్లవెంట్రుకలు వృద్ధాప్యానికి ఆనవాలు వంటివి. కనుక వాటిని పీకివేయ 
రాదు. వాటివల్ల హదీసులో పేర్కొనబడిన పరలోక ప్రయోజనంతోపాటు ప్రపంచంలో కూడా 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 643 రగ క రూ 


ఎన్నో ప్రయోజనాలున్నాయి. తెల్లవెంట్రుకలు ముస్లిం వ్యక్తి గౌరవాన్ని, అతని హుందాతనాన్ని 
ఇనుమడింపజేస్తాయి. 


1649. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రవచించారు: ఎవరయినా మా ఆజ్ఞతో 
సంబంధంలేని పని చేస్తే ఆ పని త్రోసి 
పుచ్చదగినది. (ముస్లిం) న! 


GE dl os మమత వుం 118 
క ప dG 1G 
ho త Ul యు Is 


(సహీహ్‌ ముస్తింలోని అఖ్‌జియా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


మా ఆజ్ఞతో సంబంధం లేని పని అంటే షరీఅత్‌లో ఎలాంటి నిదర్శనం, ఆధారం లేని 
పని అని భావం. ధర్మంలో తలెత్తే కొత్తపోకడలు, షరీఅత్‌ విరుద్ధమైన పనులు త్రోసిపుచ్చదగినవని 
ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. ఒక ముస్లిం పని ధర్మాన్ని అనుసరించటమేగాని ధర్మంలో 
కొత్తపుంతలు తొక్కటం కాదు. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 644 ర కాలూ 


208 వ అధ్యాయం 
gut టిడి! సన్‌ LG TAA 
శి “9 న ఖ్‌ . 
లూ లూ ౮ లావిం లన! 3 


కుడిచేత్తో మలమూత్ర శుద్ధి చేసుకోరాదు, అకారణంగా 
కుడిచేత్తో మర్మాంగాన్ని ముట్టుకోరాదు 


1650. హజత్‌ అబూ ఖతాదా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: మూలో ఎవ 
రయినా మూత్రం పోసేటప్పుడు తన జ .౪ల గ 
మర్మాంగాన్ని కుడిచేత్తో పట్టుకోరాదు. = ళో రష 3 
కుడిచేత్తో మూత్రశుద్ధి కూడా చేసుకో హజ్‌ ఈబా! అయ! ఇ le 
రాదు. (ఇంకా పానీయం తాగేటప్పుడు) తు 
నీళ్ళపాత్రలో శ్వాస వదల రాదు. 
(బుఖార్‌-ముస్థీం) 


ఈ అధ్యాయంలో ప్రామాణికమైన 
హదీసులు చాలా ఉన్నాయి. 


il శం 5G sl Gee \1oe 
5a కగ ఈ ప్త గ్ర! ర్‌ per 
డా స లా ప్‌ AA ETE 


(సహీహ్‌ బుఖారీలోని వుజూ ప్రకరణం - సహీవా ముస్లింలోని శుచీళుభతల 
ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


తినటం త్రాగటం ఇంకా ఇతర మంచిపనుల కోసం కుడిచేతిని వాడమని ఆదేశించినట్లే 
కుడిచేతి గౌరవౌన్నత్యాల దృష్ట్యా మలమూత్ర శుద్ది మొదలగు పనులకోసం ఎడమచేతిని 
వాడమని ఆదేశించటం జరిగింది. కాని కొందరు ముస్లింలు ఆంగ్లేయుల్ని అనుకరిస్తూ 
అన్నపానీయాల కోసం కూడా ఎడమ చేతినే ఉపయోగిస్తున్నారు. వారిలోని సహజత్వం వక్రీకరిం 
చిందని, దైవాజ్ఞల పట్ల వారి నిర్లక్ష్యం మితిమోరిపోతుందని చెప్పటానికి ఇంతకన్నా నిదర్శనం 
ఏం కావాలి? 


—— ల ——— 


_ https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 645 వ్ల్య్యాడు!ర్నూట 


Aaah లన తీ త్రాడు! మన్‌ G14 
లయ! లావ ఉన టయ టారు రజ 
లో గ (WOU రః 
కారణమేదీ లేకుండా ఒకే బూటు లేక ఒకే మేజోడు 
తొడుక్కొని నడవటం, బూట్లు మరియు మేబోళ్లు నించొని 


తొడుక్కోవటం అవాంఛనీయం 


1651. హజ్రత్‌ అబూహురైరా (రజి) + Ces హావ oi DC 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఓ పసు ‘JUG స్త 3 ffs ంం 
ఇలా ప్రబోధించారు: మీలో ఎవరూ లాంల 
కూడా ఒకే బూటుతో నడవరాదు. తొడు వ ము Er ల డో నమ! 
క్కుంటే రెండూ తొడుక్కోవాలి. వదిలితే jp లం ధో Mas BONE J 
రెండూ వదలాలి. (బుఖారీ-మున్లిం) le Gia hes డి 


వేరొక ఉల్పేఖనంలో “రెండు కాళ్లూ 
బూట్లు లేకుండా. ఉంచాలి" అని 


ఉంది. ( బుఖారీ-ముస్లిం) 
(సహీహ్‌ బుఖారీలోని లిబాస్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని లిబాస్‌, జీనల్‌ 
ప్రకరణం) 

ముఖ్యాంశాలు 


ఒంటి కాలి చెప్పుతో నడవటం ఎ విధంగానూ సంస్కారం అనిపించుకోదు. ఆ విధంగా 
నడిచేవారిని చూసి జనం నవ్వుతారు. అదీగాక ఆ విధంగా నడవటమనేది మనిషి స్థాయికి, 
అతని హుందాతనానికి విరుద్ధమైన విషయం. ఇంకో విషయం ఏమిటంటే ఈ విధంగా నడవటం 
ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. మనిషి ఒంటికాలికి చెప్పు తొడుక్కొని సరిగ్గా నడవలేడు. 
అందుకే తొడుక్కుంటే రెండు చెప్పులూ తొడుక్కొని నడవాలి. లేదా రెండు చెప్పులూ విడిచి 
నడవాలి. పోతే కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచే విషయంలో షరీఅత్‌ పరమైన ఆంక్షలు 
ఏమో లేకపోయినప్పటికీ సమాజం దృష్టిలో మాత్రం అది అవాంఛనీయం. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 646 రం కాలూ 


1652. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధి ఊప :లేయ 3 _ 1101 
స్తుండగా తాను విన్నానని హజ్రత్‌ J cee) 'రుచకేక రెడ 


అబూ హురైరా (రజి) గారే తెలియ హ్‌ తో అస్త Sas 
జేశారు: మీలో ఎవరి చెప్పు కొన 1, IE 


అయినా తెగిపోతే వారు దాన్ని బాగు 
చేయించుకోనంతవరకూ రెండో చెప్పు 
తొడుక్కొని నడవరాదు. (మున్లిం, 

(సహీహ్‌ ముస్టీంలోని లిబాస్‌, జీనత్‌ ప్రకరణం) 
1653. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం: hse జ జవ పిదప Moy 
దైవప్రవక్త (సల్లం) బూట్లు నించొని en 1 aes 
తొడుక్కోవ టాన్ని వారించారు. sb Jel Jo లో క్ష ల 
(అబూ దావూద్‌ దీనిని ప్రామాణికమైన న giely5 
ఆధారంతో వెలికితీశారు.) 

(సుననె అబూదావూద్‌లోని లిబాస్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

బూట్లు కూర్చొవి తొడుక్కోవాలని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. కొంతమంది 
పండితుఖు పై హదీసులోని వారింపును “తన్‌జీహ్‌'గా పేర్కొన్నారు. అంటే నించొని తొడు 
క్కోవటం ఏమంత తీవ్రమైన విషయం కాదుగాని కూర్చొని తొడుక్కోవటం మంచిదని దాని 
భావం. ఈ అధ్యాయంలో బూట్లు తొడుక్కునే సంస్కారాన్ని వివరించి ఇస్తామోయ ప్రబోధనలు 


జీవితపు అన్ని రంగాలనూ తమలో ఇమిడ్చుకొని తనెలా విషయాన్ని స్పష్టం చేయటం 
జరిగింది. 


https://teluguislam.net - https://telugudua-net 


వాదీను కిరణాలు -82 


300వ అధ్యాయం 


ఆంటి! dy 


647 


ర క రూ 


పక్‌ ఆటు! క te 


దర్‌ పడ బతు ట్ర! మ అమ! 
ye రో cle 
నిద్రపోయే సమయంలో , ఇలాంటివే ఇతర సందర్భాల్లో 


ఇంట్లో ఉండే నిప్పుని - అది దీపమయినా లేక మరేదయినా- 
ఆర్పకుండా వదిలేయరాదు 


1654. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: మోరు నిద్రపోయే 
టప్పుడు మో ఇండ్లలో మండుతున్న 
నిప్పుని ఆర్పకుండా వదిలేయకండి. 
(బుఖారీ-మున్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని ఇస్తీజాన్‌ ప్రకరణం - స 


1655. హజ్రత్‌ అబూ మూసా అష్‌అర్‌ 
(రజి) కథనం : ఒకసారి మదీనాలో ఒక 
ఇల్లు, ఆ ఇంటి సభ్యుల సమేతంగా 
కాలిపోయింది. జనం దాని గురించి 
దైవప్రవక్త (సల్లం)కు చెప్పారు. అది 
విని ఆయన “ఈ అగ్ని మో శత్రువు. 
కనుక మీరు నిద్రపోయేటప్పుడు దాన్ని 
ఆర్చి నిద్రపోండి” అని చెప్పారు. 
(బుఖారీ-మున్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని ఇస్తీజాన్‌ ప్రకరణం - స 


ణ్‌ తాం మం రా! గ్ర - (106 


దీ తపసః ఏత ప్త రది రై యత 
యా రను 6ప్పేచిద పూ డ్డ ద్ర 


హీహ్‌ ముసీంలోని అష్‌రిబా ప్రకరణం) 


శస! ఆ లే తరం 1100 
సమర అత్హ తహ! 06 జ శ! ద 
తవ Uh Jit i tl 
ఫీ! రః :06 we శక 025 
fA య్‌ మ క క వ jus 
యు 


హీహ్‌ ముస్తింలోని అష్‌రిబా ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


1656. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం 
దైవప్రవక్త (సల్లం) ఇలా 
పాత్రల్ని మూసి 


ప్రకారం 
ప్రబోధించారు: 


ఉంచండి. కూజల మూతలు బిగిం 


చండి. తలుపులు మూసి ఉంచండి. 
దీపాలు ఆర్సేయండి. ఎందుకంటే 
షైతాను బిగించబడి ఉన్న కూజల్ని, 
మూయబడివున్న తలుపుల్ని, పాత్రల్ని 
తెరువలేడు. మిలో ఎవరికయినా 
మూయటానికి ఏమో లభించకపోతే 
దానికి అడ్డంగా దేవుని పేరు తీసుకొని 
ఒక చెక్కముక్క అయినా ఉంచండి. 
ఎందుకంటే (కొన్ని సందర్భాల్లో) 
చిట్టెలుక కూడా ఇంటిని, ఇంటి వారి 
సమేతంగా కాల్సేయగలదు. (ముస్టిం) 


648 


ERI D 


దూట! ద్ర డు ప్ర _ 1101 


cGy! hin ౮6 స్తో Mss: ప్ర 


abl; LU Fr cu! ప)! 


V5 este Jes J తియ్యన! స్వీ se 
య్‌ of ఏర క స్తు he wa 
4౮61 ఆ ఛి ర్న | (నవ! 
జ సు రీ 6 క cal గ pier 
chee tl) గడ భు! ఇక ప్ల 


తహ: (సియా పడు! : (ష్పప 


(సహీహ్‌ ముస్తింలోని అష్‌రిబా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


రాత్రిపూట పడుకోబోయే ముందు దీపాలు, స్టవ్‌లు, హీటర్లు మొదలగు నిప్పుని రాజేసే 


వస్తువులన్నిటినీ ఆర్పి మరీ నిద్రపోవాలి. ఇటువంటి వస్తువులను గనక ఆర్చివేయకుండా 
నిద్రపోయినట్లయితే ప్రమాదాలు జరగటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే 
కుండలు, కూజాలు, గిన్నెలు మొదలగు పాత్రల్లో క్రిమి కీటకాలు దూరకుండా, మరేదయినా 
హానికర వస్తువు పడిపోకుండా వాటిపై ఎల్లప్పుడూ మూతలు వేసి ఉంచాలి. వస్తువులను 
ఎక్కడైనా పెట్టేటప్పుడు గాని, వాటిని ఉపయోగించేటప్పుడు గాని అల్లాహ్‌ పేరు స్మరించి 
మరీ పని చేయటం అన్ని విధాలా శ్రేయస్కరం. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 649 రా కాలూ 


301వ అధ్యాయం 


Ce IR శ, 


ము బ్రమ IU 4 ర J 


'తకల్తుఫ్‌' తయురాతు, తకల్తుఫ్‌ అంటే మాటల్లో, చేతల్లో 
అనవసరంగా ఇబ్బంది పడిపోవటం అని భావం 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: డు టి యత! ఈ 
“ప్రవక్తా! వారితో ఇలా అను, “నేను ఈ ధర్మ LAT ice] CoA ts 51 
ప్రచారానికి మీ నుండి ఎటువంటి ప్రతిఫలాన్నీ 

కోరను, నేను లేనిపోని వాటిని కల్పించేవాణ్డి 

కాను.” (సాద్‌:86) 


1657. హ(జత్‌ ఉమర్‌ (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) మమ్మల్ని అనవ 
సరంగా ఇబ్బంది పడిపోవటాన్ని 
వారించారు. (బుఖారీ) 


క. 
శ్ర ఏ. మేపి! ట్రై ఉల్‌ : JG 


(సహీహ్‌ బుఖారీలోని ఎతిసామ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


వేషభాషల్లో లేనిపోని డాబుని, బింకాన్ని ప్రదర్శించటం, అతిథి మర్యాదల కోసం అవస 
రానికి మించి డబ్బు ఖర్చు పెట్టటం, రకరకాల వంటకాలు తయారు చేయించటం మొదలగు 
పనులన్నీ కూడా తకల్లుఫ్‌ (అనవసరంగా ఇబ్బంది పడిపోవటం) క్రిందికే వస్తాయి. కనుక 
లేనిపోని ఆర్భాటం ప్రదర్శించటం, అనవసరంగా ఇబ్బందిపడిపోవటం తీవ్రంగా గర్హించదగినది. 
కాని శోచనీయమైన విషయం ఎమిటంటే నేడు మన ముస్లింలు తకల్లుఫే తమ ఆనవాలు 
అయినట్లు విందుభోజనాల్లో దుబారాగా డబ్బు ఖర్చుపెడ్తున్నారు. దైవం అటువంటివారికి 
సద్బుద్ధిని ప్రసాదించుగాక! 


1658. హజత్‌ మస్రూఖ్‌ (తాబయీ) మమా 506 తే ies ఎ \TOA 
కథనం: మేము అబ్బుల్లావా బిన్‌ జ ప రు జ తయ _ 


oA 
మస్‌ఊద్‌ (రజి) దగ్గరికి వెళ్ళినప్పుడు EG 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 650 ర కాలూ 


ఆయన మాకు ఇలా ఉపదేశించారు: 3 ఘు! al rt య్‌ ల. ల్లో 6 ట్ర 


ప్రజలారా! ఎవరికయినా ఏదయినా స వ: os YW ర్‌ ప్రి! గనీ హా 
విషయం తెలిస్తే వారు దాన్ని వివరిం 

అటి కు LC జ డి” వ! 0G 
చాలి. తెలియకపోతే "అల్లాహు చేది? 0 4 


Mn) cl 4 Ets pe 


ఆలము (వాస్తవం అల్లాహికే బాగా 
తెలుసు) అని అనాలి. ఎందుకంటే 
తెలియని విషయం గురించి “అల్లాహు 
ఆలము' అని అనటమే విజ్ఞత. దేవుడు 
తన ప్రవక్తకు ఇలా పురమాయించాడు: 
“ప్రవక్తా! వారితో ఇలా అను, నేను ఈ 
ధర్మ ప్రచారానికి మోనుండి ఎటువంటి 
ప్రతిఫలాన్నీ కోరను, నేను అనవ 
సరంగా ఇబ్బందిపడిపోయేవాణి కూడా 
కాను.” (బుఖారీ, 


(సహీహ్‌ బుఖారీలోని తఫ్‌సీర్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

తమకు తెలియని విషయం గురించి ఊహలు అంచనాలతో మాట్లాడటం కూడా ఒక 
విధంగా అనవసరంగా ఇబ్బంది పడిపోవటమే కదా! అందుకని అవసరం లేని పక్షంలో అలాంటి 
ఊహాజనితమైన మాటలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే పండితులు కూడా తమకు 
తెలియని విషయాల గురించి ప్రశ్నలు అడగటం జరిగినప్పుడు డొంక తిరుగుడు మాటలు 
చెప్పకుండా స్పష్టంగా తమకు తెలియదనే చెప్పాలి. తమకు తెలియదని చెప్పటం కూడా 
విజ్ఞతకు నిదర్శనమే. కనుక తమకు తెలియనిదే, తాము పరిశోధించనిదే దేని గురించీ ఫత్వాలు 
జారీ చేయకూడదు. స్వంత అభిప్రాయాలు వెలిబుచ్చకూడదు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 651 


302వ అధ్యాయం క 


యా! న్‌ క! ib « ఆహ! 


ణీ ౮ 84 
Jie Jat ch గ్‌ా మ! wy 


మృతుని మోద రోదించటం, తల బాదుకోవటం, బట్టలు 
చించుకోవటం, జుత్తు పీక్కోవటం, తల గొరిగించుకోవటం, 
నాశనమైపోవాలని, ధ్వంసమైపోవాలని 
శాపనార్థాలు పెట్టటం నిషిద్ధం 


1659. హజత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు: మృతుని 
మోద ఏడ్చి పెడబొబ్బలు పెట్టినం 
దుకు సమాధిలో అతన్ని శిక్షించటం 
జరుగుతుంది. 


ఆయ! i రయ ప్రీతం \104 

కక ప్రవ! 0G JG ASA 5 

య జ్రుడ్యుల్లే ఆ యప తుం 
టక రు ల జై 6: న తోం 


వేరొక ఉల్లేఖనంలో, “ఏడ్చి పెడ 
బొబ్బలు పెట్టినంత వరకూ (అతన్ని 
శిక్షించటం జరుగుతుంది)” అని 


ఉంది. (బుఖారీ-ముస్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్లింలోని జనాయెజ్‌ 
(ప్రకరణం, 

ముఖ్యాంశాలు 


మూలంలో 'నౌహా' అన్న పదం ఉంది. మృతుని దగ్గర కూర్చుని అతని సుగుణాలను 
పేర్కొంటూ అతని మరణం వల్ల తమకు కలగబోయే కష్టనష్టాలను ఎకరువు పెడ్తూ పెద్దగా 
అరుస్తూ రోదించటాన్ని తలబాదుకోవటాన్ని 'నౌహా అంటారు. ఇలా చేయటం నిషిద్ధం. మృతుడే 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


652 


GANS, 


స్వయంగా తను చనిపోక ముందు అలా చేయమని తన ఆప్షులకు ఆదేశించి ఉన్న పక్షంలో 
లేక తను జీవించి ఉన్నప్పుడు తను కూడా ఇతరుల మరణంపై ఆ రకంగా ఏడ్చి పెడబొబ్బలు 
పెట్టివున్న కారణంగా తన మరణంపై ఇతరులు సయితం తన విధానాన్ని అనుసరిస్తూ ఆ 
విధంగా ఎడ్చిపెడబొబ్బలు పెడ్తున్న పక్షంలో సమాధిలో అతనికి శిక్ష విధించబడుతుంది. అలా 
కాని పక్షంలో తన మరణంపై ఎవరు ఎంత ఏడ్చినా, ఎంతగా పెడబొబ్బలు పెట్టినా దానివల్ల 
సమాధి జీవితంలో తనకు కలిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఒకరి పాపభారం మరొకరెవ్వరూ 
మోయకూడదన్నది ఖుర్‌ఆన్‌ సూత్రం. (బనీ ఇస్రాయీల్‌-15) 


1660. హజ్రత్‌ ఇబ్నె మస్‌ఊద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: చెంపలు బాదు 
కున్నవాడు, బట్టలు చింపుకున్నవాడు, 
అజ్ఞానపు అరుపులు అరిచినవాడు 
మనవాడుకాడు. (బుఖారీ-ముస్లిం, 


Fi, mn wu శ తి ల 
Pry ఆ చలా ట్ర ల్‌ - 


V1 

డం వష ప్త శ! 1 లద రక ఏత ల్‌ో 

E55 OI G5 వ్వ! త్రం ప్ర 
ట్య Gis (చాయి! 324 


(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం - నహీవా ముస్తింలోని ఈమాన్‌ 


(ప్రకరణం, 
1661. హజ్రత్‌ అబూ బుర్‌దా కథనం: 
(మా నాన్న) అబూ మూసా తీవ్రంగా 
వ్యాధికి గురయి స్పృహ తప్పిపోయారు. 
అప్పుడు ఆయన తల ఆయన 
భార్యల్లో ఒకామె ఒడిలో ఉంది. ఆమె 
పెద్దగా అరుస్తూ రోదించసాగింది. 
(స్పృహ లేకపోవటం మూలంగా) 
ఆయన ఆమెను వారించలేకపోయారు. 
తీరా స్పృహ వచ్చిన తరువాత ఆయన 
“దైవప్రవక్త (సల్లం) పరిత్యజించిన 
వాటిని నేనూ పరిత్యజిన్తున్నాను. 
బిగ్గరగా అరుస్తూ రోదించే, తల 
గొరిగించుకునే, ఉర ఉడుపుని 


డా: రెడ్‌ పల్ల ప్రస _ క. 
pe GUIs; టు రై య బీ 
న హా దధ cali : 


te sisal 
Se lee Ge లో వ్ర రం 
# 9 త న ళ్‌ ఖీ శ 

తనకి అరా పాలి ర Ui లజ 


త సో య వ 1 Sf, aks చ 3 
లా*త్త వరత! లం ౦! స్తవ! లట 
WE jaf he try sen & 
Gi tall ail! Adal 


శ తలల = శ్‌ = 
rye డో ధ్ర! lal le 
రక టై! పుడు యము పధ 


ళ్‌ Gg 5 జ జం న 
S| ఆయి స్త! te Gaby 
+ 7 క = 


ప 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 

చింపుకునే స్త్రీలను ఆయన ఏవగిం 

చుకున్నారు ' అని అన్నారు. 
(బుఖారీ-ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం, నహీ 


1662. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
ముగీరా బిన్‌ షోబా (రజి) తెలియ 
జేశారు: ఎ మృతుని మోదయితే ఎడ్చి 
పెడబొబ్బలు పెట్టటం జరుగుతుందో 
€౯ మృతుడు దానిమూలంగా శిక్షకు 
గురౌతాడు. (బుఖారీ - ముస్లిం, 


653 


Gels 


హ్‌ ముస్థింలోని ఈమాన్‌ ప్రకరణం) 
మః వ. 
స్తత రడ] దమం JG we al ses 
ప్రవ్తధయేటేక్‌ యై సురా లేక 
ale Sie WE 


(సహీహ్‌ బుఖారీ-సహీహ్‌ ముస్లింలోని జనాయెజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


తన మరణానంతరం తన మోద ఆ విధంగా ఎడ్వమని పురమాయించినవారికి, లేదా 
తన కుటుంబీకులకు ఆ విధంగా శిక్షణ నిచ్చినవారికే ఆ శిక్ష విధించబడుతుంది. 


1663. హజత్‌ ఉమ్మె అతియ్యా 
నుసైబా (రజి.అన్‌హా) కథనం: దైవ 
ప్రవక్త (సల్లం) మా నుంచి బైత్‌ తీసు 
కున్నప్పుడు మేము ఎడ్చిపెడబొబ్బలు 
పెట్టబోవుని ఆయన మా చేత 
ప్రమాణం చేయించుకున్నారు. 
(బుఖార్‌-ముస్థిం) 


ముఖ్యాంశాలు 


న. స 
వ! తత Gr Al టైటు అపు 05 
రయ ము శత రట యక 


ల జ a అ 


హీహ్‌ ముస్తింలోని జనాయెజ్‌ ప్రకరణం) 


క్రొత్తగా ఇస్తాం స్వీకరించే వారి చేత దైవప్రవక్త (సల్లం) బైత్‌ (ప్రమాణం) తీసుకునేవారు. 


ఆ సందర్భంలో దైవప్రవక్త (సల్లం) మృతుల మోద రోదించకూడదని స్త్రీల చేత ప్రమాణం 
చేయించుకునేవారంటే అది ఎంత ఘోరమైన పాపమో అర్థమవుతోంది. సాధారణంగా స్త్రీలే 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


654 


ర కలా 


ఎక్కువగా ఈ వైపరీత్యానికి పాల్పడుతుంటారు. కనుక ఈ హదీసులో ప్రత్యేకించి స్త్రీల గురించే 
చెప్పటం జరిగింది. వాస్తవానికి స్రీలయినా పురుషులయినా అందరికీ ఇది నిషిద్ధమే. 


1664. హజ్రత్‌ నోమాన్‌ బిన్‌ బషీర్‌ 
(రజి) కథనం: అబ్బుల్లాహ్‌ బిన్‌ రవాహా 
(రజి) స్పృహ తప్పి పడిపోయినప్పుడు 
ఆయన సోదరి ఎడుస్తూ “అయ్యో! నా 
పర్వతమా, అయ్యో నా ఇదీ, అదీ” 
అంటూ ఆయన సుగుణాలు ఏకరువు 
పెట్టింది. తనకు స్పృహ వచ్చిన తరు 
వాత ఆయన 'నువ్వన్న ప్రతి మాటకూ 
నన్ను నువ్వు నిజంగా అలాంటి 
వాడివేనా?” అని అడగటం జరిగింది 
అని చెప్పారు. (బుఖారీ) 


వ చడ 


బాప్‌ రా శ్రర! గ్రాం 1111 
sh il వలయ Ls al ps 
Se WA డైట హు yi Ale 
లేట్‌ న్‌ అ 
GU ie క As a 
[మయ ౬|| లయ తేట cle 
get ఓ 


(సహీహ్‌ బుఖారీలోని మగాజీ ప్రకరణం) 


1665. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం: సాద్‌ బిన్‌ ఉబాదా (రజి) వ్యాధి 
గస్తులయినప్పుడు ఆయన్ని పరామ 
ర్భించటానికి దైవప్రవక్త (సల్లం) అబ్బు 
ర్రహ్మాన్‌ బిన్‌ జెఫ్‌, సాద్‌ బిన్‌ అబూ 
వఖ్గాస్‌, అబ్బుల్లాహ బిన్‌ మస్‌ఊద్‌ 
(రజి)లతో పాటు వెళ్ళారు. ఆయన 
వెళ్ళినప్పటికి సాద్‌ స్పృహలో లేరు. 
అది చూసి దైవప్రవక్త అక్కడున్న 
జనాన్ని “ఈయన చనిపోయారా?” అని 
అడిగారు. “లేదు, దైవప్రవక్తా!” అని 
చెప్పారు జనం. దైవప్రవక్త (సల్లం) అప్ర 
యత్నంగానే విలపించారు. ఆయన్ని 
చూసి జనం కూడా విలపంచారు. 
అప్పుడాయన అక్కడున్న వారిని 


Bl G5 రము yl రత 1100 

"ఉగ్రం ద్వ యంది: JU యి 
అసస రెడ 6 మ 
ఖాతా మైవం అలం ద్ర pee 
ఊదు al యే 
నడ ఆ పా se Js Eb pes 
bl ISG UY స్టోక్‌ tah :04 
కు త యు శక క య 


https://teluguislam.net - https ://telugudua.net 


హదీను కిరణాలు-2 655 ర భార 


లీ 


ఉద్దేశించి, “వింటున్నారా? కంట CURSE Ee Es el 
తడిపెట్టటం మూలంగా, మనసులో er రు సా wal Ee వం. 


బాధపడటం మూలంగా దేవుడు Er OEY 
శిక్రించడు. 


nn pee 
(నాలుక వైపు చూపిస్తూ) కాని దీని 

మూలంగా శిక్షిస్తాడు (లేదా కరుణి 

స్తాడు)” అని అన్నారు. 


(బుఖారీ-మున్లిం) 
(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లింలోని జనాయెజ్‌ ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 


1) దుఃఖం కలిగినప్పుడు కంటతడిపెట్టటం, మనసులో బాధపడటం తప్పుకాదు. 
ఎందుకంటే ఇవి మానవ నహజమైన విషయాలు. ఇలాంటి కష్ట సమయాల్లో నోటితో 
పెడబొబ్బలు పెట్టటం మాత్రం పాపం. కాని ఒకవేళ అదే నోటితో “ఇన్నా లిల్లాహి వ ఇన్నా 
ఇలైహి రాజివూన్‌' అని పలికితే, విధిరాత తనకు ఆమోదయోగ్యమైనట్లు మాట్లాడితే దానికి 
పుణ్యం కూడా లభిస్తుంది. 


2) వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించటం అభిలషణీయం. అది ఒక ముస్లింకు మరో ముస్లిం 
మోద ఉండే హక్కు. 
3) సందర్భాన్ని బట్టి ఇస్లామీయ ఆదేశాలు బోధిస్తూ ఉండటం అవసరం. 
1666. హజ్రత్‌ అబూమాలిక్‌ అష్‌అరీ సి! తట టీ రం - V1 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త ఇవ ర్రీడ 06 రడ Wal డ్రయర్‌ 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: ్‌ సడ Gy య 5 న ఫ్య సమద 
పెడబొబ్బలు పెడ్తూ రోదించిన స్త్రీ a 
క్‌ ద్ద glk te JU Ges 2 ual! 
మరణించే ముందు తౌబా చేసుకోక We 
పోతే ప్రళయదినాన ఆమెను లేపటం mea 
జరిగినప్పుడు ఆమె (ఒంటి) మోద | 
తారుచొక్కా, ముళ్ళకవచం ఉంటాయి. 
(ముస్లిం) 
(సహీహ్‌ ముస్లింలోని జనాయెజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


ముఖ్యాంశాలు 


656 


SANE, 
Awe lS ad Jo 


పెడబొబ్బలు పెడ్తూ రోదించటం ఘోరమైన పాపమని ఈ హదీసు ద్వారా బోధపడు 
తోంది. దానికి పాల్పడినవారు తౌబా చేయకుండా చనిపోతే దేవుడు క్షమాభిక్ష పెట్టని పక్షంలో 
పరలోకంలో వారికి ఒక ప్రత్యేకమైన శిక్ష ఉంటుంది. 


1667. హజ్రత్‌ అసీద్‌ బిన్‌ అబూ అసీద్‌ 
తాబయీ దైవప్రవక్త (సల్లం)తో బైత్‌ 
చేసిన స్ర్తీలలో ఒకామె నుండి చేసిన 
కథనం: ఎ మంచి పనులనయితే 
చేయాలని దైవప్రవక్త (సల్లం) మా 
చేత ప్రమాణం చేయించుకున్నారో 
వాటిలో, మేము అల్లాహ్‌ పట్ల 
అవిధేయతకు పాల్పడము అన్న మాట 
కూడా ఒకటి. అంటే మేము మొహం 
గిచ్చుకోము, నాశనం కావాలని శాప 
నార్జాలు పెట్టుకోము. ఉరఉడుపుని 
చింపుకోము, జుత్తు చిందరవొందరగా 
చేసుకోము అనే ప్రమాణం. (అబూ 
దావూద్‌ దీనిని (ప్రామాణికమైన 
ఆధారాలతో వెలికి తీశారు). 


[a ఆ తో య 553 - VW 
తథ తభ రః J sll ర్‌ హద! 
pad 0h bl ss 
రసన తోము ksi త్త! యని! 
మశ టు SI త Fe 
POTEET EY 


శ pres sll 3315 yl 135 


(సుననె అబూదావూద్‌లోని జనాయెజ్‌ ప్రకరణం) 


1668. హజ్రత్‌ అబూ మూసా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 


విధంగా ప్రవచించారు: మనిషి 
మరణించినప్పుడు అతని మోద 


ఏడ్చేవారు నించొని, “ఓరి నా కొండ, 
ఓ నాయకా” అనిగాని లేక అలాంటి 
మాటలేవయినా గాని పలికితే అతని 
శవం దగ్గర ఇద్దరు దైవదూతల్ని 


సంలు ఖం VTA 

అధ ప్ర 6 206 జక వ రేడి తోష 
పదా రడ నర పడు దష 
త్రయం 54 గక ee 
gd గ్గ న. Sk 


ఖ్‌ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


నియమించటం జరుగుతుంది. వారు 
అతన్ని గుద్దుతూ “నువ్వు అలాంటి 
వాడివేనా?” అని అడుగుతుంటారు. 

(తిర్మిజీ, హసన్‌) 
“లహ్‌జ్‌ అంటే రొమ్ముమోద గుద్దటం. 


657 Gdn, 


ధో 2దే! రజ రాక కమా 
- యడ! 


(సుననె తిర్మిజీలోని జనాయెజ్‌ ప్రకరణం) 


1669. హజ్రత అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ప్రజల్లో రెండు 
పనులున్నాయి. అవి వారి పాలిట కుఫ్ర 
(దైవతిరస్కారం) వంటివి. వంశాన్ని 


దెప్పిపాడవటం, చనిపోయిన వారి 
మోద పెడబొబ్బలు పెడ్తూ ఎడ్వటం. 
(ముస్లీం) 


మ జ ప్రి టో ర V8 

క క 0 

tg ప్రమ! స్‌ సల Ce tl 
న reer 


(సహీహ్‌ మున్లింలోని ఈమాన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకుముందు 1580వ హదీసు క్రింద కూడా వచ్చింది. ఇందులో 
పేర్కొనబడిన రెండు పనులు అజ్ఞానపు పనులు. ఇస్లాం వాటిని రూపుమాపింది. మళ్ళీ ఎవరైనా 
ఆ పనులకు పాల్పడితే అతను ధర్మతిరస్కారానికి పాల్పడుతున్నట్లే. దైవం మనల్ని రక్షించుగాక! 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -౨2 


3౦03 వ అధ్యాయం 


ళల 


658 


రం కాలూ 


స్తుతుల 


ర్య! ob} ప్రి ఆటు! కాళ 
ur Gy హూ 
యీ; ౪౮3 పాం ( య. (J! 


సోదె చెప్పేవారి అరు జ్యోతిష్కుల వద్దకు.... పక్షుల్ని ఎగురవేసి 
శకునాలు చూసే వారి వద్దకు పోవటం పట్ల వారింపు 


1670. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కధనం: 
(సల్గం)ను జోతిష్యుల దగ్గరికి 
వెళ్ళటం గురించి అడిగారు. అందు 
కాయన అదంతా భ్రమ అని చెప్పారు. 
వారు మళ్ళీ “కాని దైవప్రవక్తా! వారు 
చెప్పేది ఒక్కోసారి నిజంగా జరుగు 
తుంది?” అని సందేహపడ్డారు. అప్పు 
డౌయన ఇలా వివరించారు: ఆ 
నిజమైన మాటను జిన్నులు (దైవ 
దూతల దగ్గర్నుంచి) ఎత్తుకెళ్ళిపోయి 
తమ స్నేహితుని చెవిలో వేస్తాయి. 
అతను దానికి వంద అబద్దాలు కలిపి 
చెబుతాడు. (బుఖారీ-ముస్లిం) 


బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో దైవ 
ప్రవక్త(సల్లం) ఈ విధంగా చెబు 
తుండగా తాను విన్నట్లు ఆయిషా 
(రజి.అన్‌హా) తెలియజేశారు: దైవ 
దూతలు (దైవాజ్ఞల్ని తీసుకొని) మేఘాల 
మోదికి దిగి ఆకాశంలో జరిగిన 


కొంతమంది దైవప్రవక్త 


రో 

ood పోత Biss IE 
ME? pe మ) రేడు తడవ 
cee Tel Cag యహ ల! 1a! 025 
al ప ర్త స 

భు gl ఉమ్‌ GE 

(స్య క Pay గ్‌ 
ale రమ 


న్‌ 


we ప్రద. 11% 


సుం ప్రై డు పం త్రో 
పట రము దమం టీ (2 ఈ | డ్‌ 
Ay - లమ! ఇ రస్‌ సూ! ర ల 
క. న సదయ 
ట్ర! తీపి! త్త 
su Us ర ఒత్రడ్తవ॥ J! హా 
(క ys it _ Le ద 4 ప్త 
త 0 GU ms) esl ch a 
రీ! ఆ od al, 


నీ re భు 
ue క] 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 659 రజియా 


నిర్ణయాల గురించి చెప్పుకుంటారు. 
షైతాన్‌ దొంగచాటుగా ఆ మాటలు విని 
జ్యోతిష్యులకు చేరవేస్తాడు. వారు 
వాటికి వంద అబద్దాలు కల్పించి 


చెబుతారు. 
(సహీహ్‌ బుఖారీలోని సృష్టి ఆరంభ ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని సలామ్‌ 
(కరణం, 

ముఖ్యాంశాలు 


జ్యోతిష్కులు తమ వద్ద భవిష్యత్తుకు సంబంధించిన ఖ్తానం ఉందని నమ్మబలుకు 
తుంటారు. అరబీలో ఇలాంటి వారిని “కాహిన్‌' “'మునజ్జిమ్‌” “అర్రాఫ్‌' అనే పేర్లతో పిలుస్తారు. 
వీరందరూ ఒకే కోవకు చెందినవాళ్లు. కాహిన్‌ అనేవాడు జిన్నుల నుంచి ఏదయినా విషయం 
తెలుసుకొని దాన్ని ప్రజల్లో ప్రచారం చేస్తాడు. అది నిజం కూడా కావచ్చు, అబద్ధం కూడా 
కావచ్చు. షైతాన్‌ లేక జిన్ను ఆ మాటను ఆకాశాల్లోకి వెళ్ళి విని వస్తాడన్న మాట. అయితే 
దైవప్రవక్త ముహమ్మద్‌ (సఅసం) ప్రభవనం తర్వాత జిన్నులకు, పైతానులకు ఆకాశంలోకి 
వెళ్ళి మాటలు వినేందుకు అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల స్వరూప 
స్వభావాలను బట్టి ఊహలు, అంచనాల ఆధారంగా కూడా ఇటువంటి వారిలో కొంత మంది 
భవిష్యత్తు గురించి నిర్ణయాలు చేయటానికి సాహసిస్తుంటారు. వారి నిర్ణయాలు నిజం కావచ్చు 
లేదా అబద్ధాలుగా కూడా తేలవచ్చు. వర్తమాన పరిస్థితులను అధ్యయనం చేసి భవిష్యత్తు 
గురించి నిర్ణయాలు చేయటం తప్పు అని మేమనటంలేదు. పైగా వర్తమానాన్ని బాగా అధ్యయనం 
చేసి భవిష్యత్తు వైపు ఆచితూచి అడుగేయటం ప్రగతీ వికాసాలకు చిహ్నం. దీనికి భిన్నంగా తమ 
మాటలకు జ్యోతిష్యమనే పేరుపెట్టి తమకు భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు తెలుసని 
డప్పు వాయించుకుంటూ తిరగటం మాత్రం ముమ్మాటికీ తప్పే! తన అనుయాయులు ఇటు 
వంటి కల్లబొల్లి విషయాల వెంటపడి తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవటాన్ని ఇస్లాం 
ధర్మం ఎంత మాత్రం సహించదు. 


1671. హజ్రత్‌ సఫియ్యా బిన్తె ఉబైద్‌ యం రపి సేటు ర... 
ఒకానొక దైవప్రవక్త (సల్లం) సతీమణి 

నుంచి చేసిన కథనం ప్రకారం ఆయన 
(స) ఈ విధంగా ప్రవచించారు: ఒక వ్యక్తి 
జోతిష్యుని దగ్గరికి వెళ్ళీ అతన్ని 
ఏదయినా అడిగి అతను చెపే బృదాన్ని 


Frey ern 
సడ bis ల్లో టో త మక ప్రచ! రా 
ర Fs లే యమ. sips సక 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


నిజమని భావిస్తే నలభై రోజుల వరకు 
అతని నమాజ్‌ ఆమోదించబడదు. 
(ముస్తిం) 


660 


SENG, 
wr ల్‌! ఉక 


nh) 


(సహీహ్‌ ముస్త్లింలోని నలామ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి తెలుసుకోవటానికి, జాతకం 
చెప్పించుకోవటానికి జోతిష్యుల దగ్గరికి వెళ్ళటం, వారుచెపే ప్ప మాటలు నిజమని నమ్మటం 
ఎంత పెద్ద పాపమో ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. దానివల్ల నలభై రోజుల నమాజులు 
వృధా అయిపోతాయని హెచ్చరించటం జరిగింది. కొందరు దొంగతనాలు జరిగినప్పుడు దొంగను 
కనుక్కోవటం, వివాహాదివేడుకల ముహూర్తాల నిర్ణయం కోసం, వ్యాపారలావాదేవీల అనుకూల 
ప్రతికూల పరిస్థితులు తెలుసుకోవటం కోసం జోతిష్యుల దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళటం 
హరామ్‌ (నిషిద్ధం). అగోచర విషయాల జ్ఞానం దేవునికి తప్ప మరెవరికీ లేదన్న విషయం 


ప్రజలు తెలుసుకోవాలి. 


1672. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
ఖబీసా బిన్‌ ముఖారిఖ్‌ (రజి) తెలియ 
జేశారు: ఇయాఫా, తియరా, తురుఖ్‌ 
(ఈ మూడూ) షైతాన్‌ పనులు. 


అబూదావూద్‌ ఈ హదీసును 
ప్రామాణికమైన ఆధారాలతో వెలికితీసి 
ఇలా అన్నారు: తురుఖ్‌ అంటే పక్షిని 
ఎగిరించి అది కుడివైపు ఎగురుతుందో 
లేక ఎడమవైపు ఎగురుతుందోనని 
గమనించటం. కుడివైపు ఎగిరితే దాన్ని 
మంచి శకునంగా, ఎడమవైపు ఎగిరితే 
దుశృ్శకునంగా భావించటం. ఇయాఫా 
అంటే గీతలు గీయటం. ఇమామ్‌ 
జౌహరీ గారు సిహాహ్‌ (అనే నిఘంటు 


తపి! బ్రా స్తాన్‌ bey ఎ VY 
సతర దమయ లేయా! 5 
క డటం వము తలు "ర్వక 
“లాడ 12155. Cl 
5 త్త సాక! ప్రవ త: కక 
వ PETE Er లు! 
త ఏఈ db పమ 6 ga పోరడు 

yl 10.2 fel CS Ui 
ఛో థూ J౮ . bE: యా 
ఆ! త షష డూ]! : (జయుడు!) 
ls 5 UIs ద్రయ్యా 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 661 ర కార 


శ 


గంథం)లో జిబ్‌తున్‌ అనే పదం 
విగ్రహం, జోతిష్యుడు, ఇంద్రజాలి 
కుడు ఇంకా ఇలాంటి ఇతర మను 
షుల కొరకు కూడా ఉపయోగించ 
బడు తుందని పేర్కొన్నారు. 

(సుననె అబూదావూద్‌లోని తిబ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఇయాఫా అంటే గీతలు గీయటమని పైన చెప్పటం జరిగింది. దీని పద్ధతి ఎలాగుం 
టుందంటే జోతిష్యుడు ఎవరైనా తన దగ్గరికి వచ్చి ఎదయినా అడిగితే అతను మెత్తటి నేల 
మోద లెక్కపెట్టకుండా తొందరతొందరగా గీతలు గీస్తూ పోతాడు. ఆ తర్వాత రెండు రెండు 
గీతల చొప్పున చెరిపేస్తాడు. ఆఖరికి రెండు గీతలు మిగిలితే పని పూర్తవుతుందని ఒక గీత 
మిగిలితే పనిపూర్తి కాదని చెబుతాడు. కొందరు దీనికి ఇంకా ఎన్నో రూపాలు చెబుతారు. ఏది 
ఎమయినప్పటికీ ఇది కూడా అజ్ఞానపు జోతిష్యంలో ఒకరకం. ఇతర జోతిష్య రకాలతోపాటు 
దీన్ని కూడా వారించటం జరిగింది. మనిషికి కలిగే లాభనష్టాల్లో, కష్టసుఖాల్లో జోతిష్య ప్రభావం 
ఎమాత్రం ఉండదు. ఇవన్నీ కొన్ని ఊహలు, అంచనాలు మాత్రమే. వాటిని పరిగణనలోకి 
తీసుకోవటం మూర్ణత్వం. కాని శోచనీయమైన విషయం ఏమిటంటే ముస్లింలలో విద్యాగంథం 
లేని అవివేకులు చాలా మంది ఈ రోజుల్లో కూడా ఇలాంటి పైశాచిక పోకడలకు పాల్పడు 
తున్నారు. 


1673. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) MIE తా! రం \1VY 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ రహే! ఇ : వత! ప్ప 06: వ. 
విధంగా ప్రవచించారు: నక్షత్ర విద్య లవి! హమ య! (లావే! పై 
నేర్చుకున్నవాడు చేతబడి విద్య నేర్చు న గ గ డఫ 
కున్నట్లే. ఆ విధంగా అతను ఎంత రోం? 
నక్షత్ర విద్య నేర్చుకుంటే అంత చేతబడి 
విద్య నేర్చుకున్నట్లవుతుంది. (అబూ 
దావూద్‌ దీనిని దృఢమైన ఆధారాలతో 
' వెలికి తీశారు) 

(సుననె అబూదావూద్‌లోని తిబ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ఈ హదీసులో నక్షత్ర విద్యను చేతబడి విద్యలో భాగంగా పేర్కొనటం జరిగింది. ఇస్తాం 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


662 


ర కూ 


ప్రకారం చేతబడి విద్య నేర్చుకోవటం కుఫ్ర (దైవతిరస్కారపు) సరిహద్దులకు గొనిపోతుంది. 
దీనిద్వారా ఇస్తాం దృష్టిలో నక్షత్ర విద్య ఎంత ప్రమాదకరమైనదో, దానిని నేర్చుకోవటం ఎంత 
పెద్ద పాపమో అర్థమవుతోంది. నక్షత్ర లేక జోతిష్య శాస్త ఆధారంగా గ్రహగమనాలను అనుసరించి 
భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను గురించి చెప్పటం జరుగుతుంది. కాని ఖగోళశాస్త్ర 
ఆధారంగా సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం మొదలగు విషయాల వేళలను 
నిర్ణయించటం జరుగుతుంది. కనుక జోతిష్య శాస్త్రం వేరు ఖగోళశాస్త్రం వేరు. ఖగోళశాస్త్రం 
అనుభవాల మీద, వాస్తవాల మోద ఆధారపడి ఉంటుంది. కనుక ఈ విద్య నేర్చుకోవటం 


ధర్మసమ్మతమే. 


1674. హజ్రత్‌ ముఆవియా బిన్‌ 
హకమ్‌ (రజి) కథనం: నేను దైవప్రవక్త 
(సల్లం)ను అడిగాను, “దైవప్రవక్త! 
నేను నిన్నమొన్నటివర కూ అజ్ఞాన 
జీవితమే గడిపాను. ఇప్పుడే దేవుడు 
మా దగ్గరికి ఇస్లాం ధర్మం తీసుకు 
వచ్చాడు. (అజ్ఞాన కాలంలో) మాలో 
కొంతమంది జ్యోతిషుల్ని సంప్రదించే 
వారు. (అలా సంప్రతించటం ధర్మ 
సమ్మతమేనా)?” అని. అందుకాయన 
“నువ్వు జ్యోతిషుల దగ్గరికి వెళ్లకు” 
అని ఉపదేశించారు. “మరి మాలో 
కొందరు దుశ్శకునాలు కూడా 
చూస్తారు?” (సందేహపడుతూ) అడి 
గాను నేను. అందుకాయన “అవన్నీ 
మనసుకు నచ్చజెప్పుకునే మాటలే. 
నిజానికి అవేవీ ప్రజల పనుల్ని పాడు 
చేయవు” అని చెప్పారు. నేను మళ్లీ 
“మాలో కొందరు గీతలు కూడా 
గీస్తారు?” అని అడిగాను. న. 
“ప్రవక్తల్లో ఒకాయన గీతలు గీసే 

తయనలా గీతలు గీటయం _ 
సజమే” అని చెప్పారు. (ముస్తిం) 


Al ges Sal yi Ey పు. 1141 

WF ds JIM Des Geb 6 

EO యంత హాయ Fhe 

bi gf 5:06 Cu dst J 

ల 06 కష ఏట; 

dry lg వధ తక మూ 3 paysite త్రో 
పప ఉప స కరకు : 06 గడ 


3 యాలు ti యడై!) 


https://teluguislam.net - https://telugudua.net 


వదీసు కిరణాలు -౨ 663 ర శారా 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ఇంతకు ముందు హితబోధలో మధ్యేమార్గం అన్న అధ్యాయంలో కూడా 
వచ్చింది. ఇందులో పేర్కొనబడిన గీతలు గీసే పద్ధతి ఇంతకు ముందు వచ్చిన గీతలు గీసే 
పద్ధతి లాంటిది కాదు. ఇది- ఒకానొక దైవ ప్రవక్తకు దేవుడు ప్రసాదించిన ఒక ప్రత్యేకమైన 
విద్య. దేవుడు అవతరింపజేసే వహీ ప్రకారం ఆయన గీతలు గీచి వాస్తవాలు తెలియజేసేవారు. 
అలా తెలియజేయటం సరైనదే, కాని ఇప్పుడు ఎవరి దగ్గరా దానికి సంబంధించిన జ్ఞానం 
లేదు. కనుక ఇప్పుడు దాన్ని ప్రయోగించటానికి కూడా వీలు లేకుండా పోయింది. ఆ విద్యకు 
సంబంధించిన విధివిధానాలు తెలియనిదే ఎవరూ దాన్ని ప్రయోగించలేరు. ఆ జ్ఞానం ఆ ప్రవక్తతోనే 
అంతరించి పోయింది. పోతే అసలు ఆ ప్రవక్త ఎవరు? అన్న విషయంలోనే భేదాభి ప్రాయముంది. 
కొందరు దానియాల్‌ ప్రవక్త అంటే, మరికొందరు ఇద్రీస్‌ ప్రవక్త అని అభిప్రాయపడుతున్నారు. 


1675. హజ్రత్‌ అబూ మస్‌ ఊద్‌ బద్రీ 
(రజి) కథనం: దైవప్రవక్త (సల్లం) కుక్క hepa] య wht ఏ3 ఎ V0 
ధర నుంచి, వ్యభిచారం చేసే స్తీ సంపా ప్రవ ఆఫ జక శ ae ATE oy 


దన నుంచి, జ్యోతిషుని మాధుర్యం yar ల. టై క్‌ దవే! పైప 
నుంచి వారించారు. (బుఖారీ-ముస్తం) 


ale స | రవీ! 
(సహీహ్‌ బుఖార-నహీవ్‌ ముస్లింలోని లావాదేవీల ప్రకరణం) క 


ముఖ్యాంశాలు 


కుక్క ధర నుంచి వారించబడిందంటే కుక్కను అమ్మటం, కొనటం నిషేధించబడిందని 
భావం. కుక్క నిలువెల్లా అశుద్ధ జంతువు కనుక అత్యధిక మంది పండితుల అభిప్రాయం 
ప్రకారం ఏ రకమైన కుక్కనయినా అమ్మటం కొనటం, దాని ద్వారా వచ్చే ధరను తీసుకోవటం 
నిషిద్ధం. వేటకుక్కలు, కాపాలాకాసే కుక్కలు మొదలగు అన్ని కుక్కల లావాదేవీలనూ వారు 
నిషిద్ధంగానే భావిస్తారు. కొందరు పండితులు మాత్రం ధర్మసమ్మతమైన కుక్కలు ఉదా: వేట 
కుక్కలు, కాపలా కాయటానికి ఉపయోగించే కుక్కలు, మొదలగువాటి లావాదేవీలు, వాటి 
ద్వారా వచ్చే సంపాదన ధర్మసమ్మతమేనని భావిస్తున్నారు. ఆధారాల దృష్ట్యా అత్యధికమంది 
పండితుల అభిప్రాయమే సరైనది. హదీసులో అసలు కుక్క ధరే ధర్మసమ్మతం కాదని చెప్పటం 
జరిగింది. 

వ్యభిచారిణి పడుపువృత్తి ద్వారా సంపాదించే ధనమంతా అధర్మ సంపాదనగానే 
పరిగణించబడుతుంది. ఇది హరామ్‌ అనే విషయంలో పండితులందరూ ఏకీభవిస్తున్నారు. 
అలాగే మూర్థజనానికి జాతకం, జ్యోతిషం చెప్పి డబ్బు దండుకునే జ్యోతిషుల సంపాదన కూడా 
అధర్మ సంపాదనగానే పరిగణించబడుతుంది. వారి సంపాదన అధర్మం అయినప్పుడు ప్రజలు 
వారి సేవలకు డబ్బు ఇవ్వటం కూడా అధర్మమే అవుతుంది. 


————— 
https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


304వ అధ్యాయం 


664 


woe wan రం 
eel Sad 


EE ROPE 


వేటినీ దుశ్శకునంగా భావించరాదు 


ఇంతకుముందు అధ్యాయంలో 
వచ్చిన హదీసులు ఈ అధ్యాయానికి 
కూడా వర్తిస్తాయి. (మరిన్ని హదీసులు 
క్రింద పేర్కొనటం జరుగుతోంది.) 


1676. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: “అంటు, 
_దుళ్ళకునం అనేవి ఒట్టిమాటలే. 
అయితే శకునం అంటే నాకిష్టం.” 


అది విని అనుచరులు, “శకునం 
ఏమిటి?” అని అడిగారు. అందు 
కాయన, “మంచి మాట (వినటం, 
మంచి జరుగుతుందని ఆశించటం)” 
అని చెప్పారు. 


అట! ఆ తదు! దుఆ! ఆ 


త 


మూట! 5 ల bey - 11/1 


సతయ Yr వస్త dl రమ 06 :06 
sot 9 A, sve 3 cre 
CWI టం (0! rs పము 


ale Gia Gb ils :06 


(సహీహ్‌ బుఖారీలోని తిబ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని సలామ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


“'అంటు' అంటే అంటు వ్యాధులన్న మాట. పై హదీసును మొట్టమొదటగా చదివేవారు 
తప్పకుండా కొంత ఆశ్చర్యానికి లోనవుతారు. ఎందుకంటే పై హదీసు అంటువ్యాధులనేవి 
అసలు ఉండవని అంటోంది. కాని మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా ఎన్నో అంటువ్యాధులు 
మన చుట్టూ సమాజంలో ప్రబలి ఉన్నాయి. మరి ఈ హదీసు వాస్తవ విరుద్ధం కాదా! అని 
మనకు అనిపించవచ్చు. నిజానికి ఈ హదీసు భావం అది కాదు. ఎందుకంటే కొన్ని 
వ్యాధులు ఒకరి ద్వారా మరొకరికి సోకే అవకాశాలు ఉంటాయని తెలిపే సంఘటనలు, 
దృష్టాంతాలు హదీసుల్లో కూడా ఎన్నో ఉన్నాయి. (ఉదాహరణకు ఈ గ్రంథంలోనే 361వ 


అధ్యాయం క్రింది హదీసులు చూడండి). 


ఈ హదీసు యొక్క అనలు ఉద్దేశం మనిషి విశ్వాసాన్ని, అతని నమ్మకాన్ని 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 66౨ Ga, 


క్రమబద్దీకరించటం, మనిషికి దేవునిపై ఉండవలసిన అచంచల విశ్వాసం పట్టుసడలి అతని 
నమ్మకమంతా భౌతిక కారణాల మీద కేంద్రీకృతం కాకుండా చేయటం. ఒక వ్యక్తి ద్వారా మరో 
వ్యక్తికి అంటువ్యాధి సోకినప్పుడు దానికి పూర్తిగా మొదటి వ్యక్తే కారణమని అనుకోవటం 
సమంజసం కాదు. అలాగాకుండా ఏ విధంగా మొదటి వ్యక్తి దైవం తలచిన కారణంగా వ్యాధికి 
లోనయ్యాడో రెండో వ్యక్తి కూడా అలాగే దైవచిత్తం మూలంగానే వ్యాధికి గురయ్యాడని 
భావించటమే సరైనది. కావాలంటే చూడండి. ఒక్కోసారి అంటువ్యాధి రోగి చుట్టుప్రక్కల 
వాళ్ళివరికీ సోకకుండా ఎక్కడో దూరాన ఉన్న వారికి సోకుతుంది. మరి ఈ విధంగా జరగటానికి 
బాహ్యపరమైన కారణాలు మీరు ఎన్నయినా చెప్పుకోండి. అంతిమంగా ఆ కారణాలను 
సృష్టించినవాడు మాత్రం అల్లాహయే కదా! ఆ విశ్వాసం జారిపోకూడదన్నదే పై హదీసు ఉద్దేశం. 


1677. హజత్‌ ఇబ్నె ఉమర్‌(రజి) 


కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ శ dl టే. రత చత యిక 
విధంగా ప్రవచించారు: అంటు, దుళ్ళకు క 


శ పిపి! పర్‌ ib V3 యు th 
నాలనేవి ఎమో లేవు. అపశకున మనేది ౧7 jn eg ళ్‌ | క బక్‌ 
ఒకవేళ ఉంటే ఇంట్లో, స్త్రీలో, గుర్రంతో ౯ లీ 2 అ లో 
ఉండాలి. (బుఖార్‌, ముస్లిం) ఒకక ఆజ 


సల soe gil రాం - VW 


(సహీహ్‌ బుఖారీలోని తిబ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని సలామ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

వాస్తవానికి ఏ వస్తువూ అపశకునం కాదుగాని, తమలోని కొన్ని లక్షణాల మూలంగా 
కొన్ని వస్తువులు కొందరిపాలిట అపశకునంగా పరిణమించవచ్చు. ఉదా: ఇల్లు ఇరుకుగా 
ఉండటం, ఇరుగుపారుగువారు మంచివారు కాకపోవటం మొదలగునవి. ఇలాంటి ఇంట్లో 
మనిషి ప్రశాంతంగా బ్రతకలేడు. ఒకవేళ భార్య గొడ్రాలో లేక దుర్భాషలాడేదో, నీతిచెడిందో 
అయినప్పుడు అలాంటి స్త్రీ భర్తపాలిట అపశకునంగా తయారవుతుంది. ఆమె వల్ల భర్తకు 
మనశ్శాంతికి బదులు బాధలు, కష్టాలు వస్తాయి. అలాగే గుర్రాన్ని దైవమార్గంలో జిహాద్‌ కోసం 


ఉపయోగించనప్పుడు లేక అది సరిగా పరుగెత్తలేకపోయినప్పుడు ఆ గుర్రం తన యజమానిపాలిట 
అపశకునంగా తయారవుతుంది. 


1678. హజైత్‌ బురైదా (రజి) కథనం: “ఓ । - హా క TWA 
దైవప్రవక్త (సల్లం) దుశ్శకునాలు చూసే షా గ 135 2 రత జ్ర ళో గ 
వారు కాదు. (అబూదావూద్‌ దీనిని 
దృఢమైన అధారాలతో వెలికి తీశారు.) 7 

(సుననె అబూదావూద్‌లోని తిబ్‌ ప్రకరణం, 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


1679. హజ్రత్‌ ఉర్వా బిన్‌ ఆమిర్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) దగ్గర 
శకునం గురించిన ప్రస్తావన వచ్చింది. 
అప్పుడాయన ఇలా అన్నారు: శకునా 
లన్నిటిలో మంచి శకునం ఉత్తమ 
మైనది. అపశకునం చూసి ముస్లిం 


తన పని మానేయరాదు. మీలో ఎవరి 


కయినా తమకు నచ్చని విషయం 


666 


ర ర 


న. 
యం సు! యప 
Jul య 0౮ ప్త శ! 9,5 
tl sb ఉల్లి మన్యు 
న్‌ Oued Er og యు cat 
TOE y| అ ఆ అ 


OG we dl టాం 


పం ES IY వ్యు 


ఎదురైతే ఈ విధంగా ప్రార్థించి (పని Fae seh 3315 318155 
కొనసాగించాలి) “అల్లాహ్‌! మేలు చేసే 

వాడివి నీవే. కీడును తొలగించేవాడివి 

కూడా నీవే. చెడుల నుండి కాపాడు 

కోవాలన్నా మంచిపనులు చేయాలన్నా 

నీ శక్తితోనే సాధ్యమవుతుంది.” 

(ఈ హదీసు 'సహిహ్‌' కోవకు చెంది 

నది. అబూదావూద్‌ దీనిని దృఢమైన 

ఆధారాలతో వెలికితీశారు.) 


(నుననె అబూదావూద్‌లోని తిబ్‌ ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


1) 'తియరహ్‌' అనే పదానికి అసలు అర్థం మంచి లేక చెడు శకునాలు చూడటం. 
కాని ముస్లిం అయిన వ్యక్తి అన్నిటినీ మంచి శకునాలుగానే భావిస్తాడు. అతను ఏదయినా 
పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అపశకునాలను పట్టించుకోడు. వాటి మూలంగా తన 
పనులు పాడుచేసుకోడు. పైగా మంచిజరిగినా చెడు జరిగినా దైవం తలచుకుంటేనే 
జరుగుతుందని నమ్ముతాడు. తనకు శుభం కలగాలని దైవాన్ని వేడుకుంటాడు. 


2) సాధారణంగా ప్రజలు అపశకునంగా భావించే విషయాలు ఎదురయినప్పుడు లేక 
మనసులో దురాలోచనలు కలిగినప్పుడు పైన పేర్కొనబడిన దుఆ పఠించి పని కొనసాగించటం 
అభిలషణీయం. 


—=ార్రీ శ్రీ లి — 


https://teluguislam.net - https://telugudua.net 


| Cart వలీ 1౫ + 
హదీసు కిరణాలు -2 667 ERIN 


305 వ అధ్యాయం 


AE pga అ దాక “eo 
గ్‌ జా “| wa BRD by 
523 కదు 1 ee "| (క 


త్‌ో రీ డు! వయ! గు య 
ఉల, గ Ue? ఏ kl 


యు! ఆరు లం 


పడకలు, రాళ్ళు, దుస్తులు, దిర్హమ్‌ దీనార్ల (నాణేలు) దిండ్లు 
మొదలగు వాటి మోద ప్రాణుల బొమ్మలు గీయరాదు. అదే 
విధంగా గోడలు, పైకప్పులు, పరదాలు, తలపాగాలు, బట్టలు 
మొదలగు వాటి మోద బొమ్మలు గీయటం నిషిద్ధం. అలాంటి 
బొమ్మల్ని చెరిపేయాలి 


1680. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ హే! 55 రథ / dh Is Ree 
విధంగా ప్రవచించారు: ఈ బొమ్మలు 
తయారు చేసేవారు Wa oe టా 
శిక్షించబడతారు. మోరు సృష్టించిన ప్రమ tals ఉస! ede 
వాటిలో ప్రాణం పోయండి అంటూ 
వారిని గద్దించటం జరుగుతుంది. 

(బుఖారీ-ముస్తిం) 


dl! ఆ pe లో! గ్ర \TA« 


(సహీహ్‌ బుఖారీలోని లిబాస్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని లిబాస్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


చిత్రాలు గీయటం చాలా పెద్ద పాపమనీ, దానికి పరలోకంలో శిక్ష పడుతుందని ఈ 
హదీసు ద్వారా తెలుస్తోంది. కాని ప్రభుత్వం నిర్బంధం చేసిన ఫోటోలు ఉదా: గుర్తింపు కార్డులు, 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


668 fern 


పాస్‌పోర్టుల కోసం ఫోటోలు తీయటంలో తప్పులేదు. ఇది అనివార్య విషయం. ఇందులో 
మనిషి ఇష్టాయిష్టాల ప్రమేయం ఉండదు. కనుక ఇలాంటి అవసరాల కోసం ఫోటోలు తీయటం 
తీయించుకోవటం ధర్మసమ్మతమే. అయితే ఆ హద్దును దాటి ప్రవర్తించకూడదు. 


1681. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: ఒకసారి దైవప్రవక్త (సల్లం) 
ప్రయాణం నుంచి తిరిగొచ్చినప్పుడు 
నేను మా ఇంటి గుమ్మానికి ఒక తెర 
వేలాడదీసి ఉంచాను. దాని మోద 
బొమ్మలు వేయబడి ఉన్నాయి. 
వాటిని చూడగానే దైవప్రవక్త (సల్లం) 
ముఖం రంగుమారిపోయింది. తర్వాత 
ఆయన నాతో, “ఆయిషా! దేవుని 
సృష్టిని పోలిన వాటిని సృష్టించేవారికి 
ప్రళయదినాన అందరికన్నా తీవ్రమైన 
శిక్ష విధించబడుతుంది” అని చెప్పారు. 


ఆయిషా (రజి.అన్‌హా) ఇలా అంటు 
న్నారు: అప్పుడు మేము ఆ తెరను 
చించి ఒకటి లేక రెండు దిండ్లు 
తయారు చేసుకున్నాం. 
(బుఖార్‌-ముస్టీం) 


mar, 


Gio dl es se ప్రద - VIN 
nore cr త్వ 
స్‌ యు లద phe అ పటు తయ 
టప కుట. పక, 
Gh తే! ke Lie టవ! ఓ! [ముత రః 
6 ఆ! ప్రయ SAE ప్రీ! పరి! 
Te Ce Cs విపు 
పే GW! 55 oy ale Gi 
పిండ! షత. ll 
ఆవే అష హస్త ర్తంస ప: తా 
టయ! ఆదీ! తయ! : J33 


(సహీవ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్తింలలోని లిబాస్‌ ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకు ముందు “షరీఅత్‌ ఆదేశాల పట్ల అపచారం జరిగితే ఆగ్రహం 
వ్యక్తం చేయాలి” అన్న అధ్యాయంలో కూడా వచ్చింది. బొమ్మలు గీయటం, వాటిని ఇంట్లో 
గోడలకు, గుమ్మాలకు ట్రేలాడదీయటం మహాపాపమని ఈ హదీసు ద్వారా కూడా 
బోధపడుతోంది. అయితే వాటిని చించి గౌరవపూర్వకం కాని వస్తువులుగా ఉపయోగించటం, 
నలుపబడే విధంగా ఉంచటం ధర్మసమ్మతమే. ఈ హదీసులో ఆయిషా (రజి.అన్‌హా) 
బొమ్మలున్న గుడ్డతో దిండ్లు తయారు చేసుకోవటాన్ని అందుకు నిదర్శనంగా తీసుకోవచ్చు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 669 ర కాలూ 


1682. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 'ఉ! గక పాడూ ల ధో - VY 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ లజ స dl క Ces ఈ. Ces 
ఇబ్నె అబ్బాస్‌ (రజి) తెలియజేశారు: క్ర గ్రష జ్‌ qe yO ఆ రో రు 
“పతి చిత్రకారుడు నరకవాసియే. "1 0G గ లో ల రై ఉం 
అతను గీసిన ప్రతి బొమ్మకు బదులు యో eb cs y ot db ye 
ఒక మనిషిని పుట్టించటం జరుగు sale ie TAU pa 
తుంది. అతను నరకంలో ఆ చిత్ర 

కారుణ్ణి శిక్షిస్తాడు.” 


ఇబ్నె అబ్బాస్‌ (రజి) ఇలా అంటున్నారు: 
“బొమ్మలు గీయటం తప్పదనుకుంటే 
నీవు చెట్టు, ప్రాణంలేని బొమ్మలు 


ఫం 


గీయి. 
(బుఖారీ-మున్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని లావాదేవీల ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని లిబాస్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


చిత్రకారుడికి అతను గీసిన బొమ్మలను బట్టి శిక్ష విధించటం జరుగుతుంది. అతను 
ఎన్ని చిత్రాలు గీస్తే అంత ఎక్కువగా అతనికి శిక్సపడుతుంది. వివాహాది వేడుకలు, సభలు 
సమావేశాలు జరిగినప్పుడు వీడియోలు తీసేవారికి ఇందులో తీవ్రమయిన హెచ్చరిక ఉంది. 
వారు ఒకే సమయంలో వందల వేల, కొన్ని సందర్భాల్లో లక్షలాది మంది ఫోటోలు తీస్తారు. 
_ వారు ఈ వృత్తి నిషిద్ధమైనదని తెలిసి కూడా నిర్లక్ష్యంతో దీనికి పాల్పడుతుంటే వారిని తీవ్రంగా 
హెచ్చరించటం జరుగుతోంది. పరలోకంలో వారికి చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. ఒకవేళ 
ఇస్లాం ఈ వృత్తిని అధర్మంగా పేర్కొన్నప్పటికీ వారు దీనిని ధర్మసమ్మతమైనదిగా భావిస్తున్నట్ల 
యితే వారు ధర్మతిరస్కారులుగా పరిగణించబడతారు. అలాంటప్పుడు నరకమే వారి శాశ్వత 
నివాస స్థలం అవుతుంది. ఈ హెచ్చరిక చేత్తో బొమ్మలు గీసేవారు, శిల్పాలు చెక్కేవారికి మాత్రమే 
పరిమితమని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. చిత్రం - అది చేత్తో గీసినదయినా, కెమెరా, 
వీడియోలతో తీసినదయినా అది చిత్రమే అవుతుంది. దాన్ని తయారు చేసినవాడు నరకాగ్నికి 
ఆహుతి అవుతాడు. అయితే చెట్లు, కాలువలు, కొండలు లాంటి ప్రాణం లేని ప్రకృతి దృశ్యాలను 
గీసుకోవటంలో తప్పులేదు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1683. దైవప్రవక్త (సల్లం) ఈవిధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజత్‌ 
ఇబ్నె అబ్బాస్‌ (రజి) గారు తెలియ 
జేశారు: ప్రపంచంలో చిత్రం గీసినవాణ్ణి 
ప్రళయదినాన అందులో ప్రాణం 
పోయమని వత్తిడి చేయటం జరుగు 
తుంది. కాని అతను అందులో ప్రాణం 
పోయలేడు. (బుఖారీ-మున్లిం, 


670 


GAN, 


es క 3 VY 

ధీ ర్తి CO స్త పే! లమ 

ప జా! ఆ తక ల య Gi 
యా త్రి కరర గవర వద్దు! 


(సహీవా బుఖారీలోని లిబాస్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని 'లా తద్‌ఖులుల్‌ 


మలాయికతు బైతన్‌' అధ్యాయం) 
1684. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
ఇబ్నె మస్‌వూద్‌ (రజి) తెలియజేశారు: 
ప్రళయదినాన అందరికంటే కఠినమైన 
శిక్ష అనుభవించేవారు చిత్రకారులయి 
ఉంటారు. (బుఖారీ-ముస్లిం, 


బి మో 


hh Css వదత లేం 1418 


> శీ ie 5 ల్‌ ల శీ ల లిం 
Jy హక్‌ శు! Jy తమ ‘db we 
UU ప్రత్త CHE A ఓ! bp 

ale Sie ర్వి! 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్తింలలోని లిబాస్‌ ప్రకరణం) 


1685. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూహురైరా (రజి) తెలియజేశారు: 
నేను సృష్టించినట్లు సృష్టించటానికి 
ప్రయత్నించేవారికంటే దుర్మార్గులు 
మరెవరుంటారు? వారికి (దమ్ముంటే), 
వారు ఒక అణువుని (లేక చీమను) 
సృష్టించాలి లేక ఒక(ధాన్యపు) గింజను 
సృష్టించాలి లేక ఒక బార్లీ (గింజ)ను 

(బుఖారీ-ముస్లిం) 


(నహీవొ బుఖారీ, నహీ 


జ్ర వన ళీ రుం 1140 


మ యా 4 ౮6 
స మ మత ట్య 
క pea 


హ్‌ ముస్లింలలోని లిబాస్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


1686. హజ్రత్‌ అబూ తల్తా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: “ఏ ఇంట్లో 
నయితే కుక్క లేక చిత్రాలుంటాయో 
ఆ ఇంట్లోకి దైవదూతలు ప్రవేశిం 


671 GANG, 


al ges ill 623 - VAT 

యయ రక ప ఎ Jes తీ 

రజ దు సు య ఆ ట్లు ము! 
ale 


చరు.” (బుఖారీ-ముస్లిం, 
(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్టింలలోని లిబాస్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ఇక్కడ దైవదూతలు అంటే కారుణ్యదూతలు అని భావం. వారి రాకవల్ల ఇళ్ళల్లో 
శుభశ్రేయాలు కల్గుతాయి. ఇకపోతే పర్యవేక్షకులు, అంగరక్షకులైన దూతలు, వారు ఎల్లప్పుడూ 
మానవుణ్ణి వెన్నంటే ఉంటారు. మనిషిని వదలిపెట్టి ఎక్కడికీ వెళ్ళరు. 


1687. హజిత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం: (ఒకసారి) జిబ్రయీల్‌ దూత 
దైవప్రవక్త (సల్లం)కు వస్తానని వాగ్దానం 


చేసి ఆలస్యం చేశారు. దైవప్రవక్త 


(సల్లం) ఆయన కోసం (ఎదురు 
చూస్తూ) చాలా ఇబ్బంది పడ్డారు. 
ఆఖరికి తనే బయటికి వచ్చారు. 


అప్పుడాయనకు జిబ్రయీల్‌ కలిశారు. 
ఆలస్యం ఎందుకయిందని అడిగితే 
“కుక్కలు, చిత్రాలు ఉండే ఇండ్లల్లోకి 
మేము రాము. అని చెప్పారు 
జిబ్రయీల్‌ (అలైహి). 


(సహీహ్‌ బుఖారీలోని లిబాస్‌ ప్రకరణం) 


1688. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: జిబ్రయీల్‌ దూత దైవప్రవక్త 


(సల్లం)కు ఫలానా సమయంలో వస్తా 


నని వాగ్గానం చేశారు. ఆ సమయం 
వచ్చినా ఆయన రాలేదు. 


‘i లా త్ర జ 
త గజ ౮ 0 
gl మమ Es ఎమ త్య (ప 
ఆహ గయ బ్రో Pon 
cit ళ IY tp డట ల! 
gn! 60 ప్ర; 
FOUR 


Ge dl yoy i సమత ప్రదం VM 

న. తళ 
రా sb రో soy pe 
as ee S53 తళ [క ల్‌ పదు! 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


ఆయిషా (రజి.అన్‌హా) ఇలా అంటు 
న్నారు: అప్పుడు దైవప్రవక్త (సల్లం) 
చేతిలో ఒక కర్ర ఉంది. ఆయన ఆ 
కర్రను విసరిపారేస్తూ, “అల్లాహ్‌గాని 
ఆయన దూతలుగాని తమ వాగ్దానాన్ని 
భంగం చేయరు' అని అన్నారు. తర్వాత 
ఇంట్లో కలియజూస్తే తన మంచం 
క్రింద ఒక కుక్కపిల్ల కనిపించింది. 
ఆయన (ఆశ్చర్యంతో), “ఇదెప్పుడు 
లోపలికి జొరబడింది?” అని అడిగారు. 
“దైవసాక్షి! దీని గురించి నాకు తెలి 
యదు” అని అన్నాను నేను. తర్వాత 
ఆయన ఆజ్ఞమేరకు ఆ కుక్క పిల్లను 
బయటికి గెంటేయటం జరిగింది. ఆ 
తర్వాత వెంటనే జిబ్రయీల్‌ (అలైహి) 
వచ్చేశారు. “మీరు వస్తానని నాకు 
వాగ్గానం చేశారు. నేను మో కోసం 
ఎదురు చూస్తూ కూర్చున్నాను. మోరు 
రాలేదు” అన్నారు దైవప్రవక్త (సల్లం). 
అందుకు జిబ్రయీల్‌ సమాధానమిస్తూ, 
“మి ఇంట్లో ఉన్న కుక్క నన్ను 
రాకుండా చేసింది. కుక్కలు లేక 
చిత్రాలు ఉండే ఇళ్ళల్లోకి మేము 
రాము” అని చెప్పారు. 

(ముస్థిం) 


672 


GAN, 
ee లేత 53, కక ద్ర Goss 
so 3 EEN sl ఫు య మడ! 


bis Js ఆ? రడ 


పు OME aly 


లప మోల్‌ 
దింప Cat) 
se hye పదు బ్రాక్‌. x st 
యాః మోక శ! ల్‌ ౮4 డు! 
రప ర య స తత ల్లి! మనీ 

పాటున సనం త్ర 


(సహీహ్‌ ముస్తింలోని లిబాస్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ద్వారా ఇంతకుముందు వచ్చిన హదీసులోని సంఘటన వివరంగా 
తెలుస్తోంది. దైవప్రవక్త (సల్లం) ఇంట్లోకి ఒక కుక్క పిల్ల వచ్చి కూర్చుంది. అది ఇంటివాళ్ళివరూ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


తు 
లో Vw 


చూడలేదు. దానివల్ల జిబ్రయీల్‌ దూత దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఈ 
రోజుల్లో ఎంతోమంది ముస్లింలు పాశ్చాత్యుల్ని గుడ్డిగా అనుకరిస్తూ ఎంతో ఆసక్తితో ఇళ్ళల్లో 
కుక్కల్ని పెంచుతున్నారు. అలాగే చాలా ఇళ్ళల్లో చిత్రాలు కూడా ఉంటున్నాయి. కొందరు 
అలంకరణ కోసం షోకేసుల్లో వివిధ జంతువుల బొమ్మలు పెట్టుకుంటున్నారు. మరికొందరు 
తాము తమ భార్యాబిడ్డలతో తీయించుకున్న ఫోటోలను, మరికొందరు తమ తాతముత్తాతల 
ఫోటోలను, ఇంకొందరు “శుభప్రాప్తి” పేరిట మహాత్ముల, పుణ్యాత్ముల నగ్నచిత్రాలను గోడలకు 
తగిలించుకుంటున్నారు. నిజానికి చిత్రాలు గోడలకు తగిలించుకుంటే శుభం కాదు వచ్చేది, 


దరిద్రం పట్టుకుంటుంది. 


1689. హజత్‌ అబుల్‌ హయ్యాజ్‌ 
హయ్యాన్‌ బిన్‌ హుసైన్‌ (రజి) కథనం: 
అలీ బిన్‌ అబూ తాలిబ్‌ (రజి) నన్ను 
ఇలా పురమాయించారు: దైవప్రవక్త 
(సల్లం) నన్ను ఏ వని కోనల సఠలపిఠ 
చారో ఆ పనికోసం నేను నిన్ను పంపిం 
చవద్దా? (నువ్వెళ్ళి) ఒక్క చిత్రాన్నీ 
వదలిపెట్టకుండా అన్నిటినీ చెరిపి 
వెయ్యి. ఎత్తుగా ఉన్న సమాధులన్ని 
టినీ సమానం చేసెయ్యి. (మున్దిం, 


wi, త్రీ ప ఎ $a 
lb gf bis J 06 106 ge 
ise ge if oo dl Ge 
Srisy Ey 5 ois a1 325 sh 
TY; Gi 


135 N16 


(సహీహ్‌ ముస్తింలోని జనాయెజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


చిత్రాలు, జానెడుకన్నా ఎత్తుగా ఉండే సమాధులు చెడు విషయాల క్రిందికి వస్తాయి. 
వాటిని నిరోధించటం, రూపుమాపటం ముస్లిం ప్రభుత్వాధినేతల బాధ్యత. అందుకే ఇస్లామీయ 
రాజ్యంలో చిత్రలేఖనానికి, సమాధుల్ని పటిష్టంగా నిర్మించటానికి, వాటిని ఒక జానెడుకంటే 


ఎత్తుగా నిర్మించటానికి అనుమతి ఉండదు. 
సమానం చేయటమంటే నేలమట్టం చేయటమని కాదు అర్థం. 


షరీఅత్‌ ఆదేశం 


(ప్రకారం ఒక జానెడు ఎత్తుకి సమానం చేయటమని దాని భావం. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


306వ అధ్యాయం 


ల! వే su! (ళో రాష జ 5 


674 SAE 


ట్ర జే నదియ త యు 


వేటకోసం, పశువుల, పొలాల రక్షణ కోసం తప్ప ఇతర 
పనులకోసం కుక్కల్ని పెంచటం నిషిద్ధం 


1690. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
ఇబ్నె ఉమర్‌ (రజి) తెలియజేశారు: 
ఎవరయితే వేట లేక పశువుల రక్షణ 
కోసం తప్ప (ఇతర ఉద్దేశ్యంతో) 
కుక్కని పెంచుతారో వారి పుణ్యం ప్రతి 
రోజూ రెండు ఖీరాతులు తగ్గుతూ 
ఉంటుంది. (బుఖారీ-ముస్టిం) 


వేరొక ఉల్ప్లేఖనంలో “ఒక ఖీరాతు 
తగ్గుతుంది” అని ఉంది. 


il డో ie లో! ర్‌ - 1 

త్వ లా dG య్య 
wee J ge రత LS ఆడే! రా 

lr ($ గ | 


brs 


తలల 34 


లా ots Sh 


ఫీ) ధోతి le Gis 


(సహీహ్‌ బుఖారీలోని జబాయెవా ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని బుయూ 


(ప్రకరణం, 
1691. హ(జుత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఎవరయితే 
కుక్కను (పెంచే ఉద్దేశ్యంతో) కట్టేశారో 
వారి ఆచరణ (పుణ్యం) ప్రతిరోజూ ఒక 
ఖీరాతు తగ్గుతూ ఉంటుంది. అయితే 
పాలాల, పశువుల రక్షణ కోసం కట్టేస్తే ౮౫ 
ఆ నష్టం ఉండదు. (బుఖారీ-ముస్టిం) 


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో “ఎవ 
రయినా వేట కోసం, పశువుల, 


CT డ్‌ Ey ఆ ప్ర NUN 
తము! ప్రా శక చ! 0525 JG :d6 
Yl వరత i psi 0S aii ih bs 
త య Gi get jl gE య్య 
oS నన LS ఆదే! ధో యా కు 
ప్రయయటేత్‌ టరు యయా యాలి 
కప య gts బగ 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 675 Gtk, 


భూముల రక్షణ కోసం తప్ప (ఇతర 
ఉద్దేశ్యంతో) కుక్కను పెంచుతారో 
వారి పుణ్యం ప్రతిరోజూ రెండు 
ఖీరాతులు తగ్గుతూ ఉంటుంది” అని 
ఉంది. 
(సహీహ్‌ బుఖారీలోని ముజారఆ ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని ముజారఆ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


వేటకోసం, పశువుల, పొలాల, భూముల, ఇండ్ల కాపలా కోసం కుక్కలను పెంచుకో 
వచ్చు. అంతకుమించి ఇతర ఉద్దేశ్యాలతో కుక్కలను పెంచుకోవటానికి అనుమతిలేదు. ఎవరైనా 
వేరితర ఉద్దేశంతో కుక్కలను పెంచినట్లయితే వారి పుణ్యంలో నుంచి ప్రతి రోజూ ఒకటి లేక 
రెండు ఖీరాతుల (యూనిట్ల) పుణ్యం తగ్గుతూ ఉంటుంది. 


హదీసులో ఒకటి లేక రెండు' అన్న సందేహాస్పద ఫదం ఎందుకు ప్రయోగించబడింది? 
అనే ప్రశ్న ఈ సందర్భంగా జనించటం సహజమే. దీని గురించి పండితులు ఏమని వివరిం 
చారంటే దైవప్రవక్త (సఅసం) మొదటగా ఒక ఖీరాతు' తగ్గుతుందని చెప్పారు. ఆ తర్వాత 
దాన్ని పెంచి రెండు ఖీరాతులు తగ్గుతుందని వివరించారు. ఈ హెచ్చుతగ్గులు గ్రామం, పట్టణాన్ని 
బట్టి వర్తిస్తాయని మరికొంతమంది పండితులు అన్నారు. పట్టణవాసుల పుణ్యం రెండు ఖీరాతులు 
తగ్గుతుందనీ, పల్లెవాసుల పుణ్యం ఒక ఖీరాతు మాత్రమే తగ్గుతుందని, పట్నవాసులకన్నా 
పల్లెవాసులకు కుక్కలను పెంచుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉండటమే ఈ హెచ్చుతగ్గులకు 
కారణమని చెప్పారు. అంటే ఎవరి ఇండ్లల్లోనయితే అటువంటి కుక్కల మూలంగా అపరిశుభ్రత 
ఎక్కువగా ఉంటుందో అటువంటి వారి పుణ్యం రెండు ఖీరాతులూనూ, అపరిశుభ్రత తక్కువగా 
ఉండేవారి పుణ్యం ఒక ఖీరాతునూ తగ్గుతూ ఉంటుందన్న మాట. 


అసలు ఇంతకీ “ఖీరాతు' అంటే ఎంత? దీని గురించి కూడా పలు అభిప్రాయాలు 
వ్యక్తమయ్యాయి. హదీసుల్లో జనాజా నమాజు పుణ్యం గురించి చెప్పినప్పుడు కూడా ఈ పదం 
వాడబడింది. అక్కడ ఖీరాతు అంటే ఉహుద్‌ పర్వతమంత అని చెప్పబడింది. మరి ఈ 
ఖీరాతు పరిమాణం - పై హదీసులో పేర్కొనబడిన భీరాతు పరిమాణం రెండూ సమానమేనా? 
దీనికి కొంతమంది పండితులు “అవును, ఆ రెండు పదాలూ ఒకే పరిమాణాన్ని సూచిస్తున్నాయి” 
అని సమాధానమిచ్చారు. కాగా మరి కొంతమంది పండితులు ఏమన్నారంటే - జనాజా నమాజు 
సందర్భంగా వచ్చిన ఖీరాతు (ప్రస్తావన దైవానుగ్రహానికి సంబంధించినది. దానికి భిన్నంగా 
ఇక్కడ ఈ పదం శిక్షను, పర్యవసానాన్ని సూచించే సందర్భంలో ప్రయోగించబడింది. దైవానుగ్రహం 
ఇతర వస్తువులన్నింటి కంటే గొప్పది. కనుక రెండు చోట్లా ఒకే అర్థం తీసుకోవటం సమంజసం 
కాదు అని చెప్పారు. 


—— 0. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 676 ర కా రూ 


శే లా! ఆస మ్‌ ధరం ఈ 
మ! దము! ప క 2 e553 yl 
SEN ily Il అయ! 


ఒంటె తదితర జంతువుల మెడలకు గంటలు కట్టటం, 
ప్రయాణంలో కుక్కల్ని, గంటల్ని తోడు ఉంచుకోవటం 
అవాంఛనీయం 
1692. హజ్రత్‌ అబూహురైరా (రజి) “41 55 పప ఆ స VAY 
కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లం) ఈ షయం : సకష రిచి 06 రక 
విధంగా ప్రవచించారు: కుక్కలు లేక స్ప గ ర్‌ G3 హు పు! 
గంటలతో ఉన్న ప్రయాణ బృందాల ib 
వెంట దైవదూతలు ఉండరు. 
(ముస్లిం, 
(సహీహ్‌ మున్లింలోని లిబాస్‌, జీనత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు; 


వేట కుక్కలకు, ఇంకా పొలాల పశువులే రక్షణ కోసం ఉపయోగించే కుక్కలకు ఈ 
ఆజ్ఞ వర్తించదు. వీటిని తప్ప ఇతర కుక్కల్ని ప్రయాణంలో వెంట ఉంచుకోరాదు. పై హదీసులో 
కుక్కలంటే ఆ కుక్కలనే భావం. దైవదూతలంటే కారుణ్యం కురిపించే దూతలని భావం. 
పోతే మనిషి రక్షణ నిమిత్తం నియమించబడిన దైవదూతలు ఎల్లప్పుడూ అతని వెంటే ఉంటారు. 


1693. హజ్రత్‌ అబూహురైరా (రజి) రథ ఇ కవీ! క్‌ 55 tay 
గారే చేసిన వేరొక కథనం ప్రకారం +, 2,౭ 
ళ్‌ sel” toU!” నూ gee | 

దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం ర 
చారు: గంటలు (గజ్జెలు మొదలగు 
నవన్నీ) షైతాన్‌ బాజాబజంత్రీలు. 

(ముస్లిం, 

(సహీహ్‌ మున్లింలోని లిబాస్‌, జీనత్‌ ప్రకరణం) 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 677 GE, 


ముఖ్యాంశాలు 

“'మజామీరో అనేది “మిజ్‌మారొకు బహువచనం. సంగీత వాద్యానికి ఉపయోగించే 
వస్తువుని “మిజ్‌మార్‌' అని అంటారు. డోలు, సన్నాయి, గిటారు, ఢమరుకం, మ్యూజిక్‌ ఇతర 
సంగీత వాయిద్యాలన్నీ మిజ్‌మార్‌ క్రిందికి వస్తాయి. ఇవన్నీ షైతాన్‌ వాద్యాలు. వీటి ద్వారా 
షైతాన్‌ మనుషుల్ని భ్రష్టుపట్టిస్తుంటాడు. ఈ రోజుల్లో ఈ షైతాన్‌ వాద్యాలు ఎంతగా మితిమోరి 
పోయాయంటే దానికి ఒక హద్దంటూ లేకపోయింది. అంతేకాదు, మనుషుల సహజత్వం కూడా 
ఎంతగా కలుషితమై పోయిందంటే వారు సంగీతాన్ని మనసులకు ఆహారంగా తలపోస్తు న్నారు. 
అవును, షైతాన్‌కు దాసోహమన్న పైశాచిక ఆత్మలకు సంగీతమే ఆహారం అవుతుంది. ఎందుకంటే 
పెంటలో బతికేవాడికి ఆ పెంట ఎంత కమ్మగా మారిపోతుందంటే అది లేకుండా అతను 
బతకనయినా బతకలేడు. 


https://teluguislam..net - https://telugudua.net 


9 ₹ఫ (ఈ 1 
హదీసు కిరణాలు-2 678 sail, 


308వ అధ్యాయం 


సయ! లావు US EG FA 
నీ స 4 లకీ 
BU Sw fd gs 
5 శ క భయం tes క 
cl | aU ules తవ! ఠీ cid! 
షు! CI Ga 
'జల్లాలా” పశువు మోద స్వారీ చేయటం అవాంభనీయం. 
అశుద్ధం తినే ఆడ లేక మగ ఒంటెను 'జల్లాలా' అని అంటారు. 
ఒకవేళ అది (పాతబుద్ధి మానేసి) పరిశుద్ధమైన గడ్డి తినటం 
మొదలెడితే, దాని మాంసం పరిశుద్ధమయిపోతే అప్పుడు అది 
అవాంభనీయం కాదు 
1694. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 41 25 3 టీ ల VE 
కథనం: అశుద్ధం తినే ఒంటెల మోద ఎ జ శ రీ క :0౮ య 
స్వారీ చేయటాన్ని దైవప్రవక్త (సల్లం) 3 యక 5 ల! ఆపు! 
వారించారు: (అబూదావూద్‌ దీనిని ర 


దృఢమైన ఆధారాలతో వెలికితీశారు) 
(సుననె అబూదావూద్‌లోని జిహాద్‌ (ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

సాధారణంగా మాలిన్యం తింటూ ఉండే జంతువుల్ని 'జల్లాలా' అని అంటారు. ఈ 
జంతువులు మానవుల మలమూత్రాలు కూడా తింటాయి. ఈ మాలిన్యం వాటి మాంసంలో 
కలిసిపోయి వాటి నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటి జంతువుల మోద స్వారీ 
చేయటమే అవాంఛనీయమైనప్పుడు వాటి మాంసం ఇంకా అసహ్యకరమైనదయి ఉంటుంది. 
చాలా వరకు మాలిన్యమే తిని బతికే జంతువుల్ని మాత్రమే “జల్లాలా' అని అంటారన్న విషయం 
గమనార్హం. సాధారణంగా జంతువులు కాస్తోకూస్తో మాలిన్యం తింటూనే ఉంటాయి. కాని 
వాటి నిత్యాహారం అది కాదు. కనుక మాలిన్యం వాటి ఒంట్లో అవతరించే ప్రసక్తి లేదు. విటిని 
తినకూడదని, వీటి మోద స్వారీ చేయకూడదని చెప్పట్లేదు. మొత్తానికి ఇస్లాం ధర్మం శుచీశుభ్రతల 
గురించి ఎంతగా నొక్కివక్కాణిస్తుందో, అశుద్ధం, మాలిన్యం నుంచి కాపాడుకోమని ఎంతగా 
తాకీదు చేస్తుందో ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 

---ఆకాఅిత్రిలికాా----- 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


309 వ అధ్యాయం 


679 


ఆ తద! రో ఖు! G14 
రూక 1 స్క టే! 5 JN 3 


గక దక భా! ఉస పనేం ల 


మస్పిద్‌లో ఉమ్మి వేయరాదు. ఎక్కడైనా ఉమ్మివడి ఉంటే దాన్ని 
తొలగించాలి. మాలిన్యాల నుంచి మస్టిద్‌ను పరిశుభ్రంగా ఉంచాలి 


1695. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: మస్టిద్‌లో ఉమ్మి 
వేయటం పాపం. దాని పరిహారం దానిని 
మట్టితో పూడ్చేయటం. 
(బుఖారీ-ముస్లిం, 
పూడ్చేయటమంటే మసీద్‌ పచ్చిగా ఉన్న 
పక్షంలో, అంటే అక్కడ మట్టి లేక ఇసుక 
మొదలగునవి ఉన్నప్పుడు ఆ ఉమ్మి 
మోద మట్టిపోసి కనపడనీయకుండా 
చేయాలి. మా వాళ్ళలో (అంటే షాఫయీ 
లలో) అబుల్‌ ముహాసిన్‌ రూయానీ 
తన గ్రంథం “అల్‌ బహ్ర్‌'లో ఈ 
విషయం పేర్కొన్నారు. పూడ్చేయట 
మంటే దాన్ని మస్టిద్‌ నుండి బయటికి 
తీసి పారేయటమని మరికొందరు అభి 
ప్రాయపడ్డారు. కాని మప్టిద్‌ రాళ్ళతో 
గాని లేక సున్నంతోగాని నిర్మించబడి 
నదైతే చాలా మంది మూర్భులు చేసి 
నట్టు ఉమ్మిని చెప్పు మొదలగు వాటితో 


రష! టం లే పం 1140 
మామని! త తయ!) ౮౪ హ్లో ఎ ర్కై25 
ale Gi MGs Gl; hls 
jt మ్స! రత 1 కప పప్పు 
లే MS ce వ స్పా (6403 3 
లో పమ! ర అకా! bl! sy 
LiL కపి! పం oh ఉయ్‌ 
$5 13} Ui mel i Urls! 
oe Ce క. 
రంగాన పయన య ల్ల 1 wld 
య. క. స. కల 


CPP 


న yy 


Uk Shey Sele 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


రుద్దేయటం పూడ్చేయటం క్రిందికి 
రాదు. పైగా ఇది మరింత పాపం, 
మస్టిద్‌లో మాలిన్యాన్ని పెంచటం 
క్రిందికి వస్తుంది. ఆ విధంగా చెప్పుతో 
రుద్దేవారు దాని తర్వాత తప్పకుండా 
దాన్ని గుడ్డతోగాని, చేత్తోగాని లేక మరే 
వస్తువుతో నయినాగాని తుడిచేయాలి 
(లేదా ఆ స్థలాన్ని కడిగేయాలి). 


680 


ధయ యర 


(సహీహ్‌ బుఖారీలోని సలాత్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని మసాజిద్‌ ప్రకరణం) 


1696. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: దైవప్రవక్త (సల్లం) మప్టిద్‌ ఖిబ్లా. 
వైపు గోడ మోద చీముడు లేక ఉమ్మి 
లేక కళ్ళము ఉండటం చూసి దాన్ని 
గీకి శుభ్రం చేశారు. (బుఖార్‌ీ-ముస్తిం) 


గప! సత్ర Ut ప్రపం 1141 
aa Jie త్రో లం శ Al లేచ ర్‌! 
మ యి sl ibe il bs 


(సహీహ్‌ బుఖారీలోని సలాత్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని మసాజిద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఆ మాలిన్యం ఏదో ఉల్లేఖకునికి ఇతమిళ్సంగా తెలియలేదు. ఏమయినప్పటికీ అది 
గోడమోద పడి ఎండి పోయింది. దైవప్రవక్త (సల్లం) దాన్ని చూసి తనే స్వయంగా దాన్ని శుభ్రం 
చేశారు. ఆ విధంగా తన అనుచర సమాజానికి శుచిశుభ్రతల గురించి క్రియాత్మకంగా నొక్కి 


చెప్పారు. 


1697. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 
ధించారు: “మస్టిదుల్లో ఈ విధంగా 
వుల మూత్ర వినర్జన చేయటం, 
మాలిన్యం పోయటం తగదు. ఇవి దైవ 
స్మరణ కోసం, ఖుర్‌ఆన్‌ పారాయణం 
కోసం ఉద్దేశించబడినవి. ' 


We al 5 ల ప్ర - VV 
IU sia ర్య? :లళ ప్త! JL5 ర! 
టవ! స్ప JS ప బి బయ 
A షు లయ ప! SW బ్రా దీ! 

యేల ols) 8 త! ర్వ తథ య Jf 


https://teluguislam.net - https://telugudua.net 


రం + (| లీ 10 
హదీసు కిరణాలు-2 681 ర కాలూ 


లేక దైవప్రవక్త (సల్లం) ఇలాంటి మాటే 
ఏదో అని ఉంటారు. (ముస్లిం) 
(సహీహ్‌ మున్లింలోని తహారత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1) ఓ పల్లెటూరి బైతు మస్టిదె నబవీలో మూత్రం పోసినప్పుడు దైవప్రవక్త (సల్లం) 
అతనితో అన్నమాటలివి. ఆ సమయంలో ఆయన ఎంతో ఓర్పుతో, నేర్పుతో అతనికి అలా 
చేయకూడదని బోధించారు. మస్టిదులు నిర్మించబడేది దైవస్మరణ, ప్రార్థనలు, ఖుర్‌ఆన్‌ 
పారాయణం మొదలగు ఆరాధనల కోసమేగాని ప్రాపంచిక పనులకోసం కాదని వివరించారు. 


2) ఈ హదీసు చివర్లో, “లేక దైవప్రవక్త (సల్లం) ఇలాంటి మాటే ఏదో అని ఉంటారు” 
అని ఉంది. కొన్ని సందర్భాల్లో ఉల్లేఖకులు హదీసులు చెప్పినప్పుడు దైవప్రవక్త (సల్లం) మాటల్ని 
యధాతథంగా చెప్పలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఉల్లేఖకులు జాగ్రత్తకోసం ఇలాంటి 
వాక్యాలు ఉపయోగిస్తారు. దైవప్రవక్త (సల్లం) మోద అబద్ధం ఆపాదించటం మహాపాపం. కనుక 
ఆ విధంగా పలికి ఉల్లేఖకులు ఈ మహాపాపం నుంచి తమల్ని తాము కాపాడుకుంటారు. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


310వ అధ్యాయం 


682 


ధయ ర్య 


మ లే 


ఆ మాయం! సున్‌ రర ఎల 
మయం ఉత El బ్ర త్య్తావమి 
పయ బయం ly వేం! 
అయ! స ధృత 
మస్టిద్‌లో పోట్లాడటం, బిగ్గరగా అరవటం, పోయిన వస్తువుల 


గురించి ప్రకటనలు చేయటం, కొనుగోలు, అమ్మకాలు, 
బాడుగలు, కూలీల వ్యవహారాలు చేయటం తగదు 


1698. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా విన్నానని హజ్రత్‌ 
అబూ హురైరా (రజి) తెలియజేశారు: 
ఒక వ్యక్తి మస్టిద్‌లో పోయిన వస్తువుల్ని 
గురించి ప్రకటన చేస్తుండగా విన్న 
వారు, “దేవుడు నీకు ఆ వస్తువు తిరిగి 
ఇవ్వ కుండుగాక!” అని అనాలి. ఎందు 
కంటే మప్టిద్‌లు ఆ పని కోసం నిర్మిం 
చబడ లేదు. (ముస్లిం) 


వ! బైల పక ఆకే ర ఎ 1144 

ప రెచ వక్రత! రృ బద టో 
మమ! త పేయి మ్‌ కవు బై 
మూడవ! bp మంట! యస వు 


యయ పు టల 


(సహీహ్‌ ముస్తింలోని మసాజిద్‌ ప్రకరణం) 


1699. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
గారే చేసిన వేరొక కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: 
మస్టిద్‌లో అమ్ముతూ లేక కొంటూ 
ఉండగా ఎవరినయినా చూస్తే మోరు, 
“దేవుడు నీ వ్యాపారంలో వృద్ధిని ప్రసా 
దించకుండుగాక!” అని అనండి. 
అలాగే పోయిన వస్తువుల్ని గురించి 


స్తుత! తయ Ns; 114% 

కా. "JUG 
తపిట్తాడ! శ్ర!) త | 
a5; Y త పం మప ట్ల 55 
తయా వలీళ్వు gh ely) తపు మ! 


# 


= పతా 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ప్రకటిస్తున్న వ్యక్తిని చూస్తే, “దేవుడు 
నీకు ఆ వస్తువు తిరిగి ఇవ్వకుండు 
గాక!” అని అనండి. (తిర్మిజీ దీనిని 
వెలికితీసి “హసన్‌' కోవకు చెందిన 
హదీసుగా పేర్కొన్నారు) 


683 


GENE, 


(సునన్‌ తిర్మిజీలోని వాణిజ్య అధ్యాయం) 


1700. హజ్రత్‌ బురైదా (రజి) కథనం 
ప్రకారం ఒక వ్యక్తి మస్టిద్‌లో ప్రకటన 
చేస్తూ, “నాకు నా ఎర్ర ఒంటె జాడ 
తెలపగల వారెవరయినా ఉన్నారా?” 
అని అన్నాడు. ఆ మాట విని దైవప్రవక్త 
(సల్లం) “అది నీకు దొరకకుండుగాక! 
నిశ్చయంగా మస్టిద్‌లు దేని కోసం 
నిర్మించబడ్డాయో దానికోసమే నిర్మించ 
బడ్డాయి” అని అన్నారు. (ముస్లీం) 


షమ! ద మరపు. 1౪% 

GS is :04 అప! త మరదు లీ! 
హక వ రమ్‌ తడు హనీ! ల! | 
తు దీ సూడ! ద టీ! దు 3 


యా slg) డు 


(సహీహ్‌ ముస్టింలోని మసాజిద్‌ ప్రకరణం) 


1701. హజ్రత్‌ అమ్‌ బిన్‌ షుఐబ్‌ తన 
తండ్రి నుండి ఆయన తన తాత నుండి 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) మప్టిద్‌లో కొనుగోలు, అమ్మ 
కాలు జరుపటాన్ని, అక్కడ పోయిన 
వస్తువుల గురించి ప్రకటించటాన్ని, 
కవితలు చదువటాన్ని వారించారు. 
(అబూదావూద్‌, తిర్మిజీ-వానన్‌ 
హదీను, 


యి ద్ర ట్లో అ! 
వ 
లర నాలో జాన 
షి 1 సేయ అ 15 త్‌ ime! 
sil తు సవాయి నీ 
RTM 


(సుననె అబూదావూద్‌లోని నలాత్‌ ప్రకరణం - నుననె తిర్మిజీలోని నలాల్‌ 


అధ్యాయాలు ) 
ముఖ్యాంశాలు 


1) మస్టిదుల్లో ఏ విధమైన గోల జరగకుండా పైన పేర్కొనబడిన పనులు చేసినప్పుడు 
పై హదీసుల్లోని వారింపు కేవలం అవాంఛనీయ దృష్టితో చేసిన వారింపు క్రిందికి వస్తుంది. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 684 GAIN, 


ఒకవేళ వాటి మూలంగా మసీదుల్లో గోల జరిగితే మాత్రం ఆ వారింపు నిషిద్ధం కోవలోకి 
వస్తుంది. 

2) మస్టిదుల్లో డ్రేమ కవితలు లేక అలాంటివేవయినా అనుచిత గేయాలు చదవటం 
నిషిద్ధం. పోతే దేవుని ఏకత్వాన్ని ప్రబోధించే, దైవప్రవక్త (స) పట్ల విధేయతను ప్రోత్సహించే 
సంస్కారవంతమైన కవితలు చదవటంలో మాత్రం ఎలాంటి తప్పులేదు. 

3) ముస్లింల సామూహిక సమస్యలు, విషయాల గురించి మస్టిదుల్లో చర్చించుకోవచ్చు. 
ఎందుకంటే ఈ చర్చలు ముస్లిం సమాజ సామూహిక ప్రయోజనం, సాఫల్యం కోసం 
ఉద్దేశించబడినవేగాని, ఎ ఒక్కరి స్వార్థంతోనో ముడిపడినవి కావు. 

4) మస్టిదుల్లో ఖవ్వాలీ పోగ్రాములు పెట్టటం నిషిద్ధం (కొంతమంది అవివేకులు 
ఖవ్వాలీ పోగ్రాములను పుణ్యప్రదమైన కార్యాలుగా భావిస్తున్నారు. ఇది చాలా పెద్దపాపం). 

ఎందుకంటే ఇందులో డోలు, సన్నాయి వంటి ఎన్నో సంగీత సాధనాలను ఉపయో 
గించటం జరుగుతుంది. రెండో విషయం ఎమిటంటే ఖవ్వాలీల్లో అతిశయోక్తి ఉంటుంది. 
ఇంకో విషయం ఏమిటంటే ఖావ్వాలీలు మనిషి యొక్క ఆచరణాసక్తిని నిద్రపుచ్చి అతణ్ణి 
ఆచరణకు దూరం చేస్తాయి. ఖవ్వాలీ పోగ్రాముల్లో ఇంకా ఇటువంటి నష్టాలెన్నో ఉన్నాయి. 


1702. హజిత్‌ సాయిబ్‌ బిన్‌ యజీద్‌ ఎ) oy ఆంటూ! య్‌ 1/1 
సహాబీ (రజి) కథనం: నేను మస్టిద్‌లో డో ర రత 1 we al డ్‌ etal! 
ఉండగా ఎవరో నన్ను చిన్న రాయితో 13 రష es ఆ dati 
కొట్టారు. చూస్తే ఆ రాయి కొట్టింది గత 4! శ్రా అయి! ఖా 
ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌(రజి). ఆయన 

నన్ను వెళ్ళి ఆ ఇద్దరిని నా దగ్గరికి 

పట్టుకొని రా' అని ఆదేశించారు. నేను 


నేడే Lg యూ oie ఆపక తప! 
ol) J awl 
వాళ్ళిద్దరిని ఆయన వద్దకు తీసుకు వ ౯ న wpe 
వెళ్ళాను. ఆయన వారిని “మీరు Sl gel Vu స 
ఎక్కడి వారు?” అని అడిగారు. దర! 2155 క ఎ 925 
“తాయెఫ్‌ వాసులం' అని చెప్పారు 
వారు. అది విని ఆయన, “మిరు 
గనక ఈ నగరం వాళ్ళినట్టయితే 
నేను మిమ్మల్ని తప్పకుండా శిక్షించి 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 685 oo Ek 
ఉండే వాణ్ణి. మోరు దైవప్రవక్త (సల్లం) 
మస్టిద్‌లో బిగ్గరగా మాట్టాడతారా? అని 
గద్దించారు. (బుఖారీ, 
(సహీహ్‌ బుఖారీలోని సలాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1) మస్టిద్‌లో బిగ్గరగా మాట్లాడటం మస్టిద్‌ గౌరవానికి విరుద్ధం. ఈ నేరానికి పాల్పడే 
వారికి శిక్షకూడా విధించవచ్చు. ఉమర్‌ (రజి) విధానం ద్వారా మనకు ఈ విషయం 
బోధపడుతోంది. 


2) శక్తి ఉంటే పాపం చేస్తున్నవారిని తప్పకుండా ఆపాలి. 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 686 Cele idole 
311వ అధ్యాయం 
As Hii sg రోడ - థి 


మం పడు త ఈ ఈట్‌ fw 
కం 
ఉల్లి, వెల్లుల్లి లేక మరేదయినా దుర్వాసన వచ్చే వస్తువు 


తింటే - దుర్వాసన పోయేవరకు మస్పిద్‌లోకి 
ప్రవేశించకూడదు, అత్యవసర పరిస్థితిలో ప్రవేశించవచ్చు 


1703. హజత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఈ చెట్టుఫలం 
- అంటే వెల్లుల్లి తిన్నవాడు మా మసీదు 
దరిదాపులకు కూడా రారాదు. 
(బుఖారీ-మున్లిం, 


ముస్టింలోని వేరొక ఉల్లేఖనంలో “మా 
మస్టిదుల దరిదాపులకు రూడా 
రారాదు” అని ఉంది. 


యయాతి! ప్రత ద్రం 1౪+ 1 

ప be J ప్ప 2) 06 హూ సవర! 

Ghee Was ర్రేప్తక 96 = పనీ! ఇ 
Mita: Ladaly sy. ale 


(నహీవా బుఖారీలోని అజాన్‌ ప్రకరణం - నహీవా మున్లింలోని మసాజిద్‌ 


(పకరణం) 
1704. హజత్‌ అనస్‌(రజి) కథనం 
ప్రకారం- దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: “ఈ చెట్టు ఫలం తిన్న 
వాడు మా దరిదాపులకు కూడా 
రారాదు. మా వెంట నమాజ్‌ చేయ 
రాదు.” (బుఖారీ-ముస్లిం) 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం-న 


ల. 

edb be Jl a మోక ప్రవ! ౮6:06 

en as Y3 డా % ంపృముమే! 
ale ప్రయా 


హ్‌ ముస్తింలోని మసాజిద్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 687 ర కాగా 


పుర్తి 


1705. హజత్‌ జాబిర్‌ (రజి) కథనం 14! హు జా ప్రపం 1/20 
ప్రకారం దైవప్రవక్త (సల్లం), “ఉల్లిగాని, 1 జ గ్‌! ర స్తో నా క” a 
- వెల్టుల్లిగాని తిన్నవాడు మాకు దూరంగా iss తు గ పు , 
ఉండాలి (లేక) wl మన్థిదులకు cE AED త. షు. 
దూరంగా సం. కస కష BEY ప 
లా ల్ల డుం కుటు! ర్‌ యుడు 

ముస్లింలోని వేరొక ఉల్లెఖనంలో ఇలా క 
ఉంది: ఉల్లి, వెల్లుల్లి తిన్నవారు మా 
మప్టిద్‌ దరిదాపులకు కూడా రారాదు. 
ఎందుకంటే మనుషులు వేటి 
మూలంగా ఇబ్బంది పడతారో దైవ 
దూతలు కూడా వాటి మూలంగా 
ఇబ్బంది పడతారు. 

(నహీవా బుఖారీలోని అజాన్‌ ప్రకరణం - సహీవా మున్లింలోని మసాజిద్‌ 

ప్రకరణం, 
ముఖ్యాంశాలు 

ఉల్లి, వెల్లుల్లి లాంటి దుర్వాసన కలిగిన వస్తువులు పచ్చిగా ఉన్నవాటిని నమాజ్‌కు 
ముందు మస్టిద్‌కు వెళ్ళేటప్పుడు తినరాదు. దానివల్ల తోటి నమాజీలకు, దైవదూతలకు 
ఇబ్బంది కలుగుతుంది. అయితే ఉల్లి, వెల్లుల్లి అసలు తిననేకూడదని దీని భావం ఎంతమాత్రం 
కాదు. దాదాపు ప్రతి కూరలోనూ వీటి అవసరం ఉంటుంది. ఉడికిన తర్వాత వాటి దుర్వాసన 
దూరమవుతుంది. అప్పుడు వాటిని తినవచ్చు. 
1706. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రజి) 
శుక్రవారం నాడు ఖుత్పా ఇస్తూ ఇలా 
చెప్పారు: “తర్వాత ప్రజలారా! మీరు 50 దీ! శో (పస sis 
రెండు చెట్లు (అంటే వాటి ఫలాలు) నే త్‌ ie ల 
తింటున్నారు. (పచ్చిగా ఉన్నప్పుడు) “లూ J పనన 
వాటిని తిన కూడదని నా అభిప్రాయం. మో ')] పత! రడ త్య మ గ్‌. 
అవి ఉల్లి, వెల్లుల్లి. సను దైవప్రవక్త 
(సల్లం)ను చూశాను. ఆయన ఎవరి 


హం తి ఆలా చీ ee” 7 
lhl yp pe లాం - WN 
రవ మి! is hs lis a ore 


https://teluguislam.net - https://telugudua.net 


Cady 1౮ 
వాదీను కిరణాలు-2 688 CIA 


దగ్గరి నుంచి అయినా వాటి వాసన ws an] లో లూ! రూ య్య 
వస్తే వారిని బయటికి పంపేయాలని రీ 


ఆజ్ఞాపించే వారు. ఆయన ఆజ్ఞమేరకు (యో హస డానీ ద! et 
వారిని బఖీ శ్మశానవాటిక వరకు గెంటే geile 
యటం జరిగేది. కనుక చెబుతున్నాను, 
వాటిని తినాలనుకునే వారు వాటిని 
వండి వాటి వాసనని పోగొట్టి తినండి.” 
(ముస్తిం) 
(సహీహ్‌ ముస్తింలోని మసాజిద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


పచ్చిగా ఉన్న ఉల్లి, వెల్లుల్లి వంటివి తిని మసిద్‌కు వెళ్ళకూడదు. ఒకవేళ వాటిని 
వండిన తర్వాత తిని మసప్టిద్‌కు వెళితే మాత్రం అందులో ఎలాంటి అభ్యంతరం ఉండదు. 
అదే విధంగా మస్టిద్‌కు వెళ్ళటానికి ఇంకా చాలా సమయం ఉంది అనుకున్నప్పుడు కూడా 
పచ్చిగా ఉన్న ఉల్లి, వెల్లుల్లిపాయలు తినవచ్చు. మొత్తానికి తెలిసేదేమిటంటే ఆరాధన 
కోసంగాని లేక అటువంటి పరేకయకా సామూహిక కార్యాల కోసంగాని వెళ్ళే ముందు 
పచ్చిగా ఉన్న ఉల్లి వెల్లుల్లి, అలాగే ధూమపానం వంటి పదార్థాలు సుతరామూ తీసుకోరాదు. 
ఎందుకంటే వాటి దుర్వాసన మూలంగా అక్కడ ఉండే జనానికి ఇబ్బంది కలుగుతుంది. 


మస్టిదులను ఎటువంటి మాలిన్యం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. దీన్నిబట్టి 
మస్టిదులోపలగాని లేక దానికి అతి సమీపంలోగాని దుర్వాసన లోనికి వచ్చే విధంగా 
మరుగుదొడ్లు నిర్మించటం ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మసమ్మతం కాదని చెప్పవచ్చు. ఒకవేళ 
ఎక్కడైనా ఈ విధంగా మరుగుదొడ్లు నిర్మించబడి ఉంటే వాటిని అక్కణుంచి దూరం 
చేయాలి. బలమైన కారణాలేవీ లేకుండా అటువంటి మరుగుదొడ్డను వాడుతున్న పక్షంలో 
మస్టిదు ధర్మకర్తలు, బాధ్యులయిన వ్యక్తులందరూ అల్లాహ్‌ దృష్టిలో నేరస్తులుగా పరిగణించ 
బడతారు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 689 ఈతరం 


బాశ దాం! పిన LU 
ధన Ey బు సరం మము! 
తపు మ! (క్రూ! దక సప! 
soy) ols 
జుమానాడు ఖుత్చా జరుగుతున్నప్పుడు మోకాళ్లు పొట్టకు 
ఆన్ని కూర్చోవటం అవాంఛనీయం. దానివల్ల నిద్ర వస్తుంది. 
ఖుత్చా వినలేకపోవటమే గాక వుజూ కూడా 
భంగమయ్యే ఆస్మారముంది 


1707. హజ్రత్‌ ముఆజ్‌ బిన్‌ అనస్‌ -+ క! og SU ప్ర IVY 
జుహనీ (రజి) కథనం: జుమా నాడు ఇర EN als 
ఇమామ్‌ ఖుత్పా (ప్రసంగం) ఇస్తున్న ౫, 24 ఈ ధం 
లం ర. 
ప్పుడు మోకాళ్ళు పొట్టకు ఆన్చి కూర్చో షం కసత ప 
(అబూదావూద్‌, తిర్మిజీలు దీనిని 

వెలికితీసి ఇరువురూ దీనిని హసన్‌గా 

పేర్కొన్నారు). 

(నుననె అబూదావూద్‌లోని నలాల్‌ వకరణం, నుననె తిర్మిజీలోని నలాల్‌ 
అధ్యాయం) 


https://teluguislam..net - https://telugudua.net 


2+ 
+“ 
లీ 


హదీసు కిరణాలు-2 690 MIA TAD 


313 వ అధ్యాయం 


ప LE JE పడ ట్‌ Err 
If ప్రద ett Sf sh, ll ps 
త కో క్‌. hea షీ గే ° శి ¢ గ 
సైకత యా టయ! ఆ టాడ్‌ రం కో 


ఖుర్భానీ చేయదలచుకునేవారు జుల్‌హిజ్టా మాసపు 
నెలవంక చూసినప్పటి నుంచి ఖుర్చానీ చేసే వరకు తమ 
వెంట్రుకల్ని, గోళ్ళను కత్తిరించుకోరాదు 


1708. హజ్రత్‌ ఉమ్మె సలమా (రజి. "il ఢి ప (1 పపం 10% 
అన్‌హా) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
ఖుర్బానీ కొరకు పశువు ఉండి ఖుర్బానీ 
చేయదలచుకునేవారు జుల్‌హిజ్ఞా ననన Coe నో 
మాసపు నెలవంక కనిపించినప్పటి "గో టాడా డూ బయ్‌] 
నుంచి ఖుర్చానీ ఇచ్చేవరకు తమ 
వెంట్రుకల్ని, గోళ్ళను కొంచెమైనా 
కత్తిరించుకోరాదు. (ముస్తిం) 


భర లి లో 3 జ్‌ రడ pees 
OU rE శ! లట dM ic Gs 
తీ + pa న కిం న 
ళ్‌ స్టే OA ఠి రతిం ణే న్‌ 
oY రు బ్రో అయవక్త్‌ ల వం. 


(సహీహ్‌ ముస్టింలోని అజాహీ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఖుర్పానీ చేయదలచుకునేవారు జుల్‌హిజ్ఞా నెలవంక చూసినప్పటినుంచి శిరోజాలు, 
చంకలోని, బొడ్డుకింద వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించుకోకుండా ఉంటే వారి ఖుర్బానీ సున్నత్‌ 
ప్రకారం నెరవేరుతుంది. జుల్‌హిజ్ఞా 10వ తేదీన ఖుర్బానీ చేసిన తర్వాత క్షవరం చేయించు 
కోవాలి. అదే విధంగా ఖుర్పానీ చేయనివారు జుల్‌హిజ్ఞా 10వ తేదీన క్షవరం చేయించుకొని 
గోళ్లు కత్తిరించుకుంటే వారికి కూడా ఖుర్చానీ చేసినంత పుణ్యం లభిస్తుందని కొన్ని ఉల్షేఖనాల 
ద్వారా బోధపడుతోంది. 


—ెర్రీ శ్రీ లి — 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 691 


314వ అధ్యాయం 


ఆవ! రా శాలు! ధయ - v\£ 
పుట భవ్య కుర ధలు 
రా ly యం యిం 
సమం gli sss gigs 


Ke cf ఎట 
#3 పయి లో స లట! 


te యీ క్క 
సృష్టిరాశుల మోద ప్రమాణం చేయరాదు. అంటే ప్రవక్త, 
కాబా, దైవదూతలు, ఆకాశం, తాత ముత్తాతలు, జీవితం, 
ఆత్మ, తల, రాజు జీవితం, అతని అనుగ్రహం, ఫలానా వారి 
సమాధి మోద, వారి నిజాయితీ మోద ప్రమాణం 
చేయటమన్న మాట. అయితే ఒకరి నిజాయితీ మోద 
ప్రమాణం చేయటం మరింత తీవ్రమైన విషయం. 


1709 హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మోరు మో 
తాతముతాతల మోద ప్రమాణం 
చేయటాన్ని దేవుడు వారించాడు. 
కనుక మీలో ఎవరైనా ప్రమాణం 
చేయదలచుకుంటే అల్లాహ్‌ మోద 
ప్రమాణం చేయాలి. లేదా ఊరు 
కోవాలి. (బుఖారీ-ముస్లిం) 


3, క ea గ తో 
sl టాం yas ట్రా! ట్ర్‌ 


1౪4% 
eer] రః :06 ప్తి ధ్ర షు 
ఏ6 ప్రవ నం మమ ర! ళా 
క స / ab Cll Aree 
తత్ర : అ సత ale 
AEG jf AS AH తవుడు 


(సహీహ్‌ బుఖారీ-సహీహ్‌ ముస్తింలోని ఐమాన్‌ ప్రకరణాలు) 
1710. హజ్రత్‌ అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ పము ప్రార! మ్మం 3 1! 
సమురా (రజి) కథనం ప్రకారం దైవ స్తో వ! asd Je al ss 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


ప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: 
మోరు విగ్రహాల మోద, మో తాత 
ముత్తాతల మోద ప్రమాణం చేయ 
కండి. (ముస్లిం, 

“తవాగీ” అనేది “తాగియహికు బహు 
వచనం. విగ్రహం అని దాని అర్థం. 
ఉదాహరణకు ఒక హదీసులో, “ఇది 
దౌస్‌ తెగ వారి తాగియహ్‌” అని ఉంది. 
అంటే వారి ఆరాధ్య దేవుడు, విగ్రహం 
అని భావం. సహీహ్‌ ముస్లిం తప్ప ఇతర 
గ్రంథాల్లో “తవాగీత్‌' అని ఉల్లేఖించ 
బడింది. ఇది “తాగూత్‌కు బహు 
వచనం. “షైతాన్‌, విగ్రహాలు అని దాని 
భావం. 


692 


రా కాగా 


13 ర్ల 3 se sis 
EE telah. లాలా 
5 eh : Oma PO gp 
FE 5. rip ig 
గ ih పష TOUR ip 
PAA 


(సహీహ్‌ ముస్లింలోని ఐమాన్‌ ప్రకరణం) 


1711. హజ్రత్‌ బురైదా (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: నిజాయితీ మోద 
ప్రమాణం చేసినవాడు మా ముస్లింల 
పద్ధతిని అనుసరించట్లేదు. (అబూ 
దావూద్‌ దీనిని దృఢమైన ఆధారాలతో 
వెలికితీశారు, 


= 

లట టి! గ్ర మర్ల ప్రపం 101! 
యమ ంపడీి దవడ : రం స్తో తలము 
enn Syl gl sl33 eos One (షు 


eg 


Cd 


(సుననె అబూదావూద్‌లోని ఐమాన్‌, నుజూర్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


అల్లాహ పేరు, ఆయన గుణగణాలు తప్ప ఇతర ఏ విషయం మోదా ప్రమాణం 
చేయకూడదు. నిజాయితీ అనేది దేవుని ఆదేశాల్లో ఒక ఆదేశం లేక ఆయన నిర్ణయించిన 
నమాజ్‌, జకాత్‌, ఉపవాసం, హజ్‌ లాంటి ఒక విధి. కనుక “నేను నిజాయితీ మోద ప్రమాణం 


చేస్తున్నాను” అని అనకూడదు. 


అలా 


అంటే దేవుని విధుల్ని ఆయన గుణగణాలతో 


పోల్చినట్లవుతుంది. అది సరైన పద్ధతి కాదు. (బెనుల్‌ మాబూద్‌) 


https://teluguislam.net - https://telugudua.net 


693 GANG Gabe 
1712. హజ్రత్‌ బురైదా (రజి)గారే చేసిన ౮:90 3 111 

వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త Frey fn ల 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
ఎవరయినా తాను ఇస్థాంతో విసిగి 
పోయానని ప్రమాణం చేసినట్లయితే 
అతను చెబుతున్నది అబద్ధం అయిన 
పక్షంలో అతడు తాను చెప్పినట్లే 
అవుతాడు. ఒకవేళ తాను చెబుతున్నది 
నిజమయితే అప్పటికీ అతను ఇస్తాం 
వైపునకు క్షేమంగా తిరిగిరాలేడు. 

(అబూదావూద్‌) 


(సుననె అబూదావూద్‌లోని ఐమాన, నుజూర్‌ ప్రకరణం) 


వాదీను కిరణాలు -2 


ఇ mr yo 


We Fs 


ముఖ్యాంశాలు 


ఒక వ్యక్తి “నేను గనక ఫలానా పని చేసినట్లయితే ఇక నేను కాఫిర్‌ (ధర్మ తిరస్కారి)ని 
అయినట్లే లెక్క” అని అన్నాడనుకోండి. ఒకవేళ ఆ విధంగా అన్నప్పుడు అతను మనసులో 
తను ఆ పనికి ఒడిగడితే నిజంగా ధర్మతిరస్కార మార్గాన్ని ఎంచుకుంటానని అనుకున్న 
_ పక్షంలో వెంటనే అతను కాఫిర్‌ అయిపోతాడు. మరొకవేళ అతని ఉద్దేశం ధర్మంపై నిలకడగా 
ఉండటం, ఎట్టి పరిస్థితుల్లోనయినా ధర్మాన్ని త్యజించకుండా ఉండటం అయినట్లయితే 
అప్పుడు కూడా దానికోసం అతను ఎంచుకున్న మార్గం తప్పుగానే పరిగణించబడుతుంది. 
అందుకని అతను వెంటనే దైవం వైపు మరలి తన మన్నింపుకోసం, క్షమాభిక్ష కోసం వేడుకోవాలి. 
మరోమారు కలిమయె షహాదత్‌ను (విశ్వాస ధృవీకరణ వచనాన్ని) పఠించి తన విశ్వాసాన్ని 
పునరుద్ధరించుకుంటే ఇంకా మంచిది. 


1713. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం ఒక వ్యక్తి కాబా గృహం 
సాక్షి? అని ప్రమాణం చేస్తుండగా 
ఆయన విని అతనికి, “దైవేతరుల 
మోద ప్రమాణం చేయకు. దైవేతరుల 
మోద ప్రమాణం చేసేవాడు దైవ 
తిరస్కారానికి లేక బహుదైవారాధనకు 


ED AI ప్రపం WY 

OE క ౮. 
కం. Aly ls 9 సమ 
హయ aly ls: రేక జట్ల 4 
యయా ‘JU, fea ely (ప! | 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 694 GENE, 


పాల్పడినట్లేనని దైవప్రవక్త (సల్లం) హః "ఏక్‌ యి! పన్తు ప్రమ 
ప్రబోధిస్తుండగా నేను విన్నాను అని 51 5 య తప్‌! ve dy (1 
ఉపదేశించారు. | మ 


లప UI :లళ జక 2 
తిర్మిజీ ఈ హదీసుని వెలికితీసి హసన్‌గా | 
పేర్కొన్నారు. 'దైవ తిరస్కారానికి లేక 
బహుదైవారాధనకు పాల్పడినట్లె అన్న 
మాటను మ్లిషిస్తూ కొందరు పండితులు 
ఈ మాట “ప్రదర్శనాబుద్ధి షిర్కు 
లాంటిది” అన్న దైవప్రవక్త హదీసు 
లాగా తీవ్రమైన హెచ్చరిక నిమిత్తం 
చెప్పబడిందని అభిప్రాయపడ్డారు. 
(సుననె తిర్మిజీలోని ఐమాన్‌ మరియు నుజూర్‌ అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 


గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) చెప్పినట్లు “ప్రదర్శనాబుద్ధి షిర్క్‌ లాంటిది” 
అన్న వాక్యం హదీసుల్లో ఎక్కడా లేదు. కాని దైవప్రవక్త (సల్లం) ప్రదర్శనా బుద్దిని అసహ్యించు 
కున్న మాటలద్వారా చూస్తే ప్రదర్శనాబుద్ది కూడా ఒక విధంగా బహుదైవారాధన క్రిందికే 
వస్తుందని బోధపడుతోంది. ఉదాహరణకు దైవప్రవక్త (సల్లం) “ఇతరులకు చూపించటం 
కోసం ఉపవాసం ఉన్నవాడు షిర్క్‌కు పాల్పడ్డాడు. ఇతరులకు చూపించటం కోసం నమాజ్‌ 
చేసినవాడు షిర్క్‌కు పాల్పడ్డాడు” అని బోధించారు. 

మొత్తానికి పై హదీసులో చెప్పబడిందేమిటంటే దైవేతరుల మోద ప్రమాణం చేయటం 
చాలా ఘోరమైన విషయం. ఇమామ్‌ నవవి (రహ్మలై) లాంటి కొందరు ఈ విషయం 
తీవ్రమైన హెచ్చరిక మాత్రమేనని చెప్పినప్పటికీ- ఒకవేళ ప్రమాణం చేసేవాని మనసులో 
ఆ దైవేతర వస్తువుమోద గౌరవాభిమానముంటే, ఆ గౌరవాభిమానాల మూలంగానే అతను 
దాని మోద ప్రమాణం చేస్తున్నట్లయితే చాలా మంది పండితుల దృష్టిలో అతను తప్పకుండా 
దైవతిరస్కారి లేక బహుదైవారాధకుడిగా పరిగణించబడతాడు. కనుక దైవేతరుల మోద 
ప్రమాణం చేయరాదు. శోచనీయమైన విషయం ఏమిటంటే అజ్ఞానులైన ముస్లింలు చాలా 
మంది ఇలాంటి ప్రమాణాలు చేస్తుంటారు. నీ మోద ఒట్టు, నీ తల మోద ఒట్టు, అమ్మతోడు, 
నాన్నతోడు అని అంటుంటారు. ఇలా అనటం నిషిద్ధమని అందరూ తెలుసుకోవాలి. 


శరము శీ తి 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


315వ అధ్యాయం 


శి“ La 


ide పై 


695 


దవే! అ! ద 


Gite, 


Ta AY 


ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధపు ఒట్టేయటం 
కఠినంగా వారించబడింది 


1714. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: అన్యాయంగా 
ఒకముస్లిం ధనాన్ని కాజేసే ఉద్దేశ్యంతో 
ప్రమాణం చేసేవాడు దేవుణ్ణి కలుసు 
కున్నప్పుడు ఆయన అతని మోద 
ఆగ్రహంతో ఉంటాడు. 

తర్వాత దైవప్రవక్త (సల్లం) సర్వోన్న 
తుడైన అల్లాహ్‌ గ్రంథంలో నుంచి ఈ 
భావాన్ని బలపరచే సూక్తిని పఠించి విని 
పించారు: “ఎవరు అల్లాహ్‌కు చేసిన 
వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను స్వల్ప 
మైన వెలకు విక్రయిస్తారో....” (ఆలి 
ఇమ్రాన్‌:77) (బుఖార్‌-ముస్థిం) 


(సహీహ్‌ బుఖారీలోని ముసాఖాల్‌ ప్రకరణం - 


(పకరణం) 
1715. హజ్రత్‌ అబూ ఉమామా 
ఇయాస్‌ బిన్‌ సాలబా హారిసీ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: (అబద్ధపు) 
ప్రమాణం ద్వారా ఒక ముస్లిం హక్కుని 
కాబేసేవాడికి దేవుడు నరకాన్ని 


మా 110 

a రథ స్త రని! Ss 
Sra ci sa aves 
యమా iI de Ch 
AUS lie, స్తవ! లృ 
A పరక JE se 
ol! IVY తజ యి శ్రశ్డ రు ద్యడక్‌ 


de Ge య న! > 


సహీహ్‌ ముస్తింలోని ఐమాన్‌ 


a 


oot! Bul gl bey 1410 


Terra ete 
కత్తి! తవ దక్‌! రో! ౮6 హక ౮5 
EU ఓ క మస్తు ఆయి 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 
తప్పనిసరి చే సీస్తాడు. అతని కొరకు 
స్వర్గాన్ని నిషేధిస్తాడు. 


అది విని ఒకతను, “అది మామూలు 
వస్తువయినా (ఆ శిక్ష పడుతుందా) 
'దైవప్రవక్తా?” అని అడిగాడు. అందు 


కాయన, “అది “పీలూ' చెట్టు కొమ్మ 


యినా సరే” అని చెప్పారు. (ముస్లిం) 


696 


రాటు తరు 


ల్‌ క క యా టు ప్రమ 
రః 206 Cal Os Gis Es తత 
సయ వ Sl ర డి ఫర 


(సహీహ్‌ ముస్లింలోని ఐమాన్‌ ప్రకరణం) 


1716. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్‌ 
బిన్‌ ఆస్‌ (రజి) కథనం ప్రకారం దైవ 
ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం 
చారు: “ఘోరమైన పాపాలు ఇవి: 
అల్లాహ్‌కు ఇతరుల్ని సహవర్తులుగా 
నిలబెట్టడం, తల్లిదండ్రుల పట్ట అవిధే 
యతకు పాల్పడటం, (అన్యాయంగా) 
ప్రాణిని చంపటం, అబద్ధపు ప్రమాణం 


చేయటం.” (బుఖారీ) 


బుఖారీలోని వేరొక ఉల్హేఖనంలో ఇలా 
ఉంది: ఒక పల్లెటూరి వ్యక్తి దైవప్రవక్త 
(సల్లం) దగ్గరికి వచ్చి, “దైవప్రవక్తా! 
ఘోరపాపాలు ఏవి?” అని అడిగాడు. 
అందుకాయన సమాధానమిస్తూ, 
“అల్లాహకు ఇతరుల్ని సహవర్తులుగా 
నిలబెట్టడం” అని చెప్పారు. అతను 
“ఆ తర్వాత ఎది?” అని అడిగాడు. 
“అబద్ధపు ప్రమాణం అని చెప్పారు 
దైవప్రవక్త (సల్లం). 


gi yee gi 4 Le ప్రదం (౪111 
కక హో! రం rec G25 లాయ! 


నన Re (er see 
Si వపు psig ls ee! 
రేక రడ పక రవ! ఆ వ ఆన! 
cab Sis syn 0G %; US 6 Br) 


https://teluguislam.net - https://telugudua.net 


వొదీసు కిరణాలు-2 697 ర్‌ కాగా 
(ఉల్లేఖకుడు ఇలా అంటున్నారు): భి. ప్ర! లేళ thu య లేం 
అబద్ధపు ప్రమాణం అంటే ఎమిటి? ర :5త మ! పీవీ! 65 ఏతే 


అని నేను అడిగాను. అందుకాయన -* . .. ఫ్ర ల్‌ ల 
న le ssl JU pgs 
“జక ముస్లిం ధనాన్ని కాజేసేది” అని ప స స్ట 


జ Ks 
చెప్పారు. అబద్ధపు ప్రమాణం చేసి 0 
(ధనం కాజేయటం) అని ఆయన 
భావం. 


(సహీవా బుఖారీలోని ఐమాన్‌ మరియు నుజూర్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


'గుమూస్‌' అంటే ముంచటం అని అర్థం. అబద్ధపు ప్రమాణం మనిషిని పాపంలో 
ముంచుతుంది. అందుకని దాన్ని “యమీనె గుమూస్‌” అని అంటారు. ఈ పాపానికి పరిహారం 
చెల్లించవలసిన అవసరం ఉందా లేదా? అన్న విషయంలో పండితుల మధ్య భేదాభిప్రాయా 
లున్నాయి. కొందరు పండితులు పరిహారం చెల్లించవలసిందేనంటే మరికొందరు అవసరం 
లేదంటున్నారు. యమీనె గుమూస్‌ అనేది పరుల సొమ్మును కాజేయటం కోసం చెప్పబడే 
ఒక అబద్ధం. కనుక దానికి పాల్పడేవారు తౌబా చేసుకొని దైవాన్ని క్షమాభిక్ష కోరి హక్కుదారునికి 
హక్కు చెల్లిస్తే సరిపోతుందని రెండో వర్గం అభిమతం. ఈ అభిమతమే సరైనది. ఎందుకంటే 
కేవలం పరిహారం చెల్లించినంత మాత్రాన ఆ పాపం తొలగిపోదు. తాము చేసిన దౌర్జన్యపు 
పాపాన్ని కూడా తొలగించుకోవటం అవసరం. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


316 వ అధ్యాయం 


698 


ర కాలా 


అ a 1 


ర ర ఈ 


య €7 ౮ 


మశ రో యస స జేతు తము! లా! 
ఒక విషయంగురించి మాత చేసిన తర్వాత అంతకంటే 
మెరుగైన విషయం ముందుకు వచ్చినప్పుడు ప్రమాణ 
పరిహారం చెల్లించి మెరుగైన విషయాన్ని అవలంబించాలి 


1717. హజత్‌ అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ 
సమురా (రజి) కథనం: దైవప్రవక్త 
(సల్లం) నాకు ఈ విధంగా ఉపదేశిం 
చారు: “నువ్వు ఒక పని గురించి 
ప్రమాణం చేసిన తర్వాత ఆ ప్రమాణం 
పూర్తి చేయకుండా ఉండటమే ఉత్తమ 
మని భావించి నట్లయితే నీకు ఉత్త 
మంగా తోచిన పనే చెయ్యి. ప్రమాణ 
భంగానికి పరిహారం చెల్లించు.” 
(బుఖారీ-ముస్లిం, 


క. 


న. 

తా ౮ SLT Wry 
cot ఆత il hj ఫక్‌ 10,25 
gd tb Gi Tes GU El 
ale ప్రమ CBs be ము త్వమ 


(సహీహ్‌ బుఖారీ, నహీవా ముస్తింలోని ఐమాన్‌ ప్రకరణం) 


1718. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ఒకతను ఒక 
పని గురించి ప్రమాణం చేసిన తర్వాత 
మరొక పని అంతకంటే మెరుగైనదని 
భావిస్తే, అతను ప్రమాణభంగానికి 
పరిహారం చెల్లించి మెరుగైన పనే 
(ముస్లిం) 


(సహీహ్‌ 


ల్‌ న Case గ త ల 

ul యయ CRA లా! లం - YA 
Se ls iar 06 కక! 025 Sis 
de sl hile use SIS 
clo) Cs 3a ధు! 2 లాల 


ల 


ముస్తీంలోని ఐమాన్‌ ప్రకరణం, 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 699 GaN, 


al 


1719. హజ్రత్‌ అబూ మూసా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: దైవం సాక్షి! 
దైవం తలిస్తే నేను ఒక విషయం 
గురించి ప్రమాణం చేసిన తర్వాత pr 
అంతకంటే ఉత్తమమైన విషయం ఒరాక్‌ 3 ఆవ 
మరొకటి ఉందని తెలుసుకుంటే నేను 
తప్పకుండా ప్రమాణభంగానికి పరి 
హారం చెల్లించి ఆ ఉత్తమమైన విష 
యమే అవలంబిస్తాను. 

(బుఖారీ-ముస్తిం) 


Al Ges తానీ ఇల పపం WY A 

లి re క శత రి SE 
తజ ‘on Sle క dl “గ 
డ్‌; త రూ | (గను ను 


1720. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 4 కం వ. ఏత ప్రద సం 1౪1 = 


కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ at WD శకము! Jats 6 ils 
విధంగా ప్రవచించారు: మీలో ఎవరైనా 


తమ ఇంటివారి వ్యవహారంలో (వారి 
il | పటు 1: 
బాగోగుల్ని పట్టించుకోనని) చేసిన oe pI; Gd oe ం 


MISA psa యు! 


ప్రమాణం పట్ల మొండివైఖరి అవలం . య్య ఇం is శల లా 
బించటం దేవుని దృష్టిలో ఆ ప్రమా pe [ Too పమయ్యై Cy 
ణాన్ని భంగపరచి దేవుడు నిర్ణయించిన 2-ీఈఆ ౮ గో dys, GE 95 
పాప పరిహారం చెల్లించటం కంటే US: el! 
ఘోరమైన పాపం. (బుఖారీ-ముస్లిం) 

(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లింలలోని ఐమాన్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

1) ఒక వ్యక్తి తన ఇంటివారి బాగోగుల్ని పట్టించుకోనని ప్రమాణం చేశాడనుకుందాం. 
నిజానికి వారి బాగోగుల్ని పట్టించుకోవటంలోనే అతని శ్రేయం ఉంది. అలాంటప్పుడు 
అతను ప్రమాణం భంగం చేయకుండా మంకు పట్టు పట్టటం ఎక్కువ పాపం అవుతుంది. 
దానికంటే తక్కువ పాపం ఏమిటంటే- ప్రమాణం భంగం చేసి దానికి పరిహారం చెల్లించి ఆ 
తర్వాత యధాప్రకారం ఇంటివారి బాగోగులు పట్టించుకోవటం మొదలుపెట్టాలి. పైన 
పేర్కొనబడిన హదీసులన్నిటి సారాంశం ఏమిటంటే ప్రమాణం చేసిన తర్వాత తాము ఏ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 700 ర కాలూ 


పని చేయము అని ప్రమాణం చేసుకున్నారో ఆ పని చేయటంలో శ్రేయం ఉందని స్పష్ట 
మైనప్పుడు ప్రమాణం భంగంచేసి ఆ పని మొదలెట్టాలి. ఏ విషయం గురించి ప్రమాణం 
చేయబడుతుందో దాన్ని బట్టి ప్రమాణభంగం వివిధ రకాలుగా ఉంటుంది. ఉదా: ఒక వ్యక్తి 
తాను నమాజ్‌ చేయనని, ఉపవాసం పాటించనని ప్రమాణం చేసుకున్నాడనుకోండి. అలాంటి 
ప్రమాణాన్ని భంగపరచటం వాజిబ్‌ (తప్పనిసరి) అవుతుంది. ఏదైనా అభిలషణీయమైన 
పని చేయనని ప్రమాణం చేసుకుంటే అలాంటి ప్రమాణాన్ని భంగపరచటం అభిలషణీయమవు 
తుంది. అదే విధంగా ఏదైనా ధర్మసమ్మతమైన పని చేయనని ప్రమాణం చేసుకుంటే అలాంటి 
ప్రమాణాన్ని భంగం చేయటం కూడా ధర్మసమ్మతమవుతుంది. 


2) ప్రమాణ భంగానికి పాల్పడిన పక్షంలో పరిహారం చెల్లించటం విధి. పరిహారం 
ఏమిటంటే పది మందికి మధ్యరకపు అన్నం తినిపించటం లేక వారికి దుస్తులు తొడిగించటం, 
లేక ఒక బానిసను విడుదల చేయించటం. దీని స్తోమత లేనివారు మూడురోజులు ఉపవాసం 
పాటించాలి. ముందు పరిహారం చెల్లించాలా లేక ప్రమాణం చేసిన పని చేయాలా? అన్న 
విషయంలో పండితుల మధ్య భేదాభిప్రాయముంది. అత్యధిక మంది పండితులు మొదటి 
అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. హదీసు వాక్యాలు కూడా ఈ విషయాన్నే సమర్దిస్తున్నాయి. 


3) చేయనని ప్రమాణం చేసుకున్న పని చేయటమే మేలని స్పష్టమయిన తర్వాత 
కూడా మొండితనంతో ప్రమాణం భంగం చేయకుండా ఉండటం దేవుని దృష్టిలో పెద్దపాపం. 


4) ఇలాంటి సందర్భాల్లో మొండితనంతో వ్యవహరించకుండా ఉత్తమమైన పని 
ఎన్నుకోవటం దైవప్రవక్త (సల్లం) విధానం. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 701 RIAD 


317వ అధ్యాయం 


TRE Y\V 
wr ధా U3 (కరీ పహ 
క! లల పజ phy రయి! 
యు గ | శం టయ [వ Y పయ! 


ప్రమాణం చేసే ఉద్దేశ్యం లేకుండా అలవాటు ప్రకారం నోటి 
నుండి 'దైవసాక్షి!' లాంటి పదాలు వెలువడటం 'పొరపాటు 
ప్రమాణం క్రిందికి వస్తుంది. ఇది క్షమార్తమైనది. దీనికి 


పరిహారం చెల్లించవలసిన అవసరం లేదు 

దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: జ హి? fy డ్‌ రథ 
46 వ శ 
మీరు చేసే అర్థంలేని ప్రమాణాలను గురించి Hh thts య శ fait 
అల్లాహ్‌ మమ్మల్ని పటుకోడు. కానీ మారు er తీ బీజీ డడ 2 04 

వ 3 bs ర రప ప — వో ఫ్ర ul 
బుద్దిపూర్వకంగా చేసి ప్రమాణాలను గురించి గ a . 
ఆయన మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నిస్తాడు. . చీక 3 క పిత 6 ప్ర! 


Se దల తజ 


(అటువంటి ప్రమాణభంగానికి) పరిహారం మయా నా 
ఏమిటంటే మిరు మా అలుబిడ్డలికు తిని స్నే్ష్య మయ గ స్తవ పీస్‌ 

పించే మామూలు భోజనం పదిమంది పేద CAG మటు!) థూ 
లకు పెట్టటం లేదా వారికి కట్టుబట్టలు 
ఇవ్వటం లేదా ఒక బానిసను స్వతంత్రునిగా 
చెయ్యటం. ఈ స్తోమత లేనివారు మూడు 
రోజులపాటు ఉపవాసం ఉండాలి. మారు 
ప్రమాణం చేసి భంగపరిస్తే మా ప్రమాణా 
లకు పరిహారం ఇది. మొరు మో ప్రమాణా 
లను కాపాడుకోండి.” (అల్‌మాయిద: 89) 


ముఖ్యాంశాలు 
ఒక విషయం ఆ విధంగా జరగకపోయినప్పటికీ దాని గురించి తనకు తెలిసినది 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 702 GEE 


చెబుతూ దాని మోద ప్రమాణం చేయటం లేదా ప్రమాణం చేసే ఉద్దేశ్యం లేకపోయినా 
అలవాటు ప్రకారం నోటి నుండి దైవంసాక్షి! అనే పదాలు వెలువడటాన్ని పొరపాటు వల్ల 
జరిగే ప్రమాణాలుగా భావించవచ్చు. ఈ ప్రమాణాలు అబద్దాలుగా తేలినా వాటికి పరిహారం 
చెల్లించవలసిన అవసరం లేదు. పరలోకంలో కూడా వీటి గురించి ప్రశ్నించటం జరగదు. 
ప్రమాణాలను కాపాడుకోవటమంటే ప్రతి చిన్న విషయానికీ ప్రమాణం చేయకుండా ఉండటం, 
చేసిన ప్రమాణాలను పూర్తి చేయటం అని భావం. 


1721. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 34! “5; పుల ya 1౪11 
కథనం: “మోరు చేసే అర్థంలేని ప్రమా ల స్వా! య ap ఏ 
అణాల విషయంలో అల్హాహ్‌ మిమ్మల్ని 


| లశ జే 
పట్టుకోడు” అనే దివ్యఖుర్‌ఆన్‌ సూక్తి ధూ! లక తా శస! శ 
(ప్రమాణ ఉద్దేశ్యం లేకుండా మాటి ఇ క. ln aly లాం లః న 


మాటికీ) “దైవంసాక్షి! ఎందుకు కాదు 
దైవం సాక్షి” అని అంటూ ఉండేవాని 
విషయంలో అవతరించింది. (బుఖారీ) 


(సహీవా బుఖారీలోని తఫ్‌సీర్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1) ఇంతకు ముందు అధ్యాయంలో, ఈ అధ్యాయంలో వచ్చిన సూక్తుల్ని గమనిస్తే 
మనకు మూడు రకాల ప్రమాణాలున్నట్లు తెలుస్తుంది. ఒకటి అబద్ధపు ప్రమాణం; దీని 
గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం. రెండోది పొరపాటు వల్ల చేసే ప్రమాణం; దీనికి 
పాపంగాని, పరిహారంగాని లేదు. ఇకపోతే మూడోది యమీనె మున్‌అఖభిదహ్‌. అంటే 
భవిష్యత్తులో ఎదో ఒక పని చేస్తాననో లేక చెయ్యను అనో మనస్ఫూర్తిగా ప్రమాణం 
చేయటం. ఈ ప్రమాణాన్ని భంగపరిస్తే పైన దివ్యఖుర్‌ఆన్‌ సూక్తిలో పేర్కొనబడినట్లు పరిహారం 
చెల్లించవలసి ఉంటుంది. 


2) ప్రమాణ భంగానికి చెల్లించవలసిన పరిహారంలో పదిమంది నిరుపేదలకు 
మధ్యరకపు అన్నం తినిపించాలని ప్రస్తావించబడింది. కాని ఆ అన్నం “రిమాణం ఎంత 
ఉండాలి? అన్న విషయంలో మాత్రం ప్రామాణిక హదీసులు ఏవి లేవు. కొందరు పండితులు 
ఉదయం మరియు రాత్రి భోజనమంత అని పేర్కొన్నారు. మరికొందరు- రమజాన్‌ నెలలో 
ఉపవాసం ఉండి భార్యతో సంభోగించేవాడు చెల్లించవలసిన పరిహారం ప్రస్తావన ఉన్న 
హదీసుని నిదర్శనంగా చేసుకొని ప్రమాణ భంగానికి కూడా ఒక్కో నిరుపేదకు ఒక “ముద్‌ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 703 ర కరా 


ఆహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఎందుకంటే ఆ హదీసులో దైవప్రవక్త (సల్లం) అరవైమంది 
నిరుపేదలకు పంచిపెట్టటం కోసం సదరు వ్యక్తికి పదిహేను “సాల ఖర్జూరాలు ఇచ్చారు. 
ఒక “సా నాలుగు “ముద్‌'లకు సమానమైన కొలమానం. ఈ విధంగా పదిమంది నిరుపేదలకు 
కూరతో నిమిత్తం లేకుండా పది ముద్‌ల (దాదాపు 6 1/4 కి.గ్రాల) ఆహారం ఇవ్వవలసి 
ఉంటుంది (ఇబ్నెకసీర్‌), అంటే ఆరు కిలోల పిండిగాని, బియ్యంగాని, ఖర్జూరపండ్లుగాని 
ఇవ్వాలి. ఒకవేళ చెలామణి ప్రకారం పదిమంది నిరుపేదలకు ఒకపూట మధ్యరకపు అన్నం 
తినిపించినా మా దృష్టిలో అది సరిపోతుంది. వాస్తవం అల్లాహ్‌కే బాగా తెలుసు. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


318వ అధ్యాయం 


RITA 


Eg A మ్‌ Lr 
చెప్పేది నిజమయినప్పటికీ లావాదేవీల్లో ప్రమాణం చేయటం 
అవాంభనీయం 


1722. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూహురైరా (రజి) తెలియజేశారు: 
“ప్రమాణం వల్ల సరుకు బాగా 
అమ్ముడు పోవచ్చు. కాని దానివల్ల 
శుభం అంతరిస్తుంది.” 
(బుఖారీ-ముస్టిం) 


1723. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూ ఖతాదా (రజి) తెలియజేశారు: 
వర్తకం చేసేటప్పుడు ఎక్కువగా ప్రమా 
లాలు చేయకుండా జాగ్రత్త పడండి. 
ఎందుకంటే దానివల్ల సరుకయితే 
ఎక్కువగా అమ్ముడు పోతుంది కాని 
ఈ పోకడ శుభాన్ని అంతరింపజేస్తుంది. 

(ముస్టీం) 


Al es పన gl రం WY 

లేచ కట య 06 

న మము ప lsh 
ale Gi 


ర్‌ Ges పట్‌ gl ప్ర 11 
తి లీ 2 Ste శ; త్‌ నౌ గా 
(తర రజ వత! లృదు బం టే! 


న 


(సహీహ్‌ ముస్లింలోని లావాదేవీల (ప్రకరణం) 


https://teluguislam..net - https://telugudua.net 


వదీసు కిరణాలు-2 705 రహ శాల 


ty ds df ఘన CG _₹1% 
, న J క్ట pr il wr = 
a Jat dss రాహు 
. స్వర్గంగాకుండా వేరితర వస్తువులు 
ప్రసాదించమని అర్థించటం అవాంభనీయం, ఆలాగే ఎవరైనా 
అల్లాహ్‌ పేరు తీసుకొని యాచిస్తే లేక అల్లాహ్‌ పేరు తీసుకొని 
మరీ ఎవరి గురించి అయినా సిఫారసు చేస్తే వారికి 


ఇవ్వకుండా ఉండటం, వారి సిఫారసును 
ఆమోదించకపోవటం కూడా అవాంభనీయమే. 


1724. హ(జత్‌ జాబిర్‌ (రజి) కథనం 5 "4! ఢి ye ie 114 
ప్రకారం దైవప్రవక్త (సఅసం) ఇలా గదు 95 వకవ! రద 0క :0క 
ప్రబోధించారు: అల్లాహ్‌ పేరుని ఆధా Er శమన! 4 
రంగా చేసుకొని స్వర్గాన్ని తప్ప మరే - 
ఇతర వస్తువునీ యాచించటం తగదు. 

(అబూదావూద్‌) 


(సుననె అబూదావూద్‌లోని జకాల్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


గమనిక: ఈ హదీసుని ఆధారంగా చేసుకొని పై శీర్షిక సారాంశాన్ని నిరూపించటానికి ప్రయత్నిం ' 
చటం ఎన్నో విధాలుగా సమంజసం కాదని షేఖ్‌ అల్‌బానీ (రహ్మలై)గారు అభిప్రాయపడ్డారు. 


1) ఆధారాల రీత్యా ఈ హదీసు బలహీనమైనది. 2) ఒకవేళ దీని ప్రామాణికతను 
ఒప్పుకున్నప్పటికీ దీని ఆధారంగా “అల్లాహ్‌ను స్వర్గం తప్ప మరే వస్తువునూ అర్జించరాదు' 
అన్న విషయాన్ని నిరూపించటం మాత్రం సరికాదు. మహా అంటే దీని ద్వారా మనం అల్లాహ్‌ను 
శాశ్వతమైన స్వర్గాన్ని వదలి పెట్టి తాత్కాలికమైన (ప్రాపంచిక ప్రయోజనాలను కోరుకోవటం 
సమంజసం కాదని మాత్రం చెప్పగలం. అంతేగాని, దీనికంటే సూక్ష్మమైన భావం ఏదీ 
ఇందులో లేదు. ఒక వ్యక్తి నేరుగా స్వర్గాన్ని కోరకుండా స్వర్గానికి గొనిపోయే సన్మార్గాన్ని, 


https://teluguislam.net - https://telugudua.net 


ber 


వాదీసు కిరణాలు-2 706 SII, 


రుజువర్తనను ప్రసాదించమని అల్లాహ్‌ను వేడుకున్నాడనుకోండి, దాన్ని మనం నిషిద్దకార్యంగా 
తలపోయలేము కదా! 3) ఇంకో విషయం ఎమిటంటే గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై)గారు 
శీర్షికలో అలా చేయటం అవాంఛనీయం అని అన్నారు గాని నిషిద్దం అని మాత్రం అనలేదు. 
ఇమామ్‌ నవవిగారు షాఫయీలను అనుసరిస్తారు. షాఫయీలు అవాంఛనీయం (కరాహత్‌) 
అన్న పదాన్ని 'నిషిద్ధం' (హరామ్‌, మమ్‌నూ) అన్న అర్థంలోగాకుండా కేవలం అయిష్టకరం 
అన్న అర్థంలో మాత్రమే తీసుకుంటారన్న విషయం కూడా ఈ సందర్భంగా గమనార్హం. 
(అల్‌బానీ గారి తాలీఖాతుల్‌ మిష్కాత్‌, మొదటి సంపుటి 605వ పేజి). మొత్తానికి బోధపడే 
దేమిటంటే అల్లాహ్‌ను ప్రాపంచిక ప్రయోజనాలు ప్రసాదించమని ప్రార్థించటం అయిష్టకరం. 
అయితే అసలు ప్రాపంచిక వస్తువుల కోసం అ మాత్రం ఎక్కడా లేదు. 
1725. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు: దేవుని పేరు తీసుకొని 
ఎవరైనా మిమ్మల్ని శరణు వేడితే వారికి 
శరణు ఇవ్వండి. దేవుని పేరు మిద ఈ3 | ర (ళా | oj Ashe 
ఏదైనా అడిగితే వారికి ఇచ్చేయండి. ఆ ర్‌ Ms bys ను ము రక 
ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానిస్తే ఆ ఆహ్వా 135 
నాన్ని అంగీకరించండి. మోకు ఎవరైనా గ్గ 
ఉపకారం చేస్తే మోరు దానికి ప్రత్యు 
పకారం చేయండి. ప్రత్యుపకారం చేసే 
స్తోమత గనక మోలో లేకపోతే వారి 
శ్రేయస్సు కోసం ప్రార్థించండి. మోకు 
వారి రుణం తీర్చుకున్నామని నమ్మకం 
కలిగేంత వరకూ (ఆ విధంగా ప్రార్థిస్తూ 
ఉండండి.) 


wl ట్టు yy ల్లో! రా - \YYo 
రో? వస్త శ! న! JU :dU మి 
న్‌ రద ప్రై Aske ఉం ఏయు! 


wo (పో ప్పప్తయ( యూ 


sl na గూ OTe TC UN జేక్‌ ఫస! 
gard పటాస్‌ gly 5313 


ఈ హదీసు సహీహ్‌ కోవకు చెందినది. 
అబూదావూద్‌ మరియు నసాయీలు 
దీనిని బుఖారీ-ముస్టింల ఆధారాలతో 
వెలికితీశారు. 


(సుననె అబూదావూద్‌లోని జకాత్‌ ప్రకరణం చివర్లో - నుననె నసాయిలోని 
జకాత్‌ ప్రకరణం, 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -౨ 707 Cee 


ముఖ్యాంశాలు 


1) దేవుని పేరు తీసుకొని అర్ధించటంలో తప్పులేదు. 2) ఆ విధంగా దేవుని పేరు 
తీసుకొని అర్థించేవారిని ఒట్టి చేతులతో త్రిప్పిపంపకూడదు. దైవనామం గౌరవార్థం వారి 
అవసరాన్ని తీర్చాలి. అయితే ముష్టైత్తే వృత్తికి పాల్పడుతున్న వారికి ఇవ్వకుండా ఉండటం 
మంచిది. దానివల్ల ఇస్లామీయ రాజ్యంలో భిక్షాటనను నిరుత్సాహపరచినట్లవుతుంది. 3) 
ఉపకారానికి బదులుగా ఉపకారం చేయాలి. ఒకవేళ స్తోమత లేకపోతే ఉపకారి శ్రేయస్సు 
కోసం అత్యంత ఎక్కువగా ప్రార్థించాలి. ప్రార్థించటం కూడా రుణం తీర్చుకోవటానికి ఒక 
రూపం. 4) ఆహ్వానించబడిన చోట ధర్మవిరుద్ధకార్యాలు జరగకుంటే అలాంటి ఆహ్వానాన్ని 
తప్పకుండా స్వీకరించాలి. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 708 ర కాలూ 


320వ ల. 


ల ళో = యు 
Mle Uh oy Yy J gh! 


Pry జ్‌! న 3 
రాజులు మొదలగువారిని చక్రవర్తులు అని అనరాదు. 
చక్రవర్తి అంటే రాజాధిరాజు అని అర్థం. దేవుణ్ణి తప్ప 
ఇతరుల్ని ఆ పేరుపెట్టి పిలవటం సమంజసం కాదు 


1726. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: “తన పేరు 
రాజాధిరాజు అని పెట్టుకున్నవాడి పేరు 
దేవుని దృష్టిలో అత్యంత నీచమైన 
పరు” (బుఖారీ-ముస్లిం) pee ఫై క 


హజ్రత్‌ సుఫ్యాన్‌ బిన్‌ ఉయైనా ఇలా 
అంటున్నారు: మలికుల్‌ అమ్‌లాక్‌ 
మరియు షహింషాహ్‌ అనేవి రెండూ 
ఒకలాంటి పేర్లె. 
(సహీహ్‌ బుఖారీలోని అదబ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్త్లింలోని ఆదాబ్‌ ప్రకరణం) 


5, wo a గ క గా 
al ధూం రజని sl os అ YY 
ie lst bp dG క్ల le స. 
Cec Wo Ge pe 


fot య Jit a 


ముఖ్యాంశాలు 


దేవుడు వినయవిధేయతల్ని, అణకువ భావాన్ని అత్యంత ఎక్కువగా డ్రేమిస్తాడు. 
దీనికి భిన్నంగా గర్వాహంకారాలను, పొగరుమోతుతనాన్ని విపరీతంగా అసహ్యించుకుంటాడు. 
చక్రవర్తి, రాజాధిరాజు అని పిలిపించుకోవటంలో అహంకారం తొంగిచూస్తుంది. అదీగాక 
ఈ లక్షణం కేవలం అల్లాహ్‌కు మాత్రమే శోభిస్తుంది. కనుక ఇతరుల్ని ఆ పేర్లుపెట్టి పిలవటం 
ఏమాత్రం శోభించదు. 


—=ెల్రీ శ్రీలిఈ-——- 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 709 ర కళా 


ఎంటి! మాటతో టట! LGTY 
ew sy ba us philly 


పాపాత్ముణ్ణి, ధర్మంలో కొత్త పోకడలకు పాల్పడేవాజణ్సి, 
సర్దారు మొదలగు గౌరవపదాలతో సంబోధించరాదు 


1727. హజ్రత్‌ బురైదా (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 
ధించారు: కపటిని సర్దారు అని సంబో 
ధించకండి. ఎందుకంటే అతను _ , ED DO ఈం? 
సర్దారు అయితే మోరు మో ప్రభువుని ౫ “౨ లోలో ws 
మో పట్ల అప్రసన్నుడ్ని చేసుకున్న Ee . 
వారవుతారు. (అబూదావూద్‌ దీనిని 

దృఢమైన ఆధారాలతో వెలికితీశారు.) 


WE గ్ర ముళ్ల oe ఎ WIV 
ల ము m2. ns 
Jv RE త! Js JG iJ 
రీ నే Ws a! 
Ww A eGo cp య పయి 


(సుననె అబూదావూద్‌లోని అదబ్‌ (పకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


322 వ అధ్యాయం 


710 


రామయ్యకు 


we a డు వష ఓ గళ 
జ్వరాన్ని తూలనాడటం తగదు 


1728. హ(జత్‌ జాబిర్‌ (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) ఉమ్మె సాయిబ్‌ లేక 
ఉమ్మె ముసయ్యబ్‌ ఇంటికి వెళ్ళి, 
“ఉమ్మె సాయిబ్‌! (లేక ఉమ్మె ముస 
య్యబ్‌!) ఎమయింది నీకు? వణుకు 
తున్నావేమిటి? అని అడిగారు. 
అందుకామె, “జ్వరం ఉందండి. 
దేవుడు ఇందులో వృద్దిని ప్రసాదించ 
కుండా ఉండుగాక!” అని సమాధాన 
మిచ్చింది. ఆమె సమాధానం విని 
ఆయన “జ్వరాన్ని తిట్టకు. ఎందుకంటే 
ఇది మనిషి వల్ల జరిగే (చిన్నపాటి) 
పాపాలను, బట్టీ ఇనుము తుప్పును 
దూరం చేసినట్లు దూరం చేస్తుంది” 
అని చెప్పారు. (ముస్లిం, 


Sasa G5 pe be WIA 
3 | వ్‌ లం యై ఫ్ర శ! లు 
ఎడు! న Gl Us :రెడు లనూ! i 
ANE రా షం]! / = 
తనే! 04 |. 5G Yl! 
S ద హన క మట ధక వివి! 
pm తం yi! యా న్యు! వ 
సేద హవ మ sl ర 
తల el సతు 383 sy us 


Lal 6353 (కృ! cul, Tyce) 


osu lhl 


(సహీహ్‌ ముస్తింలోని బిర్ర, సిలా ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వహదీను కిరణాలు -2 


323 వ అధ్యాయం 


711 


శా! రా లాంటి! అరం rrr 


న! 


గాలిని తిట్టరాదు, గాలి వీచేటప్పుడు దుఆ చేయటం 


1729. హజ్రత్‌ అబుల్‌ ముంజిర్‌ ఉబై 
బిన్‌ కాబ్‌ (రజి) కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: 
గాలిని తిట్టకండి. మోకు భరించశక్యం 
కానిది (తుఫాను) గనక కనిపిస్తే ఈ 
విధంగా ప్రార్థించండి: “ఓ అల్లాహ్‌! 
మేము నీ నుండి ఈ పెనుగాలుల 
ప్రయోజనాన్ని, వీటిలో ఉన్న ప్రయోజ 
నాన్ని, 3 ఉద్దేశ్యంతో ఈ గాలుల్ని 
పంపటం జరిగిందో దాని ప్రయోజ 
నాన్ని కోరుకుంటున్నాము. ఈ పెను 
గాలుల వల్ల నష్టం జరగటం నుండి, 
వీటిలో ఉన్న కీడు నుండి, ఏ 
ఉద్దేశ్యంతో ఈ గాలుల్ని పంపటం 
జరిగిందో దాని కీడు నుండి నీ శరణు 
వేడుతున్నాము.” 

(తిర్మిజీ-హనన్‌ నహీవా) 


ఫ్ర! మప! స్తే ర -_ \VYQ 


ఏ5 తే ee 
సప్త స డా! 2 మక 

we Shes గ? 
= LIU 53 fe dn పడా 
రారో రతి by Ws a Siu 
స్టా (4 oe ee Ci UG 


జాల పూ త్న లేతు ghey! 


(సుననె తిర్మిజీలోని ఫితన్‌ అధ్యాయాలు) 


1730. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూహురైరా (రజి) తెలియజేశారు: 
గాలి దేవుని కారుణ్యం. అది కారుణ్యం 
తీసుకొని వస్తుంది. (అప్పుడప్పుడూ) శ్రిక్ట 


ge తో wa rus? గ. 
త! SP) x gl లాం - 1 
వ్‌ స్తా ఫు అ శ్ర Ae St pte 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 


తెస్తుంది. మోరు దాన్ని చూసినప్పుడు 
దాన్ని తిట్టకండి. దానిలోని మంచిని 
ప్రసాదించమని దేవుణ్ణి కోరండి. దాని 
కీడు నుండి శరణు వేడండి. (అబూ 
దావూద్‌ దీనిని ప్రామాణికమైన ఆధారా 
.. లతో వెలికి తీశారు.) 


(సుననె అబూదావూద్‌లోని అదబ్‌ ప్రకరణం) 


1731. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: పెనుగాలులు వీచినప్పుడు 
దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రార్థిం 
చేవారు: ఓ అల్లాహ్‌! నేను నీ నుండి 
వీటి ప్రయోజనాన్ని, వీటిలో ఉన్న 
ప్రయోజనాన్ని, ఎ ఉద్దేశ్యంతో వీటిని 
పంపటం జరిగిందో దాని ప్రయోజ 
నాన్ని కోరుకుంటున్నాను. ఈ పెను 
గాలుల వల్ల నష్టం జరగటం నుండి, 
వీటిలో ఉన్న కీడు నుండి, ఏ 
ఉద్దేశ్యంతో వీటిని పంపటం జరిగిందో 
దాని కీడు నుండి నీ శరణు వేడు 
తున్నాను. (ముస్లీం) 


712 


న 


6 పేవార్సర్త థర al ఆ అ డ్రై! 
య షి [55 లావి లు 
bil lays మే! (For dE 
seh 53 sls Us oe Ab 
రశ ర రి మ్‌ లృ. సూ 
నం. శ్‌! 
Gre dl yes LSE ప్రద. 151 
oli} ప్రీతం : తంత 
ss gE WU ఘు 0 
ప్రతులు బయ్యా! దయగల 6 
ఖల క. Gast’ gr ass 


గయా 


(సహీహ్‌ ముస్లింలోని సలాతుల్‌ ఇస్తిస్థా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1) ఇతర దైవానుగ్రహాల మాదిరిగా గాలి కూడా ఒక దైవానుగ్రహమే. మానవుని 
ఆరోగ్యానికి, ఉపాధి వనరులకు అది చాలా అవసరం. అయితే దేవుడే గనక తలచుకుంటే 
ఆయన ఆ గాలిలో సాంద్రతను, వేగాన్ని పెంచి దాన్నే వినాశకారిగా కూడా మార్చగలడు. 
కనుక దైవసన్నిధిలో దానిలోని మంచిని కోరుకొని దాని చెడుల నుండి శరణు వేడుకోవాలి. 

2) విశ్వాసి అయినవాడు తోటి మనుషుల్నే తిట్టడు. అలాంటప్పుడు నోరులేని 
జంతువుల్ని, ప్రకృతి వనరుల్ని తిట్టటం అతనికి అసలే శోభించదు. 


——==ెర్రిQ్రిపీర 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 713 ర కారా 
తుము! దాయ కో ahs LC AE 
కోడి పుంజాని తిట్టటం అవాంఛనీయం 


1732. హజ్రత్‌ జైద్‌ బిన్‌ ఖాలిద్‌ జుహనీ rai Ws tha IVT 


Age 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) వ వ! ర సళ a స్త 
ఇలా ప్రబోధించారు: కోడి స i యు wy AP WON Fade శాం వ్‌ స్తు? 
తిట్టకండి. అది నమాజ్‌కు మేల్కొలుపు 
జ 93 cast 5313 il 
తుంది”. (అబూదావూద్‌ దీనిని దృఢ 


మైన ఆధారాలతో వెలికితీశారు) 


(సుననె అబూదావూద్‌లోని అదబ్‌ (ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ రోజుల్లో లౌడ్‌ స్పీకర్ల ద్వారా అజాన్‌ (నమాజ్‌ ప్రకటన) చెబుతున్నారు. అందుకని 
కోడికూత ప్రయోజనం మనకు బోధపడటం లేదు. ఈ లౌడ్‌స్పీకర్లు కనుగొనక ముందు 
ముఅజ్జిన్‌లు చేసే అజాన్‌ ప్రకటనలు మప్టిద్‌ చుట్టుప్రక్కల ఇండ్లకు మాత్రమే వినిపించేవి. 
అలాంటప్పుడు మస్టిద్‌కు దూరంగా ఉండే ప్రజల్ని ఈ కోడికూతలే తహజ్ఞాద్‌ కోసం, ఫజ్ర్‌ 
నమాజ్‌ కోసం మేల్కొలిశే పీవి. ఈ హదీసు ద్వారా బోధపడే మరొక విషయం ఏమిటంటే 
సత్కార్యంలో ఎ విధంగా పాలుపంచుకున్నవారయినా సరే- అందరినీ గౌరవించాలి. తాము 
కూడా ప్రజల సత్కార్యాల్లో పాలుపంచుకొని దేవుని దగ్గర మంచి ప్రతిఫలం పొందటానికి 
కృషి చేయాలి. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


325వ అధ్యాయం 


714 


JE 95 తంట భంగ 


IS ee తడ 
పలానా నక్షత్రం మూలంగా 
మాకు వర్షం కురిసింది అని చెప్పరాదు 


1733. హజ్రత్‌ జైద్‌ బిన్‌ ఖాలిద్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) మాకు 
హుదైబియా ప్రాంతంలో ఫజ్ర్‌ నమాజ్‌ 
చేయించారు. వర్షం కురిసిన రాత్రి 
తర్వాత జరిగిన సంఘటన ఇది. నమాజ్‌ 
ముగిసిన తర్వాత ఆయన ప్రజలవైపు 
తిరిగి, “మో ప్రభువు, ఎమన్నాడో 
తెలుసా?” అని అడిగారు. దేవుడికి, 
దైవప్రవక్తకే బాగా తెలుసు అని 
చెప్పారు వారు. అప్పుడాయన దేవుడు 
ఇలా అన్నాడని వారికి చెప్పారు: 
తెల్లవారేటప్పటికి నా దాసుల్లో కొందరు 
నన్ను విశ్వసించారు, మరికొందరు 
తిరస్కరించారు. దైవానుగ్రహం వల్ల, 
ఆయన కారుణ్యం వల్ల మాకు వర్షం 
కురిసింది అని చెప్పినవారు నన్ను 
విశ్వసించారు, నక్షత్రాల (శక్తి)ను తిరస్క 
రించారు. దీనికి భిన్నంగా ఫలానా 
ఫలానా నక్షత్రం మూలంగా వర్షం 
కురిసిందని చెప్పినవారు నన్ను తిరస్క 
రించారు, నక్షత్రాలను విశ్వసించారు. 

(బుఖారీ-ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం - 


పే! ges WE ర య్‌ తం YY 
ఏం జకతు రేడు క ‘Jb ws 
రా ర్‌ లయ | త్రో ము రీ! 
EHS A, లయ! 
tI 96 ps 06 BE 835% Ja రడ 
సీమా! JG :0G nel’ AR "il 
Uke JG EUG తత op tes pole 
BS gp is త్తు 53 bl ja 
IS sy Uk 06 is 6% SS 
creer: వం... యో 


ny 


SEMEL ale 


హీహ్‌ ముస్తీంలోని ఈమాన్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


hy 


హదీసు కిరణాలు-2 715 CEA, 


వ 
పన్నగ 


ముఖ్యాంశాలు 


విశ్వంలో జరిగే పనులు, సంఘటనలన్నిటికీ మూల కారకుడు దేవుడు ఒక్కడే. 
బాహ్యపరంగా వాటికి ఎవైనా కారణాలుండవచ్చు. కాని అంతిమంగా ఈ పనులన్నిటికీ 
కారకుడిగా దేవుళ్ళే భావించాలి. ఈ నమ్మకంతో కొన్ని కొన్ని సందర్భాల్లో పనులు ఫలానా 
కారణాల వల్ల జరిగాయని చెప్పటంలోనూ తప్పులేదు. కాని బహుదైవారాధకులు భావించి 
నట్లు కారణాలనే కర్తలుగా భావించరాదు. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


326 వ అధ్యాయం 


716 


GEN, 


అక 


BEG IF ms Grn 
ఒక ముస్లింని “ఓయీ దైవతిరస్మారీ!' అని పిలవటం నిషిద్ధం 


1734. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మనిషి తన 
(ముస్లిం) సోదరుణ్ణి, “ఓయీ దైవ 
తిరస్కారీ!” అని అంటే రెండు విష 
యాల్లో ఎదో ఒకటి అవుతుంది. ఆ 
వ్యక్తి నిజంగానే కాఫిర్‌ అయితేసరే; లేదా 
ఆ మాట తన వైపునకే తిరిగి వస్తుంది. 

(బుఖారీ-ముస్థీం) 


Arp, 


(మయా తే! సత్ర ను లగే రం VTE 

కర. స ప ల్పయలేత 1:0 

రత రిజ్‌ a gic 16 6: త్వ 
త్యం పైట seh eis 


(సహీహ్‌ బుఖారీలోని అదబ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని ఈమాన్‌ ప్రకరణం) 


1735. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని 
హ(జత్‌ అబూ జర్‌ (రజి) తెలియ 
జేశారు: ఒక మనిషిని కాఫిర్‌ (దైవ 
తిరస్కారి) అనిగాని లేక “అదువ్వు 
ల్లాహి” (దైవవిరోధి) అనిగాని పిలిస్తే, 
అతను అలాంటివాడు కాని పక్షంలో 
ఆ మాట పిలిచినవాడి వైపునకే తిరిగి 
వస్తుంది. (బుఖారీ-ముస్తిం) 


LRP 


ఉత! (225 35 sl పం \vro 

ws 2 కటిన ఫ్రక | Is జవ టీ 
రావ్‌ ఉమ! క :06 1 iy 945 
GU le Gee le 5E స్త WU 


తో ల 
. 


Req 


(సహీహ్‌ బుఖారీలోని అదబ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని ఈమాన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


అనవసరంగా ఒక ముస్లింని దైవతిరస్కారి అనో లేక దైవవిరోధి అనో పిలవరాదని 


4 న్డ్‌ 


ఈ హదీసులో బోధించటం జరిగింది. అయితే తన్ను తాను ముస్లింగా చెప్పుకునే వాడెవడైనా 
ధర్మం లోని ప్రాథమిక విషయాల్లో దేన్నయినా తిరస్కరించినప్పుడు ఇతర ముస్లింలను 
అతని మార్గభ్రష్టత్వం నుండి కాపాడటం కోసం అతన్ని ప్రజలముందు ధర్మతిరస్కారి 
(కాఫిర్‌)గా పేర్కొనటం అవసరం. ఇది గర్హనీయం కాదు. పైగా ఇస్తాోమీయ విశ్వాసాల 
పరిరక్షణ కోసం ఇలా చేయటం చాలా అవసరం. 


https://teluguislam.net - https://telugudua.net 


హాదీను కిరణాలు -2 


327వ అధ్యాయం 


5 క్‌ లి a తో os 3 
రయి! el3 లని! రో ఆట్‌! రథం rrv 
అశ్లీలపు మాటలు పలుకరాదు, దుర్భాషలాడరాదు 


1736. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
_ కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: విశ్వాసి దెప్పి 
పొడిచేవాడు, శాపనార్థాలు పెట్టేవాడు, 
 అశ్లీలపు మాటలు మాట్లాడేవాడు, 
దుర్భాషలాడేవాడు కాడు. 

(తిర్మిజీ దీనిని వెలికితీసి హసన్‌ కోవకు 
చెందిన హదీనుగా పేర్కొన్నారు.) 


717 


307} 


మ! స్థ ప ట్రై రం 1 

భక sd ya ప్ల 40506: JG 
యాయ శయ వయం 
cere. Jus gilli టో 


ఖీ 


లా 


(సుననె తిర్మిజీలోని బిర్ర, సిలా అధ్యాయాలు) 


1737. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: ఏ వస్తువులోనయినా 
అశన్తీలం ఉంటే అది ద... లోప 
భూయిష్టంగా మారుస్తుంది. ఏ వస్తువు 
లోనయినా విడ ఉంటే అది ఆ 
వస్తువును అందంగా మలుస్తుంది. 
(తిర్మిజీ దనిని ఉల్లేభించి హసన్‌ కోవకు 
చెందిన హదీనుగా పేర్కొన్నారు.) 


డా టేపు Wry 

త Gr: dl త్వమ్‌ 06 

యస శ టంత మఘ! Eu; టయ! 
regi ఏలీ ge lel) 


(సుననె తిర్మిజీలోని బిర్ర, సిలా అధ్యాయాలు) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 718 GE, 


328 వ అధ్యాయం 


(౫వ! డో ల! స్‌ WIS LGTY 
(| వం. యాయ ఈ 6 GI 
యప పమ! ( ట్రం లోనై 
యు బప Ee Gy 
అసహజంగా మాట్లాడటం.... ఒకరిని ఉద్దేశించి మాట్లాడే 
టప్పుడు వారికి అర్థంకాని పదాలు ప్రయోగించటం, ఒత్తులు, 
పొల్తులను గురించి చాదస్తంగా వ్యవహరించటం తగదు 


1738. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) “| oy ఇ త్త! ర్‌ - గి 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం, ఈ (0 కయ. ఈగ 0G మ్ల ee! ర్‌ ee 


విధంగా ప్రవచించారు: అతిశయోక్తు రమప!) న్‌. to Wu 
లతో మరీ ఇబ్బందిపడుతూ మాట్లాడే పీ! ౩ వధు! 
వారు నాశనమవుతారు. దైవప్రవక్త ట్ర 


(సల్లం) ఈ మాట మూడుసార్లు 
అన్నారు. (ముస్లిం) 
(సహీహ్‌ ముస్లింలోని విద్యాప్రకరణం) 


ముఖ్యాంశాలు 


“ముతనత్తిఊన్‌” అంటే వెంట్రుక తోలు వలిచేవారు, అనవసరమైన వాదనలు 
చేసుకునేవారు, మేధకందని విషయాల్లో జోక్యం చేసుకునేవారు, అతిశయోక్తులు మాట్లాడే 
వారు, ఒయ్యారాలు పోతూ మాట్లాడేవారు, తమ సంభాషణా చాతుర్యాన్ని ప్రదర్శించేవారు 
అని అర్థం. ఈ హదీసు మనల్ని మాటల్లో చేతల్లో అతిశయానికి పాల్పడరాదనీ, వ్యవహారా 
లన్నిటిలోనూ సాదాసీదాగా ఉండాలని ప్రబోధిస్తోంది. 


1739. హజత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్‌ 
బిన్‌ ఆస్‌ (రజి) కథనం ప్రకారం దైవ 
(ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం 
చారు: ఆవు నెమరు వేసినట్టు తమ 


లా Ig gil మూ ప్ర - కు 

i a Oo Mss ఢా లాట! 
desl య లో ట్‌! ల్లో il 9D JG 
eal WE డ్‌ డు (te sil! 


https://teluguislam.net - https://telugudua.net 


719 


హదీసు కిరణాలు-2 వ 


నాలుకను మాటిమాటికీ తిప్పుతూ తమ 
వాక్సాతుర్యాన్ని ప్రదర్శించే వారిని 
అల్లాహ్‌ చాలా అసహ్యించుకుంటాడు. 

(అబూదావూద్‌, తిర్మిజీ-హనన్‌) 


(నుననౌ అబూదావూద్‌లోని అదబ్‌ వకరణం - 


అధ్యాయాలు) 

1740. హజత్‌ జాబిర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: మోలో నీతినడవడికల్లో 
అందరికంటే మంచివారు ప్రళయ 
దినాన నాకు అత్యంత ప్రియతము 
లుగా, నాకు అత్యంత సమీపంలో 
కూర్చొని ఉంటారు. దీనికి భిన్నంగా 
వదరుబోతులు, పగలబడి మాట్టాడే 
వారు, లొడలొడా మాట్లాడే వారు 
ప్రళయదినాన నాకు అత్యంత అయిష్టు 
లుగా, నాకు అందరికంటే దూరంలో 
ఉంటారు. 


తిర్మిజీ దీనిని వెలికితీసి హసన్‌ కోవకు 
చెందిన హదీసుగా పేర్కొన్నారు. 
ఇంతకుముందు ఉత్తమ నడవడిక అనే 
అధ్యాయంలో దీని వివరణ వచ్చింది. 


ర గ 
de ‘JU, sel 393 Hi 3135 
ఠి లా 


నుననె తిర్మిజీలోని అదబ్‌ 


నే! మ i po ప్ర WE 
౮6 శక త! రము ర్‌! Les ఏ! డ్రా 


Lis sls ఒర! సవ! రారు 
వ్‌ uy యాం! (4 సయ! ( హ్‌ 


వ్వ బిసీ 


all is El (డల! యో 
హం తక] లర్వ్వటివీ। 
య కా పలా iby gl ely, 
Sls et Gs తా 


(సుననె తిర్మిజీలోని బిర్ర, సిలా అధ్యాయాలు) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


329 న అధ్యాయం 


ఆ ప - వ: 


720 


a 


రుడు డు 


టి క HS రర ra 


నా మనసు మలినమయి పోయిందని చెప్పరాదు 


1741. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రబోధించారు: మీలో ఎవరూ 
కూడా నా మనసు మలినమయిందని 
చెప్పరాదు. దానికి బదులు నా మనసు 
బాగా లేదని చెప్పాలి. 


(బుఖారీ- ముస్తిం): 


పండితుల అభిప్రాయం ప్రకారం 
“ఖబుసనత్‌' అంటే చెడిపోయిందని 
అర్ధం. “లఖిసత్‌ అన్నా కూడా అదే 
అర్ధం వస్తుంది. కాని ఖబుసత్‌ అనే 
పదం వాడటం దైవప్రవక్త (సల్లం)కు 
ఇష్టంలేదు. 


ni $ 


గీ! sy St ప్ర _ 1౪61 
సా! హన్‌ 3౩ వలే త్ల! రై 
కలాప దవే. :ల్రవ్పు పప ఆల్‌ 
ఖ్‌ DU) J జకం 
ఓపీ పక సర్లు) యమ లమ 


ళు 
) ఆ 


ee Tan 


తో 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్లింలోని అదబ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు మాట్లాడే పద్ధతిని నేర్చిస్తున్నదనీ, మంచి పదం ఉన్నప్పుడు చెడు పదం 
వాడకూడదనే విషయాన్ని ప్రబోధిస్తోందనీ ఇమామ్‌ ఖత్తాబీ (రహ్మలై) అభిప్రాయపడ్డారు 


(ఇబ్నె అల్లాన్‌). 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 72] ర కార 
uss యమా! సయ సన అరం ౪, 
ద్రాక్ష పండ్లను 'కర్మ్‌' అని అనరాదు 
1742. హజ్రత్‌ అబూహురైరా (రజి). 4! ఢి Seg జే వ. 


కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు: ద్రాక్షపండ్లను '“కర్మ్‌ 
అని అనకండి, ఎందుకంటే కర్మ్‌ 
కేవలం ముస్లిం మాత్రమే అవగలడు. 
(బుఖారీ-ముస్లిం వాక్యాలు ముస్లింవి.) 


వేరొక ఉల్లెఖనంలో ఇలా ఉంది: నిశ్చ 
యంగా విశ్వాసి మనసు మాత్రమే కర్మ్‌ 
అవగలదు. బుఖారీ మున్సింలోని 
ఇంకొక ఉల్లేఖనంలో ప్రజలు (ద్రాక్ష 
పండ్లను) కర్మ్‌ అని అంటుంటారు. 
కాని నిజానికి విశ్వాసి హృదయం 
మాత్రమే కర్మ్‌ (దయార్దత గలది) 
అవగలదు. 


ర. “మీక | ఎక క క “౫ 
ప్రజ టపి! ప్రవ! ర్ట ప్రవ య్యా! 
వం స్టా ఆ ల న .als 
పు సం కరప! ట్రీ సు! యః 
యే సిక! రేడు ‘eles gyn 
arr J 


(సహీహ్‌ బుఖారీలోని అదబ్‌ ప్రకరణం - సహీహ్‌ మున్లింలోని పదప్రయోగ 


(ప్రకరణం, 


1743. హజ్రత్‌ వాయిల్‌ బిన్‌ హుజ్‌ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: (ద్రాక్షను) కర్మ్‌ 
అని అనకండి. ఇనబ్‌, హబ్‌లా అని 
అనండి. (ముస్లిం) 


భా రాలా ర - \VEY 
1 ఆ. తాల) 
ప! is పు న! పే నా? 
క డు యా టం యమా 
లట! oy ఓట! ఆప్త oly eb! 


(సహీవొ మున్లింలోని వదన్రయోగ ప్రకరణం) 


— Ym -— 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 722 ర కాలా 


ge రజల; తో సట GY! 
య dl ( we ఏ కు షే 
ల న్‌ క్రో లారి 
వివాహం తదితర షరీఅత్‌ పరమైన అవసరం ఉంటే తప్ప 
స్తీ సుగుణాలను ఇతర పురుషుని ముందు వివరించరాదు 
1744. హజ్రత్‌ ఇబ్నె మస్‌ ఊద్‌ (రజి) శ్వ! ర్ట గూ ట్ర ge- Et 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ ఆడ శశ! ర్వ 06 106 
విధంగా ప్రబోధించారు: ఏ స్రీ కూడా గజ 
Ur న! [1 | 1 | 
మరో స్త్రీతో శారీరక కలయిక చేయ యహ క్యు a ke 
రాదు. ' ఎందుకంటే ఆ విధంగా జ్జ 
కలయిక చేసిన ప్రీ ఆమె అందచందా 
లను గురించి తన భర్తకు కళ్ళకు 
కట్టినట్లు చెప్పగలదు. 
(బుఖారీ-ముస్థం) 


(సహీహ్‌ బుఖారీలోని నికాహ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


అరబీలో 'ముబాషరత్‌' అన్న పదం ఉపయోగించబడింది. ముబాషరత్‌ అంటే రెండు . 
శరీరాల కలయిక. ఇతరుల శరీరం చూడటాన్ని కూడా కొన్ని సందర్భాల్లో చూచాయగా 
ముబాషరత్‌ అని చెప్పటం జరుగుతుంది. పై హదీసులో ముబాషరత్‌ అనే పదానికి రెండు 
అర్జాలూ ఉన్నాయి. అంటే ఇతరుల శరీరాన్ని చూడటం, శారీరక కలయిక జరపటం. 
ఉద్దేశపూర్వకంగా గనక చేస్తే ఈ రెండూ పాపాలుగా పరిగణించబడతాయి. ఎందుకంటే ఈ 
పనుల మూలంగా స్త్రీకి తోటి స్తీ యొక్క లోవిషయాలు తెలిసివస్తాయి. ఆమె ప్రయత్నంగానో 
అప్రయత్నంగానో ఆ విషయాలు తన భర్తకు చెప్పవచ్చు. దానివల్ల అతను ఎదయినా 
పాపానికి లోనుగావచ్చు. ఫలితంగా తన సంసారంలో తనే నిప్పులు పోసుకున్నట్లవుతుంది. 
ఈ ప్రమాదాలన్నిటి నుంచి సురక్షితంగా ఉండటానికి, ముందు జాగ్రత్త కోసం ఈ పనులను 
వారించటం జరిగింది. 


—ెం్రిశ్రీ్రిఈ-——- 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 723 Salt, 


తో gl J BS EC ఆ? 


ITN PES. 


మనిషి 'ఓ అల్లాహ్‌! నీకు ఇష్టముంటే నన్ను క్షమించు” అని 
అనటం అవాంభనీయం. అలాకాకుండా పూర్తి నమ్మకంతో 
దైవాన్ని ప్రార్థించాలి 


1745. హజ్రత్‌ అబూహురైరా (రజి) స్య - రు క cel "Ee ఎ 1౪00 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ బు 0 జత రము ర మ 
విధంగా ప్రబోధించారు: మీలో ఎవరూ న్‌ రే ol బు! సమ! 
కూడా “ఓ అల్లాహ్‌! నీకు ఇష్టముంటే “గ్‌ న్‌! a a వీ వ) 
నన్ను క్షమించు, నీవు తలచుకుంటే Ne | న. ప్న న్‌ 
నన్ను కరుణించు” అని అనరాదు. లా రా ల 
అలా కాకుండా నమ్మకంగా ప్రార్థిం శ్ర un దాన్లో es 
చాలి. ఎందుకంటే ఆయన్ని బలవంత cist: “బో sb ow dl oj 
పెట్టే వాడెవడూ లేడు. 


(బుఖారీ-ముస్థిం) 


ముస్టింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది: నమ్మకంగా ప్రార్థించాలి. బాగా 
ఆసక్తిని కనబరచాలి. ఎందుకంటే 
దేవుడు తాను అడిగేవారికి ఇచ్చే వస్తువు 
ఇవ్వటం ఆయన దృష్టిలో పెద్ద 
విషయం ఎమో కాదు. 


(సహీహా బుఖారీలోని దావాత్‌ ప్రకరణం - నహీవా ముస్లింలోని జిక్ర్‌, దుఆల 
(ప్రకరణం, 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 724 Galt, 


ముఖ్యాంశాలు 

దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు నిరాశతో, అపనమ్మకంతో ప్రార్థించకూడదు. దేవుడు 
తలచుకుంటేనే ఇవ్వాలనీ కోరుకోకూడదు. అలాగాకుండా తమకు ఎంతో అవసరమున్నట్టు, 
ప్రాధేయపడుతున్నట్లు ప్రార్థించాలి. “ఇవ్వటం ఆయనకు పెద్ద విషయం కాదు' అంటే మనిషి 
కోరే అవసరాలు - అవి ధార్మికపరమైనవైనా లేక 'ప్రాపంచికమైనవైనా వాటిని తీర్చటం 
దేవునికి కష్టం కాదు అని భావం, 
1746. హ(జత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు: మీలో ఎవరైనా ప్రార్థిం UW a 1 
చేటప్పుడు దృఢచిత్తంతో ప్రార్థించాలి. HP: శ (5 mn 
“అల్లాహ్‌! నువ్వు తలచుకుంటే ఇవ్వు” ఫి yp Oe నా విం] an 
అని అనకూడదు. ఎందుకంటే యా గడ రు 
ఆయన్ని ఎవరూ బలవంతం చేయ 
లేరు. (బుఖారీ-ముస్లిం, 


us CIE తాం gah బ్ర ఎ 1౪8% 
డక 1311 ED gp J J 


(సహీహ్‌ బుఖారీలోని దావాల్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్త్లింలోని జి(క్ర్‌ దుఆల 
దకరణం) 
ముఖ్యాంశాలు 


మానవుడికి జీవితంలో అడుగడుగునా దేవుని అవసరం ఉంటుంది. కనుక మనిషి 
ఎట్టి పరిస్థితుల్లోనూ తాను దైవం పట్ల నిరపేక్షాపరుడైనట్లు, దైవం తన అవసరాలు తీర్చినా, 
తీర్చకపోయినా, తనకు కలిగే నష్టం ఎమో లేదన్నట్లు వ్యవహరించరాదు. 


[6405://061320151200.0061 - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 725 ర కారా 


333వ అధ్యాయం 
hl EG :లత మసన 2G FY 
ee 
లేత 3 
దేవుడు తలచింది, ఫలానా అతను తలచింది అని అనటం 
అవాంభనీయం 

1747. హజ్రత్‌ హుజైఫా బిన్‌ యమాన్‌ షు! ఇ పస ప్ర - 1/8 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం)  :౮౮ పో “దీ! అ ఓమ టీ! 5 
a baka దేవుడు తలిస్తే, రము నం. టి ఆ వప 
ఫలానా అతను తలిస్త అని అనకండి. శం డై జే aL EY 
అలాగాకుండా దేవుడు తలిస్తే, ఆ క్‌ 
తర్వాత ఫలానా అతను తలిస్తే అని క హాక 3 
అనండి. (అబూదావూద్‌ దీనిని దృఢ 
మైన ఆధారాలతో వెలికితీశారు.) 


(సుననె అబూదావూద్‌లోని అదబ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


మొదటి పద్ధతిని ఎందుకు వారించటం జరిగిందంటే అందులో దైవాభీష్టాన్ని, మానవా 
భీష్టాన్ని సమానంగా చేసి మాట్లాడటం జరుగుతోంది. ధర్మం రీత్యా ఆ విధంగా మాట్లాడటం 
తప్పు. దీనికి భిన్నంగా రెండో పద్ధతిలో ముందుగా దైవాభీష్టాన్ని పేర్కొని, ఆ తర్వాత ఆయన 
ఇష్టానికి లోబడే మానవుని ఇష్టం ఉందని చెప్పటం జరుగుతోంది. కనుక ఈ పద్ధతి 
సరైనదని పేర్కొనటం జరిగింది. అలాగే ఎవరైనా ఇతరులతో “మాకు దేవుడూ, మోరూ 
తప్ప వేరే దిక్కులేదు' అని అన్నారనుకోండి. ఈ వాక్యంలో అల్లాహ్‌కు మనుషులకు ఒకే 
స్థానం ఇచ్చి మాట్లాడినట్లయింది. కనుక ఈ విధంగా మాట్లాడటం అధర్మంగా పరిగణించ 
బడుతుంది. దానికి బదులు “మాకు అల్లాహ్‌, ఆ తర్వాత మోరూ తప్ప వేరే దిక్కు లేదు” 
అని అనటంలో తప్పులేదు. ఎందుకంటే మొదటి వాక్యం నుంచి వస్తున్న షిర్క్‌ వాసన 
రెండో వాక్యం నుంచి రావటం లేదు. 


— 9 Ym— 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


334 వ అధ్యాయం 


726 


ARITA 


ప్రజ య్య మప తవ! వ ప rr 
ఇషా నమాజ్‌ తర్వాత మాట్లాడుకోవటం అవాంఛనీయం 


ఇతర వేళల్లో మాట్లాడటానికి అనుమతి 
ఉన్నవాటిని చేసినా చేయకపోయినా 
ఫర్వాలేని మాటలు మాట్లాడరాదని దీని 
భావం. పోతే ఇతర వేళల్లో నిషిద్ధమైన 
లేక అవాంఛనీయమైన మాటలు ఈ 
వేళలో (అంటే ఇషా తర్వాత) మాట్లా 
డటం మరింత నిషిద్ధం, మరింత అవాం 
ఛనీయం అవుతుంది. కాని మంచి 
మాటలు, ఉదా: విద్యా విషయాలు 
చర్చించుకోవటం, పుణ్య పురుషుల 
గాధలు చెప్పుకోవటం, ఉత్తమ నడవడి 
కను ప్రస్తావించటం, అతిథితో లేక అవ 
సరంలో ఉన్న మరో వ్యక్తితో నయినా 
మాట్లాడటం అవాంఛనీయం కాదు. 
పైగా ఇది అభిలషణీయం (ముస్తహబ్‌). 
అదే విధంగా ఎదైనా అవసరం లేక 
కారణం చేత మాట్లాడటం కూడా 
_అవాంఛనీయం కాదు. నేను పేర్కొన్న 
విషయాలన్నిటికీ సహీహ్‌ హదీసుల్లో 
ఆధారాలున్నాయి. (ఇప్పుడు ఈ అధ్యా 
యానికి సంబంధించిన హదీసుల్ని 
గమనించండి.) 


1748. హజ్రత్‌ అబూ బరా (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) ఇషా 
నమాజుకు ముందు పడుకోవటాన్ని, 


x 


ర్స్‌ gl లీ! % Shall 

స్వ Li; cGy ida pe లో EE 
న. shia ( మమ! ub tly 
3 lia gp 55 en ih se ట్య 
జ తయ! ui; 53 క 
నా గాల! gee లావా! 
మే తండ! (5౮౪3 ada! 
పం హాదా db Gs పాట! బ్ర 
అత్తవే ల ced హస 6 తు 


(స స ye yi Ora 15+ 


స్‌! టా పం. యే (శ్వ 
WSUS ls 


త్‌. so అక ల స్‌ 4 
Te చ రా శు ఈ జ్‌ 
లతే క! టయ లద స్తోత 0,25 రి! 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 727 Salk, 


ఇషా తర్వాత కబుర్లు చెప్పుకోవటాన్ని ale Gis. By GIG యమ! 
అసహ్యించుకునేవారు. 
(బుఖారీ-ముసీం) 
(సహీహ్‌ బుఖారీలోని మవాఖీతున్సలాత్‌, ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని 
మసాజిద్‌ ప్రకరణం, 


* 

ముఖ్యాంశాలు 

ఇషా నమాజుకు ముందు నిద్రపోరాదని చెప్పటంలోని మర్మం ఎమిటంటే దానివల్ల 
మనిషి నిద్రమైకం చేత ఇషా నమాజుకు ఎగనామం పెట్టే ప్రమాదముంది. అందుకే ఇషా 
నమాజుకు ముందు నిద్రపోరాదని బోధించబడింది. అదే విధంగా ఇషా తర్వాత కబుర్లు 
చెప్పుకోవటాన్ని ఎందుకు వారించటం జరిగిందంటే కబుర్లలో మునిగి రాత్రి ఆలస్యంగా 
నిద్రపోతే తహజ్ఞాద్‌, ఫజ్ర్‌ నమాజులకు మెలకువ రాదు. ఆ విధంగా అనవసరంగా పాపం 
మూటగట్టుకున్నట్లవుతుంది. అందుకని ఇషా తర్వాత త్వరగా నిద్రపోవాలని ఆదేశించబడింది. 
ఇషా నమాజ్‌ తర్వాత త్వరగా నిద్రపోవటం చాలా మంచి పద్ధతి. కేవలం మాట్టాడుకోవటమే 
కాదు ధార్మికంగా ప్రయోజనం లేని పనులేవయినా సరే ఇషా తర్వాత ఇక వాటికి పుల్‌స్టాప్‌ 
పెట్టెసి త్వరగా నిద్రపోవాలి. ఇషా తర్వాత గేమ్‌లు ఆడుకోవటం, పేకాట మొదలగు వాటిలో 
నిమగ్నమవటం ధర్మం రీత్యా నష్టదాయకమైన పనులు. ఈ రోజుల్లో టీవీ, రేడియోలు 
ప్రజల కాలాన్ని ఎలా హరించివేస్తున్నాయో, సమయ పాలనకు ఎ విధంగా అంతరాయం 
కలిగిస్తున్నాయో తెలియనివారు లేరు. ఇటువంటి వృధాపనుల వల్ల పరలోక జీవితం ఎలాగూ 
నష్టపోతుంది. దాంతోపాటు ప్రాపంచిక జీవితానికి కూడా తీరని నష్టం కలుగుతుంది. కనుక 
ప్రజలు ఇటువంటి వృధాపనులను మానుకోవటానికి ఈ రోజే కంకణం కట్టుకోవాలి. 

గ్రంథకర్త ఇమామ్‌ నవవి (రహ్మలై) ఇషా తర్వాత విద్యావిషయక చర్చలు జరుపుకోవ 
టానికి షరీఅత్‌లో అనుమతి ఉందని అంటున్నారు. అది కూడా ఎంతసేపటి వరకు అంటే 
దానివల్ల ఫజ్ర్‌ నమాజు మిస్‌ కాకూడదు. నిద్రపోయి మళ్ళీ ఫజ్ర్‌ నమాజుకు మేల్కొనగలమనే 
నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే చర్చలు జరపాలి. లేకపోతే నిద్రపోవటం మంచిది. 
1749. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) "| రా je ఆ ల} VE 
కథనం: దైవప్రవక్త (సల్లం) తన జీవితపు యు! he స్తోత! రమ ర్‌ ఫ్లై 
చివరి కాలంలో (ఓ రోజు) ఇషా నమాజ్‌ లో She ae a 
చేయించారు. సలాం చేసి నమాజ్‌ య 1; నలక ను మ ware 
ముగించిన తర్వాత ఆయన (సహ జే కేక ల్‌ ఆక స మ 
చరుల్ని ఉద్దేశ్యించి)ి “ఈ రాత్రి ఎదో (5 | టు ల 3 లాం oY 
తెలుసా మోకు? ఈ రోజు భూమ్మోద ale Gis లవ! 
బ్రతికున్నవారవరూ ఈ శతాబ్దం 


https://teluguislam.net అ https://telugudua.net 


aa 


వాదీసు కిరణాలు-2 728 ర కరా 


ముగిసిన తర్వాత మిగిలుండరు” అని 


అన్నారు. (బుఖారీ-మున్లిం,) 
(సహీహ్‌ బుఖారీలోని ఇల్మ్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్లింలోని ఫజాయిలున్సహోాబా 
(ప్రకరణం, 

ముఖ్యాంశాలు 


తాను ఇషా నమాజ్‌ చేయించిన ఆ రాత్రి నుంచి వందేళ్ళ తరువాత అప్పుడు 
బ్రతికున్నవారెవరూ మిగిలుండరని ఈ హదీసులో దైవప్రవక్త (సల్లం) భవిష్యవాణి చెప్పారు. 
నిజంగా ఆయన చెప్పినట్టుగానే జరిగింది. ఆయన సహచరులందరూ హి.శ. వందేళ్ళలోపే 
చనిపోయారు. అందరికంటే చివర్లో చనిపోయిన దైవప్రవక్త స సహచరుడు అబుత్తుఫైల్‌ ఆమిర్‌ 
బిన్‌ వాయిలా (రజి). ఈయన హి. శ. 110వ సంవత్సరంలో మరణించారు. అంటే ఖచ్చితంగా 
దైవప్రవక్త (సల్లం) చెప్పిన వందేళ్ళకు అన్నమాట! ఈ హదీసు ద్వారా ఇషా నమాజ్‌ తర్వాత 
అవసరమైన మాటలు మాట్లాడుకోవచ్చని, విద్యావిషయాలు చర్చించుకోవచ్చని తెలుస్తోంది. 
1750. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం: “హై! - 
(ఒకరోజు) దైవప్రవక్త సహచరులు ర్ట de వర్తన! య! న 
ఆయన కోసం ఎదురు చూడసాగారు. క ఏడు! pw Jin hs 
దాదాపు అర్ధరాత్రి సమయంలో భయ 
ఆయన వారిదగ్గరికి వచ్చి వారికి నమాజ్‌ 402 మ యీ by Yh O06 Ges; నే 
అంటే ఇషా నమాజ్‌ చేయించారు. ఫస్టు సక! టి యే (| వే ల 
(అనస్‌ (రజి) ఇలా అంటున్నారు:) ఆ తపాల! ly) TA AR] G4 
తర్వాత ఆయన మాకు ఉపన్యాసం 
ఇస్తూ, “వినండి! కొంతమంది నమాజ్‌ 
చేసుకొని పడుకున్నారు. కాని మోరు 
మాత్రం నిరీక్షిస్తూ ఉన్నంతసేపూ 
నమాజులోనే ఉన్నారు” అని చెప్పారు. 
(బుఖార్‌) 
(సహీహ్‌ బుఖారీలోని మవాఖీతున్సలాలత్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
1) ఇషా నమాజును అర్థరాత్రి వరకు ఆలస్యంగా చేయవచ్చు. 2) ఇషా నమాజు 
సామూహికంగా చేయటం కోసం మేల్కొని ఉండవచ్చు. 3) నమాజ్‌ కోసం నిరీక్షిస్తూ 


ఉన్నంతసేపూ నమాజులోనే ఉన్నట్టు భావించటం జరుగుతుంది. దానికనుగుణంగా పుణ్యం 
కూడా లభిస్తుంది, 


ఆ ల ప్ర అ \YOe 


అజం గ్రని (్ర శ్రీ పలక 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 729 Celik, 


శ శ కీ ణా “1! తట సల 
న. be thy gil pps 0 Ye 
తో ళ్ళ తళ ws; PP 
test sie 6 అసో ఆం bb 1 
భర్త తనను పడక మీదకు పిలిచినప్పుడు షరీఅత్‌ పరమైన 
కారణమేదీ లేకపోయినప్పటికీ పడకమిదకు వెళ్ళటానికి 


భార్య నిరాకరించటం నిషిద్ధం 
1751. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మనిషి తన ,.. ,4. ",,, Ro Why 
భార్యను పడకమోదకు పిలవగా ఆమె = = 22 ౮! ha 
నిరాకరించినందుకు అతను ఆమె ఆ మా! టట టం 0 
మోద అలిగిన స్థితిలో రాత్రిగడిపితే మ్‌ స ఇక = తడు రాకు 
తెల్లవారే వరకూ దైవదూతలు ఆమెను ey) 
శపిస్తూ ఉంటారు. (బుఖారీ-ముస్థిం) 
వేరొక ఉల్పేఖనంలో “ఆమె తిరిగి (భర్త 
దగ్గరకు) వెళ్ళనంతవరకూ _ (దైవ 
దూతలు శపిస్తూ ఉంటారు)” అని 
ఉంది. 

(సహీహ్‌ బుఖారీలోని బదవుల్‌ ఖల్డ్‌ ప్రకరణం-నహీహ్‌ ముస్లింలోని నికాహ్‌ ప్రకరణం) 

ముఖ్యాంశాలు 


పడక మోదకు పిలవటమంటే రాత్రిపూట తోడుగా పడుకోవటం కోసమో లేక 
సంభోగం కోసమో పిలవటమని భావం. పగలయినా, రాత్రయినా భర్త తన లైంగిక కోర్కెలు 
తీర్చుకోవటం కోసం పడకమోదకు పిలిస్తే భార్య నిరాకరించరాదు. షరీఅత్‌ పరమైన కారణ 
మేదయినా ఉంటే అది వేరే విషయం. ఉదా: రమజాన్‌ మాసంలో ఉపవాసం ఉన్నప్పుడు, 
వ్యాధికి లోనై ఉన్నప్పుడు, లేక రుతుస్రావానికి లోనై ఉన్నప్పుడు ఆమె నిజంగా భర్త ముచ్చట 
తీర్చలేదు. ఈ విధమైన షరీఅత్‌ పరమైన కారణమేదీ లేకుండా భర్త కోరికను నిరాకరిస్తే 
మాత్రం ఆమె దైవదూతల శాపానికి అర్హురాలవుతుంది. పురుషుని దృష్టి పరస్రీల మోద 
పడకూడదన్న ఉద్దేశ్యంతోనే భార్యకు ఇంతగా తాకీదు చేయటం జరిగింది. స్తీ గనక భర్త 
కోర్కెను తీర్చకపోతే అతను పెడదారులు తొక్కే ప్రమాదముంది. 


శ్‌, త గ ఖో 
Al Cs ie ర. 

" af షర ee 
Es ip క Jb iJb « 


PUG 


https://teluguislam.net - https://telugudua.net 


ఉన్ని patel 


హదీసు కిరణాలు-2 730 ర కాలూ 


336వ అధ్యాయం 


(BAR షే! (హో ఆల్‌ క కక 
3 2 క్ట న = శ 
ట్రీ ప సం టం 


భర్త ఇంట్లో ఉన్నప్పుడు అతని అనుమతి లేకుండా 
స్తే నఫిల్‌ ఉపవాసాలు పాటించటం నిషిద్ధం 


1752. హజ్రత్‌ అబూహురైరా (రజి) జ్‌! క సని Py పడ _ 1౪01 
స న (లం! - J Yr :0G మక ఎ! d= ర Us 
విధంగా ప్రవచించారు: భర్త సమక్షంలో 
అతని అనుమతి లేకుండా స్తీ (నఫిల్‌) “సోః! మయ కస్సు ప్రజ తో poe 
ఉపవాసాలు పాటించరాదు. అలాగే “ఉం ఆయ ము Sh 11 ధో ఏ. 
అతని అనువుతి లేకుండా అతని 
ఇంట్లోకి ఇతరుల్ని అనుమతించరాదు. 
(బుఖారీ-ముస్థిం) 
(సహీహ్‌ బుఖారీలోని నికాహ్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్టింలోని జకాల్‌ ప్రకరణం) 


ముఖ్యూంశాలు 


పై హదీసులో ఉపవాసాలంటే నఫిల్‌ ఉపవాసాలని భావం. అలాగే నఫిల్‌ నమాజులు, 
ఖుర్‌ఆన్‌ పారాయణం మొదలగునవన్నీ కూడా ఈ హదీసు భావ పరిధి క్రిందికి వస్తాయి. 
వీటిని భర్త సమక్షంలో అతని అనుమతి లేనిదే పాటించరాదు. భర్తకు ఇష్టంలేని తన 
బంధువులను సయితం స్తీ ఇంట్లోకి అనుమతించరాదు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 Bi ర కారా 


ప్‌ లీడు! ర గో రుల కక! 
guy గు సాడు! గేల్‌ టీ! బా 


రుకూలో లేక సజ్ఞాలో ముఖ్రదీ ఇమామ్‌ కంటే ముందు 
తల పైకెత్తటం నిషిద్ధం 


1753. హజ్రత్‌ అబూహురైరా (రజి) “| ఢా pr శ ie ఎ 100% 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ నవమ! ఎ Gin 06 ప్రక లే! ప్న 
విధంగా ప్రవచించారు: మిలో | ర్‌! a2 ల త శ్ర (ఏ 
ఇమామ్‌ కంటే ముందు తల పెకెత్తే 

వాడికి దేవుడు తన తలను గాడిద ఈ త ఫట 3 ము sisi: 
తలగా మారుస్తాడని లేక తన రూపాన్ని టం ప్రమా ర్ణటూ బృ 
గాడిద రూపంగా మారుస్తాడని భయం 

వేయదా? (బుఖారీ-మున్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్లింలోని సలాత్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 732 రాయలకు 


భాయి 
డి! రా ర LG rr) 
య! ఆ హం 
నమాజ్‌ చేసేటప్పుడు జబ్బల మోద చేతులు పెట్టటం 
అవాంభనీయం 


1754. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ల సవల 

CC ఇచి గొ వ | | ‘JG ౭ 
నమాజులో జబ్బలమోద చేతులు ఏలు థో త ర తో గ 


7 పన | ద్ర - 1/06 


పెట్టుకోవటాన్ని వారించారు. ఇకక ద్ర 
(బుఖారీ-ముస్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని అమల్‌ ఫిన్సలాత్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లంలోని మసాజిద్‌ 
పకరణం) 
ముఖ్యాంశాలు 


జబ్బలమోద చేతులు పెట్టుకోవటం అహంకారానికి నిదర్శనం. అందుకని నమాజులో 
జబ్బల మోద చేతులు పెట్టుకోరాదని వారించటం జరిగింది. నమాజులో వీలైనంత ఎక్కువగా 
అణకువ భావాన్ని ప్రదర్శించాలి. ఒకవేళ ప్రక్కల్లో నొప్పిగా ఉంటే అలాంటప్పుడు జబ్బలమోద 
చేతులు పెట్టుకోవటంలో తప్పులేదు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 733 ర కాలూ 
పయన యి! మ 26 ఈ 
fr 3 ము! 


త 


ర FE ree స్త క. «J 
hwy Js 


బాగా ఆకలిగా ఉండి అన్నం వడ్డించి ఉన్నప్పుడు, మలమూత్ర 
విసర్ణనకు అత్యవసరంగా వెళ్ళవలసి ఉన్నప్పుడు నమాజ్‌ 
చేయటం అవాంఛభనీయం 


1755. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధి ఉహ 4 5 సమత పం _ 1/00 
స్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 5 నక = డు దత 
ఆయిషా (రజి) తెలియజేశారు: అన్నం Sas rer pubs ప స్త 
వడ్డించి ఉన్నప్పుడు, మలమూత్ర ల్ల లండ్‌! 
విసర్ణ్షనకు అత్యవసరంగా వెళ్ళవలసి 

ఉన్నప్పుడు నమాజు లేదు. (ముస్లిం, 


(సహీహ్‌ ముస్టింలోని మసాజిద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


నమాజ్‌ లేదంటే ఆ స్థితిలో మనిషి నమాజ్‌ చేయకూడదని భావం. అయితే ఈ 
ఆదేశం అన్నం వడ్డించబడి ఉండి బాగా ఆకలితో ఉన్న వారికే వర్తిస్తుంది. ఆ స్థితిలో అన్నం 
తినకుండా నమాజ్‌ చేయమంటే వారు పూర్తి ఏకాగ్రతతో ప్రశాంతంగా నమాజ్‌ చేయలేరు. 
అదే విధంగా మలమూత్ర విసర్జనకు అత్యవసరంగా వెళ్ళవలసి ఉన్నప్పుడు ముందు ఆ 
అవసరం తీర్చుకొని ఆ తర్వాత నమాజు చేయాలి. 


——D0———- 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


340వ అధ్యాయం 


734 


ఆక బయ ద్రుత లము! ధరం 1౬ 


తో 
ళ్‌ 


sal! లో AVA 


నమాజ్‌లో దృష్టి పైకెత్తి ఆకాశంవైపు చూడరాదు 


1756. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: “ఏమయింది వీరికి? 
వీరు నమాజులో దృష్టి పైకెత్తి, ఆకాశం 
వైపు చూస్తున్నారు.” ఈ మాట ఆయన 
చాలా కఠినంగా అన్నారు. చివరికి 
ఆయన, “ప్రజలు ఇలా చేయటం 
మానుకోవాలి లేదంటే వారి కళ్ళు చెదిరి 
పోతాయి అని అన్నారు. (బుఖారీ) 


న టం 
slog Ur: 3 త! తము లేళ 06 
TOON Sl Its bby 
పడ రు : నలక తుం పవ మగ 
న SEC 
gy 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


నమాజ్‌ చేసేటప్పుడు ఆకాశం వైపు చూడటం ఏకాగ్రతకు, వినమ్రతకు విరుద్ధం. 
కనుక దానిని కఠినంగా వారించటం జరిగింది. నమాజు తప్ప ఇతర వేళల్లో ఉదా: రత 
చేసేటప్పుడు, యోచన చేసేటప్పుడు ఆకాశం వైపు చూడటంలో తప్పు లేదు. పైగా కొందరు 
పండితుల అభిపాయం ప్రకారం ఇది అభిలషణీయం కూడా. 


https://teluguislam.net - https://telugudua.net 


| ea 17 
హదీసు కిరణాలు-2 735 GaN, 


341 వ అధ్యాయం 
లో కాంట! LS LU rE 
ye సోయి! 


అకారణంగా నమాజ్‌లో దిక్కులు చూడటం అవాంఛనీయం 


or 
ఠి 


1757. హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 24! ఢి; హు పదం 1౪0౪ 
కథనం: నేను దైవప్రవక్త (సల్లం) ను 

నమాజులో దిక్కులు చూడటం 
గురించి అడిగాను. దానికాయన 
సమాధానమిస్తూ, “అదొక దాడి. ఆ 
విధంగా దాడి చేసి షైతాన్‌ దాసుని 
నమాజులోని కొంతభాగాన్ని ఎత్తుకెళ్ళి 
పోతాడు” అని చెప్పారు. (బుఖారీ) 


త! న ర. య 
న క IL EG 
యత్తు! (మి రడ వడ్లు! తీ 

fl qe ప్ర dU 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దాడి చేయటం, ఎత్తుకిళ్ళటం అంటే మనిషి అప్రమత్తంగా లేనప్పుడు అతని వద్ద 
నుంచి ఏదయినా వస్తువు లాక్కెళ్ళటం అని అర్థం. మనిషి నమాజ్‌ సమయంలో ఏకాగ్రత 
లేకుండా దిక్కులు చూస్తున్నట్టయితే అతను నమాజ్‌లో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు భావం. 
షైతాన్‌ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అతని నమాజును ప్రభావరహితంగా 
మార్చివేయటానికి ప్రయత్నిస్తాడు. 
1758. హజత్‌ అనస్‌ (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) నాకు ఈ విధంగా 
ఉపదేశించారు: నమాజులో దిక్కులు 
చూడకుండా జాగ్రత్తపడు. ఎందుకంటే 
నమాజులో దిక్కులు చూడటం వినాశ 
కరం. ఒకవేళ తప్పదనుకుంటే నఫిల్‌ 


టి! 5 leg 170/4 
డే స్లో 50:0 
Gi SUN GA SUI; 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 736 రు కాలూ 


నమాజుల్లో చూడు. ఫర్డ్‌ నమాజుల్లో. గ్రకమే! ఇత ద్వ తరీక మ ఫయు। 
మాత్రం వద్దు. (తిర్మిజీ దీనిని వెలికితీసి _:౮౮ 13.4 dy 
or అటి “EE -్‌ జ్‌ తా క్‌ ళ్‌ 
హసన్‌, సవాహ్‌గా ర్కొన్నారు) న యి 
(సుననె తిర్మిజీలోని నలాత్‌ అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసుకు సంబంధించి తిర్మిజీగారి బూలాఖ్‌ ప్రతిలో కేవలం 'హదీసున్‌ హసనున్‌' 
అని మాత్రమే ఉందనీ, దాని పాదవ్యాఖ్యానంలో 'హసనున్‌ గరీబున్‌' అని ఉందని షేఖ్‌ 
అల్‌బానీ అభిప్రాయపడ్డారు. ఈ హదీసు ఆధారాల్లో బలహీనత ఉంది. అదీగాక దీని పరం 
పరలో ఒకచోట లింకు తెగింది. ఇది “జయీఫ్‌' హదీసు. కనుక తిర్మిజీగారి రెండో మాటే 
సరైనదని ఆయన అన్నారు. (అల్‌బానీ పరిశోధిత రియాజుస్సాలిహీన్‌ గ్రంథం) 


ఈ హదీసు ఆధారపరంగా ప్రామాణికం కానందున నఫిల్‌ నమాజుల్లో దిక్కులు 
చూసే అనుమతి కూడా ఉండదు. మరీ అవసరమనుకుంటే కేవలం ముఖం మాత్రం తిప్పి 
చూడవచ్చు. రొమ్ము మాత్రం ఖిబ్లాకు అభిముఖంగానే ఉండాలి. రొమ్ము గనుక తిరిగితే 
నమాజ్‌ భంగం అయిపోతుంది. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 /37 Cre 


342 వ అధ్యాయం 


సమాధులకు అభిముఖంగా నమాజ్‌ చేయరాదు 


1759. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ట్యాప్‌ తంట పిక _ 1Y08 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ డూ రత కష పు 


అబూ మర్సద్‌ కన్నాజ్‌ బిన్‌ హుసైన్‌ జ్జ 

ul Yr :J bly 
(రజి) తెలియజేశారు: సమాధులకు ము ల్లో! pe 
అభిముఖంగా నమాజ్‌ చేయకండి. pins elyy lle ils yj 
వాటి మోద కూర్చోకండి. (ముస్లిం) 


(సహీహ్‌ ముస్లింలోని జనాయెజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1) సమాధుల ముందు నిలబడి నమాజ్‌ చేయటాన్ని ఎందుకు వారించబడిందంటే 
దానివల్ల బహుదైవారాధకుల్ని అనుకరించినట్లవుతుంది. అదీగాక దైవేతరుల్ని ఆరాధించి 
నట్టవుతుంది. ఇది మనిషిని బహుదైవారాధన వైపుకు లాక్కెళుతుంది. 


2) మానవుడు గౌరవప్రదమైళ ప్రాణి. దేవుడు సాటి మానవుణ్ణి గౌరవించమని 
ఆదేశించాడు. సమాధి మోద కూర్చుంటే ఆ సమాధిలో ఉన్న వ్యక్తిని అగౌరవపరచినట్లవు 
తుంది. అందుకని పై రెండు పనులకు. దూరంగా ఉండాలి. 


https:/teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


343వ అధ్యాయం 


738 


CANE, 


Sal ఈత ల టి! ns ధిక లా 
నమాజ్‌ చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం నిషిద్ధం 


1760. హజ్రత్‌ అబుల్‌ జు హైమ్‌ అబ్బు 
ల్లాహ్‌ బిన్‌ హారిస్‌ బిన్‌ సిమ్మా అన్సారీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా ప్రవచించారు: నమాజీ 
ముందు నుండి వెళ్ళేవాడికి అది ఎంత 
ఘోరమైన పాపమో తెలిస్తే అతను 
ముందు నుంచి వెళ్ళటం కన్నా - నలభై 
వరకు - నిలబడి ఉండటం మేలని 
అనుకుంటాడు. 


ఉల్లేఖకుడు ఇలా అంటున్నాడు: 
ఆయన నలభై రోజులు అన్నారో, నలభై 
నెలలు అన్నారో, నలభై యేళ్లు అన్నారో 
నాకు గుర్తు లేదు. (బుఖారీ-ముస్లిం) 


FAS బప sl dE- WU 
‘il డ్‌ ey పడు! రా మాటా! 
న ఘః వస్త శ! ల క doe 
ధీ! ఎటు శ 5G grail త్త os కీడు! 


Cal 


Url శ శ్‌ gyi JG 
pI గళ యు. గ్గ టి క] | 
ile 


(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్టింలోని సలాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


నమాజ్‌ చేసేవాని ముందు నుంచి వెళ్ళటం చాలా పెద్ద పాపమని ఈ హదీసు 
ద్వారా బోధపడుతోంది. కనుక నమాజ్‌ చేసేవారు కూడొ తమ ముందు సుత్రాగాని, స్తంభం 
లాంటిదిగాని లేకుండా జనం నడిచే దారిలో నమాజ్‌ చేయకూడదు. దానివల్ల జనానికి 
ఇబ్బంది కలుగుతుంది. లేదా విషయం తెలియని వారెవరైనా వారి ముందు నుంచి వెళ్లిపోతూ 
ఉండవచ్చు. సుత్రా లేనప్పుడు నమాజీకు ఎంత ముందు నుంచి వెళ్ళవచ్చు అన్న ప్రశ్నకు 
మూడు మోటర్లు లేక మూడు పంక్తుల యెడం వదలి వెళ్ళవచ్చని అంచనావేయటం 
జరిగింది. అయితే జాగ్రత్త కోసం నాలుగైదు పంక్తుల ముందు నుంచి వెళ్ళటం మంచిది. 


అజ వక్రత (్రి (క్రై గ్రురననాా------- 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 739 eID 


344 వ అధ్యాయం 


డో (El post య హన ఉగ... 
సర నో en] pot య crf మళ 
య్‌ షు డి టి! 6 శం మడ! 
GE fi! 
ముఅజ్జన్‌ ఇఖామత్‌ మొదలుపెట్టిన తర్వాత ముఖ్లదీలు నఫిల్‌ 
నమాజులు చేయటం అవాంభనీయం. అది అప్పటి సున్నత్‌ 
నమాజ్‌ అయినా లేక మరే నఫిల్‌ నమాజ్‌ అయినాసరే 


1761. హ(జత్‌ అబూహురైరా (రజి) 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 

విధంగా ప్రవచించారు: నమాజ్‌ కోసం 

ఇఖామత్‌ చెప్పబడిన తర్వాత ఫర్డ్‌ 

నమాజ్‌ తప్ప మరే నమాజూ లేదు. వ; 
(ముస్థిం) 


(నహీవా ముస్లింలోని సలాతుల్‌ ముసాఫిరీన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఫర్‌ నమాజ్‌ కోసం ఇఖామత్‌ చెప్పిన తర్వాత ఇతర సున్నత్‌, నఫిల్‌ నమాజులు 
చేయరాదు. ఒకవేళ ఎవరయినా ఆ సమయంలో నమాజ్‌ చేస్తున్నట్లయితే దాన్ని వదలి 
పెట్టి ఫర్డ్‌ నమాజులో చేరిపోవాలి. సామూహిక ఫర్డ్‌ నమాజు మొదలైన తర్వాత సున్నత్‌, 
నఫిల్‌ నమాజులు చేస్తూ ఉండటం ఈ హదీసుకు విరుద్ధం. సాధారణంగా హనఫీ మస్టిదుల్లో 
ఫట్‌ నమాజు సందర్భంగా సున్నత్‌ నమాజులు చేస్తూ ఉంటారు. హనఫీలు మొదటి రకాత్‌ 
కోల్పోయే ప్రమాదం లేకపోతే ఫర్ట్‌ నమాజ్‌ మొదలయిన తర్వాత కూడా సున్నత్‌ నమాజులు 
చేసుకోవచ్చని చెప్పి ఇందులో సౌకర్యం కల్పించుకున్నారు. మొదటగా ఈ అభిప్రాయమే 
హదీసుకు విరుద్ధం. 


టీ!“ థూ Cg ఆ] ట్ర - న. 
త కీ or 


ot 1311 0G క రై po 
0! $) పము! స్‌ న్య నగ ఫు! 


———ెల్రీ శ్రీలీఈా--... 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


345 వ అధ్యాయం 


BRITA 


(3 Gr 5 ఫర _ 116 


కళ « ws తో తో 
JW లః లా పోటు టరు | 


శత కి 


3 pha సెచషు! 


జుమా నాటి పగలుని ఉపవాసాల కోసం, రాత్రిని 
నమాజుల కోసం ప్రత్యకించుకోవటం అవాంభనీయం 


1762. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు: మోరు ఇతర రాత్రు 
లకు భిన్నంగా జుమానాటి రాత్రిని 
(నఫిల్‌) నమాజుల కోసం ప్రత్యేకించు 
కోకండి. అలాగే ఇతర పగళ్ళకు 
భిన్నంగా జుమానాటి పగలును ఉప 


hl Ge పసన gl ప WW 


పు కడ న 06 శక్త ప్రవ! ప్ర 
ఏడ ను gh os be pie య! 
వ్ర] స్మ CGY 5 be plea 1 Fld (5 
ely) Core Prey (> డో సహ 


రూ 


వాసం కోసం ప్రత్యేకించుకోకండి. 
ఒకవేళ మిలో ఎవరికయినా తన 
ఆనవాయితీ ప్రకారం ఆ రోజు 
ఉపవాసం ఉండవలసి వస్తే అది వెరే 
విషయం, (ముస్లిం, 

(సహీహ్‌ ముస్తింలోని సియామ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ఒక వ్యక్తి తన ఆనవాయితీ ప్రకారం రోజు విడిచిపెట్టి రోజు ఉపవాసముంటున్నప్పుడు 
మధ్యలో జుమా రోజు వస్తే లేక ఆషూరా లేక అరఫా దినాలు జుమా రోజు వస్తే లేక 
పున్నమి దినాల్లో జుమారోజు వస్తే లేక మొక్కుబడి ఉపవాసాలు పాటిస్తున్నప్పుడు మధ్యలో 
ఏదయినా రోజు జుమా రోజయితే- ఆ రోజు ఉపవాసం పాటించటంలో ఎలాంటి తప్పులేదు. 
అయితే ప్రత్యేకంగా జుమా రోజునే ఉపవాసం పాటిస్తూ ఉండటం మాత్రం అవాంఛనీయం. 
1763. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూహురైరా (రజి) గారే తెలియ 
జేశారు: మోలో ఎవరూ కూడా ప్రత్యే 
కించి శుక్రవారం రోజు ఉపవాసం «le 
పాటించరాదు. ఒకరోజు అటోఇటో 


0 * se నా క 


క వుల ౫ ర్వవ్ల హక వరద 
cr యము Ls I మి! ఫ్య 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 741 Gale ake 


కలుపుకొని పాటించాలి. 
(బుఖారీ- ముస్థీం) 
(సహీహ్‌ బుఖారీలోని సౌమ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్థింలోని సియామ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
ఈ హదీసులో శుక్రవారం రోజు ఉపవాసం ఉండే పద్ధతి వివరించబడింది. 


శుక్రవారంతోపాటు గురు శనివారాల్లో ఏదో ఒకరోజుని కలుపుకొని రెండు రోజులు ఉపవాసం 
పాటించాలని చెప్పబడింది. 


1764. హజత్‌ ముహమ్మద్‌ బిన్‌ 
అబ్బాద్‌ కథనం: నేను జాబిర్‌ గారిని స. 1 క 
“దైవప్రవక్త (సల్లం) శుక్రవారం రోజు గో స ప సాల os 
ఉపవాసం ఉండవద్దని వారించారా?” గన వంక కహ] (5 రి పటే! 
అని అడిగాను. అందుకాయన le Gi 
“అవును అని సమాధానమిచ్చారు. 

(బుఖారీ-ముసిం) 

(సహీహ్‌ బుఖారీలోని సౌమ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని సియామ్‌ ప్రకరణం) 
1765. విశ్వాసుల మాతృమూర్తి జువై స్త్వ హజ్హరీటి! AR 553 - 1౪10 
: రియా బిన్తె హారిస్‌ (రజి.అన్‌హా) కథనం స్త య! గట! - అ 
ప్రకారం తను ఒక శుక్రవారం ఉపవాసం Mie య 2 | వ 
ఉన్నప్పుడు దైవప్రవక్త (సల్లం) ఆమె మటు శో పా! ట్లో గు ల 
వద్దకు వచ్చారు. అప్పుడాయన OG YEU ge) or రేటు 
ఆమెను, “నిన్న నువ్వు ఉపవాసం 
రేపయినా ఉపవాసం ఉండాలనుకుం 
టున్నావా?” అని అడిగారు. ఆమె 
లేదని చెప్పారు. అప్పుడాయన, “మర 
యితే ఉపవాసం విరమించుకో” అని 
చెప్పారు. (బుఖారీ) 
(సహీహ్‌ బుఖారీలోని సౌమ్‌ ప్రకరణం) 


వలం 3 tree yn \V1E 


TOUTE జా, 5 లి! 3 వ 


ముఖ్యాంశాలు 


కేవలం శుక్రవారం రోజు ఉపవాసం పాటించటం కన్నా పాటించకుండా ఉండటమే 
మేలని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


346 వ అధ్యాయం 


742 HEE Ey 7 


డు ol 3 polls Jey Maka 
CEs ss Ss Sf sy 


వినాల్‌ ఉపవాసం పాటించటం నిషిద్ధం. విసాల్‌ ఉపవాస 
మంటే రెండు లేక అంతకంటే ఎక్కువ రోజులు నిర్విరామంగా 
ఏమో తినకుండా త్రాగకుండా ఉపవాసం ఉండటం 


1766. హజ్రత్‌ అబూహురైరా మరియు 
ఆయిషా (రజి.అన్‌హా)ల కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) విసాల్‌ 
ఉపవాసం పాటించవద్దని వారించారు. 

(బుఖారీ-మున్లిం, 


పుడు పవ టీ bE - Wu 
CE IE Tes 
ale Gis Jey 


(సహీహ్‌ బుఖారీలోని సౌమ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని సియామ్‌ ప్రకరణం) 


1767. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
విసాల్‌ ఉపవాసాలు పాటించవద్దని 
వారించారు. అప్పుడు సహచరులు 
“మరి తమరు విసాల్‌ ఉపవాసాలు 
పాటిస్తారు కదా! అని సందేహపడ్డారు. 
అందుకాయన, “నేను మోలాంటివాణ్ణి 
కాను. నాకు (దైవం తరఫు నుండి ) 
తినిపించటం త్రాపించటం జరుగు 
తుంది” అని చెప్పారు. 
(బుఖారీ-ముస్తిం) 


Al గ్రరు Fe ol ల - WW 
ae యార్‌ తాళ JG gs 
gl 206 1hels Gly: వ Jey 
భం 2 నా 

ల్‌ో il; న! త (మ ప. 


Sel! LJ lia, cle 


(నసహీవా బుఖారీలోని సౌమ్‌ ప్రకరణం - నహీహ్‌ మున్లింలోని నియామ్‌ 


ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 743 GEE 


ముఖ్యాంశాలు | 

1) కొన్ని ధార్మిక విషయాల్లో దైవప్రవక్త (సఅసం)కు కొన్ని ప్రత్యేక ఆదేశాలు 
ఇవ్వబడ్డాయి. వాటిని ఆయన తప్పనిసరిగా పాటించవలసి ఉండేది. అయితే ఆయన 
అనుచర సమాజం (ఉమ్మత్‌) కోసం మాత్రం అవి తప్పనిసరి (వాజిబ్‌) కావు. విటిని 
“ఆయనగారి ప్రత్యేకతలు'గా కూడా పేర్కొనటం జరుగుతుంది. దైవప్రవక్త (స)కు మాత్రమే 
పరిమితమైన ఇటువంటి ప్రత్యేకతలను ఇతరులు అనుసరించటానికి షరీఅత్‌లో అనుమతి 
లేదు. పైగా అలా చేయటం పాపంగా పరిగణించబడుతుంది. విసాల్‌ ఉపవాసాలు కూడా 
అటువంటి ప్రత్యేకతల్లోనివే. అసలు ఎమో తినకుండా త్రాగకుండా నిరంతరంగా ప్రతిరోజూ 
ఉపవాసం పాటిస్తూ పోవటాన్ని విసాల్‌ అంటారు. అల్లాహ్‌ దైవప్రవక్త (సల్లం)కు ఓర్పు 
సహనాలకు సంబంధించి ప్రత్యేక శక్తిసామర్థ్యాలను ప్రసాదించాడు. వాటి మూలంగా ఆయన 
విసాల్‌ ఉపవాసాలు పాటించటానికి అనుమతి కలిగివుండేవారు. దీనికి భిన్నంగా సామాన్య 
మానవుల్లో వేరెవ్వరికీ అటువంటి శక్తిలేదు. కనుక ఇతరులు ఆ విధంగా నిరంతరాయ 
ఉపవాసాలు పాటించటానికి షరీఅత్‌ అనుమతించదు. 


2) “నేను మోలాంటి వాణ్ణి కాను” అంటే అర్థం నాకు ఇవ్వబడిన ప్రత్యేకశక్తి మోకు 
ఇవ్వబడలేదు అని. అంతేగాని “అసలు నేను మోలాంటి మానవుణ్ణే కాదు' అన్న అర్థం 
ఎంతమాత్రం కాదు. ఆ అర్థమే గనక తీసుకుంటే, ఆ భావం ఖుర్‌ఆన్‌లోని “ఇన్నమా అన 
బషరుమ్‌ మిస్‌లుకుమ్‌ (నేనూ మీలాంటి మానవుజ్లే) అన్న వాక్యానికి విరుద్ధం అవుతుంది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


347 వ అధ్యాయం 


జ్‌. ఈ (ర 
ఉన్న sw” 


ba 


తస న్‌ టో Ora 
PsA జాల ECF 
సమాధి మోద కూర్చోరాదు 


1768. హజ్రత్‌ అబూహురైరా (రజి) 


కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా (ప్రవచించారు: “మిలో 
ఎవరైనా నిప్పు మోద కూర్చుంటే దాని 
వల్ల అతని బట్టలు కాలిపోతాయి, ఆ 
నిప్పు ప్రభావం అతని చర్మం వరకు 
పోతుంది. కాని సమాధి మోద కూర్చో 
వటంతో పోల్చుకుంటే అదెంతో 
నయం.” 


(ముస్తిం) - 


"త ద పడి ఆ రోం 1౪1/4 
టో మీక ఎ 0325 06 06 
UE త్రయో ప్రమ య సమన! 
ats తో ప్రై టరు le ఆయ 
pelo ys le 


(సహీహ్‌ ముస్తింలోని జనాయెజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


Pat శః జీ 12 
హదీసు కిరణాలు -2 745 YEN, 


348వ అధ్యాయం 


ra EE CU TEN 


గం RES 
సమాధుల్ని పక్కాగా కట్టి వాటిమోద (గుమ్మటాల మాదిరిగా) 
కట్టడాలు నిర్మించటం తగదు 
1769. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం: cm త! శా a= ల్‌ - \V 14 


సమాధిని పక్కాగా కట్టించటాన్ని, దాని 
మోద కూర్చోవటాన్ని, దాని మోద 
కట్టడం నిర్మించటాన్ని దైవప్రవక్త (స) 
అ = భః ( రి! 
వారించారు. pe 
(ముస్లిం, 


(సహీహ్‌ ముస్తింలోని జనాయెజ్‌ ప్రకరణం) 


గా తత we fete dls os 


ముఖ్యాంశాలు 


సమాధిని పక్కాగా నిర్మించటం ఒక వృధా ప్రయాస మాత్రమే. దానివల్ల మరణించిన 
వారికి ఎలాంటి ప్రయోజనం దక్కదు. అదీగాక సమాధిని ఆ విధంగా గౌరవించటం, ఆరాధిం 
చడం మనిషిని షిర్క్‌ వైపుకు గొనిపోతుంది. సమాధుల మోద గుంబద్‌లు, గోపురాలు 
నిర్మించటం కూడా అలాంటిదే. పోతే సమాధుల మోద కూర్చోవటం వాటిలో ఉండే మనుషుల 
గౌరవానికి విరుద్ధం. కనుక పై మూడు పనులు చేయరాదని ఈ హదీసులో బోధించటం 
జరిగింది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


349 వ అధ్యాయం 


746 ర కాగా 


ల చ్‌! GU} ల LL LC _ ₹6 


బానిస తన యజమాని దగ్గరి నుంచి పారిపోవటం చాలా 
తీవ్రమైన విషయం 


1770. హజ్రత్‌ జరీర్‌ బిన్‌ అబ్బుల్లాహ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా ప్రవచించారు: తన యజ 
మాని దగ్గరినుంచి పారిపోయిన 
బానిస, ఇస్తాం ప్రమాణ పరిధి నుండి 
వైదొలగినట్లె. (ముస్లిం) 


నం. . 
11 1 య. ల య. we dl 7 ! స 


సా 


(సహీహ్‌ ముస్టింలోని ఈమాన్‌ ప్రకరణం) 


1771. హజ్రత్‌ జరీర్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ 
(రజి) గారే చేసిన వేరొక కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం 
చారు: పారిపోయిన బానిస నమాజు 
ఆమోదించబడదు. 


వేరొక ఉల్లేఖనంలో “అతను అవిశ్వా 
సానికి (కుఫ్ర్‌కు) పాల్పడినట్లే” అని 
ఉంది. (ముస్లిం, 


న్‌ హర! x “3 - YY! 
phe chy) వం. మయి! ఢీ 
రయ్‌? పం ఆం 


(సహీహ్‌ ముస్లింలోని ఈమాన్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 747 ర 


350 న అధ్యాయం 


Gp Ul ae wl ఎ శం, 
గంగ. 


దేవుడు నిర్ణయించిన శిక్షల విషయంలో సిఫారసు 
చేయటం నిషిద్ధం 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: పంపే! > పట! ర 
“వ్యభిచారిణి, వ్యభిచారి - ఈ ఇద్దరిలో ప్రతి లు కసా Fa గ్‌. LCs ¥ 
ఒక్కరికీ నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి. i i 0 
మిరు అల్లాహ్‌పై, అంతిమ దినంపై విశ్వాసం జ! ab త తలో సత్త జ! 
ఉన్నవారే అయితే, వారి మిద కనికరం చూపే LY నీ!) 
తలంపు అల్లాహ్‌ ప్రసాదించిన ధర్మ (నిర్వ 
హణ) విషయంలో మిమ్మల్ని అడ్డుకోరాదు.” 

(అన్‌నూర్‌:2) 


ముఖ్యాంశాలు 


1) పై ఆయతులో పేర్కొనబడిన శిక్ష అవివాహిత స్తీ పురుషులకు ఉద్దేశింపబడినది. 
ఎందుకంటే వివాహిత స్తీ పురుషులు వ్యభిచారం చేస్తే దానికి శిక్ష వేరుగా ఉంది. వారికి 
'రజ్మ్‌' (శిలా) శిక్ష విధించబడుతుంది. వివాహిత వ్యభిచారులకు, అవివాహిత వ్యభిచారులకు 
విధించబడే శిక్షల్లో వ్యత్యాసం ఉందన్న విషయంపై దైవప్రవక్త సహచరులు, ముస్లిం సమాజ 
పండితులు, ధర్మవేత్తలందరి మధ్య ఎకాభిప్రాయం ఉంది. 


2) శిక్షల్ని అమలు జరిపేటప్పుడు ఎటువంటి కనికరాన్ని ప్రదర్శించకూడదు. నేరం 
రుజువైన తర్వాత నేరగాళ్ళకు అల్లాహ్‌ విధించిన శిక్షను అమలు జరపటంలో కనికరం 
చూపటం విశ్వాస విరుద్దమైన చర్యగా భావించబడుతుంది. నేరగాళ్ళపై కనికరం చూపటమే 
విశ్వాస విరుద్ధమైన చర్య అయినప్పుడు అసలు ఇస్లామీయ శిక్షల్నే పాశవిక శిక్షలుగా 
ఖరారు చేసేవారి హృదయాల్లో అల్లాహ్‌ పట్ల, ఆయన ధర్మం పట్ల విశ్వాసం (ఈమాన్‌) 
లేశ మయినా ఉంటుందా?! మొతానికి తెలి? సడేమిటంటే ఈమాన్‌ (విశ్వాసం) అనేది ధర్మంపై 
నిలకడను ప్రదర్శించాలని, ఇస్టామియ విధుల నిర్వహణలో చాలా ఖచ్చితంగా ఉండాలని 
ప్రబోధిస్తోంది. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిఠణాలు-2 


1772. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: ఓసారి మఖ్‌జూమ్‌ కుటుంబా 
నికి చెందిన ఒక ప్రీ దొంగతనం 


చేసింది. (ఆమెకు హస్తఖండన శిక్ష 


విధించబడుతుంది అనటంతో) 
ఖురైషులు ఆందోళన చెందారు. 
అప్పుడు వారు పరస్పరం సంప్రతించు 
కొని, “ఈ విషయం గురించి దైవప్రవక్త 
(సల్లం)తో మాట్లాడగలవారెవరు?” అని 
అన్నారు. వారిలో కొందరు “ఉసామా 
బిన్‌ జైద్‌ తప్ప మరెవరూ ఈ విషయం 
గురించి దైవప్రవక్త్ష(సల్దం)తో మాట్లాడ 
లేరు, ఆయన దైవప్రవక్తకు ప్రియత 
ములు” అని చెప్పారు. (చివరికి 
వారంతా ఉసామాను దైవప్రవక్త దగ్గర 
సిఫారసు చేయటం కోసం ఒప్పిం 
చారు.) అలాగే ఉసామా వెళ్ళి దైవప్రవక్త 
(సల్లం)తో ఈ విషయం గురించి మాట్లా 
డారు. అందుకు దైవప్రవక్త (సల్లం) 
ఉసామాను మందలిస్తూ, “ఏమిటీ 
నువ్వు దేవుడు నిర్ణయించిన శిక్షలలో 
ఒకదాని గురించి సిఫారసు చేయటానికి 
వచ్చావా?” అని అన్నారు. 


ఆ తర్వాత లేచి ప్రజల ముందు ఉపన్య 
సిస్తూ “మోకు పూర్వం గతించిన 
జాతులను ఈ విషయమే నాశనం 
చేసింది. వారు తమలో పలుకుబడి 
గల వ్యక్తి ఎవరైనా దొంగతనం చేస్తే 
అతడ్ని శిక్షించకుండా వదలి పెట్టేవారు. 
అదే బలహీనుడెవడైనా దొంగతనం 


748 


SAE, 
dl posi ర 355 1 
ఛీ! కుక కేవ రడ nals 


TRE A Os Gaps is: (వత 
ప పదో నయ iss 5: గ 
క యమన, హోత ర ధాా 


Mose ప్రమ path మక ప! ర్చ 


మదు IR EG 


రృ తక కకక తోక 
మ్‌, ద్వా సత్ర తడక ఫీ 
వ యళ దహ రష 6 ర పతన a! 


https://teluguislam..net - https://telugudua.net 


'వాదీసు కిరణాలు-2 749 ర కాగా 


త్త” 


చేస్తే అతడ్ని శిక్షించేవారు. దైవంసాక్షి! స్ట టా. TONE 


ముహమ్మద్‌ కూతురు ఫాతిమా 
గ" రకు తు! ల fa లి 
అయినా సరే దొంగతనం చేస్తే నేనామె ల. ప '45 556 


చేతిని కూడా నరికితీరుతాను” అని sen ఏడ టం 
అన్నారు. (బుఖారీ-ముస్తిం) gle 06 141 dys ( 


వేరొక ఉల్లేఖనం ప్రకారం (ఉసామా oo 

(రజి) దాని గురించి మాట్లాడగానే) 

ఆయన మొహం రంగు మారిపోయింది. 

“నువ్వు దేవుని శిక్షలలో ఒకదాని 

గురించి సిఫారసు చేస్తున్నావా?” అని 

ఆయన మందలించారు. దానికి 

ఉసామా (రజి) “దైవప్రవక్తా! నా క్షమా 

పణ కోసం ప్రార్థించండి” అని కోరారు. 

ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం) ఆజ్ఞ 

మేరకు ఆ స్రీ చేతిని నరికి వేయటం 

జరిగింది. 
(నహీవా బుఖారీలోని అంబియా (ప్రకరణం - నహీవా ముస్టీంలోని శిక్షల 
(కరణం, 


ముఖ్యాంశాలు 


1) ఇస్లామీయ చట్టం విధించే శిక్షలు విశ్వప్రభువైన అల్లాహ్‌ చేత నిర్ణయించబడినవి. 
కనుక ఒకరి సిఫారసు మోద వాటిని మాఫీ చేయటానికి, లేదా కనీసం వాటిలో హెచ్చుతగ్గులు 
చేయటానికి కూడా మానవుల్లో ఎవరికీ అధికారం లేదు. ఆఖరికి ఇస్లామీయ రాజ్యపాలకుడైన 
ఖలీఫాకు సైతం ఈ విషయంలో ఎటువంటి సిఫారసు అధికారం లేదు. 2) అలాగే శిక్షల 
అమలు విషయంలో పేద ధనిక, ఉచ్చ నీచ, కులీన-కులహీన, స్తీ పురుష అన్న భేదభావం 
మచ్చుకైనా ఉండరాదు. చట్టం దృష్టిలో అందరూ సమానులే. నేరం చేసినవాడు ఎంత 
గొప్పవాడైనా సరే శిక్షను అమలు జరిపే విషయంలో ఎటువంటి హెచ్చుతగ్గులు, క్షమాభిక్షలు 
ఉండవు. 3) గత సమాజాల సంఘటనలను తెలుసుకొని గుణపాఠం నేర్చుకోవాలి. వారి 
వినాశానికి కారణమైన విషయాలకు దూరంగా ఉండాలి. 4) ఈ హదీసు ద్వారా హజ్రత్‌ 
ఉసామా (రజి)గారి జన్నత్యం, దైవప్రవక్త (సుతో ఆయనకు గల సాన్నిహిత్యం బోధపడు 
తున్నాయి. అయితే అటువంటి జెన్నత్యం, దైవప్రవక్త ఆస్థానంలో చనువు కూడా శిక్ష 
విషయంలో ఆయన చేసిన సిఫారసు అమోదించబడేలా చేయలేక పోయాయన్న విషయం 
గమనార్హం. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 750 Salant, 


డో తమి! లో ఖు! క్‌. 
లదు! వ్ర! పాపా ts లాటి! ప 
(ప్ప 


ళ్‌ 


ప్రజలు నడిచే దారుల్లో, నీడ ఉండే చోట, నీళ్ళు 
తీసుకుపోయే చోట్లలో, ఇతర ప్రాంతాలలో మలమూత్ర 
విసర్జ్షన చేయరాదు 


దివుఖుర్‌అన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచాడు: ల Bis యు. = 
ల ' త్వ ls దు al రం 
“ఏ తప్పూ చేయకపోయినా విశ్వాసులైన స్రీ (౮౮2౭ +. 
= pon] (టి అస్త ve hy య్‌ | 
పురుషులకు మనస్తాపం కలిగించేవారు, ఒక Jb gi 


Foe yr 


Ah [4 ల్‌్సానీ యా? త్‌ 
పెద్ద అభాండభారాన్ని, ఒక స్పష్టమైన పాప up yh 


భారాన్ని, తమ తలపై మోపుకున్నట్లే.” LoArcl Yi] 
(అహిజాబ్‌:58) 
ముఖ్యాంశాలు 


పైన పేర్కొనబడిన చోట్ల మలమూత్ర విసర్జన చేస్తే ఎవరికైనా బాధకలుగుతుంది. 
విశ్వాసులకు బాధ కలిగించటం మహాపాపం. అందుకని దానికి దూరంగా ఉండటం మంచిది. 
వేసవికాలంలో నీడకు ఎంత ప్రాముఖ్యముంటుందో, చలికాలంలో ఎండకు కూడా అంత 
ప్రాముఖ్యం ఉంటుంది. కనుక కాలాన్ని బట్టి కూడా ఈ చోట్లను దుర్వినియోగపరచటం 


పాపానికి కారణభూతమవుతుంది. 

1773. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం, షే స జ Mure 
శాపానికి కారణమయ్యే రెండు విషయా ey ss db మ 4 Js ols 
లకు దూరంగా ఉండమని ప్రబోధిం 

చారు. అది విని సహచరులు, “శాపానికి 

కారణమయ్యే ఆ రెండు విషయాలు 


ir ss as Css ios 
Wl లై పృట్రత al రం wr 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 71 oo click 


ఏవి?” అని అడిగారు. అందుకాయన, 
“ప్రజలు నడిచేదారిలో లేక వారు has వ ret 

a 6 (| + 
(కూర్చునే) నీడ చోట్లలో మలమూత్ర Poel rE Bg Bl gy 
విసర్జన చేయటం' అని చెప్పారు. 


తో భ్‌ క ren జ్‌ 3 | న్‌ు 
తోలవతేర్తరు! iJ? LEW 6 [౮ 


(ముస్లిం, 
(సహీవా ముస్టింలోని తహారత్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 752 GAIN, 
352వ అధ్యాయం 


ల Ja లో ge దార్‌ ror 
WIN Wl 


నిలిచి ఉన్న నీటిలో మూత్ర విసర్జన మొదలగు పనులు 
చేయరాదు 


Ae dl 55 ట్లు బ్ర 1/1 
యి! ట్ర OG ర! భై పక! D5 లీ! 
న 


1774. హ(జత్‌ జాబిర్‌ (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) నిలిచి ఉన్న నీటిలో 
మూత్రం పోయటాన్ని వారించారు. 
(ముస్లిం) 
సహీహ్‌ మున్లింలోని తహారత్‌ ప్రకరణం) 


బు. 


ముఖ్యాంశాలు 


చెరువులు, కుంటలు, బావులు మొదలగువాటి నీరు నిలకడగా ఉంటుంది. నదులు, 
కాలువల మాదిరిగా ఈ నీటిలో ప్రవాహం ఉండదు. కనుక నిలకడగా ఉన్న నీటిలో మల 
మూత్ర విసర్జన చేయటం వల్ల ఆ నీరు కలుషితమయిపోవటమే గాకుండా చుట్టు ప్రక్కల 
ప్రాంతాల్లో విపరీతమైన దుర్గంధం కూడా వ్యాపిస్తుంది. దానివల్ల పరిసర ప్రాంతాల ప్రజలు 
నానా ఇబ్బందులు పడతారు. ఇస్తాం ధర్మం ఇటువంటి చిన్నచిన్న విషయాలను సయితం 
ఇంత స్పష్టంగా, ఇంత గట్టిగా తాకీదు చేసి పేర్కొంటున్నదంటే దాని వెనుకగల ఉద్దేశాన్ని 
గ్రహించటం పెద్ద కష్టమేమి కాదు. సామాజిక జీవనంలో వ్యక్తి చేసే ఓ చిన్న తప్పు కూడా 
ఆ సమాజంలో జీవిస్తున్న వారందరికీ ఎన్నో తిప్పలు తెచ్చి పెట్టవచ్చు. అందుకని సహజీవన 
ధర్మాల పరిరక్షణ కోసం ఇస్తాం ధర్మం అడుగడుగునా ఇటువంటి నీతి సూత్రాలెన్నింటినో 
ప్రబోధిస్తూ ఉంటుంది. ఇస్తాం ధర్మ సమగ్రతకు ఇది ఓ మచ్చుతునక మాత్రమె! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


353 న అధ్యాయం 


ody 10 
753 SUITE గ్‌ 


ట్ర! క BS 0 ror 


సట! తలస ఆక బస పష 


ఖే థ్‌ 


తండ్రి తన పిల్లలకు కానుకలు ఇవ్వటంలో ఒకరి మోద 
మరొకరికి ప్రాధాన్యత నివ్వటం కదు 


1775. హజ్రత్‌ నోమాన్‌ బిన్‌ బషీర్‌ (రజి) 
కథనం: మా నాన్నగారు నన్ను దైవ 
ప్రవక్త (సల్లం) దగ్గరికి తీసుకెళ్ళి, “నేను 
నా ఈ కుమారునికి నా బానిస నొకణ్ణి 
కానుకగా ఇస్తున్నాను” అని అన్నారు. 


అది విని దైవప్రవక్త (సల్లం), “నీవు నీ 
పిల్లలందరికీ ఇలాంటి కానుక 
ఇచ్చావా?” అని అడిగారు. “లేదు” 


అని అన్నారు మా నాన్న. అప్పుడు 
దైవప్రవక్త (సల్లం), “మరయితే నీవు 
ఈ కానుకను కూడా వాపసు తీసుకో” 
అని చెప్పారు. 


"వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: దైవ 


ప్రవక్త (సల్లం) (మా నాన్నని) “నీవు న 
పిల్లలందరిపట్ల ఇలాగే వ్యవహరిం 
చావా?” అని అడిగారు. “లేదు అని 
చెప్పారు మా నాన్న. అందుకు దైవ 
ప్రవక్త (సల్లం) “దేవునికి భయపడండి. 
మో పల్లలందరి పట్ల సమానంగా 
ప్రవర్తించండి' అని ఆదేశించారు. ఆ 
తర్వాత మా నాన్నగారు తిరిగొచ్చి 


pan he సే ff ys hl డ్రా 
ఆ! మ ల! 0 ప్రక శ ర 
మ్ల 1 0,25 06 , Pra 
రెడ్‌ ఆటు పప మతే గత 
ధో: iss కక్ష స ర్పేద తడు «NY 
jh ch శక్త న రట రడ ఫై 
వా రత 36 అయ్‌ వన్య 
5 ol యో (కును)! జై RY 
ల 04 సప తోం Sia! dw 
lh sy 1; al య ర్లు వస్త్ర ఎ! 
గమ బీ ca తు యః లే యు; వలే 
శే ఆట Wr :06 YY :లత (011 
oy se షు! 3 ల 
yr Fs అ 


వక ధ్రో3 


wl) లోల 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 754 SINE, 
నాకిచ్చిన కానుకను తిరిగి తీసు ish :06 న. When 
కున్నారు. రథ అప త్ర సిప్‌ ఏ! 
ఇంకొక ఉల్పేఖనంలో ఇలా ఉంది: టూ సు ల] ఏఏ Ju ‘ob 
దైవప్రవక్త (సల్లం) (మా నాన్నని), 
“ఇంకా నీకెవరైనా పిల్లలు ఉన్నారో?” 
అని అడిగారు. “అవును” అని చెప్పారు 
మా నాన్న. “వాళ్ళందరికీ నువ్వు 
ఇలాంటి కానుకలు ఇచ్చావా?” అని 
అడిగారు. “లేదు. అని చెప్పారు మా 
నాన్న అది విని దైవప్రవక్త (సల్లం), 
“మరయితే ఇందుకు నన్ను సాక్షిగా 
ఉంచకు. ఎందుకంటే నేను అన్యాయా 
నికి సాక్షిగా ఉండను” అని అన్నారు. 


మరొక ఉల్లేఖనంలో “నువ్వు నన్ను 
అన్యాయానికి సాక్షిగా నిలబెట్టకు 'అని . 
ఉంది. 


వేరొక ఉల్పేఖనంలో ఇలా ఉంది; 
నువ్వు నన్ను గాకుండా ఇంకెవరినైనా 
ఇందుకు సాక్షిగా పెట్టుకో. తర్వాత 
అడిగారు, “నీ పిల్లలందరూ ని పట్ల 
మంచిగా ప్రవర్తించాలని నువ్వు కోరు = 
కోవటం లేదా?” అని. అందుకు మా. 
నాన్న, “ఎందుకు. కోరుకోను?” 
అన్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) 
“మరయితే ఈ పని చేయకు” అని 
ఉపదేశించారు. _(బుఖారీ-ముస్త్లిం) 


(సహీహ్‌ బుఖారీలోని హిబా ప్రకరణం - నహీహ్‌ ముస్లింలోని హిబాత్‌ ప్రకరణం) 


https://teluguislam..net - https://telugudua.net 


“9% ch కలీ 17 
హదీను కిరణాలు-2 755 FANE 


ముఖ్యాంశాలు 
ఈ హదీసు ద్వారా మనకు కొన్ని విషయాలు బోధపడుతున్నాయి. 


1) ఎదైనా పనికి సంబంధించి సరైన జ్ఞానం లేకపోతే పండితులను, ధర్మవేత్తలను, 
నిపుణులను సంప్రతించాలి. 2) తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో వారి మధ్య 
న్యాయాన్ని, సమానత్వాన్ని పాటించాలి. ఒకరికి ఇంకొకరి మోద ప్రాధాన్యతను ఇవ్వరాదు. 
3) ఈ హదీసు ఆధారంగా ఇస్తామోయ పండితులు ఏమంటారంటే ఎ వ్యక్తి అయినా తన 
జీవితంలో తన ఆస్తిపాస్తులను పిల్లలకు పంచిపెట్టదలిస్తే అతను కొడుకులు, కూతుళ్ళ 
మధ్య భేదభావం పాటించకుండా తను ఇవ్వదలచుకున్న ఆస్తిని అందరికీ సరిసమానంగా 
పంచాలి. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 756 Glia, 


354 వ అధ్యాయం 


యే 


త లేదు! ఎమ టో దగ rot 


తో త క ఓ! ~ గ కాగ ళ్‌ 
Ges ఆ స (6 ప డక రహ 
3 ల లీ fm (3 
& వీ 


మృతుని గురించి మూడు రోజులకు మించి సంతాపం 
ప్రకటించరాదు. అయితే స్తీ తన భర్త మరణం మోద సంతాపం 
ప్రకటించవలసిన గడువు నాలుగు నెలల పదిరోజులు 


1776. హజ్రత్‌ జైనబ్‌ బిన్తె అబూ సలమా 21 ue త త పప 10/1 

(రజి.అన్‌హా) కథనం: దైవప్రవక్త (సల్లం) న త త్రం డ్‌ 

సతీమణి హజ్రత్‌ ఉమ్మె హబీబా (రజి. ( ఆ 
అన్‌హా)గారి తండ్రి అబూ సుఫ్యాన్‌ హా జీీఢ్లో' ర్‌ క ప! ప్రై సలా 
(రజి) చనిపోయినప్పుడు నేనామె దగ్గరికి ఎ! ప్రాం 77 పతయ ful G5 
వెళ్ళాను. అప్పుడామె ఒక సుగంధ 3 hee కం ఉలి లాయి ew we 
ద్రవ్యం తెప్పించారు. అందులో పసుపు డడ జే కుడ క యు జక 
రంగు ఖలూకో లేక మరేదో సువాసన cil JU 0. తేడ % 4. is 


కలిపి ఉంది. ఆమె అందులో నుంచి a Jase Sl rad స్‌ 
కొంత సువాసన తీసి ఒక బానిసరాలికి 


పూశారు. ఆ తర్వాత ఆ చేతిని తన లో వచు ba Ses 
చెంపలకు రాసుకుంటూ,“దైవం సాక్షి! త్ర య్‌ ఆ హక ర్‌! లో! (5: al 
నాకు సువాసన అవసరం లేదు. అసలు జో, Ml gs fs fy లద అత 
విషయం ఎమిటంటే దైవాన్ని, పర pr డూ ఫు ot dsj 
లోకాన్ని విశ్వసించే ఎ స్త్రీ కూడా తన 
భర్త మరణం పట్ట తప్ప మరెవరి మృతి 
పట్ల కూడా మూడు రోజులకు మించి 
శోకాన్ని పాటించటం ధర్మ సమ్మతం 
కాదనీ, భర్త చనిపోతే మాత్రం నాలుగు 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


నెలల పదిరోజులు (శోకం పాటిస్తూ) 
తప్పకుండా ఇద్దత్‌ (గడువు) పూర్తి 
చేయాలని దైవప్రవక్త (సల్లం) వేదిక 
మోద నించొని ఆదేశించారు. (అందుకే 
నేను సువాసన | అని 
చెప్పారు. 

ఆ తర్వాత నేను జైనబ్‌ బిన్తె జహష్‌ 
(రజి.అన్‌హా) 
నప్పుడు ఆమె ఇంటికి కూడా వెళ్ళాను. 
ఆమె కూడా అలాగే సుగంధద్రవ్యం 
తెప్పించి, కాస్త ఒంటికి పూసుకొని 
“దైవం సాక్షి! నాకు సువాసన పూసు 
కోవాల్సిన అవసరం లేదు సుమా! 
దైవప్రవక్త (సల్లం) వేదిక మోద నించొని, 
“దైవాన్ని పరలోకాన్ని విశ్వసిస్తున్న ఏ 
స్రీ కూడా తన భర్త తప్ప ఇతరులు 
చనిపోతే మూడు రోజులకు మించి 
శోకం పాటించటం ధర్మసమ్మతం 
కాదని, భర్త చనిపోతే మాత్రం తప్ప 
కుండా నాలుగు నెలల పదిరోజులు 
ఇద్దత్‌ (గడువు) కాలం గడపవలసి 
ఉంటుందని చెబుతుంటే విన్నాను 
అని చెప్పారు. (బుఖారీ-ముస్థిం) 


(నహీవ్‌ా బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం - 


(ప్రకరణం, 


757 


సోదరుడు చనిపోయి. 


GAN, 


యూ Ue hl జాం లా యే ర 
గక తడమ లవ్వు OE dbs) డ్‌ 
be cil UG Al; Ul తళ జ 
వక రతం దియిడ లోడ 6 సనా 


5: iis Ba పా! ఆ dy 


Ges J ho Sf eS 113. చ 
య. గ! హు gi Is అక 
ale Gia 


నహీహ్‌ ముస్టింలోని తలాఖ్‌ 


https://teluguislam.net - https://telugudua.net 


- Adaya 10 
హదీను కిరణాలు-2 758 SEINE, 


355 వన అధ్యాయం 


పజ! 3 a1 త pr డీ gS: 
Set ప] స ahs ఆ 


పల్లెటూరివాని కోసం పట్నవాసి బేరం చేయటం, వర్తక 
బృందాలను కలుసుకోవటం, తన సోదరుడు బేరమాడిన చోట 
బేరమాడటం, తన సోదరుడు వివాహ సందేశం పంపినచోట- 
అతను అనుమతినిస్తే లేక అతను తన నిర్ణయాన్ని మానుకుంటే 
తప్ప-తాను వివాహ సందేశం పంపటం తగదు 


1777. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం: వ ల al ఖా టో. సన \VYY 
పట్నవాసి పల్లెటూరి వానికోసం బేరం ణా 


చేయటాన్ని దైవప్రవక్త (సల్లం) వారిం గ. 


als గ్రామ oa As గ 3 
చారు. అతడు తన సొంత సోదరుడైనా 
సరె; (బుఖారీ-ముస్తిం) 
...... (నహీహ్‌ బుఖారీలోని బుయూ ప్రకరణం - నహీవొ ముస్టింలోని బుయూ 
ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


మూలంలో “హాజిర్‌, “బాద్‌ అనే రెండు పదాలు ఉపయోగించబడ్డాయి. హాజిర్‌ 
అంటే పట్నవాసి అనీ, బాదీ అంటే పల్లెవాసి అనీ భావం. పై హదీసులో పట్నవాసి-పల్లెవాసుల 
మధ్య వర్తక వ్యవహారాన్ని వారించటం జరిగింది. ఎందుకంటే సాధారణంగా పట్నవాసులైన 
దళారులు పల్లెరైతులకు ఎదురేగి “మో సామ్ము మొత్తం మాకు అమ్మేయండి, మేము 
దాన్ని రిబెల్‌గా ఆ అమ్ముకుంటాం' అని చెప్పి అతి తక్కువ ధరకు వారి నుంచి సరుకు కొనేసి 
పట్నంలో ఎక్కువ ధరకు దాన్ని అమ్మి బాగా లాభాలు గడిస్తుంటారు. మార్కెట్టు సమాచారం 
తెలియని పల్గెవాసులు అమాయకంగా దళారుల చేతుల్లో మోసపోతుంటారు. దళారుల 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 759 రా కాలూ 


ఈ దోపిడీని అరికట్టటమే పై హదీసు ఉద్దేశం. కొంతమంది పండితులు ఏమంటారంటే- 
పల్ఫెవాసుల వెంట ఎంతో విలువైన నిత్యావసర వస్తువులు ఉండి వారికి మార్కెట్టు ధరలు 
తెలిసి ఉండని పక్షంలో దళారులు వారి అజ్ఞానాన్ని సొమ్ము చేసుకోవటానికి ప్రయత్నిస్తు 
న్నట్లయితే అది ముమ్మాటికీ నిషిద్ధమే. అలాగాకుండా పల్లెవాసుల బాగుకోరి వారిని దోపిడీ 
నుంచి కాపాడేందుకుగాను వారి వస్తువులను న్యాయమైన ధరలకు కొంటున్నట్లయితే 
అటువంటి వర్తకంపై షరీఅత్‌ రీత్యా కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. 


1778. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) WG 0G ie లం \VVA 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ OSA మక వ! Jas 
విధంగా ప్రబోధించారు: సరుకు ia hu 
$F es TO site 
మార్కెట్టులో దించబడనంతవరకు క్ట క్ట 
మోరు దానిని కలవకండి. 
(బుఖారీ-మున్థిం) 
(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్తింలోని బుయూ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
“మోరు దానిని కలవకండి” అంటే సరుకు తెచ్చేవారిని కలవకండి అని అర్థం. ఈ 
హదీసు భావం కూడా పై హదీసు భావం. లాంటిదే. గ్రామాల నుంచి పట్టణాలకు సరుకులు 
తీసుకువచ్చే రైతులను దళారుల దోపిడీ విధానాల నుంచి కాపాడటమే ఈ హదీసుల 
ప్రధాన ఉద్దేశం. సాధారణంగా పల్లెవాసులకు మార్కెట్టు ధరలు సరిగ్గా తెలిసి వుండవు. 
కనుక వారు నేరుగా మార్కెట్టుకు వచ్చి మార్కెట్టు ధరలను తెలుసుకోనంతవరకూ అసలు 
దళారులు వారిని కలవనేకూడదని చెప్పటం జరిగింది. “పట్నవాసి పల్లెవాసి సరుకును 
అమ్మరాదు (లేక పల్లెవాసి కోసం బేరం చేయరాదు)” అన్న హదీసు గురించి వ్యాఖ్యానిస్తూ 
హజత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (రజి) “అంటే పట్నవాసి పల్లెవాసికి దళారీగా వ్యవహరించ 
రాదు” అని చెప్పారు. ఎందుకంటే దళారులు ఆ వస్తువుల అసలు ధరలకు తమ కమిషన్‌ను 
కూడా జోడించి అతి ఎక్కువ ధరలకు వస్తువులను విక్రయించటానికి ప్రయత్నిస్తారు. ఈ 
విధానాల వల్ల వస్తువుల ధరలు మండిపోతాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నం 
టుతాయి. కనుక ఈ హదీసుల్లో పై రెండు రకాల దోపిడి విధానాలను అరికట్టడం జరిగింది. 
1) మార్కెట్టు ధరలు తెలియని రైతుల దగ్గర్నుంచి సరుకును అతి తక్కువ ధరకు కొని 
అమాయక రైతులకు ద్రోహం చేయరాదు. 2) ఇబ్బడి ముబ్బడి కమీషన్‌ల కోసం వస్తువుల 
ధరలను పెంచరాదు. ఈ రెండు ఉద్దేశాలు లేకుండా ఎవరైనా తన పల్లెటూరి మిత్రుని 
సరుకును న్యాయమైన ధరకు అమ్మితే అందులో తప్పు లేదు. అలాగే పట్నవాసులు 
ఒకరింకొకరి వస్తువుల క్రయవిక్రయాల్లో సహాయపడినందుకు న్యాయమైన రీతిలో కమిషన్‌ 
తీసుకుంటే అందులో కూడా ఎటువంటి దోషం లేదు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


1779. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు: మోరు వర్తక బృందా 
లను కలవటానికి వెళ్ళకండి. అలాగే 
ఏ పట్నవాసి కూడా పల్లెవాని తరపున 
బేరం చేయకూడదు. 
(ఇబ్నె అబ్బాస్‌ (రజి) శిష్యులైన) తావుస్‌ 
ఆయన్ని, “పట్నవాసి పల్లెవాని తరపున 
బేరం చేయకూడదంటే ఏమిటి?” అని 
అడిగారు. అందుకాయన, “అంటే 
అతనికి దళారీగా వ్యవహరించ 
కూడదు” అని చెప్పారు. 

(బుఖారీ- ముస్లిం) 


760 ధయ డ్య 


Ul G5 EE లో రం - \vy4 

WIRD హక వ] రమ 06 రత Us 
బండ బద్ద కడ 15 తధా! 
లంత oY re sys 


ale i. DELI 


(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లీంలోని బుయూ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
ఈ హదీసు భావం కూడా పె 


పై హదీసు భావమే. అంటే కారణ పల్లెవాసులకు 


మార్కెట్టు ధరలు తెలిసి ఉండవు. దీనిని సొమ్ము చేసుకొని కొందరు వారికి దళారీగా 
ఉంటామని చెప్పి బాగా డబ్బు గుంజుతారు. ఒకవేళ పల్లెవాసికి నష్టం కలిగించే ఉద్దేశ్యం 
లేకుండా అతనికి దళారీగా వ్యవహరిస్తే అందులో తప్పులేదు. ఈ రోజుల్లో దళారీ, కమిషన్‌ 
వ్యవహారాల్లో అనేక రకాలున్నాయి. వాటిలో కొన్ని థర్మన మ్ముతమై అవ. మరికొన్ని అధర్మమైనవి. 


1780. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
క్రింది పనులు చేయకూడదని చెప్పారు: 
పట్టణ వ్యక్తి గ్రామీణుని సరుకును 
తాను అమ్మించటం. కొనే ఉద్దేశ్యం 
లేకుండా (ఇతరుల్ని మోసగించటం 
కోసం) వస్తువు ధరను (పాటపాడి) 
పెంచేయటం. తన సోదరుడు బేరం 
చేస్తున్నప్పుడు అదే వస్తువు కోసం 


“షు స్థ పవత టం \VA* 
PEt JG 
eR TINT ASO 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


పోటాపోటీగా బేరం చేయటం. తన 
సోదరుడు వివాహ సందేశం పంపిన 
చోట అతనికి పోటీగా వివాహ సందేశం 
పంపటం. స్రీ తాను పెళ్ళి చేసుకో 
దలచిన పురుషునికి అతను తన 
మొదటి భార్యకు విడాకులివ్వాలని 
షరతు పెట్టటం. 


వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: 
దైవప్రవక్త (సల్లం) ఈ క్రింది పనులు 
చేయకూడదని చెప్పారు: వ్యాపార 
సరుకులు తెచ్చే బృందాలకు ఎదురేగి 
కలుసుకోవటం, పట్టణవాసి గ్రామీ 
బుని కోసం సరుకు కొనటం. స్రీ (తాను 
పెళ్ళి చేసుకోవటం కోసం) తన (ముస్లిం) 
సోదరికి విడాకులు ఇవ్వమని షరతు 
విధించటం. మనిషి తన సోదరుడు 
బేరం చేస్తున్నప్పుడు అదే వస్తువు కోసం 
పోటాపోటీగా బేరం చేయటం. (మోసం 
చేసే ఉద్దేశ్యంతో) వస్తువు ధరను 
(పాటపాడి) పెంచటం, పశువును దాని 
పొదుగులో ఎన్నో పూటల పాలు ఆపి 
ఉంచి అమ్మటం. 
(బుఖార్‌-ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీ, న 


ముఖ్యాంశాలు 


761 


Glas 


ప్త తో" ధర pots Gi Gb 
ti ol A os 28 41 0325 5 లేం 
Gb కేవ! bss ols ar) fare 
as (5 de Bes dis asi 


leis సయం ల్‌ 


హీహ్‌ ముస్తింలోని బుయా ప్రకరణం) 


మూలంలో 'లితక్‌ఫఅ మాఫీ ఇనాయిహి' అని ఉంది. ఇదో అరబీ జాతీయం. 
“ఆమె పాత్రలో ఉన్నదాన్ని క్రిందపారబోయాలన్న ఉద్దేశంతో" అని దీని అసలు అర్థం. ఇక్కడ 
ఈ వాక్యానికి “'ఒక స్తీ తన తోటి స్త్రీకి అతని భర్తచేత విడాకులు ఇప్పించి, తను ఆ 
పురుషుణ్ణి వివాహమాడటం” లేక ఆ స్తీ తన సవతి అయిన పక్షంలో “భర్త దృష్టిని, అతని 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 762 ర కారా 


షుణ్జీ వివాహమాడటం” లేక ఆ స్తీ తన సవతి అయిన పక్షంలో “భర్త దృష్టిని, అతని 
సద్వ్యవహారాన్ని తనకు మాత్రమే పరిమితం చేసుకోవటం” మొదలగు అర్థాలు వస్తాయి. 
ఈ చెడు పోకడలకు పాల్పడరాదని దైవప్రవక్త (సల్లం) గట్టిగా తాకీదు చేశారు. 

పశువుల పాదుగుల్లో పాలు ఆపి ఉంచి, ఆ పశువులు ఎక్కువ పాలిచ్చేవిగా నమ్మజూపి 
వాటిని విక్రయించటం కూడా నిషిద్ధంగానే పరిగణించబడుతుంది. సాధారణంగా ఇలా 
జరుగుతూ ఉంటుంది. ఇలా జేయటం (ద్రోహం. వ్యాపారంలో అబద్ధం చెప్పటం, ద్రోహానికి 
పాల్పడటం నిషిద్దం. దైవప్రవక్త (సఅసం) వ్యాపారంలోగాని, జీవితంలోని మరే రంగంలో 
నయినా గాని ఇటువంటి మోసపూరిత విధానాలను విపరీతంగా అసహ్యించుకునే వారు. 


1781. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రబోధించారు: ఒకరు బేరం కః 
చేస్తున్నప్పుడు అదే వస్తువు కోసం హావ, సతయ రాన 
నురొకరు పోటాపోటీగా బేరం చేయ = ఈ టీ తలస! యా మూ 
కూడదు. తన సోదరుడు వివాహ వ... 
సందేశం పంపినచోట అతను 

అనుమతినిస్తేనే తప్ప వివాహ సందేశం 

పంపరాదు. (బుఖారీ- -మున్లిం, 

వాక్యాలు మున్లింవి/ 

(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ మున్లింలోని బుయూ ప్రకరణం) 


౧ 


Pr హ్రాం పసి ol బ్ర ఎ WVAN 
డు లేళ హక్‌ శు! కం ర్‌! య 


ముఖ్యాంశాలు 
ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఏ ( ఏ స్తీతోనయినా వివాహ సంబంధం కుదుర్చుకొని ఉండగా, 
మరొకరెవరూ ఆ స్తికు లేక ఆమె ఇంటివారికి వివాహ సందేశం పంపరాదు. అలా పంపటం 
నిషిద్ధం. ఎవరైనా తెలిసి కూడా ఆ విధంగా సందేశం పంపించినట్లయితే అది పాపంగా 
పరిగణించబడుతుంది. ఒకవేళ మొదటి వ్యక్తి తన ఉద్దేశాన్ని విరమించుకున్నట్లయితే అప్పుడు 
ఆ స్త్రీకి వివాహ సందేశం పంపటంలో తప్పులేదు. అలాగే ఈ ఆజ్ఞ స్రీలకు కూడా వర్తిస్తుంది. 
అంటే ఎవరైనా సు సంబంధించి ఒక స్రీ ఉరిటివోరు వివాహ సందేశం పంపి 
ఉన్నచోటుకి ఇతర ఎ స్రీ లేక ఆమె తాలూకు బంధువులు వివాహ సందేశం పంపరాదు. 


1782. హజ్రత్‌ ఉఖ్‌బా బిన్‌ ఆమిర్‌ TRE 

(రజి)కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఆ se : ae. 
ఈ విధంగా ప్రవచించారు: విశ్వాసి బా 
విశ్వాసికి సోదరుడు. కనుక తన 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 763 రగ కలా 


సోదరుడు బేరం చేస్తున్నప్పుడు అదే 39 J షి (తారే! ఎప హికష॥ 
వస్తువు కోసం తాను పోటాపోటీగా బేరం యస, షూ య య. ల్‌ క 
చేయరాదు. అలాగే అతను వివాహ పాలి క్‌ 
సందేశం పంపినచోట- అతను తన 
నిర్ణయాన్ని వదులుకోనంతవరకూ తను 
వివాహసందేశం పంపరాదు. 
(ముస్లిం, 


హీ్‌హ్‌ ముస్థింలోని నికాహ్‌ ప్రకరణం) 


న్నా 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


356వ అధ్యాయం 


764 


న క! శః ab, 
Cad 


క” ad 


Jw iso] ర్‌ శే! పాష = ఈం 
Gs బ్రమ! పల్లే టే త లే 


షరీఅత్‌ అనుమతించే పనుల మోద తప్ప ఇతర పనుల 
మోద ధనం ఖర్చుపెట్టరాదు 


1783. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈవిధంగా ప్రవచించారు: మోరు చేసే 
మూడు పనులవల్ల దేవునికి సంతోషం 
కలుగుతుంది. మూడు పనుల వల్ల 
అసహ్యం కలుగుతుంది. అల్లాహ్‌కు 
సంతోషం కలిగించే మో పనులు; 1) 
మోరు ఆయనకు సహవర్తులుగా 
ఎవరినీ నిలబెట్టకుండా ఆయన్నే 
ఆరాధించటం. 2) మీరందరూ కలిసి 
దేవుని త్రాడును గట్టిగా పట్టుకోవటం. 
3) పరస్పరం విడిపోకుండా ఉండటం. 
ఇకపోతే అల్లాహ్‌కు అసహ్యం కలిగించే 
మో పనులు: 1) ఎలాంటి ప్రయోజనం 
లేని చర్చలు జరపటం. 2) అతిగా 
ప్రశ్నించటం. 3) ధనం వృధా చేయటం 
(ముస్లిం). దీని వివరణ ఇంతకు 
ముందు వచ్చింది. 


1784. హజ్రత్‌ ముగీరా బిన్‌ షోబా (రజి) 
లేఖకులైన వర్రాద్‌ కథనం: ముగీరా 
(రజి)గారు నా చేత ముఆవియా 
(రజి)కు రాయించిన లేఖలో ఈ 


3 తో కూ శ స్క 
al G25 కరతి ద్ర oe = WAY 


యవల వ 6 os JG 
4 క్త 53 యూ ర్‌! నో యో 
జ?! థ్‌! J మ తీ is 
లేతు క స్‌ పసు వేర 13 
స్ట tJball sts Js! హహ 


జడి (యము 6 (యేల 


జపత టా. 3153 ga ye \VAE 


స ge Ml రక మి స్వః పి! 


ర్‌! యడ! పై వ్యయ ల రాద టో 
రయ గక ఆ రేస ఫర ప్త ర్త! 


https://teluguislam.net - https://telugudua.net 


765 


ర కారా 


వాదీసు కిరణాలు -2 ఆ శ 


విధంగా రాశారు. దైవప్రవక్త (సల్లం) 
ప్రతి ఫర్ట్‌ నమాజు తర్వాత ఈ విధంగా 
పరించేవారు: అల్లాహ్‌ తప్ప వేరొక 
ఆరాధ్యుడులేడు. ఆయనకు సహ 
వర్తులు ఎవరూ లేరు. విశ్వసామ్రాజ్యం 
ఆయనదే. స్తోత్రం ఆయనకే శోభి 
స్తుంది. ఆయన ప్రతి వస్తువు మోద 
అధికారం కలవాడు. ఓ అల్లాహ్‌! నీవు 
ప్రసాదించేదాన్ని అడ్డుకునేవాడెవడూ 
లేడు. నీవు అడ్డుకున్నదాన్ని ప్రస్తా 
దించేవాడెవడూ లేడు. ఏ గొప్పవాడి 
గొప్పదనమూ నీకు వ్యతిరేకంగా అతనికి 
ప్రయోజన దాయకం కాజాలదు. 


ఇదిగాక ఆయన ఈ మాట కూడా 
రాశారు: దైవ ప్రవక్త (సల్లం) అనవసర 
మైన వాదోప వాదాలను, ధనం వృధా 
చేయటాన్ని, ఇంకా తల్లుల పట్ల 
అవిధేయత కనబరచటాన్ని, ఆడ 
పిల్లల్ని సజీవదహనం చేయటాన్ని, 
హక్కుదారునికి హక్కు చెల్లించక పోవ 
టాన్ని, వెంటపడి అడగటాన్ని వారిం 
చారు. (బుఖారీ-ముస్తీం, దీని వివరణ 
ఇంతకుముందు వచ్చింది.) 


(సహీహ్‌ బుఖారీలోని రిఖాఖ్‌ ప్రకరణం - న 


(వకరణం) 


Cys J మము dl శ wy సః rg 
¥ $3 యీ! త్వమపి త 0 
El 0; On ను! టల జే 
త హైక్‌ తతస్తు Ss; 
ప ఆట్‌ తర త! ప్రై దహ చేవ! త్య 
పవ, J పటం! 06 J 
GEN తుడు ప్రదం ప్‌? లద 
me తడు రు 9 (ఆట! Er 


హ్‌హ్‌ ముస్తింలోని అఖ్‌జియా 


https://teluguislam .net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


357 వ అధ్యాయం 


ఆప్త 


766 Ree 


ల పయ! ప El రథ roy 
yu ప ట్లు పడ స్వం , $53 
పయ యకక! టయ తో ఆటు? 


ఉద్దేశ్య్వపూర్వకంగానైనా, పరాచికానికయినా ఒక ముస్లింకు. 


ఆయుధం చూపించటం నిషిద్దం. 


అదే విధంగా నగ్న ఖడ్గం 


చేబూనటం తగదు 


1785. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మీలో ఎవరూ 
కూడా తన సోదరునివైపు ఆయుధంతో 
సైగ చేయరాదు. ఎందుకంటే బహుశా 
షైతాన్‌ దాన్ని ప్రయోగింపజేస్తే అతను 
అగ్నిగుండంలో పడిపోయే ప్రమాద 
పురది; (బుఖారీ-ముస్తిం) 


ముస్టింలోని వేరొక ఉల్లేఖనం ప్రకారం 
అబుల్‌ ఖాసిమ్‌ (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: ఎవరయితే తమ సోద 
రుని వైపు పదునైన వస్తువుతో సైగ చేసి 
చూపించారో, దైవదూతలు వారిని 
_ శపిస్తూ ఉంటారు. 


పసు కని ఇ ప్రదం 140 
ల! మవ! టన | ౦5 శక్త త ధమ ప్ర 
తట! క త yp Baus a= 
రడ ఓటి! స పడా స డై Gs 

నంత: రయ Hl) ps సల 
ర్‌ సయ్యా! Jeli కంటే 
యే 461 ఏ6 ర} pr బ్ర హు ఫడు! 
రామం  : 05. uh; 
అమరు డద మి 
న Le al) 
PG Al pial కల్లోల 
AGE శ 


(సహీహ్‌ న ఫీతన్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని బిర్‌ ప్రకరణం) 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 767 RID 


ముఖ్యాంశాలు 

అరబీలో 'సిలాహ్‌' అని ఉంది. యుద్ధాల్లో శత్రువును వధించటానికి, ఆత్మరక్షణ 
కోసం ఉపయోగించేవాటిని సిలాహ్‌గా వ్యవహరిస్తారు. ఉదా: కత్తులు, కటార్లు, తుపాకులు, 
పిస్తోళ్లు, ఫిరంగులు మొదలగునవి. హదీసులో 'హదీదహ్‌' అనే మరో పదం ప్రయోగించ 
బడింది. అంటే “పదునైనది' అని అర్థం. మొత్తానికి ఈ హదీసు భావం ఏమిటంటే ఇటువంటి 
ఆయుధాలను నిర్లక్ష్యంగా ఉపయోగించటం, ముస్టింలనుగాని లేక వేరితరుల్ని గాని 
అకారణంగా వాటితో బెదిరించటం నిషిద్ధం. ఆఖరికి పరాచికానికయినా వాటిని ఇతరుల 
మోదకు గురిపెట్టరాదు. దానివల్ల ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. పొరబాటున 
అయినా ఆ ఆయుధాలకు పనిబడితే దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. ప్రజలు 
ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 


1786. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం: 1 4! కూ gr eg ఎ WAN 

నగ్న ఖడ్గాన్ని పట్టుకొని ఉండటాన్ని హో డో పత! 0 = ye 0G 

దైవప్రవక్త (సల్లం) వారించారు. తతత. మ) acl 
(అబూదావూద్‌, తిర్మిజీ-హనన్‌) seo "లేకు తానేం 


(నసుననె అబూదావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం - నుననె తిర్మిజీలోని ఫితన్‌ 
అధ్యాయాలు) 


https://teluguislam..net - https://telugudua.net 


హాదీను కిరణాలు -2 


358 వ అధ్యాయం 


768 


ARIA tA 


లః ద్ర! 215 wl _ Y'oA 


లో తి 


ps తు S| ర! Ary oil 
FUP aw 
అజాన్‌ తర్వాత కారణమేదీ లేకుండా ఫర్ట్‌ నమాజ్‌ 


చేయకుండా మస్త్టిద్‌ నుండి బయటికి వెళ్ళిపోవటం 
అవాంభనీయం 


1787. హజత్‌ అబుషాసా కథనం: 
మేము అబూహురైరా (రజి) వెంట 
మస్టిద్‌లో కూర్చొని ఉన్నాం. ముఅజ్జిన్‌ 
అజాన్‌ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక వ్యక్తి 
మప్టిద్‌లో నుండి లేచి బయటికి నడవ 
సాగాడు. అబూహురైరా అతన్నే చూస్తూ 
ఉన్నారు. అతను బయటికి వెళ్ళి 
పోగానే ఆయన “ఇతను అబుల్‌ 
ఖాసిమ్‌ (సల్లం)కు అవిధేయత 
చూపాడు” అని అన్నారు. (ముస్లిం, 


మ్‌ 06 డే ళా పం 1/4 

క సహో లీ ైై గడ 
పకి క నడు అరక] bb ce! 
హు హల షా భక pa 


as 2 


on Fe టీ! eee Gl 


కా. 


(సహీహ్‌ ముస్లింలోని మసాజిద్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 769 Slik, 


J రయ! క్ర WS LG _ ₹04 
yA 


అకారణంగా సుగంధ ద్రవ్య కానుకను నిరాకరించటం 
ఆఅవాంభనీయం 


1788. హజ్రత్‌ అబూహురైరా (రజి) 1 55 వవ Gl పం 144 
కథనం ప్రకారర దైవప్రవక్త (అలం అం he ar SSI IO 
విధంగా ప్రవచించారు: తమకు i we tye న్‌ వేయ Ch 
ఎవరయినా. రైహాన్‌ (ఒక రకమైన టల 
సుగంధ ద్రవ్యం) కానుకగా ఇస్తే దాన్ని bg! 
నిరాకరించకూడదు. అదో బరువు లేని 
పవిత్రమైన సువాసన గల వస్తువు. 
(ముస్లిం, 
(సహీహ్‌ ముస్టింలోని అల్‌ఫాజ్‌ ప్రకరణం) 
1789. హజ్రత్‌ య క ma (రజి) CU రా a రా © VAG 
కథనం: దైవప్రవక్త (సల్లం) సుగంధ by ye న ss? 
ద్రవ్య కానుకను నిరాకరించేవారు కారు. a 
Mes) ‘ly త్తమ! 
(బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని హిబా ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 770 


360వ అధ్యాయం 


sl ట్రా అ 


వ్యాడు! రు 


WS LG 


chs “al 


hs ee 


బలాయ పం మయ ట్రవ 
యవల యీ సీ పసల 
గర్వాహంకారాలకు లోనవుతాడేమోనన్న భయముంటే 


అతన్ని అతని సమక్షంలో పొగడరాదు, ఒకవేళ అలాంటి 
భయంలేని పక్షంలో అతని సమక్షంలో పొగిడినా తప్పులేదు 


1790. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ. 


(రజి) కథనం: ఒక వ్యక్తి మరొక వ్యక్తిని 
మితిమోరి పాగడసాగాడు. దైవప్రవక్త 
(సల్లం) అది విని, “నువ్వు అతన్ని 
నాశనం చేశావు (లేక) నువ్వు అతని 
నడుం విరగ్గొట్టావు”. అని మందలిం 
చారు. (బుఖారీ-మునస్లిం, 


“ఇత్రా' అంటే పాగడ్తలో అతిశయిల్లటం 
అన్నమాట. 


(సహీవా బుఖారీలోని షహాదల్‌ ప్రకరణం -. న 


(వకరణం) 

1791. హజ్రత్‌ అబూ బక్రా (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) సమక్షంలో 
ఒక వ్యక్తి ప్రస్తావన వచ్చింది. అప్పుడు 
ఒకతను ఆ వ్యక్తిని పాగిడాడు. అది 
విని దైవప్రవక్త (సల్లం) “అయ్యో సీ 


a (౪4, 

యు, గో న ల Fa జ్‌ 

ఎ పర్లు త్‌ ae ga 
౭! 


హీవ్‌ ముస్టీంలోని జుహాట్‌ 


‘Wl 455i ఫ్‌] పపం We 
గ వం మా యా యు లో యు 
పక డానీ! లయ dae Jos యో 


న ల్‌ 


As (వాట ల్‌ ON ఉష] 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


పాడుగాను! నీవు పొగడ్తలతో నీ 
మిత్రుని మెడ నరికేశావు” అన్నారు. 
ఆయన (సల్లం) ఈ మాట అనేకసార్లు 
అన్నారు. తర్వాత ఇలా ఉపదేశించారు: 
(చూడండి!) మీలో ఎవరికయినా మో 
సోదరుణ్ణి పాగడటం అవసరం 
అనిపిస్తే ఈ విధంగా అనాలి: “నేనతన్ని 
గురించి ఆ విధంగా, ఈ విధంగా అను 
కుంటున్నాను. తనూ ఒకవేళ అలాగే 
అను కుంటూ ఉన్నట్లయితే, అతని 
లెక్క తీసుకునే వాడైతే అల్లాహయే. 
అల్లాహ్‌ ముందు ఎవరూ తమను 
పవిత్రులుగా ప్రకటించుకోరాదు.” 


(సహీహ్‌ బుఖారీలోని షహోదత్‌ ప్రకరణం - 


(ప్రకరణం, 


1792. హజ్రత్‌ హమ్మామ్‌ బిన్‌ హారిస్‌ 
మిఖ్‌దాద్‌ (రజి) నుండి చేసిన కథనం: 
ఒకతను ఉస్మాన్‌ (రజి) ముందు 
ముఖస్తుతి చేయసాగాడు. అది చూసి 
మిఖ్‌దాద్‌ (రజి) ఉద్దేశ్యపూర్వకంగా 


మోకాళ్ళ మోద కూర్చొని ముఖస్తుతి, 


చేస్తున్నవాడి నోట్లో కంకర రాళ్ళు 
వేయసాగారు. అది చూసి ఉస్మాన్‌ 


(రజి) (ఆశ్చర్యపోయి) “ఏమిటీ మిరు - 


చేస్తుంది?” అని అడిగారు. అందు 
కాయన సమాధానమిస్తూ, “మోరు 
ముఖస్తుతి చేసే వారిని చూస్తో వారి 


771 


GEN, 


పయ న bo బరు! రత bp Diy 


ss రత dy Sy 1S లవ! కు 


5 si OD we # A ఖే వే = 
ఖీ జంప 
తేలి Gis యా! 


నహీహ్‌ మున్లీంలోని జుహవాట్‌ 


త్రయ! ధరర ప్ర WAY 

Fe 94s ME ss shh os 
క మ! 63 పమ బప 
యన (క్‌ Je మా వ! 
రియ బి రడ పర్లు! 473 ఢీ 
లేళ మ్ల వ! 9325 ర్‌! OG le 


He) తో! Poet en) hs 3 [క 


och SIG ONE 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


మొహం మోద మన్నుపోయండి అని 
దైవప్రవక్త (సల్లం) ప్రబోధించారు” అని 
చెప్పారు (ముస్లిం). 


772 


శాక శ (ళం 
క. కళలో 


ఆస్తుల 


(సహీహ్‌ ముస్థింలోని జువ్‌ద్‌ ప్రకరణం) 


గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) ' 


ఇలా అంటున్నారు: పై హదీసులన్నీ 
కూడా ముఖస్తుతి చేయకూడదని 
తాకీదు చేస్తున్నాయి. -అయితే 
ముఖస్తుతి చేయవచ్చని చెపే ప్పె ప్రామా 
ణికమైన హదీసులు కూడా ఎన్నో 
పండితుల అభిప్రాయం ప్రకారం ఈ 
రెండు రకాల హదీసులు సమరసం 
చెందే విధానం ఎలాగుంటుందటే- 
ముఖస్తుతి చేయబడే వ్యక్తి పరిపూర్ణ 
విశ్వాసం, నమ్మకం కలిగి ఉండి, 
హృదయ సాధన చేయగలవాడై, 
పరిపూర్ణ అవలోకనం కలిగి ఉండటం 
మూలంగా ముఖస్తుతి వల్ల పరీక్షకు 
లోనయ్యే లేక అతని మనసు మోసానికి 
గురయ్యే ప్రమాదం లేకుంటే- అసలు 
అతని మనను సంతోషించేది 
కాకపోయినట్లయితే - అలాంటప్పుడు 
ముఖస్తుతి చేయటం హరామ్‌ (నిషిద్ధం) 
కాదు, మక్రూహ్‌ (అవాంఛనీయం) 
కూడా కాదు. ఒకవేళ పైన పేర్కొనబడిన 
వాటిల్లో ఎదయినా ఒకటి జరుగు 
తుందన్న_ భయముంటే అలాంట 


డో డు! sig 


హ్‌ థ యు Uy జో pee ఆటే! 


యి! 06 ప్‌ 


య! డబ్‌! 


అ 56 5] :రట్తో రీ! el ప్రన్ల 


ఫట ప er ue dus ote 


థల త శీ టీ 3 గ a SA ల 
us ny Coy UU Bg 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


ప్పుడు ముఖస్తుతి చేయక పోవడం 
మంచిది. విటి గురించి వచ్చిన హదీసు 
లపై ఈ వివరాల కనుగుణంగానే 
భాష్యం చెప్పటం జరిగింది. ముఖస్తుతి 
చేయవచ్చని చెప్పే హదీసుల్లో ఒకటి 
ఎమిటంటే అందులో దైవప్రవక్త (సల్లం) 
అబూబక్ర్‌ (రజి)తో, “మోరు కూడా 
వారిలోనివారేనని నా అభిప్రాయం” 
అని అన్నారు. అంటే స్వర్గంలోకి ప్రవే 
శించేటప్పుడు స్వర్గపు అన్ని ద్వారాల 
నుండి మిరు స్వాగతించబడతారని 
నేను భావిస్తున్నాను (అన్నది దైవప్రవక్త 
గారి ప్రవచన ఉద్దేశం). 

వేరొక ఉల్లేఖనంలో దైవప్రవక్త (సల్లం) 
అబూబక్ర్‌ (రజి)తో, “మిరు అలాంటి 
వారు కారు అని అన్నారు. అంటే 
అహంకారంతో తమ లుంగీని గిలకల 
క్రిందికి వేలాడదీసేవారి లాంటి వారు 
కారని దాని అర్థం. (మరొక సంద 
ర్భంలో) దైవప్రవక్త (సల్లం) ఉమర్‌ 
(రజి)తో “మిరు ఒక దారిలో నడుస్తుం 
డగా షైతాన్‌ చూస్తే వాడు ఆ దారిని 
వదలిపెట్టి మరోదారిన వెళ్ళిపోతాడు” 
అని అన్నారు. 

ముఖస్తుతి చేయవచ్చని చెప్పే 
హదీసులు చాలా ఉన్నాయి. వాటిలో 
కొన్నింటిని నేను “కితాబుల్‌ అజ్‌కార్‌' 


లో పేర్కొన్నాను. 


GAIN, 


సం యత స తమను యు 
యయ EN 
ష్‌ 3 థో pear స్ట్‌ ల! 


ag A 


Y= Jail in cs CTD 
pes ws య డో ప్న! డుం! 


తలి తపు చరం 
కనా సీక్‌ రి! య as 
మ! ఆ రా bse tad 
డు pt ONS ఆం mere 
వ రీ! i Ed వట్ట లకు 
bl గ్ర 5 3) స్తో త్ర ఏరు సప! 
స గగ [వా died పట as 
ఆ యుద తమి 3 ఆ Us 
కషి దక ష్య తత జరి! 

CEST జార త Urb 


idl ఆ 


—= 9 ఫ్రీ 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 774 ర కాలూ 


ణు 
న్‌ ఈ బ్ర! మ్‌ 2G 
మయ స్వీ 113 కర్త! Gs త్రై 
PATE 


ఒక నగరంలో అంటువ్యాధి ప్రబలినప్పుడు అక్కణ్ణుంచి 
పారిపోవటం, బయటివారు ఆ నగరంలోకి ప్రవేశించటం 
అవాంభనీయం 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: AAs Gs als UG 
“మోరు ఎక్కడున్నా సరే మృత్యువు మోకు అః a3 స తే ఈ 


వచ్చి తీరుతుంది. ఎంతటి దృఢమైన భవనా 3కు (| “రో 
లలో ఉన్నాసరే.” (నిసా: 78) 4 షష! J si pe $5 


“చేతులారా మిమ్మల్ని మిరు వినాశం పాలు 80 ss) 
చేసుకోకండి.” . (బఖర: 195) 
ముఖ్యాంశాలు 


గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) ఈ అధ్యాయం క్రింద రెండు ఖుర్‌ఆన్‌ ఆయతులను 
పేర్కొన్నారు. మొదటి ఆయతు ద్యారా ఆయన అంటువ్యాధి ప్రబలిన నగరం వదలి పారిపోవటం 
నిషిద్ధం అన్న విషయాన్ని నిరూపించదలిచారు. మనిషి పారిపోయి ఎక్కడికి వెళ్తాడు? తన 
అదృష్టంలో మృత్యువు రాసిపెట్టి ఉన్నట్లయితే అతను ఎక్కడ ఉన్నా మృత్యువు తప్పకుండా 
వచ్చి అతన్ని కబళిస్తుంది. పైగా అలా పారిపోవటం మూలంగా ఆ అంటువ్యాధికి కారణమయ్యే 
క్రీములు ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదముంటుంది. అందుకే దైవప్రవక్త (స) 
అంటువ్యాధి ప్రబలిన ప్రాంతాలను వదలి వెళ్ళరాదని తాకీదు చేశారు. 


ఇకపోతే గ్రంథకర్త రెండవ ఆయతును ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని 
మర్మం ఎమిటంటే ఎదయినా నగరంలో అంటువ్యాధి ప్రబలి ఉన్నప్పుడు బయటివారు 
అటువంటి నగరాల్లోకి ప్రవేశించి చేజేతులా తమ వినాశాన్ని కొనితెచ్చుకోరాదు. ఇమామ్‌ నవవి 
(రహ్మలై) రెండవ ఆయతు ద్వారా ఈ విషయమే నిరూపించ దలిచారు. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


1793. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం: హజత్‌ ఉమర్‌ (రజి) 
సిరియాకు బయలుదేరి వెళ్ళారు. 
ఆయన సర్గ్‌ ప్రాంతంలో ఉన్నప్పుడు 
సిరియా నగరాల అధిపతులు - అంటే 
అబూ ఉబైదా బిన్‌ జర్రాహ, తన సహ 
చరులతో వచ్చి ఆయన్ని కలుసుకొని, 
“సిరియాలో అంటువ్యాధి ప్రబలి 
ఉంద”ని ఆయనకు తెలియజేశారు. 
అప్పుడు ఉమర్‌(రజి) తన వద్దకు, తొలి 
ముహాజిర్లను పిలుచుకురమ్మని నన్ను 
పురమాయించారు. నేనెళ్ళి వారిని 
పిలుచుకువచ్చాను. ఆయన వారికి 
సిరియాలో. అంటువ్యాధి వ్యాపించి 
ఉందన్న విషయం తెలియజేసి వారి 
సలహా కోరారు. 


వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం 
చేశారు. కొందరు మాట్లాడుతూ, 
“మోరు ఒక పని మోద బయలుదేరి 
వచ్చారు. ఆ పని పూర్తి కాకుండా తిరిగి 
వెళ్ళటం బాగుండదని మా అభి 
ప్రాయం” అని అన్నారు. మరికొందరు 
“మో వెంట మిగతా జనం దైవప్రవక్త 
సహచరులు తక్కువమంది ఉన్నారు. 
కనుక వారిని కూడా అంటువ్యాధి 
వ్యాపించిన ప్రాంతానికి తీసుకెళ్ళటం 
సరికాదు” అని అన్నారు. వారి అభిప్రా 
యాలు విన్న తర్వాత ఆయన వారితో, 
“ఇక మోరు వెళ్ళండి” అన్నారు. 


775 


GAN, 


il హార లాక్‌ రా! రాం War 

SEE 
బి; ట్రూ పత 13] య్‌ (యి ౮! లా 
ak రక TR ఖే! పనీ! ప pe 
యతో లే యో 


pe: pe gw: ots ప! ల యే 
( 5 ( SI yew] ఢా 
ర et Er) శ్‌? ls 5 at 
rege రడ నం! gL 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


ఆ తర్వాత అన్సారులను పిలవమని 
పురమాయించారు. నేను వారిని 
పిలుచుకొచ్చాను. ఆయన వారిని 
సలహా ఇవ్వమని అడిగారు. వారు 
కూడా ముహాజిర్ల విధానాన్నే అనుస 
రించారు. (అంటే వారిలాగే భేదాభి 
ప్రాయం వ్యక్తం చేశారు.) వారి అభిప్రా 
యాలు విన్న తర్వాత ఆయన వారితో, 
“ఇక మిరు వెళ్ళండి” అన్నారు. ఆ 
తర్వాత ఆయన మక్కా విజయం 
సందర్భంగా (మదీనాకు) వలసవెళ్ళిన 
ఖురైషు పెద్దల్లో ఇక్కడున్నవారిని 
పిలవండి అన్నారు. నేను వారిని 
పిలుచుకొచ్చాను. వారిలో ఎ ఇద్దరూ 
భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచలేదు. 
“ప్రజలను అంటువ్యాధి వ్యాపిస్తున్న 
ప్రాంతానికి తీసుకువెళ్ళటం మంచిది 
కాదు. అందుకని వారిని తీసుకొని 
తిరిగివెళ్ళిపోవటం మంచిదని మా 
అభిప్రాయం” అన్నారు వారంతా. 
అంతా విన్న తర్వాత ఉమర్‌ (రజి) 
ప్రజల ముందు “నేను రేపు ఉదయం 
(మదీనాకు) తిరిగి వెళ్తున్నాను. కనుక 
మోరు కూడా రేపుదయం బయలు 
దేరటానికి సిద్ధంగా ఉండండి” అని 
ప్రకటన చేయించారు. 


అప్పుడు ఉఊబైదా బిన్‌ జర్రాహ్‌ (రజి) 
“దేవుడు రాసిపెట్టిన అదృష్టం నుంచి 
పారిపోతున్నారా!” అని అడిగారు. 


776 


GAN, 
లే. తలే తలే శ ల్ల 
Gael; wg: pal 
ole టైన్‌ ఏ ఆక శక్తత 5 
JE Far Wea 
ast YC Lal ట్ర జ 
Prey bt! Jt 
రర Slips: రెడు సతర 
ప్రయో యయ ప్రమద లత ప్రై GE 
WUE య ile 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ఆ మాటకు ఉమర్‌ (రజి) ఇలా 
బదులు చెప్పారు: ఈ మాట మరొకరి 
నోట వెలువడి ఉంటే బాగుండు 
(ఎందు కంటే ఆయనతో విభేదించటం 
ఉమర్‌ (రజి)కు ఇష్టంలేదు) అవు 
నండి, మేము దేవుని అదృష్టం నుండి 
దేవుని అదృష్టం వైపుకే పారిపోతున్నాం. 
మో దగ్గర కొన్ని ఒంటెలు ఉండి, 
మోరు వాటిని, ఒక వైపు పచ్చటి చెట్లు 
చేమలు, మరోవైపు బంజరు నేల ఉన్న 
లోయకు తోలుకెళ్ళా రనుకోండి. 
అప్పుడు మోరు మో ఒంటెల్ని (బీడును 
వదలి) పచ్చిక ఉన్న ప్రదేశంలో 
మేపినా లేక (పచ్చికను వదలి) 
బీడులో మేపినా అది దేవుని నిర్ణీత 
అదృష్టం ప్రకారం మేపినట్లు కాదా?” 


అంతలో అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ జెఫ్‌ 
అక్కడికి చేరుకున్నారు. ఆయన ఎదో 
పని మోద వెళ్ళి తిరిగొచ్చారు. విషయం 
తెలుసుకొని ఆయన “నా దగ్గర ఈ 
సమస్యకు సంబంధించిన జ్ఞానం 
ఉంది. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: ఒక ప్రాంతంలో అంటు 
వ్యాధి ప్రబలి ఉందని మోరు వింటే 
అక్కడికి వెళ్ళకండి. ఒకవేళ మోరున్న 
ప్రాంతంలోనే అంటువ్యాధి ప్రబలితే 
దాన్నుంచి తప్పించుకోవాలన్న ఉద్దే 
శ్యంతో అక్కడి నుండి (వేరేచోటికి) 
వెళ్ళకండి” అని చెప్పారు. 


7T7 


GAN, 


Tess II Es 
Mer 
శ్‌! రాద త త! ప్రత 5 ఆ 
HIG bt. gb de gee 

రశ న 
పంబ: Cree రు కయ 
న ee UU E 
ఎట ల త్రమే రు కత స టం 
[క TY His Jeb 
క asa! gsi 
య డడ భు ద్వ ర్త దవే! య 
PRENTICE TOUTES 
Corre J 
ల యదా ధట త యడ తిర vas 


et Clieitiget! 


ei: ల ప్రకతి! రాయు 
ye త్రం పటన ము టట 
ల. రో 
pa Goal త! సర pe als 

GISELE. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరజాలు-2 778 eID 


ఈ హదీసు విని ఉమర్‌ (రజి) దైవానికి 
కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అక్క 
ఇంచి (మదీనాకు) తిరుగు ప్రయాణ 


మయ్యారు. (బుఖార్‌-ముస్థం) 
(సహీహ్‌ బుఖారీలోని తిబ్‌ ప్రకరణం -సహీహ్‌ ముస్టింలోని సలామ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


మూలంలో “అజ్‌నాద్‌' అనే పదం వచ్చింది, ఇక్కడ అజ్‌నాద్‌ అంటే సిరియా దేశపు 
ఐదు నగరాలు: పలస్తీనా, జోర్డాన్‌, డెమాస్కస్‌, హిమ్స్‌, ఖిన్‌సిరీన్‌ (ఇబ్నె అల్లాన్‌). పై హదీసులో 
హజ్రత్‌ ఉమర్‌ (రజి) మరియు ఆయన సహచరుల అభిప్రాయం దైవప్రవక్త (స (స గారి | ప్రవచనానికి 
అనుగుణంగా ఉంది. అందుకే హజ్రత్‌ ఉమర్‌ (రజి)గారు తన అభిప్రాయం దైవప్రవక్త హదీసుకు 
అనుగుణంగా ఉన్నట్లు రుజువైనందున ఆయన అల్లాహికు కృతజ్ఞతలర్పించారు. అంతకు 
ముందు అన్సార్‌ మరియు ముహాజిర్‌ సహాబీల్లోని ఒక వర్గం వెలిబుచ్చిన అభిప్రాయం కూడా 
షరీఅత్‌ యొక్క ఏదేని మూలం మోద ఆధారపడి ఉన్నప్పటికీ పరిస్థితుల స్వరూపం దృష్ట్యా 
ఆ నిర్ణయం సరికాదని తేలింది. వీరు దేవుని మోద మొక్కవోని విశ్వాసం, త్యాగభావం, నిస్వార్థం 
మొదలగు షరీఅతు మూలాలను దృష్టిలో పెట్టుకొని, ఒకసారి ఓ ధర్మకార్యం తలపెట్టిన 
తర్వాత నగరంలో అంటువ్యాధి ప్రబలి ఉందన్న భయంతో దైవకార్యాన్ని విరమించుకోరాదని 
అభిప్రాయపడ్డారు. దీనికి భిన్నంగా మరొక వర్గం ముందుజాగ్రత్త, చేజేతులా వినాశాన్ని కొనితెచ్చు 
కోకుండా ఉండటం లాంటి షరీఅతు ప్రబోధనల్ని దృష్టిలో పెట్టుకొని అంటువ్యాధి ప్రబలి 
ఉన్న నగరంలోకి ప్రవేశించకుండా ఉండటమే మేలని అనుకుంది. చివరికి ఉమర్‌ (రజి) 
మరియు ఆయన సహచరుల అభిప్రాయానికి దైవప్రవక్త (స) హదీసు కూడా బలం చేకూర్చింది. 


1794. హజ్రత్‌ ఉసామా బిన్‌ జైద్‌ (రజి) 


హ్‌ oi సవం! ప్రత | 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా (ప్రబోధించారు: “. 


1312 :లేత hg టడం 
టాస్‌ యో య సీ స 
ప్రాంతంలో ప్లేగు వ్యాధి ఉందని “దూల అతో గూడ 
తెలిస్తే మారు అక్కడికి వెళ్ళకండి. ౮: జ్‌ తు షు 
మోరు ఎదయినా ప్రాంతంలో ఉన్న ale ప్రయా కమ 

ప్పుడు అక్కడ ప్లేగు వ్యాధి వ్యాపిస్తుంటే 
మోరు అక్కడి నుంచి (వేరేచోటుకి) 
వెళ్ళకండి.” (బుఖారీ-ముస్తిం) 
(సహీ హ్‌ బుఖారీలోని తిబ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని సలామ్‌ (ప్రకరణం, 


ాలలనోకకపెర్పుగ్రుర్తురుకాలనాా----- 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


362వ అధ్యాయం 


779 


ERATED 


Pl pp ఆ తి! LC ఈగ! 


చేతబడి చేయటం, నేర్చుకోవటం కఠినంగా ' 
నిషేధించబడింది 


దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెల 
విచ్చాడు: 

“వాస్తవంగా సులైమాను ఎన్నడూ అవి 
శ్వాసానికి ఒడిగట్టలేదు. అసలు అవిశ్వా 
సానికి పాల్పడింది ప్రజలకు చేతబడిని 
బోధించే షైతానులే.” (బఖర:102) 


1795. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
“ప్రాణాంతకమైన ఎడు విషయాలకు 
దూరంగా ఉండండి” అని బోధిం 
చారు. దానికి సహచరులు, “దైవ 
ప్రవకా! ఎమిటవి?” అని అడిగారు. 
అందుకాయన ఇలా వివరించారు: “దైవ 
త్వంలో అల్లాహ్‌కు ఇతరుల భాగ 
స్వామ్యం అంటగట్టటం, చేతబడి 
చేయటం, దేవుడు నిషిద్ధం చేసిన 
ప్రాణిని అన్యాయంగా చంపటం, వడ్డీ 


తినటం, అనాధుని సొమ్ము తినే 
యటం, - దైవవిరోధులతో యుద్దం 
జరిగినప్పుడు వెన్నుచూపి పారిపోవటం, 


హా ద్ర టి యడ! ర 
F రుస! Pad Aa గ యు! 6 రప ప్రమ టా 
OY నల సం కా గా 


$ Tes స్‌ 
ప! dys 35h gh ప్ర - 10440 


Ch ౮6 కక రదీ! రై ss 
Fae MJ UG: 6 eh 
$55 lly A py 0G 
Gr (ప్రమ §| "4 లే! లాటీ! 
6 SEY న . ట్‌ Ui 


cle class వు లలా! 


ale Gia ము GE! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 780 eID 


అమాయకులు, సౌశీల్యవతులు 

అయిన విశ్వాస స్రీల మోద అభాం 
డాలు వేయటం.” 

(బుఖారీ-ముస్లిం, 

ముఖ్యాంశాలు 

ఈ హదీసు ఇంతకుముందు “తహ్రీము అమ్‌వాలిల్‌ యతీమి” అన్న అధ్యాయంలో 

కూడా వచ్చింది. పైన పేర్కొనబడిన పనులన్నీ నిషిద్ధమైన పనులు. వాటిలోనే చేతబడి నేర్చు 


కోవటం, నేర్పించటం కూడా ఉన్నాయి. వాటిని రుజువు చేయటానికే గ్రంథకర్త ఈ హదీసును 
ఇక్కడ ప్రస్తావించారు. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 781 GAN, 


ye ma | ధో pon | EU _ YAY 
ee 3] ల! 3 J! అ 


ఖుర్‌ఆన్‌ దైవతిరస్మారుల చేతుల్లోకి వెళ్ళిపోయే 
ప్రమాదముంటే వారి ప్రాంతాలకు ప్రయాణం చేసినప్పుడు 
దాన్ని వెంట తీసుకొని వెళ్ళరాదు 


1796. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) యుత! or pr లో ర్‌ = గ 
కథనం ప్రకారం ఖుర్‌ఆన్‌ వెంట 10 se ర! 

పెట్టుకొని శత్రు (పాంతాలకు ౮! రం స్త! లేడ ఆఫ లేక 
ప్రయాణం చేయటాన్ని దైవప్రవక్త టీం గ్ర. Hl ss 
(సల్లం) వారించారు. (బుఖారీ-ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని ఇమారత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

శత్రువులు ఖుర్‌ఆన్‌ పట్ల అనుచితంగా, అమర్యాదకరంగా ప్రవర్తిస్తారన్న భయంతో 
ఇలా చెప్పటం జరిగింది. ఒకవేళ అటువంటి ప్రమాదాలేవఏ లేనప్పుడు ఖుర్‌ఆన్‌ను వెంట తీసు 
కళ్ళటంలో తప్పులేదు. ప్రస్తుత కాలంలో అవిశ్వాసుల దేశాల్లో సైతం లక్షలాది ముస్లింలు 
నివసిస్తున్నారు. అటువంటి ప్రదేశాలకు కేవలం ఖుర్‌ఆన్‌ మాత్రమే కాదు ఇస్తోమీయ సాహిత్యం 
మొత్తం తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 782 ర కాలూ 


364వ అధ్యాయం క 


Jal గ pes దాటు ఎ కక. 
యే వ్‌ 2b తు! ల! 
iy వ 
తినటం, త్రాగటం, శుభ్రం చేసుకోవటం లాంటి ఇతర 
ఉపయోగాల నిమిత్తం వెండి, బంగారు పాత్రలను 
ఉపయోగించరాదు 


1797. హజ్రత్‌ ఉమ్మె సలమా (రజి. “| మ్‌ సాల) పేమ ఫై ప ec _ 1% 

అన్‌హా) కథనం ప్రకారం దైవప్రవక్త ౧ 3 gil 9G హ్‌ ఎ! spay ప్‌ Ge 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
వెండి పాత్రలో త్రాగేవాడు తన 
కడుపులో నరకాగ్నిని నింపుకుంటు 
న్నట్లె. (బుఖారీ-ముస్లిం/ 


Ssh ఆ సాన దే యు వ్ల 

వాలీ 213) క. ఏ సా లా 

vas! ప్తె! ఖో age బప 3 [ర త్‌ే! ర 
Cer 

ముస్టింలోని వేరొక ఉల్టేఖనంలో ' 

“బంగారం, వెండి పాత్రల్లో తినేవాడు, 

త్రాగేవాడు (నరకాగ్నితో కడుపు నింపు 

కున్నబ్లే)” అని ఉంది. 


(సహీహ్‌ బుఖారీలోని అష్‌రిబా ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని లిబాస్‌, జీనత్‌ 
ప్రకరణం) 


స్ట రా ఆలా ల ; యుతం తాట we 
వద్దని, బంగారం, వెండి పాత్రల్లో త్రాగ 
వద్దని గట్టిగా తాకీదు చేశారు. ఆయన 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


ఇలా అన్నారు: ప్రపంచంలో ఇవి 
అవిశ్వాసులకు ఉద్దేశించబడినవి. 
పరలోకంలో అవి మనకు ప్రత్యేకించ 
(బుఖారీ-మున్లిం, 


బుఖారీ, ముస్టింలోని వేరొక ఉల్పేఖ 
నంలో హుజైఫా (రజి) ఈ విధంగా 
వివరిస్తున్నారు: దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధిస్తుండగా నేను విన్నాను: 
ముతక, పల్చటి పట్టువస్త్రాలు ధరించ 
కండి. బంగారం, వెండి గ్లాసుల్లో త్రాగ 
కండి, వాటి కంచాల్లో తినకండి. 


బడతాయి. 


(సహీహ్‌ బుఖారీలోని అష్‌రిబా ప్రకరణం - స 


1799. హజత్‌ అనస్‌ బిన్‌ సీరీన్‌ 
కథనం: నేను అనస్‌ (రజి)తోపాటు 
కొందరు అగ్నిపూజారుల దగ్గర కూర్చొని 
ఉన్నాను. అప్పుడు ఒక వెండి పళ్ళింలో 
ఫాలూదా (లేక ఒక రకమైన మిఠాయి) 
ఆయనకు సమర్పించబడింది. ఆయన 
అది తినలేదు. వారు ఆయన్ని దాన్ని 
వేరే పళ్ళెంలో వేసుకోమని చెప్పారు. 
ఆయన దాన్ని చెక్క పళ్ళింలోకి మార్చిం 


చారు. ఆ తర్వాత అది ఆయనకు. 


సమర్పించబడింది. అప్పుడు ఆయన 
దాన్ని తిన్నారు. 


(బైహఖీ దీనిని ప్రామాణికమైన ఆధారా 
అతో వెలికితీశారు). 


(సుననె కుబాలోని తహారత్‌ ప్రకరణం) 


783 


5 య! ఆ జ పః “JG. ral; 
హిం తోలీ యు పయి భజ! ఆత 
య! స్థం మవ ప్రవ దాడి! 

sy లప హక వర్క ఈ 
మ (హద న త [a 
le ఆరు als య! 


హ్‌ ముస్తింలోని లిబాస్‌ ప్రకరణం) 


రేక్‌ హ్హహ ల్లా! తం \vVvag 

Hes ges We రాలా! బ్ర Es 
«se రాట 1 “ఆ we! ( రో yi 
AES bs MG i yy 
నం య. ప eG] JE బత 
పా కడ డల 1 WCE 


el 


https://teluguislam.net - https://telugudua.net 


' వాదీను కిరణాలు-2 784 Salil, 


ముఖ్యాంశాలు 


1) పై హదీసుల ద్వారా తెలిసిందేమిటంటే బంగారు వెండి పాత్రల్లో తినటం, త్రాగటం 
లేక వాటిని మరే విధంగానయినా ఉపయోగించటం నిషిద్ధం. ఎందుకంటే వాటిని 
ఉపయోగించటం గర్వానికి చిహ్నం. కనుక అలంకరణ, ముస్తాబు కోసం వాటిని ఉపయో 
గించటం కూడా సరికాదు. అయితే స్త్రీలు మాత్రం వీటితో తయారు చేయబడిన ఆభరణాలు 
ధరించవచ్చు. హదీసుల్లో ఈ మేరకు అనుమతి ఉంది. అయితే కొద్దిమంది పండితులు ఈ 
హదీసుల ఆధారాల్లో బలహీనత ఉందని చెప్పి స్రీలు సయితం బంగారు ఆభరణాలు ధరించ 
టానికి అనుమతి లేదని అభిప్రాయపడ్డారు. షేఖ్‌ అల్‌బానీ గారు '“ఆదాబుజ్జుఫాఫ్‌' గ్రంథంలో 
ఈ అంశాన్ని సవివరంగా చర్చించారు. ఏమయినప్పటికీ ఇతర పండితులు వీరి ఈ అభిప్రాయంతో 
ఏకీభవించటం లేదు. 


2) పురుషులు పట్టు వస్త్రాలు ధరించటానికి ఎంతమాత్రం అనుమతి లేదు. అలాగే 
స్త్రీల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడే లేక కేవలం స్త్రీలు మాత్రమే ఉపయోగించే 
పట్టుని పోలిన వస్తాలు కూడా పురుషుల కొరకు నిషిద్ధమే. పురుషుల కొరకు పట్టువస్త్రాలు 
నిషేధించబడటానికి కారణం ఏమిటంటే పట్టువస్తాల్లోని సున్నితత్వం, నాజూకుతనం పురుష 
స్వభావానికి విరుద్ధం. అందువల్లనే పురుషుల కొరకు పట్టువస్తాలను నిషేధించటం జరిగింది. 
మొత్తానికి దీనిద్వారా ఇస్తాం యొక్క స్వభావం వెల్లడౌతోంది. తినటం, త్రాగటం, అలంకరణ, 
వస్త్రధారణ మొదలగు విషయాల్లో ఇస్లాం ధర్మం నిరాడంబరతను, సాత్వికతను ఇష్టపడుతుంది. 
దీనికి భిన్నంగా ఆడంబరాన్ని, గర్వాహంకారాలను అది తీవ్రంగా అసహ్యించుకుంటుంది. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 785 ర గా కరా 


365వ అధ్యాయం 
ళ్‌ త త చీ తో 
పడి ts EA లది ఆల్‌ దార సగం 

_ పురుషులు కాషాయ రంగు దుస్తులు ధరించటం నిషిద్ధం 
1800. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం: 1% 
పురుషుడు కాషాయ రంగు దుస్తులు a 

= ww | ‘JG 
ధరించటాన్ని దైవప్రవక్త (సల్లం) “యర! లం సరల Hae 
వారించారు. (బుఖారీ-ముస్థిం) “హలో 


(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లింలోని లిబాస్‌ ప్రకరణాలు) 


"i! తాం yg టో = Ase 


1801. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అహమ్‌ గ్రా రావ AE ప్రద ఎ NN 
బిన్‌ ఆస్‌ (రజి) కథనం: నేను రెండు క్‌ Usa న vo 
పసుపు పచ్చదుస్తులు ధరించి ఉండగా 


| 
దైవప్రవక్త (సల్లం) నన్ను చూసి, “ఈ de ల్ల. ర్రన్తపే pe హక క్వ 


దుస్తులు తొడుక్కోమని మి అమ్మ LE als hig Gig aah 
చెప్పిందా?” అని అన్నారు. (దైవ ‘Jus yoy: gp J id 
ప్రవక్త(స) అయిష్టతను గ్రహించి) నేను, ౨1 UG % రయ! we: ప్ర 11 ప్ర 
“వీటిని (రంగుపోయేలా) ఉతుక్కో గై 
మంటారా? (దైవప్రవకా! )” అని అడి 
గాను. అందుకాయన “కాదు, వాటిని 
కాల్చేయి” అన్నారు. 
వేరొక ఉల్లేఖనం ప్రకారం ఆయన 
“ఇవి అవిశ్వాసుల దుస్తులు, వీటిని 
నువ్వు ధరించకు” అని అన్నారు. 
(ముస్తిం) 

(సహీహ్‌ ముస్థింలోని లిబాస్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ఉనపుర్‌ రంగు పసుపుపచ్చగా కాషాయ రంగును పోలి ఉంటుంది. సాధారణంగా 
స్త్రీలే ఈ రంగు దుస్తులు ధరిస్తారు. అదీగాక అవిశ్వాసుల్లో కొందరు తమ మత చిహ్నంగా ఈ 


రంగు దుస్తులు ధరిస్తారు. పై రెండు వర్గాలను అనుసరించకుండా ఉండటానికి ఈ హదీసులో 
అలాంటి రంగు దుస్తులు ధరించకూడదని చెప్పటం జరిగింది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 786 ర కూ 


366వ అధ్యాయం 


yh} es దనం ప్రత లట! దారం 11 
రోజల్లా మౌనవ్రతం పాటించటం నిషిద్ధం 


1802. హజ్రత్‌ అలీ (రజి) కథనం: 
“వయోజనులైన తర్వాత అనాధతనం 
ఉండదు. పగలు నుంచి రాత్రిదాకా 
మౌనవ్రతం పాటించే ఆచారానికి 
(షరీఅత్‌లో) ఎలాంటి విలువ లేదు” 
అనే విషయాలు నేను దైవప్రవక్త 
(సల్లం) నుంచి విని గుర్తుపెట్లు 
కున్నాను. 


(అబూదావూద్‌ దనిని ప్రామాణికమైన ఆధారాలతో వెలికితీశారు) 


(UE GE Ble oe IA 

(4 RE వ! రము be Chis లం 

Ji (> cle స్స piel a 
రానా 3k ప! oly) 


వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నారు: అజ్ఞాన ఇమ! శమ ఏ రయ్‌ వత్యయూలీ! 
కాలం నాటి ఆరాధనల్లో మౌనవ్రతం తు ప్ర py తో ప తటే! 
ఎవ ష్‌ తు i న్‌ °s నీ 

ధించి, “(మౌనంగా ఉండే బదులు) పే క 
దేవుణ్ణి కీర్తించండి, మంచి మాటలు 
మాట్లాడండి” అని ఆదేశించింది. 

(నుననె అబూదావూద్‌లోని వసా (వ్రకరణం,) 
1803. హజ్రత్‌ ఖైస్‌ బిన్‌ అబూ హాజిమ్‌ ea 
(రజ) కథనం1అబూ బిక్‌ (రజి) క sa: హ్రాం ఆడు! x క 206 
అనబడే ఒకానొక అహిమస్‌ తెగ స్త్రి Goa he న్స 
దగ్గరికి వెళ్ళారు. చూస్తే ఆమె ఎవరి వ ల 


తోనూ మాట్లాడటం లేదు. అది ever 3 


wre రో ఈ ౮- SAY 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 787 రాయి! డ్వ్యూ 


గమనించి ఆయన “ఈవిడ మాట్లా కః (లయ సి చై isu 
డదు ఎందుకని?” అని జనాన్ని | మదు! ప్రమ ప్రా(ు రేల 1 కర 
అడిగితే, “తను (ఎవరితోనూ) మాట్లాడ eel. 
నని మొక్కుకుంది” అని చెప్పారు 

జనం. అది విని ఆయన ఆ మహిళను 

ఉద్దేశించి “మాట్లాడు. మౌన వ్రతం 

ధర్మసమ్మతం కాదు. ఇది అజ్ఞాన 

కాలపు ఆచారం” అని చెప్పారు. అప్ప 

ట్నుంచి ఆమె (మౌనవ్రతాలు మాని) 

మాట్లాడటం మొదలెట్టింది. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని మనాఖిబుల్‌ అన్ఫార్‌ ప్రకరణం) 


' ముఖ్యాంశాలు 

1) అనాధలు బాల్యంలో మాత్రమే అనాధలుగా పరిగణించబడతారు. వయోజనులైన 
తర్వాత ఎవరినీ అనాధలుగా భావించటం జరగదు. ఇహ్తైలామ్‌ (నిద్రలో వీర్య స్థలనం జరగటం) 
వయోజన దశగా నిర్ణయించబడింది. అయితే దీనికి నిర్ణీత వయస్సు అనేది ఏదీ లేదు. వివిధ 
దేశాలకు చెందిన పిల్లలు విభిన్న వయసుల్లో ఇహైలామ్‌ దశకు చేరుకుంటారు. అక్కడి 
వాతావరణ పరిస్థితులు దానికి కారణమవుతుంటాయి. 


2) అజ్ఞానకాలంలో మౌనవ్రతాన్ని కూడా ఒక ఆరాధనగా, దైవసామీప్యానికి చేరుకునే 
ఒక మార్గంగా భావించేవారు. ఇటువంటి ఇబ్బందులతో కూడుకున్న ఆరాధనా పద్ధతులకు 
ఇస్లాంలో అనుమతి లేదు. అందుకని ఆరాధనా ఉద్దేశంతో మౌనంగా ఉండటాన్ని వారించటం 
జరిగింది. మౌనంగా ఉండటం కన్నా అల్లాహిను ధ్యానిస్తూ ఆయన పవిత్రతను, గొప్పదనాన్ని 
కీర్తిస్తూ ఉండటం ఎంతో మేలని ఇస్తాం నొక్కివక్కాణిస్తోంది. అయితే అశ్లీలం మాట్లాడటం, 
అబద్దాలు చెప్పటం, చాడీలు చెప్పుకోవటం కంటే మౌనంగా ఉండటమే శ్రేయస్కరమని మాత్రం 
సైటైుతురషే 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -౨ 788 క కాలూ 


367వ అధ్యాయం 


రయి! ఆయు! జవ దారం TY 
lls se య టీం! 
తన రక్త సంబంధాన్ని తన బానిసత్వ సంబంధాన్ని 
వక్రీకరించుకోవటం నిషిద్ధం 


1804. హ(జత్‌ సాద్‌ బిన్‌ అబూ వఖ్ఞాస్‌ 226s al we మై ప్రస wr 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త స అ FONE 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: ఒక . 
వ్యక్తి తన తండ్రి కాని వాణ్ణి - అతను ary DG Shs el ye dl ps 
తన తండ్రి కాడని తెలిసి ఉన్నప్పటికీ- మం త్ర 6 మ టయ సమం 
తన కన్నతండ్రిగా నూచించుకుంటే 
అతనికి స్వర్గం నిషిద్ధం అవుతుంది. 
(బుఖారీ-ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని ఫరాయెజ్‌ ప్రకరణం - నహీహ్‌ మున్లింలోని ఈమాన్‌ 
ప్రకరణం) 


1805. హ(జత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: కన్న తండ్రిని 
తండ్రిగా అంగీకరించకపోవటం కుఫ్ర్‌ 
(సత్యతిరస్కారం) అవుతుంది. కనుక య. 
మీరు మో తాతముత్తాతలకు 
విముఖులయిపోకండి. 

(బుఖారీ-మున్లిం, 


ఉ! డత ప్రక ఆ| 63 - 1A 
ప్ర మం 0 :06 క్త వీ! రక య 
Ws కే త్ర ధట ప్రవ సమర 


(సహీహ్‌ బుఖారీలోని ఫరాయెజ్‌ ప్రకరణం -నహీహ్‌ ముస్తింలోని ఈమాన్‌ 
(ప్రకరణం, 


https://teluguislam.net - https://telugudua.net 


స్త ర గ 


పూల 


హదీను కిరణాలు-2 


ముఖ్యాంశాలు 


పై రెండు హదీసుల భావం ఒక్కటే. ఉద్దేశ్యపూర్వకంగా తన తండ్రి గురించి చెప్పకుండా 
వేరొకర్షి తన కన్నవారుగా చెప్పుకోవటం. ఇలా చేయటం అక్రమం అని తెలిసి కూడా ఎవడైనా 
ఈ దైవాజ్ఞను అబద్ధంగా కొట్టిపారేస్తే అతను కాఫిర్‌ (దైవతిరస్కారి) అవుతాడు. మరెవడైనా 
అలా చేయటం హరామ్‌ అని భావిస్తూనే ప్రాపంచికపరమైన లాభాల కోసమో, ఇతరుల సిరిసంప 
దల మోద ఆశతోనో అలా చెబుతున్నట్టయితే అప్పుడు కూడా అది ఘోరపాపం (గునాహె 
కబీరా) గానే భావించబడుతుంది. దీనికి ఒడిగట్టినవాడు తన పాపానికి నరకంలో శిక్ష అనుభవిం 
చిన తర్వాతగాని స్వర్గభాగ్యాలకు నోచుకోడు. రక్తసంబంధాల పరిరక్షణ నిమిత్తం ఇటువంటి 
అక్రమ పద్ధతులను ఘోరమైన పాపాలుగా పేర్కొనటం జరిగింది. రక్త సంబంధ హక్కులకు 
ఇస్లాంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆ సంబంధాలను గనక పరిరక్షించకపోతే హక్కుల 
అపహరణ మొదలవుతుంది. 


1806. హజ్రత్‌ యజీద్‌ బిన్‌ షరీక్‌ బిన్‌ 
తారిఖ్‌ (రజి) కథనం: హజత్‌ అలీ 
(రజి) వేదికమోద నించొని ఉపన్యాసం 
ఇస్తూ ఇలా అంటుండగా నేను 
చూశాను: దైవం సాక్షి! ఈ గ్రంథం 
మరియు ఈ ప్రతిలో ఉన్న ఆదేశాలు 
తప్ప మా దగ్గర మరే పఠన గ్రంథమూ 
లేదు. ఆ మాట చెప్పి ఆయన ఆ 
ప్రతిని తెరిచి చూపించారు. అందులో 
(రక్తపరిహారానికి చెల్లించవలసిన) 
ఒంటెల వయస్సులు, గాయాలకు 
(చెల్లించవలసిన నష్టపరిహార) ఆదే 
శాలు కొన్ని రాయబడి ఉన్నాయి. 
అందులోనే దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారని ఉంది: మదీనా 
నగరం ఐర్‌ నుంచి సౌర్‌ వరకు పవిత్ర 
(నిషిద్ధ) ప్రాంతం. ఇక్కడ ఎవరైనా 
బిద్‌అత్‌లు సృష్టిస్తే లేక బిద్‌అత్‌లు 


ల ర లయం ప్రత = A 

ఆమడ! ges ee Eh JG Gb 
als YY ర మమ Noes ప! 
(తే! 2 41; ర ప్ర ఈయ 6 
Gs sb యయ Rial! tla తీ డం 
bl! ప్ర ప! ‘Jy! dE 


rn cite i se era 


dl i PvE ree Bl శ tas 
ar EY పము! ద; పష]; 
SOM య, 
(వరే కూ తాన మాస రయ! 
యు! ee pee el pee రే 


https ://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


నృష్టించేవాడికి ఆశ్రయం కల్పిస్తే 
అతనిమోద దేవుని శాపం, దైవదూతల 
మరియు ప్రజలందరి శాపం పడు 
తుంది. ప్రళయదినాన దేవుడు అతని 
ఏ ఫర్ట్‌ ఆరాధననూ మరే నఫిల్‌ 
ఆరాధననూ అంగీకరించడు. ముస్లిం 
లందరి ప్రమాణం ఒక్కటే. వారిలోని 
అత్యంత అల్పుడు సైతం దానికోసం 
కృషిచేయగలడు. ఎవరైనా ఒక ముస్లిం 
ప్రమాణాన్ని భగ్నం చేస్తే అతని మోద 
దేవుని, దైవదూతల మరియు ప్రజ 
అందరి శాపం పడుతుంది. ప్రళయ 
దినాన దేవుడు ఏ ఫర్డ్‌ ఆరాధననూ, 
మరే నఫిల్‌ ఆరాధననూ అంగీక 
రించడు. ఎవరైనా తన కన్న తండ్రిని 
కాదని వేరొకణ్ణి తన తండ్రిగా తలచు 
కుంటే లేక తన యజమానిని కాదని 
వేరొకర్ని తన యజమానిగా సూచించు 
కుంటే అతని మోద దేవుని, దైవ 
దూతల మరియు ప్రజలందరి శాపం 
పడుతుంది. ప్రళయదినాన దేవుడు 
.. అతని ఎ ఫర్ట్‌ ఆరాధననూ, మరే నఫిల్‌ 
ఆరాధననూ ఆమోదించడు. 
(బుఖారీ-ముస్లిం, 


“జిమ్మతుల్‌ ముస్లిమోన్‌” అంటే 
ముస్లింల ప్రమాణం, ముస్టింలు 


ఎవరికైనా రక్షణ కల్పించటం అని 
అర్థం. అఖ్‌ ఫరహూ అంటే, “అతను 


790 


GENE, 


ప న bn ౧. సం!) 
ఆక! లాం Voie V3 brs హె! ( (౮ 
కం. yu yl sh 5 J}! 
స] ల్ల ఘు]; ఉ షే మహ ళ్‌ 
Gs SUD Gat J 
(యవి! హు ale Gis Yas y3 
pa జ; హర యు శ 
ల్‌ TEE LEY TY ner 
పమ! లయల స్ప! 


https://teluguislam.net - https://telugudua.net 


em 


వూదీను కిరణాలు-2 71 Galt, 


ఆ ప్రమా ణాన్ని భగ్నం చేస్తే అని 
అర్థం. “సర్‌ఫున్‌ అంటే పశ్చాత్తాపం, 
“అద్‌లున్‌' అంటే పరిహారం అని 
భావం. 
(సహీహ్‌ బుఖారీలోని ఫరాయెజ్‌ ప్రకరణం -సహీహ్‌ ముస్తింలోని ఇతఖ్‌ ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


we) 


పై హదీసు మూలంలో “ఐరో మరియు “సౌర అనే రెండు పదాలు ఉపయోగించ 
బడ్డాయి. ఇవి మదీనా నగరంలోని రెండు కొండల పేర్లు. ఈ రెండు కొండల మధ్యగల 
ప్రాంతం 'హరమ్‌' (నిషిద్ధ) ప్రాంతంగా ఖరారు చేయబడింది. కనుక మక్కా హరమ్‌ ప్రాంతంలో 
మాదిరిగానే ఇక్కడ కూడా జంతువులను వేటాడటం, చెట్లు నరకటం ధర్మసమ్మతం కాదు. 
అలాగే అవిశ్వాసులు, ముషిక్కులు ఈ ప్రాంతంలో అడుగుపెట్టటానికి కూడా అనుమతి 
ఉండదు. 

హదీసు మూలంలో 'సర్‌ఫున్‌', “అద్‌లున్‌' అనే మరో రెండు పదాలు వాడబడ్డాయి. 
పండితులు ఈ పదాలకు ఎన్నో అర్థాలు చెప్పారు. వాటిలో అన్నిటికంటే బాగా ప్రచారం 
పొందిన అర్థాలనే మేము తర్జుమాలో తీసుకున్నాం. అవి: సర్‌ఫున్‌, అంటే విధిగా నిర్ణయించబడిన 
ఆరాధనలు. అద్‌లున్‌ అంటే నఫిల్‌ ఆరాధనలు. ఆ తర్వాత బాగా ప్రచారంలో ఉన్న అర్థాలు 
గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) హదీసు చివర్లో పేర్కొన్నవి. “సర్‌పున్‌' అంటే పశ్చాత్తాపం, 
“అద్‌లున్‌' అంటే పరిహారం. ప్రళయదినాన అలాంటి పాపాత్ముల పశ్చాత్తాపమూ ఆమోదించ 
బడదు. వారి నుండి ఎలాంటి పరిహారమూ స్వీకరించబడదన్న మాట! 

దీని ద్వారా పై హదీసులో పేర్కొనబడిన మూడు కార్యాలూ ఎంతటి ఘోరమైన పాపాలో 
బోధపడుతోంది. దైవప్రవక్త (స) హజ్రత్‌ అలీగారికి ఎవో కొన్ని ప్రత్యేక ఆదేశాలిచ్చారనీ, ఆ 
ఆదేశాలు ఆయనకు తప్ప మరెవ్వరికీ ఇవ్వలేదని నేడు కొంతమంది చేస్తున్న ప్రచారంలో 
ఏమాత్రం సత్యం లేదన్న విషయం కూడా ఈ హదీసు ద్వారా మనకు బోధపడుతోంది. సూఫీ, 
షియా వర్గాల్లో మనకు ఇటువంటి వాదనలు వినపడ్తుంటాయి. ఇవన్నీ ప్రజలు కల్పించుకున్న . 
మాటలే గాని వీటిలో రవ్వంత కూడా సత్యం లేదు. దైవప్రవక్త బోధనలు సార్వజనీనమై 
ఉంటాయి. తన ఆదేశాలను, బోధనలను కొందరికి మాత్రమే పరిమితం చేయటం దైవప్రవక్త 
బెన్నత్యానికే విరుద్ధం. 


1807. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నట్లు హజ్రత్‌ 
అబూ జర్‌ (రజి) వివరించారు: 
ఉద్దేశ్యపూర్వకంగా తన తండ్రిని కాదని 


WE Al C05 55 lh ప్రపం NAY 
నా i 2 శీ ii అ జే సే జో 54 


లో 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


వేరొకర్ని తన తండ్రిగా సూచించు 
కున్నవాడు కుఫ్ర్‌కు (సత్య తిరస్కా 
రానికి) ఒడిగట్టినట్లే. తనది కాని 
వస్తువుని తనదని దావా వేసేవాడు 
మాలోని వాడుకాడు. అతను నరకంలో 
తన నివాసం ఎర్పాటు చేసుకోవాలి. 
ఎవరైనా మరో వ్యక్తిని దైవతిరస్కారి 
(కాఫిర్‌) అనో లేక “ఓ దైవవిరోధి!' అనో 

లిస్తే ఎదుటి వ్యక్తి అలాంటివాడు 
కాని పక్షంలో ఆ నింద అతని మోదే 
పడుతుంది. (బుఖారీ-మునస్థిం) 


ఈ వ్యాక్యాలు ముస్టింలోనివి. 


(సహీవా బుఖారీలోని మనాఖిబ్‌ ప్రకరణం - న 


(కరణం, 


7192 


SEINE 


5S IVA 325 sl yi 8 y= 
Fay ఒడ ర టు ఆప టీ ద్ర 
Jay Is Gs is ga 
3 J యమ్‌ or dl Jae UU | 


జ్‌ 


ode ఖు యి he Geo ls 


హీహ్‌ మున్లింలోని ఈమాన్‌ 


https://teluguislam..net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


368వ అధ్యాయం 


793 


యి ప oe sii cl ఎ YAA 


Tas 


Wh WEN Ge 


దేవుడు, దైవ ప్రవక్త (సల్లం) వారించిన 
విషయాల జోలికి పోరాదని హెచ్చరిక 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 


“దైవప్రవక్త (సల్లం) ఆజ్ఞను ఉల్లంఘించే 

వారు తాము ఎదైనా ఉపద్రవంలో చిక్కుకు 

పోతామేమో అనీ, తమపై బాధాకరమైన శిక్ష 

ఏదైనా అవతరిస్తుందేమో అని భయపడాలి.” 

(నూర్‌: 63) 

“అల్లాహ తనకు భయపడండి అని 
మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, 

(ఆలి ఇమాన్‌:30) 

“నిశ్చయంగా నీ ప్రభువు పట్టు బహు గట్టిది.” 

(బురూజ్‌: 12) 

“నీ ప్రభువు ఒక దుర్మార్గపు నగరాన్ని శిక్షిం 

చదలిస్తే ఆయన శిక్ష ఇలాగే ఉంటుంది. 


నిజంగానే ఆయన శిక్ష బహుకఠినమైనది, 
బహు బాధాకరమైనది.” (హూద్‌: 102) 


1808. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 


విధంగా ప్రవచించారు; దేవునికి 
(కూడా) రోషం వస్తుంది. మనిషి 
దేవుడు నిషేధించిన కార్యాలకు 


ol i Wa 08 
DR FE (డూడ్‌ లే జ! ల ప్ప్రుడ 
Js IY: sO Ek 
PE చ గదే ఖీ యాను 
Si} ru 0b, LY iol ed 
EP TL TOE 
త్ర మే క్క త్తు కే టో ద 
శధ్రి ఓ: మ్య! ను. షమీ as 


[YY 338] 


CPR 
rane 0 శ రాన! రో షమ 
uel: 


pe dl A పప AU 
ele i ls 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 794 te! while 


Cal 


పాల్పడినప్పుడు ఆయనకు రోషం 
వస్తుంది. (బుఖారీ-ముస్టిం) 


(సహీహ్‌ బుఖారీలోని నికాహ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని తౌబా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దేవునికి రోషం రావటమంటే ఆగ్రహం రావటం అని భావం. చెడులు, అశ్లీల పనులు 
మొదలగు వాటిని దేవుడు నిషేధించాడు. దాసులు వాటికి పాల్పడితే ఆయనకు ఆగ్రహం 
వస్తుంది. 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


369వ అధ్యాయం 


795 


GENE, 


wr, 4 నో లో తో 
ల పను చేయ్‌ టె ధిద్త _ ₹14 
నిషిద్ధ విషయాలకు పాల్పడినవాడు పాప నిష్కృతి కోసం 


ఏం చేయాలి? ఏం పఠించాలి 
దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: య య్‌ క; > ee "al 0G 


“ఒకవేళ నీకు షైతాన్‌ నుండి ఏదయినా 
దుష్‌ ప్రేరణ కలిగితే అప్పుడు అల్లాహ్‌ శరణు 
వేడుకో. ఆయన అన్నీ వినే వాడూ, అన్నీ 
ఎరిగినవాడూను.” 

(హామామ్‌ అస్ప్సజ్‌దా లేక వుస్సిలత్‌: 36) 


“వాస్తవానికి భయభక్తులు కలవారి స్థితి ఇలా 
ఉంటుంది. ఎప్పుడైనా షైతాను ప్రభావం 
వల్ల వారికి ఎదైనా చెడు ఆలోచన తట్టిన 
ప్పటికీ, వారు తక్షణం అప్రమత్తులవుతారు. 
తరువాత వారు అవలంబించవలసిన సరైన 
మార్గం ఎమిటో వారికి స్పష్టంగా కనిపి 


స్తుంది.” (ఆరాఫ్‌: 201) 


“సజ్జనుల స్థీతి ఎలా ఉంటుందంటే, ఎప్పు 
డైనా ఎదయినా అశ్లీల కార్యం వారివల్ల 
జరిగిపోతే లేదా ఎదైనా పాపం చేసి, వారు 
తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్న 
ట్లయితే, వెంటనే వారికి అల్లాహ్‌ జ్ఞాపకం 
వస్తాడు. అప్పుడు వారు ఆయనను తమ 
తప్పులు క్షమించు అని వేడుకుంటారు- 
ఎందుకంటే అల్లాహ్‌ తప్ప పాపాలను క్షమిం 
చగలిగేవాడు ఎవడున్నాడని- వారు తాము 


తోయి లేతు YT: ళ న్య 
GU నయథ త్వ! త్య 

be ఇప కై WE yi 
SIS లేయా LY ile] 
aa [AUS LE య ఫయేక 1 
SEE AN i 
HUGE ఆ 4 


తోయి Uy OY T Yo iol ae 
sas 


రప పయత వో త్మ సహా 
గ వనం శప చర 


HE fer . 
అలో (గై 


ళా 
త్‌ో 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


చేసిన తప్పులను గురించి మొండివాదం 
చెయ్యరు. అలాంటి వారికి తమ ప్రభువు 
వద్ద లభించే ప్రతిఫలం ఎమిటంటే, ఆయన 
వారిని క్షమిస్తాడు. క్రింద సెలయేళ్లు ప్రవ 
హించే ఉద్యానవనాలలోకి వారిని ప్రవేశింప 
జేస్తాడు. వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు. 
మంచిపనులు చేసే వారికి ఎంత చక్కని 


ప్రతిఫలం!” (అలి ఇమాన్‌: 135,136) 


“విశ్వసించిన ప్రజలారా! మోరంతా కలిసి 

అల్లాహ్‌ వైపునకు మరలి క్షమాభిక్షను వేడు 

కోండి. మాకు సాఫల్యం కలగవచ్చు.” 
(నూర్‌: 31) 


ముఖ్యాంశాలు 


796 


SNE, 


ఆలో 


మనిషన్న తర్వాత అతని వల్ల తప్పులు జరగకుండా ఉండవు. అది మానవ సహజం. 
అయితే తప్పు చేసిన తర్వాత మొండివాదనలు చేయడం, చేసిన తప్పుని ఉద్దేశ్యపూర్వకంగా 
మళ్ళీమళ్ళీ చేయటం మాత్రం సమంజసం కాదు. దేవుని మోద విశ్వాసం కలిగివున్న మనుషులు 
తమవల్ల తప్పు జరిగిపోతే వెంటనే అందుకు పశ్చాత్తాపం చెంది దైవసన్నిధిలో క్షమాభిక్ష 


వేడుకుంటారు. 
1809. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: "లాత్‌, ఉజ్జ్ఞా 
(దేవుళ్ళ) మోద ఒట్టు అని ప్రమాణం 
చేసినవాడు వెంటనే “లా ఇలాహ 
ఇల్లల్లాహ్‌” పఠించాలి. అలాగీ తన 
మిత్రునితో, “జూదం ఆడుకుందాం... 
అన్నవాడు దానధర్మాలు చేయాలి. 


(బుఖారీ-ముస్తిం) 


ప! 


ea \A«G 
న. JG జనో! దా <5 
+. 

డా గ. టాయి లేక ప్ర ర్త 


త 
క్‌ జ్‌ 


ale Gia AEE 


(సహీహ్‌ బుఖారీలోని తఫ్‌సీర్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్థింలోని ఐమాన్‌ ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 797 రూ కూ 


Cy 


ముఖ్యాంశాలు 


లాత్‌, ఉజ్ఞాలనేవి అరబ్బుల దేవతా విగ్రహాలు. వీటి మోదగాని మరే ఇతర విగ్రహం 
మీదగాని లేక దైవేతరుల్లో ఎవరిమోదనయినా గాని ప్రమాణం చేస్తే అది షిర్క్‌ (బహుదైవారాధన) 
అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా దేవేతరుల మోద ప్రమాణం చేస్తే వారు వెంటనే “లా 
ఇలాహ ఇల్లల్లాహ్‌' కలిమా పఠించి సరిక్రొత్తగా విశ్వాసం స్వీకరించాలి. మరో విషయం ఎమిటంటే 
సత్కార్యాల వల్ల పాపకార్యాలు తొలగిపోతాయి. కనుక మనిషి తెలిసో తెలియకో పాపం చేస్తే 
దాని నిష్కృతి కోసం అతను దైవసన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో క్షమాపణలు వేడుకొని 
స్తోమత మేరకు దానధర్మాలు చేయాలి, 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


798 TD 


ely sha G14 


18 పలు విషయాలకు సంబంధించిన హదీసులు 


3౩70న అధ్యాయం 


ప్రళయ చిహ్నాల ప్రకరణం 


1810. హజ్రత్‌ నవ్వాస్‌ బిన్‌ సమ్‌ఆన్‌ 
(రజి) కథనం: ఒక రోజు ఉదయం 
దైవప్రవక్త (సల్లం) దజ్ఞాల్‌ ఉపద్రవం 
ఎంత నీచంగా, ఎంత ప్రమాదకరంగా 
ఉంటుందో వివరించారు. అది విని 
మేము ఆ దజ్ఞాల్‌ అనేవాడు ఇక్కడే 
ఈ ఖర్జూర పొదల్లోనే ఉన్నాడేమో 
అనుకున్నాం. 


ఆ తర్వాత మేము దైవప్రవక్త (సల్లం) 
దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాలో 
ఉన్న ఆందోళనను గమనించి, “ఏమ 
యింది మోకు?” అని అడిగారు. 
అందుకు మేము సమాధానమిస్తూ, 
“దెవప్రవక్తా! మిరు ప్రొద్దున దజ్ఞాల్‌ 
ఉపద్రవం ఎంత నీచంగా, మరెంత 
ప్రమాదకరంగా ఉంటుందో వివరిం 
చారు. అది విన్న తర్వాత మాకు ఆ 
దజ్ఞాల్‌ అనేవాడు ఇక్కడే, ఈ ఖర్జూర 
పాదల్లోనే ఉన్నాడేమోననిపించింది” 
అని అన్నాం. అప్పుడు దైవప్రవక్త 
(సల్లం) ఇలా చెప్పారు: 


తియయ లా ల్లోనే! న క 
స | ఫ్‌ ప రం al 3 


త (తీ గ్ర «sla జ del 
b= ee లానే! 4 wt తో Rta బ్రా 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


“మో విషయంలో దజ్ఞాల్‌ కన్నా ఇతర 
విషయాల గురించి నాకు ఎక్కువ 
భయం వేస్తోంది. దజ్ఞాల్‌ గనక నా 
సమక్షంలో బయటికి వస్తే మో అవ 
సరం లేకుండా నేనొక్కణ్ణే అతన్ని 
ప్రతిఘటించగలను. ఒకవేళ అతను నా 
మరణానంతరం బయటికి “వస్తే 
అప్పుడు ప్రతి ఒక్కడూ తన్నుతాను 
కాపాడుకోవాలి. అప్పుడు ప్రతి ముస్లిం 
కొరకు దేవుడు నా స్థానంలో జంత 
(అంటే ఆయనే వారిని పర్యవేక్తిస్తాడు). 
ఆ దజ్ఞాల్‌ యువకుడై ఉంటాడు. 
అతనికి ఉంగరాల జుట్టు ఉంటుంది. 
అతని ఒక కన్ను (ద్రాక్ష పండులాగా) 
పైకి ఉబికి ఉంటుంది. నేనతన్ని 
అబ్దుల్‌ ఉజ్ఞా బిన్‌ ఖతన్‌తో పోలుస్తు 
న్నాను. మోలో ఎవరికైనా అతను 
ఎదురుపడితే మోరు అతని మోద 
కహఫ్‌ సూరా ప్రారంభ సూక్తులు పఠిం 
చండి. అతను సిరియా-ఇరాక్‌ల మధ్య 
నున్న మార్గంలో ప్రత్యక్షమవు తాడు. 
కుడివైపు, ఎడమవైపు కల్లోలం రేకెత్తి 
స్తాడు. ఓ దైవదాసులారా! (ఆ సమ 
యంలో) మోరు (ధర్మం మోద) 
స్థిరంగా నిలబడండి.” 


“అతను ఎంతకాలం ఈ భూమ్మోద 
ఉంటాడు?” అని మేము అడిగాం. 
అందుకాయన, “నలభై రోజులుం 
టాడు. వాటిలో ఒక రోజు ఒక 


799 


Genk, 
de UG ALG a 
5 oe లా లీ Sys 
ass Al L5G మ HSL 


ae ETE ne 
— ws eas Gl య! 


‘Ju యే! 2 నరు ల్లో దు 
ర 0! Cer Jl (a 
లా త్ర స్ప వ Fs 
5 esp Ge; 
wise. యయ pls 
రైతే ఆఆ! య్య తు గ J eb 
se ప Ai (కమర కవ 
అంబర యప శ షప 
[యాత NUE UL 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


సంవత్సరమంత ఉంటుంది. మరో 
రోజు ఒక నెలంత ఉంటుంది. ఇంకో 
రోజు వారమంత ఉంటుంది. మిగతా 
రోజులు మాత్రం మన వారాల్లాగానే 
ఉంటాయి” అని చెప్పారు. మళ్ళీ 
మేము, “దైవప్రవక్తా! ఒకరోజే ఒక 
సంవత్సరమంత ఉంటుంది కదా! మరి 
ఆ రోజు మేము ఒక దినపు (ఐదు) 
నమాజులు చేనుకుంటే సరి 
పోతుందా?” అని అడిగాం. అందు 
కాయన “లేదు. మోరు అంచనా ద్వారా 
(సంవత్సరం పొడుగునా) నమాజులు 
చేయాలి” అని చెప్పారు. “దైవప్రవక్తా! 
భూమి మోద ఆ ఉపద్రవ వేగం ఎలా 
ఉంటుంది?” అని మేము మళ్ళీ 
అడిగాం. అందుకాయన, “గాలి 
వానలా ఉంటుంది. అతను (దజ్ఞాల్‌) 
ప్రజల దగ్గరికెళ్ళి (తనను అనుసరించ 
మని) పిలుపునిస్తాడు. ప్రజలు అతన్ని 
విశ్వసించి అతను చేయమన్న పనులు 
చేస్తారు. తర్వాత అతను ఆకాశాన్ని ఆదే 
శిస్తే అది వర్షం కురిపిస్తుంది. భూమిని 
ఆదేశిస్తే అది చెట్లు మొలిపిస్తుంది. 
ప్రజల దగ్గరుండే మేతమేసే జంతు 
వులు (ఆ పచ్చిక మేసి) సాయంత్రం 
ఇండ్లకు తిరిగి వచ్చేటప్పటికి వాటి 
మూపురాలు మునుపటి కంటే ఎత్తుగా 
ఉంటాయి. వాటి పొదుగులు బాగా 
నిండుగా ఉంటాయి. మరింత విశాల 


800 


రో కాల 


అ! wes ఉన 
అథే 5; డు ws సు 
IW! hl లం ( మే yo 
న. 
14195 ERENCE 
ఆ :౮౪ Nl తో wes 
యడ er PE grt WD) 
మము 
ద్రం చయం ఉమ; య! 
Hes అరలో మాయ టో 
త ఈయనా? by = 
UTE PUTTY sr 
రావే వమా సేద్య మ. తపు 
స్త్ర get ll ప్ర ద్య ఇడి సజ 
Orr we 
అదు మక కా! ఫర 
ee య సీ ఇదద తాయ్‌ 


పడన సగర 
యు య yews పేరని! 


ఆత! మప WIS RUG బడు 
కదప! మూ ర్క మ స్హ్రడ ర్‌ ధూ! 
“రాముల రద తుం దవడ తు! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


మవుతాయి. తర్వాత అతను మరొకళ్ళ 
దగ్గరికి వెల్లి తనను విశ్వసించమని 
వారిని పిలుస్తాడు. కాని వారు అతన్ని 
విశ్వసించటానికి నిరాకరిస్తారు. అతను 
తిరిగి వెళ్లిపోగానే వారికి కరువుకాటకా 
లొస్తాయి. వారి సంపద మొత్తం అయి 
పోతుంది. అతను ఎదయినా పాడు 
బడిన చోటు గుండా వెళ్తూ, “నీలో 
ఉన్న నిధుల్ని బయటికి తీయి” అంటే, 
తెనెటీగలు తమ రాణి ఈగ వెంట 
బడినట్లు భూగర్భ నిధులన్నీ అతని 
వెంటపడతాయి. తర్వాత అతను 
నిండు యవ్వనంలో ఉన్న మనిషిని 
పిలిచి అతనిమోద కత్తితో దాడిచేసి 
విలుకాడి గురిలాగా అతన్ని రెండు 
ముక్కలుగా నరికేస్తాడు. తర్వాత 
అతన్ని పిలవగానే అతను కాంతిలీను 
తున్న ముఖంతో నవ్వుతూ తిరిగొస్తాడు. 


(దజ్ఞాల్‌ ఇలాంటి మాయపనులు చేస్తు 


న్నప్పుడే) దేవుడు మర్యమ్‌ కుమారు 
డైన మసీహ్‌ను భూమి మీదకు 
పంపిస్తాడు. ఆయన ఆకాశం నుండి 
డెమాస్కస్‌ తూరుపు దిక్కున తెల్లటి 
మినారు మోద దిగుతారు. పసుపు 
రంగు బట్టలు ధరించి ఇద్దరు దైవ 
దూతల రెక్కల మోద (అంటే భుజాల 
మోద) అరచేతులు ఉంచి దిగుతారు. 
ఆయన తల వంచగానె నీటి బిందు 


వులు రాలిపడతాయి. తల పైకెత్తి 


801 


ర కలా 


(AE రయ అట్లు! మ 15 
NETTIE, 
TEN JW 
న. వా 
Ge LE NOS SA 


రే WA as BUFR ne 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


నప్పుడు కూడా ముత్యాల్లాంటి వెండి 
బిందువులు రాలిపడతాయి. ఆయన 
శ్వాస సెగ తగిలిన ప్రతి కాఫిర్‌ చని 
పోతాడు. ఆయన శ్వాస తన చూపు 
మేరకు చేరుకుంటుంది. ఆయన 
దజ్ఞాల్‌ కోసం వెతుకుతారు. చివరికి 
లుద్‌ ద్వారం వద్ద అతన్ని పట్టుకొని 
చంపేస్తారు. ఆ తర్వాత ఈసా (అలైహి) 
దేవుడు దజ్ఞాల్‌ ఉపద్రవం నుంచి 
సురక్షితంగా ఉంచిన వారి దగ్గరికి 
వెళ్తారు. వారి ముఖాలను తన చేత్తో 
స్పృశిస్తారు. స్వర్గంలో వారికి లభించ 
బోయే అంతస్తుల గురించి శుభవార్త 
నందజేస్తారు. ఆ కాలంలోనే దేవుడు 
“నేను పుట్టించిన కొందరు దాసులతో 
పోరాడే శక్తి ఎవరికీ లేదు, కనుక నువ్వు 
నా ఈ దాసులను తూర్‌ కొండపైకి 
తీసుకెళ్ళి వారిని రక్షించు” అని వహీ 
ద్వారా ఆదేశిస్తాడు. అప్పుడు దేవుడు 
యాజూజ్‌ మాజూజ్‌లను పంపిస్తాడు. 
వారు ప్రతి ఎత్తయిన ప్రదేశం నుంచి 
క్రిందికి వేగంగా పరుగెత్తుకుంటూ 
వస్తారు. వారి మొదటి గుంపు 
తబ్‌రియా నది గుండా పోతుంది. 
పోతూపోతూ చుక్క మిగల్చకుండా 
అక్కడి నీళ్ళన్నీ నాకి వెళ్ళిపోతుంది. ఆ 
దారిగుండా చివరి గుంపు పోతూ 
ఇక్కడ ఇంతకు ముందెన్నడయినా 
నీళ్ళు ఉండేవా? అంటుంది. 


802 


రు కాలూ 


త్‌ Mek CHa pers be 
Sa Sli ws మయ (మ్ల! 
తో lle ద చావ! WJ se ల! 
sl gle మ డల 4 EY రయి! 
anes en ల! 
క్వ తుండ DLE EF 
Dts a రస్తు 
Hasty AU ట్ల తత ఎ oe 
రక యు; కలత! డ్రం 
MTree fp 
సక paar Ea] సస 
a de నాటు క్‌ డూ dl 
శో యీ! సట gual os ఆప 
ర్‌ అహ ఆ రడి సల్లకి 
Weel; (కకం ట్ర వరసా 
త్రయో న్‌ ye Sl pee తే! ప్రాత 
జ హం స బ్‌ యా లానే! శో 
Ae తో కవత (య 
టు al క. నూ Cres సమస్‌ 
భవ! set | లోట | Js 


wel గ 
Te UTNE 


Pr 


గ val AC, 


https://teluguislam.net - https://telugudua.net 


హాదీను కిరణాలు -2 


803 


(ఈ కాలంలో) దైవప్రవక్త ఈసా 
మరియు ఆయన సహచరులు ముట్ట 
డించబడి ఉంటారు. వారి పరిస్థితి 
ఎంత దయనీయంగా తయారవుతుం 
దంటే ఒక ఎద్దు తల, వారికి నేటి మన 
వంద దీనార్లకంటే విలువైనదిగా 
అనిపిస్తుంది. దైవప్రవక్త ఈసా (అలైహి) 
మరియు ఆయన సహచరులు 
(దేవుడు వారి పట్ల ప్రసన్నుడు అవు 
గాక) దేవుని వైపు మరలగానే దేవుడు 
యాజూజ్‌ మాజూజ్‌ల మెడల్లో ఒక 
పురుగు పుట్టిస్తాడు. దాంతో వారు హఠా 
త్తుగా ఒకే ప్రాణంలాగా మరణిస్తారు. 
ఆ తర్వాత దైవప్రవక్త ఈసా మరియు 
ఆయన సహచరులు నేలమిోదికి దిగి 
వస్తారు. నేల మొత్తం ఒక జానెడు 
స్థలం కూడా ఖాళీ .లేకుండా వారి 
(శవాల) మాలిన్యంతో దుర్గంధ భరి 
తంగా ఉంటుంది. అప్పుడు దైవప్రవక్త 
ఈసా (అలైహి) మరియు ఆయన 
సహచరులు మళ్ళీ (ప్రార్థన కోసం) 
మరలుతారు. దేవుడు (వారి ప్రార్థన 
విని) బుల్సీ ఒంటె మెడల వంటి పెద్ద 
పెద్ద పక్షుల్ని పంపిస్తాడు. ఆ పక్షులు 
వారి శవాలను ఎత్తుకెళ్ళి అల్లాహ్‌ కోరిన 
చోట పారేస్తాయి. ఆ తర్వాత-దేవుడు 
వర్షం కురిపిస్తాడు. ఆ వర్షం ప్రతి ఇల్లు, 
పతి గుడారం మోద కురిసి నేల 
మొత్తాన్ని నున్నటి రాయిలాగా లేక 


[గ oN (ee ల 53 ge 
తపో టు స పం 
ప్రై హయ! js మహ ఎమ్మ 653 
లో 153 6 iy పు (సడి! 
మమ! బహ షయ! 
గా స ఉమ టె! ప్రై 
మనే! అ క్‌ ర్‌ హు టీ! [ ప్ర 
వ తపతి మయ | అయ ఎమీ ప 
గ రు య. కే ర J 
ఆటు న. 
pa] లల 4s పం త్రో! Mos 
Jy pls ths (దు! 3 ఫిప్‌ య 
జా igh ఆరం (య! gare 
లదు మట! alt లా : Ces 
reg silh3. యనే! కీ ద్రవం ము! 
న! యాల! $౫5 మమ! లప! ? సు 
లయలో అత్య ట్రాయ్‌ 
రం. ట్రవేస్పుతు: in 
gala: Ss ల 
జ ము థ్‌ న. న 
oe le 
STURT ద్రం tll) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


అద్దంలాగా శుభ్రం చేసేస్తుంది. తర్వాత 
భూమిని “నీ పండ్లను మొలకెత్తించు. 
నీ శుభాలను వ్యాపింపజేయి” అని 
పురమాయించటం జరుగుతుంది. 
అప్పుడు ఒక దానిమ్మ పండుని అనేక 
మంది తిని దాని తోలుతో నీడపట్టుకో 
గల్గుతారు. పాలలో ఎంత శుభం అవత 
రిస్తుందంటే పాలిచ్చే ఒక ఒంటె ఒక 
సంఘానికి సరిపోతుంది. ఒక ఆవు ఒక 
తెగకు సరిపోతుంది. ఒక మేక ఒక 
కుటుంబానికి నరిపోతుంది. అదే 
సమయంలో దేవుడు ఒక పవిత్రమైన 
గాలిని పంపిస్తాడు. అది ఆ ముస్లిం 
లను వారి చంకల క్రిందుగా తాకు 
తుంది. ఆ గాలే ప్రతి విశ్వాసి మరియు 
ప్రతి ముస్లిం ప్రాణం తీస్తుంది. (ఆ 
తర్వాత) కేవలం చెడ్డవారు మాత్రమే 
మిగిలిపోతారు. వారు భూమ్మాద 


గాడిదల్లాగా జనం అందరి ముందు. 


స్త్రీలతో సంభోగిస్తుంటారు. వీరి మీదే 
ప్రళయం విరుచుకుపడుతుంది. 
(ముస్తిం) 


(సహీహ్‌ ముస్తింలోని ఫితన్‌ ప్రకరణం) 


_ 1811. హజత్‌ రిబయీ బిన్‌ హిరాష్‌ 
కథనం: నేను అబూ మస్‌వూద్‌ అన్సారీ 
(రజి) వెంట హుజైఫా బిన్‌ యమాన్‌ 
(రజి) దగ్గరికి వెళ్ళాను. అప్పుడు అబూ 
మస్‌వూద్‌ (రజి) ఆయన్ని, “మోరు 
దజ్ఞాల్‌ గురించి దైవప్రవక్త (సల్లం) 


804 


GENE, 


edn; పం త్ర! ల! నః పస 
Ja ఘు లాపీ ఆయా: గదుల . కేఏ 
yp, glee Lian; 
అంతయు అర కం. 
ahs. Halse 
సే! న. పష! 
Gian; ఎత్త; ము; 
య. యు! : హయ పేలు ఆము 

లెవీ పీ! ప 


య Pr ow రం VAN 


ORDER 
Jew bp dG లయ! ల $a 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


నోట ఎం విన్నారో చెప్పండి” అని అడి 
గారు. అందుకాయన ఇలా చెప్పారు: 
నిశ్చయంగా దజ్ఞాల్‌ బయటికి వస్తాడు. 
అతని వెంట నీరు మరియు అగ్ని , 
ఉంటాయి. ప్రజలు నీరు అని 

అనుకున్నది కాల్చేది అవుతుంది. వారు 
అగ్ని అని అనుకున్నది తియ్యటి 
చల్లని నీరు అవుతుంది. కనుక మీలో 
ఎవరికయినా దజ్ఞాల్‌ ఎదురైతే అతను 
తాను అగ్ని అనుకున్న దాంట్లో 
పడిపోవాలి. అది తియ్యటి మంచి నీరు 
అవుతుంది. 


అది విని అబూ మస్‌వూద్‌ (రజి), 

“దైవప్రవక్త (సల్లం) నోట నేను కూడా 

ఈ మాట విన్నాను” అని అన్నారు. 
(బుఖారీ-ముస్థిం) 


(సహీహ్‌ బుఖారీలోని అంబియా ప్రకరణం - సహీ 


1812. హ(జత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ 
బిన్‌ ఆస్‌ (రజి) కథనం ప్రకారం దైవ 
ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం 
చారు: నా అనుచర సమాజంలో 
దజ్ఞాల్‌ పుడ్తాడు. అతను నలభై వరకు 
ఉంటాడు. అవి నలభై రోజులో లేక 
నెలలో లేక సంవత్సరాలో తెలియదు. 
తర్వాత దేవుడు మర్యమ్‌ కుమారుడైన 
ఈసాను పంపుతాడు. ఆయన అతన్ని 
వెతికిపట్టుకొని చంపుతారు. ఆ తర్వాత 
ప్రజలు ఏడేండ్ల దాకా తమ మధ్య 


805 


ర కరా 


ఢమ! ue 1163 గ న్‌ పే గ్ర 
పడ్తే! ఈ) తవం 26 రద ఏర 
పు! పప తయ కే టు 1G ol 


fa జ UG వర్త ఢీ ఆ య ప 
| క క yl ఎడ రం క 
క WE eo 


న్‌ 


హ్‌ ముస్తింలోని ఫితన్‌ ప్రకరణం) 


ద్ర తత లనే! యం ప్రత VAY 

లయ: J as G25 0 
లో! థో లతకు! లా శక్త త రడ 
Jl bs శ డా! ఏ రస! దము 
గ దా Ue oes) 
రట య క న్వు ర జట 
అనే! రవ రే పత్తా ప్రద ఆక! తమ న 
ye Ss Se Al re తము 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ఎలాంటి విరోధం లేకుండా బతుకు 
తారు. తర్వాత దేవుడు సిరియా వైపు 
నుంచి చల్లటిగాలిని పంపుతాడు. ఈ 
భూమ్మోద తమ హృదయంలో 
రవ్వంత మేలు లేక విశ్వాసం ఉన్న 
వారందరినీ ఆ గాలి చంపుతుంది. 
చివరికి ఎవరైనా కొండ గుహలో 
దాక్కున్నా ఆ గాలి అక్కడికి కూడా 
వెళ్ళి అతని ప్రాణం తీస్తుంది. ఆ 
తర్వాత (ప్రపంచంలో) అత్యంత 
చెడ్డవారు మాత్రమే మిగిలుంటారు. 
వారి అరాచకత్వం పక్షుల చురుకు 
దనంలాగా, వారు సృష్టించే రక్తపాతం 
క్యరమృగాల మాదిరిగా ఉంటుంది. 
వారు సత్కార్యాన్ని సత్కార్యంగా భావిం 
చరు. చెడుని చెడుగా భావించరు. 
షైతాన్‌ వారిదగ్గరికి మానవ రూపంలో 
వచ్చి, “మోరు నా మాట వినరా?” అని 
అంటాడు. అందుకు వారు “ఎమిటి 
నీ మాట?” అని అడుగుతారు. వాడు 
వారికి విగ్రహాలను ఆరాధించమని 
ఆదేశిస్తాడు. (దాన్ని వారు పాటిస్తారు) 
అయినప్పటికీ వారికి వారి ఆహారంలో 
సమృద్ది లభిస్తుంది. వారి జీవితం 
సుఖసౌఖ్యాలతో గడుస్తుంది. తర్వాత 
శంఖం పూరించబడుతుంది. దాని 
శబ్దం విన్న ప్రతి ఒక్కడూ తన మెడను 
దానివైపుకు వంచి పైకిలేపుతాడు. 


806 


ITD 


SEN యే! Js ప్రీ హ్స్‌ 
ఎప ర రియ i ఆ ము! 
EE తడి ఫ్ర! ఇడ! 
క టై భ్రమ సృహ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


అందరికంటే ముందు దాని శబ్దం 
వినేవాడు తన ఒంటెల హొజుకు మర 
మ్మత్తు చేస్తూ ఉంటాడు. అతను ఆ 
శబ్దం వినగానే స్పృహతప్పి పడిపోతాడు. 
అతని చుట్టు ప్రక్కల ఉన్నవారు కూడా 
స్పృహ తప్పి పడిపోతారు. ఆ తర్వాత 
దేవుడు వర్షాన్ని పంపిస్తాడు (లేక) 
కురిపిస్తాడు (అని చెప్పారు). ఆ వర్షం 
మంచులా ఉంటుంది. (అంటే చిమ్ము 
తున్న నీళ్ళలా ఉంటుందన్నమాట.) 
దాంతో మనుషుల శరీరాలు (మొక్క 
ల్లాగా) మొలకెత్తుతాయి. తర్వాత మళ్ళీ 
శంఖం పూరించబడుతుంది. వారు లేచి 
నిలబడి చూస్తుంటారు. తర్వాత 
వారితో, “ప్రజలారా! మో ప్రభువు 
వైపుకు పదండి” అని చెప్పటం జరుగు 
తుంది. “వారిని ఆపండి. వారిని నిల 
దీయాలి” (అని దైవదూతల్ని ఆజ్ఞాపిం 
చటం జరుగుతుంది). తర్వాత 
“వారిలోనుంచి నరకవాసుల్ని బయటికి 
తీయండి” అనటం జరుగుతుంది. 
“వారు ఎంతమంది ఉన్నారు?” అని 
అడిగితే “ప్రతి వెయ్యిమందిలో 
తొమ్మిది వందల తొంభై తొమ్మిది 
మంది” అని చెప్పటం జరుగుతుంది. 
అది పిల్లల్ని సయితం ముసలివారుగా 
చేసేరోజు. పిక్కలు తెరువబడేది ఆ 
రోణే, (ముస్లీం) 


(సహీహ్‌ ముస్థ్టింలోని ఫితన్‌ ప్రకరణం) 


807 


alr, 


wer pill ము gs ye 

బట తను పుట ప్రస ఏ 
yi: Jy ITER SA VD yf WESC 
Db 9002 చరయ రట ృద్తాయ 
“ర య ఆతు UN థ్లా 
Wo GE Ug a 
ss djs eg ste) potas 
sassy సాం 
(Ere PTT pe 
JE OUT: డస మ్య 
లజ; సీ 135 న పు (ప్ప 
i: లెడు కర: రడీ మప్పున్సివ 
(200% బయ ము తయా ల య 
ప్ర యో సక యక; as తరు! న్లో 
sis TON peels 


(ESTE TEV స 


= 


తి! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 808 ర కాలా 


ముఖ్యాంశాలు 

“పిక్కలు తెరువబడటం' అంటే ఏమిటి? కొంతమంది దీని గురించి వ్యాఖ్యానిస్తూ 
“పిక్కలు తెరువబడటం' అంటే ప్రళయదినాన అత్యంత భయంకరమైన, భీతావహ పరిస్థితులు 
ఆసన్నమవటం అని చెప్పారు. అయితే ఒక ప్రామాణికమైన హదీసులో దీని వివరణ ఇలా 
వచ్చింది: ప్రళయదినాన విశ్వప్రభువైన అల్లాహ్‌ తన కాలి పిక్కను (తన బెన్నత్యానికి తగిన 
విధంగా) బయటికి తీసి చూపిస్తాడు. దాన్ని చూడగానే విశ్వాసులైన పురుషులు, స్త్రీలందరూ 
కూడా ఆయన ముందు మోకరిల్లుతారు. అయితే ప్రపంచంలో ప్రజల మెప్పుకోసమో లేక 
పేరు ప్రతిష్టల కోసమో సజ్ఞాలు చేసేవారు మాత్రం సజ్ఞా చేయకుండా ఆగిపోతారు. వారు 
కూడా దైవం ముందు మోకరిల్లాలనే అనుకుంటారు. కాని వారి వెన్నుపూసలు కదలవు. వారి 
వీపు పలకలాగా మారిపోతుంది. దాని మూలంగా వారికి దైవం ముందు మోకరిల్లే వీలు 
లేకుండా పోతుంది. (సహీహ్‌ బుఖారీ, నూన్‌ సూరా వ్యాఖ్యానం.) 

అసలు దేవుని పిక్క ఎలా ఉంటుంది? దాన్ని ఆయన ఎలా చూపిస్తాడు? అనే విషయా 
లను మనం అర్థం చేసుకోలేము. వాటిని వివరించలేము కూడా. అందుకని దేవుని కండ్లు, 
చెవులు, చేతులు మొదలగు వాటిని ఎ విధమైన వక్రభాష్యాలు చెప్పకుండా, ఎలాంటి పోలికలు 
కల్పించకుండా మనం ఎ విధంగా విశ్వసిస్తామో అదే విధంగా దీనిని కూడా విశ్వసించాలి. 
సలఫ్‌ మరియు హదీసు వేత్తల దృక్పథం కూడా ఇదే! (అహ్‌సనుల్‌ బయాన్‌ వ్యాఖ్యాన గ్రంథం 
నుంచి). 


1813. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం :౮6%హ్‌ ఉ1 డ్రం పపం 1417 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా. కటు శ్చ య్‌ స దహ = వ! లీకు 06 
ప్రవచించారు: దజ్ఞాల్‌ మక్కా స్రాఢిప ట్రే య్య తున తయ 
మదీనాలు మినహా ఇతర నగరాలన్ని 
టినీ త్రొక్కుతాడు. అంటే వాటిలోకి Sea te) 
ప్రవేశిస్తాడు. మక్కా మదీనాలకు వెళ్ళే we POD తు 
కొండ దారులన్నిటి మోద దేవుడు తన ప య 
దూతల్ని నియమిస్తాడు. వారు ఒకరి షో 
రెక్క మరొకరు పట్టుకొని వాటికి రక్షణ 

కల్పిస్తూ ఉంటారు. దజ్ఞాల్‌ (మదీనాకు 

దగ్గర్లో ఉన్న) ఉప్పు నేల మిద దిగగానే 

మదీనా నగరం మూడుసార్లు కంపి 

స్తుంది. దేవుడు మదీనాలో ఉండే 


యత పోడు హదు! చు స్త GE 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీనసు కిరణాలు -వి 


కాఫిర్లు, మునాఫిక్‌లందరినీ బయటికి 
తీస్తాడు. (ముస్లిం, 


(సహీహ్‌ ముస్తింలోని ఫితన్‌ ప్రకరణం) 


1814. హజ్రత్‌ అనస్‌ (రజి) గారే చేసిన 
మరొక కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
అస్‌ఫహాన్‌కు చెందిన డెబ్బెవేల 
యూదులు దజ్ఞాల్‌ వెంటపడతారు. 
(అంటే అతన్ని అనుసరిస్తారు). వారి 


ఒంటిమోద పచ్చని దుప్పట్లు 
ఉంటాయి. (ముస్థీం) 


(సహీహ్‌ ముస్తింలోని ఫితన్‌ ప్రకరణం) 


1815. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
ఉమ్మె షరీక్‌ (రజి.అన్‌హా) తెలియ 
జేశారు: ప్రజలు దజ్ఞాల్‌కు భయపడి 
పారిపోయి కొండల్లో దాక్కుంటారు. 
(ముస్లిం) 


(సహీహ్‌ ముస్టీంలోని ఫితన్‌ ప్రకరణం) 


1816. దైవప్రవక్త (సల్లం; ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
ఇమ్రాన్‌ బిన్‌ హుసైన్‌ (రజి) తెలియ 
జేశారు: ఆదం పుట్టినప్పటి నుంచి 
ప్రళయం సంభవించేవరకు దజ్ఞాల్‌ 
కంటే భయంకరమైన విషయం 
మరొకటి లెదు. (ముస్లీం, 


(సహీహ్‌ ముస్తింలోని ఫితన్‌ ప్రకరణం) 


809 


Dyes రడ! గిం NAVE 
వరా! ఎట్ల ie రయ! ల్లు :06 స్తో 4! 


- 


pie Ae FATAA PUTT Fes 


3, జ్‌ EG 

Ml es ht pl ప్ర - 1410 
రజ :ర్పడ్‌ పక రవీ తనం లో (మ 
పు JU! టన JEU! ప్రా ట్రైనీ! 


~ త క 
న Cd 


gia goles ర. 

వ 3325 pe త! ప్రై 

పహ :ల్పీడ్‌ ము ఆ ముత! టం 

oe Sl తడు! యడ్ల తే హోరు 
టల టలు! 


Dee ss A క్‌ > 
తే! J cas i: 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 


1817. హ(జత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
దజ్ఞాల్‌ వెడలినప్పుడు విశ్వాసుల్లో 
ఒకతను అతని దగ్గరికి వెళ్తాడు. అక్కడ 
అతనికి ఆయుధాలు ధరించివున్న 
దజ్ఞాల్‌ భటులు తారసపడతారు. 
“ఎక్కడికి?” అని అడుగుతారు వారు. 
“(కొత్తగా) వచ్చిన అతని దగ్గరికి” అని 
చెబుతాడు ఆ విశ్వాసి. అందుకు వారు 
“నీవు మా ప్రభువుని నమ్మవా?” అని 
అడుగుతారు. దానికతను “వేరొకర్ని 
ప్రభువుగా నమ్మటానికి నమ్మక పోవ 
టానికి మన ప్రభువు విషయంలో 
దాపరికాలు ఉంటే కదా!” అని సమా 
ధానం చెబుతాడు. ఆ సమాధానం విని 
వారు (ఆగ్రహంతో) “అతన్ని చంపండి” 
అంటారు. తర్వాత తమలో తాము 
మాట్లాడుకుంటూ, “నా అనుమతి 
లేకుండా ఎవరినీ చంపవద్దని మన 
ప్రభువు మనల్ని ఆదేశించలేదా?” అని 
అనుకొని ఆ విశ్వాసిని దజ్ఞాల్‌ దగ్గరికి 
తీసుకు వెళ్తారు. విశ్వాసి దజ్ఞాల్‌ని 
చూడగానే, “ప్రజలారా! దైవప్రవక్త 
(సల్లం) చెప్పింది ఈ దజ్ఞాల్‌ గురించే” 
అని (ఎలుగెత్తి) చెబుతాడు. దజ్ఞాల్‌ 
అతన్ని బోర్లా పడేయమని ఆదేశిస్తాడు. 
తర్వాత అతన్ని పట్టుకొని తలను, 
మొహాన్ని బాదమని చెబుతాడు. అతని 


810 


GAA, 
డ్రా]! As ఖ్‌ వ్ర ఎ 1గ1/ 
ద్ర వరత వ సీ యత! [ాటు 
0 Je రు క తడు 
SS Jain gus: ప్రమ! తు 
(టే Aas లు కస్‌ పీలే 29 
య ర es: JJ Eg! 
జ! పమ Hus Gy UL "లేల 
రం. నం. 
slik alah es 
Ulu JU: oye BE Je! 

einen HE) 
Fe తప్‌ బలు! ౫ iG aa 
ED ఫ్‌ ( సా పి సేవ 
_ రు! gabe: ల 
be it ల says స. 
a gh 
“3 ప లజ సే మాని! పప రథ! 
క హీ! బి ర్వ ఫో ళ్‌ బ్రమ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ఆజ్ఞమేరకు ఆ విశ్వాసిని పొట్ట, వీపు 
సాగిపోయేలా చితకబాదటం జరుగు 
తుంది. 

తర్వాత దజ్ఞాల్‌ “నువ్వు నన్ను నమ్ము 
తావా?” అని అడుగుతాడు. అందు 
కతను (నిరాకరిస్తూ), “నువ్వు 
మసీహ్‌వి, అబద్దాగ్రేసరుడివి” అని 
అంటాడు. ఆ తర్వాత అతని తలను 
రంపంతో కోసి రెండు కాళ్ళూ వేర 
య్యేలా అతన్ని రెండు ముక్కలుగా 
నరికియమని ఆజ్ఞాపించటం జరుగు 
తుంది. దజ్ఞాల్‌ ఆ రెండు ముక్కల 
మధ్య తిరుగుతాడు. తర్వాత వాటిని 
ఉద్దేశించి, “లే, లేచి నిలబడు” అని 
అంటాడు. వెంటనే ఆ విశ్వాసి లేచి 
నిలబడతాడు. దజ్ఞాల్‌ మళ్ళీ అతన్ని 
“నన్ను నమ్ముతావా? లేదా?” అని 
అడుగుతాడు. అందుకతను (నిరాక 
రిస్తూ) “నీ గురించి నా నమ్మకం 
ఇప్పుడు మరింత బలపడింది. ప్రజ 
లారా! వీడు నా తర్వాత ఎవరి పట్లనూ 
ఈ విధంగా ప్రవర్తించలేడు” అని 
అంటాడు. అప్పుడు దజ్ఞాల్‌ అతన్ని 
పట్టుకొని కోకో సేయాలనుకుంటాడు. 
కాని దేవుడు అతని మెడ . - రక్తనాళం 
మధ్య భాగాన్ని ఇత్తడిగా మారుస్తాడు. 
తర్వాత దజ్ఞాల్‌కు అతన్ని చంపటానికి 
మార్గమేదీ కనిపించదు. దాంతో దజ్ఞాల్‌ 
అతని కాళ్ళూ చేతులు పట్టుకొని 


811 


Se Ens 
ayer) 


ప క. 
SEN Jk యల U0 
WG తిదప! పద beat 
యే SSS 5 35 Cal యప 
Ses se IE De) ఆ 
ull (OY యః! OBE అ 5 ఆమ 
ర్స లోయ (ప! తే i WE (వీ! 
లు ఈ 4 లాట్‌! nhs der :# Al 
6! 503 FN Pe gene 
pa zn Pe yy NO 
బయ్‌ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 812 ర కాలా 


విసిరేస్తాడు. చూసిన జనం వాడు 
అతన్ని అగ్నిలో విసిరేశాడని అనుకుం 
టారు. కాని వాస్తవానికి (పరిణామ 
పరంగా) అతన్ని స్వర్గంలో విసరి 
వేయటం జరిగి ఉంటుంది. 


ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం) ఇలా 
అన్నారు: ఆ వ్యక్తి దేవుని దృష్టిలో 
అందరి కంటే గొప్ప వీరమరణం 
పొందినవాడుగా పరిగణించబడతాడు. 
(ముస్లిం, బుఖారీ (రహ్మలై) ఈ అర్జా 
న్నిచ్చే ఉల్లేఖనాలు కొన్ని వివరించారు) 

(సహీహ్‌ బుఖారీలోని ఫితన్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోని ఫితన్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ప్రళయానికి ముందు దజ్ఞాల్‌ ఉపద్రవ కాలంలో ఒక విశ్వాసి దజ్ఞాల్‌ను ఎదిరిస్తాడు. 
ధైర్యసాహసాలతో వాణ్ణి ఎదుర్కొంటాడు. దజ్ఞాల్‌ అతన్ని మెడ నరికి చంపాలనుకున్న ప్పుడు 


అతని మెడలోని ఒక భాగాన్ని అల్లాహ్‌ ఇత్తడిదిగా మారుస్తాడు. దాని మూలంగా దజ్ఞాల్‌ 
అతన్ని చంపలేకపోతాడు. 


చివర్లో దజ్ఞాల్‌ చూపించే అగ్నిని స్వర్గంగా పేర్కొనటం జరిగింది. పరిణామం రీత్యా 
అలా చెప్పబడి ఉంటుంది. అంటే ఆ అగ్ని పరీక్షకు అంతిమ ప్రతిఫలం స్వర్గం అవుతుంది. 
లేక స్వర్గం అంటే ఇక్కడ మనశ్శాంతి, మనోనిబ్బరం కావచ్చు. విశ్వాసికి తన విశ్వాస పరిపక్వత 
మూలంగా అగ్నిలో సైతం మనశ్శాంతి లభిస్తుంది. లేక ఇక్కడ స్వర్గం అంటే ఇబ్రాహీమ్‌ ప్రవక్త 
విషయంలో జరిగినట్లు దజ్ఞాల్‌ చూపే అగ్ని ఆ విశ్వాసి కొరకు నిజంగానే ఓ వందనవనంలా 
మారిపోవచ్చు. 


1818. హజ్రత్‌ ముగీరా బిన్‌ షోబా హూ స్మా పప! ప్ర. 1414 
(రజి) కథనం: దజ్ఞాల్‌ గురించి దైవ 1 (౬ తిక 5 
ప్రవక్త (సల్లం)ను నేను అడిగినన్ని ౮ దహీ ఢమ! టు శక్త ఉరుము 
“వాడు... నిన్నేమి చేయలేడులే” 


అన్నారు. అందుకు నేను, “ప్రజలు 


https://teluguislam.net - https://telugudua.net 


rn 


వాదీను కిరణాలు-2 813 రస కాగా 


చెబుతుంటే విన్నాను. వాడి దగ్గర G23 j= ము తల] భం. 
పర్వతమంత ఎత్తు రొట్టెలూను, ఒక 1. సజు dls ప్ర శల స్వీప్‌ jar (లత 
నీటి సెలయేరు ఉంటుందట” అని le 
అన్నాను. అందుకాయన “విశ్వాసుల్ని + 
కాపాడుకోవటం అల్లాహ్‌కు అంతకంటే 
చాలా తేలిక” అని చెప్పారు. 

(బుఖారీ-ముస్లిం, 

(సహీహ్‌ బుఖారీలోని ఫితన్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్లింలోనూ ఫితన్‌ ప్రకరణం) 

ముఖ్యాంశాలు 


పై హదీసుకు భావం ఎమిటంటే ప్రజల్ని మార్గభ్రష్టలు చేయటానికి దజ్ఞాల్‌ దగ్గర 
కావలసిన వనరులయితే అన్నీ ఉంటాయి. కొని విశ్వసించినవారిని వాడి బారి నుండి కొపాడటం 
అల్లాహ్‌కు కష్టం కాదు. 
1819. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం కాగి! ca a పు ఎ 1411 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈవిధంగా శ్ర ౩1, ఈ 4 1 రం 06 
ప్రవచించారు: ప్రతి దైవప్రవక్త తన స 
అనుచర సమాజాని ఒంటికనువాడు 
అబద్దాల స క 111 354 గ్రా ర వ్ర (పు & ్ట 5 
చారు. జాగ్రత్త! ఆ దజ్ఞాల్‌ ఒంటికన్ను యర కదలీ ట్ర పప రుద 
వాడై ఉంటాడు. మో ప్రభువు ఒంటి 
కన్నువాడు కాదు. ఇంకో విషయం 
ఎమిటంటే దజ్ఞాల్‌ కళ్ళ మధ్య క-ఫ-ర 
(ఇతను అల్లాహ్‌ను తిరస్కరించాడు) 
అని రాసి ఉంటుంది. 


(బుఖారీ-ముస్తీం) 


(సహీహ్‌ బుఖారీలోని ఫితన్‌ ప్రకరణం - సహీహ్‌ ముసింలోనూ ఫితన్‌ ప్రకరణమే) 


రా 


ట్స Yi cc! వహ 7 


1820. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రవచించారు: దజ్ఞాల్‌ గురించి 


A gas iat gl ట్రం Wr 
ae ty: వస్త త! త్రము లిం dus 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 814 RIAD 


ఎ దైవప్రవక్తా తమ అనుచర సమాజా 
లకు చెప్పని ఒక విషయం నేను మోకు డే శ్‌! లజ Py Ope ws a 
చెప్పనా? వాడు ఒంటికన్నువాడు. తన dle" రజ రది! స TATE 
వెంట వాడు స్వర్గం నరకం లాంటి 
రెండు వస్తువులు తీసుకొని వస్తాడు. 
వాడు దేన్నయితే స్వర్గం అంటాడో అది 
నరకం అయి ఉంటుంది. 

(బుఖారీ-ముస్టిం): 


య bis Gill gels 


(సహీహ్‌ బుఖారీలోని దెవప్రవక్త్షల ప్రకరణం - సహీహ్‌ ముస్థింలోని ఫితన్‌ (ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

వాడు చూపించే తళుకు బెళుకులకు ప్రభావితుడై వాడికి తొత్తుగా మారినవాడు 
నరకాగ్నిలో పడవేయబడటానికి అర్హుడౌతాడని పై హదీసు భావం. 
1821. హజత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) ప్రజల 
ముందు దజ్ఞాల్‌ గురించి వివరిస్తూ 
ఇలా అన్నారు: అల్లాహ ఒంటికన్ను 
వాడు కాదు. కాని జాగ్రత్త! మసీహ్‌ 
దజ్ఞాల్‌ ఒంటికన్నువాడు. వాడికి ఒక్క 
కుడికన్ను మాత్రమే ఉంటుంది. అది 
కూడా ఉబ్బిన నేరేడు పండులా 
ఉంటుంది. (బుఖార్‌-ముస్తిం) 


Mes FE gl ges ఇ MAN 

రం. 55 2 4 ses 
sph oda tp 0% QE pi 
రామ! పం లయకు! రా! ర N 
Sg వ? రీ ఉప్పు! 


(సహీహ్‌ బుఖారీలోని ఫితన్‌ ప్రకరణం - సహీహ్‌ హ్‌ ముస్టింలోని ఈమాన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దజ్ఞాల్‌ మరియు వాడి తపక గురించి ఎవయితే హదీసులు వివరించబడ్డాయో 
అవి ప్రామాణికత పరంగా, సాక్ష్యాధారాల పరంగా ఎంతో ఉన్నతమైనవి. అనగా సహీహ్‌ జారి 
సహీహ్‌ ముస్లిం గ్రంథాలకు చెందినవన్న మాట. ఆ గ్రంథాల ప్రామాణికత మోద, వాటి 
నిర్వంద్వత మోద పండితుల మధ్య ఏకాభిప్రాయం ఉంది. కనుక వాటి గురించి సందేహానికి 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 ష్‌ Gli 


లోనవటం ఏ విధంగానూ సరికాదు. అదే విధంగా ఈసా అలైహిస్సలాం ఆకాశం నుండి దిగి 
వస్తారన్న విషయం కూడా హదీసుల ద్వారా రుజువవుతోంది. దాన్ని తిరస్కరించటానికి వీలులేదు. 
ప్రళయానికి నమీపంలో ఈ గొప్ప చిహ్నాలు తప్పకుండా ఉనికిలోకి వస్తాయి. వాటిని 
విశ్వసించటం విధి. 

దజ్ఞాల్‌ యూదుడై ఉంటాడు. ఉపద్రవాలు రేపటంలో చెయ్యి తిరిగినవాడవడం చేత 
వాడికి దజ్ఞాల్‌ (ఉపద్రవాగ్రేసరుడు) అనే పేరు పడిపోతుంది. విశ్వాసుల్ని పరీక్షించటం కోసం 
అల్లాహ్‌ స్వయంగా వాడికి కొన్ని సృష్టినైజానికి విరుద్దమైన శక్తులు ప్రసాదిస్తాడు. దాంతో వాడు 
తాను ఆరాధ్య దేవుణ్ణని ప్రకటించుకుంటాడు..యూదుల్లోని ఒక పెద్ద వర్గం వాణ్ణి అనుసరిస్తుంది. 
హదీసుల్లో వాడిని మసీహుద్దజ్ఞాల్‌ అని కూడా చెప్పబడింది. అయితే ఈసా ప్రవక్తకు కూడా 
మసీహ్‌ అనే పేరు ఉంది. వీరిద్దరిలో తేడా ఏమిటంటే ఈసా ప్రవక్త మసీహుల్‌ హుదా (సన్మార్గ, 
మసీహ్‌) కాగా, వీడు మసీహుజ్జలాలహ్‌ (దుర్మార్గ మసీహ్‌). అసలు మసీహ్‌ అంటే ఎమిటి? 
' వాడికి ఆ పేరు ఎందుకుంది? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాడి ఒక 
కన్ను తుడిచి వేయబడటం మూలంగా వాడిని మసీహ్‌ అంటారని కొందరు అంటారు. 
మరికొందరు వాడు మక్కా మదీనాలు తప్ప ప్రపంచం మొత్తం తిరుగుతాడు కాబట్టి వాణ్ణి 
మసీహ్‌ అంటారని చెబుతారు. ఈసా ప్రవక్త పేరు కూడా మసీహే. తల్లి గర్భం నుంచి బయట 
పడినప్పుడు ఈసా ప్రవక్త శరీరానికి నూనె పూసివుంది, అందుకని ఆయన్ని మసీహ్‌ అంటారని 
చెప్పగా, ఆయన ఏ రోగి మోద చేయి తిప్పినా ఆ రోగి రోగం నయమయిపోయేది. కనుక 
ఆయన్ని మసీహ్‌ అని పిలవటం జరిగిందని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి అభిప్రా 
యాలు అనేకం వ్యక్తమయ్యాయి. (ఫత్‌హుల్‌ బారీ, కితాబుస్సలాత్‌ బాబుద్దుఆయి 
ఖబ్‌లస్సలామి) 


1822. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: యూదులతో Ee BG Se os 7 
> వట్ట! dele! by > del! 

ముస్లింల యుద్ధం జరగనంతవరకూ వశ న. ల టీ గ 
న... 

ప్రళయం రాదు. చివరికి (ఆ +, RE “ వ | క ue 
యుద్దంలో) యూదులు రాళ్ళు లేక తో? ౫ లో టాటో 


il గై ee gl తత = 14% 
పస స రేట్‌ Kd! 05 క్‌ 


హె 


చెట్ల వెనుక కూడా దాక్కుంటారు. 
అప్పుడు ఆ రాళ్ళు మరియు చెట్టు, 
“ఓ ముస్లిం! నా వెనక ఒక యూదుడు 
దాక్కున్నాడు. రా.....వచ్చి ఇతన్ని 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 816 రక ర్‌ 


అ 


చంపెయ్యి” అని చెబుతాయి. కాని iG WG ae ae fis — 
గర్‌ఖద్‌ చెట్టు మాత్రం చెప్పదు. + . f 


Gina ఏ4! డర (111 క ట్ర! 
ఎందుకంటే అది యూదుల చెట్టు. 
(బుఖారీ ముస్లిం) 
(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని ఫితన్‌ ప్రకరణం) 


ఖై 


ముఖ్యాంశాలు 


గర్‌ఖద్‌ అనేది ఒక రకమైన ముళ్ళచెట్టు. బైతుల్‌ ముఖద్దస్‌ ప్రాంతంలో ఇది విరివిగా 
కనిపిస్తుంది. అల్లాహ్‌ తాను కోరిన వస్తువులో మాట్లాడే శక్తిని పుట్టించగలడు. ముస్లింలకు ఈ 
భూమ్మోద ఆధిపత్యం ఇవ్వాలని తలచినప్పుడు ఆయన చెట్టూపుట్టలు, రాళ్ళు రప్పలను 
కూడా ముస్లింల సానుభూతిపరులుగా మార్చివేస్తాడు. అవి యూదులకు వ్యతిరేకంగా ముస్లింల 
తరపున మాట్లాడి వారికి సహాయం చేస్తాయి. అయితే ముస్లింలకు విజయం తెచ్చి పెట్టనున్న 
ఆ యుద్ధం ఎప్పుడు జరుగుతుందన్న విషయం గురించి ఏమో చెప్పలేము. ఇవి అగోచర 
వార్తలు. వీటిని విశ్వసించటం అవసరం. ప్రస్తుత కాలంలో అలాంటి సూచనలేవి లేవు. 
ముస్లింలు జనాభా పరంగా ఎక్కువమంది ఉన్నప్పటికీ మరొకరి ఆధిపత్యం క్రింద బతుకు 
తున్నారు. యూదులు అల్ప సంఖ్యలో ఉన్నప్పటికినీ విజయహస్తులై ఉన్నారు. కాని ఈ 
పరిస్థితి తాత్కాలికమైనది. యూదుల సంరక్షకులు అమెరికా మొదలగువారు ఎర్సరిచినది. 
వారు ఇస్తాం పట్ల శత్రుత్వంలో యూదులకు వెన్నుదన్నుగా, సహాయకారులుగా ఉంటున్నారు. 
సదరు ప్రామాణిక హదీసు ప్రకారం ప్రళయానికి పూర్వం ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. 
ముస్లింలు యూదుల మోద, వారి పాశ్చాత్య సంరక్షకుల మోద కూడా విజయం సాధించి 
తీరుతారు. “ఇన్నల్లాహ అలాకుల్లి షైయిన్‌ ఖదీర్‌ (అల్లాహ్‌ ప్రతి వస్తువు మోద అధికారం 
కలవాడు). 


1823. హజ్రత్‌ అబూహురైరా (రజి) 06 : రేకి తి! రయ \ATY 
గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం, ఈ విధంగా ప్రవచించారు: 
ఎవరి చేతిలోనయితే నా ప్రాణముందో అ 
ఆయన సాక్షి! మనిషి సా దగ్గరి ప్రయతో లే న్‌ా 
నుంచి వెళ్ళినప్పుడు, “అయ్యో! ఈ Per పంట 
గోరీలో ఉన్నవాడి స్థానంలో నేనుంటే యాప్రమ . కంటి! 
ఎంత బాగుండేది” అని విలవిల్లాడి 

పోనంత వరకూ ఈ ప్రపంచం 

అంతమవదు. అతను తన ధర్మం 


కాట్‌ 5 gd వ హక ఉర్వి 
టం Js 5 బద యట్‌ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


కోసం కాదు, ప్రాపంచిక పరీక్షలకు 
భయపడి అలా అంటాడు. 
(బుఖారీ- మున్దిం/ 


(సహీహ్‌ బుఖారీలోని ఫితన్‌ ప్రకరణం - 


ముఖ్యాంశాలు 


817 


SIE, 


నహీవ్‌ ముస్తింలోని ఫితన్‌ ప్రకరణం) 


ప్రపంచంలో అల్లకల్లోలం, కష్టాలు కడగండ్లు ఎంతగా పెరిగిపోతాయంటే వాటిని 
భరించలేక మనిషి చావటానికి సిద్ధపడతాడు. జీవితం కంటే మరణానికి ఎక్కువ ప్రాధాన్యత 
నిస్తాడు. సర్వత్రా వ్యాపించే ఈ కల్లోలం కూడా ప్రళయానికి ముందు సంభవిస్తుంది. తర్వాత 
ప్రపంచంలో కల్లోలం రేకిత్తించేవారు "మాత్రమే మిగిలిపోతారు. ఇంతకు ముందు కొన్ని లం 
చెప్పబడినట్లు అలాంటి నీచుల మీదే ప్రళయం విరుచుకుపడుతుంది. . 


. 1824. హజ్రత్‌ అబూహురైరా'.(రజి) 


గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 


(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
ఫురాత్‌ నది ఎండిపోయి అందులో 
నుంచి బంగారపు పర్వతం బయటపడ 
నంతవరకు ప్రళయం సంభవించదు. 
ఆ పర్వతం కోసం యుద్దాలు జరుగు 


తాయి. ప్రతి వందమందిలో తొంభై 


తొమ్మిది మంది చంపబడతారు. వారి 
లోని ప్రతి ఒక్కడూ బహుశా తాను 
బతికిపోగల్లుతానేమో అనుకుంటాడు. 


వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: 
- ఫురాత నది ఎండిపోయి, అందులో 
నుంచి బంగారు నిధులు బయటపడే 
కాలం దగ్గర్లోనే ఉంది. అప్పుడు బతికి 
వున్నవారు అందులోనుంచి ఎమో 
తీసుకోరాదు సుమా!” 
(బుఖార్‌-ముస్థిం) 


అల్లో 


క ప వ . \avt 


be oi oy gg bho 
తస ము శ్రర గ్ర క్వి గణ య 
MoS తయ rs ps BI 
= ర్‌! యఫ్‌ హం లోలో il 
హయ ప లయ ప్రీ ప తన! 
ole Ges dee it య 


(నహీవొ బుఖారీ, సహీహ్‌ ముస్తింలోని ఫితన్‌' ప్రకరణాలు) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 


ముఖ్యాంశాలు 


818 


Ga, 


“'యహ్‌సిరు' అంటే బయటపెట్టటం అని అర్థం. అనగా నీళ్లు ఎండిపోయినప్పుడు 
అల్లాహ్‌ బయటపెట్టాలని తలచుకున్న బంగారు నిధులు ఒక్కసారిగా బయల్పడతాయి. 
ప్రళయానికి ముందు ఇది కూడా తప్పకుండా జరుగుతుంది. ఈ సంఘటన సంభవించినప్పుడు 
ప్రాపంచిక దురాశలకు లోనుకాకుండా, బయటపడిన నిధుల్లో నుంచి ఎమో తీసుకోకుండా 
ఉండేవారు మాత్రమే దైవశిక్షలకు గుశికాకుండా సురక్షితంగా ఉంటారు. 


1825. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా. 


ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూహురైరా (రజి) గారే తెలియ 
జేశారు: మదీనా నగరం మునుపటి 
కన్నా మంచి స్థితిలో ఉన్నప్పటికీ 
ప్రజలు దాన్ని వదలిపెట్టి (వేరేచోటికి) 
వెళ్ళిపోతారు. (అప్పుడు) అడవి 
మృగాలు, పక్షులు తప్ప ఎవరూ అటు 
(అనగా మదీనా) వైపు వెళ్ళరు. ఆఖరికి 
ముజైనా తెగకు చెందిన ఇద్దరు పశు 
వులకాపరుల మోద ప్రళయం సంభ 
విస్తుంది. వారిద్దరు తమ మేకల 
మందలను తోలుకుంటూ మదీనాకు 
వెళ్తుంటారు. అక్కడికెళ్ళి చూస్తే వారికి 
మదీనా నగరం అడవి జంతువుల 
నివాస స్థలంగా మారిపోయి ఉన్నట్లు 
కనిపిస్తుంది. చివరికి వారు 'సనియ్య 
తుల్‌ వదా” చేరుకోగానే బోర్లాగా క్రింద 
పడిపోతారు. (బుఖారీ-ముస్లిం) 


టే J య 140 
పష! రా స. మక క 
స UUs J తేడ ర ధక ఆ 
స్‌ గ్‌ా! క గ ఆఘ! 
day పక ర పడ కమ ప్ర ఏస్‌ 
es} Gia vere రిటన్‌ స్త! 
ol వ పర! పస య్య iy 
le ie tls 


(సహీహ్‌ బుఖారీలోని మదీనా (ప్రాశస్త్య ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని హజ్‌ 


(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


ఖిలాఫత్‌ వ్యవస్థ మదీనా నుంచి సిరియా మరియు ఇరాక్‌ దేశాలకు బదిలీ అయినప్పుడే 


https://teluguislam..net - https://telugudua.net 


నా 819 srt, 
"పైహదీసులో పేర్కొనబడిన భవిష్యద్వాణి నెరవేరిందని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఎందు 
కంటే, ఆ కాలంలో మదీనా నగరం భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో మంచి స్థితిలో ఉండేది. 
ఆ రోజుల్లో మదీనా నగరం పండితుల నిలయంగా, సిరిసంపదల నికేతనంగా అలరారింది. 
అయినప్పటికీ ఖిలాఫత్‌ మదీనా నుంచి సిరియా, ఇరాక్‌లకు బదిలీ కావటం హదీసులోని 
భవిష్యద్వాణినే సూచిస్తుందని వారంటారు. అయితే హదీసులో పేర్కొనబడిన పరిస్థితులు 
ఇంకా నెలకొనలేదు, కనుక ఆ భవిష్యద్వాణి ఇంకా నెరవేరలేదనీ, ప్రళయానికి దగ్గర్లో 


నెరవేరుతుందని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. రెండో మాటే సరైనదనిపిస్తోంది. 


1826. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
ఆఖరి కాలంలో మో ఖలీఫాల్లో ఒకడు 
తన దోసిలి నిండా ప్రజలకు సొమ్ము 
ఇస్తాడు. దాన్ని లెక్క కూడా పెట్టడు. 

(ముస్లిం, 


(సహీహ్‌ ముస్తింలోని ఫితన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
ఒక ఖలీఫా కాలంలో సిరిసం 


G43 ne a ర NAY 

స్పీషః :06 ప్త రే! Sisal ys 

I US Ty tre 
య. wt dea) 


పదలు విరివిగా ఉంటాయని ఈ హదీసులో కూడా" 


భవిష్యత్తు గురించి వక్కాణించటం జరిగింది. ఇది కూడా ప్రళయానికి ముందు జరుగుతుంది. 


1827. హజత అబూమూసా అష్‌అరీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
ప్రజలకు ఒక కాలం ఇలాంటిది కూడా 
వస్తుంది. అప్పుడు మనిషి బంగారం 
దానం చేసేందుకు (భిక్షగాళ్ళను) 
గాలిస్తాడు. కాని అతని దానం పుచ్చు 
కునేవాడు ఒక్కడు కూడా దొరకడు. 
అంతేకాదు, ఇలా కూడా జరుగు 
తుంది- ఒక్కో పురుషుని పర్యవేక్షణలో 


- గ తో ఆ 3 - \ATY 
dG క ర bis al డ్రా 
aol లయ ల్లాయే! le 
asl An idl రః Glial 
శ 113] Ee య య మప 
కం. జ్‌ రసు పు మ త 
యు ట్టు ఆయీ! ప్రత్‌ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 820 రో కాగ్‌ 


నలభై నలభై మంది స్రీలు ఉంటారు. 
పురుషులు తక్కువగా, స్త్రీలు 
ఎక్కువగా ఉండటం మూలంగా అలా 
జరుగుతుంది. (ముస్లిం, 


(సహీహ్‌ ముస్లింలోని జకాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో కూడా ప్రాపంచిక సుఖసంతోషాలు, సిరిసంపదల విసృృతితోపాటు స్త్రీల 
అధిక జనాభా గురించి కూడా జోస్యం చెప్పబడింది. ప్రీల సంఖ్య పెరగటానికి కారణం 
యుద్దాలు కావచ్చు. యుద్ధాల మూలంగా చాలామంది పురుషులు మృత్యువాతన పడతారు. ' 
లేక సహజంగానే పురుష జ కాల మ ఆజ సీ జననాల రేటు అధికంగా ఉండి దానిమూలంగా 
స్త్రీల జనాభా పెరగవచ్చు. 
1828. హజత్‌ అబూహురైరా (రజి) ,. 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ పీతం పస జలే తు = 1414 
విధంగా ప్రవచించారు: ఒకతను హా లాం ఆక! ౮6 మక గ్య! ద్రం మ 
మరొకతని దగ్గర స్థలం కొన్నాడు. స్థలం యు! తక ధట! మ్‌ hus ల 
కొన్న అతనికి ఆ స్థలంలో ఒక కుండ రే! J Ju Mars ee elie ట్ర 
దొరికింది. అందులో బంగారం ఉంది. డు Clem Sl 
అతను స్థలం అమ్మిన అతనితో, “నీ JU, | ప స తన! త 
బంగారం నీవు తీసుకో, నేను కొన్నది | 
కేవలం స్థలం మాత్రమే, బంగారం 
కాదు” అన్నాడు. అందుకు స్థలం 
యజమాని “నేను నీకు ఈ స్థలంతో 
సహా అందులోవున్న వస్తువులన్నీ అమ్మే 
శాను. (ఇక నాకు దాంతో ఎలాంటి 
సంబంధంలేదు. కనుక ఆ బంగారం 
నువ్వే ఉంచుకో” అన్నాడు స్థలం 
యజమాని.) తర్వాత వారిద్దరూ తీర్పు 
కోసం ఒకాయన దగ్గరికి వెళ్ళారు. ఆ 
మధ్యవర్తి వారిద్దరిని “మోకు పిల్లలు 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 821 ర కాగా 


ఉన్నారా?” అని అడిగాడు. వారిలో య. ఎయు క గ్‌ gd 


ఒకడు, “నాకు ఓ కొడుకు ఉన్నాడూ | రడ ల STV 
అని అన్నాడు. రెండొవతను తనకో. ౮ సై; ప చ (న 
కూతురు ఉందని చెపాడు. ఇదరి 
నమూనాలు విన్న Sa pl mn ల we] JG, Coe 
మూడోవ్యక్తి, “మీరు వారిద్దరికీ sass Ty సయ! sl 
వివాహం చేసి ఈ బంగారం వారిద్దరి ele Ge GIS Wi 
అవసరాలకు ఖర్చుపెట్టండి. (మిగి 

లింది) దానం చేయండి” అని తీర్పు 


చెప్పాడు. (బుఖారి-ముస్థిం) 
(సహీహ్‌ బుఖారీలోని అంబియా ప్రకరణం - సహీహ్‌ ముస్తేంలోని అఖీజియా 
ప్రకరణం, 

ముఖ్యాంశాలు 


ఒకరి యాజమాన్యం క్రింద ఉండే ఆస్తిని “అఖార్‌ అని అంటారు. అది ఇల్లు, తోట, 
ఖాళీస్థలం ఏదయినా కావచ్చు. ఈ సంఘటన గత సమాజాల్లో ఎవరిదో అయి ఉంటుంది. 
ఇందులో వారి ఐహిక అనాసక్తత, భక్తీ పరాయణతలు, సందేహాస్పద చెడులకు కూడా దూరంగా 
ఉండే స్వభావానికి సంబంధించి ఆదర్శనీయమైన ఉపమానం పేర్కొనబడింది. ఇకపోతే షరీఅత్‌ 
ద్వారా బోధపడేదేమిటంటే స్థలానికి సంబంధించిన లావాదేవీలు ఆ స్థలంలో ఉండే నిధులకు 
వర్తించవు. దాని వ్యవహారం “వేరుగా ఉంటుంది. స్థలం మాజీ జ నాసి గనక ఆ నిధి నాదే. 
నేను దాన్ని తీసుకోవటం మర్చిపోయాను అంటే ఆ నిధి అతనిదే అవుతుంది. స్థలం కొన్న 
మనిషికి దానిమోద హక్కు ఉండదు. స్థలం మాజీ యజమాని గనక నిధి a తనకు 
తెలియదని ప్రకటిస్తే అప్పుడు అది 'రికాజ్‌' క్రిందికి వస్తుంది. అందులోని ఐదోవంతు 'బైతుల్‌ 
మాలోకు, మిగతాది స్థలం ప్రస్తుత యజమానికి చెందుతుంది. రికాజ్‌ అంటే భూమిలోపలి 
నుంచి బయల్పడిన నిధులు లేక వస్తువులు అని భావం. 


1829. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
వివరిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూహురైరా (రజి)గారే తెలియ 
జేశారు: ఇద్దరు ప్రీలు ఉండేవారు. eB ow. అన sha 
వారిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చే ఈ! ta IB bal! 


We A sg Wy గళం 
Mts EEE hbase s¥ eg a 
ల౮|౫౫| యాః "లేపు హక టి! Je శా 
జ లో ఆలో ఆ “eo న 
ర Ci te El Us 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


ఒకసారి వారిద్దరి పిల్లలు వారివెంట 
ఉన్న సమయంలో తోడేలు వచ్చి 
వారిలో ఒకరి పిల్లవాణ్ణి ఎత్తుకు 
పోయింది. అప్పుడు వారిలో ఒకామె 
మరో ఆమెతో, “తోడేలు ఎత్త్తుకెళ్ళింది 
నీ కొడుకునే” అని అన్నది. “కాదు, 
అతను నీ పిల్లవాడు” అని అన్నది 
రెండో ఆమె. తీర్పు కోసం వాళ్ళిద్దరు 
దావూద్‌ ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. 
ఆయన పెద్దామెకు అనుకూలంగా 
తీర్పు ఇచ్చారు. వారిద్దరు బయటికి 
వచ్చి తిరిగి దావూదు కుమారుడైన 
సులైమాన్‌ దగ్గరికి వెళ్ళి ఆయనకు 
తమ వాద ప్రతివాదాలు వినిపించారు. 


అంతా విన్న తర్వాత ఆయన ఒక కత్తి 


తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. నేను ఈ 
పిల్లవాడిని రెండు ముక్కలు చెసి 
ఇద్దరికీ చెరో సగం ఇస్తాను అన్నారు. 
ఆ మాట వినగానే చిన్నామె, “వద్దండీ, 
అంతపని చేయకండి. దేవుడు 
మిమ్మల్ని చల్లగా ఉంచాలి (పిల్లవాణ్ణి 
ఆమెకే ఇచ్చేయండి.) ఇతను ఆవిడ 
బిడ్డే” అని అన్నది. అది విన్న తర్వాత 
ఆయన చిన్నామెకు అనుకూలంగా 
తీర్పు ప (బుఖారీ- ముస్తిం) 


822 


టు ౪ నో 
Ga, 


mere ae తం 
స లాస్‌ (మీక 5315 లో! (యయా యం 
రా తయ టా డు IE) 
తన! 1d “GG (ఫక్‌ వ్వ! 
gall యేడు NOE Sl 


ae 33 8 >», త. ఖే క 
4 డట య! 3 Al తాం లల స 


ale esl = 


(సహీహ్‌ బుఖారీలోని ఫరాయెజ్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని అఖీజియా 


(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


హజ్రత్‌ సులైమాన్‌ (అలైహిస్సలాం) తన అవగాహనా శక్తిని, మేధస్సును, తీర్చరితనాన్ని 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 823 


ర రాగా 


ఉపయోగించి యుక్తితో వ్యవహారం లోతులకు చేరుకున్నారు. అది దేవుడు ఆయనకిచ్చిన 
ఒక వరం. అయితే ఆయన ఈ యుక్తిని సత్యశోధన కోసం ఉపయోగించారే కాని, నిజాన్ని 
కలగాపులగం చేయటం కోసం ఉపయోగించలేదు. ఇలాంటి యుక్తులు పన్నటం షరీఅత్‌లో 
ధర్మ సమ్మతమేనన్న విషయంలో భేదాభిప్రాయానికి తావులేదు. కాని ఇందుకు భిన్నంగా 
షరీఅత్‌ను ఉల్లంఘించే ఉద్దేశ్యంతో పన్నే కుయుక్తులు ధర్మసమ్మతం కావు. పైగా అలాచేయటం 
మహాపాపం. అది యూదుల విధానం. అల్లాహ్‌ మనల్ని వాటి నుంచి రక్షించుగాక! 


1830. హజ్రత్‌ మిర్‌దాస్‌ అస్లమీ (రజి) 
_ కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మంచి మను 
షులు ఒక్కొక్కరి చొప్పున వెళ్ళిపోతారు. 
చివరికి బార్లి లేక ఖర్జూర చెత్తలాంటి 
మనుషులు మాత్రమె మిగిలిపోతారు. 
అల్లాహ దృష్టిలో వారికి ఎలాంటి 
విలువా ఉండదు. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని మగాజీ ప్రకరణం) 


ll పపం ఖం MAY 
శక ప్రాచీ! JG కం. ఢి | 
PY WET లస! ర! | 
ele Y yi 1 at సహా పడ 
gel ely WU Al 


ముఖ్యాంశాలు 


ప్రళయానికి పూర్వం మంచి మనుషులందరూ లేపుకోబడతారనీ, ఎందుకూ పనికిరాని 
వారు మాత్రమే మిగిలిపోతారని, అలాంటివారి మీదనే ప్రళయం సంభవిస్తుందని ఈ హదీసులో 
జోస్యం చెప్పబడింది. 


1831. హజ్రత్‌ రిఫాఆ బిన్‌ రాఫే జురఖీ 
(రజి) కథనం: జిబ్రయీల్‌ దూత 
దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి, “బద్ర్‌ 
యోధులను మోరు ఎమనుకుంటు 
న్నారు?” అని అడిగారు. “వారు 
ముస్లింలలో అందరికంటే శ్రేషులు” 
అని బదులిచ్చారు దైవప్రవక్త (సల్లం). 
(లేక అలాంటి మాటే ఎదో అని 
ఉంటారు.) అందుకు జిబయీల్‌ 


Cr nre 

box os ‘Ob we al G25 G53) 
> ul Sus Grid _ J! 
jf i! Ja & Jb pe 
he ప్ర Wisp de Bb పక 


nen) ol3) a ప x 


https://teluguislam.net - https://telugudua.net 


ఆక్క ~~ 


వాదీను కిరణాలు -2 824 ర కాలా 


దూత, “అలాగే బద్‌ యుద్దంలో 
పాల్గొన్న దూతలు ఇతర దూతలకంటే 
శ్రష్ణులు” అని చెప్పారు. (బుఖారీ). 
(సహీహ్‌ బుఖారీలోని కితాబు ఫజాయిలి అస్‌హాబిన్సబియ్యి) 
ముఖ్యాంశాలు 


బద్ర్‌ యుద్ధం హి.శ. రెండవ యేట జరిగింది. ఇది అవిశ్వాసులకు - ముస్లింలకు 
మధ్య జరిగిన మొట్టమొదటి యుద్ధం. అంతేకాదు, ఈ యుద్ధంలో సంఖ్యాపరంగానూ, 
ఆయుధపరంగానూ ముస్లింలు అవిశ్వాసులకంటే చాలా తక్కువ స్థితిలో ఉన్నారు. అల్లాహ్‌ 
విశ్వాసులకు సహాయం చేశాడు. వారి సహాయం కోసం దైవదూతలను అవతరింపజేశాడు. 
ముస్టింలతోపాటు వారు కూడా యుద్ధంలో పాల్గొన్నారు - కనుక ఈ యుద్దానికి ఇస్లామీయ 
చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. 


1832. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: అల్తాహ్‌ 


రే 5p వత 32508 వలీ Uke 


తయ! త! (RE 5 wal 
ఏదయినా జాతి మోద శిక్షను అవత లో 
a రజ (ట్రయి! pr? స స Ton ds 


రింపజేస్తే ఆ శిక్ష ఆ జాతి వారందరి 
మోద పడుతుంది. తర్వాత (ప్రళయ ఎక 
దినాన) వారందరూ తమ తమ ఆచర 
ణలకు అనుగుణంగా బ్రతికించబడ 
తారు. (బుఖారీ-మున్లిం, 

(సహీహ్‌ బుఖారీలోని కితాబుల్‌ ఫితన్‌ - సహీహ్‌ ముస్తింలోని కితాబుల్‌ జన్సహ్‌) 
ముఖ్యూంశాలు 

ఎ జాతిలోనయినా చెడులు విపరీతంగా పెరిగిపోయి మంచివారు అతికొద్దిమంది 
మాత్రమే ఉన్నప్పుడు ఇలాంటి సార్వత్రిక శిక్షలు అవతరిస్తాయి. అప్పుడు మంచివారు- చెడ్డవారు 
అన్న తేడా లేకుండా అందరూ ఆ శిక్షకు గురౌతారు. తర్వాత ప్రళయదినాన మంచివారు తమ 
విశ్వాసం, దైవభీతి చలువతో పరలోక శిక్ష నుంచి బతికి బయటపడతారు. ఇకపోతే ఇతరులకు 
మాత్రం అక్కడి ఘోరశిక్ష కాచుకొని ఉంటుంది. అల్లాహ్‌ మనల్ని రక్షించుగాక! 
1833. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం: 1 4! డ్రా ye ౮3 - \AYYT 
ఒక ఖర్జూర చెట్టు కొమ్మ ఉండేది. ఆస శక ప్రే, RIT ( es భం. రే 


దైవప్రవక్త (సల్లం) ఖుత్సా ఇచ్చేటప్పుడు మ్మ మ ఎనీ! ఆ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


దాని ఆధారంగా నిలబడి ప్రసంగించే 
వారు. తర్వాత ఆయన కొరకు ఒక 
(కొయ్య) వేదిక సిద్దపరచబడింది. 
అప్పుడు ఆ చెట్టు కొమ్మ పదినెలల 
సూడి ఒంటె ఎడ్చినట్టు ఏడ్వటం 
మేము విన్నాము. ఆఖరికి దైవప్రవక్త 
(సల్లం) వేదిక మోద నుంచి క్రిందికి 
దిగి దానిమోద తన శుభహస్తం ఉంచి 
నప్పటికిగాని అది ఏడ్పు మానలేదు. 


వేరొక ఉల్పేఖనంలో ఇలా ఉంది: 
జుమా రోజు వచ్చింది. ఆ రోజు దైవ 
ప్రవక్త (సల్లం) ఖుత్పా ఇవ్వటానికి 
వేదికపైకి ఎక్కారు. అప్పుడు ఆయన 
అంతకు ముందు పట్టుకొని నిలబడి 
ఖుత్సా ఇస్తూ వచ్చిన ఖర్జూర చెట్టు 
కొమ్మ ఇంకాస్తయితే పగిలిపోతుం 
దేమో అన్నంత బిగ్గరగా రోదించ 
సాగింది. 


ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఆ 
చెట్టు మొదలు చిన్నపిల్లవాడిలాగా 
అరచి గీ పెడ్తూ ఏడుస్తుంటే దైవప్రవక్త 
(సల్లం) వేదిక నుంచి క్రిందికి దిగి దాన్ని 
పట్టుకొని కౌగిలించుకున్నారు. అప్పుడు 
అది చిన్నపిల్లవాడిని ఏడ్పు మాన 
మంటే ఎలా వెక్కిళ్లు పెడతాడో అలా 
వెక్కిళ్లు పెట్టసాగింది. కాసేపటికి ఏడ్పు 
మానేసింది. అప్పుడు దైవప్రవక్త (సల్లం) 
(అక్కడున్న వారితో) “ఇంతకు 
ముందు ఇది నా హితబోధ వినేది. 


825 


Gait, 


05 Ud ess Hl 
AS MG SG య re 
సువ! తవయ టమ! er పక్ష 
ధ్ర! దవత యా ake Aes ఏడే! 
ల మ 
యయ! శక్త డ్రన! 0:4 (ర్ల! 
ర్‌ు! ్య్‌ రట యేషు స. | Mar 
me 
ls os హై తా ISG JE 

నం. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


(ఇప్పుడు ఆ అవకాశం వెళ్ళిపోయి 
నందుకు) ఏడుస్తోంది” అని చెప్పారు. 
(బుఖారీ) 


(నహీహ్‌ బుఖరీ కితాబుల్‌ మనాఖిబ్‌) 


ముఖ్యాంశాలు 


826 


ఈ హదీసు ద్వారా బోధపడే విషయం ఏమిటంటే, ప్రతి వస్తువులోనూ దేవుడు ఓ 
ప్రత్యేక గ్రహణశక్తిని పాందుపరచాడు. దాని స్వరూప స్వభావాలు మనకు తెలియవు. చెట్టు 
మొదలు హితబోధ వినడం కోసం వెక్కివెక్కి ఎడ్వటం దైవప్రవక్త (సల్లం) మహిమ. 


1834. హజ్రత్‌ అబూ సాలబా ఖుషనీ 
జుర్‌సూమ్‌ బిన్‌ నాషిర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు: అల్లావా కొన్నిటిని 
విధులుగా చేశాడు. వాటిని వృధా 
చేయకండి. మరికొన్ని హద్దులు నిర్ణ 
యించాడు. వాటిని ఉల్లంఘించకండి. 
ఇంకొన్నిటిని నిషిద్ధం చేశాడు. మోరు 
వాటికి పాల్పడకండి. మో మోద 
దయతలచి ఆయన కొన్ని విషయాలు 
వివరించలేదు. ఆయన వాటిని 
మర్చిపాయాడనుకొని మోరు వాటిని 
త్రవ్వి తీయటానికి ప్రయత్నించకండి. 
(ఈ హదీసు హసన్‌. దారె ఖుత్నీ 
మొదలగువారు దీనిని వెలికితీశారు.) 


Ss ఆ Gey Ne 
ప్రద య 5 725 ap 
రజో Ju త్‌! ర్ట ‘JG హక ఎ లము 
1534 ree Gs 0 Gl 
ష్‌ య Rl; sa RPA 
yr 
clo gees Cad tle మ 
' హు gis 


(సుననె దారెఖుత్తీ, అఖిరు కితాబిస్పైది) 


ముఖ్యాంశాలు 


షేఖ్‌ అల్‌బానీ ఈ హదీసు పరంపరలో అంతరాయం ఉందని చెప్పారు. దీని గురించి 
ఆయన “గాయతుల్‌ మరామ్‌ ఫీ తఖ్‌రీజి అహాదీసిల్‌ హలాలి వల్‌ హరామ్‌” అనే పుస్తకంలో 
వివరంగా రాశారు. అయితే మరి కొంతమంది పండితులు ఇతర సాక్షి హదీసుల ఆధారంగా 


https://teluguislam.net - https://telugudua.net 


ఉన్నచో 


హదీసు కిరణాలు-2 827 GENE, 


దీనిని హసన్‌గా పేర్కొన్నారు. ఉదాహరణకు స్వయంగా గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై)గారే 
ఈ హదీసుని హసన్‌గా ఖరారు చేశారు. సాక్షి హదీసుల కోసం హాకిమ్‌ గారి ముస్తద్రక్‌ గ్రంథం 
నాల్గవ సంపుటి 115వ పుట, మజ్‌మవుజ్జవాయిద్‌ గ్రంథం 7వ సంపుటి 75వ పుట, తిర్మిజీలో 
లిబాస్‌ ప్రకరణంలోని మాజాఅ ఫీ లుబ్‌సిల్‌ ఫరా అధ్యాయం 1726వ హదీసు. ఇబ్నెమాజాలో 
అత్‌యిమా ప్రకరణంలోని అక్‌లుల్‌ జుబ్‌ని వ స్స్పమన్‌ అధ్యాయం 3367వ హదీసు, బైహఖీగారి 
సుననె కుబ్రాలో జహాయా క. మాజాఅ ఫిజ్ఞబ్‌యి వస్సాలబ్‌ మరియు మాలమ్‌ 
యుజ్‌కరు తహిరీముహూ వలాకాన ఫీ మానా మాజుకిర తహరీముహూ మిమ్మా యూకలు 
అవ్‌ యుష్‌రబు అధ్యాయాల్లో 9వ సంపుటి 537వ పుట. 10వ సంపుటి 21వ పుట. కొత్త 
ప్రచురణ. 

ఇమామ్‌ సుమ్‌ఆనీ ఇలా అంటున్నారు: ఈ హదీసుకు చాలా ప్రాముఖ్యత ఉంది. 
ఎందుచేతనంటే- ఇందులో అవసరమైన విషయాల గురించి వివరించబడింది. ఎవరైతే వాటికి 
అనుగుణంగా జీవితం గడుపుతారో వారు తప్పకుండా కృతకృత్యులౌతారు. ఎందుకంటే 
విధులను ఆచరించటం, నిషేధాలకు దూరంగా ఉండటం దేవుడు నిర్ణయించిన హద్దుల్ని 
గౌరవించటం, అల్లాహ్‌ వివరించని విషయాలను త్రవ్వకుండా తం తలతో ధర్మానికి 
సంబంధించిన ముఖ్య విషయాలన్నీ వచ్చేస్తాయి. 


1835. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబూ 
బెఫా (రజి) కథనం: మేము దైవప్రవక్త _ , య 8. 
(సల్లం) వెంట ఎడు యుద్దాలు చేశా. ౯ న న న స 
ఆ యుద్దాల్లో మేము మిడతలు. జా! Jt 155 ద్ర క శర 


లోల gle ALS పం VAY 


తినేవాళ్ళం. వేరొక ఉల్లేఖనంలో, ఆజ Sd! a గ50 పప తోం 
“మేము దైవప్రవక్త (సల్లం) వెంట ale 
మిడతలు తినేవాళ్ళం. అని ఉంది. 

(బుఖారీ-మున్లిం) 


(సహీహ్‌ బుఖారీలోని జబాయెహ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్థింలోని సైద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


మిడతలు ఎలాంటి ప్రాణులంటే అల్లాహ్‌ గనక తలచుకుంటే అవి ఒక్కసారిగా లక్షల 
సంఖ్యలో తుఫానులా వచ్చి పంట చేలను తిని నాశనం చేసేయగలవు. మిడతల్ని తినవచ్చు. 
వీటిని జిబహ్‌ చేయవలసిన అవసరం లేదు. చేప మరియు మిడత ఈ రెండిటిని చనిపోయిననూ 
తినవచ్చు. | 
1836. హజ్రత్‌ అబూహురైరా (రజి) మే! 5 పట్ట టీ బ్ర VY 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ స్నపన : 06 స్తో రవీ! తమ 


విధంగా ప్రవచించారు: విశ్వాసి ఒకే alo iat SF ls per 


https://teluguislam.net - https://telugudua. net 


హదీసు కిరణాలు-2 


రంధ్రం గుండా రెండుసార్లు కాటు 
వేయించుకోడు. 


ముఖ్యాంశాలు 


828 


(బుఖారీ-మున్లిం/ 
(సహీహ్‌ బుఖారీలోని అదబ్‌ ప్రకరణం 


హీవ్‌ ముస్తింలోని జుహ్‌ద్‌ ప్రకరణం) 


విశ్వాసి తనకు ఒక చోట నష్టం కలిగితే అక్కడ మాటిమాటికీ మోసపోకుండా జాగ్రత్తగా 


ఉండాలని పె పై హదీసు భావం. 


1837. హజ్రత్‌ అబూహురైరా (రజి)గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: 
ముగ్గురున్నారు, ప్రళయదినాన 
అల్లాహి వారి వంక చూడడు. వారిని 
పరిశుద్ధపరచడు. పైగా వారి కొరకు 
బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఒకడు, 
ఎక్కడో అడవుల్లో, తన అవసరానికి 
మించివున్న నీళ్ళను ఆక్రమించుకొని 
బాటసారులకు కూడా ఆ నీరు 
ఉపయోగించకుండా అడ్డుకునేవాడు. 
రెండోవాడు, అస్‌ (నమాజ్‌) తర్వాత 
తన సామాను ఎవరికైనా అమ్ముతూ 
తనే ఆ సామాను ఇంతకు కొన్నానని 
ప్రమాణం చేసి మరీ చెప్పేవాడు. 
ఎదుటి వ్యక్తి అతను చెప్పేది నిజమే 
ననుకొని ఆ సామాను కొంటాడు. 
నిజానికి అతని వ్యవహారం అందుకు 
భిన్నంగా ఉంటుంది (అంటే అతను 
అబద్దపు ప్రమాణం చేస్తాడు). మూడో 
వాడు, కేవలం ప్రాపంచిక సంపదల 
కోసం తనకాలపు ఖలీఫా చేతి మోద 


I వలన 53 14 
(శ సమన కము కక స ర్పము 
en Pg yy ni యస ula 
వేర డి Jw le ed ce 
కా ప్రక లు Ja! లై స్య 
పష! a Ss wo a 
Wb sh bs 35 rw das మ 
dh Gy EY Lu త ము 
Du ఎ నర్వ co ఉమ ths] 
le రడ క 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


బైత్‌ (ప్రమాణం) చేసి ఖలీఫా ప్రాపం 
చిక సంపదలేమయినా ఇస్తే ప్రమా 
భాన్ని నెరవేరుస్తూ, ఇవ్వకపోతే 
ప్రమాణం నెరవేర్చకుండా ఉండేవాడు. 

(బుఖారీ-ముస్తిం) 


829 Sale 


(సహీహ్‌ బుఖారీలోని షహాదత్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని ఈమాన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


పైన పేర్కొనబడిన మూడు పనులూ ఘోరపాపాలే. ఎందుకంటే వాటిలో మొదటి 
దాంట్లో ప్రజలమిోద దౌర్జన్యం జరుగుతోంది. రెండవ దాంట్లో దేవుని పేరుమీద మోసం 
జరుగుతోంది. హరామ్‌ తిండికి పాల్పడినట్లవుతోంది. మూడవ దాంట్లో ఖలీఫాకు విధేయత 


చూపి దానికి ప్రతిఫలంగా అన్యాయంగా (ప్రాపంచిక స 


ంపదలు అనుభవించటం జరుగుతోంది. 


ఈ మూడు పనులూ అల్లాహికు చాలా అసహ్యకరమైనవి. 


1838. రెండు శంఖాల మధ్య నలభై 
అంత వ్యవధి ఉంటుందని దైవప్రవక్త 


(సల్లం) చెప్పినట్టు హజత్‌ అబూ 
హురైరా (రజి) ప్రజలకు తెలియ 


జేశారు. అది విని జనం, “అబూ 
హురైరా! నలభై రోజులా?” అని 
అడిగారు. “నాకు తెలియదు” అని 
బదులిచ్చారాయన. జనం మళ్ళీ, 
“నలభై సంవత్సరాలా?” అని అడి 
గారు. ఆయన “నాకు తెలియదు” 
అని చెప్పారు. “లేక నలభై నెలలా?” 
అని మళ్ళీ అడిగారు జనం. (మూడో 
సారి కూడా) ఆయన “నాకు తెలి 
యదు” అనే సమాధాన మిచ్చారు. 
తర్వాత ఇలా చెప్పారు: మనిషి శరీరం 
లోని ప్రతి వస్తువు మట్టిలో కలిసిపో 
తుంది. ఒక్క వెన్నెముక తప్ప. ఆ 


లం ICT 
Uy TNE సప ర్రాహాటీ! పదు 
IG eg రెడ గంప వస [పాన 
పల! 146 తో రర యు మ. 
జే గ క్‌ ౮న త్తే JG hes 
శ యే! వం స్తే తడు! 
Gees హ్‌ CR జ్‌ తమ! 
టు GE సా యాగా గ 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 830 Gal, 


క 


ఎముకతోనే మనిషిని నమీకరించి 
తిరిగి బ్రతికిం చటం జరుగుతుంది. 
తర్వాత అల్లాహ ఆకాశం నుంచి వర్షం 
కురిపిస్తాడు. దాంతో మనుషులు 
(భూమి నుంచి) కూరగాయలు 
మొలకత్తినట్టు మొలకెత్తుతారు. 
(బుఖారీ-ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని తఫ్‌సీర్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్తింలోని ఫితన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1) ప్రళయం సంభవించినప్పుడు ఇస్రాఫీల్‌ దూత శంఖం పూరిస్తారు. ఆ శబ్దానికి 
మానవులంతా స్పృహను కోల్పోతారు. ఇది మొదటి శంఖం. తర్వాత మళ్ళీ శంఖం 
పూరించబడుతుంది. అప్పుడు మానవులంతా బతికి సమాధుల నుంచి లేచి వస్తారు. ఇది 
రెండో శంఖం. వీటిని నఫ్‌ఖతుస్సయిఖ్‌ మరియు నఫ్‌ఖతుల్‌ బఅస్‌ అని అంటారు. ఈ 
రెండు శంఖాల మధ్య ఎన్ని రోజుల లేక ఎన్ని నెలల లేక ఎన్ని సంవత్సరాల వ్యవధి ఉంటుంది? 
అన్న విషయం గురించి ఈ హదీసు ఉల్లేఖకులు హజ్రత్‌ అబూహురైరా (రజి) గారిని అడగ్గా, 
ఆయన తనకు ఆ విషయం తెలీదని చెప్పారు. అయితే మరికొన్ని ఉల్లేఖనాల్లో మాత్రం వాటి 
మధ్య నలభై ఏళ్ల వ్యవధి ఉంటుందని స్పష్టంగా చెప్పబడింది. 

2) దైవప్రవక్షలు తప్ప మిగతా మానవులందరి శరీరాలనూ మట్టి తినేస్తుంది. కాని ఒక 
వెన్నముక మాత్రం మిగిలి ఉంటుంది. అయితే దాని మిగిలుండే స్వరూపం అల్లాహ్‌కు మాత్రమే 
తెలుసు. ఏమయినప్పటికీ ఆ ఎముకతో మానవశరీరం మళ్ళీ ఉనికిలోకి తీసుకురాబడుతుంది. 

3) ప్రళయ దినాన ఆకాశం నుంచి వర్షం కురిసినప్పుడు మొక్కల్లాగా మానవ శరీరాలు 
కూడా మొలకెత్తుతాయి. 


1839. హజత్‌ అబూహురైరా (రజి) క పక యః es \AY4 
గారే చేసిన వేరొక కథనం: ఒకసారి లం! సడ ప్రే షయ ys క్‌ 


దెవప్రవక్త (సల్లం) ఒకానొక సమా సభ 
లూ ఎవి రా Wt యం! టు! రే! 
వేశంలో కూర్చొని ప్రజలతో మాట్లాడు , 


. wu | 4 | 
తుండగా పల్లెటూరి వ్యక్తి ఒకడు వచ్చి లాస్త రోయ్‌ దును ప్త వ! రమ 
“ప్రళయం ఎప్పుడు వస్తుంది?” అని 
అడిగాడు. దైవప్రవక్త (సల్లం) (అతని 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


మాటలు పట్టించుకోకుండా) మాట్టా 
డుతూ పోతున్నారు. అది చూసి 
జనంలో కొంతమంది దైవప్రవక్త 
(సల్లం) ఆ పల్లెటూరి వ్యక్తి అన్నమాట 
విని ఉంటారు. కాని మధ్యలో అలా 
అడగటాన్ని 
ఉంటారు (అందుకే సమాధానం 
ఇవ్వలేదు) అన్నారు. మరికొంతమంది 
దైవప్రవక్త (సల్లం) అసలు అతని మాట 
విననే లేదని అభిప్రాయపడ్డారు. 


ప్రజలతో మాట్లాడటం అయిపోయిన 
తర్వాత దైవప్రవక్త (సల్లం) “ప్రళయం 
గురించి అడిగిన అతనేడి?” అన్నారు. 
“ఇదిగో నేనే దైవప్రవక్తా” అని 
(ముందుకు వచ్చాడతను.) “అమాన 
తులు (అప్పగింతలు) వృధా చేయ 
బడుతున్న వేళ ప్రళయం కోసం నిరీ 
క్షించు' అని చెప్పారు. “అమానతులు 
ఎలా వృధా చేయబడతాయి?” అని 
అడిగాడతను. అప్పుడు దైవప్రవక్త 
(సల్లం) (ఇంకా వివరంగా చెబుతూ), 
“ధార్మిక, ప్రాపంచిక వ్యవహారం అర్హత 


లేనివారికి అప్పగించబడినప్పుడు 
ప్రళయం కోసం నిరీక్షించు” అని 
అన్నారు. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీ: కితాబుల్‌ ఇల్మ్‌) 


ముఖ్యాంశాలు 


831 


అసహ్యించాకొని 


భ్రమరం 


05 Je ప కసం: మ. 


ఎయ్‌ స యా ంద్రడ లయ 
(పయి! ఠి pe “yin 106 ప్త 
[5|» ‘dG a! Jit UUu JG 
రత తూడు! 6 (పర్స్‌! అస్తు 
న సః IG ఆ! ల 

తాపి! పు పదు! 6 న 


ప్రళయ సమీపంలో సంభవించే ఒక ముఖ్యమైన సూచన ఈ హదీసులో వివరించ 
బడింది. అదేమిటంటే ధర్మానికి, ప్రాపంచిక జీవనానికి సంబంధించిన అధికారిక వ్యవహారాలు 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 832 RIES by, 


అస్త 


సత్పురుషులు, అర్హతగలవారికి బదులు అవినీతిపరులు, అయోగ్యుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. 
ప్రపంచ ఆధిపత్యం కూడా పాపాలు, నేరాలు చేయటంలో ఆరితేరినవారి కీర్తికిరీటంగా మారు 
తుంది. విద్యలేనివారు, ధనాశాపరులు, దైవం పట్ల భయభక్తులు లేనివారు ధర్మాసనాల మోద 
కూర్చొని న్యాయ సంబంధ తీర్పులు ఇవ్వటం మొదలుపెడతారు. 

1840. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు: మో 
అధికారులు మోకు నమాజ్‌ చేయి 
స్తారు. వారు సరిగ్గా నమాజ్‌ చేయిస్తే 
మోకూ పుణ్యం ప్రాప్తిస్తుంది. ఒకవేళ 
తప్పుగా చేయిస్తే మోకు మాత్రం 
పుణ్యం ప్రాప్తిస్తుంది. పాపం వారినెత్తి 
మోద పడుతుంది. (బుఖారీ) 


Wy 0325 a \AEe 
డ్రటు! ‘3 re యు (న 


(సహీహ్‌ బుఖారీ అజాన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో కూడా అనర్హులైన పాలకులకు సంబంధించి ముస్లిం జనసామాన్యానికి 
ఒక హితవు చెప్పటం జరిగింది. అదేమిటంటే నమాజులో వారు తప్పు చేసినా, అనగా సమ 
యానికి నమాజ్‌ చేయించకపోయినా, సున్నత్‌ పట్ల వైముఖ్య ధోరణి ప్రదర్శించినా మోరు 
. మాత్రం వేరు కుంపటి పెట్టుకోరాదు. అనగా వారి నుంచి వేరుపడి మస్టిద్‌ నిర్మించుకోరాదు. 
"పైగా వారివెంటే ఉంటూ వారి సారధ్యంలోనే నమాజ్‌ చేస్తూ ఉండాలి. వారు గనక సున్నత్‌కు 
అనుగుణంగా నమాజ్‌ చేయిస్తే వారికి, మోకు - ఇరువురికీ పుణ్యం ప్రాప్తిస్తుంది. లేనిపక్షంలో 
మోకు ఎలాగూ పుణ్యం లభిస్తుంది. తప్పు చేసింది వారు కనుక ఆ పాపం వారి మీదే పడుతుంది. 
1841. “కుంతుమ్‌ ఖైర ఉమ్మతిన్‌ సి! - డ్రం EFA 
ఉఖరిజత లిన్నాసి అన్న దై దెవసూక్తిని Ws రథ శతు ప ౯ య fy 
ls హజ్రత్‌ కస ౫ తో ర్త! తో సలి మ wu a 

జి) గా ఇలా అ పజ ౮ 
అ ఈ OY A ees ఆహ గ 

ప్రజల కొరకు అందరికంటే శ్రేష్టులు 
ఎవరంటే - వారు ప్రజల్ని వారి మెడల్లో 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 833 ర శా లూ 


సంకెళ్లువేసి తీసుకువస్తారు. దాంతో 
వారు ఇస్లాంలోకి ప్రవేశిస్తారు. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీ: తఫ్‌సీర్‌ ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

"పై సూక్తికి హజ్రత్‌ అబూహురైరా (రజి) చెప్పిన భావం ఇది: దీని ప్రకారం పైసూక్తిలో 
ధర్మవిరోధులతో పోరాడే ముజాహిద్‌లు ముస్లిం సమాజంలో అందరికంటే శ్రేష్టులు. అవిశ్వాసుల్లో 
ఎవరైతే తమ చేతికి ఖైదీలుగా చిక్కుతారో వారు ముస్టింలుగా మారిపోతారు. ఈ విధంగా 
వారు అవిశ్వాసులకు సన్మార్గం లభించటంలో దోహదకారులు అవుతారన్నమాట. దాని 
మూలంగా వారు పుణ్యంలో ఇతరులకంటే ప్రత్యేకులుగా గుర్తించబడతారు. అయితే మరో 
అర్థంలో ఈ సూక్తి సార్వత్రికమైనది. అది అన్ని కాలాల ముస్లింలకూ వర్తిస్తుంది. అయితే వారు 
మంచిని ప్రబోధించు చెడుని నిరోధించు అన్న విధిని పాటించేవారై ఉండాలి. 


1842. హజ్రత్‌ అబూహురైరా (రజి) 06 ఫ్‌ స! ధూ U3 - \AXY 
గారే చేసిన ఇంకొక కథనం (ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు: ద 
సంకెళ్ళలో బంధించబడి స్వర్గంలో ప్రవే శుక ట్టు aa లో వ 
శించేవారిని చూసి అల్లాహ్‌ ఆశ్చర్యం తట స్‌ తారే తయ 1 న్‌ 

వ్యక్తం చేస్తాడు. (బుఖారీ) ఈ సడ 


ప్రయ (Moa "dl చూ 


వారిని ఖైదీలుగా సంకెళ్ళలో బంధిం 
చటం జరుగుతుంది. తర్వాత వారు 
ఇస్తాం స్వీకరించి స్వర్గానికి చేరుకుం 
టారని దీని భావం. 


(సహీహ్‌ బుఖారీలోని కితాబుల్‌ జిహాద్‌) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు భావం కూడా ఇంతకుముందు హదీసులో అబూహురైరా (రజి) వ్యాఖ్యోనం 
క్రింద వివరించబడిన భావమే. దీనిద్వారా బోధపడేది ఏమిటంటే అవిశ్వాసుల్ని ఖైదీలుగా 
పట్టుకున్న తర్వాత వారికి ఇస్లామీయ బోధనలు, వాటి ప్రాముఖ్యతా ప్రయోజనాల గురించి 
వివరించాలి, దాంతో వారు ఇస్తాం స్వీకరించి స్వర్గప్రవేశానికి అర్హులు అవుతారు. అప్పుడు ఈ 
ఇనుప సంకెళ్ళీ వారిపాలిట స్వర్ణ కంఠాభరణాలు అవుతాయి. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


1843. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
గారే చేసిన వేరొక కథనం ప్రకారం దైవ 
ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిం 
చారు: స్థలాలన్నిటిలో అల్టాహ్‌కు అతి 
ప్రియమైన స్థలాలు ప్రార్థనాస్థలాలు. 
అలాగే ప్రదేశాలన్నిటిలో అత్యంత 
అయిష్టకరమైన ప్రదేశాలు బజారులు. 

(ముస్తిం) 


834 


RIAD 


లేం స్త్రి! ర్‌ య - \AEY 
wr harUs లు! ఆ! హం! ట్ర శ! 
గ్‌. ఎ! ర్య! 


(సహీహ్‌ ముస్లింలోని మసాజిద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ప్రార్థనా స్థలాలు అన్నిటికంటే గొప్పవి అవటానికి కారణం ఏమిటో తెలుస్తూనే ఉంది. 
అక్కడ అల్లాహ్‌ను ఆరాధించటం జరుగుతుంది. ప్రజలు ఆయన్ని కీర్తిస్తుంటారు. దివ్యఖుర్‌ఆన్‌ 
పారాయణం చేస్తుంటారు. దీనికి భిన్నంగా అంగళ్లు దైవస్మరణను మరిపిస్తాయి. అంతేకాదు, 
అక్కడ దగా మోసాలు, అబద్దం లాంటి చెడులు వ్యాపించి ఉంటాయి. కనుక అలాంటి 


ప్రదేశాలు అత్యంత అయిష్టకరమైనవి. 


1844. హజ్రత్‌ సల్మాన్‌ ఫార్సీ (రజి)గారి 
స్వీయ (మౌఖూఫ్‌) హితోక్తి (ఆయన 
ఇలా అన్నారు): వీలైతే నువ్వు అందరి 
కంటే ముందు అంగడికి వెళ్ళకుండా, 
అందరికంటే చివర్లో అక్కణ్యుంచి 
బయటపడకుండా ఉండు. ఎందు 
కంటే అది షైతాన్‌ స్థావరం. షైతాన్‌ 
తన జెండా అక్కడే స్టాపిస్తాడు. 
(ముస్లిం, 


ఇమామ్‌ బర్‌ఖానీ తన సహీహ్‌ గ్రంథం 


లో హజ్రత్‌ సల్మాన్‌ ఫార్సీ (రజి) ఆధా 
రంగా (ఆయన స్వీయ హితోక్తిగా 
కాకుండా (ప్రవక్త హితోక్తిగా) పొందు 


ధోనీ! య్‌ ప 14౬8 

ss రక ప్రక రాష! 5 
13 ma 
1a యా కం “gs ల రస్‌ oe 


Ee ల AP జో wo Arey 


౮] పిస క్ల త! రట 06 :06 
క ర కూ! సు GE J ప్ర 
బ్రాం లమ! tus Uy 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 85 


పరచారు. అందులో దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా ప్రబోధించారని ఉంది: 
నువ్వు అంగడికి అందరికంటే ముందు 
వెళ్ళేవాడివి, అందరికంటే చివర్లో 
అక్కణ్ణుంచి బయటికి వచ్చేవాడివి 
కాకూడదు. ఎందుకంటే షైతాన్‌ గుడ్డు 
పెట్టేది, పిల్లల్ని పాదిగేది ఇలాంటి 


ర కాగా 


(సహీహ్‌ ముస్తింలోని కితాబు ఫజాయిలిన్సహోబాా) 


ముఖ్యాంశాలు 


దీని ద్వారా బోధపడేదేమిటంటే బజారుల్లో అత్యధికంగా తిరగటం చాలా ప్రమాదకరమైన 
విషయం. అక్కడ పైశాచిక ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక మనిషి బజారుల్లో 
ఎంత ఎక్కువగా తిరుగుతాడో పైశాచిక దుష్టప్రభావాలకు అంతే ఎక్కువగా లోనవుతాడు. 


1845. హజ్రత్‌ ఆసిమ్‌ అహ్‌వల్‌ కథనం 
ప్రకారం అబ్బుల్లాహ్‌ బిన్‌ సర్‌జిస్‌ (రజి) 
తనకు ఈ విధంగా తెలియజేశారు: 
నేను దైవప్రవక్త (సల్లం)తో, “దైవప్రవక్తా! 
అల్లాహ్‌ మిమ్మల్ని క్షమించాలి” అని 
తహ అందుకాయన, “నిన్ను 
కూడా” అని అన్నారు. 


ఆసిమ్‌ ఇలా తెలియజేస్తున్నారు: ఆ 
మాట విని నేను అబ్దుల్లాహ్‌ బిన్‌ 
సర్‌జిస్‌ను “దైవప్రవక్త (సల్లం) మో 
క్షమాభిక్ష కోసం ప్రార్థన చేశారా?” అని 
అడిగాను. అందుకాయన, “అవును 
(ఆయన నిన్ను కూడా క్షమించుగాక 
(అని వేడుకున్నారు) తర్వాత ఆయన 


ప్ర లహ! pee లం - Eo 

వరత మ మ దర రారా తానీ! చ్లా 

యు ఓటి రమ 6 మ్ల ఈ లదు ద 

డిప్‌ ఫం 06 యా 06 యయ! 

కన I la న dU; 
EEE ws GU 


ళ్‌ 
జో 


భా స [16 యేటా). 


https://teluguislam.net - https://telugudua.net 


వహదీను కిరణాలు -2 836 ర కాలూ 


“మోరు మో కోసం, విశ్వాసులైన స్తీ 
పురుషు లందరి క్షమాభిక్ష కోసం వేడు 
కోండి” అన్న ఖుర్‌ఆన్‌ సూక్తి (ముహ 
మ్మద్‌ సూరా 19వ సూక్తి) పఠించి విని 
పించారు” అని చెప్పారు. = 
(ముస్తిం) 
(సహీహ్‌ ముస్లీం కితాబుల్‌ ఫజాయెల్‌) 


ముఖ్యాంశాలు 


దైవప్రవక్త (సల్లం) అల్లాహ్‌చే క్రమించబడినవారు. అయినప్పటికీ ఆయన గౌరవౌన్నత్యా 
లను పెంచే ఉద్దేశ్యంతో ఆయన మన్నింపుకోసం ప్రార్థన చేయవచ్చు. ఇది కూడా ఆయన్ని 
గౌరవించటంలో అంతర్భాగమే. 


1846. హజ్రత్‌ అబూ మస్‌వూద్‌ GEM ల! రం 1461 
అన్సారీ (రజి) కథనం ప్రకారం దైవ యురీ? హో స్త్ర! రత 061! " డ్రా 
ప్రవక్త వ ఈ విధంగా అం ని తే |! (ర ర్వి గాది! ప్ర! 
చారు: గత ప్రవక్తల నుంచి ప్రజలు ; 

ధా ze డ్తుతప!ప్యు మ ఆము 
నేర్చుకున్న పాఠాల్లో, “నువ్వు సిగ్గు 
విడిచినప్పుడు ఇష్టం వచ్చింది చేసుకో” 
అన్నమాట కూడా ఉంది. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని అంబియా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


“ఇష్టం వచ్చింది చేసుకో అంటే నిజంగానే సిగ్గు విడిచినవాడు ఎమైనా చేసుకోవచ్చు 
అని దీని అర్థం ఎంతమాత్రం కాదు. వాస్తవానికి ఈ హదీసు అన్యాపదేశంగా ఒక నిజాన్ని 
తెలుపుతోంది. అదేమిటంటే, ఎప్పుడయితే మనిషిలో సిగ్గు, లజ్జ అనే భావం అంతరించిపోతుందో 
అప్పుడు అతను ఎ పని చేయటానికయినా వెనుకాడడు, అత్యంత నీచమైన పనులకు కూడా 
ఒడిగడతాడు. అందుకే పాశ్చాత్యులు ఇస్టామీయ సమాజపు అందం, ప్రాణం అయినటువంటి 
ప్రీడా భావాన్ని ముస్లిం యువత హృదయాల్లో నుంచి తుడిచి పెట్టేసి, ప్రతి నీతిబాహ్యమైన 
చేష్టనూ వారు సంతోషంగా స్వీకరించేలా చేయటానికి ప్రయత్నిస్తున్నారు. దురదృష్టం కొద్దీ 
- పాఠక్సాత్యులు ఈ నీచమైన కుట్రలో సఫలమవుతున్నారు. ముస్లిం పరిసరాలు కూడా పాశ్చాత్య 
సమాజాల్లాగా లజ్ఞా విహీనంగా తయారవుతున్నాయి. 


https://teluguislam.net - https://telugudua.net 


49 


హదీసు కిరణాలు-2 837 laid, 


1847. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: ప్రళయదినాన 
అన్నిటికంటే ముందు ప్రజల మధ్య 


మ! ప్రత పయో లీ రాం - 148 
sa ( ఫైన క! dG :06 
ee అయే! Gg BGS బటి! is 


జో 


హత్యానేరాల సమస్యలు పరిష్కరించ న్‌ 
బడతాయి. (బుఖారీ. ముస్లిం) 

(సహీహ్‌ బుఖారీలోని దియాత్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్థింలోని ఖసామా ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


వేరొక హదీసులో ప్రళయదినాన అన్నిటికంటే ముందు నమాజు గురించి. లెక్క 
తీసుకోవటం జరుగుతుందని చెప్పబడింది. ఈ రెండు హదీసుల మధ్య ఎలాంటి వైరుద్ధ్యమూ 
లేదు. ఎందుకంటే దేవుని హక్కుల్లో అన్నిటికంటే ముందు నమాజు గురించి, మానవుల 
పరస్పర హక్కుల్లో అన్నిటికంటే ముందు హత్యల గురించి లెక్క తీసుకోవటం జరుగుతుంది. 
దీనిద్వారా'మనిషి ప్రాణానికి ఎంత గౌరవం ఉందో బోధపడుతోంది. 


1848. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 41. గ్రాలు పి పట ప్రపం \ALA 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ Ee క మ్ల ప ల్పీయంలేయ : SI 


విధంగా ప్రవచించారు: దూతలు ar 


కాంతితో పుట్టించబడ్డారు. జన్నాతులు య సక; ౮ 
అగ్ని సెగతో పుట్టించబడ్డారు. ఆదం 


మోకు వివరించబడిన దానితో పుట్టిం . 
చబడ్డారు. (ముస్లిం) 
(సహీహ్‌ ముస్తింలోని జుహ్‌ద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దైవదూతలు దేవుని కాంతితో పుట్టించబడిన సృష్టిరాశులు. వారి శరీరాలు ఎంత 
సూక్ష్మంగా ఉంటాయంటే అవి ఎ ఆకారాన్నయినా థరించగలవు. జిన్నాతులు కూడా మానవుల 
కంటికి కనిపించని దేవుని ఓ సృష్టి. వాటికి కూడా అల్లాహ్‌ మానవుల్లో లేని కొన్ని అద్భుత 
శక్తులు ప్రసాదించాడు. షైతాన్‌ కూడా ఆ జిన్నాతుల కోవకు చెందినవాడే. మనిషి పుట్టుక 
మట్టితో జరిగింది. అనగా మానవులందరి తండ్రి అయిన ఆదం రూపాన్ని అల్లాహ్‌ మట్టితో 
రూపొందించాడు. తర్వాత అందులో తన తరపు నుంచి ఆత్మను ఊదాడు. 


https://teluguislam.net - https://telugudua.net 


. వాదీను కిరణాలు-2 


1849. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
గారే చెప్పిన మరొక మాట: దైవప్రవక్త 
(సల్లం)గారి నీతినడవడికలు స్వయానా 
దివ్యఖుర్‌ఆనే. (ముస్లిం ఒక సుదీర్భ 
హదీసు క్రింద ఈ విషయం వివరిం 
చారు.) 


838 


GENE, 


Ls” dl 5 Less _ 146 
sly). రప! స్తత! రత GE పళ : Se 
does వన pg A 


(సహీహ్‌ ముస్తీంలోని ప్రయాణీకుల నమాజు ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


అంటే దైవప్రవక్త (సల్లం) గారి జీవితం, ఆయన దైనందిన వ్యవహారాలన్నీ దివ్యఖుర్‌ఆన్‌ 
ఆదేశాలకు అనుగుణంగా ఉండేవి. ఆయన అస్తిత్వం ఖుర్‌ఆన్‌ బోధనలకు నిలువెత్తు 
నిదర్శనంగా ఉండేది. ఆయన దివ్యఖుర్‌ఆన్‌ సమ్మతించిన విషయాలకు కట్టుబడి ఉండేవారు. 
ఖుర్‌ఆన్‌ నిషేధించిన విషయాలకు దూరంగా ఉండేవారు. దివ్యఖుర్‌ఆన్‌ బోధించే నియమ 
నిబంధనలను పూర్తిగా దృష్టిలో పెట్టుకొని ఆయన మసలుకునేవారు. 


1850. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
ఇలా ప్రబోధించారు: ఎవ 
రయితే అల్లాహ్‌ను కలుసు కోవాలని 
కోరుకుంటాడో అల్లాహ్‌ అతన్ని కలుసు 
కోవాలని కోరుకుంటాడు. ఎవడైతే 
కలుసుకోవటాన్ని ఇష్ట 
పడడో అల్లాహ్‌ అతన్ని కలుసుకోవ 
టాన్ని ఇష్టపడడు. 


(సల్లం) 


అల్హాహ్‌ను 


(హజ్రత ఆయిషా (రజి.అన్‌హా) చెబు 
తున్నారు): ఆ మాట విని నేను, 
“దైవప్రవక్తా! ఇష్టపడకపోవటమంటే 
మరణాన్ని _ఇష్టపడకపోవటమా? 
అలాగయితే మాలో అందరూ మర 
ణాన్ని అసహ్యించుకునేవాళ్ళే" అని 


అన్నాను. అందుకాయన ఇలా 


\Ao« 
మక త! 025 
క cee వి! 
tes CR al త్వర ర్వ FAN? 
యక రహ :06 19వ! పస దప 
హకిష! రము 


— ms 


వ a meg i bf 


https://teluguislam.net - https://telugudua.net 


. 1851. 


హదీను కిరణాలు-2 


చెప్పారు: “దానర్ధం అదికాదు. (మరణ 
సమయంలో) విశ్వాసికి దేవుని 
కారుణ్యం, ఆయన ప్రసన్నత మరియు 
స్వర్గ శుభవార్తలు అందజేసినప్పుడు 
అతను అల్లాహిను కలుసుకోవటానికి 
ఉవ్విళ్లూరతాడు. అల్లాహ్‌ కూడా 
అతన్ని కలుసుకోవటానికి ఇష్టపడ్డాడు. 
దీనికి భిన్నంగా అవిశ్వాసికి (మరణ 
సమయంలో) దైవశిక్ష, దైవ అప్రసన్న 
తల శుభవార్తలు” అంద న జేసినప్పుడు 
అతను అల్హాహ్‌ను కలుసుకోవటానికి 
అయిష్టపడతాడు. అల్లావా కూడా 
అతన్ని కలుసు కోవటాన్ని అసహ్యించు 
కుంటాడు. 7 (ముస్లిం) 


839 


et, జీ 12 
బాడుగ 


క 208 


పడుట! తళ (a! స్తు త్త! య 
6 మయ శు! ఆయు 3 ్‌ 13] 4వ! ర్‌ 
క గ. ప్ప టీ! 2W; స్స 


(సహీహ్‌ ముస్లింలోని జిక్ర్‌ దుఆల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


మరణ సమయంలో విశ్వాసికి స్వర్గశుభవార్త ఇవ్వబడుతుంది. అవిశ్వాసికి దైవశిక్ష 
పడుతుందని హెచ్చరికలు అందుతాయి. ఆ సమయంలో విశ్వాసికి అల్లాహిను కలవాలని 
విపరీతమైన కోరిక కలుగుతుంది. అవిశ్వాసికి మరణం తర్వాత శాశ్వత వినాశనం కనిపిస్తుంది. 
కనుక అతని హృదయంలో పశ్చాత్తాపం మొదలవుతుంది. తనకు అసలు మరణమే రాకుండా 


ఉంటే బాగుండేదని అతను వాపోతాడు. 


విశ్వాసుల మాతృమూర్తి 
సఫియా బిన్తె హుయ్యి (రజి.అన్‌హా) 
కథనం: (ఒకసారి) దైవప్రవక్త (సల్లం) 
మస్టిద్‌లో ఎతెకాఫ్‌ పాటిస్తున్నప్పుడు 
నేను ఒకరోజు రాత్రి ఆయన్ని కలవ 
టానికి వెళ్ళాను. కాసేపు ఆయనతో 
మాట్లాడిన తర్వాత వెళ్ళిపోదామని లేచి 
నించున్నాను. నన్ను ఇంటిదాకా 


ge, MA) శ “23 \Ao\ 
రత డక ఇ! ద ధూ అస్త నటు 
SUE wey 
రన ఏడ యో ద స మము 


3 
లి 4 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


వదలిపెట్టి రావటానికి ఆయన కూడా 
లేచారు. అంతలో ఇద్దరు అన్సార్‌ 
వ్యక్తులు అటుగా వచ్చారు. వారు దైవ 
ప్రవక్త (సల్లం)ను చూసి త్వరత్వరగా 
వెళ్ళిపోసాగారు. దైవప్రవక్త (సల్లం) 
వారితో,“కాస్త ఆగండి, ఈమె (నా 
భార్య) సఫియా బిన్సె హుయ్యి” అని 
చెప్పారు. దానికి వారిద్దరూ (ఆశ్చర్య 
పోతూ) “సుబ్‌హానల్లాహ్‌! దైవేప్రవక్తా! 
(మేము మిమ్మల్ని అనుమానించ 
గలమా?)” అని అన్నారు. అందుకు 
దైవప్రవక్త(సల్లం) “మనిషి శరీరంలో 
రక్తం ఎలా ప్రవహిస్తూ ఉంటుందో 
"షైతాన్‌ అలా తిరుగుతుంటాడు. వాడు 
మో మనస్సుల్లో లేనిపోని అనుమాన 
మేదైనా కలిగిస్తాడేమోనని భయ 
పడ్డాను” అన్నారు. లేక “అలాంటి 
అనుమానాలు కలిగించకూడదని అలా 
అన్నాను” అని అనివుంటారు. 
(బుఖార్‌-ముస్థిం) 


(సహీహ్‌ బుఖారీలోని ఏతెకాఫ్‌ ప్రకరణం - న 


ముఖ్యాంశాలు 


840 


ves = న్‌ న్‌ న్‌ 1 
డ్రై Jka! ప్ర ర pOr para : 


Gl ei vis Uh sal 
ఉపను ధ్ర దము లు వక 04 
| చు! JU: ఖు! des నడు (గ్రా 


Tol ర్వ త్త SU! bp :రడు 


సహీహ్‌ ముస్తింలోని సలాం ప్రకరణం) 


దైవప్రవక్త (సల్లం) వ్యక్తిత్వం గురించి కొంచెమైనా దురనుమానం కలిగివుండటం 
విశ్వాసానికే ముప్పు. కనుక దైవప్రవక్త (సల్లం) ముందుజాగ్రత్తగా ఆ ఇద్దరు సహచరుల్ని ఆపి, 
వారిలో షైతాన్‌ ఎలాంటి దురనుమానాలూ రేకెత్తించకుండా తన వెంటనున్నది తనభార్య 
సఫియా (రజి)యేనని చెప్పారు. దీని ద్వారా బోధపడేదేమిటంటే ఎక్కడైనా అనవసరంగా 
దురనుమానాలు రేకెత్తే ప్రమాదముంటే వెంటనే అక్కడి పరిస్థితులను గురించి ప్రజలకు 
_ వివరించాలి. ముఖ్యంగా పండితులు (ఉలమాలు) ఇలాంటి దురనుమానాలకు తావిచ్చే ప్రదేశా 
' లకు, పరిస్థితులకు దూరంగా ఉండాలి. లేకపోతే ప్రజల్లో వారి గురించి దురనుమానాలు 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 841 


చెలరేగవచ్చు. అలాగే ప్రజలు కూడా అనవసరంగా ఎవరి గురించీ దురనుమానాలు 
పెట్టుకోరాదు. ఎందుకంటే ఇలాంటి దురనుమానాలను హదీసులో అతిపెద్ద అబద్ధంగా 


పేర్కొనటం జరిగింది. 

1852. హజ్రత్‌ అబుల్‌ ఫబ్ట్‌ అబ్బాస్‌ 
బిన్‌ అబ్బుల్‌ ముత్తలిబ్‌ (రజి) కథనం: 
హునైన్‌ యుద్ధం జరిగిన రోజున నేను 
దైవప్రవక్త (సల్లం) వెంట ఉన్నాను. 
అబూసుఫ్యాన్‌ బిన్‌ హారిస్‌ బిన్‌ అబ్బుల్‌ 
ముత్తలిబ్‌ మరియు నేను ఇద్దరం 
దైవప్రవక్త (సల్లం) వెంటే ఉన్నాం. 
ఆయన్ని విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్ళ 
లేదు. దైవప్రవక్త (సల్లం) తన తెల్లటి 
కంచరగాడిదపై ఎక్కి కూర్చున్నారు. 
ముస్టింలు మరియు బహు దైవారాధ 
కులు పరస్పరం తలపడినప్పుడు 
(మొదట) ముస్లింలు వెన్నుచూపి 
వెళ్ళారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) 
స్వయంగా అవిశ్వాసుల వైపు వెళ్ళటా 
నికి తన కంచరగాడిదను కాలితో 
ఇదిలించసాగారు. నేను దైవప్రవక్త 
(సల్లం) ఎక్కివున్న గాడిద కళ్ళెం పట్టు 
కొని అది వేగంగా వెళ్ళకుండా ఆప 
టానికి ప్రయత్నిస్తున్నాను. అబూ 
సుఫ్యాన్‌ దైవప్రవక్త రికాబు పట్టుకొని 
ఉన్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం, 
నన్ను పిలిచి, “అబ్బాస్‌! చెట్టు క్రింద 
రిజ్వాన్‌ ప్రమాణంలో పాల్గొన్న వారిని 
కేక వేయండి” అన్నారు. 


గానే! లో 23 ఎ \AoY 


G3 అయాను Le | 


A ov #5 
ae టు! 


Fe (38 i తము ఆ దత J 
తః! Oa a Ul ద్క 
తవ బై మ్‌ క యప 
య్‌ gd మక a క 
ఆ క హా. 
గక శ రదు తమో రజని రట! 
eek aT tl; టయ ప్ర మ జ 
ర హర క్త త 25 స్య 
sumer భ్రాత 
రః: ప్త వ 0౮ స్తత! రమ 
stylus peda) ee UE ys 
shi gre Meh ee 5 రత 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -౨2 
అబ్బాస్‌ (రజి) గొంతు పెద్దగా 
ఉంటుంది. ఆయన ఇలా చెబు 


తున్నారు: నేను నా బిగ్గర కంఠంతో, 
“చెట్టు క్రింద (ప్రమాణం చేసిన)వారు 
ఎక్కడున్నారు?” అని అరిచాను. 
అల్లాహ్‌ సాక్షి! వారు నా గొంతు వినగానే 
ఆవు తన దూడల అరుపు విని 
వాటివైపు చూసినట్టు అత్యంత వేగంగా 


నావైపు దృష్టి సారించి, “ఇక్కడున్నాం, " 


సెలవీయండి” అని అన్నారు. తర్వాత 
వారికి-అవిశ్వాసులకు మధ్య ఘోరంగా 
యుద్ధం జరిగింది. అప్పుడు అన్సార్లలో, 
“ఓ అన్నారుల్లారా! ఓ అన్సారుల్తారా! ' 
అనే నినాదాలు (మిన్నుముట్టాయి.) 
తర్వాత ఆ అరుపులు కేవలం బనూ 
హారిస్‌ బిన్‌ ఖజ్‌రజ్‌ వరకే పరిమిత 
మయ్యాయి. 

అప్పటి వరకూ కంచెర గాడిదపైనే 
కూర్చొని వున్న ఆయన (స), కదన 
రంగంవైపు తదేకంగా తిలకించారు. 
ఆయన (న)కు ఆ సమయంలో 


తదేకంగా తిలకించటం తప్ప వేరొక 


ధ్యాస లేదన్నట్టు ఉంది. “యుద్ధం 
తీవ్రరూపం దాల్చే తరుణం ఇదే అని 
ఆయన (స) అన్నారు. తరువాత దైవ 
ప్రవక్త (స) కొన్ని కంకరరాళ్లను పట్టు 
కుని అవిశ్వాసుల ముఖాలపై 
విసిరేస్తూ, “ముహమ్మద్‌ (స) ప్రభువు 
సాక్షిగా! వారు (అంటే అవిశ్వాసులు) 
ఓడిపోయారు” అని అన్నారు. ఆ 


842 


ర ర 
క. ia 6 ee 
కక. క్‌ పే 


| యావ gi AUS 


Lae U! తయ ల్‌ 
weird 


హం స; ఈత న. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


దృశ్యాన్ని నేను కూడా శ్రద్ధగా చూడ 
సాగాను. యుద్ధం బాగా ఊపందు 
కుంది. దైవసాక్షి! ఆయన (స) కంకర 


రాళ్లను రువ్విన క్షణం నుంచి వారి శక్తి 


క్రీణించసాగింది. వారు వెన్ను చూపి 
పారిపోయేదాకా వచ్చారు. (ముస్లిం) 


“వతీసు”" అంటే పొయ్యి అని అసలు 
అర్థం. “హమియల్‌ వతీసు అంటే 


843 


Galil, 


TE IgG ఎ య 96 
మ 10 isl bobs 

06 య పుట bg 53 అ 
BE (గ్‌ దు A పం రా. 
rar త్ల వ్రతం ఏట్లో 


pd sl ap we re రు ర్‌! 
నా, ఓహ చల్‌ 


యుద్ధం తీవ్ర రూపం దాల్చింది అని యవ మ్య వద్‌! 3) 
భావం. “హద్దహుమ్‌' అంటే వారి శక్తి, _ $l aa తం 


యుద్ధ సామర్థ్యాలు. et 


(సహీహ్‌ ముస్తింలోని మగాజీ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1) ఇందులో దైవప్రవక్త (సల్లం) గారి నిరుపమాన ధైర్య సాహసాలు నిరూపించబడ్డాయి. 
ఆయన సహచరుల్లో చాలామంది శత్రువులతో పోరాడలేక ఛిన్నాభిన్నమై పోయినప్పుడు ఆయన 
స్వయంగా ఒంటరిగా శత్రుసైన్యాల వైపు ముందుకు సాగారు. ఆ సమయంలో ఆయనలో 
కించిత్తు భయాందోళనలైనా కనిపించలేదు. చివరికి దైవప్రవక్త (సల్లం) గారి గుండె ధైర్యమే 
ఆయన సహచరుల్ని యుద్దరంగంలోకి తిరిగొచ్చేలా చేసింది. 

2) అనుచరులు కూడా యుద్ధరంగం వదిలి చాలా దూరం వెళ్ళలేదు. ఊహించని 
రీతిలో ముస్లింల మోద అవిశ్వాసులు హఠాత్తుగా బాణాల వర్షం కురిపించటంతో తాత్కాలికంగా 
వారు ఛిన్నాభిన్నమైపోయారు. పిదప అబ్బాస్‌ (రజి) పిలుపు విని వెంటనే తిరిగొచ్చేశారు. ఒకవేళ 
వారు యుద్ధమైదానాన్ని వదలి దూరంగా పారిపోయి ఉంటే అబ్బాస్‌ (రజి) గారి ఒక్క పిలుపుకే 
హాజరుపలక గలిగేవారే కాదు. 

3) ఈ హదీసులో దైవప్రవక్త (సల్లం)గారి ఒక మహిమ కూడా నిరూపించబడింది. 
ఆయన కొన్ని కంకర్రాళ్లు అవిశ్వాసుల మోద విసరటమే వారి ఓటమికి కారణమయింది. 

4) ఈ హదీసులో ముస్లింలకు బోధించ బడిందేమిటంటే- యుద్ధరంగంలో విశ్వాస 
పరిపక్వత, దైవసహాయాలే అసలు శక్తి. ఇవి తప్ప మిగతా వనరుల విస్శృతి, సంఖ్యాబలం 
అన్నీ కూడా ద్వితీయ శ్రేణిలోకి వస్తాయి. కనుక వీటినే నమ్ముకొని కూర్చోరాదు. లేకపోతే 
అత్యధిక సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఓటమిని చవిచూడవలసి వస్తుంది. హునైన్‌ యుద్ధం 
ప్రారంభంలో అలాగే జరిగింది. కనుక అసలు నమ్మకం అల్లాహ్‌ మోద, ఆయన చేసే ప్రత్యేక 
సహాయం మోద ఉండాలి. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1853. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం)ఇలా 
ప్రబోధించారు: ప్రజలారా! అల్హాహ్‌ 
పవిత్రుడు. ఆయన పవిత్ర వస్తువులను 
మాత్రమే స్వీకరిస్తాడు. నిశ్చయంగా 
అల్లాహ్‌ ప్రవక్తలకు ఏదయితే ఆదేశిం 
చాడో విశ్వాసులకు కూడా అదే ఆదేశిం 
చాడు. ఆయన ఇలా సెలవిచ్చాడు: 
“ప్రవక్తలారా! పవిత్రమైన (అంటే 
ధర్మసమ్మతమైన) వస్తువులు తినండి. 
సదాచరణ చేయండి.” మరోచోట 
ఆయన ఇలా సెలవిచ్చాడు: “విశ్వసిం 
చిన ఓ ప్రజలారా! మేము మోకు 
ప్రసాదించిన పవిత్రమైన వస్తువుల్లో 
నుంచి తినండి.” 


తర్వాత దైవప్రవక్త (సల్లం) మనిషి 
గురించి చెబుతూ ఇలా అన్నారు: 
అతను ఎంతో దూరం నుంచి 
ప్రయాణం చేసి వస్తాడు. అతని దేహం 
మాసిపోయి ఉంటుంది. దుమ్ముధూళి 
పేరుకుపోయి ఉంటుంది. అతను 
ఆకాశం వైపు చేతులెత్తి, “ఓ ప్రభూ! ఓ 
ప్రభూ!” అని ప్రార్థిస్తాడు. మరి చూడ 
బోతే అతని తిండి అధర్మమైనదై 
ఉంటుంది. అతను త్రాగేది అధర్మ 
మైనదై ఉంటుంది. అతను తొడు 
క్కున్ని అధర్మమైనవై 
ఉంటాయి. అతను హరామ్‌ తిండి తిని 


బట్టలు 


844 


GaN, 


లం led fer 
wl టై రీ sl జడ - YAOY¥Y 
ఎట! th వస్తువ! రట రత 06s 
iad; gb స గత Ya ర 
లయ lt సరు el 
Pas? 7 ce AR AFA ue arr 3 ర జ 
sell ద్ర bE తల! (ర్త టి వ్యయ 
5% o . Cree TE ds రి AroPp 
Gh} డు లకు Cys స 
సరయు! (మం of 
వ న on) 
Tel తీ! pea) Jk J! EE గో 
on . జ ణ్‌ తా 3 
ICG యి! ల gk ఎప 
Ws Gls dass ధవ మూ 
“ee ళ్‌ EE న్‌ క తో 
యా ely) SIU 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 845 Gala, 


బ్రతుకుతున్నప్పుడు అతని ప్రార్థన 
ఎలా స్వీకరించబడుతుంది?” 
(ముస్లిం) 

(సహీహ్‌ ముస్లింలోని జకాత్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు . 

ప్రార్ధన స్వీకరించబడటానికి ధర్మసమ్మతమైన ఉపాధి చాలా అవసరం. అదే విధంగా 
ధర్మసమ్మతమైన మార్గాల గుండా ఆర్జించిన ధనం నుంచి చేసిన దానధర్మాలను మాత్రమే 
అల్లాహ్‌ స్వీకరిస్తాడు. అంతేకాదు, ప్రతి మంచిపని చేసేముందు ధర్మసమ్మతమైన ఉపాధిని 
దృష్టిలో పెట్టుకోవటం అవసరం. లేకపోతే ఆ సదాచరణ కూడా వృధా అయిపోతుంది. 
1854. హజ్రత్‌ అబూహురైరా (రజి. కట! - gs Es IAD 
గారే చేసిన వేరొక కథనం ప్రకారం గ రము స గా 
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: నటే rhs S; న్‌ wi; స 
ముగ్గురు వ్యక్తులున్నారు. ప్రళయ వ్‌ 
దినాన అల్లాహ్‌ వారిని పలకరించడు. ల. మ! ee గ 
వారిని (పాపాల నుంచి) పరిశుద్ధం pm క్ట des య్‌ 
చేయడు. ఆఖరికి వారివైపు (కారుణ్య 
దృష్టితో) కూడా చూడడు. పైగా al: cpu 
వారికోసం అత్యంత బాధాకరమైన శిక్ష 
కాచుకొని ఉంటుంది. ఆ ముగ్గురిలో 
ఒకడు: ముసలి వ్యభిచారి; రెండో 
వాడు: అబద్దాలు చెప్పే రాజు; మూడో 
వాడు: గర్విష్టి అయిన నిరుపేద. 

(ముస్థిం) 

“ఆయిలున్‌ అంటే నిరుపేద అని 
అర్థం. 

(సహీహ్‌ మున్లింలోని విశ్వాసాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ఒక పాపం నుంచి సులభంగా బయటపడే అవకాశాలు ఉన్నప్పటికీ ఎవడైనా ఆ 
పాపం నుంచి బయట పడలేకపోతున్నాడంటే అతను ఘోరాతిఘోర పొపాత్ముడై ఉండాలి! 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 846 GaN, 


1855. హజత్‌ అబూహురైరా (రజి) :0౮6 4! 3 423 _ 1400 
గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త తీవ; తీయ ఏవ వ రయి రడ 
(సల్లం) ఇలా ప్రబోధించారు: సైహాన్‌, 1 ము! Ui మ ర్‌ 5 తప 
జైహాన్‌, ఫురాత్‌, నైలు ఇవన్నీ స్వర్గ “ క్ష pla 
కాలువల్లోనివే. (ముస్లిం) 

(సహీహ్‌ ముస్లింలోని స్వర్గ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


కొందరి దృష్టిలో పై హదీసుకు భావం ఏమిటంటే-స్వర్గంలోని కాలువల మాదిరిగా ఈ 
నాలుగు నదులు కూడా ఎంతో శుభవంతమైనవి. అవి సస్యశ్యామలమైన పరిసరాలను అంది 
స్తున్నాయి. వాటి పరిసరాల్లోనే ఇస్తాం ధర్మం వ్యాపించింది. మరి కొందరి దృష్టిలో అది పోలిక 
కాదు. పై హదీసులో వాస్తవమే వివరించబడింది. అయితే ఆ వాస్తవమంతా మనకు బోధపడక 
పోవచ్చు. సైహాన్‌, జైహాన్‌ నదులు కురాసాన్‌ ప్రాంతంలో ఉన్నాయి. పురాత నది సిరియాకు- 
అరబ్బు ద్వీపానికి మధ్య సరిహద్దుగా ఉన్నది. ఇకపోతే నైలునది ఈజిప్ట్‌ దేశంలో ఉన్నది. 


లో 


1856. హజ్రత్‌ అబూహురైరా (రజి)గారే =| : 0కి. 1401 

చేసిన వేరొక కథనం: దైవప్రవక్త (సల్లం) కణ ఘః : ఏడ థడ శక త! రదు 
నా చెయ్యి పట్టుకొని ఇలా చెప్పారు. స స రధ్హా! ట్ర ఆడ ఆజ! ప 
అల్లాహ్‌ భూమిని శనివారం రోజు a (స్టే. yen pra 31s; 
పుట్టించాడు. అందులో పర్వతాలు వ 33 తమ EC పా Mo 


య. నాడు య. na (> Sree] టి cng nen 
సోమవారం నా పుట్టించాడు. నయా 

lw WES G3 రా]! 
అయిష్టకరమైన వస్తువులు మంగళ క స 


వారం రోజు పుట్టించాడు. కాంతిని ల న. 2 శ! య! (> 
బుధవారం రోజూ పుట్టించాడు. పుల! a! gall ES Cys 
అందులో జంతువులను గురువారం Fos 
రోజు పుట్టించాడు. ఈ వస్తువులన్నీ 

పుట్టించిన తర్వాత చివర్లో శుక్రవారం 

రోజు అస్ర్‌ తర్వాత ఆదం (అలైహిస్స 

లామ్‌)ను పుట్టించాడు. అది అస్రకు- 


https://teluguislam.net - https://telugudua.net 


327 శః 2 12 
హదీను కిరణాలు-2 847 eID 


రాత్రికి మధ్య పగటి చివరి ఘడియ. 
(ముస్తిం) 
(సహీవా ముస్తింలోని ప్రళయ వర్ణన, స్వర్గనరకాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

రోజు అంటే ఎమిటి? అది ఎంత సుదీర్ధంగా ఉంటుంది? ఈ విషయాల యొక్క 
వాస్తవికత కేవలం అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. మన ప్రపంచపు రోజులోనయితే 24 గంటలు, 
(ఒక పగలు ఒక శయి) ఉంటాయి. ఆకాశలోకపు రోజు ఎంతైనా దీనికి భిన్నంగానే ఉంటుంది. 


1857. హజ్రత్‌ అబూ సులైమాన్‌ కస్టం sul చ్‌ ట్ర 1/ \AoV 
మౌతా యుద్దం నాడు నా చేతిలో 


3 wr ‘ eel 4 
తొమ్మిది ఖడ్గాలు విరిగిపోయాయి. goss tet యుప జ 


కేవలం ఓ చిన్న యమనీ ఖడ్గం gel ine} sw 
మాత్రమే నా చేతిలో మిగిలింది. 
(బుఖారీ, 


(సహీహ్‌ బుఖారీలోని మగాజీ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

“'మౌతా' అనేది సిరియా సమీపంలోని ఓ ప్రాంతం పేరు. ఇక్కడ జరిగిన యుద్దాన్ని 
మౌతా యుద్ధంగా పేర్కొంటారు. ఈ హదీసులో దైవప్రవక్త సహచరులైన హజ్రత్‌ ఖాలిద్‌(రజి)గారి 
ధైర్యసాహసాల ప్రస్తావన ఉంది. దీనిద్వారా ఆయన గొప్పదనం కూడా నిరూపితమవుతోంది. 
1858. దైవప్రవక్త (సల్లం) ఇలా చెబు ఆ లో 33 హా. - \AOA 
బిన్‌ ఆస్‌ (రజి) తెలియజేశారు: జ్‌, త! స్త! నూ (313 రేక 
పరిపాలకుడు బాగా కష్టపడి తీర్చు మ్మా!) రూ తి gle ల త! 
చేయగా అతని తీర్పు న్యాయంతో న ls i. BEV UE 
కూడుకొని ఉంటే అతనికి రెండింతల 
పుణ్యం లభిస్తుంది. ఒకవేళ అతను 
బాగా కష్టపడి తీర్పుచేయగా అతని 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 848 Slats 


తీర్పులో పారపాటు జరిగినప్పటికీ 
అతనికి ఒకింత పుణ్యం లభిస్తుంది. 
(బుఖారీ-ముస్లిం/ 

(సహీవ్‌ బుఖారీలోని ఎతెసామ్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్టింలోని అఖ్‌జియా 

(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 

ఏదేని వ్యవహారానికి సంబంధించి స్పష్టమైన షరీఅత్‌ ఆజ్ఞలు లేనప్పుడు వాటిని పోలిన 
ఇతర ఆజ్ఞల్ని దృష్టిలో పెట్టుకొని ఆ వ్యవహారపు ధర్మోధర్మాలను బేరీజు వేయటాన్ని '“ఇజ్తిహాద్‌' 
అంటారు. ఖుర్‌ఆన్‌ హదీసుల గురించి సరైన జ్ఞానం, అవగాహన కలవాడు మాత్రమే 
ఇజ్జిహాద్‌ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించగలడని ఆ నిర్వచనమే చెబుతోంది. దీని ద్వారా బోధపడు 
తున్న మరొక విషయం ఏమిటంటే ముస్లింల పరిపాలకుడు, న్యాయమూర్తి, అధికారి అవసరమై 
నప్పుడు ఇజ్తిహాద్‌ చేయగలగటానికి ఖుర్‌ఆన్‌ హదీసుల పండితుడై ఉంటే మంచిది. ఆ 
ఇజ్తిహాద్‌లో అతను చిత్తపద్దితో గనక నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయం తప్పైనా, ఒప్పైనా 
అతనికి మాత్రం పుణ్యం లభిస్తుంది. సరైన నిర్ణయం తీసుకున్న పక్షంలో రెండింతల పుణ్యం 
లభిస్తుంది. 
1859. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రవచించారు: “జ్వరం నరక 
తాపం తీవ్రత వల్ల వస్తుంది. కనుక 
దాన్ని నీళ్ళతో చల్లబరచండి.” 

(బుఖారీ, ముస్థిం) 
(సహీవ్‌ బుఖారీలోని సృష్టి ఆరంభ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని సలాం 
ప్రకరణం) 


యమమ! yoy iss పపం 140% 
అదు రా ఆప! :ల6 ప్త డ్రి! 5! 


ale Gia UII 


ముఖ్యాంశాలు 


హదీసులో సూచించిన చికిత్సా విధానం సరైనది. చాలా రకాల జ్వరాలకు డాక్టర్లు ఇదే 
చికిత్సను సూచిస్తారు. రోగి శరీరాన్ని నీళ్ళతో బాగా కడగమని లేక శరీరాన్ని తడిగుడ్డతో తుడవమని 
చెబుతారు. 


వ. వ. రో Gea డ్రా మ NAV 
గా | లం రొక కా మస; hyo sles oe పః ల క శవ! 
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు: 


https://teluguislam.net - https://telugudua.net 


Cd 


హదీసు కిరణాలు-2 849 రు కాలూ 


చనిపోయిన వ్యక్తి (మొక్కుబడి చేసు 363. రజ ట్వ మ ఘు 
కున్న) ఉపవాసాలు పాటించవలసి iy 452 sl; Se Ts (3 ఫు 
ఉంటే అతని తరపున అతని సమీప gear ban git కీట; తమ! 
బంధువు ఆ ఉపవాసాలు పాటించాలి. “ ర్ట 

(బుఖారీ-మున్లిం) క. 
ఈ హదీసు దృష్ట్యా చనిపోయిన వ్యక్తి 
ఉపవాసాలు పాటించవలసి ఉంటే 
అతని తరఫున ఇతరులు పాటించ 
వచ్చన్నది ఆమోదయోగ్యమైన 
విషయం. వలీ అంటే ఇక్కడ సమీప 
బంధువు అని అర్థం. అతను వారసను 
జైనా, కాకపోయినా; 


(సహీహ్‌ బుఖారీలోని ఉపవాస ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని ఉపవాసాల 
(పకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో ఉపవాసాలంటే మొక్కుబడి ఉపవాసాలు మాత్రమేనని, రమజాన్‌ 
ఉపవాసాలు కావని షేఖ్‌ అల్‌బాని (రహ్మలై) చెప్పారు. అంటే అల్‌బానీగారు ఆయిషా (రజి. 
అన్‌హా) గారి హదీసులోని సార్వత్రిక ఆదేశాన్ని ఇబ్నె అబ్బాస్‌ గారి వేరొక హదీసుతో ప్రత్యేకిస్తు 
న్నారన్న మాట! ఇబ్నె అబ్బాస్‌ (రజి)గారి హదీసులో మొక్కుబడి ఉపవాసాలు అని స్పష్టంగా 
ఉంది. . 

ఇలా చేయటానికి కారణమేమిటంటే శారీరక ఆరాధనల్లో ప్రాతినిధ్యం ధర్మసమ్మతం 
కాదు. బతికివున్నప్పుడు ఒకరి శారీరక ఆరాధనలు మరొకరు చేయటం ధర్మసమ్మతం కానట్లే 
మరణం తర్వాత కూడా అలా చేయటం ధర్మసమ్మతం కాదు. అయితే దేనిగురించయితే 
షరీఅత్‌లో స్పష్టమైన ఆదేశాలుంటాయో అంతవరకు మాత్రం అనుమతి ఉంటుంది. ఆ 
ఆదేశాలను కూడా షరీఅత్‌లో వివరించబడినంత వరకు మాత్రమే పరిమితంగా ఉంచాలి. 
ఉదా: ఉపవాసం అనేది శారీరక ఆరాధన. కనుక ఒకరి ఉపవాసాలు మరొకరు పాటించటానికి 
వీల్లేదు. అయితే మొక్కుబడికి సంబంధించిన ఉపవాసాల గురించి మాత్రం షరీఅత్‌లో 
స్పష్టమైన ఆదేశం ఉంది. మరణించిన వ్యక్తి మొక్కుబడి ఉపవాసాలు పాటించవలసి ఉంటే 


అతని తరపున అతని సమీప బంధువు పాటించవచ్చని చెప్పబడింది. అది తప్ప మరే శారీరక 
ఆరాధనకూ ఆ అనుమతి లేదు. 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 


1861. హజ్రత్‌ జెఫ్‌ బిన్‌ మాలిక్‌ బిన్‌ 
తుఫైల్‌ (రజి) కథనం: హజ్రత్‌ ఆయిషా 
(రజి.అన్‌హా) గారు చేసే ఎదో 
వ్యాపారం గురించో లేక ఆవిడ ఇచ్చే 
ఎదో కానుక గురించో అబ్బుల్లాహ్‌ బిన్‌ 


జుబైర్‌ (రజి)గారు “(నా పిన్నమ్మ) * " 


ఆయిషా ఈ విధంగా (చేతికొచ్చినట్టు) 
ఖర్చుచేయకుండా ఆగిపోవాలి. లేదా 
నేనైనా ఆమెపై ఆంక్ష విధిస్తాను ' అని 
అన్నారు. ఈ మాట ఆయిషా (రజి. 
_ అన్‌హా) వరకూ చేరింది. అది విని 
ఆవిడ, “అబ్దుల్లాహ్‌ నిజంగా ఆ మాట 
అన్నాడా?” అని అడిగారు. “బె నండీ” 
అన్నారు (చుట్టుప్రక్కల)జనం. అప్పు 
. డామె, “నేను అల్లాహ్‌ పేర మొక్కుబడి 
చేసుకుంటున్నారు. ఇక ఎన్నడూ నెను 
అబ్బుల్లాహ్‌ బిన్‌ జుబైర్‌తో మాట్లాడను” 
అని ఒట్టేసుకున్నారు. ఈ సంబంధ 
వియోగం సుదీర్ధమవటంతో ఇబ్నె 
జుబైర్‌ (రజి) ఆయిషా (రజి.అన్‌హా) 
దగ్గర సిఫారసు చేయించారు. అందు 
కామె, “అల్లాహ్‌ సాక్షి! ఇబ్నె జుబైర్‌ 
గురించి నేనెన్నటికీ ఎవరి సిఫారసూ 
అమోదించను. అతనితో మాట్లాడి నా 
మొక్కుబడిని భంగంచేసే పాపానికి 
ఒడిగట్టలేను” అని అన్నారు. 


ఈ వ్యవహారం ఇంకా సుదీర్ధమయి 
పోతుండటం చూసి ఇబ్నె జుబైర్‌ (రజి) 
ఒకరోజు హజ్రత్‌ మిస్వర్‌ బిన్‌ మభ్‌రమ 


850 


clk, 


oi SU reer deg 14! 
Arce FT ges పట్తుట ర్‌! ల! 
మ. న 
gs Gs JG రై స్తుంది!) 
is రము ఫీ J AS EES al; 
TOE pe కే clin 06 వ TOE 
Al sir GAY తయ eas 
IU seu sD = 
lia YF: అ. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


మరియు అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ అస్వద్‌ 
బిన్‌ అబ్ద్బె యగూస్‌తో మాట్లాడారు. 
వారితో ఇలా అన్నారు: “నేను మో 
ఇద్దరికి దేవుని ప్రమాణం ఇచ్చి మరీ 
చెబుతున్నాను. మోరిద్దరూ నన్ను (మా 
చిన్నమ్మ) ఆయిషా దగ్గరికి తీసు 
కెళ్ళండి. ఆమె నాతో సంబంధాలు తెగ 
తెంపులు చేసుకోవటం నాకు ధర్మ 
సమ్మతం కాదు” అన్నారు. మిస్వర్‌ 
మరియు అబ్బుర్రహ్మాన్‌ ఇద్దరూ ఇబ్నె 
జుబైర్‌ను తీనుకొని ఆయిషా (ళజి. 
అన్‌హా) ఇంటికి వెళ్ళి లోనికి వచ్చేం 
దుకు అనుమతి కోరుతూ, “అస 
లాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహి వ 
మేము లోనికి 
రావచ్చా?” అని అడిగారు. “వచ్చే 
యండి” అన్నారు ఆయిషా (రజి. 
అన్‌హా) అనుమతి ఇస్తూ. “మేమం 
దరం రావచ్చా?” అని అడిగారు వారు. 
“ఆ6 అందరూ రావచ్చు అన్నారు 
ఆయిషా (రజి.అన్‌హా). వారిద్దరితో 
పాటు అబ్బుల్ద్హాహ్‌ బిన్‌ జుబైర్‌ కూడా 
ఉన్నారని ఆమెకు తెలియదు. వారు 
ముగ్గురూ లోనికి వెళ్ళారు. అబ్బుల్లాహ్‌ 
బిన్‌ జుబైర్‌ పరదాలోకి వెళ్ళి, తన 
(పిన్నమ్మ ఆయిషాను చుట్టేసుకొని 
(తనతో మాట్లాడమని) ఆమెకు దేవుని 
మోద ప్రమాణాలు చేసి మరీ చెబుతూ 


బరకాతుహూ, 


851 


రరర 
మరత య iE మ్‌ CEs 95 ర 
హమ లో సఖీ వ 
bg య టం. Ne 
a) ne 
AEs SEU: ట్రాయనీత పాన 
డు యము పయత త sy మమ! 
సమే పత్తు త మత నది 
యక్‌: 6. yes: హుక్‌ 
బయల సహన యాడు 
న 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


852 


ర కాలా 


ఎడ్వసాగారు. (పరదా బయట) మిస్వర్‌ 
మరియు అబ్బుర్రహ్మాస్‌లు కూడా, ఇబ్నె 
జుబైర్‌తో మాట్లాడమని, ఆయన 


సంజాయిషీని ఆమోదించమని 
ఆమెకు దేవునిమోద ప్రమాణం చేసి 
మరీ చెప్పసాగారు. ఆమెతో ఇలా 


అన్నారు: దైవప్రవక్త (సల్లం) ఇటువంటి 
" సంబంధ తెగత్రెంపుల్ని వారించారు. 
అది మోకూ తెలుసు. ఒక ముస్లిం తోటి 
ముస్లిం సోదరునితో మూడురాత్రుల 
కంటే ఎక్కువకాలం మాట్లాడకుండా 
సంబంధాలు తెగత్రెంపులు చేసుకొని 
ఉండటం ధర్మసమ్మతం కాదు. 


వారు ఆ విధంగా ఆయిషా (రజి. 
అన్‌హా) ముందు హితోపదేశం, 
సంబంధ తెగతెంపులు పాపం అనే 
మాటలు పెంచినప్పుడు ఆమె కూడా 
హితోపదేశం మొదలుపెట్టారు, ఎడ్వ 
సాగారు: “ఇబ్నె జుబైర్‌తో మాట్లాడనని 
నేను మొక్కుబడి చేసుకున్నాను. 
మొక్కుబడి వ్యవహారం చాలా 
కఠినంగా ఉంటుంది” అని అన్నారు. 
కాని వారిద్దరు ఆమెను అదేపనిగా 
బతిమాలసాగారు. చివరికి ఆమె ఇబ్నె 
జుబైర్‌ (రజి)తో మాట్లాడారు. తన 
మొక్కుబడి భంగం చేసినందుకు ఆమె 
నలభై (బానిస) మెడలు విడిపించారు. 
ఆ తర్వాత ఆమె ఎప్పుడు తన మొక్కు 


is వ! ప్రత సుర గర చుటూ! 
ఘు! Gab; యు LE Gls 
తో స్ట! Glas ల్ల క్‌ 
Us Fig ర Ss te 
తమ రను ప టి. 
యహ య ౮ అక త్ర Cees 
Tr నము దడ 
టు మృత్యు యమమ 
క స. is 


wr, 


చ ౮! 


vey Te are గా క సై. 


Us Ge గ్ర షయ త్తు 
తుంచి! 60 


https://teluguislam.net - https://telugudua.net 


853 రా 


లే 


హదీను కిరణాలు -2 


బడిని గుర్తు చేసుకున్నా విపరీతంగా 
ఏడ్చేవారు. కన్నీళ్లతో ఆమె వోణీ తడిసి 
పోయేది. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1) హజ్రత్‌ అబ్బుల్లాహ బిన్‌ జుబైర్‌ (రజి) హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) గారి అక్క 
కొడుకు. ఆయిషా (రజి.అన్‌హా) ఆయనతో మాట్లాడనని ఒట్టేసుకున్నారు. తను చేస్తున్న 
ధర్మసమ్మతమైన పనుల్ని ఇబ్నె జుబైర్‌ ఆపుతానని హెచ్చరించటంతో ఆయనతో మాట్లాడకుండా 
ఉండటం తనకు ధర్మసమ్మతమే అవుతుందని భావించారామె. కాని ఆ తర్వాత ఇబ్నె జుబైర్‌ 
(రజి) తన తప్పు తెలుసుకొని తన పిన్నిని ఒప్పించటానికి ఇద్దరు సిఫారసుకర్తల్ని వెంటబెట్టుకొని 
ఆవిడ ఇంటికి వెళ్ళారు. చివరికి ఆయిషా (రజి.అన్‌హా) తన ఒట్టుని భంగపరచి, ఇబ్బె జుబైర్‌తో 
మాట్లాడటమే సమంజసమని భావించారు- (రజియల్లాహు అన్‌హుమ్‌). 

2) ప్రమాణ భంగానికి చెల్లించే కఫ్ఫారాయే మొక్కుబడి భంగానికి కూడా చెల్లించాలి. 
అంటే ఒక బానిసను విముక్తి చేయటం లేక పదిమంది నిరుపేదలకు అన్నం పెట్టటం లేక 
వారికి బట్టలు ఎర్పాటు చేయటం. అంత శక్తి, స్తోమత లేనప్పుడు మూడురోజులు ఉపవాసం 
పాటించినా సరిపోతుంది. కాని ఆయిషా (రజి.అన్‌హా) మాత్రం ఒకటికి నలభైమంది బానిసల్ని 
విడుదల చేయించారు. (దైవం ఆమె పట్ల ప్రసన్నుడగుగాక) 


1862. హజ్రత్‌ ఉఖ్‌బా బిన్‌ ఆమిర్‌ 
(రజి) కథనం: దైవప్రవక్త (సల్లం) 
ఉహుద్‌ యుద్దంలో అమరవీరులైన 
వారి (సమాధుల) దగ్గరికి వెళ్ళారు. 


పా ite ప్రాం = 1M 
| జై శక 4 Dyes Sls Mss 


రజ పట్‌ మద ఇక ఆజ a ls 


ఎనిమిది యేండ్ల తరువాత వారికోసం 
దుఆ చేశారు. చనిపోయినవారికి, బ్రతి 
కున్నవారికి అందరికీ వీడ్కోలు చెబు 
తున్న విధంగా ఆయన ఈ దుఆ 
చేశారు. తర్వాత వేదికపైకెక్కి ఇలా 
ప్రబోధించారు: “నేను మోకు 
ముందుగా వెళ్తున్నవాణ్డి. నేను మోకు 
సాక్షిగా ఉంటాను. మోకు వాగ్దానం 


ఆ}! a; న తపం ¢ నా. 65 
tis న్వు! రక లి 0h ల! 
(ప 85 Sl 
Jb aia ఆజ రాష! RN 

Gy ల్‌ Ol se a 
JG BE లో యీ! సు జ్‌! 
పా pl కప్‌ 1 owe 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


చేయబడిన చోటు కౌసర్‌ సరస్సు. 
నేనిక్కడ నిలబడి కూడా దాన్ని చూడ 
గలుగుతున్నాను. నేను వెళ్ళిన తర్వాత 
మిరు మళ్ళీ బహు దైవారాధకులు 
అయిపోతారేమోనన్న భయం ఇప్పుడు 
నాకు ఏమాత్రం లేదు సుమా! అయితే 


మోరు ప్రాపంచిక వ్యామోహంలో 
చిక్కుకుపోతారని మాత్రం నాకు. 
భయముంది.” 


హదీసు ఉల్పేఖకులు ఇలా అంటు 
న్నారు: నేను దైవప్రవక్త (సల్బం)ను 
చివరిసారిగా అక్కడే చూశాను (అంటే 
ఆ తర్వాత ఆయన త్వరలోనే ఇహ 
లోకం వీడి వెళ్ళిపోయారు). 
(బుఖారీ-మున్లిం) 


వేరొక ఉల్లేఖనంలో దైవప్రవక్త (సల్లం) 


ఇలా అన్నారని ఉంది: తను. సం. 
గురించి ప్రపంచం విషయంలో భయ 


పడుతున్నాను. మోరు దాని వ్యామో 
హంలో చిక్కుకుంటారెమోనని. (దాని 
మూలంగా) మోరు పరస్పరం 
యుద్దాలు చేసుకొని మోకు పూర్వం 
నాశనమయిపోయిన వారిలాగే నాశన 
మయిపోతారు. 


ఉఖ్‌బా (రజి) ఇలా అంటున్నారు: ఇది 
నేను దైవప్రవక్త (సల్లం)ను చూసిన 
చివరి సందర్భం. అప్పుడాయన వెదిక 
మోద (నించొని) ఉన్నారు. 


854 


ర లాగా 


: స13 తోం he Gis శక్త శ 25 
(టప రై ధే మం! Can 
ఫర సిం య ద మడ ఏక Gs 
he వ మ క. గు 
MI) ఆం సా! న. రదు 
యు షత రు వ క త్రో రథ 
తల్‌ SM ges తయ టం Jl; 
త్రయ ట్ట న ప య 
తు sel e [త త్ర త! 
లి! ను య! Oy si క్‌ు 
ఎ వడుం మపి Gs సమద 
పు స టు 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 855 ర కారా 


ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: 
నేను మో ముందు నడిచేవాణ్ణి. నేను 
మోకు సాక్షిగా ఉంటాను. దైవం సాక్షి! 
నేనిప్పుడు కూడా నా సరస్సును చూస్తు 
న్నాను. భూలోకపు నిధులు (లేక) 
భూలోకపు తాళం చెవులు నాకు ఇవ్వ 
బడ్డాయి. మోరు నా తదనంతరం 
మళ్ళీ బహుదైవారాధన చేయటం 
మొదలెడతారేమోనని నేను భయ 
పడటం లేదు. అయితే మిరు 'ప్రాపం 
చిక వ్యామోహంలో దారుణంగా 
చిక్కుకుపోతారని మాత్రం భయ 
పడుతున్నాను. 


“ఉహుద్‌ అమరవీరుల కోసం సలాతొ 
అంటే వారికోసం దుఆ చేయటం అని 
అర్థం. అంతేకాని సామాన్యంగా చేసే 
(జనాజా) నమాజు అని అర్థం కాదు. 
(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ వ్రకరణం - నహీహ్‌ ముస్టీంలోని ఫజాయెల్‌ 
(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 
1) గ్రంథకర్త ఇమామ్‌ కవి (రహ్మలై) 'సలాత్‌ో అనే పదానికి “ప్రార్ధన' అనే అర్థం 
తీసుకున్నారు. ఇది సరైనది కాదు. ఇతర ఉల్లేఖనాల్లో 'సలాతున్‌ అలల్‌ మయ్యితి” అని 
స్పష్టంగా ఉంది. వాటి ద్వారా దైవప్రవక్త (సల్లం) చేసింది కేవలం ప్రార్థన కాదు, నమాజ్‌ 
చేశారని స్పష్టంగా బోధపడుతోంది. 
2) చనిపోయిన, అమరగతులయిన వారి మన్నింపు కోసం, వారి స్థానాలు ఉన్నతం 


కావటం కోసం ఎల్లప్పుడూ దుఆ చేస్తూ ఉండాలి. అయితే ఆ చనిపోయినవారు విశ్వాసస్థితిలో 
చనిపోయినవారై ఉండాలి. 


3) దైవప్రవక్త (సల్లం)కు ప్రపంచంలోనే మగత స్థితిలో పరలోకానికి సంబంధించిన 
వాస్తవాలెన్నో తెలుస్తూ ఉండేవి, 


4) ఇందులో కౌసర్‌ సరస్సు ఉనికి కూడా నిరూపించబడింది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 856 వ్యయ! రూ 


5) దైవప్రవక్త (సల్లం) తన అనుచర సమాజానికి సారధి లాంటివారు. ఫర్త్‌ అంటే ఒక 
జట్టుకు, బృందానికి ముందు నడిచేవాడు. దైవప్రవక్త (సల్లం) పరలోక సమూహానికి సారధి 
అన్నమాట. 

6) ఈ హదీసులో దైవప్రవక్త (జలం! తన అనుచరులను సంబోధిస్తూ, “ మోరు 
బహుదైవారాధన మొదలెడతారేమోనని నేను భయపడటం లేదు” అని అన్నారు. ఈ మాట 
ఆయన తాలి కాలానికి చెందిన మనుషులను దృష్టిలో పెట్టుకొని చెప్పారు. లేకపోతే ఇతర 
హదీసుల్లో చివరికాలంలో ప్రజలు మళ్ళీ విగ్రహాలను పూజించటం మొదలుపెడతారని 
చెప్పబడింది. కనుక ఈ హదీస్సును ఆధారంగా చేసుకొని ముహమ్మదీయ అనుచర సమాజం 
వారు ఎన్నటికీ షిర్కు చేయరనీ నిర్ణయించటం సరైనది కాదు. లేదా సమాజం మొత్తం షిర్క్‌ 
ప్రవాహంలో కొట్టుకుపోదని దీని భావం కావచ్చు. 

7) భూలోక నిధుల తాళం చెవులంటే అవిశ్వాసుల రాజ్యాల మోద విజయం సాధించిన 
తర్వాత ముస్లింలకు లభించిన విజయసాత్తుకు సంబంధించిన శుభవార్తలు. తర్వాతి కాలంలో 
అలాగే జరిగింది. 


1863. హ(జత్‌ అబూ జైద్‌ అమ్‌ బిన్‌ ot లాటా Ww అ పప NAW 
అఖ్‌తబ్‌ అన్సారీ (రజి) కథనం: ole: JE pes GN che 
(ఒకరోజు) దైవప్రవక్త (సల్లం) మాకు ies nt న 


ఫజ్ర్‌ నమాజు చేయించారు. తర్వాత 
ల i ee 
వేదికపైకెక్కి మా ముందు ప్రసంగిం అ Cg 


చటం మొదలుపెట్టారు. జుహ్ర ౮5 raya filo 
నమాజు వేళ అయ్యేవరకూ ఆయన హోతా! మో య 
ప్రసంగం నడుస్తూనే ఉంది. అప్పు Ss SUE ర్త త్రయమే! 
డాయన వేదిక దిగి (జుప్‌) నమాజు ల మంగ 
చేయించారు. తర్వాత మళ్ళీ వేదిక 
నలంకరించి అనస్‌ వేళ అయ్యేవరకూ 
ప్రసంగించారు. అప్పుడాయన క్రిందికి 
దిగి (అస్‌) నమాజు చేయించి మళ్ళీ 
వేదికపైకెక్కారు. తర్వాత సూర్యుడు 
అస్తమించేదాకా (ఉపన్యసించారు). ఆ 
సందర్భంగా ఆయన మాకు గతంలో 
జరిగిన, భవిష్యత్తులో జరగబోయే 
సంఘటనల గురించి వివరించారు. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 857 iN Ek, 


ఆయన మాటలు అతి ఎక్కువగా 
తెలిసినవాడే మాలో అందరికంటే బాగా 
తెలిసినవాడు. (మున్లిం, 

(సహీవా ముస్లింలోని ఫితన్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

భవిష్యత్తులో జరగబోయే సంఘటనలంటే ప్రళయానికి ముందు జరగబోయే ముఖ్య 
సంఘటనలన్నమాట. వీటినే “అలామాతె ఖియామత్‌” (ప్రళయ చిహ్నాలు) అంటారు. 
1864. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) Ge al రం పం NAN 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం, ఖే గ ప్రా స్త జవ రథ ల 
ఇలా ప్రవచించారు: ఎవడయితే తాను 
అల్లాహ్‌కు విధేయత చూపుతానని MN 
మొక్కుబడి చేసుకుంటాడో అతను (ఆ తం! ఈ wax న్‌. 
మొక్కుబడిని నెరవేర్చాలి) అల్లాహ్‌కు 
విధేయత చూపాలి. మరెవడైతే తాను 
అల్లాహి పట్ల అవిధేయతకు పాల్పడ 
తానని మొక్కుబడి చేసుకుంటాడో 
అతను అల్లాహ్‌ పట్ల అవిధేయతకు 
పాల్పడరాదు. (బుఖారీ) 


క్‌ 


(సవాహ్‌ బుఖార్‌లోని విశ్వాసాల ప్రకరణం) 


1865. దైవప్రవక్త (సల్లం) తనను 
బల్లులను చంపమని ఆదేశించారనీ, 
ఇవి హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ (అలైహిన్స 
లామ్‌) విసరివేయబడిన మంటలను 
ఉదాయని ఆయన తనకు చెప్పారని 
హజ్రత్‌ ఉమ్మె షరీక్‌ (రజి.అన్‌హా) 
తెలియజేశారు. (బుఖార్‌-ముస్తిం) 


Wl జై త్తని AR త్రం = 140 
క... ఖల MEE 


Wall le పక్ష తర లే Ui 
ole Gi 


(సహీహ్‌ బుఖారీలోని సృష్టి ఆరంభ ప్రకరణం - సహీహ్‌ ముస్థింలోని నలాం 
(కరణం, 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


1866. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం: ఎవడైతే బల్లిని ఒకే ఒక దెబ్బతో 
చంపేస్తాడో అతనికి ఇన్ని పుణ్యాలు 
లభిస్తాయనీ, మరెవడయితే దాన్ని 
రెండు దెబ్బల్లో చంపుతాడో అతనికి 
మొదటి వ్యక్తి కన్నా తక్కువగా ఇన్ని 
పుణ్యాలు లభిస్తాయనీ, మరెవడయితే 
దాన్ని మూడవ దెబ్బతో చంపేస్తాడో 
అతనికి ఇన్ని పుణ్యాలు లభిస్తాయని 
దైవప్రవక్త (సల్లం, చెప్పారు. 


వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: 
బల్లిని ఒకే ఒక దెబ్బలో చంపేసిన వ్యక్తి 
(కర్మల జాబితాలో) వంద పుణ్యాలు 
రాయబడతాయి. రెండు దెబ్బల్లో 
చంపేవాడి జాబితాలో వాటికంటే 
తక్కువ పుణ్యాలు, మూడు దెబ్బల్లో 
చంపేవారికి అంతకంటే తక్కువ 
. పుణ్యాలు రాయబడతాయి. (ముస్లిం) 


భాషావేత్తలు “వజ్‌వున్‌' అనేది హానికర 
జంతువుల్లో ఒక పెద్ద జంతువని 
చెప్పారు. (సామ్‌ అబ్‌రస్‌ కూడా ఒక 
రకమైన హానికర జంతువే) 


ల్‌ 


858 


ర కారా 


Al డ్రై పట gl తత ఎ AM 


ధో ౮ శక! లేడ 05 ‘JG ws 
153 (క షే మూ 9 తా పు 
క బుద! వుడు! యత పం యు 
GG త్వ JA రవ es 15 
యం య యబ పదీ వుట! (త 
ల C55 య రో 215 ఆ 
పదీ! టై మవ సీం సే దవ మ 
1: (ము ర పీవీ! ఆ (య 53 
ప పి! :ట్రవీ! : మ ఏవ ల 
“లారా! సట 


(సహివ్‌ ముస్తింలోని సలాం ప్రకరణం) 


_ 1867. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా తెలిపారు: ఒకతను తానీరోజు 
రాత్రి దానం చేస్తానని నిశ్చయించుకొని 
ఇంటినుంచి బయలుదేరాడు. అయితే 


al హ్రాం పని లా ప్ర ఎ NAW 
కా Jn ‘JU హ్‌ 4! Jas క రట 
యముడు లూ Sere gre 
pa Er 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


అతను (తెలియక) ఆ సొమ్ము ఒక 
దొంగకు ఇచ్చాడు. మరునాడు 
ఉదయం జనం రాత్రి ఒక వ్యక్తి ఒక 
దొంగకు దానం చేశాడని చెప్పుకో 
సాగారు. ఆ విషయం తెలుసుకొని 
అతను, “అల్లాహ్‌! నీకు కృతజ్ఞతలు” 
అన్నాడు. తర్వాత అతను తాను ఈ 
రోజు (రాత్రి) మళ్ళీ దానం చేస్తానని 
నిశ్చయించుకొని ఇంటి నుంచి 
బయలుదేరాడు. కాని (ఆ రోజు రాత్రి 
కూడా) అతను ఆ దానం ఒక 
వ్యభిచారిణి చేతికిచ్చాడు. మరునాడు 
ఉదయం జనంలో మళ్ళీ - రాత్రి 
ఒకతను వ్యభిచారిణికి దానం చేశాడని 
గుసగుసలు మొదలయ్యాయి. అది 
తెలుసుకొని ఆ వ్యక్తి, “అల్లాహ్‌! నీకు 
కృతజ్ఞతలు. నా దానం వ్యభిచారిణి 
చేతికి చిక్కింది. నేను ఈ రోజు రాత్రి 
మళ్ళీ దానం చేస్తాను” అని అనుకొని 
ఇంటినుంచి బయలుదేరాడు. అయితే 


(ఆ రోజు కూడా) అతను ఆ దానం 


ఒక ధనికుడి చేతిలో పెట్టాడు. 


మర్నాడు ఉదయం జనం గతరాత్రి ఒక 
ధనికుడికి దానం ఇవ్వబడిందని మళ్ళీ 
గుసగుసలాడుకున్నారు. ఆ విషయం 
తెలుసుకొని అతను “అల్లాహ్‌ నీకు 
కృతజ్ఞతలు. (ఎమిటీ ఇలా జరిగింది!) 
నేను ఒకసారి దొంగకు, మరొకసారి 
వ్యభిచారిణికి దానం చేశాను. ఇప్పు 


859 


GaN, 


CI tal జిక ల 
04 3 de Jha లకక 


Fag = 


పరు యుడు M05! Wa al iz 
వ్ర చో 423 ము డో 


os ఘు! త్రము రకర peer 
య్‌ Wl టు సు! క !ప్ర 


క క 


మటు Tar BL; San C13 


se 


వమ ఏ ర్రీట తో Gis 
et 0G! పకట యట్‌ 
gle GES Bes gf 
Sd 3 Jeti ప్రయ 
Gigs sigs 
తయ uh; Gus 
తు aU 4 మ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


డేమో నా దానం ఒక ధనికుని చేతికం 
దింద అని అనుకొని (నిద్ర 
పోయాడు). ఆ రాత్రి అతనికి కలలో 
ఒక వ్యక్తి కనిపించి ఇలా చెప్పాడు: 


“(నీ దానం వృధా కాలేదు), నువ్వు 
దొంగకు చేసిన దానం వల్ల ఆ దొంగ 
దొంగతనం చేయటం మానేయవచ్చు. 
వ్యభిచారిణికి చేసిన దానంవల్ల ఆమె 
తౌబా చేసుకొని (మంచి మనిషిగా) 
మారవచ్చు. అలాగే ధనికుడికి లభిం 
చిన దానంవల్ల, ఆ ధనికుడు కూడా 
బుద్ధితెచ్చుకొని దేవుడు తనకు ప్రసా 
దించిన ధనంలో కొంతభాగం దైవ 
మార్గంలో ఖర్చు పెట్టవచ్చు.” 
బుఖారీలో ఈఉల్లేఖనం పై వాక్యాలతో 
ఉల్పేభించబడింది. ముస్టింలో 
ఇలాంటి అర్థమే కలిగిన ఒక ఉల్లేఖనం 
ఉంది. 


860 


రు కాల 


(సహీహ్‌ బుఖారీలోని జకాత్‌ ప్రకరణం - నహీహ్‌ ముస్లింలోని జకాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దానధర్మాలు చేసేవాడి ఉద్దేశ్యం, సంకల్పం బాగుంటే పొరపాటు వల్ల ఆ దానాలు 
అనర్హులకు లభించినప్పటికీ దైవసమక్షంలో అవి స్వీకృతికి నోచుకుంటాయి. దైవం తలిస్తే 
ఆ దానాలతోనే ఆ అనర్హుల్లో మంచిని పుట్టించగలడు. ఈ సంఘటన పూర్వపు సమాజాల్లో 


ఎవరిదైనా అయి ఉంటుంది. 


1868. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
గారే చేసిన మరొక కథనం: ఒక విందు 
భోజనంలో మేము దైవప్రవక్త (సల్లం) 
వెంట ఉన్నాం. ఒక (మేక) ముందరి 
కాళ్ళ మాంసం ఆయనకు సమర్పించ 


డో LETT), 

చ బ్రిన్‌ పయి సై ప్రకతి ర్త 
మక (ప క తడు టయ! 
గ్ర ual ప టట! కం :06; 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


బడింది. ఆయనకు ముందరికాళ్ళ 
మాంసం అంటే ఎంతో ఇష్టం. 
అందులో నుంచి ఆయన తన పళ్ళతో 
కొద్దిగా కొరుక్కొని ఇలా చెప్పటం 
ప్రారంభించారు: 

ప్రళయదినాన నేను మానవులందరికీ 
నాయకునిగా ఉంటాను. అలా 
ఎందుకు జరుగుతుందో మోకు 
తెలుసా? భూత భవిష్యత్‌ వర్తమాన 
కాలాల మానవులందర్నీ అల్లాహ్‌ ఒకే 
మైదానంలో సమీకరిస్తాడు. అక్కడ 
చూసేవాడు అందరినీ చూడగల్లు 


తాడు. పిలిచేవాని పిలుపుని అందరూ 


వినగల్గుతారు. సూర్యుడు వారికి అతి 
సమీపానికి వస్తాడు. దానివల్ల మాన 
వుల పరిస్థితి అత్యంత దుర్భరంగా, 
తీవ్రమైన ఆందోళనకరంగా తయారవు 
తుంది. 

ఆ స్థితిలో వారు పరస్పరం మాట్లాడు 
కుంటూ, మనం ఎలాంటి ఆపదలో 
చిక్కుకున్నామో గమనించారా? మనల్ని 


గురించి మన ప్రభువు దగ్గర సిఫారసు 


' చేసే వారెవరైనా దొరుకుతారేమో వెతు 
కుదాం పదండి అంటారు. ఆ తర్వాత 
వారు పరస్పరం సంప్రదించుకొని 
ఆదం ప్రవక్తను అందుకు అర్హులుగా 
భావించి ఆయన దగ్గరికి వెళ్ళాలని 
నిశ్చయించుకుంటారు. 


861 


Aaa 


పల! a పస డా 54 
ras ls fre తో రాల! 
( బ్‌ «seis యు ట్‌. 
య్‌ aK Fo gel త అర్థ! 
J ప ప yi ను AU 
J! : నా pe J! Sis నటి! 
ల a hs oy ES Na me 
PE లస అటి! రస రష pay 
fil aM 9 ప్ప స 
రత ప్ర ట్కు! తయ టు! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


అందరూ ఆదం ప్రవక్త దగ్గరికి వెళ్ళి, 
“ఆదం! మోరు మానవులందరికీ 
తండ్రి. అల్హాహ్‌ మిమ్మల్ని తన 
స్వహస్తాలతో తయారుచేసి, మో 
దేహంలో తన ఆత్మను ఊదాడు. 
అంతేగాక తన దూతలందర్నీ మో 
ముందు మోకరిల్లమని ఆదేశించాడు. 
వారందరూ మోకు నజ్ఞా చేశారు. 
ఆయన మిమ్మల్ని స్వర్గంలో వసింప 
జేశాడు. అలాంటి మోరు మా గురించి 
మన ప్రభువుకు సిఫారసు చేయరా? 
మా పరిస్థితి చూడండి, మేమెలాంటి 
ఆపదలో చిక్కుకున్నామో” అని 
అంటారు. 


దానికి ఆదం అలైహిస్సలామ్‌, “నిజం 
చెబుతున్నాను. ఈ రోజు నా ప్రభువు 
- ఇది వరకు ఎన్నడూ లేనంత కోపంలో 
ఉన్నాడు. ఇకముందు కూడా ఇంత 
కోపంగా ఉండడు. ఆయన నన్ను ఒక 
ప్రత్యేక చెట్టు దగ్గరికి వెళ్ళకూడదని 
ఆజ్ఞాపించాడు. కాని నా వల్ల ఆజ్ఞో 
ల్లంఘన జరిగిపోయింది. నేనిప్పుడు 
స్వయంగా నా పరిస్థితి పట్ల ఆందోళన 
పడుతున్నాను. అందువల్ల మోరు 
మరొకరి దగ్గరకు వెళ్ళండి. హజ్రత్‌ 
నూహ్‌ దగ్గరకు వెళ్ళండి అని 
అంటారు. 


అప్పుడు మానవులంతా హజ్రత్‌ నూహ్‌ 


దగ్గరకు వెళ్ళి, “నూహ్‌! ప్రపంచ 


862 


GANG, 


తత్వమే తప! 1 ఉట 
Hes JOS శు; 
యతి: రయ (యు 6 ఆరో ఆరో 
AA aN aba 
of gid) dds Las ను 
ow ES AHI ogy JI 
AIM: రగు 
MSs A పదు యే న 
ఆత్ర న! న హీన Css 
by Os th SUSY మ్యట 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


మానవుల దగ్గరికి పంపబడిన మొట్ట 
మొదటి దైవసందేశహరులు మీరు. 
దేవుడు మోకు కృతజ్ఞడైన దాసుడని 
బిరుదు ఇచ్చాడు. మేమెలా ఆపదలో 
పడిపోయామో చూస్తున్నారు కదా 
మీరు? అందువల్ల మోరు (దయచేసి) 
దేవుని సన్నిధిలో మా గురించి కాస్త 
సిఫారసు చేయరూ?” అని అడుగు 
తారు. 


దానికి హజ్రత నూహ్‌, “ఈ రోజునా 


ప్రభువు ఇది వరకెన్నడూ లేనంత 
కోపంలో ఉన్నాడు. ఇకముందు కూడా 


ఇంత కోపంగా ఉండడు. నాకు ఒక 
దుఆ చేసుకునే హక్కు ఉండగా నేను 
దాన్ని నా జాతి ప్రజల్ని శపించటానికి 
ఉపయోగించాను. దానిమూలంగా 
నేను ఇప్పుడు స్వయంగా నా పరిస్థితి 
ఎమవుతుందోనని తల్లడిల్లుతున్నాను. 
అందుకని మీరు మరొకరి దగ్గరకు 
వెళ్ళండి. ఇబ్రాహీమ్‌ ప్రవక్త దగ్గరకు 
వెళ్ళండి” అని సలహా ఇస్తారు. 
జనం ఇబ్రాహీమ్‌ (అలైహి) దగ్గరకు 
వెళ్తారు. ఆయనతో, “ఇబ్రాహీమ్‌! 
మోరు దేవుని ప్రవక్త. ప్రపంచ మానవు 
అందరిలో ఎన్నుకో 
బడ్డవారు. అల్లాహ్‌కు స్నేహితులు. 
కనుక మోరు దయచేసి మా గురించి 
అల్లాహ్‌కు సిఫారసు చేయండి. మా 


(ప్రత్యేకంగా) 


863 


Sik, 
యర షష; శీ షస స్త ప్ర 6 
భాట్‌ థాటీ ఆటీ Se ss ies 
TA gy salle i 
We 
Css ff as (అత! 
ఉత మర 0 0 క పెద 
ప, “a 
దే ద్వ డక ఆ; “టక పష ద 


షు నే! డ్రా స్తై. రో 


sll న! 0 por pr: pe? bh 
css cg ల Iss త్త 
(లే! ర మ ఆటోకి 


sos 
Poe న A AGE 
రట ప్ర! రయ ట్‌ య లి! mre 


క్త షస దయ త్య Es 
pe Gly SNES Gy 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు-2 


పరిస్థితి చూడండి. మేమెలా ఆపదలో 
చిక్కుకొని ఉన్నామో?” అని అంటారు. 


అందుకు ఇబ్రాహీమ్‌ ప్రవక్త “ఈ రోజు 
నా ప్రభువు క్రితం ఎన్నడూ లేనంత 
కోపంగా ఉన్నాడు. ఇకముందు కూడా 
ఇంత కోపంగా ఉండడు. నేను మూడు 
సందర్భాలలో అబద్ధమాడాను. (అవి 
ధర్మావసరం నిమిత్తం చెప్పిన అబద్దాలే 
గాని) వాటి మూలంగా నన్ను 
నిలదీయటం జరుగుతుందేమోనని 
నేను భయపడుతున్నాను. ఎమైనా 
నేనిప్పుడు స్వయంగా నా పరిస్థితి 
ఎమవుతుందోనని ఆందోళన పడు 
తున్నాను. అందుచేత మోరు మరొకరి 
దగ్గరకు వెళ్ళండి. మూసా దగ్గరకు 
వెళ్ళండి అని అంటారు. 


అప్పుడు జనం మూసా ప్రవక్త దగ్గరికి 
వెళారు. ఆయనతో, “మూసా! మోరు 
అల్లాహ్‌ సందేశహరులు. అల్లాహ్‌ 
మోతో ప్రత్యక్షంగా సంభాషించి, 
మిమ్మల్ని ప్రత్యేక ప్రవక్తగా నియమిం 
చాడు. పైగా మోకు మానవుల్లోకెల్లా 
అత్యధిక గౌరవోన్నతులను ప్రసాదిం 
చాడు. అందువల్ల మోరు (దయచేసి) 
మా గురించి అల్లాహ్‌ దగ్గర సిఫారసు 


చేయండి. మా పరిస్థితి చూడండి. 


మేమెలా ఆపదలో పడి సతమత 
మవుతున్నామో! అని అంటారు. 


864 


Salt, 


JUSSI ge BSS ఉల్లాల్‌ తానీ, 
= ర తక . క 
pag ri SIL ads 
స్‌! యమ రాకడ; సూ ర్రట్‌ 
పిత ఆటతో! తలప 
ఏ ట్‌ సల్‌! యా రియ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


అందుకు మూసా. ఇలా సమాధాన 
మిస్తారు: “ఈ రోజు నా ప్రభువు 
ఇదివరకెన్నడూ లేనంత ఆగ్రహోదగ్రుడై 
ఉన్నాడు, ఇకముందు కూడా ఎన్నడూ 
ఇంత ఉగ్రుడైపోడు. అల్లాహ్‌ తరపు 
నుంచి నాకెలాంటి ఆజ్ఞ లేకపోయినా 
నావల్ల ఒక ప్రాణీహత్య జరిగింది. దాని 
కారణంగా నేను ఇప్పుడు స్వయంగా 
నా పరిస్థితి ఎమవుతుందోనని 
ఆందోళన పడుతున్నాను. అందువల్ల 
మోరు మరొకరి దగ్గరకు వెళ్ళండి. ఈసా 
ప్రవక్త దగ్గరకు వెళ్ళండి. 


జనం ఈసా అలైహిస్సలామ్‌ దగ్గరికి 
వెళ్తారు. ఆయనతో, “ఈసా! మోరు 
దైవప్రవక్త. దైవవచనం కూడా. దేవుడు 
దాన్ని మర్యమ్‌ వైపు వదిలాడు. మిరు 
దేవుని ఆత్మ కూడా. మోరు శైశవదశ 
లోనే జనంతో మాట్లాడారు. కనుక 
మోరు మా గురించి కాస్త దేవునికి 
సిఫారసు చేయండి. చూస్తున్నారు కదా 
మా పరిస్థితి, మేమెలా ఆపదలో పడి 
సతమతమవుతున్నామో?” అని 
అంటారు. 


దానికి ఈసా అలైహిస్సలామ్‌, “ఈ రోజు 
నా ప్రభువు ఇదివరకెన్నడూ లేనంత 
ఆగ్రహోదగ్రుడై ఉన్నాడు. ఇకముందు 
కూడా ఇంత ఉగ్రుడైపోడు అని 
అంటారు. (హజ్రత్‌ ఈసా తానేదయినా 


86౨ 


Galt, 


len హన; “క 
Cm న. 
hie లక JG Dre) 
sie 5 GNI సయ్యా hig 
wis Ses Ash i he Wa 


OSU Js sg 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


తప్పు చేసినట్లు ఇక్కడ ఎలాంటి 
ప్రస్తావన చేయరు.) ఇప్పుడు నా 
పరిస్థితి ఏమవుతుందోనని నేను భయ 
పడిపోతున్నాను. మీరు మరొకరి 
దగ్గరకు వెళ్ళండి. ముహమ్మద్‌ (సల్లం) 
దగ్గరికి వెళ్ళండి” అని చెబుతారు. 

మరొక ఉల్పేఖనంలో ఇలా ఉంది: 
దైవప్రవక్త (సల్లం) ఇలా తెలియజేశారు: 
అప్పుడు జనం నా దగ్గరికి వస్తారు. 
నాతో ఇలా అంటారు: “ముహమ్మద్‌ 
మీరు అల్లాహ్‌ సందేశ 
హరులు. అంతిమ దైవప్రవక్త. అల్లాహ 


(సల్లం)! 


మో వెనుకటి, ముందటి- తప్పులన్నీ. 


క్షమించేశాడు. కనుక (దయచేసి) 
మోరు మా గురించి అల్లాహికు 
సిఫారసు చేయండి. చూస్తున్నారు కదా 


మా పరిస్థితి, మేమెలా ఆపదలో చిక్కు 


కొని సతమతమవుతున్నామో?” 

అప్పుడు నేను దైవసింహాసనం దగ్గరకు 
చేరుకుంటాను. అక్కడ నా ప్రభువు 
ముందు సాష్టాంగపడతాను. దేవుడు 
తన స్తోత్రం కోసం కొన్ని విశేష వచ 
నాలు నా మనసులో నాటుతాడు. 
ఇలాంటి విశేష వచనాలు అదివర 
కెన్నడూ ఎవరికీ నేర్చి ఉండడు. ఆ 
తర్వాత అల్లాహి నన్ను సంబోధిస్తూ, 
“ముహ మ్మద్‌! తలపైకెత్తండి. మీరు 
అడగ దలచుకున్నదేమిటో అడగండి. 


866 


lat dt లలు! మాల ; Ge «Gt 


Tee tee igs) 
సడల! య స సజు య టే! 
se — rr 


Sry 2? 


wens 


oe ఈ PE 


https://teluguislam.net - https: క. net 


హదీను కిరణాలు -2 


మీ కోరిక తీరుస్తాను. ఏదైనా సిఫారసు 
చెయ్యాలనుకుంటే చెయ్యండి, నేను 
మో సిఫారసును ఆమోదిస్తాను” అని 
అంటాడు. 


అప్పుడు నేను తలపైకెత్తి, “ప్రభూ! నా 
అనుచర సమాజం మోద దయజూపు. 
ప్రభూ! నా అనుచర సమాజం మోద 
దయజూపు. ప్రభూ! నా అనుచర 
సమాజం మోద దయజూపు” అని 
అంటాను. దానికి అల్లాహ్‌, “ముహ 
మ్మద్‌! వెళ్ళండి. వెళ్ళి మో అనుచర 
సమాజంలోని న్యాయ విచారణ పరిధి 
నుంచి మినహాయించ బడిన వారినం 
దరినీ కుడివైపు ద్వారం గుండా 
స్వర్గంలోనికి తీసుకెళ్ళండి. వారు ఇతర 
ద్వారాల గుండా కూడా వెళ్ళవచ్చు” 
అని అంటాడు. 


ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం) ఇలా 
అన్నారు: “నా ప్రాణం ఎవరి ఆధీనంలో 
ఉందో ఆ మహోన్నత శక్తి సాక్షి! మక్కా 
హజర్‌ల మధ్య లేక మక్కా-బస్రాల 
మధ్య ఎంత దూరం ఉంటుందో 
_స్వర్గంలోని ఒక ద్వారం వెడల్పు అంత 
దూరం ఉంటుంది.” 
(బుఖారీ-మున్లిం) 


(నహీహ్‌ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం - సహీహ్‌ 


ప్రకరణం) 


867 


వ " 
క నళ ee స్తు ea ఫం Jes 


tere: 
ప; బహూ సప్త 5 ము! క్రయ 


Ss Ublede ob తపో 


dee 


హీ ముస్లీంలోని విశ్వాసాల 


https://teluguislam.net - https://telugudua.net 


అ 


" వదీను కిరణాలు-2 868 రరర 


ముఖ్యాంశాలు 


1) “హజర్‌ అనేది బహ్‌రైన్‌లోని ఒక పట్టణం పేరు. బస్రా, డెమాస్కస్‌లో దక్షిణ 
దిశలో ఉన్న ఒక బస్తీ. మొత్తానికి చెప్పాచ్చేదేమిటంటే స్వర్గానికి ఉండే ద్వారం - ఒక చివర 
నుంచి మరొక చివరి వరకు వేలాది మైళ్ళ దూరమంత విశాలంగా ఉంటుంది. ఈ హదీసులో 
దైవప్రవక్త(సల్లం) గారి ఘనతా విశిష్టతలు వివరించబడ్డాయి. ప్రళయ దినాన గొప్పగొప్ప 
ప్రవక్తలకు కూడా దైవసమక్షంలో సిఫారసు చేయటానికి ధైర్యం చాలదు. అలాంటి పరిస్థితుల్లో 
ముహమ్మద్‌ (సల్లం) దైవాజ్ఞ మేరకు సిఫారసు చేస్తారు. మొదటగా మానవులను హష్ష్‌ మైదానపు 
కష్టాల నుంచి కాపాడటానికి కర్మల విచారణ ప్రార్హ్దంభించమని సిషారసు చేస్తారు. ఉల్లేఖనంలోని 
ఈ భాగం సదరు హదీసులో పేర్కొనబడలేదు. ఇతర హదీసుల్లో దీని ప్రస్తావన ఉంది. రెండో 
సిఫారసు తన అనుచర సమాజం కోసం చేస్తారు. ఈ సిఫారసు వివిధ దశల్లో సాగుతుంది. 
' సదరు హదీసులో మొదటి దశ గురించి చెప్పబడింది. ఈ దశలో ఆయన సిఫారసు మేరకు 
అల్లాహ్‌ విచారణ ఉండనివారిని స్వర్గంలోకి తీసుకువెళ్ళటానికి అనుమతిని ప్రసాదిస్తాడు. ఆ 
తర్వాత పాపాత్ములైన విశ్వాసులు నరకంలో తమ పాపాలకు. తగిన శిక్ష అనుభవించటం 
పూర్తయినప్పుడు ఆయనగారి రెండవ దశ సిఫారసు జరుగుతుంది. ఆయన సిఫారసుతో 
వారిని నరకం నుంచి తీసి స్వర్గంలోకి ప్రవేశింపజేయటం జరుగుతుంది. 


2) ఇందులో దైవప్రవక్తలు తమ వల్ల జరిగిన కొన్ని పొరపాట్లను ప్రస్తావించి దైవ 
సమక్షంలో సిఫారసు చేయటానికి వెనుకాడతారని చెప్పబడింది. వారు ఆ విధంగా వెనుకాడ 
టానికి కారణమేమిటంటే- దైవప్రవక్తలు విశ్వాసం, దైవభీతి పరంగా అత్యున్నత స్థానంలో 
ఉంటారు. ఆ స్థాయిలో వారికి చిన్నచిన్న పారపాట్లే పెద్దపెద్ద తప్పులుగా గోచరిస్తాయి. నిజానికి 
ఆ పనుల్లో పాపపు ఛాయలు కూడా ఉండవు. తెల్లని బట్ట మోద ఓ చిన్న మరక కూడా 
కొట్టొచ్చినట్టు కానవస్తూ ఉంటుంది. దైవప్రవక్తల పరిస్థితి కూడా అలాంటిదే. వారు తాము 
చేసిన చిన్న చిన్న పొరపాట్లను తలచుకొని దైవసమక్షంలో సిఫారసు చేయటానికి తమలి 
తాము అనర్హులుగా భావిస్తారు. 

3) ముఖ్యంగా ఇబ్రాహీమ్‌ అలైహిస్సలామ్‌ మూడు సందర్భాల్లో అసత్యం పలికారని 
చెప్పబడింది. నిజానికి అవి అసత్యాలు కావు. మహా అయితే వాటిని వాస్తవ విరుద్ధ పలుకులని 
చెప్పవచ్చు. పైకి అవి అబద్దాలుగా కనబడతాయి. కాని నిజానికి వాటిలో ఎలాంటి అబద్ధమూ 
ఉండదు. ఆయన చెప్పిన అబద్దాలలో ఒకటి తాను అనారోగ్యంతో ఉన్నానని చెప్పటం. రెండోది: 
విగ్రహాల గురించి- “అవే ఈ పని చేశాయి, కావాలంటే వాటినే అడగండి” అని అనటం. 
మూడోది: భార్యను చెల్లిగా పరిచయం చేయటం. మొదటి మాటను ఏ విధంగానూ అబద్ధంగా 
లెక్క గట్టలేము. ఎందుకంటే ఆయన తాను అనారోగ్యంతో ఉన్నానని చెప్పారంటే నిజంగానే 
ఆయన ఆ సమయంలో అనారోగ్యంతో ఉండవచ్చు లేక జాతరకు రమ్మని తన జాతిప్రజలు 
ఇచ్చిన ఆహ్వానం తన మనసును బాధపెట్టి ఉండవచ్చు. రెండోది: పెద్ద విగ్రహం చిన్న విగ్రహాలను 
ధ్వంసం చేసిందని చెప్పటంలో ఆయన ఉద్దేశ్యం, వారిముందు విగ్రహాల అశక్తత, 
నిస్సహాయతను వ్యక్తం చేయటం, ఇంకా వారికి దేవుడు ఒక్కడేనన్న సత్యం బోధించటమేగాని 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


కావాలని అబద్ధం చెప్పటం కాదు. 


869 


రం. 


అలాగే గత్యంతరం లేని పరిస్థితుల్లో భార్యను చెల్లిగా 


చెప్పుకోవటం కూడా అబద్ధం కాదు. ఎందుకంటే ప్రతి ముస్లిం పురుషుడు తోటి ముస్లిం 
పురుషునికి సోదరుని లాంటివాడు. ముస్లిం స్త్రీ తోటి ముస్లిం పురుషునికి సోదరితో సమానం. 
పైకి ఈ సంఘటనలు వాస్తవ విరుద్ధంగా కనిపిస్తున్నాయి. కనుక వీటిని అబద్దాలు అని చెప్పటం 
జరిగింది. నిజానికి వాస్తవ దృష్టితో చూస్తే అవి అబద్దాలేకావు. “తౌరియా'లో ఒక రూపం. 
అవసర పరిస్థితుల్లో తౌరియా చేయటం ధర్మసమ్మతమే. (మరిన్ని వివరాలకు చూడండి 
“అహ్‌సనుల్‌ బయాన్‌” వ్యాఖ్యానం, అంబియా సూరా, 63వ సూక్తికి పాదసూచిక). 


1869. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం: ఇబ్రాహీమ్‌ అలైహిస్సలామ్‌ 
ఇస్మాయీల్‌ తల్లిని, ఆమె కుమారుడు 
ఇస్మాయీల్‌ను ఇద్దరిని తీసుకొచ్చి 
దైవగృహం సమీపాన మస్టిదె హరామ్‌ 
ఎగువ భాగంలో జమ్‌జమ్‌ (బావి) 
దగ్గర ఉన్న ఒక చెట్టు దగ్గర దింపారు. 
అప్పుడు ఇస్మాయీల్‌ ఇంకా పాలుతాగే 
పసిపిల్లవాడు. ఆ కాలంలో మక్కాలో 
మనుషులెవరూ నివసించేవారుకారు. 
అక్కడ నీళ్లు కూడా దొరికేవి కావు. 
ఆయన తల్లీకొడుకులిద్దరినీ అక్కడ 
వదలి పెట్టారు. వారిదగ్గర ఒక ఖర్జూర 
పండ్ల సంచి, ఒక నీళ్ల తిత్తి ఉంచి 
ఆయన తిరుగు ప్రయాణమవు 
తుండగా ఇస్మాయీల్‌ తల్లి ఆయన 
వెనకాలే వెళ్ళి, “ఇబ్రాహీమ్‌! ఈ 
లోయలో మమ్మల్ని అడిగి చూసేవాడె 
వ్వడూ లేడు. కనీసం అవసరానికి 
కావలసిన వస్తువులు కూడా లేవు. 
ఇలాంటి చోట మమ్మల్ని (ఒంటరిగా) 


వదలిపెట్టి మోరు ఎక్కడికి వెళ్ళు 


న్నారు?” అని అడిగారు. ఈ ప్రశ్న ఆమె 


ళ్‌ అ అ ౮ ద్ర - NAN 
beri reid Lge: 
es G83 Jett GL 
(5: Gj మూవ Me Cl hie Gas 
i య Freed శ రావే ఆ మాయను! ల! ట్ర 

జూప J మస [ ల్ల ష్‌ 
eb స్య Cer గహ 4 Ui wey 
fi వై Luks él gi 
రవం క |= #16 TOE Je 
aE శీ yu gill ధ్ర! hg హా 

ల్యూ hole మ; జ లెడు గ. 
గు ప్ర! FANUC LD డమ 
సో EN 11 2006 న 10 
రత 13} | ప్త ట్స GHG Cass 
we యయ! యస్తు న తపా కవీ! మ 
SEF HEN GSE El 
Pl Sheed రు? : రెడు 
పస్తు ఇపోయ' స దుపాశభ్రుతు 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు - 


ఆయన్ని అనేకసార్లు అడిగారు. కాని 
ఇబ్రాహీమ్‌ అలైహిస్సలామ్‌ ఆమె వంక 
చూడనయినా చూడలేదు. చివరికి 
హాజిరా స్వయంగా, “దేవుడు మిమ్మల్ని 
ఇలా చేయమని ఆదేశించాడా?” అని 
అడిగారు. ఆ మాటకు ఆయన 
“అవును అని (ముక్తసరిగా) సమాధాన 
మిచ్చారు. అందుకామె “అలాగయితే, 
ఆయన మమ్మల్ని నష్టపరచడు” అని 
చెప్పి తిరిగి తన స్థానానికి వెళ్ళి 
పోయారు. 


ఇబ్రాహీమ్‌ అలైహిన్సలామ్‌ తిరుగు 
ప్రయాణమయ్యారు. సనియ్యా అనే 
చోటికి చేరుకున్న తర్వాత ఆయన తల్లీ 
బిడ్డలకు కనిపించకుండా పోయారు. 
అక్కడ ఆయన దైవగృహం వైపు తిరిగి 
రెండు చేతులూ పైకెత్తి ఇలా ప్రార్థిం 
చటం ప్రారంభించారు: “ప్రభూ! తృణ 
కాష్ట జలరహితమైన లోయలో నా 
సంతానంలో కొందరిని తెచ్చి నీ పవిత్ర 
గృహం వద్ద నివసింపజేశాను..... 
బహుశా వారు కృతజ్ఞులవుతారేమో. ' 
' (వరకు). (ఇబ్రాహీమ్‌ సూరా: 37) 


(అటు) ఇస్మాయీల్‌ తల్లి ఇస్మా 
యీల్‌కు పాలు త్రాపిస్తూ, నీళ్ళతిత్తిలో 
ఉన్న నీళ్లు త్రాపిస్తూ (ఆ ఎడారిలోనే 
ఒంటరిగా) ఉంటోంది. చివరికి నీళ్ళ 


తిత్తిలోని నీరు కూడా అయిపోయింది. . 


దాంతో ఆమె ఎలాగో దాహానికి తట్టు 


870 


ర కాగా 
BET 


ప్రీ ES dell es Je! 
డమ! UI) Fs «Ul 1; 
చక ర; Gel hss యం ( 

dE eG fe రక 54 
ధో Je డు! Ne? టి! ls 
యు సై TOE GG లో! 
sls a గయ! టం Ja hs ols 
Gall Cl Bl టమ! పు Ch 
Gr Lees 
BGI ES ప్రయో! 
J OS Ge తడ hs తే 
TOUT? గ SMEs 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


కొని ఉండగల్లుతోంది. కాని పిల్లవాడు 
కూడా దప్పికతో విలవిల్హాడివోసాగాడు. 
నేల మోద అటూఇటూ పార్ణసాగాడు. 


మాతృహృదయం పిల్లవాడి బాధను, 


చూసి తట్టుకోలేకపోయింది. ఆమె నీళ్లు 
వెతకటం ప్రారంభించారు. ఆ సమ 


యంలో సఫా కొండ తనకు అతి సమీ. 


పంలో ఉన్నట్లు కనిపించింది. ఆమె 
ఆ కొండపైకెక్కి నిలబడ్డారు. లోయ 
వైపు తిరిగి ఎక్కడైనా మను షులు 
కానవస్తారేమోనని కలియ జూశారు. 
కాని ఎవరూ కనిపించక పోవటంతో 
సఫా కొండ నుంచి క్రిందికి దిగారు. 
నేలమోదికి దిగివచ్చిన తర్వాత చొక్కా 
కొన పైకెత్తి బాధకు గురైన మనిషి 
పరుగెత్తినట్లు పరుగెత్తారు. లోయను 
దాటి తిరిగి మర్యా. కొండ పైకెక్కి 
నిలబడ్డారు. ఎవరైనా మనుషులు 
కనిపిస్తారేమోనని చుట్టూ కలియ 


జూశారు కాని ఎవరూ కాన రాలేదు. 


ఆ కారణంగానే ప్రజలు (హాజిరాను 
అనుకరిస్తూ హజ్‌, ఉమ్రా సమ 
యాల్లో) 'సయీ' చేస్తారు. 

చివర్లో మర్వా కొండపైకి ఎక్కినప్పుడు 
ఆమెకు “ఒక శబ్దం వినిపించింది. 
“ఎమిటి ఆ శబ్దం, మెదలకుండా 
ఉండు” అని తీనుకున్నారు ఆమె 
మననులో. (ఆ ప్రదేశంలో మనిషి 


871 రారా 


ద్య! ప్రత ye లైల తార 
యమ కయ్యము డం. య 
bea bei 
యమ డం US టం wie 
Ciel lel 
రయ te Wt pis else ఏమ 
fm 063 1 since 5) 
న దహ spb 
రడ pas eles ఎయు 
men 41333 (స G55 
ES AN gos te త. డస 
పరాజయ పపసల్లో: పక్ష 10౮౮ 
హత్తపట dG jl george 


https://teluguislam .net - https://telugudua.net 


హాదీను కిరణాలు-2 


మాట్లాడుతున్నట్లు శబ్దం వినపడటాన్ని 
ఆమె నమ్మలేకపోయారు). చెవులు 
రిక్కించి వింటే మళ్ళీ అవే మాటలు 
“వినిపించాయి. అప్పుడామె, “నీ 
మాటలు నాకు వినిపించాయి. నీ దగ్గర 
మాకు పనికివచ్చే సామగ్రి ఏమైనా 
ఉంటే వెంటనే సహాయం కోసం 
ఇక్కడికి చేరుకో” అన్నారు. తర్వాత 
చూస్తే (నేడు)జమ్‌జవ్‌ు (బావి) 
ఉన్నచోట ఒక దైవదూత కనిపించాడు. 
అతను తన కాలితో (లేక) తన రెక్కతో 
నీటి ఊట చిమ్మేదాకా నేలను 
త్రవ్వాడు. హాజిరా ఆ నీటికోసం హౌజ్‌ 
నిర్మించసాగారు. దోసలితో నీరు తీసు 
కొని తన దగ్గరున్న నీళ్ళతిత్తిలో పోసుకో 
సాగారు. ఆమె దోసిలితో ఎంత నీరైతే 
తీసుకుంటారో అంతే. నీరు భూమిలో 
నుంచి ఉబికివచ్చేది. ఒక ఉల్లేఖనం 
ప్రకారం దోసిలి అంత నీరు భూమిలో 
నుంచి ఉబికివచ్చేది. 


హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్బం) ఇలా 
తెలియజేశారు: అల్లాహ్‌ ఇస్మాయీల్‌ 
తల్లిమోద దయచూపుగాక! ఆమె గనక 
జమ్‌జమ్‌ నీటిని అలాగే వదిలేసి 
ఉన్నట్లయితే (లేక) దోసిలితో నీళ్ళను 
సమీకరించి ఉండకపోతే జమ్‌జమ్‌ 
ఊటబావి భూలోకమంతటికీ నీరు 
అందించగలిగి ఉండేది. 


872 


ర కాలూ 


IG AUER వ! 
భవతు ను ము! త్త! 
Ms షు ర al sts 3 మమ! 
ea dads At 
ge Lt Ess డు 
పప వాయ యప dsl బక్‌ వ్వరుత 


Isis i gS ah gb te 
SEG dy JG 
yesh ALE gol Jilig GU 
ప్రస వం. యం కవ రా 
న ర క. 
(ఏ ల్పన తోటే స్వర iG cel 
ఆట హై రవ న. తేడ 
dG ys రకం. ss ty 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


ఉల్లేఖకులు తెలియజేన్తున్నారు: 
హాజిరా స్వయంగా ఆ నీరు త్రాగారు. 
తన పిల్లవాడికి కూడా త్రాగించారు. 
దైవదూత హాజిరాకు ధైర్యం చెబుతూ, 
“మిరు ప్రాణభయం పెట్టుకోకండి. 
ఎందుకంటే ఇక్కడ దైవగృహ స్థలం 
ఉంది. ఆ స్థలంలో ఈ పిల్లవాడు 
మరియు ఇతని తండ్రి ఇద్దరూ కలిసి 
దైవగృహాన్ని నిర్మిస్తారు. తన గృహానికి 
పర్యవేక్షకులుగా ఉండేవారిని అల్లాహ్‌ 
ఎన్నటికీ నాశనం చేయడు” అని 
అన్నాడు. ఆ కాలంలో దైవగృహం 
(చోటు) మట్టి దిబ్బలాగా ఎత్తుగా 
ఉండేది. అక్కడికి వరదలు వచ్చినా 
(ఆ ఎత్తయిన ప్రదేశాన్ని నష్టపరచ 
కుండా) కుడి ఎడమల నుంచి వెళ్ళి 
పోయేవి. చాలా కాలం వరకు ఇదే 
పరిస్థితి కొనసాగింది. చివరికి 
జుర్‌హుమ్‌ బృందం లేక జుర్‌ హుమ్‌ 
తెగకు చెందిన ఒక వంశం వారు కదా” 
మార్గం గుండా వెళ్తూ మక్కా దిగువ 
ప్రాంతంలో మజిలీ చేయటానికి 


న 


దిగారు. అక్కడ ఆకాశంలో ఒక పక్షి 


వారికి చుట్టూ తిరుగాడుతున్నట్లు 
కనిపించింది. దాన్ని చూసి వారు 
“బహుశా ఆ పక్షి నీళ్ళకోసమే తిరుగాడు 
తుంటుంది. మనం ఎంతో కాలం 
నుంచి ఈ లోయ గుండా వెళ్ళి 
వస్తున్నాం. కాని ఇక్కడ నీళ్లు ఉన్నట్లు 
మనకు తెలి యదే” అని అనుకొని 


873 


GAGE దం 
లియా! ద్‌! OE ses మ్మ డ్రి! 
SLA లోప aE gs 


PURI is erie DIF pedal 
(4 జ పన! ను ప డడ Fon 
IL indies 
Jett fl తడు సట మా! 55 
OK Jel ESS ం యస్యార్లో మ 
sla IU MITTEE 
మత్త | Sy pO Es చడ 
చత సయ యత భేద గట 

ర (మేడ రం ఆ ప్రత త్తమ రో 
న. 
TRE) 


న! భీ ళ్ళ 


దు గ్ర తట STE pe! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 ' 


ఆచూకీ తెలునుకొని రమ్మని ఒకరినో 
లేక ఇద్దరినో పంపారు. వారు అక్కడికి 
వెళ్ళి నీళ్ళు తాగారు. తిరిగొచ్చి తెగ 
వారికి వార్తనందజేశారు. వారంతా 


అక్కడికి వెళ్ళారు. అప్పుడు ఇస్మా. 


యీల్‌ తల్లి నీళ్ళ దగ్గరే కూర్చొని 
ఉన్నారు. వారు ఆమెను, “మేము మో 
దగ్గర మజిలీ చేయటానికి అనుమతిం 
చగలరా?” అని అడిగారు. అందు 
కామె, “సరేగాని నీళ్ళ యాజమాన్యం 
లో మోకు హక్కు ఉండబోదు” 
అన్నారు. అందుకు వారు “సరే” 
అన్నారు. 

హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
చెప్పారు: ఈ విషయం ఇస్మాయీల్‌ 
తల్లి ఇష్టప్రకారమే జరిగింది. స్వయంగా 
ఆమె ఆప్యాయతానురాగాలను 
ఇష్టపడేవారు. వారు అక్కడ దిగారు. 
తమ ఇంటివారికి కబురు చేశారు. 
దాంతో వారు కూడా వచ్చి అక్కడే స్థిర 
పడ్డారు. ఆ విధంగా ఆ ప్రాంతంలో 
స్థిరపడిన ఇండ్లు అనేకమయ్యాయి. 
ఇటు ఇస్మాయీల్‌ (అలైహిస్స్పలామ్‌, 
కూడా యువకులయ్యారు. వారితో 
పాటు ఉంటూ అరబీ భాష కూడా 
నేర్చుకున్నారు. పెద్దయిన తర్వాత 
ఆయన వారిలో అందరికంటే ఎక్కువ 
నీటుగా; మనసైనవాడుగా ఉండే 
వారు. అప్పుడు వారు తమ తెగకు 


874 


ran 


క సు రడ న వదక కక 
రభ టూర్‌ GGUS as, 
లే ముం ఆ లీ ము 
Jel 
యర: ర pe మాకే ae 
PLE JG 
eb ssi మయా. తవ 
న 
Yer Ber el; le JE da 
య లక. లో తక్‌. 


ర IG ce 


న hs ss 3 
Ui వరత hal iG PEAT 


రకు! JG .*డు! : 206 శమ 
i మ్ల £106 el aU ఆశ 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


చెందిన ఒక స్ర్తీని ఆయనకిచ్చి 
వివాహం చేశారు. ఇస్మాయీల్‌ తల్లి 
చని పోయింది. ఇస్మాయీల్‌ వివాహం 
తర్వాత ఇబ్రాహీమ్‌ (అలైహిస్సలామ్‌) 
తను విడిచిపెట్టిన వారిని (భార్యా 
బిడ్డల్ని) చూడటానికి వచ్చారు. ఆయన 
ఇస్మాయీల్‌ను కలవలేక పోయారు. 
ఇస్మాయీల్‌ ఎక్కడికి వెళ్ళాడని అతని 
భార్యను అడిగారు. ఆయన మా కోసం 
ఆహారం తీసుకురావటానికి, (ఒక 
ఉల్లేఖనం ప్రకారం) మా కోసం 
వేటకు వెళ్ళారని ఆమె చెప్పింది. 
తర్వాత ఇబ్రాహీమ్‌ అలైహిస్సలామ్‌ 
ఆమెను తమ సంసార జీవితం, 
బాగోగుల గురించి అడిగారు. అందు 
కామె, “మేము చాలా హీనస్థితిలో 
ఉన్నాం. చాలా ఇబ్బందుల్లో జీవితం 
గడుపుతున్నాం” అంటూ ఇస్మాయీల్‌ 
గురించి ఫిర్యాదు చేసింది. దానికి 
ఇబ్రాహీమ్‌ (సరే, అయితే) మో 
ఆయన వచ్చిన తర్వాత ఆయనకు నా 
సలాం చెప్పు. మో ఇంటి తలుపుల 
గుమ్మం మార్చమని కూడా చెప్పమ్మా 
అని చెప్పి వెళ్ళిపోయారు. 
ఇస్మాయీల్‌ ఇంటికి చేరుకున్నారు. 
తన ఇంటికి ఎవరో వచ్చి వెళ్ళినట్లు 
అనిపించింది ఆయనకు. మనింటికి 
ఎవరైనా వచ్చి వెళ్ళారా? అని భార్యను 
అడిగారు. అందుకామె, ఇలా చెప్పు 
కుంటూ పోయింది: “అవునండీ! ఒక 


875 


Ga, 


HUSH ప్రమా Es విష్‌ 
ప త త. dG (| 
సులు. యుతం నునన 
టా ge పే లయ 
నువ ల్‌ wi ir IG మత్తు 
య తూయు 65: రీ లంగా 
06 ముడడ ఇ: OE 
hes ebb టీ క OY టు! 
ఫ్ర ప్లు జక యట్‌! యంత :06 
lh: 0 శక =| 
సక మూ ఉక క నద మ ఇం 
ప్రజ సర! ప :06 dell ius 
os ged pa: దే మ! 
Jaa Ss JG ముడ్‌ 
dG: Ener sas 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


పెద్దాయన వచ్చాడు. ఆయన ఫలానా 
విధంగా ఉంటారు. ఆయ నొచ్చి 
మిమ్మల్ని గురించి అడిగితే (మిరు 
బయటికి వెళ్ళారని) చెప్పాను. తర్వాత 
ఆయన మన సంసారం ఎలా నడుస్తుం 
దని అడిగారు. దానికి నేను మనం 
చాలా హీనస్థితిలో ఉన్నామనీ, ఇబ్బం 
దులతో జీవితం గడుపుతున్నా మని 
చెప్పాను.” 


“మరి దానికి ఆయన ఎమని చెప్పి 
వెళ్ళారు?” అని అడిగారు ఇస్మాయీల్‌. 
“అవునండీ ఆయన మోకు సలాం 
చెప్పమని అదేశించారు. అంతేకాదు, 
మోకొక సందేశం ఇచ్చి వెళ్ళారు. మో 
ఇంటి గుమ్మం మార్పాలట” అని 
చెప్పిందామె. అప్పుడు ఇస్మాయీల్‌ 
ఇలా తెలిపారు: “ఆ పెద్దాయన మా 
నాన్నగారే. ఆయన నన్ను నీ నుంచి 
వేరుపడమని ఆదేశించి వెళ్ళారు. ఇక 
నువ్వు మో ఇంటికి వెళ్ళిపోవచ్చు.” 
ఇస్మాయీల్‌ ఆమెకు విడాకులిచ్చేసి ఆ 
తెగకే చెందిన వేరొక స్త్రీని వివాహ 
మాడారు. 


దేవుడు తలచినంతకాలం తర్వాత = 


ఇబ్రాహీమ్‌ అలైహిస్సలామ్‌ మళ్ళీ వారి 
దగ్గరకు వచ్చారు. అప్పుడు రూడా 
ఇస్మాయీల్‌ ఇంట్లో లేరు. ఆయన 
భార్య దగ్గరకు వెళ్ళి ఆయన గురించి 
అడిగారు. ఆయన మా కోసం ఆహారం 


876 


ధైర్య 


లేం తరు డక్‌ ర ప hs ఢా! 
dsl తో hi ౨||) లీ లే 
శ్ర తత ములు ల 
లజ వచన పరద రండి 
య ప 
IEICE 
౪ ( ట్ర Sad! Le! ట్ర 
రత ts :0ళ అప్పల hut 
uw: Wea har dp 106 hel; 
cere 
హాసం తయష్యు . wa 
హార gt గండ] ఎ ఆటే 
ba ees 


ల 


https://teluguislam.net - https://telugudua.net 


హాదీను కిరణాలు -2 


తీసుకురావటానికి బయటికి వెళ్ళి 
ఉన్నారు అని చెప్పిందామె. ఇబ్రాహీమ్‌ 
ఆమెను “మిరు ఎలా ఉన్నారు?” 
అంటూ వారి సంసారం గురించి, వారి 
బాగోగుల గురించి అడిగారు. అందు 
కామె, “అల్లాహ్‌ దయవల్ల మేము 
బాగానే ఉన్నాముండీ. (ప్రభువు 
చలువతో మేము సుఖంగానే ఉన్నాం” 
అని చెప్పింది“మోరు ఎం తింటారు?” 
అని అడిగారు ఇబ్రాహీమ్‌. “మాంసం 
తింటాం” అని చెప్పిందామె. “ఎం 
తాగుతారు?” అని అడిగితే, “నీళ్లు అని 
చెప్పింది. “ఓ అల్లాహ్‌! వీళ్ళ కొరకు 
మాంసంలో, నీళ్ళలో వృద్ధిని ప్రసా 
దించు” అని ఇబ్రాహీమ్‌ ప్రార్థించారు. 
దైవప్రవక్త (సల్లం) తెలియజేస్తున్నారు: 
ఆ కాలంలో వారి దగ్గర ధాన్యాలేవీ 
ఉండేవి కావు. ఒకవేళ ఉండి ఉంటే 
ఇబ్రాహీమ్‌ వాటిలో కూడా (శుభం 
ప్రాప్తించాలని) ప్రార్థించి ఉండేవారు. 
ఇబ్నె అబ్బాస్‌ (రజి) ఉవాచ: ఒక్క 
మక్కా నగరం తప్ప ఇతర ఏ ప్రాంతం 
లోనైనా ఎవడైనా కేవలం ఆ రెండు 
వస్తువులతోనే గడపదలిస్తే అవి అతనికి 
పడవు. 

వేరొక ఉల్పెఖనంలో ఇలా ఉంది: 
ఇబ్రాహీమ్‌ (రెండోసారి) వచ్చి, “ఇస్మా 
యీల్‌ ఎడి?” అని అడిగారు. ఇస్మా 


యీల్‌ భార్య, “ఆయన వేటకు 


877 


ine 


FAI SUITS 
రన టప్‌ పెయ్య! టం... 
శ "సన! ఆవి! TL FEE; 
heehee: మే 
న టమ. Jee! 
BOE మ! హరు BR సయ Jel! 
రయం ప్రత్యయం 
Get Sl pel sp 5 
Hols త ఆ EU 
SIGNS ll ha 
ONSET WON ఈతే 4! 


ail UG: 4133 


ba 


os శీ వయ మమ! స్యర్తుత తికి 
మప; తరము Gh > Ure 


అలా లేడ (11! = లస మప 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2ి 


వెళ్ళారు. మోరు అలాగే నిలబడ్డారేం? 
కూర్చొండి. ఎమైనా తిని వెళ్ళురుగాని” 
అని అన్నది. ఇబ్రాహీమ్‌ ఆమెను 
“మోరు ఎం తింటున్నారు? ఎం తాగు 
తున్నారు?” అని అడిగారు. “మాకిక్కడ 
తినడానికి మాంసం, త్రాగడానికి నీళ్లు 
దొరుకుతాయండీ” అని చెప్పిందామె. 
అప్పుడాయన “ఓ అల్లాహ్‌! వీళ్ళ అన్న 
పానీయాల్లో శుభాన్ని ప్రసాదించు” అని 
ప్రార్థించారు. 


ఉల్తేఖకులు ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం ప్రకారం అబుల్‌ ఖాసిమ్‌ 
(సల్లం) ఇలా తెలియజేశారు: (మక్కా 
లో ఈ రెండు వస్తువులు విసృతంగా 
లభించటానికి కారణం) ఇబ్రాహీమ్‌ 
అలైహిస్సలామ్‌ దీవెనలే. ఇబ్రాహీమ్‌ 
ఆమెకు, “మో ఆయనొస్తే ఆయనకు 
నా సలాం తెలియజేయి. ఆయనింటి 
ఈ గుమ్మాన్ని అలాగే ఉంచమని 
చెప్పు” అని హితోపదేశం చేసి వెళ్ళారు. 
ఇస్మాయీల్‌ వచ్చి, “మనింటికి 
ఎవరైనా వచ్చారా?” అని అడిగారు. 
అందుకామె ఇబ్రాహీమ్‌ అలైహిస్స 
లామ్‌ను పొగుడుతూ ఇలా చెప్పింది: 
అవునండి, రూపవంతుడైన ఒక పెద్దా 
యన వచ్చారు. ఆయన నన్ను మో 
గురించి అడిగితే (మిరు వేటకు 
వెళ్ళారని) చెప్పాను. ఆయన మన 
జీవితం ఎలా నడుస్తుందని అడిగారు. 
అందుకు నేను మనం చాలా మంచి 


878 


Galil, 


bos Joss sh aor 
న dash ssp తేట! 
నతు! అత్తో! 
దప దము ఫై: వ (వీ ము 
3 (ఏట ఎచ్చట తాక క్రియ! పై Gu 
పక సో ము ఆకర వద 
ల య 
ల జ ఆ 
ఉతర య oii ok 
దష as) చక wel 
రడ : IG se gy da 
వ్ల రడ షక్‌ ఇకా 19 తక లేయా రర 

ప్ర yg! ఆయా whey Jae యు 
ONY Jel aU! 
ly dl ప్రజ 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 879 


స్టితిలో ఉన్నామని చెప్పాను. “మరి. 


ఆయన (చివర్లో) ఎమైనా ఉపదేశం 
చేసి వెళ్ళారా? అని అడిగారు ఇస్మా 
యీల్‌. దానికి ఆయన భార్య, 
“అవునండీ! ఆయన మోకు సలాం 
చెప్పారు. అంతేకాదు మో ఇంటి 
గుమ్మం మార్చవద్దని కూడా చెప్పి 
వెళ్ళారు” అని చెప్పింది. అప్పుడు 
ఇస్మాయీల్‌ ఇలా తెలియజేశారు: 
“ఆయన మా నాన్నగారు. గుమ్మం 
అంటే నువ్వు. నిన్ను నా దగ్గరే ఉంచు 
కోవాలని ఆయన నాకు హితోపదేశం 
చేసి వెళ్ళారు.” 

తర్వాత అల్లాహ తలచినంత కాలానికి 
ఇబ్రాహీమ్‌ మళ్ళీ (మక్కాకు) వచ్చారు. 
అప్పుడు ఇస్మాయీల్‌ జమ్‌జమ్‌ సమీ 
_పంలో ఒక చెట్టు క్రింద బాణం సరి 
చేసుకుంటున్నారు. ఇస్మాయీల్‌ 
ఆయన్ని చూడగానే లేచినిలబడ్డారు. 
ఆయన ముందుకు వెళ్ళారు. తర్వాత, 
ఒక తండ్రి తన సంతానం పట్ల చూపే 
వాత్సల్యం, సంతానం తండ్రి పట్ట కన 
బరచే గౌరవం- అక్కడ అవె జరిగాయి. 
తర్వాత ఇబ్రాహీమ్‌ తన కుమారునితో, 
“ఇస్మాయీల్‌! అల్లాహ్‌ నన్ను ఒక పని 
చేయమని ఆదేశించాడం' అని 
అన్నారు. దానికి ఇస్మాయీల్‌, మో 
ప్రభువు మోకు ఆదేశించిన పనిని 
మోరు తప్పకుండా చేయండి అని 
అన్నారు. “నువ్వు నాకు సహాయం 


రన కారా 


మము? US అలం! ల gE 
a త! హః Jag Sl కహ! 


యా (టప Ts pepe 3 


. వో 
ల * వ 


‘a? ie శభ 
తలప వర్త! (బ్లా! Jp .3 


https://teluguislam..net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 880 


చేస్తావా?” అని ఇబ్రాహీమ్‌ అడిగారు. 
“నేను మోకు తప్పకుండా సహాయం 
చేస్తాను” అన్నారు ఇస్మాయిల్‌. 
అప్పుడు ఇబ్రాహీమ్‌ ఎత్తుగా ఉన్న ఒక 
ప్రదేశాన్ని చూపిస్తూ, “అల్లాహ్‌ నన్ను 
ఇక్కడ ఒక ఇల్లు నిర్మించమని 
ఆదేశించాడు” అన్నారు. అప్పుడే ఆ 
ప్రత్యేక గృహం యొక్క గోడల 
నిర్మాణం మొదలయ్యింది. ఇస్మా 
యీల్‌ రాళ్ళు ఎత్తుకొని తీసుకువచ్చే 
వారు. ఇబ్రాహీమ్‌ వాటితో గోడలు 
నిర్మించేవారు. గోడలు ఇంకా ఎత్తుగా 
నిర్మించవలసి వచ్చినప్పుడు (మఖామె 
ఇబ్రాహీమ్‌) రాయి తీసుకువచ్చి 
పెట్టారు. ఇబ్రాహీమ్‌ దాని మోద 
నించొని గోడలు నిర్మించసాగారు. 
ఇస్మాయీల్‌ ఆయనకు రాళ్లు అంద 
జేసేవారు. ఆ సమయంలో వారిద్దరి 
నోళ్ళలోనూ ఇదే ప్రార్థన నానుతూ 
ఉంది: “ఓ మా ప్రభూ! మా ఈ కృషిని 
ఆమోదించు. నిశ్చయంగా నీవు అన్నీ 
వినేవాడవు. సర్వం తెలిసినవాడవు. ' 


వేరొక ఊల్లేఖనంలో (ఈ సంఘటన 
లోని మొదటి భాగం) ఈ విధంగా 
ఉంది: ఇబ్రాహీమ్‌ ఇస్మాయీల్‌ను, 
ఆయన తల్లిని వెంట తీసుకొని 
బయలుదేరారు. వారి దగ్గర ఒక నీళ్ళ 
తిత్తి ఉంది. ఇస్మాయీల్‌ తల్లి ఆ నీళ్లు 
త్రాగగానే ఆమె పాలిండ్లలో బాగా 
పాలు నిండేవి. ఆ విధంగా వారు 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 881 laity, 


మక్కా చేరుకున్నారు. ఇబ్రాహీమ్‌ 
వారిని ఒక పెద్ద చెట్టు క్రింద కూర్చోబెట్టి 
ఇంటికి తిరిగి వెళ్ళసాగారు. ఇస్మా 
యీల్‌ తల్లి కూడా ఆయన వెంట 
 నడిచిరాసాగింది. “కదా ప్రాంతానికి 
- చేరుకున్న తర్వాత హాజిరా ఆయన్ని 
పిలిచి, “ఇబ్రాహీమ్‌! మమ్మల్ని ఎవరికి 
అప్పగించి వెళ్తున్నారు మీరు?” అని 
అడిగారు. “"అల్హాహ్‌కు - ముక్తసరిగా 
సమాధానమిచ్చారు ఇబ్రాహీమ్‌. ఆ 
మాట వినగానే ఇస్మాయీల్‌ తల్లి, 
“మిరు నన్ను అల్లాహ్‌కు అప్పగిం 
చటం నాకిష్టమే” అని చెప్పి తిరిగి 
వెళ్ళిపోయింది. నీళ్లతిత్తిలోని నీళ్లు 
త్రాగుతూ గడపసాగింది. దాంతో 
పిల్లవాడి కోసం ఆమె పాలిండ్లలో పాలు 
తయారయ్యెవి. చివరికి ఆ నీరంతా 
అయిపోయింది. అప్పుడామె 
(మనసులో) “(అటు ఇటూ) వెళ్ళి 
ఎవరైనా మనుషులు కనిపిస్తారేమో 
చూస్తాను” అని అనుకుంది. అలా 
అనుకొని ఆమె సఫా కొండ పైకెక్కి బాగా 
పరికించి చూసింది. కాని ఎవరూ 
కనిపించలేదు. (తర్వాత క్రిందికి దిగి) 
మళ్ళీ పరుగెత్తుకుంటూ వెళ్ళి మర్వా 
కొండ పైకెక్కింది. ఈ విధంగా (రెండు 
కొండల మధ్య) అనేకసార్లు తిరిగింది. 
తర్వాత (మనసులో) “వెళ్ళి పిల్లవాడు 
ఎలా ఉన్నాడో చూసి వస్తాను” అని 
అనుకొని పిల్లవాడి దగ్గరికి వెళ్ళి చూస్తే 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 882 ర కారా 


పిల్లవాడు అలాగే జీవితపు చివరి 
శ్వానలు తీనుకుంటున్నాడు. అది 
చూసి ఆమె మనసు మరింత కకావికల 
మైంది. ఇంకోసారి వెళ్ళి చూస్తే ఎవరైనా 
కనిపిస్తారేమో అని అనుకుంది. 
తిరిగివెళ్ళి సఫా కొండ పైళక్కి బాగా 
కలియ జూసింది. కాని ఎవరూ కాన 
రాలేదు. ఆ విధంగా పూర్తిగా ఎడుసార్లు 
(సఫా - మర్వా కొండల మధ్య) 
తిరిగింది. తర్వాత పిల్లవాడు ఎలా 
ఉన్నాడో చూసి వద్దామని వెళ్ళింది. 
అక్కడికి వెళ్ళగానే అమెకు ఎవో 
మాటలు వినిపించాయి. అందుకామె, 
“నీలో మంచితనం ఉంటే మాకు 
సహాయపడు” అని అన్నారు. అంత 
లోనే అక్కడ జిబ్రయీల్‌ అలైహిస్స 
లామ్‌ ప్రత్యక్ష మయ్యారు. ఆయన 
తన కాలు నేలమోద కొట్టారు. దాంతో 
నేల నుంచి నీటి ఊట చిమ్మింది. అది 
చూసి ఇస్మాయీల్‌ తల్లి ఆశ్చర్య 
పోయింది. దోసిళ్లతో నీళ్లు సమీకరించు 
కొని నీళ్లతిత్తిలో పోసుకోసాగింది. 
(తర్వాత ఉల్లేఖకుడు హదీసు మొత్తం 
' వివరంగా చెప్పారు. ఈ ఉఊల్పెఖనాలన్నీ 
కూడా ఇమామ్‌ బుఖారీ వివరించారు.) 
'దౌహా' అంటే పెద్ద చెట్టు అని అర్థం. 
“ఖఫియ' అంటే వెనక్కి తిరిగి వెళ్ళటం. 
“జరీ అంటే రాయబారి. “అల్‌ఫా అంటే 
పొందటం. “యన్‌షగు' అంటే శ్వాస 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 883 వ్రాయుట 


కొట్టుమిట్టాడటం. జీవితపు అంతిమ 
దశలో జరిగినట్టు, (అయితే కొందరు 
దీనిని సొమ్మసిల్లి పోవటమని కూడా. 
అనువదించారు.) 

(సహీహ్‌ బుఖారీలోని దైవప్రవక్తల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

1) ఈ హదీసులో సఫా-మర్వా కొండల మధ్య పరుగెత్తటానికి గల చారిత్రక నేపథ్యం 
వివరించబడింది. అల్లాహ్‌ హాజిరా గారి జ్ఞాపకార్థం హజ్‌, ఉమ్రాల్లో ఈ 'సయీ' (పరుగెత్తటా)న్ని 
ప్రధానాంశంగా నిర్ణయించాడు. ఆ విషయమే ఈ హదీసులో వివరించబడింది. ఆమె కేవలం 
దైవప్రసన్నత కోసం తన భర్త ఆజ్ఞ మేరకు తన పసిపిల్లవాడితోపాటు తృణకాష్ట జలరహితమైన 
ప్రదేశంలో ఉండటానికి సిద్ధమయింది. దానికి అల్లాహ్‌ ఆమెకు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించాడు. 
ఆమె కోసం జమ్‌జమ్‌ ఊటను ఉబికించాడు. ఆ సమయంలో ఆ నీరే ఆమెకు జీవజలంగా 
పనికొచ్చింది. ఆ నీటి ద్వారా నేటికీ విశ్వజనావళి ప్రయోజనం పొందుతున్నది. అంతేకాదు, 
సఫా-మర్వాల మధ్య ప్రాణభయంతో పరుగెత్తిన ఆమె పరుగును అల్లాహ్‌ హజ్‌, ఉమ్రా యాత్రల్లో 
ఒక ప్రధానాంశంగా నిర్ణయించాడు. ప్రళయం వరకూ ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. 


2) కాబా గృహం ఇబ్రాహీమ్‌, ఇస్మాయీల్‌ల చేత నిర్మించబడింది. 

3) సర్వకాల సర్వావస్థల్లో అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండటం చాలా 
మంచి విషయం. దీనికి విరుద్ధమైన ఆచరణ అత్యంత గర్హనీయం. 
1870. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ౮ యై లలన లు = 14 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ జజ! రయి దమయ 0G ఓక 1! 
జ ం తగ రత్నం నం న్‌ జా 24 
సయీద్‌ బిన్‌ జైద్‌ (రజి) తెలిపారు: els పడప దేమి! హః ksh Ja 
పుట్టగొడుగులు మన్న్‌ కోవకు చెంది Me 
నవి. దాని రసం కళ్ళకు చికిత్సగా ఉప ర 
యోగపడుతుంది. (బుఖారీ-ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని వైద్య ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని పానీయాల ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


884 


ర గగ 


Mrrcon{ వస్‌ 1% 


19. ఇస్తిగ్‌ఫార్‌ ప్రకరణం 
371 వ అధ్యాయం 


JE EG ఈ 
మన్నింపు వేడుకోలు 


దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 


“ప్రవకా! నీ పొరపాట్లకు క్షమాభిక్ష పెట్టుము' 
అని వేడుకో, విశ్వాసులైన స్ర్తీ పురుషుల 
పొరపాట్లకు కూడా.” (మువామ్మద్‌:?9) 


“క్షమాభిక్ష కొరకు అల్లాహ్‌ను ప్రార్థించు. 
ఆయన ఎక్కువగా క్షమించేవాడు, అధికంగా 
కరుణించేవాడూను.” (నిసా:106) 


“(ప్రవక్తా!) నీవు నీ ప్రభువు స్తోత్రంతోపాటు 
ఆయన పవిత్ర నామాన్ని స్మరించు. ఇంకా 
ఆయన మన్నింపు వేడుకో. నిస్సందేహంగా 
ఆయన పశ్చాత్తాపాన్ని ఎంతగానో అంగీక 
రించేవాడు.” (నస్‌ : 3) 


“భయభక్తులు కలవారికొరకు వారి ప్రభువు 
వద్ద ఉద్యానవనాలు ఉన్నాయి.... క్షమించు 
అని వారు రాత్రి చివరి గడియలలో 

అల్లాహ్‌ను వేడుకుంటారు. (వరకు)” 
(ఆలి ఇమాన్‌: 15-17) 


“చెడ్డపని చేసినవాడు లేదా తన ఆత్మకు 
అన్యాయం చేసుకున్నవాడు తరువాత క్షమా 
భిక్ష పెట్టు అని అల్లాహ్‌ను ప్రార్థిస్తే అతడు 
అల్లాహ్‌ను క్షమించేవాడుగా కరుణామయు 
డుగా తెలుసుకుంటాడు.” (నిసా : 110) 


తప ము TNE 
MA లాం] dE జ 
ful ఈ తప! als ¥ le 63 

dG; త Vas 


ఫి డు 
Jy IY nee గ 


మూ అగో షు (5 4h ¥ mE 
ley ce |e ఈ! శ తృహ 


mn? 


గక న aan 


ole J Nt యయయప స 
Ce ss ¥ OU Jb, .L\V_10 
పద పయత ప ద సప ౮ 
Jy DY rel) CE Dae 

మ్‌ టు స దడా GF య 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


“నీవు వారిమధ్య ఉన్నప్పుడు, అల్లాహ్‌ 
వారిపై ఆపదను అవతరింవజేయడు. 


ప్రజలు క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూ ఉంటే, 


వారిని శిక్షించటం అనేది అల్లాహ్‌ సంప్ర 
దాయం కాదు.” (అన్‌ఫాల్‌: 33) 


అట ఎప్పుడైనా ఏదైనా అశ్లీలకార్యం 
వారివల్ల జరిగిపోతే లేదా ఎదైనా పాపం చేసి, 
వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్న 
ట్లయితే, వెంటనే వారికి అల్లాహ్‌ జ్ఞాపకం 
వస్తాడు. అప్పుడు వారు ఆయనను 'మా 
తప్పులు క్షమించు” అని వేడుకుంటారు- 
ఎందుకంటే అల్లాహ్‌ తప్ప పాపాలను క్షమిం 


చగలిగే వాడెవడున్నాడని? వారు తాము. 


చేసిన తప్పులను గురించి బుద్ధిపూర్వకంగా 
మొండివాదం చెయ్యరు.” 

(ఆలి ఇమాన్‌:135) 
ఈ అధ్యాయానికి సంబంధించిన సుప్రసిద్ధ 
హదీసులు చాలా ఉన్నాయి. 
1871. హ(జత్‌ అగర్‌ ముజనీ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: (కొన్నికొన్ని సార్లు) 
నా హృదయం మోద కూడా ఒక తెర 
లాంటిది కమ్ముకుంటూ ఉంటుంది. 
అయితే నేను రోజుకి వందసార్లు 
అల్లాహ్‌ను క్షమాభిక్ష కోసం వేడు 
కుంటూ ఉంటాను. (ముస్లీం) 


885 


GENE, 
ప డు నము షు! CU 


SG FIG wy EEN 


యయ Jest a 
y oes లా సనమ సయం వ 
న్వు గక 5 య స్తా Pye న వ్వ 
ఉల [140 iol ae DE ls 


Es 


me సీ! ద్రాం = NW 
5:06 జక త రెచ రీ సశ ద 
oe wr gh le dU 
౯. 


(నహీవా ముస్లింలోని జిక్ర్‌, దుఆల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


గైన్‌' మరియు 'గైమ్‌' రెండూ ఒకే అర్థం కలిగిన పదాలు. మేఘాలు కమ్ముకోవటమని 
వాటికి అర్థం. పై హదీసుకు భావం ఎమిటంటే దైవప్రవక్త (సల్లం) అనునిత్యం అల్లాహ్‌ ధ్యానంలో 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 886 RIAD 


నిమగ్నులై ఉండేవారు. కాని అప్పుడప్పుడూ పనుల ఒత్తిడి వల్ల లేక మానవ సహజమైన 
బలహీనతల కారణంగా ఆయన మనసుమోద కూడా ఏమరుపాటు తెర కమ్ముకునేది. ఈ 
స్థితి చాలా కొద్ది సమయం, కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నప్పటికీ దైవప్రవక్త(సల్లం) ఎంతో 
గొప్పస్థానంలో ఉన్నందున ఆ చిన్నపాటి అజాగ్రత్తే తనకు పెద్ద పొరపాటుగా అనిపించేది. 
అందువల్ల ఆయన దైవాన్ని క్షమాపణలు వేడుకునేవారు. ఈ హదీసులో ఆయనకు పెద్ద 
గుణపాఠం ఉంది. మనం లెక్కలేనన్ని తప్పులు, పాపాలు చేస్తుంటాం. అయినా కూడా మనం 
ఎన్నడూ అల్లాహ్‌ వైపు మరలి క్షమాభిక్ష కోసం ఆయన్ని వేడుకోము. మరోవైపు మన ప్రవక్త 
(సల్లం) క్షమించబడినవారు, అత్యంత పునీతులు. అయినా కూడా ఆయన ఎన్నోసార్లు దైవ 
సన్నిధిలో క్షమాభిక్ష కోసం వేడుకునేవారు. (సల్లల్లాహు అలైహి వసల్లం!) 


1872. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
చెబుతుండగా తాను విన్నానని హజ్రత్‌ 
. అబూహురైరా (రజి) తెలియజేశారు: 
దైవం సాక్షి! నేను రోజుకు డెబ్బై కంటే 


Wess ఆ SIAN 
లచ శకట రద యుద ౮6 


తే వ! eC “i! క జ్ర! 1 


తు! 30 ss ies 
ఎక్కువసార్లు అల్లాహ్‌ను. 'క్షమావణకై శో కరపత్రం లు 
వేడుకుంటాను. ఆయన సన్నిధిలో 
పశ్చాత్తాప పడతాను. (బుఖారీ, 


(సహీహ్‌ బుఖారీ: కితాబుద్దావాల్‌) 


1873. హజ్రత్‌ అబూహురైరా (రజి). : రథ య! ట్ర య _ 14 
గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 3 ఖే (=. sip హక వ! 03 ర 
(సలం) ఇలా (బోధించారు: ఎవరి 
చేతిలోనయితే | నా ప్రాణముందో వ్యు . wr i ౧ 
ఆయన సాక్షిగా చెబుతున్నాను: మిరు. పే తోట శే! రక రస ట్య 
పాపాలు చేయకపోతే అల్లాహ్‌ యా clo Gg 
మిమ్మల్ని తుదముట్టించి మరో సృష్టిని 
ఉనికిలోకి తీసుకువచ్చి ఉండేవాడు. 
వారు పాపాలు చేసి అల్లాహ్‌ను క్షమా 
పణకై వేడుకునేవారై ఉంటారు. 
అల్లాహ్‌ వారిని క్షమిస్తాడు. (ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని తౌబా ప్రకరణం) 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 887 SEIN, 


ముఖ్యాంశాలు జ త్మ 
పై హదీసుకు భావం అల్లాహ్‌ పాప ప్రవృత్తిని ఇష్టపడతాడని కాదు, పైగా ఇందులో 
మన్నింపు ప్రార్థనల యొక్క ప్రాముఖ్యత బోధించబడింది. మనిషి అన్నాక అతని వల్ల తప్పులు 
ఎలాగూ జరుగుతాయి. తప్పుచేయని మానవుడు ఈ లోకంలో ఎవడూలేడు. కాని తప్పు 
చేసిన తర్వాత ఆ తప్పుని సమర్థించుకోకుండా పశ్చాత్తాపభావంతో అల్లాహ్‌ను క్షమాభిక్షకై 
వేడుకునేవారిని, ఆయన సన్నిధిలో విలపించేవారిని అల్లాహ్‌ అమితంగా ఇష్టపడతాడు. 
1874. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) ఒకే ఒక శై పోత రు WE 50 జై. 
సదనంలో వందసార్లు దైవాన్ని (ఈ ట్ట పం టప యప 
విధంగా) క్షమాభిక్ష వేడుకోవటాన్ని (మమమ యలు 
మేము లెక్క పెట్టేవాళ్ళము: “అల్లాహ్‌! = ళ్‌ 
నన్ను క్షమించు. నన్ను మన్నించు. నిశ్చ చ్‌ ఈం క టం 
యంగా నీవు అమితంగా మన్నించే. పన 
వాడవు. అత్యంత దయామయుడవు.” 
(అబూదావూద్‌, తిర్మిజీ, ఇమామ్‌ 
తిర్మిజీ ఈ హదీసును “సహీహ్‌గా. 
పేర్కొన్నారు.) 


hl డ్రై పమ ol రాత - WE 


(నుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం - నుననె తిర్మిజీలోని దుఆల 
అధ్యాయాలు, 


ముఖ్యాంశాలు 

దుఆ చేసేటప్పుడు ప్రార్థించే విషయానికి అనుగుణంగా దేవుని గుణగణాలను 
ప్రస్తుతించటం మంచిదని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 
1875. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌(రజి) 
ర ల టా 
ఇలా ప్రబోధించారు: క్షమాభిక్ష 

శ్చ i! ( Sil 

వేడుకోవటాన్ని నిత్యకృత్యంగా చేసు కో J న్‌ 
కుంటాడో అల్లాహ్‌ అతన్ని అన్ని రకాల ర కే త్ర ' 
ఇరకాటాల నుంచి బయటపడే మార్గా రట yl స్త్ర కయ 2 యి 
లను సృష్టిస్తాడు. అన్ని రకాల దుఃఖాల 


il హై లాడి ల్లో! ధ్ర - \AYo 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. అతను 

ఊహించని చోటు నుంచి అతనికి 

ఉపాధిని ప్రసాదిస్తాడు. 
(అబూదావూద్‌) 


888 


(సుననె అబూదావూద్‌లోని నమాజు ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఆధారాల రీత్యా 


పై హదీసు బలహీనమైనది. వివరాల కోసం చూడండి: అల్‌ అహాదీ 


సుజ్జయీఫా, రెండో సంపుటి: 142వ పుట. 705వ హదీసు. 


1876. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లం) ఇలా 
ప్రబోధించారు: “నేను అల్లాహ్‌ను 
క్షమాభిక్ష పెట్టమని ప్రార్థిస్తున్నాను. 
ఆయన తప్ప మరొక ఆరాధ్యదేవుడు 
లేనేలేడు. ఆయన సజీవుడు, పర్యవెక్ష 
కుడు. నేను ఆయన వైపే మరలు 
తున్నాను” అని ఎవడైతే అంటాడో 
అతని పాపాలన్నీ క్షమించబడతాయి. 
అతను జిహాద్‌ నుండి వెన్ను తిప్పి 
పారిపోయిన పాపానికి పాల్పడివున్నా 
సరి. (అబూదావూద్‌, తిర్మిజీ, హాకిమ్‌లు 
ఈ హదీసును వెలికితీశారు. ఈ హదీసు 
బుఖారీ-ముస్లింల నియమాలననుస 
రించి హాకిమ్‌ పేర్కొన్నారు.) 


"4! గ్రా” 35 Ol ద్ర = NAVY 


06 ఏ హో వ తృ 06 రర 
సమే! క్రమ నస్క నల్ల! al asi 
య రత ర్కీ ప్ప ese ess 
ద్ర! ౨l౨ yl oly) Cel ప క 
cE 7 గా శై 10౮3 ea 

యే త్రద ద 


(సుననౌ అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం - నుననె తిర్మిజీలోని నమాజ్‌ 


అధ్యాయాలు) 
ముఖ్యాంశాలు 


బుఖారీ-ముస్లింల నియమాలననుసరించి దృఢమైనదంటే ఆ హదీసును బుఖారీ- 
ముస్లింలలోని ఉల్లేఖకులు ఉటంకించి ఉండాలి. అంతేకాదు ఒక హదీసును ఉల్లెఖించినప్పుడు 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


889 


బుఖారీ-ముస్లిం గ్రంథకర్తలు ఏ నియమాల నైతే దృష్టిలో పెట్టుకుంటారో ఆ హదీసు కూడా 
ఆ నియమాలకు అనుగుణంగా ఉల్లేఖించబడి ఉండాలి. 


1877. హజ్రత్‌ షద్దాద్‌ బిన్‌ బెస్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రవచించారు: ఇలా వేడుకోవటం 
సయ్యిదుల్‌ ఇస్తిగ్‌ఫార్‌: “ఓ అల్లాహ్‌! 
నీవు నా ప్రభువువి. నీవు తప్ప .ఆరాధ్య 
దేవుడు మరొకడు లేడు. నీవు నన్ను 
పుట్టించావు. నేను నీ దాసుణ్ణి. నీతో 
చేసిన ప్రమాణాన్ని, వాగ్దానాన్ని నా శక్తి 
మేరకు నెరవేర్చటానికి కృషి చేస్తు 
న్నాను. నేను చేసుకున్న చెడు పనుల 
కీడు నుండి నీ శరణు కోరుతున్నాను. 
నీవు నాకు చేసిన ఉపకారాలను ఒప్పు 
కుంటున్నాను. నా పాపాలను అంగీకరి 
స్తున్నాను. నన్ను క్షమించు. నీవు తప్ప 
క్ష్రమించేవాడు ఎవడూ లేడు.” 


ఎవడైనా పగటిపూట మనస్ఫూర్తిగా 
దీనిని పఠించి. సాయంత్రానికల్లా 
అతను చనిపోతే అతను స్వర్గానికి 
వెళ్తాడు. మరెవడైనా రాత్రిపూట మన 
స్ఫూర్తిగా దీనిని పఠించి ఉదయం 
కాకముందే మరణిస్తే అతను స్వర్గానికి 


వెళ్తాడు. (బుఖారీ) 


a a ల [మడి 83 - NAVY 

0G సక రవీ! ఇద మయ 
వ ల మని! లక i ge! 
as dis ls దో ray y ల 
ప. 
త్రయము yl టర | ప్రచు 
సే ల eb pee ల ు 
స te lL 
Ses i అడు iy Ui 
డట ఎయు! టే పట న 

త్ర అడ అ ప్రదమ Jy 
ged తు మసన i 30 రా 
ప్రయ ప్రజకు (0౮ ( a హత; ad oy 
త: sls; 


(సహీహ్‌ బుఖారీలోని హియజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో మన్నింపు వేడుకునే ముందు పాటించవలసిన కొన్ని నియమాలు 
వివరించబడ్డాయి. ఉదా: అల్లాహ్‌ అస్తిత్వం మోద, ఆయన గుణగణాల మోద పూర్తి విశ్వాసం, 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -౨2 890 ర కాలూ 


నమ్మకం ఉండాలి. అల్లాహ్‌ చేసిన మేళ్ళను గుర్తుకు తెచ్చుకోవాలి. తాము చేసిన పాపాలను 
ఒప్పుకోవాలి. దైవసన్నిధిలో వినమ్రత, అణకువ భావాలను ప్రదర్శించాలి. పైన పేర్కొనబడిన 
దుఆలో ఈ విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని “'సయ్యిదుల్‌ ఇస్తిగ్‌ఫార్‌ (మన్నింపు ప్రార్థనల 
నాయకుడు)" అన్నారు. 


1878. హజ్రత్‌ సౌబాన్‌ (రజి) కథనం: cn VAVA 
దైవప్రవక్త (సల్లం) (సలాం తిప్పి) 
నమాజ్‌ ముగించగానే మూడుసార్లు (డు a నః సన? wt ai 
క్షమాపణకై అల్లాహిను వేడుకునేవారు. FY pe నమ డక; 
తర్వాత ఈ విధంగా ప్రార్థించేవారు: “ఓ TE న్‌ 
అల్లాహ్‌! నీవు శాంతమూర్తివి. శాంతి _,." త. Sg 
నీ తరపు నుంచే లభిస్తుంది. బె న్నత్యం, బయట యు! నర్పేడ JG రయ 
గొప్పదనాలు కలవాడా! నీవు గొప్ప న. 
శుభాలు కలవాడివి.” 


ఈ హదీను ఉల్తేఖకులో ఒకరైన 
అవ్‌జాయీ గారిని “దైవప్రవక్త (సల్లం) 
మన్నింపు ప్రార్థన ఎలా చేసేవారు?” 
అని అడగటం జరిగింది. అందు 
కాయన ఇలా చెప్పారు: దైవప్రవక్త 
(సల్లం) అస్తగ్‌ఫిరుల్లాహ్‌, అస్తగ్‌ ఫిరు 
ల్లాహ్‌, అస్తగ్‌ఫిరుల్లాహ్‌ అని ప్రార్థించే 
వారు. (ముస్తిం) 
(సహీహ్‌ ముస్త్లింలోని మస్టిదుల ప్రకరణం) 


1879. హ(జత్‌ ఆయిషా (రజి. అన్‌హా) re డ్‌ పుం “23 ఎ \AV4 
కథనం: దైవప్రవక్త (సల్లం) తన మరణా ses ల్‌! gee మ్ల 4! ite రత :ల| 
నికి ముందు ఈ పలుకులు అత్య , 

ము! sla al త్రయః క్ర 
ధికంగా పలుకుతూ ఉండేవారు: “ఓ * wa a 

« ¢é 

అల్లాహ్‌! నేను నీ పవిత్రతను కొని జ్‌ 
యాడుతున్నాను. నీ స్తోత్రంతో పాటు, 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 

నేను నీ క్షమాపణలకై వేడుకుంటు 
న్నాను. నీ సన్నిధిలో పశ్చాత్తాప పడు 
తున్నాను.” (బుఖారీ-ముస్తిం) 


891 


GE, 


(సహీహ్‌ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని నమాజు 


(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


నిజం చెప్పాలంటే అనునిత్యం క్షమాపణల కోసం దైవాన్ని వేడుకుంటూ ఉండాలి. 
అయితే జీవితపు చివరి దశలో దీని ప్రాముఖ్యత మరింత పెరిగిపోతుంది. దీన్ని ఆచరిస్తే 
దైవప్రవక్త (సల్లం) గారి సున్నత్‌ను కూడా ఆచరించినట్లవుతుంది. 


1880. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధి 
స్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అనస్‌ (రజి) తెలిపారు: అల్లాహ్‌ ఇలా 
సెలవిస్తున్నాడు: ఓ ఆదం పుత్రుడా! 
నీవు నన్ను ప్రార్థిస్తూ ఉన్నంతకాలం, 


నా మోద ఆశతో ఉన్నంతకాలం నీవు ' 


ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నాకు ఫర్వా 
లేదు. నేను నిన్ను క్షమిస్తూ ఉంటాను. 
ఓ ఆదం పుత్రుడా! నీ పాపాలు ఆకా 
శాన్ని అంటుకుంటున్నా ఫర్వాలేదు. 
నువ్వు క్షమాభిక్షకై నన్ను వేడుకుంటే 
నేను నిన్ను క్షమిస్తాను. ఓ ఆదం 
పుత్రుడా! నువ్వు నాతోపాటు మరెవరినీ 
సాటిగా నిలబెట్టని స్థితిలో భూమి 
నిండా పాపాలు తీసుకొని నా దగ్గరికి 
వస్తేనేను కూడా భూమి నిండా 
క్షమాపణలు తీసుకొని వచ్చి నిన్ను 
కలుస్తాను, (తిర్మిజీ-హనన్‌) 


ced! గ్రా oh EJ ఎ 144! 

రథ :ల్పీవ్‌ కకత రేడు దము 0 
ses తే BIT GG డు ఉ! 
య 66 ఎక య ద ఇస్ర 


Cd న్‌ a+ 


CERO WE les oy! Lb Ul ys 
CT? అస! పే bill obs 
ఆ Mel | wt U Ul Y3 


బద లె Us Qs! isi 


las Ter li CES Us. 
అటా). తా ees avy] 
WIEN Ja: రో! అద ER IVS] 


sb iG wines ఎక 
$353 tll il Se! oy 
EU a Wa aly Arya 

a 


(నునన తిర్మిజీలోని దుఆల అధ్యాయాలు) 


https://teluguislam.net - https://telugudua.net 


892 రాయడం 


హదీను కిరణాలు -2 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో పాపాత్ములకు శుభవార్త ఉంది. కాని ఎలాంటి పాపాత్ములు? పాపం 
చేసి దాన్ని సమర్దించుకోని వారికి! నిజమైన మనస్సుతో పశ్చాత్తాపపడి అల్లాహ్‌ను క్షమించమని 
వేడుకునే వారికి!! పాపాలు ఎన్ని వున్నా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అల్లాహ్‌ కారుణ్యం 
ఎంతో విశాలమైనది. అయితే పాపం క్షమించబడటానికి ఒక నియమం ఉంది. ఆ పాపాన్ని 
అదే పనిగా చేస్తుండరాదు. దాన్ని సమర్ధించుకోరాదు. ఒకవైపు మాటిమాటికి ఉద్దేశ్యపూర్వకంగా 
తప్పు చేస్తూనే మరోవైపు తౌబా చేసుకుంటూ, పశ్చాత్తాపపడుతూ ఉండటంలో అర్థం లేదు. 
మనిషి తను చేస్తున్న పాపం వదలిపెట్టకుండా, మాటిమాటికీ దానికి పాల్పడుతూ దాని గురించి 
అల్లాహ్‌ను, “అల్లాహ్‌! నన్ను క్షమించు....” అని వేడుకోవటం ఆశ్చర్యకరమైన విషయం. పైగా 
దీన్ని పరిహాసమని చెప్పుకోవాలి. కనుక ఈ అధ్యాయంలో పేర్కొనబడుతున్న హదీసులను 
చూసి కేవలం నోటితో “అస్తగ్‌ఫిరుల్లాహి' చదువుకుంటే పాపాలన్నీ క్షమించబడతాయని 
తలపోయటం ఒట్టి అమాయకత్వం. ఎందుకంటే, “అస్తగ్‌ఫిరుల్లాహ్‌' అని నోటితో పఠించటం 
“తౌబా' కాదు. అదొక విన్నపం, ప్రార్థన మాత్రమే. దాన్ని అల్లాహ్‌ తన శాసనానికి అనుగుణంగా 
అంగీకరించనూ వచ్చు. తిరస్కరించనూ వచ్చు. అసలు తౌబా అంటే మనిషి తను చేస్తున్న 
పాపాన్ని త్యజించాలి. తర్వాత దైవసన్నిధిలో దానిగురించి పశ్చాత్తాపపడాలి. భవిష్యత్తులో 
ఇంకెప్పుడూ ఆ పాపం చేయనని మనసులో గట్టిగా నిశ్చయించుకోవాలి. ఇలాంటి నిజమైన 
తౌబాను అల్లాహ్‌ తప్పకుండా అంగీకరిస్తాడు. 


1881. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం); 


uD ర అ pa + wm 
Wl ss) ys రా! రాతి = 1M 


ఇలా ప్రబోధించారు: ఓ మహిళల్తారా! 
మోరు దానధర్మాలు చేయండి. 
ఎక్కువగా మన్నింపు ప్రార్థనలు చేసు 
కుంటూ ఉండండి. ఎందుకంటే నరక 
వాసుల్లో మోరే ఎక్కువగా ఉండటం 
నేను చూశాను. 


దానికి ఒక ప్రీ సందేహపడుతూ, 
“నరకవాసుల్లో ఎక్కువగా మేమే 
ఎందుకుంటాం?” అని అడిగింది. 
అందుకు దైవప్రవక్త (సల్లం), “మిరు 
అతి ఎక్కువగా శాపనార్థాలు పెడుతూ 


Pe 06 శక క ల దట 
హ్‌ రక వం. లో ఫ్ర 13 రోల్‌ 
NT bets టక్‌ బట! (మహో 
షం wa ప్ర రక్‌ (వి! Ja 
రి) Jie bal అ els Fe) 
OEE 16 REE, తః 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 893 


ఉంటారు. మో భర్తల పట్ట కృతఘ్నతా 
వైఖరికి పాల్పడుతుంటారు. మేధ 
పరంగా, ధర్మపరంగా లోపం గలవారై 
నప్పటికీ తెలివిగలవారి మోద మో స్త్రీల 
కంటే ఎక్కువగా ఆధిపత్యం సాధించే 
వారిని నేనెవర్నీ చూడలేదు” అని 
అన్నారు. “మేధపరంగా, ధర్మపరంగా 
ఎమిటి మాలో ఉన్నలోపం” అని 
(మళ్ళీ) అడిగిందా మహిళ. అందుకు 
దైవప్రవక్త (సల్లం) ఇలా బదులిచ్చారు: 
మేధపరమైన లోపం ఎమిటంటే ఇద్దరు 
స్త్రీల సాక్ష్యం, ఒక పురుషుని సాక్ష్యానికి 
సమానం (ఇది మేధపరమైన లోపానికి 
తార్కాణం). తర్వాత (బహిష్టు, పురిటి 
రక్త స్రావం జరిగే) కాలంలో స్తీ నమాజు 
చేయలేదు. (అలాగే రమజాన్‌లో 
ఉపవాసం ఉండలేదు. ఇది ఆమె ధర్మ 
పరమైన వెలితికి తార్కాణం). 

_ (మున్లిం, 


Peat Fi శ Wed నో . 
కస లలా 


పరప ఎప! పరః :0G కం ర! 
oly ME PETE Ny 
she 


(సహీహ్‌ బుఖారీలోని హియజ్‌ ప్రకరణం - నహీవ్‌ మున్లింలోని విశ్వాసాల 


(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో స్త్రీ జాతిలోని ఒక సహజలోపాన్ని, మేధాపరమైన న్యూనతను గురించి 
వివరించటం జరిగింది. అంటే స్త్రీ పురుషుని కంటే తక్కువ మేధాశక్తిని కలిగివుంటుందన్న 
మాట. ఈ న్యూనత దృష్ట్యానే షరీఅతు స్తీ సాక్ష్యాన్ని పురుషుని సాక్ష్యంలో సగభాగంగా 
నిర్ధారించింది. అలాగే శారీరకంగా కూడా స్రీ పురుషుని కంటే బలహీనమైనది, సున్నితమైనది. 
ఆమెలోని సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్లామీయ షరీఅతు ఆమె మోద ధన సంపాదనా 
బాధ్యతలు లేకుండా చేసింది. ఎందుకంటే దానికోసం 'ఇంటి నుంచి బయటికివెళ్ళి కృషి చేయ 
వలసి ఉంటుంది. అది ఆమె శారీరక సున్నితత్వానికి, ఇతర షరీఅత్‌ లక్ష్యాలకు విరుద్ధం. 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 894 ర కాగా 


ఇస్లామీయ ప్రబోధనల గురించి బొత్తిగా తెలియని నేటి ఆధునిక విద్యావంతులైన మహిళలు 
ఈ రెండు వాస్తవాలనూ అంగీకరించటానికి సిద్ధంగా లేరు. నిజానికి ఆ రెండు వాస్తవాలను 
ఎవరూ త్రోసిపుచ్చలేరు. స్త్రీ పురుషుల సమానత్వానికి పట్టుగొమ్మగా భావించబడుతున్న పాశ్చాత్య 
దేశాల్లో వంద సంవత్సరాల పోరాటం తర్వాత కూడా ఇప్పటికీ స్త్రీ, పురుషుల యొక్క స్థాయికి 
చేరుకోలేకపోయింది. నేడు కూడా అక్కడ అతిముఖ్యమైన పదవుల మోద పురుషులే తిష్టవేసి 
ఉన్నారు. వారి ముఖ్య జాతీయ, అంతర్జాతీయ విధానాలన్నీ పురుషుల ద్వారానే రూపొందించ 
బడతాయి. ముఖ్య వ్యవహారాలన్నిటిలో పురుషులకు మాత్రమే ప్రమేయం ఉంటుంది. దీని 
ద్వారా తెలిసేదేమిటంటే స్రీలు అంగీకరించినా అంగీకరించకపోయినా వారు మేధాపరంగా, 
శారీరకంగా పురుషులకు సమానం కాలేరన్న మాట మాత్రం నిజం. 


https://teluguislam.net - https://telugudua.net 


హాదీను కిరణాలు -2 


372వ అధ్యాయం 


895 


GEN, 


తలో 


Jw al Ey LC ౪/1 
అల్లాహ్‌ విశ్వాసుల కొరకు స్వర్గంలో 
తయారుచేసి ఉంచినవాటి గురించి.... 


అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 


భయభక్తులు కలవారు తోటలలో చెలమల 
మధ్య ఉంటారు. వారితో ఇలా అనబడు 
తుంది: “ప్రవేశించండి వాటిలోకి, శాంతి 
తోనూ, నిర్భయంగానూ.” వారి హృదయాలలో 
ఇంకా మిగిలివున్న మాలిన్యాన్ని, కాపట్యాన్నీ 
మేము తొలగిస్తాము. వారు పరస్పరం సోద 
రులై ఎదురెదురుగా పీఠాలపై కూర్చుం 
టారు. అక్కడ వారు ఎట్టి శ్రమకూ గురికారు. 
అక్కడి నుంచి వారు బహిష్కరింవనూ 
బడరు.” (హిజ్‌: 45-48) 


“నా దాసులారా! ఈనాడు మోకు ఎ భయమూ 
లేదు, మికు ఎ దుఃఖమూ కలుగదు. 
మోరూ, మో భార్యలూ స్వర్గంలో ప్రవేశిం 
చండి, మిమ్మల్ని ఆనందింపజేయటం 
జరుగుతుంది.” వారి మధ్య బంగారు 
పళ్ళాలూ, గిన్నెలూ త్రి్పబడతాయి. 
మనస్సు ఇష్టపడే, కళ్ళకు ఇంపుగా ఉండే 
ప్రతి వస్తువూ అక్కడ ఉంటుంది. వారితో 
ఇలా అనబడుతుంది: “ఇక మోరు ఇక్కడ 
శాశ్వతంగా ఉంటారు. మీరు ప్రపంచంలో 
చేసిన కర్మల కొరణంగా మారు ఈ స్వర్గా 
నికి వారసులయ్యారు. మోకు ఇక్కడ పండ్లూ 


త్ర త క్ర] చుస టు త! రం 
షూ mw ale gig west 1 
AA Gra లో తూ లలో 
Fs చేలలో pape Less 
ళీ 


nt aD ల వావీ డల CEN 4 
రో Gs Mee Ys ఈ యహ 


తో ల్‌ 


జం సు 
కూత ఫి య a 


కం నలో ue 


న్‌ Arie Ge oa. Ar oc క వ తోళ్ల! 
Cb ual WE EE Da 
డీ స Zn? క? ఎ లో 
VOR న రజా hl 
ge ఫ్‌ మ SE AEN 
SSCS Se 


చో తుష్తివ డమ్‌ న్‌. is 
AL న “AAS 4 Agra re 
re He TV Br re wo, భా =. ల 
డ్‌ బవ త్రూ Gs $3 Oe 
YMG) EE 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


ఫలాలూ పుష్కలంగా లభిస్తాయి. వాటిని 
మోరు తింటారు.” (జుభ్‌రుఫ్‌: 68-73) 


“దైవభీతి గలవారు శాంతిభద్రతలు గల 
ప్రదేశంలో ఉంటారు: ఉద్యాన వనాలలో 
సెలయేళ్లలో, సన్నని పట్టువస్రాలూ, జరీ 
పట్టు వస్రాలూ ధరించి, ఒకరికొకరు ఎదు 
రుగా కూర్చుండి ఉంటారు. ఇలా ఉంటుంది 
వారి దర్పం. పసిమిరంగు మేనులూ, అంద 
మైన విశాలమైన కళ్ళూ గల ప్రీలను వారికి 
ఇచ్చి వివాహం చేస్తాము. అక్కడ వారు రుచి 
కరమైన అన్నిరకాల పదార్థాలనూ నిస్సంకో 
చంగా అడుగుతారు. అక్కడవారు మరణాన్ని 
ఎన్నటికీ రుచి చూడరు. ప్రపంచంలో 
వచ్చిన మరణమే మరణం. అల్లాహ్‌ తన 
కృపతో వారిని నరకశిక్ష నుండి కాపాడుతాడు. 
ఇదే గొప్ప సాఫల్యం.” (దుఖాన్‌: 51-57) 
“నిస్సందేహంగా సజ్జనులు సుఖ సంతోషా 
లలో తేలియాడుతూ ఉంటారు. ఉన్నత 
పీఠాలపై కూర్చుండి (స్వర్గదృశ్యాలను) 
తిలకిస్తూ ఉంటారు. వారి ముఖాలలో నీకు 
సుఖసంతోషాల కళాకాంతులు కనిపిస్తాయి. 
ముద్రవేయ బడిన, సుమధుర మధువు 
వారికి ఇవ్వబడు తుంది. దానిపై కస్తూరి 
ముద్ర వేయబడి ఉంటుంది. ఇతరుల్ని 
మించిపోవాలని కోరుకునేవారు దీన్ని పొందే 
విషయంలో మించిపోవటానికి కృషి 
చేయాలి. ఆ మధువులో తస్నీమ్‌ కలిసి 
ఉంటుంది. ఇదొక సెలయేరు, 


వారు మధువు సేవిస్తారు.” 
(ముతఫ్ఫిఫీన్‌ : 22-28) 


ఈ అధ్యాయంలో సుప్ర ప్రసిద్ధమైన ఇలాంటి 
సూక్తులు ఇంకా ఎన్నో ఉన్నాయ: 


896 


a Ts Oy 


ఫు హక్‌ MI AE 


శ్‌ కకక య యయ ధ్ర ఎల 
.Lov_0\ Mens 


OD INA య 065; 
పవన తృప ధ్రీ పుష్‌ తరగ 
ADEE Fe TA 
న య (ట్ర పడుట పయ a తు క 
కదు ఉద పా ౧ గ 
అధి! సై అటి కల్‌ నాం 


సహక 


దీని” 
జలముతోపాటు దైవసాన్నిధ్యం పొందిన, 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 897 


1882. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం 


గా 


wo dl? oe ge eg - \AAY 


ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 
ధించారు: స్వర్గ వాసులు స్వర్గంలో 
తింటారు, త్రాగుతారు, కాని వారికి 
కాలకృతాలు తీర్చుకోవాల్సిన అవసరం 
ఉండదు. వారి ముక్కులో మలినాలు 
_ ఉండవు. వారికి మూత్ర విసర్జన చేసే 
అవసరం ఉండదు. వారు తిన్న 
తర్వాత వారికి ఒక త్రేన్సు వస్తుంది 
(ఆ త్రేన్పుతో తిన్నది మొత్తం అరిగి 
పోతుంది). కస్తూరి చెమట్లలాగా 
(అంటే త్రేన్సు కూడా సుగంధభరితంగా 
ఉంటుంది లేక వారి చెమట కస్తూరి 
వాసనలాగా సుగంధ భరితంగా. 
ఉంటుంది). మనిషి దేహంలో శ్వాస 
ప్రక్రియ సృజించ బడినట్లు వారిలో 
తస్పీహ్‌, తక్సీర్‌ (ధ్యానం) సృజించబడు 
తుంది. (మునిం) 
(సహీహ్‌ ముస్లింలోని న్వర్గప్రకరణం) 


గ! Je స్తో వ! ర 06 :06 
తత తృహ 4 
కర్పేత్సేయ్‌ 95 రష శ్‌ 
మలు ము aa 

pmsl (వి! 


ముఖ్యాంశాలు 
ప్రపంచంలో భోజనం చేసిన dye ఒళ్లు బద్దకమైపోతుంది. దానిమూలంగా పుల్లటి 
త్రేన్పులు వస్తాయి. కాని స్వర్గంలో అలా కాదు. అక్కడ ఆహారం తీసుకున్న తర్వాత వచ్చే 
. త్రేన్పులు కస్తూరి సువాసన లాగా ఆహాదభరితంగా ఉంటాయి. ఒక్క త్రేన్పుతోనే తిన్నదంతా 
అరిగిపోతుంది. మలమూత్ర విసర్జన అవసరం కూడా ఉండదు. అదే విధంగా శరీరంలో శ్వాస 
ఆడినట్లు వారి నోళ్ల నుంచి దైవస్రోతం వెలువడుతూ ఉంటుంది. శ్వాస తీసుకొని వదులుతూ 
ఉండే పనిలో మనిషికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అసలు శ్వాస పీల్చుకోవాలని ప్రత్యేకంగా . 
సంకల్పించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. స్వర్గవాసుల నోటి నుంచి దైవస్తోత్రం అంత 
సహజంగా వెలువడుతుంది. స్వర్గవాసులు తీసుకునే ఆహారం ఎంతో తేలికగా ఉంటుంది. 
దానిమూలంగా అసహ్యకరమైన మలమూత్ర విసర్జనలు ఉండవు. ఆ ఆహారం జీర్ణమయీన 
తర్వాత సుగంధభరితమైన త్రేన్పులు వస్తాయి. శరీరం నుంచి కస్తూరి లాంటి చెమట వస్తుంది. 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1883. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: అల్లాహ్‌ ఇలా 
అంటున్నాడు: నేను సజ్జనులైన నా 
దాసుల కొరకు ఎలాంటి వస్తువును 
తయారుచేసి ఉంచానంటే, దాన్ని 
చూసిన కళ్ళు లేవు. దాని గురించి విన్న 
చెవులులేవు. కనీసం దాన్ని ఊహించిన 
మానవ హృదయం కూడా లేదు. 
కావాలంటే దివ్యఖుర్‌ఆన్‌లోని ఈ 
సూక్తి చదవండి: “వారి కర్మలకు ప్రతి 
ఫలంగా కళ్ళకు చలువ కలిగించే ఎటు 
వంటి సామగ్రి వారి కొరకు దాచిపెట్ట 
బడిందో ఆ సామగ్రిని గురించి ఎ 
ప్రాణికీ తెలియదు.” (సజ్‌దహ్‌:17) 
(బుఖారీ, ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని నృష్టి ఆరంభ ప్రకరణం - స 


(ప్రకరణం, 
1884. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు: స్వర్గం 
లోకి ప్రవేశించే మొట్టమొదటి 
సమూహంలోని ప్రజల ముఖాలు 
పున్నమి రాత్రి చంద్రునిలా ప్రకాశిస్తూ 
ఉంటాయి. వారి తర్వాత స్వర్గంలో 
ప్రవేశించేవారి ముఖాలు ఆకాశంలోని 
అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రాల 
మాదిరిగా ప్రకాశిస్తూ ఉంటాయి. స్వర్గ 
వానులు మలమూత్ర వినర్జన 
చేయరు. వారు ఉమ్మరు, ముక్కు 


898 


GIG 
ల 


ట్ర వ. 
hl రత iE dl Js రత లత మ 
lal! ధా చు! NIE 
వూ 9; els DE 9 
of 135313 ge య — 
తరత కడమ సై = 
సువ Hp స్వ యే 
dle Sie CW inl] 


సహీహ్‌ ముస్తింలోని స్వురసుఖాల 


J రట ము \AAE 


దళం క్‌ గ అటే భ్‌ వహ క తో 
వ చ కక స ర 


హే! స టు! షు yal ఫ్రం య్‌ 
య! త్రోర్త ఫన్‌ లవ షే Hk 
bn) ప! ies 
సహయ! bis; ETT 
క న. 
పిల. యట! 29 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


కూడా చీదరు. వారి దువ్వెనలు 
బంగారంతో చేసినవై ఉంటాయి. వారి 
చెమట కస్తూరిలాగా సువాసనలు వెద 
జల్తుతూ ఉంటుంది. వారి ఉంగరాల్లో 
సుగంధ భరితమైన సామ్రాణి జ్వలిస్తూ 
ఉంటుంది. వారి భార్యలు విశాలమైన 
కన్నులు గల స్వర్గకన్యలై ఉంటారు. 
స్వర్గవాసులందరి రూపాలు వారి పితా 
మహుడైన అదం రూపంలా ఒకే 
విధంగా ఉంటాయి. వారు (ఆదం 
అలైహి లాగా) అరవై బారలు ఎత్తు 
ఉంటారు. (బుఖార్‌-ముస్థీం) 


బుఖారీ - ముస్టింలోని వేరొక ఉల్లే 
ఖనంలో ఇలా ఉంది: స్వర్గంలో వారు 
ఉపయోగించే పాత్రలు బంగారంతో 
తయారైనవై ఉంటాయి. వారి చెమట 
కస్తూరి (లాగా సువాసనలు) కలిగి 
వుంటుంది. వారిలో ప్రతి ఒక్కరికి 
ఇద్దరు భార్యలు ఉంటారు. (వారు 
ఎంత అందంగా ఉంటారంటే) విపరీత 
మైన అందం మూలంగా వారి పిక్కల 
మాంసంలో నుంచి లోపలి గుజ్జు 
కూడా కనపడుతూ ఉంటుంది. వారి 
మధ్య విభేదాలు గాని, క్రోధ విద్వేషాలు 
గాని ఉండవు. వారందరి మనసులూ 
ఒకే మనిషి మనసులా ఉంటాయి. 
ఉదయం సాయంత్రం వారు అల్లాహ 
పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. 


“అలా ఖల్‌ఖి రజులిన్‌ వాహెదిన్‌ ' దీన్ని 
అలా ఖులుఖి రజులిన్‌ వాహిదిన్‌ అని 


899 


Gan, 


dr sey ఫ్‌ 3 శ్‌ ల (ర సో 
Teel పూల ఆయ మా 5 యో le 


en Cle; జ ( el ll 150 a 


ali: POEMS, 
YE 35 ped శం గవ ( Ten గ 
gly ls gigs Ess 
వ. ధను సమయ] 
భా. = పతర జ 
pp i pg gle 
క స 


వ 


https://teluguislam..net - https://telugudua.net 


el ల! 


వాదీను కిరణాలు -2 900 Gas HAND 


కూడా చదువవచ్చు. అంటే వారందరి 
నడవడిక ఒకే విధంగా ఉంటుంది అని 
భావం. వాక్యానికి పై రెండు భావాలూ 
సరైనవే. 

(బుఖారీలోని నృష్టి ఆరంభ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

1) స్వర్గవాసులందరూ రూపంలో ఒకేలాగుంటారు. ఒకడు పొట్టిగా మరొకడు పాడగరిగా, 
ఒకరు అందంగా ఉంటే మరొకడు వికారంగా ఈ విధంగా ఉండరు. హదీసులో వచ్చిన 
“ఖులుఖ్‌ అన్న పదాన్ని వ్యాఖ్యానిస్తూ కొందరు పండితులు స్వర్గవాసులందరూ మంచి నడవడిక 
కలవారై ఉంటారనీ, నైతికంగా ఎంతో ఉన్నతస్థానంలో ఉంటారనీ, వారిలో అవినీతిపరుడు 
ఒక్కడు రూడా ఉండడని చెప్పారు. 

2) ప్రతి స్వర్గవాసికి ఇద్దరు భార్యలుంటారు. అయితే ఆ ఇద్దరు భార్యలు స్వర్గకన్యలై 
ఉంటారా లేక ప్రపంచంలోని స్రీలై ఉంటారా? అన్నది ప్రశ్న. అన్నింటికంటే నిజమైన మాట 
ఏమిటంటే ఒక్క అమరవీరునికి తప్ప మిగతా స్వర్గవాసులందరికి స్వర్గకన్యలతో సహా కేవలం 
ఇద్దరు భార్యలు మాత్రమే ఉంటారు. ఎందుకంటే ప్రతి స్వర్గవాసికి 72 మంది స్వర్గకర్యలు 
లభిస్తారన్న హదీసు ఆధారాల రీత్యా బలహీనమైనది. అయితే తిర్మిజీలోని ఒక ప్రామాణికమైన 
హదీసులో అమరవీరునికి మాత్రం 72 మంది స్వర్గకన్యలు లభిస్తారని చెప్పబడింది. (తిర్మిజీ 
గ్రంథం, జిహాద్‌ మహిమోన్నతుల అధ్యాయం). అయితే ఖుర్‌ఆన్‌లో “స్వర్గంలో వారికి వారు 
కోరినవన్నీ ఉంటాయి” అని చెప్పబడింది. కనుక ఇతర స్వర్గవాసులకు ఇద్దరు కంటే 
ఎక్కువమంది భార్యలు లభించటం కూడా అసంభవం ఎమో కాదు. 

3) “హూర్‌' అనేది “హౌరా' అన్న పదానికి బహువచనం. తెల్లనిది, ఎర్రనిది అని దాని 
అర్థం. ఈ పదం “హైరాన్‌' అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. స్వర్గకన్యల అందాన్ని 
చూసిన చూపులు సంభ్రమాశ్చర్యంలో పడిపోతాయి. అందుకని వారిని “హూర్‌' అని పిలుస్తారు. 
“ఈన్‌' అనేది “ఐనా అన్న పదానికి బహువచనం. లేడికన్నుల్లాగా విశాలమైన నయనాలు కలదని 
భావం. ఒక హదీసులో స్వర్గకన్యల సౌందర్యం గురించి ఇలా వర్ణించబడింది: వారిలో ఏస్త్రీ 
అయినా ప్రపంచంలోకి తొంగిచూస్తే భూమ్యాకాశాల మధ్యనున్న ప్రదేశమంతా వెలిగిపోతుంది. 
సుగంధపరిమాళాలు గుభాళిస్తాయి. ఆమె తల మోద కప్పుకునే వోణీ ప్రపంచంలోని 
సిరిసంపదలన్నింటి కంటే ఖరీదైనదై ఉంటుంది. (సహీహ్‌ బుఖారీ, జిహాద్‌ ర 


1885. హజ్రత్‌ ముగీరా బిన్‌ షోబా 
(రజి) కథనం (ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు: మూసా . 
(సల్లల్లాహు అలైహి వసల్లం) తన న | లవ Jit "ft cg రేడు 
ప్రభువును “స్వర్గవాసుల్లో అందరికంటే క ఎ 3 10 ?ప్పేష 


పనే | న. 
మస్‌ ప్రల పంప! ద్రాం - AAO 
లేక హక శు! 95 Se we al os 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


తక్కువ స్థాయివాడు ఎలా ఉంటాడు?” 
అని అడిగారు. అందుకు అల్లాహ ఇలా 
బదులిచ్చాడు: “ఈ వ్యక్తి స్వర్గ వాసు 
లందరూ స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత 
వస్తాడు. అతనితో, “స్వర్గంలోకి వెళ్ళు" 
అని చెప్పటం జరుగుతుంది. అందు 
కతను, “ప్రభూ! ఇప్పుడు వెళ్ళి ఏం 
లాభం? ఇప్పటికే ప్రజలు తమ 
స్టానాల్తొ నివాసముంటూ ఉంటారు. 
తమ భాగాలను ఆక్రమించుకొని 
ఉంటారు” అని అంటాడు. అప్పు 
డతన్ని “నీకు ప్రపంచ రాజుల్లోని ఒక 
రాజు యొక్క రాజ్యమంత రాజ్యం 
ఇక్కడ ఇవ్వబడితే అది నీకు ఇష్టమే 
కదా!” అని అడగటం జరుగుతుంది. 
అందుకతను, “ఇష్టమే ప్రభూ!” అని 
అంటాడు. దానికి అల్లాహ ఇలా 
అంటాడు: “నీకు ఆ రాజ్యం 
ఉంటుంది. ఇంకా అంత, ఇంకా 
అంత, ఇంకా అంత, ఇంకా అంత... 

ఐదోసారి అతను, “ప్రభూ! నాకిష్టమే” 
అని అంటాడు. అల్లాహి అతనితో, 


“ఇదంతా నీ కోసమే. ఇంకా ఇలాంటి 


పదిరెట్లు అనుకో (ఇంతేకాదు) నీ 
మనసు కోరుకున్నది, నీకు ఆహాద 
కరంగా కనిపించేవన్నీ (నీకోసం) 
ఉంటాయి” అని చెబుతాడు. అందు 
కతను, “ప్రభూ! నేను 
య్యాను” అని అంటాడు. 
ఇది విన్న తర్వాత మూసా ప్రవక్త, “స్వర్గ 
వాసుల్లో అందరికంటే గొప్పస్థానంలో 


ప్రసన్నుణ్ణ 


901 


రంగా కాలూ 


పష! Jes! : పల త శ న 
EI క యేల Rey Gl: లశ 
PEE సల్ల! (వ Fn 
ప్రయ alle Jee Gl bys Sf og 
(తు యక లేకు పటు! JE 
UE EE 40s 4 లే 
EPO TR ell స రకత 
వ్ర (ఎమ! మ తు 11 pra 
pe యర Lb pt 
(5 se యా ల ల డు 
cs ss ప్రే! మ! 0 


TG 


ener 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


ఉండే మనిషి ఎలా ఉంటాడు?” అని 
అడిగారు. అందుకు అల్లాహ్‌ “వీరే నా 
ఉద్దేశితులు. వీరి గౌరవవృక్షాన్ని నేను 
నా చేతులతో నాటాను. ఆ తర్వాత 
(వారు తప్ప మరెవరూ దాన్ని చూడ 
కూడదని) దాన్ని సీలు చేసేశాను. దాన్ని 
ఏ కళ్లూ చూడలేదు. ఏ చెవులూ దాని 
గురించి వినలేదు. ఏ మనిషి 
హృదయం లోనూ దాని ఊహ కూడా 
రాలేదు” అని చెప్పాడు. (ముస్లీం) 


902 


CAEN, 


(సహీహ్‌ ముస్థ్టింలోని విశ్వాసాల ప్రకరణం) 


1886. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రబోధించారు: నరకవాసుల్లో 
అందరికంటే చివర్లో నరకం నుంచి 
బయటపడే , స్వర్గంలోకి అందరికంటే 
చివర్లో ప్రవేశించేవాని గురించి నాకు 
బాగా తెలుసు. ఇతను పిరుదుల ఆధా 
రంగా ఈడ్చుకుంటూ నరకం నుంచి 
బయటికి వస్తాడు. దేవుడు అతనితో, 
“వెళ్ళు, స్వర్గంలోకి వెళ్ళు" అని 
అంటాడు. అతను స్వర్గంలోకి వెళ్ళి 
చూస్తే అక్కడంతా నిండి ఉన్నట్లు అని 


పిస్తుంది అతనికి. దాంతో అతను 
వెనక్కి తిరిగొచ్చి, “ప్రభూ! అది పూర్తిగా 


నిండిపోయి ఉంది” అని అంటాడు. 
దానికి దేవుడు మళ్ళీ, “వెళ్ళు, స్వర్గం 
లోకి ప్రవేశించు” అని అంటాడు. 
అతను మళ్ళీ స్వర్గంలోకి వెళ్తాడు. 


Medi రత య gil ర్రతం VAAT 
Jee gp: RE M050: క 
ప్రి మమ! Jil sh Ge ws ou 
షర కటట! బ్ర శ 
de hl st cet; మున్‌ 
ర్‌ :ర్పిడ్‌ ఆ se Gi | 5 
VO JSS MOS ఆం pass 195 
CRIN GG యా! st cd 
ISIE ds. రహ 
Jeb! ఏరు లకు తడ 
క. “భవ పయయే[ పడుత, స్త 
esl: రక మద్ర NO 
మ: J dua మోట dal 3 ‘gt 
hos ase 
(ప్ప స సమ! yl Ji లేక 3 పడు 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీసు కిరణాలు -2 903 Gli, 


చూస్తే స్వర్గం పూర్తిగా నిండిపోయి 
(జనంతో) కిక్కిరిసి పోతున్నట్లు కనిపి 
స్తుంది. అతను వెనక్కి తిరిగొచ్చి స్వర్గం 
జనంతో నిండిపోయిందని చెబుతాడు. 
అప్పుడు అల్లాహ్‌ అతనితో, “వెళ్ళు, 
స్వర్గంలోకి ప్రవేశించు, నేను నీకు 
అక్కడ ప్రపంచమంత చోటు ఇచ్చాను. 
ప్రపంచమంతేమిటి, దానికి పదిరెట్లు 
ఎక్కువ విశాలమైన చోటే ఇచ్చాను” 
అని అంటాడు. 


అందుకా వ్యక్తి, “ప్రభూ! తమరు 
(సర్వ లోకాల) చక్రవర్తి అయి ఉండి 
నాతో పరిహాసమాడుతున్నారా?” అని 
అంటాడు. ( ఆ విషయం నమ్మశక్యం 
కానట్టుగా). 


హదీసు ఉల్లేఖకులు ఇలా తెలియ 
జేస్తున్నారు: దైవప్రవక్త (సల్లం) ఈ 
విషయం చెబుతూ ఫక్కున నవ్వారు. 
అప్పుడు ఆయన దవడలు కూడా 
కనిపించాయి. తర్వాత, “ఆ వ్యక్తి స్వర్గ 
వాసుల్లో అందరికంటే తక్కువ 
అంతస్తు కలవాడని” చెప్పారు. 
(బుఖారీ-ముసిం) 

(సహీహ్‌ బుఖారీలోని రిఖాఖ్‌ ప్రకరణం - సహీహ్‌ ముస్తింలోని విశ్వాస ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

దైవప్రవక్త (సల్లం) సాధారణంగా చిరునవ్వులు చిందిస్తూ ఉండేవారు. కాని ఒక అథమ 
స్థాయి స్వర్గవాసికి దైవం తరపు నుంచి అపారమైన అనుగ్రహాలు లభించినప్పుడు అతను పడే 
ఆశ్చర్యాన్ని తలచుకొని ఆయన ఫక్కున నవ్వేశారు. స్వర్గవాసుల్లో అత్యంత అధమస్థాయి 
స్వర్గ వాసికే పదింతల ప్రపంచమంత చోటు లభించినప్పుడు అత్యున్నత స్థాయి స్వర్గవాసికి 
ఇంకెంత విశాలమైన చోటు, ఇంకెన్ని అద్భుతమైన అనుగ్రహాలు ప్రసాదించబడతాయో 
ఆలోచించండి. 


https://teluguislam.net - https://telugudua.net 


హదీనుకిరణాలు-2 


1887. హజ్రత్‌ అబూమూసా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: స్వర్గంలో విశ్వాసి 
కొరకు ఒక ముత్యకుటీరం ఉంటుంది. 
(ఆ కుటీరం మొత్తం ఒకే ఒక 
ముత్యంతో నిర్మించబడి ఉంటుంది). 
అది అరవైమైళ్ళు ఎత్తు ఉంటుంది. 
అందులో విశ్వాసి భార్యలు అనేక 
మంది ఉంటారు. విశ్వాసి వారివైపు 
తిరిగినప్పుడు వారిలో ఒకరు మరొకర్ని 
చూడలేరు. (బుఖారీ-ముస్తిం) 


“మెలు' అంటే అరవై వేల గజాలు అని 


అర్థం. 


ప్రకరణం, 


(సహీహ్‌ బుఖారలోని న హపతతపోతే ప్రకరణం - స 


1888. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు: స్వర్గంలో 
ఒక వృక్షం ఉంది. దానిమోద బాగా 
తర్భీదునివ్వబడిన, అత్యంత వేగంగా 
పరిగెత్తే గుర్రం మోద రౌతు వందేళ్లు 
. ప్రయాణించినా ఆ వృక్షానికి అంతం 
ఉండదు. (బుఖారీ-ముస్తీం) 


బుఖారీ-ముస్లింలోనే అబూహురైరా 
గారి వేరొక ఉల్లేఖనం ప్రకారం దైవ 
ప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించినట్లు 
ఉంది: ఆ వృక్షం నీడలో ఒక రైతు 
వందేళ్ళు ప్రయాణించినా ఆ నీడ చివరి 
దాకా చేరుకోలేడు. 


904 


SDE, 
తలము మ నం గా 
పి మ్యూ! సుఖ పి సున చన! 


రామి సద రి Ss 


Et ర్రామ! సయ కా త్స G3 


మయ సే ప పతా 
AE: (య! 


సహీహ్‌ ముస్లింలోని న్వర్గభాగ్యాల 


డ్రి! has శో! ప్రవ _ 1గీగీగీ 
తాలి రత్త ప్రవే పయత ర; 
pan M15 కహ! యో! ల్లు శ్‌ పహ ఏ చేప]! 


iL ళో క 


యిన్‌ 4 వా సెం డూ! 

dais రహ 5 20453 
తక క ల. క సనం. 

Brera 


(సహీహ్‌ బుఖారీలోని రిఖాఖ్‌ ప్రకరణం- -సహీహ్‌ ముస్తింలోని స్వరభాగ్యాల ప్రకరణం) 


కం - https://telugudua.net 


హదీను కిరణాలు-2 


ముఖ్యాంశాలు 


905 


ర క రూ 


హదీసులో “ముజమ్మర్‌” అనే పదం వచ్చింది. గుర్రాన్ని ముందు బాగా మేపి లావుగా 
చేస్తారు. ఆ తర్వాత దాని ఆహారాన్ని కొద్దికొద్దిగా తగ్గిస్తూ దాని బరువును తగ్గిస్తారు. ఇలాంటి 
గుర్రాన్నే 'ముజమ్మర్‌ గుర్రం” అని పిలుస్తారు. ఇది ఇతర గుర్రాలకంటే బలంగా ఉంటుంది. 
అత్యంత వేగంగా పరుగెత్తుతుంది. వృక్షపు నీడ అంటే బహుశా దాని కొమ్మలు కావచ్చు. ఎందు 
కంటే చెట్టునీడ పడటానికి స్వర్గంలో సూర్యరశ్మి ఉండదు. 


1889. హజత అబూసయీద్‌ (రజి) 
గారీ చేసిన మరొక కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం), “స్వర్గవాసులు తమ 
కంటే ఉన్నతస్థానంలో ఉండేవారిని, ఏ 
_ విధంగానైతే మోరు తూర్పు, పశ్చిమ 

_దిగ్మండలాల్లో మెరిసే నక్షత్రాలను 
చూస్తారో, ఆ విధంగా చూస్తారు. వారి 
పరస్పర విశిష్టతల ఆధారంగా ఇలా 
జరుగుతుంది” అని చెప్పారు. ఆ మాట 
విని సహచరులు, “దైవప్రవక్తా! ఆ 
ఉన్నత స్థానాలు దైవప్రవక్తలవి అయి 
ఉంటాయా? అక్కడకు వారు తప్ప 
మరెవరూ చేరుకోలేరా?” అని 
అడిగారు. అందుకు దైవప్రవక్త (సల్లం) 
“ఎందుకు చేరుకోలేరు! ఎవరిచేతిలో 
నైతే నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా 
చెబుతున్నాను. ఆ స్థానాలు అల్లాహ్‌ను 
విశ్వసించి, దైవప్రవక్తలను బలపరచిన 
వారివే అయివుంటాయి” అని 
చెప్పారు. (బుఖారీ-ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీలోని స సృష్టి ఆరంభ ప్రకరణం - సహీహ్‌ 


ప్రకరణం) 


“© por 


౮6 శక్త రవీ! ఇ ము _ 1448 
bale Mm రష్‌ 1 జ] J రః 
ఇ! ధట! CSI ONS US 65 
JE Al GE ప Ey TE 
Deel Ws పోత is U 
an IG Ms ఉనే ఏట్లో! 
అ 
fA CTR 


హ్‌ ముసింలోని న్వర్గభాగ్యాల 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు-2 


ముఖ్యాంశాలు 


906 


Git, 


స్వర్గవాసుల్లోని విశ్వాసం, దైవభీతి, ధర్మపరాయణతల ఆధారంగా వారి స్థానాల్లో కూడా. 
హెచ్చుతగ్గులుంటాయి. చాలామంది విశ్వాసులు తమ విశ్వాసం, దైవభక్తి ఆధారంగా దైవప్రవక్తల 


స్థానానికి కూడా చేరుకుంటారు. 


1890. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రవచించారు: స్వర్గంలో ఒక 
పెట్టుకునెేటంతటి చోటు 
సూర్యుడు ఉదయించే లేక అస్తమించే 
ప్రపంచం మొత్తానికంటే శ్రేష్టమైనది. 

(బుఖార్‌-మున్థీం) 


విల్లు 


(సహీహ్‌ బుఖారీలోని సృష్టి ఆరంభ ప్రకరణం - 


ప్రకరణం) 


1891. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం, ఇలా 
ప్రబోధించారు: స్వర్గంలో ఒక అంగడి 
ఉంటుంది. ప్రతివారం జుమారోజున 
ప్రజలు అక్కడికి వస్తారు. ఆ సమ 
యంలో ఉత్తరం దిక్కునుంచి ఒక 
పవనం వీస్తుంది. అది వారి ముఖాల్లో, 
దుస్తుల్లో సువాసనలు వ్యాపింప 
జేస్తుంది. దాంతో వారి అందచందాలు 
మరింత పెరిగిపోతాయి. ద్విగుణీకృత 
మైన అందచందాలతో వారు తమ 
ఇంటివారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారితో 
వారి ఇంటి వారు, “దైవం సాక్షి! మీరు 
మునుపటి కన్నా అందంగా తయా 


Wl Ges i gl 65 - గి! 
లవ్‌ తటి రక కత రడ లోయ 
గ పాయ మద్య మన 

మా కహ యస్‌ 


సహీహ్‌ ముస్లింలోని వ్యాఖ్యానాల 


is 


CT డ్‌ yt 3 NAS 
62 జప! ఆ రగ 06 శక 41 రేడు రీ! 
మమా J st 
న్‌్‌. గా టినా తోం 
న! లో! రజా NU; Es 
న టే; NET వీవు! యే 
టన అవ 1a; మన! 
GC సు! 1 ఉం, 


ఎక A _ 


2A yr 


సో "లలు 
ye న sls; Neus 


https://teluguislam.net - https://telugudua.net 


హదీసు కిరణాలు -2 


రయ్యారు అని అంటారు. దానికి 
వారు కూడా ఇంటివారితో, “దైవం సాక్షి! 
మేము బయటికి వెళ్ళిన తర్వాత మో 
అందం కూడా ద్విగుణీకృతమయింది” 
అని అంటారు. (ముస్టిం) 


907 


Cela 
Yr 


a 


(సహా ముస్టింలోని న్వర్గభాగ్య (ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


స్వర్గంలోనూ అంగడి, మార్కెట్లు ఉంటాయి. అక్కడ వస్తువులు ఎలాంటి ఖరీదు 
లేకుండా లభిస్తాయి. ప్రజలు ప్రతివారం అక్కడికి వచ్చి తమకు కావలసిన వస్తువులు 
పట్టుకెళతారు. అక్కడ సూర్మరశ్మి ఉండదు. పగలు రేయి అన్నమాట కూడా ఉండదు. 
ప్రపంచంలో ఎండలో బయటికి వెళ్ళే ముఖం వాడిపోతుంది. దేహం అందవిహీనమవుతుంది. 
కాని స్వర్గంలో మాత్రం స్ర్తీ పురుషులెవరైనా బయటికి వెళ్ళి వస్తే వారి సౌందర్యం మరింత 
ప్రకాశితమవుతుంది. దాని మూలంగా వారి మధ్య ఆకర్షణ, గపేమానురాగాలు మరింత 
పెరిగిపోతాయి. వారిమోద ఎన్నటికీ వృద్ధాప్య ఛాయలు కూడా పడవు. 


1892. హజ్రత్‌ సహ్హ్‌ బిన్‌ సాద్‌(రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం, 
ఇలా ప్రబోధించారు: స్వర్గవాసులు 
తమకంటే ఉన్నత అంతస్తులను, ఎ 
విధంగానైతే మోరు తూర్పు, పశ్చిమ 
దిగ్మండలాల్లో మెరిసే నక్షత్రాలను 
చూస్తారో ఆ విధంగా చూస్తారు. 

(బుఖారీ-మున్లిం) 


(సహీహ్‌ బుఖారీ: కితాబు(ర్రిఖాఖ్‌: న 


ముఖ్యాంశాలు 


మనన ou J ¢ ప్రా = VAY 
నల మ ఓ! యమ OFT 
పము! J Ol ds మను! a 
he Gi eR gE Oyen 


హ్‌హ్‌ ముస్లిం: కితాబుల్‌ జన్నహ్‌) 


ఈ హదీసు ఇంతకు ముందు కూడా వచ్చింది. 1889వ హదీసు చూడండి. అందులో 
ఉన్నత అంతస్తుల్లో ఉండే వారిని చూస్తూ ఉంటారన్న మాట ఉంది. ఇందులోనేమో ఉన్నత 
అంతస్తులను చూస్తూ ఉంటారన్న ప్రస్తావన ఉంది. ఈ రెండు హదీసుల్లోనూ ఎలాంటి వైరుద్ధ్యం 
లేదు. అంతస్తుల్లో ఉన్నవారిని చూస్తే అంతస్తులను చూసినట్లే కదా! 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


1893. హజ్రత్‌ సహ్హ్‌ బిన్‌ సాద్‌ (రజి) 
గారే చేసిన మరొక కథనం: నేను దైవ 
ప్రవక్త (సల్లం) గారి ఒక సమావేశానికి 
హాజరయ్యాను. అందులో ఆయన 
స్వర్గం గురించి వివరించారు. చివర్లో 
మాట ముగిస్తూ ఆయన, “అందులో 
ఎలాంటి అనుగ్రహాలు ఉన్నాయంటే 
వాటిని ఏ కళ్లూ చూడలేదు. వాటి 
గురించి ఏ చెవులూ వినలేదు. ఏ 
మనిషి హృదయమూ వాటిగురించి 
ఊహించనయినా ఊహించలేదు” 
అన్నారు. తర్వాత దివ్యఖుర్‌ఆన్‌లోని 
“వారి వీపులు పడకలకు ఎడంగా 
ఉంటాయి” అన్న సూక్తిని “వారి కర్మ 
లకు ప్రతిఫలంగా, కళ్ళకు చలువ కలి 
గించే ఎటువంటి సామగ్రి వారికొరకు 
దాచిపెట్టబడిందో ఏ ప్రాణికీ తెలి 
యదు” వరకు పఠించారు. (బుఖారీ, 
(జామివుల్‌ ఉనూల్‌) 


908 


GEG, 


— aha \AAY 


gn Ew 
Meld ahs ప్రవ YG Gs 
తజ ప Ch sks; 
gw న J teu, య 
న ge రహస 


ఉ fel ely, 


జామివుల్‌ ఉసూల్‌ గ్రంథంలోని పాద వ్యాఖ్యానంలో ఇలావుంది: ఈ. ఉల్లేఖనం 
సహ్హ్‌ బిన్‌ సాద్‌ ఆధారంగా బుఖారీలో మాకు దొరకలేదు. షేఖ్‌ అబ్బుల్‌ గనీ నాబిలిసీ దీన్ని 
“జఖా యిరుల్‌ మవారీస్‌ గ్రంథంలో పేర్కొ న్నారు. కేవలం ముస్లిం గ్రంథం ఆచూకీ తెలిపారు. 
నిజంగానే ముస్టింలోని స్వర్గభాగ్యాల ప్రకరణం ప్రారంభంలో ఈ హదీసు ఉంది. 


ముఖ్యాంశాలు 


దైవప్రవక్త (సల్లం) స్వర్గం గురించి బోధించిన వీష్టమూలు దివ్యఖుర్‌ఆన్‌లో కూడా 
సూచనప్రాయంగా వివరించబడ్డాయి. అందుకే హదీసులు దివ్యఖుర్‌ఆన్‌కు వ్యాఖ్యానం 
లాంటివనీ, అవి లేకుండా ఖుర్‌ఆర్‌ను అర్థం చేసుకోవటానికి వీలుకాదని చెబుతారు. 


1894. హజత్‌ అబూ సయీద్‌ 
మరియు  అబూహురైరా (రజి)ల 


కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 


టనే 4. తో య 
12 లత వక్త Mids రి! దటి! ss 


ఎ 
3. 


https://teluguislam.net - https://telugudua.net 


909 GANG ర్వ 


వాదీను కిరణాలు -2 


ఇలా ప్రబోధించారు: స్వర్గవాసులు 
స్వర్గంలోకి ప్రవేశించిన తర్వాత ఒక 
ప్రకటన కర్త ఇలా ప్రకటిస్తాడు: “మోకిక 
జీవితమే జీవితం. మృత్యువు ఇక 
ఎన్నటికీ మో దరి చేరదు. ఇక నుంచి 
మోకు ఆరోగ్యమే ఆరోగ్యం, ఇక 
ముందెన్నడూ మోరు అనారోగ్యం 
పాలవరు. ఇక  మోరు ఎన్నటికైనా 
యువకులుగానే ఉంటారు. ఎన్నటికీ 
ముసలివారుకారు. ఎన్నడూ సుఖం 
గానే ఉంటారు. ఎన్నటికీ దుఃఖానికి 
లోనుకారు.” (ముస్లిం, 


లా 


(సహావా మున్లింలోని న్వర్గభాగ్యాల ప్రకరణం, 


ఒపర దండము! ము! గ్రహము 
ర్న వేరీ! ANE dps 
లవర్స్‌ AM ARH తమల 
Nt Pe dl న ర్‌ యో పటన గ్‌ 


piety కట్ల 


ముఖ్యాంశాలు 


ప్రపంచంలో మనిషి జీవిస్తున్నాడు. కాని అతని ఈ జీవితం ఎప్పుడు, ఏ క్షణాన 
అంతమయి పోతుందో తెలియదు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆరోగ్యవంతుడు కూడా 
తనకు ఇక ఎ రోగం అంటుకోదని మీసం మెలేయలేడు. అలాగే యవ్వనం ఎప్పుడూ 
ఉండేది కాదు. చూస్తూ చూస్తూనే యువకుడు ముసలివాడైపోతాడు. అదే విధంగా సుఖ 
సంతోషాలను, ఆనందైశ్వర్యాలను మనం నిలిపి ఉంచుకోలేము. ఏ నిమిషాన సుఖసంతోషాలు 
ఎగిరిపోయి, బాధల “సునామీ” తరుముకు వస్తుందో తెలియని అనిశ్చిత, అశాశ్వత, క్షణభంగుర 
బుద్బ్చుధప్రాయం- ఈ లోకం! కాని దీనికి భిన్నంగా స్వర్గం సకల సుఖాలకు నిలయం. అనంత 
ఆనందానికి ఆయువు పట్టు. అక్కడ జీవితమేగాని మరణం ఉండదు. ఆరోగ్యమేగాని 
అనారోగ్యపు ఛాయలు కూడా ఉండవు. కరగని యవ్వనం, తరగని సంతోషం. ఇదే శాశ్వత 
స్వర్గభాగ్యం! దేవుడు తన ప్రియదాసులకు ప్రసాదించే గొప్పవరం!! అల్లాహ్‌ మనందరికి 
కూడా ఆ మహాభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. 


1895. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లం) ఇలా 
ప్రబోధించారు: మోలో అత్యంత 
అధమ స్థాయి స్వర్గవాసి పరిస్థితి ఎలా 
ఉంటుందంటే - అల్లాహ్‌ అతన్ని 
ఎమైనా కోరుకోమని అంటాడు. అతను 


Al ధూ ప్తి we 23 ఎ \A4o 
sais 5 bp: ౮6 స్తో 4 Js ర! 1 గో 


అశ Is రీ! జ] రః కూ 


డ్‌ ఏ ౮౪ sy 


https://teluguislam.net - https://telugudua.net 


వాదీను కిరణాలు -2 


కోరుకుంటాడు, ఇంకా కోరుకుంటాడు. 


అప్పుడు అల్లాహ్‌ అతన్ని, “కోరు 
కోవటం అయిపోయిందా?” అని 
అడుగుతాడు. అతను “అయిపో 


యింద"౦టాడు. అప్పుడు అల్లాహ్‌, 
“నీకు నీవు కోరుకున్నదీ లభిస్తుంది. 
ఇంకా అంత కూడా లభిస్తుంది” అని 
అంటాడు. (ముస్లిం, 


910 


Cala, 


6 త త్‌ A ప ల 


ise wes 


(సహీహ్‌ ముస్థింలోని విశ్వాస ప్రకరణం) 


1896. హ(జత్‌ అబూసయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు: అల్లాహ 


స్వర్గవాసులను పిలుస్తాడు. స్వర్గ 
వాసులు, “సెలవీయండి ప్రభూ! 


మోరు మంచి కోసమే మమ్మల్ని 
పిలుస్తారు. సకల మేళ్ళు మో చేతుల్లోనే 
ఉన్నాయి” అని అంటారు. “మోరు 
సంతోషంగానే ఉన్నారు కదా!” అని 
అడుగుతాడు దేవుడు. దానికి స్వర్గ 
వాసులు “ప్రభూ! నీవు మాకు సృష్టిలో 
మరెవరికీ ఇవ్వనన్ని అనుగ్రహాలు 
ఇచ్చావు. అలాంటప్పుడు సంతోషంగా 
ఎందుకుండము” అని అంటారు. 
దానికి అల్లాహ్‌, “నేను మోకు దాని 
కంటే శ్రేష్టమైన వస్తువు ఇవ్వనా?” అని 
అడుగుతాడు. అందుకు వారు, “దాని 
కంటే శ్రేష్టమైన వస్తువా!” అని ఆశ్చర్య 
పోతారు. అప్పుడు అల్లాహ్‌, “నేను మో 
మోద నా ప్రసన్నతను అవతరింప 


రృ! పాడ gl ద్ర NAAN 

రః లత శక్త త లృ fa టట 
ఎ 6 మను! రస రవ యై ప్‌ ఈ 
Css UO జ. 
? తు లై కన య్య TEI 
Sj wt ses UUs :రృల్రేడ 
dois మవ yh హు. 
తే 5 be Jal (మ! Ji 
ol వ wl కరో ఏసు 


https://teluguislam..net - https://telugudua.net 


తోద ఇ శః st 17 
వాదీను కిరణాలు-2 911 రో కాలా 


అస్త 


జేస్తున్నాను. ఇక ముందు నేను మో 
పట్ల ఎన్నటికీ అప్రసన్నుణ్ణి కాను” అని 
అంటాడు. (బుఖారీ-మున్లిం) 
ముఖ్యాంశాలు 


అల్లాహ్‌ తన ప్రసన్నతను అవతరింపజేస్తున్నానని చెప్పటం స్వర్గ అనుగ్రహాలన్నింటికంటే 
గొప్పదన్నమాట. 
1897. హజ్రత్‌ జరీర్‌ బిన్‌ అబ్బుల్హాహ్‌ 
(రజి) కథనం: మేము దైవప్రవక్త సశ kel: శ. oy 
(సల్లం) దగ్గర ఉన్నప్పుడు ఆయన ef రత న్‌ షు స J is 
పున్నమి రాత్రి చంద్రుని వైపు చూస్తూ, 
“ఇప్పుడు మోరు ఈ చంద్రుణ్ణి ఎలా ee Ree త్స Us te హా లా 


తు! య లా 3 - JAAY 


చూస్తున్నారో (రేపు స్వర్గంలో) మో le స యిట రిట్‌ y 
ప్రభువుని కూడా ఇలాగే స్పష్టంగా | 
చూడగల్గుతారు. ఆయన్ని చూడటంలో : 


మోకు ఎలాంటి ఇబ్బందీ కలుగదు” 
అని చెప్పారు. (బుఖారీ-ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని నమాజు వ్యవధుల ప్రకరణం - సహీహ్‌ ముస్టింలోని 
మస్టిదుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఆకాశంలోని చంద్రుణ్ణి చూడటానికి గుమిగూడాల్సిన అవసరం ఉండదు. ఎట్టి 
ఇబ్బందులూ ఉండవు. సరిగ్గా అలాగే స్వర్గంలో స్వర్గవాసులందరూ ఒకేసారి తమ ప్రభువును 
దర్శించగల్గుతారు. ఆయన్ని దర్శిస్తున్నప్పుడు స్వర్గవాసుల మధ్య తోపులాటలు, తొక్కిసలాటలు 
జరుగవు. ఆకాశంలో చంద్రుణ్ణి చూసేటంత ప్రశాంతంగా అల్లాహ్‌ను చూస్తారు. అసలు ఈ 
దైవదర్శనం ఎలా ఉంటుంది? ఈ విషయాన్ని పోలికలతో, ఉపమానాలతో వివరించటానికి 
ఆస్కారం లేదు. ఎందుకంటే దేవుణ్ణి గురించి దివ్యఖుర్‌ఆన్‌ “లైస కమిస్‌లిహీ షైవున్‌” అంటే, 
ఆయన్ని పోలిన వస్తువేదీ లేదంటోంది. ఏమయినప్పటికీ ఈ దర్శనం ప్రాపంచికమైన కళ్ళతో 
మాత్రం జరగదు. ఎందుకంటే ఈ కళ్లు నశ్వరమైనవి. వీటిలో దైవాన్ని చూసేటంతటి శక్తి 
ఉండదు. అందుకే విద్వాంసులు - మేరాజ్‌లో దైవప్రవక్త (సల్థం) కూడా అల్టాహ్‌ను చూడలేదని 
వాదిస్తారు. దైవప్రవక్త సతీమణి హజ్రత్‌ ఆయిషాగారి ఒక ఉల్లేఖనం కూడా ఈ వాదనను 
బలపరుస్తోంది. అయితే స్వర్గవాసులకు స్వర్గంలో లభించే కళ్ళు అనశ్వరమైనవై ఉంటాయి, 


https://teluguislam..net - https://telugudua.net 


వాదీసు కిరణాలు-2 912 భమ! డ్యూ 


వాటిలో అల్హాహ్‌ను చూడగలిగే శక్తి ఉంటుంది. కనుక వారు అక్కడ ప్రభువును దర్శించు 
కుంటారు. 


1898. హజ్రత్‌ సుహైబ్‌ (రజి) కథనం “హో! - Ges G2 ప్రపం 1444 
ప్రకారం దైవవ్రపక్త(సల్లం) ఇలా ప్రబో గ పష :06 పక త రము ర 
ధించారు: స్వర్గవాసులు స్వర్గంలోకి 
ప్రవేశించిన తర్వాత అల్లాహ్‌ వారిని, 
“నేను మోకు ఇంకా ఏమైనా ఇవ్వాలని 
కోరుకుంటున్నారా మిరు?” అని 
అడుగుతాడు. అందుకు వారు “నీవు 
మా ముఖాలను (సౌందర్యంతో) తు 6 గట్‌ లా! Ja 1 లో సట ద! 
ప్రకాశింపజేయలేదా? మమ్మల్ని స్వర్గం గ 
లోకి తీసుకురాలేదా? నరకం నుంచి 

రక్షించలేదా? (ఇంకా ఏం కావాలి 

మాకు?)” అని అంటారు. వెంటనే 

అల్లాహ్‌ తెరను తొలగిస్తాడు (వారంతా 

ఆయన్ని దర్శించు కుంటారు). ఇక 

వారికి ఇవ్వబడిన వాటిలో దైవదర్శనం 

కంటే ప్రియమైనది ఎదీ ఉండదు. 


(ముస్లీం) 


is వేయ "i Jy ప! వష! 
యల: మ. “fe 545 


లోలో 53 


రో మ హు మ్య | Lay 
ehh Gd Cs YE 


(సహివా బుఖారీలోని విశ్వాస ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


పరలోకంలో దైవదర్శనం జరుగుతుందన్న విషయాన్ని ఈ హదీసు కూడా సమర్థిస్తోంది. 
అయితే ఈ దర్శనభాగ్యం కేవలం స్వర్గంలోని విశ్వాసులకు మాత్రమే కలుగుతుంది. ఇది 
స్వర్గ అనుగ్రహాలన్నిటిలోకల్లా అతిపెద్ద అనుగ్రహం. ఈ విషయం దివ్యఖుర్‌ఆన్‌ ద్వారా కూడా 
నిరూపితమవుతోంది. “ఆ రోజున కొందరి ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి, తమ ప్రభువు 
వైపు చూస్తూ ఉంటాయి” (ఖియామా: 22,23 సూక్తులు). కనుక స్వర్గంలో విశ్వాసులు మాత్రమే 
దేవుణ్ణి దర్శిస్తారన్న విషయమై అ హైసున్నత్‌ వారందరి మధ్య ఎకాభిప్రాయమున్నది. దీనిగురించి 
ఎలాంటి భేదాభిప్రాయం లేదు. అయితే ఖవారిజ్‌, మూతజిలా, జహ్‌మియా, ముర్‌జియా 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు-2 913 Galt, 


లాంటి భ్రష్టవర్గాలవారు మాత్రం దీన్ని అంగీకరించరు. తమ భ్రష్టత మూలంగా వీరు పరలోకంలో 
స్వర్గానికీ వెళ్ళలేరు. దేవుణ్ణీ చూడలేరు. “ఎంతమాత్రం కాదు, నిశ్చయంగా ఆ రోజున వారు 
తమ ప్రభువు దర్శనం లభించకుండా పోతారు.” (ముతఫ్ఫిఫీన్‌:15). అ హైైసున్నత్‌ వర్గం వారు 
మాత్రం తమ నమ్మకం ప్రకారం స్వర్గంలోకి ప్రవేశించి తమ ప్రభువు దర్శనా భాగ్యానికి 
అర్హులవుతారు. 

ఇమామ్‌ నవవీ (రహ్మలై) పై హదీసుతో తన గ్రంథం రియాజుస్సాలిహీన్‌ని పూర్తిచేసి 
జీవితపు మేలైన సమాప్తాన్ని ఆశించారు. కనుక గ్రంథకర్త లాగే దీని అనువాదకుడు, వ్యాఖ్యాత, 
దీని ప్రచురణకర్తలు, ఇంకా ఈ సత్కార్యంలో తోడ్పడిన వారంతా మేలైన సమాప్తంతో స్వర్గంలోకి 
ప్రవేశించాలని వారందరికి దైవ దర్శన భాగ్యం లభించాలని ఆశిద్దాం. 


న అల్లాహ్‌ ఇలా సెల pr iy ప ard 

లా Bey te ee CEN ThE 
“విశ్వసించి మంచి పనులు చేస్తూ ge hea [స 
ఉండిన వారిని వారి ప్రభువు వారి oa వ. య. 
విశ్వాసం కారణంగా సరియైన మార్గంలో (= 4 (గ న మం pes 
నడుపుతాడు. భోగభాగ్యాలతో నిండివున్న RT Bre త్ర మటుకు స! 
స్వర్గవనాలలో వారి క్రింద కాలువలు Mey] 
ప్రవహిస్తాయి. అక్కడ వారు “అల్లాహ్‌! 
నీవు పవిత్రుడవు' అని స్తుతిస్తారు, 
పరస్పరం శౌంతికలుగుగాక అని 
దీవించుకుంటూ ఉంటారు. వారి ప్రతి 
మాటకు ముగింపు ఇలా ఉంటుంది: 
సోత్రమంతా సకలలోకాల ప్రభువైన 
అల్లాహ్‌కు మాత్రమే.” (యూనుస్‌: 9,10) 
వివరణ 

గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) అన్నింటికంటే చివర్లో, తాను ఇంతకుముందు 

పేర్కొన్న హదీసును పోలిన దైవసూక్తిని పొందుపరచారు. ఆ సూక్తిలో సదాచరణ చేసే 
విశ్వాసులకు స్వర్గశుభవార్త ఇవ్వబడింది. మొత్తానికి ఈ సూక్తి ద్వారా కూడా ఆయన ఉత్తమ 
సమాప్తాన్ని సూచిస్తున్నారు. దానికొరకు ప్రార్థన చేస్తున్నారు. అల్లాహ్‌ మనందరి విషయంలోనూ 
ఈ ప్రార్థనను స్వీకరించుగాక! మనకు మేలైన సమాప్తాన్ని కలిగించుగాక! 


https://teluguislam.net - https://telugudua.net 


హదీను కిరణాలు -2 


సకల స్తోత్రాలూ మాకు ఈ పని చేసే అవ 
కాశాన్ని కల్పించిన అల్లాహ్‌కే చెందుతాయి. 
ఆయన మాకు ఈ అవకాశం కల్పించి 
ఉండకపోతే మేము ఈ పని చేయగలిగే 
వాళ్ళమే కాదు. ఓ అల్లాహ్‌! నీవు ఇబ్రా 
హీమ్‌ పై, ఆయన పరివారంపై ఎ విధంగా 
నైతే నీ కారుణ్యాన్ని కురిపించావో అదే 
విధంగా ముహమ్మద్‌పై, ఆయన పరి 
వారంపై కూడా కారుణ్యాన్ని కురిపించు. 
నీవు ఇబ్రాహీమ్‌ ఫై, ఆయన పరివారంపై ఎ 
విధంగానైతే శుభాలు కురిపించావో అదే 
విధంగా  ముహమ్మద్‌పై, ఆయన 
పరివారంపై కూడా శుభాలు కురిపించు. 
నిశ్చయంగా నీవు స్తుతింపదగినవాడవు. 
మహా ఘనత కలవాడవు. దీని గ్రంథకర్త 
(ఇమామ్‌ నవవీ-రహ్మలై- అల్లాహ్‌ ఆయన్ని 
క్రమించుగాక) ఇలా అన్నారు: నా ఈ గ్రంథ 
రచన హి.శ. 670, రమజాన్‌ మాసం 14వ 
తేదీ సోమవారం నాడు డెమాస్కస్‌లో 
పూర్తయింది. 


914 


GAN, 
Gigs Es Uo hy మ త్రమే ఏ భా 
an తై స జు! క Glan పష 
యై SE యాల ల Co Vea 
7 భష nl లో య లో 
ద వ ల ఎవం ల య టల 
తాత ఆత యె a 


6 
జ 


ర ల 
“వ మగ క్ర! వ ర 
తయడు రు ర. Ya oss 


Ca “fe 


ఆము పయన సనా సు 


xxx 


తెలుగు అనువాదాన్ని పరిశీలించే పని క్రీ.శ. 1-10- 2006 (హిజ్రీ 1427 రమజాన్‌ 8వ 
తేదీ)న పూర్తయింది. ఇమామ్‌ నవవ (రహ్మలై) గారిచే విరచితమైన ఈ అపురూప కృతిని 
ప్రపంచంలోని పలుభాషలు మాట్లాడే ప్రజా బాహుళ్యంలోకి తీసుకుపోతున్న తీరును చూస్తుంటే 
అల్లాహ్‌ దీనికి ప్రసాదించిన 'స్వీకృతి ఎంత గొప్పదో విదితమవుతోంది. 


తెలుగు భాషలో దీన్ని ప్రచురించాలన్న “ట్రూత్‌ పబ్లికేషన్స్‌' వారి ఆలోచన స్వాగతిం 
చదగినది. ఈ బృహత్పథకానికి కార్యరూపం ఇవ్వటంలో కొండంత అండగా నిలిచిన మౌలానా 
అబ్బుల్‌ హాదీ మదనీ (బ్రిటన్‌), జనాబ్‌ ముహమ్మద్‌ సైపుద్దీన్‌ (ట్రూత్‌ పబ్లికేషన్స్‌ ఛైర్మన్‌) గార్ల 
కృషికి కారుణ్య ప్రభువు ఆమోదముద్ర వేయుగాక! 


1-10-2006 
(హిజ్రీ 1427 రమజాన్‌ 8) అ అజీజప్రుల్లోన్‌ 
ళో 
గా 


https://teluguislam.net - https://telugudua.net 


